రెండవ భాగము 


అనుష్టాన వెదాంతము 





కేశవభొట్ల వేంకట సుబ్రహ్మణ్య శొస్తి 
ఎమ్‌ ఎ 


ప్రథమ ముద్రణ : జనవరి 2001 


సర్వస్వామ్యములు : గ్రంథకర్తవి 


వెల : రూ. 160-00 


పుస్తకములు దొరకు చోటు : 


ఫోను : 7601643 


డి.టి.పి. : 

బాలాజీ గ్రాఫిక్సు 

1-8-350, బాగ్‌లింగంపల్లి, 

చిక్కడపల్లి, హైదరాబాదు - 500 020. 
ఫోను : 7607125 


అ్రంటింగ్‌ : 

కళాంజలి గ్రాఫిక్సు 
3-5-323, విఠల్‌వాడి, 
హైదరాబాదు - 500 029. 
ఫోను : 3229831 


అంకితం 


శేషాది కేఖరనిభుడు 
ఆనందనిలయ అఆధినాథుడు 
శ్రీ వేంకటేశ చరణములకు 
పత్రం వువుం ఫలం తోయముగా 
పత్తితో 


ER 


కేశవభొట్ల వేంకట సుబ్రహ్మణ్య శొస్తి 


విషయసూచిక 


అనుష్టాన వేదాంతము 


(PRACTICAL VEDANTA) 
నివేదన 
| వేదాంతం - ఆచరణ 
1 ఆచరణ 


2 సత్యాన్వేషణ 
3 ఆంతరిక జీవితం 
4 హేతువాదం - ఒక పరిశీలన 


I. వేదాంతం - కర్మసిద్ధాంతం 
1 కర్మ సిద్ధాంతం నిత్యజీవితం 
2 కర్మసిద్ధాంతం విశ్లేషణ 
3 కర్మ సిద్ధాంతం పరిణామములు 
1) వేదకాలము నాటి కర్మ సిద్దాంతం 
2) జైనములోని కర్మ సిద్దాంతం 
3) బౌద్ధములోని కర్మ సిద్దాంతం 
4) జైన బౌద్దములు - దైవతత్త్వము 
5) పురాణ ఇతిహాస యుగము - కర్మ సిద్దాంతము 
1 పురాణములందలి కర్మ సిద్దాంతము 
2) మహాభారతమునందలి కర్మ సిద్ధాంతము 
3) రామాయణములోని కర్మ సిద్ధాంతము 
4) భగవద్గీత యందలి కర్మ సిద్దాంతము 


1-175 
i 

7 

58 
90 


176-750 
176 
269 
332 
336 
344 
372 
413 
433 
439 
446 
455 
462 


6) షడ్డర్భనములు - కర్మ సిద్ధాంతం 548 

1) న్యాయవైశేషికములు 549 

2) సాంఖ్య యోగములు 572 

3) పూర్వమీమాంస 661 

4) వేదాంతం 698 

Il. ముగింప 751-875 
1 కర్మ సిద్దాంతం - అక్టేపణలు 751 
2 పురాణముల సంకేతార్థములు (SyMbology in Mythology) 754 
3 స్మృతులు 770 
4 ప్రాయశ్చిత్తము (౬01400) 772 
ర్‌ పునర్జన్మ 780 
6 హృదయం-మనసు 800 
7 కామం నేరమా? 823 
8 వ్యక్తిగత వేదాంతం - సమస్యలు 852 


ఓం 


నివేదన 


పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, అగోచరుడు కాని మన 
అనుభవములు ఎదో ఒక అతీతశక్తి ఈ విశ్వమును నడిపించుచున్నది అని 
తలపింపజేయును ఆ అతీతశక్తి మన బుద్ధికి అందదు అయినా 
అనుభవములను త్రోసీవేయలేము గదా! అనుభవములకు అర్ధం చెప్పుటకు 
అనుభవములకు అతీతమైన భావనలను కల్పన చేయుటయే తత్త సిద్దాంత 
సారాంశము ఆ భావనలను గ్రహించినచో ఆ అతీత శక్తిని ఎదో ఒక మార్గమున 
అర్ధం చేసుకుని భావాతీత స్థితిలో అనుభూతి పొందవచ్చును అదే తత్త్వదృష్టి 
(The Vision of Reality) 


దృశ్యములు చాలా వరకు భ్రమను కలిగిస్తుంటాయి ఈనాటి దృశ్య, 
శ్రవణమాధ్యమాలు (TV 2౧6 Radio Media) ఇట్టి భ్రమను కలిగించేవే 
ముఖ్యంగా సినిమా ప్రభావం భ్రమను కలిగించటమే (Make 0616౪6), అంటే 
నమ్మించటం అన్న మాట ఈ నమ్మించటం అనేది ఈనాడు బహుముఖంగా 
ఒక వృత్తిగా అనంతంగా విస్తరించింది ఒక రూపాయి ఖరీదు చేసే ఒక గరిటెడు 
ఉప్మా మీద రెండు 'టొమాటో' ముక్కలు అతికించి ఎదో “బాత్‌ అనే పేరుతో 
ఇరవై రూపాయలకు విక్రయించగల ప్రవిణులున్నకాలమిది పేరు మాత్రమే 
చూసి పుస్తకం కొనటం, నటుడి ఏరు మాత్రమే చూసి సినిమాకు వెళ్లటం, 
యోగాచార్యులు చెప్పు నాలుగు పడికట్టు మాటలకు, జ్యోతిష్కులు చెప్పు 
కస్పదాటు పదాలకు, హరిదాసుల పీతాంబరాలకు, బైరాగి గడ్డాలకు, రూపాయి 
అంత కుంకుమ బొట్టు పెట్టు అమ్మలకు, కాషాయ స్వాములకు, వారి 
రూపాలకు భ్రమ చెంది, వారికి దైవత్వం ఆపాదించటం - ఇవన్నీ దేనికి 
చిహ్నాలు? మన బలహీనతకు ఆ బలహీనతను వారు స్వలాభానికి 
ఉపయోగించుకుంటున్నారు ఇది కొంతమందికి జీవనోపాధి అయింది 


ఉపనిషత్తులు గాని, భగవద్గీత గాని చెప్పేది ఆ బలహీనత నుండి బయటపడమని 
గ్రుడ్డి నమ్మకాలు వద్దు హేతుపూర్వకమైన అవగాహన కావాలి ఏది సత్యమో, 
ఏది అసత్యమో తెలుసుకునే ప్రయత్నం కావాలి ఆ ప్రయత్నమే తత్వదృష్టి 
ఇదే భగవద్గీత సందేశం 

తత్త్వము అంటే యదార్ధ స్థితి మన మనస్సు స్థితే మన యదార్ధ స్థితి 
దృష్టి అంటే చూపు, బుద్ధి, లేక దృక్పధము తత్తదృష్టి అంటే మన మనసులోకి 
మనం చూడగలగటం అలా చూడగలిగితే మన బుద్ది మనకు తెలుస్తుంది 
అపుడు మన దృక్పధం మనం గ్రహించగలుగుతాము మనం అద్దంలో 
చూసుకుంటే మన స్టూల శరీరం అందులో ప్రతిబింబిస్తుంది అది ప్రతిబింబం 
మాత్రమే కాదు మనం నిజంగా ఎలా ఉన్నామో తెలుపుతుంది అది 
ఊహారూపం కాదు మన యదార్ధ రూపం మన రూపాన్ని ఏకాగ్రతతో మనం 
చూస్తే మన కళ్లకు “ఎక్స్‌ కిరణముల (౫౧౭/౩) శక్తి వచ్చిందా అనిపిస్తుంది 
మనలోకి మనం చూస్తున్నట్లు అనిపిస్తుంది మన యదార్ధ మానసిక స్థితి మన 
ముందు కనబడుతుంది దానిని ఉన్నది ఉన్నట్లుగా మనం అవగాహన 
చేసుకుంటే మన స్థితి మనకు తెలుస్తుంది ఇది భౌతిక స్థితి మాత్రమే దాని 
ఆధారంగా దృష్టి ఇంకా ఇంకా లోపలికి ప్రసరించేటట్లు సాధన చేస్తే మనకు 
ప్రకృతికి ఉన్న సంబంధం బోధపడుతుంది ఆ అవగాహన వికసించినపుడు 
మనకు అద్దంలో కనబడు మన శరీరం లోపల జీవుడు అనబడు ఇంకొక శరీరం 
ఉంది అను భావన కలుగుతుంది సాధనతో భావాతీత స్థితికి చేరినపుడు ఆ 
జీవాత్మ అను జ్యోతి గోచరమవుతుంది దానిని చూడగలిగేదే తత్త్వదృష్టి 


నేనేదో వేదాంత తత్త్వవేత్తనను అహంతో ఇది చెప్పటం లేదు 
ఉద్వెగాలతోను, ఒడుదొడుకులతోను జీవనయానం సాగిస్తూ, ఈ జీవిత 
గమ్యమునకై అన్వేషణలో ప్రాకులాడుతున్న సామాన్య జీవిని నేను ఆ 
అన్వేషణలో కలిగిన ఆలోచనా ప్రవాహమునకు నా పరిమితులలో 
అక్షరరూపమునిచ్చుటకే ఈ ప్రయత్నము ఇది ఎ విధంగాను వివిధ వేదాంత 


రీతులపై విమర్శనాత్మక పరిశోధనా వ్యాసము కాదు నిజానికి ఇది పూర్తి 
స్వీయ రచన కాదు, అలాగని పూర్తి సంకలనమూ కాదు ఇన్ని సంవత్సరాలుగా 
వేదాంత తత్త్వ గ్రంధ పరిశీలన వలన నాలో ఏర్పడిన భావ పరంపరకు 
క్రమమార్గంలో శబ్దరూపం ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది చెప్పదలచిన 
విషయము నిగూఢమైనది అగుట వలన పరిమితికి లోబడి విషయము, 
భావము ననుసరించి సామాన్యునికి చేరువగ నుండవలయునను ఆశయము 
ప్రధానముగా నెంచి వ్యాకరణ నియమములను విస్మరించి సరళ శిష్ట వ్యావహారిక 
భాషనే ఉపయోగించుట జరిగినది 


ఆంగికం భువనం యస్య 

వాచికం సర్వవాజ్మయమ్‌ । 

ఆహార్యం చంద్రతారాది 

తం వందే సాత్వికంశివమ్‌ ॥ (అభినయ దర్పణము) 


జగత్తుకు మూలం పరమాత్మ పరమాత్మ సంకల్ప రూపమే విరాట్‌ 
పురుషుడు (ఈశ్వరుడు) ఈశ్వరుని చైతన్యరూపమే ఈ జగత్తు లేక ప్రకృతి 
నాట్యమే చైతన్యరూపమైన అభినయము అనగా చైతన్యమును సూచించు 
దృశ్య సమాహారము ఆ దృశ్య సమాహార రూపమే ఈ జగత్తు ఈశ్వరుని 
నాట్యమును అనగా అభినయమును ప్రతిఫలించేదే ఈ జగత్తు నాట్యానికి 
ప్రధానం నాలుగు అంశాలు ఆంగికం (అభినయ విశేషం అనగా హావభావములచే 
అర్ధమును సూచించుట), వాచికం (సాహిత్యం), ఆహార్యం (అలంకరణ, 
వేషధారణ), సాత్త్వికం (సత్త్వగుణ ప్రధానంగా రససిద్ధి) ఈ సమస్త భువనం 
అనగా జగత్తు ఈశ్వరిని అభినయ విశేషం ఆయన భావసూచకం సమస్త 
సాహిత్యరూపమైన ప్రణవమే (ఓంకారము) ఆయనకు వాచికం, సూర్యచంద్ర 
నక్షత్రములతో కూడిన ఈ సృష్టి ఆయనకు ఆహార్యం, ఆయన సాత్త్వికాభినయ 
ప్రతిఫలమే రససిద్దిరూపమైన ఈ జగత్తు (ప్రకృత్తి) అభినయం ఈశ్వరునిది, 
అభినయదర్పణరూపం ప్రకృతి ఈశ్వరుడు పురుషుడు ఆ పురుషుని 


Iv 


అభినయ చైతన్య రూపం ప్రకృతి ప్రకృతి పురుషుల సహచధయోగం ఈ 
చరాచర జగత్తు 

ప్రకృతి సాయంబున ప్రభవించె జగము 

సకలంబు నద్దాన సంభవమయ్య 

ప్రకృతి పురుషుల యైక్య భావంబు తెలియ 

సకలంబు నద్గాన చక్కగా తెలియు 

ప్రతబింబరూపముల్‌ ప్రకృతి పురుషులకు 

సతియు పతియు వారి జతజూడనెంచు 

మతిమంతుడిమ్మహి మహిమవంతుండు 

ప్రతిలేడు వానికి వసుధలో నెవడు 


అదే తత్వదృష్టి అది గ్రహించిననాడు నిత్యజీవితంలోనే భావాతీత 
స్థితికి ఆనందానుభూతికి అవకాశం కలుగుతుంది 


ఈ తత్త్వదృష్టిని గురించి నాకున్న పరిమితులలో నాదైన పద్ధతిలో 
విశదపరచటానికి నాలుగు అంశాలు ఎంచుకున్నాను ఈ నాలుగు అంశములు 
నాలుగు భాగములలో వివరించటం జరిగింది 


1) చెజకు చాలా తియ్యగా ఉంటుందని అందరికి తెలుసు కాని 
తియ్యగా ఉండేది చెజకులోని రసం మాత్రమే, దాని పిప్పి కాదు ఆ 
పిప్పిలోంచే రసం తీసుకోవాలి వేదాంతం కూడా అంతే వేదాంతం అంటే 
ఎమిటి? దాన్ని నిత్యజీవితంతో సమన్వయించటం ఎలా? ఇవి మొదటి 
భాగంలోని అంశములు అదే 'వేదాంతసారము' (The Essence of Vedanta) 


2) చెజకు నుండి రసము తీసినంత మాత్రమున సరిపోదు గదా! అది 
త్రాగినపుడే దాని రుచ్చి, మాధుర్యం తెలుస్తాయి అలాగే వేదాంతసారము 
గ్రహించినంత మాత్రమున చాలదు ఆ గ్రహించినది ఆచరణలో పెట్టినపుడే 
దాని ఫలితం తెలుస్తుంది ఈ ఆచరణ సందర్భంలో మన కర్మఫల ప్రసక్తి 


అజో 


Vv 


వస్తుంది కర్మఫలం - పురుష ప్రయత్నం గురించి తెలుసుకుంటేనే వేదాంతం 
ఆచరణలో ఫలిస్తుంది ఇవి రెండవ భాగములోని అంశములు అదే 
“అనుష్టాన వేదాంతం” (Practical Vedanta) 


3) మన శరీరం ప్రకృతికి ప్రతీక ప్రకృతిని గురించి తెలుసుకుంటే 
మనలను మనం తెలుసుకోటానికి అవకాశం ఎర్పడుతుంది ఈ ప్రకృతి 
(జగత్తు) చాల విచిత్రమైనది ఆ విచిత్రతయే సృష్టిలోని నిగూఢత్వము సృష్టి 
వైచిత్ర్యమును అర్ధం చేసుకోగలిగితే మనం ఎవరో తెలుసుకొనుటకు అవకాశం 
కలుగుతుంది ఇది మూడవ భాగంలోని అంశము అదే “సృష్టి వైచిత్ర్యము' 
(Mystery of the Universe) 


4) చారిత్రకంగా తాత్త్విక చింతనలో కలిగిన పరిణామ పరంపరను 
పరిశీలించినచో ఆయా కాలములలో నున్న సామాజిక పరిస్థితులకు 
అనుగుణంగానే భిన్న భిన్న తాత్విక సిద్దాంతములు ఎర్పడినట్లుగా మనం 
గమనించవచ్చు మానవుడు సంఘజీవి ఆదిమజాతి మానవులు గూడ తెగలు 
తెగలుగా (౧౦౧౭౮5) తిరుగుచుండెడివారు ఆచారాలు, సంప్రదాయాలు, 
విశ్వాసాలు కూడ సమాజపరంగానే వ్యాప్తి చెంది స్థిరపడతాయి తత్త్వచింతన 
వ్యక్తిగతం అయినప్పటికి, 'సర్వంఖల్విదం బ్రహ్మ అను ఉపనిషద్వాక్యం 
సమాజపరంగానే చెప్పారు గదా! అనగా సర్వం బ్రహ్మమని గ్రహించమన్నారు 
సర్వంలో పరమాత్మను, పరమాత్మలో సర్వమును చూడగలగటమే తత్త్వదృష్టి 
అగును ఇది నాల్గవ భాగంలోని అంశము అదే “సామాజిక స్పృహ (590012! 


consciousness) 


నేను వేదాంత శాస్త్రమును సంప్రదాయ రీతిలో చదవలేదు కాని ఎ 
విషయమైనా అవకాశమున్నంతలో వీలగునంత సంపూర్ణంగా తెలుసుకోవాలను 
జిజ్ఞాసతో నిత్యం చదవటం నాకు స్వభావమైంది నాకు పండితుడనని ఉత్కర్ష 
పొందాలనీ లేదు, ఇది పాండిత్య ప్రకర్ష కూడా కాదు ముప్పది అయిదు 
సంవత్సరములు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయుట వలన వృత్తిపరంగా, 


Vi 


ప్రవృత్తిపరంగా నిరంతరం చదవటం, గ్రహించింది విద్యార్థులకు చెబుదామను 
తపన నాకు సహజమైంది ఆ సహజ స్వభావం వలననే వేదాంతమును 
గురించి నాలో కలుగుతూ వచ్చిన భావపరంపరను సామాన్య పారకులకు 
తెలియజేయాలనే తలపే ఈ నా ప్రయత్నమునకు కారణము సందర్భమునకు 
మించి ఏ అంశమును సాగదీయలేదు కర్మ సిద్ధాంత సందర్భవశమన 
పతంజలి యోగ దర్శనమును ప్రస్తావించటం జరిగింది యోగతత్త్వమును 
గురించి మాత్రమే సంక్షిప్తముగా చెప్పటం జరిగింది నాకు యోగాసనములు, 
సాధనలను గూర్చిన అనుభవం లేదు షడ్డర్శనములలో ఒకటిగానున్న 
యోగదర్శనమును గురించి మాత్రమే చెప్పటం జరిగింది ధ్యానమే నా 
మార్గము అందుచే ప్రాణాయామం, ఆసనాలు మొదలైన వాటిని గూర్చి 
చెప్పలేదు 

ఒక విధంగా చెప్పాలంటే మరణానంతర జీవితమును గురించిన 
ఆలోచనయే తత్వచింతనకు కేంద్ర బిందువుగా కనబడుతుంది ఎందుకనగా 
ఈ జీవితంలో సుఖానికి, కోరికలు నెరవేరటానికి భక్తినే వీలగునన్ని మార్గములలో 
ఉపయోగించుకుంటున్నారు తత్త్వచింతనకు వలసిన ఓపిక, సమయం ఆ 
భక్తులకు లేదు ఎ మతమునకు చెందిన తాత్తికులైనా ఆత్మ-పునర్జన్మలను 
గూర్చి తమ జ్ఞానము, అనుభవము ద్వారా తార్కికముగా ఒక నిర్ణయమునకు 
రావటం, దానిని నిర్వచించటం జరిగింది, జరుగుతోంది సైన్సు దృకృధముతో 
గాని, తాత్త్విక దృకృధముతో గాని పర్యవసానరూపము (Ultimate conclusion) 
తార్కికముగా ఊహించబడినదే సైన్సు దృక్పధమునకు ప్రత్యక్ష పరిశోధనలు 
ఆధారం కాని పర్యవసానం సిద్దాంతరూపములో వచ్చినను దానికి ఆధారం 
తార్కికమైన ఊహయే గదా! (Hypothesis) కొంత ఊహించి దానిని ప్రత్యక్ష 
పరిశోధనా ఫలితములతో సమన్వయించటం జరుగుతుంది అలా ఎన్ని 
పరిశోధనలను సమన్వయించినా ఏ ఒక్క పరిశోధనా ఫలితము పరిపూర్ణము 
అని నిశ్చయముగా చెప్పుటకు ఎ పరిశోధకుడు సాహసించడు గదా! లేనిచో 
ఎప్పటికపుడు పరిశోధనలు పరిపూర్ణమైతే ఇన్ని శతాబ్దములుగా పరస్పర 


Vil 


విరుద్ధములైన సిద్దాంతాలు రూపాందటానికి, నూతన పరిశోధనలు సాగించటానికి 
కారణం ఉండదు గదా! తాత్త్విక దృక్పృధములో తర్కమునకు యోగదృష్టితో 
కూడిన అనుభవము తోడగును తాత్విక, భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు పరస్పర 
దూషణాస్త్రములతోను, స్వోత్కర్షతోను కాలం వృధా చేయటమే జరుగుతోంది 
సైంటిస్టు విశ్వరహస్యములను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు గాని 
తనను తాను తెలుసుకోలేదు తనను తాను మరచిపోయాడు అన్నాడు 
అయిన్‌స్టీన్‌ భౌతికశాస్త్రము, తత్త్వశాస్త్రము రెండును తర్కము (10910) మీదనే 
ఆధారపడినపుడు పరస్పర సమన్వయమునకు ప్రయత్నించినచో ఫలితము 
సమగ్రముగా నుండును గదా! 

ఆత్మ-పునర్ణన్మ అనునవి అ దృకృధముతో తర్కించినను ఎన్నటికీ 
ప్రత్యక్షములు కానేరవు మరణానంతర జీవితమునకు ఇహజీవితమునకు 
ప్రత్యక్ష అనుబంధము అసాధ్యము గదా! తార్కిక అనుసంధానమే మార్గము 
మరణించిన వ్యక్తికి కారణశరీరము ఉండును అని అంగీకరించినప్పటికి 
దానికి జీవించియున్నస్టూల శరీరములతో సంసర్గము (0౦0గ౧గ౫౪౧|౦౧) ఉండదు 
పైగా కారణ శరీరములు అదృశ్య రూపములు వాటిని గురించి ఉపనిషత్తులు 
గాని, జైన బౌద్ధములు గాని, మరి ఎ యితర తాత్తికములు గాని చెప్పినవి 
తార్కిక వ్యుత్సన్నములే (661/411/68) యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో 
చెప్పినది కూడ తన అత్యంత శక్తివంతమైన యోగదృష్టి ద్వారా గ్రహించినదే 
గదా! తద్వారా అది ఆయనకు ప్రత్యక్షమే అయి ఉండవచ్చు కాని ఇతరులకు 
భగవర్గీతను సత్యముగా విశ్వసించటమేగాని ఆత్మ-పునర్ణన్మలతో ప్రత్యక్ష 
సంసర్గము (direct communication) దుర్లభము గదా! ఎవరైనా శ్రీకృష్ణుడంత 
యోగేశ్వరుడైనపుడు అది లభ్యమగును ఆధునిక యుగంలో రామకృష్ణ 
పరమహంస, రమణమహర్షి వివేకానంద, అరవిందుల వంటి పరమ యోగులకు 
వారి, వారి మార్గములలో అది సాధ్యపడి యుండవచ్చును కాని సాధారణ 
నిత్యజీవితములో ఉద్వేగముతో ఊగిసలాడు సగటు మనిషికి అది ఎట్లు 
సాధ్యపడును? సాధ్యపడదు 


VIII 


అందువలన ఆత్మ-పునర్ణన్మలతో ప్రత్యక్ష సంసర్గము అసంభవము 
అని గ్రహించాలి కాని ఆత్మజ్ఞానమును గురించి ఉన్న ఆధారములను 
క్రోడీకరించుకుని సైన్సు, తాత్విక దృకృధములను సమన్వయించుకుని అన్నిటి 
కంటే అధికముగా ఆత్మ-పునర్ణన్మల వాస్తవికతకు తార్కికముగా (logically) 
అతిదగ్గరగా నుండు సిద్దాంతరూపమును విశ్వసించవలసి యుండును ఆత్మ 
పునర్ణన్మలను గురించి తార్కికముగా విజ్ఞానముతో అనుభవమును జోడించి 
ఊహించినపుడు ఏర్పడు వ్యుత్సన్న రూపములే అట్టి సిద్దాంత రూపములగునని 
తెలియును కాని విశ్వాసమునకు భయం జోడించినచో అది మూఢవిశ్వాసముగా 
దిగజారును తత్వదర్శనముగాని, సైన్సుగాని దానిని అంగీకరించవు వేదాంతం 
అంటే మతమౌఢ్యం కాదు వేదాంతం అంటే తర్కముతో వ్యక్తి ఆంతరిక 
అనుభవము కలిసినపుడు కలుగు ఊహ (HypPంthesi5) ఆ తర్కం సరళమైతే 
అది సామాన్యుడి ఊహకు అందుతుంది లేకపోతే ఆ అనుభూతి 
ఆకాశపుష్పముగానే ఉండిపోతుంది 


ఉద్వేగభరితమైన ప్రస్తుత మానవ జీవితంలో వేదాంతం ఎంత వరకు 
సహాయకారి? సహాయకారి అయితే సహాయం పొందటం ఎలా అనే తపన 
నాలో క్రమేపి ఉధృతం అగుట వలన సమాధానం కొరకే ఈ ప్రయత్నం కృషి 
అంటే సాధన లేంది ఫలితం శూన్యం సాధన మార్గాన్వేషణే ఈ ప్రయత్నం 
బుద్ధిబలంతో వేదాంతం అంటే ఎదో తెలుసుకున్నామని తృప్తిపడుతూ, తర్కిస్తూ 
ప్రయాసపడటం నిరర్ధకం అలా తర్కముతోను, ఉపన్యాసములతోడను 
కాలం వృధా చేయువాడు రాగద్వేషాల పరిధిని దాటలేదు ఆత్మానుభూతి 
మార్గమును అన్వేషించలేదు అట్టివానిని శంకభగవత్పాదులు వాచిక జ్ఞాని 
అన్నారు (వివేక చూడామణి శ్లోకం 443) అనుభూతి పొందలేనివాడు నీటి 
యందు ప్రతిబింబించిన శాఖాగ్రము నందు గల ఫలమును చూచి, తినినట్లు 
సంతోషించువాడు అన్నారు శంకరులు (వివేక చూడామణి శ్లోకం 357) 


కరిన తర్శమునకు ఇందు అవకాశము లేదు ఎందుకనగా ఏ సిద్దాంత 
రూపకల్పనా కాదు ఈ ప్రయత్నం మహర్షులు, మహాపురుషులు తమ 


IX 


అనుభూతుల ద్వారా సిద్దాంత రూపకల్పన చేయనే చేశారు కుతర్కంతో వారి 
అనుభూతుల వెనుకనున్న నిగూఢారమునకు దూరమగుట కంటె, వారి 
అనుభూతులను అర్థం చేసుకొనుటకు అవసరమైన సరళతర్కంతో ప్రశ్నలకు 
సమాధానానికై అన్వేషిస్తూ, ఆ సమాధానములను వర్తమాన ఉద్వేగభరిత 
మానవ జీవితమునకు సమన్వయపరిచే ఉద్దేశంతో సాగిన ప్రయత్నమిది 
తత్త్వశాస్త్ర సాహిత్యము ఒక మహాసముద్రం వేదాలు, బ్రాహ్మణాలు, 
ఉపనిషత్తులు, సూత్రాలు, వాటికి భాష్యములు, ఆ భాష్యాలకు వ్యాఖ్యలు, 
ఎన్నో భాషలలో వాటికి అనువాదాలు, ఇక పురాణాలు, ఇతిహాసాలు - ఇవి 
లెక్కకు అందవు వాటిలో నూరవ వంతు చూడాలన్నా ఒక జీవితకాలం 
చాలదు అందుకనే అందుబాటులో నున్న ప్రస్థానత్రయభాష్యములు, వ్యాఖ్యలు, 
తత్త్వగ్రంధముల పరిశీలనచే ఎర్పడిన నా అభిప్రాయములకు అక్షరరూపం 
మాత్రమే ఈ తత్త్వదృష్టి నాకు స్ఫూర్తినిచ్చి (పరణ కలిగించిన గ్రంధములు 
అనేకములు  వాస్తవమునకు అవి దాదాపు ఒక వందకు మించియే 
యుండవచ్చును, ఎందుకంటే అవి అన్నీ ఒక పరిమితకాలంలో (lIMIted 
p౭rంd) చదివినవి కావు వాటినన్నిటిని ఇచట (ప్రస్తావించటం సాధ్యపడదు 
ఆ గ్రంధములకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆ గ్రంధముల కర్తలకు 
త్రికరణశుద్ధిగా అభివందనములతో సుమాంజలి సమర్పించుకుంటున్నాను 


ఇది నా నివేదన 
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 
కృష్ణం వందే జగద్గురుం 
బాగంబరుపేట, హైదరాబాదు కేళశవభొట్ల వేంకట నుబ్రహ్మాణ్యశా స్త 
౨క్రమ ఆశ్వయుజ 
శుక్ల సప్తమి బుధవారం 
అక్టోబరు 4, 2000 


1. వేదాంతం - ఆచరణ 


1 ఆచరణ 


వేదాంతం అంటే ఎమిటో ఇంత వరకు తెలుసుకొన్నాము కాని 
వేదాంతం అంటే ఎమిటో తెలిసికొనటమో, లేక దానిని గురించి అనర్గళంగా 
మాట్లాడటమో చేస్తూ, ఆదిశంకరులు చెప్పినట్టు వాచిక జ్ఞానులుగా 
మిగిలిపోవటమే వేదాంత పర్యవసానమా లేక వేదాంతం ద్వారా అభ్యసించి, 
సాధించగలిగినదంటూ ఎమైనా ఉన్నదా? అనేది అందరి మనసులలో నిత్యం 
మెదిలే ప్రశ్న అభ్యాసం ద్వారా ప్రాప్తించు వేదాంతజ్ఞానం నిత్యజీవితంలో ఎంత 
ఉపయోగమో ప్రత్యేకించి పరిశీలించవలసిన జెసరం ఎంతైనా ఉంది అదే 
అనుష్టాన వేదాంతం (Practical Vedanta) చాల మందికి వేదాంతం 
శుష్కముగా, రసహీనముగా అనిపిస్తుంది అర్థం కాని విషయమును వేదాంతం” 
అనటం పరిపాటి వేదాంతం అనగానే ఎవో నాలుగు వాక్యాలు ఉపనిషత్తుల 
నుండి చెప్పటమో, లేక భగవద్గీత నుండి నాలుగైదు శ్లోకాలు అవ్వచెప్పటమో 
చేసి, “ఈ ప్రపంచం అంతా ఏమి లేదు, అంతా దేవుడే మనదేమిలేదు అంటూ 
జననమరణాలు తప్పవు, మోక్షమే మార్గము అని నీతులు చెప్పటం 
మొదలుపెడితే పర్యవసానం అలాగే ఉంటుంది 


2 అనుష్టాన వేదాంతము 


ప్రకృతి మనకు రెండు శక్తులనిచ్చింది మేధాశక్తి, ఆత్మశక్తి మేధాశక్తి 
శారీరకం అది బుద్ధి కర్మతో బంధించబడినది ఆత్మశక్తి కర్మమునకు 
అతీతమైనది కర్మఫలితము అంటనిది మేధాశక్తి, ఆత్మశక్తి కలిసినపుడు 
“ఆంతరిక జీవితం' (10616) అంటే ఎమిటో తెలుస్తుంది ఆ తెలుసుకోవటమే 
వేదాంతం 


వేదాంతం అనగానే సంసార బంధముల నుండి విడివడి మోక్షసాధన 
చేయటం అంటే ఎవరు వేదాంతం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు? అందుకే 
వేదాంతమును సరళముగా ఉత్తేజకరంగా చెప్తూ వేదాంతం తెలుసుకోవాలంటే 
అడవుల వెంటనో, కొండలు, కోనలలోనో ఒంటరిగా సాధన చేయాల్సిన 
అవసరం లేదు, నిత్యజీవిత ధర్మమును (బాధ్యతలను) నెరవేరుస్తూ మనలో 
ఎముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు అని చెప్తే వేదాంతం అంటే 
ఏవగింపు నశించి ఆత్మజ్ఞాన సాధనలోని రసానుభూతి అనుభవంలోకి వస్తుంది 


వేదాంతం వేరు, ప్రకృతితో ముడిపడిన నిత్యజీవితం వేరు అను భావం 
ఉన్నంతకాలం ఆత్మజ్ఞాన రసానుభూతి అనుభవంలోకి రాదు రెండు వేరుగా 
ఊహించినంత కాలం, మనిషికి ఆత్మానుభూతికి, బాహ్య జీవితానుభవమునకు 
మధ్య సమన్వయం కుదరదు సమన్వయం కుదరకపోతే సాధకుడు ఎంతో 
క్షోభకు గురి అవుతాడు ఆంతరిక సాధనకు, నిత్యజీవితముతో ముడివడిన 
బాహ్య ప్రపంచముతో పొంతన కుదరక క్రమంగా ఒక వ్యక్తి తనలో ఇద్దరు 
వ్యక్తులుగా తయారౌతాడు (5plIt personality) అది చాలా ప్రమాదకరమైన 
మానసిక స్థితి (౧5yCh0515) అటు ఆత్మశక్తికి కావలసిన సాధన చేయలేడు, 
ఇటు మేధాశక్తి బలహీనపడుతుంది క్రమంగా రెండింటికి దూరమై ఒక 
రకమైన వింత వ్యక్తిగానో, పిచ్చివాడుగానో తయారౌతాడు 


అందువలన అభ్యాసం ద్యారా ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ అలా 
ప్రాప్తించే వేదాంతానుభూతిని పొందటం ఉత్తమం అపుడు ఆ అనుభూతిని 


వేదాంతం - ఆచరణ 3 


వర్తమాన జీవితంతో మేళవిస్తే అందరి యందూ ఉన్నది భగవంతుడు ఒక్కడే 
అను జ్ఞానం కలుగుతుంది అదే వేదాంత సారాంశం కాబట్టి నిత్య జీవితంలో 
కర్మములు (బాధ్యతలు) నిర్వహిస్తూనే ఎంతో కొంత సమయం నిత్యం 
ధాన్యంలో గడిపితే మనస్సు నిర్మలమవుతుంది నిర్మలమనస్సు ద్వారా బుద్ధి 
చైతన్యమవుతుంది చైతన్యమైన బుద్ధికి ఆత్మశక్తి దూరం కాదు రెండింటి 
కలయికే అభ్యాసప్రాప్త వేదాంతం ఆ స్థితిలో మనస్సు ఒకవైపు నిత్యజీవన 
ప్రవాహంలో తెరచాపగానూ ఉంటుంది మరొకవైపు అంతర్ముఖమై ఆత్మశక్తితో 
మిళితమవుతుంది ఆ వ్యక్తి నిత్యజీవితంలో కష్టసుఖాలకు, జయాపజయాలకు 
అతీతంగా ఉంటాడు తెరచాప గాలిని తనలో ఇముడ్చుకుని గమ్యంవైపుకు 
కదుల్తుంది తనతోపాటు పడవను కూడా తీసుకువెళ్తుంది పడవలో ఎవరు 
ఎమి చేస్తున్నా తెరచాపకు పట్టదు దాని దృష్టి గమ్యం వైపుకే ఉంటుంది 
అలాగే మనసును ధ్యానం ద్వారా గమ్యంవైవుకు అనగా ఆత్మను 
తెలుసుకొనుటకు, మళ్లిస్తూనే బాహ్యజీవితంలో నిష్కామంగా కర్మయోగమును 
అనుసరిస్తాడు జీవుడు అపుడు బాహ్య ఆంతరిక (worldly and inner lives) 
జీవిత సమన్వయం కుదురుతుంది అలా నిత్యజీవితానికి ఆటంకం కాకుండా 
మనసును పరమాత్మ వైపుకు మల్లించటమే అభ్యాసప్రాప్త వేదాంతం పడవ 
లేకపోతే తెరచాప ఉండదు తెరచాప లేకపోతే పడవ నడవదు అదే 
మనసుకు, ఇంద్రియ భూతమగు శరీరానికి గల సంబంధం శరీరంలో 
ఉంటూనే మనసుకు బంధవిముక్తి కలిగించటమే అభ్యాసప్రాప్త వేదాంతం 
(Practical Vedanta) దీనినే అనుష్టాన వేదాంతం అన్నారు ఈ వేదాంతమునకు 
ఆదిశంకరుల 'వివేక చూడామణి, గీతాచార్యులు చెప్పిన “భగవద్గీత, సాధన 
ద్వారా దివ్యచైతన్యంలో ప్రవేశించటానికి మార్గము చూపుతున్నాయి “వివేక 
చూడామణి జ్ఞానమార్గం (విచక్షణాజ్ఞానం లేక వివేకం) ద్వారా ఈ విషయాన్ని 
తెలిపితే, భగవద్గీత - భక్తిమార్గము ద్వారా యీ విషయాన్ని తెలియజేస్తుంది 


“అహం బ్రహ్మాస్మి యని నోట పల్కినంత మాత్రాన మోక్షము లభించదు 


4 అనుష్టాన వేదాంతము 


(వివేక చూడామణి 64వ శ్లోకం) ఆత్మతత్వజ్ఞానము కలుగనిదే "అహం బ్రహ్మ 
అహం బ్రహ్మ అని శబ్బోచ్చారణ చేసినంత మాత్రాన ముక్తి లభించదు పెట్టెలో 
'మణి యున్నది మణి యున్నది' అని నోట ఉచ్చరించినంత మాత్రాన యా 
మణి చేజిక్కునా? అలాగే సన్యసించినంత మాత్రాన ఆత్మజ్ఞానసిద్ది లభించునా? 
కొందరు భార్యా, పిల్లల వల్లను, ఇతర కష్టముల వలననో ఓర్చుకోలేక 
సన్యసింతురు కాని వారిని ఆశాపిశాచము విడువదు కొందరు తమ ఉదర 
పోషణకు, కొందరు తమ నిష్ట గుణప్రకటనకు అత్యంత విరాగుల వలె 
నటింతురు ఇట్టివారికి ముక్తి ఒక వార్తగానే మిగిలిపోతుంది 


గృహస్థుడు గృహములో నివసించుచు బాహ్య సంసారమునెట్లు 
నిర్వర్తించునో అల్లే జీవుడు ఈ స్టూలశరీరము నాశ్రయించి, 'నేను చూచుచున్నాను, 
వినుచున్నాను' మొదలగు బాహ్య వ్యవహారములు జరుపుచుండును (వివేక 
చూడామణి 92 శ్లో) 


పరమాత్మ (పరమేశ్వరుని) శక్తిని (మూలప్రకృతి) అవ్యక్తం అంటారు 
అంటే వ్యక్తం కానిది కనబడనిది దానినే మాయ అని, అవిద్య అని కూడ 
అంటారు ఇది అనాదియైనది కార్యవర్గమునకు పరమైనది సత్వరజస్తమోగుణ 
విశిష్టమైనది కార్యమును బట్టి ఊహింపబడినది ఈ మాయ (ప్రకృతి) 
నుండియే చరాచర రూపమగు సర్వప్రపంచము ఉత్పన్నమగుచున్నది (వివేక 
చూడామణి 110 శ్లో) 


ఈ మూలప్రకృతి పరబ్రహ్మముతో నున్నపుడు మాయ అనబడును 
అది సత్వగుణ ప్రధానముగా జ్ఞానసాధనమగును అదే జీవునితో గూడినపుడు 
అవిద్య (అజ్ఞానం) అనబడును అది రజస్తమోగుణ ప్రధానమై సంసార 
కారణమగును ఈ మాయ (అవిద్య) నిజముగా ఉన్నదీ కాదు, లేనిదియును 
గాదు అదే ఈ విశ్వము (ప్రపంచము) అజ్ఞానముచే ఉన్నట్లుగా కన్పడును 
జ్ఞానదృష్టి (ఆత్మజ్ఞానం)తో తిలకించిగచో ఈ విశ్వము అంతా మూలప్రకృతి 


వేదాంతం - ఆచరణ 5 


రూపాంతరమేనని బోధపడును రూపాంతరమే కాని అవాస్తవము కాదు గదా! 
కావున ఈ మాయ అనునది మహాద్భుతమగు అనిర్వచనీయరూపము గలది 
అనగా రూపమును స్పష్టముగా నిర్వచించుటకు సాధ్యము కానిది 


బ్రహ్మము అద్వితీయమైనది దానిని అపరోక్షజ్ఞానము ద్వారా మాత్రమే 
(ప్రత్యక్ష జ్ఞానము) అనగా ప్రత్యక్ష అనుభూతి ద్వారా (Direct Expenence) 
తెలిసికొనగా మాయ నశించి మూల ప్రకృతితో కూడిన పరమాత్మ గోచరమగును 
సత్త్వరజస్తమోగుణములు మాయ యొక్క గుణములు తెలుపు, ఎరుపు, 
నలుపు వర్ణములు గల నూలుదారములతో పేనబడిన త్రాటివలె మాయ ఈ 
త్రగుణములతో మిశ్రమైయుండును వాని వాని కార్యములననుసరించి యీ 
త్రిగుణములు తెలియబడును ఎట్లనగా - ప్రసన్నచిత్తము కలిగి శాంతముతో 
నుండునపుడు సత్వగుణము ప్రధానముగా నుండి రజస్తమములు తగ్గి 
యుండును చంచల చిత్తముతో క్రోధాది వికారములు కలిగియుండునపుడు 
రజోగుణము ప్రకటమగును నిద్ర, ఆలస్యము మొదలగు దోషములతో 
కూడియుండునపుడు తమోగుణము ప్రధానమై యుండి తక్కిన గుణములు 
తగ్గియుండును 


ఈ త్రిగుణములలో క్రియారూపము దాల్చునది రజోగుణము ఇది 
మాయ యొక్క 'విక్షేపశక్తి' అనబడును అనగా 'కదలిక గలది ఇది అనాదియై, 
దీని నుండియే సకల సృష్టియు, మనుష్యులకు ప్రవృత్తి (స్వభావము) కలుగును 
మనోవికారములగు అనురాగం, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలగునవి 
విక్షేపశక్తి యొక్క కార్యములు 


కామము (విషయవాసన), క్రోధము, లోభం, మదము, మోహం, 
అసూయ, మొదలగు వృత్తులు రజోగుణధర్మములు దీని వలన మనిషి 
ప్రవృత్తి (స్వభావం) కలుగును కనుక రజోగుణము బంధహేతువు “మాయ” 
యొక్క “తమో'గుణము “ఆవరణశక్తి అనబడును వస్తువు యొక్క 


6 అనుష్టాన వేదాంతము 


యదారరూపమును మాటుపరచి దానిని మరియొక రూపముగ తోచునట్లు 
చేయుట ఆవరణశక్తి యొక్క కార్యము ఇదియే జీవునకు సంసార కారణమున్ను, 
“క్లే పశక్తి (అనగా కామ క్రోధాదులు ప్రవాహరూపము) వ్యాపించుటకు కారణము 
౨గుచున్నది భ్రాంతికి కారణము ఆవరణశక్తియే విక్షేపశక్తి అనగా యదార్ధంగా 
వున్నదానిని మరియొక విధంగా వక్రీకరించి మన మనస్సుకు తెలుపునది 


అత్యంత విశుద్ధ ప్రకాశస్వరూపుడగు ఆత్మను మాయ యొక్క ప్రబలమగు 
ఆవరణశక్తి ఆచ్భాదింపగా పురుషుడు (జీవుడు) మోహవశుడై అనాత్మయగు 
శరీరమే తాననుకొని దేహాభిమానియై వ్యవహరించును అపుడు రజోగుణ 
ప్రధానయగు గొప్ప విక్షేపశక్తి కామక్రోధాది బంధక గుణములచే జీవునకు 
దుఃఖము కలిగించును 


వివేక చూడామణి 147వ శ్లోకంలో శంకరులు సంసారమును చక్కటి 
ఉపమానం ద్యారా వివరించారు సంసారరూప మహావృక్షమునకు అజ్ఞానము 
(అవిద్య), బీజము (విత్తము), దేహమే ఆత్మ అనుకొను బుద్ధి అంకురము 
(మొలక), శరీరమందు రాగము (ప్రేము, చిగురుకొమ్మ, కామ్యకర్మములు 
జలము, దేహమే స్కంధము (మ్రాను), ప్రాణాది పంచవాయువులు కొమ్మలు 
ఇంద్రియ సముదాయము ఉపశాఖలు (పై భాగములు) శబ్బాది విషయములు 
(sense organs) పుష్పములు, నానావిధ కర్మముల వలన గలిగెడి దుఃఖ 
సముదాయమే ఫలము ఈ ఫలముననుభవించెడి జీవుడే పక్షి 


సంసారవృక్షము అజ్ఞానుల విషయమై యిట్లు వర్ణింపబడినది 
తత్వవేత్తలకు ఇదియే సతృ్ఫలవృక్షముగా 148వ శ్లోకములో చెప్పబడినది 
(ఇచట ఇవ్వబడిన శ్లోకసంఖ్యలు రామకృష్ణ మరం, మద్రాసు వారిచే తెలుగులో 
ప్రచురింపబడిన వివేక చూడామణిలోనివి) 


మోక్షము, మోక్షము' అని పదేపదే వేదాంతంలో వినబడుతూ ఉంటుంది 
అసలు మోక్షమంటే ఎమిటో శంకరులు వివేక చూడామణి 559వ శ్లోకంలో 


వేదాంతం - ఆచరణ 7 


చెప్పారు దేహమును విడుచుట మోక్షము కాదు దండక మండలములను 
విడుచుట మోక్షము కాదు మరియేమనగా అవిద్య అను కంతి లేక పుండు 
నుండి విమోచనమే ముక్తి లేక మోక్షము అనగా అవిద్య మూలముగా 
ఏర్పడిన ఈ శరీర వ్యామోహత్యాగమే మోక్షము 


అంటే నిత్యజీవితంలో స్వార్థత్యాగం ద్వారా నిష్కామకర్మము చేయుచు 
సర్వమందు పరమాత్మను చూచుచు పరమాత్మ శక్తిరూపమైన ప్రకృతి 
చైతన్యమును (atMty) గ్రహించి దానితో మన కర్మాచరణములను 
సమన్వయించుకొనుచు కర్మఫలితమును గురించి చలించకుండ కర్మములను 
నిర్వర్తించుచు కర్మయోగము ద్వారా ధ్యానమార్గమున నిర్మల మనస్సును 
సాధించి భావాతీత స్థాయికి మనస్సును ఆరోహింపచేయుటయే అభ్యాస్రాప్త 
వేదాంతం అదే అనుష్టాన వేదాంతం 


పరమాత్మను తెలుసుకొనుటకు ప్రకృతియే మార్గము శ్రీరామకృష్ణ 
పరమహంస “మాయయే బ్రహ్మమును ఉత్పత్తి చేయుచున్నది మాయ 
లేనిచో బ్రహ్మమును ఎరుగ ఎవరి తరము? ఈశ్వరుని శక్తిని తెలియలేకున్నచో 
అతనిని గ్రహించజాలము' అన్నారు అనగా పరబ్రహ్మము యొక్క శక్తిరూపమైన 
ప్రకృతిలో జరుగు కర్మ ప్రవాహములో ఒకరమై ప్రకృతి ద్వారా పరమాత్మను 
నిరాకారముగా గాని, సాకారముగా గాని మనసు నందు స్థిరీకరణ చేసుకుని 
ధ్యానములో లీనమగుటయే అభ్యాసము, దీనినే అనుష్టానము, ఆచరణ, 
సాధన అన్నారు 


2 సత్యాన్వేషణ 


అభ్యాసం ద్వారా మాత్రమే వేదాంతానుభూతికి అవకాశం ఉన్నదని 
తెలుసుకున్నాము నిత్యజీవితంలో అభ్యాసం చేయవలసినది ఎమిటి, దాని 
ద్యారా ప్రాప్తించేది ఎమిటి? వాస్తవిక వేదాంతం అంటే ఎమిటి? వీటి సమాధాన 


8 అనుష్టాన వేదాంతము 


ప్రయత్నమే సత్యాన్వేషణ స్వామి వివేకానంద 1896 నవంబర్‌లో లండన్‌లో 
ఇచ్చిన ఉపన్యాసాలలో వేదాంత వాస్తవమును గురించిన వివరణ ఏనాటికీ 
చెరగని శిలాక్షరములు 


సిద్దాంతములు (106099) ఎక్కువ భాగము ఊహారూపములే అవి 

చాల మంచివిగానే ఉంటాయి అనంతమైన ఊహాపరంపరయే వేదాంత 
సిద్దాంతములు అవి తర్కించటానికి, గంభీరోపన్యాసాలకు చాలా బాగుంటాయి 
అర్థము చాల ఉన్నతమైనది కొని అది ఆ స్థాయిలోనే నిలిచిపోతే నిష్ఫృలం 
గదా! ఉపనిషత్తుల ఉద్దేశం అది కాదే! ఆచరణ ద్వారానే అనుభూతి (01601 
Experience) పొందాలనేది వేదాంత ఉద్దేశము, పరమార్ధము ఆచరింపవలసిన 
(Practical) వేదాంతము ఏమిటి? వేదాంత పరమార్ధమే బ్రహ్మజ్ఞానసిద్ధి గదా! 
ఉద్వేగంతో కూడిన నిత్యజీవితంలో (బ్రహ్మజ్ఞాన స్థానం ఎమిటి? నిత్యజీవితంలో 
“బ్రహ్మజ్ఞాన వాస్తవపరమార్ధం ఎమిటి? ఇది తెలుసుకొనటమే సత్యాన్వేషణ 
వేదాంత పరమార్ధం తెలుసుకోవాలంటే వేదాంతం, వేదమతం భిన్నం 

కాదు అనే సత్యం గ్రహించాలి జీవితానికి వేదాంతానికి (మతం) మధ్య 
కల్పించబడిన భిన్నత్వం పోవాలి వేదాంతం ఎకత్వంను గురించే చెప్తుంది 
వేదాంతమును నిత్యజీవితానికి అన్వయించటానికి ముందు వేదాంత 
సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి, అవి ఏ విధంగా ఏర్పడినవో కూడ తెలుసుకోవాలి 
“ఏకాంతంగా ఉండే వన్యప్రాంతాల నుండి నిత్యం సందడిగా ఉండే పట్టణ 
ప్రాంతాల వరకు పరిశీలించి ఎక్కడ ఎక్కువగా ఈ సిద్దాంతాలు రూపాందటం 
జరిగిందో గమనిస్తే, ఎకాంత వన్యప్రాంతాలలో నున్న మునులు, వానప్రస్తుల 
కంటే నిత్యం పరిపాలనా వ్యవహారాలతో సతమతమగుచున్న రాజులు, చక్రవర్తులే 
ఈ సిద్ధాంతాలకు మూలకారకులు అని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది” అని 
స్వామి వివేకానంద అన్నారు కాబట్టి వేదాంతమనేది ఎక్కడో అడవులలో ధ్యాన 
నిమగ్నత ద్వారా మాత్రమే రూపొందింది అనటం సమంజసం కాదు అని స్వామి 


వేనాంతం - ఆచరణ 9 


వివేకానంద అన్నారు వేడాంతంలోని మూలభావాలు, రాజసౌధాలలోను, 
రహదారులలోను కూడ చాలవరకు రూపొందినై అని స్వామి వివేకానంద 
అభిప్రాయం నిరంతరం విశ్రాంతి ఎరుగని చక్రవర్తులు, పౌరులలో కూడ 
ఉదాత్తులైన తత్వవేత్తలున్నారు అని కూడ స్వామి గట్టిగా చెప్పారు 


దీనిని బట్టి వేదాంతం అనేది అభ్యాసప్రాప్తంగా (PraCtICal) ఉండాలే 
కాని సిద్ధాంత (The0rt181) రూపంగా మాత్రమే ఉంటే అది నిరుపయోగంగానే 
మిగిలిపోతుంది అని గ్రహించాలి వేదొంతసారమైన భగవద్గీత ఎక్కడ 
చెప్పబడింది? భయంకరమైన యుద్ధభూమిలో ఆస్టితిలో కూడ గీతాచార్యులు 
ప్రశాంతమైన మనసుతో గీతాబోధన చేశాడు అదే కర్మములో అకర్మము గదా! 
భగవద్గీత ప్రతి సేజీలోను మనకు లభ్యమయే సిద్దాంతం ఒకటే అదే నిత్యం 
సాగిపోయే కర్మయోగం కర్మము లేక పనియందలి మూలం ప్రశాంత చిత్తం 
నిశ్చేష్టత్వం (Inact1ty) జీవిత గమ్యానికి మార్గం కాదు ఉద్రేకం (029810౧) 
తోడైనంత మాత్రాన నిశ్చేష్టత్వం ఒక్కసారిగ చలనరూపం పొందదు (101౪100 
ప్రశాంతచిత్తంతో కూడిన చలనమే నిజమైన కర్మము అదే వేదాంతధ్యేయము 
ఊహలతో రూపొందిన ధ్యేయము లేక ఆదర్శమే (41౧౫ 0r Ideal) వేదాంతం 
చెప్పంది ఆదర్శం ఎపుడూ వాస్తవానికి, ఆచరణకు అతీతంగానే ఉంటుంది 
ఎ ఆదర్శం విషయంలోనైనా మనిషి పద్ధతులు రెండు విధాలుగా ఉంటాయి 
ఒకటి, ఆదర్శమును జీవితముతో సమాధానపరచుకొని (0Mpr0mMI5౭) లేక 
సమన్వయపరచుకొని తృప్పపడుట రెండవది జీవితమును ఆదర్శము స్థాయికి 
ఎదగనీయటం (elevate) ఇందులో మొదటిది సహజంగా మనిషికి ఆకర్షణ, 
ప్రేరణ అవుతుంది “నేను ఈ రకమైన పని మాత్రమే చేయగలను” అను 
భావము ఈ గపేరణ ఫలితమే ఈ గ్రురణ సాధారణంగా చెడుదే అయి 
ఉంటుంది ఎందుకంటే దీనికి స్వార్థం పునాదిగా ఉంటుంది అందువలన 
ఆదర్శమును తన స్వార్థానికి అనువుగా మలచుకోవటం పరిపాటి అయింది 
దానికి విలుగానున్న ఆదర్శం దొరకగానే మనిషి గెంతి దానిని అందుకుంటాడు 


10 అనుష్టాన వేదాంతము 


దుకాణం నడిపేవాడు వ్యాపారం తన ఆదర్శం అనుకుంటాడు అలాగే దొంగ 
తను చేసే దొంగతనమే ఆదర్శంగా భావిస్తాడు అలాగే మనం చేయగలిగిన 
పనినే అభ్యాసప్రాప్తంగా (౧|౦౪020) చేసుకుని దానినే ఆదర్శంగా భావించటం 
జరుగుతుంది మిగిలినవి ఆచరణయోగ్యం కావు అనిపిస్తుంది మనం 
ఇష్టపడే, చేయకలిగే పనినే ఆదర్శం అనుకుంటాము దీనినే ఇంకొక విధంగా 
చెప్తే ఏ పనైనా చేయగలము అనుకుంటే చేయగలుగుతాము 


అటే 


వేదాంతం చెప్పేది ఆచరణ సాధ్యంగానే ఉంటుంది ఆదర్శంగా 
దానిని వర్ణిస్తే ఆచరించ తలచుకుంటే దానిని ఆచరించగలుగుతాము 
ఆచరణ సాధ్యంకాని ఆదర్శమును వేదాంతం చెప్పలేదు అది ఎంత 
ఉన్నతమైనది అయినా ఆదర్శము ఉండవలసినంత ఉన్నతంగానే ఉంటుంది 
ఒక మాటలో చెప్పాలంటే, వేదాంతాదర్శము చెప్తుంది “తత్వమసి' అని అదే 
వేదాంతసారాంశము త్వం = నీవు, తత్‌ = ఆ స్థితి లేక ఆత్మ అసి = అయి 
ఉన్నావు ఈ జగత్తుకు మూలకారణంగా ఎ సూక్ష్మమైన సారము చెప్పబడిందో 
అదే ఈ సమస్తమైన జగత్తూను అదే (ఆ సూక్ష్మమైన సారము) ఆత్మ అదే 
సత్యం, అదే నీవు నీవే అది 


ఆత్మ నిత్యమైనది జనన మరణములు లేనిది మరణమును గురించి 
భయము మూఢవిశ్వాసం మాత్రమే “నేను ఈ పని మాత్రమే చేయగలను, ఆ 
పని చేయలేను” అను భావాలు కూడ మూఢవిశ్వాసాలు మాత్రమే 


వాస్తవానికి మనం అన్నీ చేయగలము ఆత్మవిశ్వాసం ప్రధానం అని 
వేదాంతం చెప్తుంది ఇష్టదైవం మీద నమ్మకం లేనివాడు నాస్తికుడు అని కొన్ని 
మతాలు చెప్తున్నట్టుగానే, తన మీద తనకు విశ్వాసం లేనివాడే నాస్తికుడని 
వేదాంతం చెప్తుంది మన ఆత్మ ప్రకాశం మనకే తెలియకపోవటం నాస్తికత్వం 
ఇదే వేదాంతాదర్శము కొంతమందికి ఇది అతిభయంకరముగా కనబడును 
ఈ ఆదర్శమును సాధించటం కూడ దుర్లభం అని కొంతమందికి అనిపిస్తుంది 


వేదాంతం - ఆచరణ 11 


కాని అది ప్రతి ఒక్కరు సాధించవచ్చునని వేదాంతం నొక్కి చెప్పంది ఇది ఎదో 
క్రొత్తగా సాధించవలసినది కాదు ఇది వరకే ఆత్మను తెలుసుకొనటం జరిగింది 
అది అక్కడే ఉంది కొత్తగా గ్రహించవలసినది ఎమియు లేదు ఉన్నదానిని 
తెలుసుకొనటమే వేదాంతాదర్శము దీనికి జాతిభేదములు గాని, లింగ 
భేదములు గాని, వయోభేదములు గాని లేవు 


అనంత విశ్వములోని శక్తులన్నీ మనలోనే ఉన్నాయి మన కళ్లు 
మనమే మూసుకుని అజ్ఞానం, మూఢత్వం అను అంధకారంలో పడి, అంతా 
చీకటిమయం అని విలపిస్తా ఉంటాము మన చుట్టూ చీకటి అంటూ 
ఏమియు లేదు అని గ్రహించాలి ఈ గ్రహణశక్తి పొందటమే వేదాంతాదర్శనము 
కళ్లు తెరిస్తే అంటే అడ్డం పెట్టిన చేతులు తీసేస్తే అంతా వెలుగే గదా! ఈ వెలుగే 
నిరంతర సత్యం చీకటి అనేది విశ్వంలో లేదు సృష్టి ఆరంభము నుండి అంతా 
వెలుగే అలాగే శక్తిహినత లేక అశక్తత (1/64/0695) కూడ సృష్టిలో ఎపుడూ 
లేదు “అశక్తులము' అని అనుకునేవాళ్లు బుద్ధిహీనులు 


ఈ సృష్టిలో వెలుగు నిత్యం, సత్యం ఇదే వేదాంత ఆదర్శం అది 
తెలుసుకోవటం అసాధ్యం కాదు గదా! ఇది తెలుసుకోవటం అనే ఆచరణ 
అసాధ్యం కాదు గదా! ఇది వేదాంత ఆదర్శము, ధ్యేయం, అంతేకాదు, ఇది 
నిత్యసత్యం (Realty) 


“మానవుడు మర్త్యుడు (మరణము గలవాడు) అనటమే మనకి మనం 
అసత్యం చెప్పుకోవటం మన మనస్సును మనమే ఈ అసత్యమనే నిద్రలోకి 
నెడ్తున్నాము వేదాంతం దృష్టిలో పాపం అనేది లేదు దానిని గుర్తించదు 
తప్పులను పొరపాట్లను మాత్రం గుర్తిస్తుంది తాను అశక్తుడు, పాపి, దుఃఖజీవి, 
ఈ పని చేయలేను, ఆ పని చేయలేను, అనటం అన్నిటికంటే పెద్ద తప్పూ - ఇట్టి 
జీవితం నిరర్గకం అట్టి జీవితంతో సమాధానపడటానికి వేదాంతం ఎన్నడూ 
అంగీకరించదు మన శక్తిని మనం గుర్తించినపుడే అడి వాస్తవిక జీవితం అది 


12 అనుష్టాన వేదాంతము 


ఎపుడూ అనంతమైన వెలుగుతో నిండి ఉంటుంది” అని స్వామి వివేకానంద 
ధృడవిశ్వాసం 

ఇది సాధించటం వానప్రస్త ఎకాంతజీవితంలోనే గాక, నిత్యం 
ఒడుదుడుకులతో కూడిన ఎట్ట స్థితిలోని జీవితంలోనైనా జరుగుతుంది అని 
వేదాంతం చెప్పంది ఏకత్వమే వేదాంత ప్రధానాంశము పరమాత్మ ఒకరే 
పరాశక్తి ఒకరే విశ్వము ఒకటే ఉన్నట్టుగా కనబడే భిన్నత్వము వాస్తవం కాదు 
ఆ భేదం స్థాయికి (168/86) సంబంధించినది కాని జాతి, రీతికి సంబంధించినది 
కాదు మనష్యులలో కనబడే భిన్నత్వం రూపానికి సంబంధించినది కాదు 
మానసిక స్థాయికి సంబంధించినది అందరిలో ఉన్నది ఆత్మయే దానికి 
భిన్నత్వం లేదు ఇంకా కాస్త ముందుకు వెళ్తే జంతువులకు, మానవులకు మధ్య 
కూడ భిన్నత్వం లేదు ఇద్దరిలోనున్న ఆత్మ ఒకటే కాని పరిణామ స్థాయిలలో 
వారిద్దరి మధ్య ఉన్న భిన్నత్వమే మనకు గోచరమయే భిన్నత్వం 


“మార్పులకు ఎ మాత్రం ఇష్టపడక పోవటం' (600౧961/2[198౧0) అనేది 
మానవ స్వభావంలోని ప్రధానలక్షణం ఒక్క అడుగు ముందుకు వేయటానికి 
కూడ ఇష్టపడడు “మంచులో గడ్డకట్టిన' స్థితిలో మనిషి ఉన్నాడని స్వామి 
వివేకానంద అన్నారు ఇదే మానవుని బలహీనత దీనిని నిరోధించటానికి 
మార్గం ఒకటే “నీవు శక్తివంతుడవు, పరిపూర్ణుడవు, పాపములుగా చెప్పబడుచున్న 
వాటితో నీకు సంబంధము లేదు" అని ప్రతి మనిషిని ఉత్తేజపరచాలని 
(activate) వేదాంతం చెప్పంది. 'నేను చేయలేను అని ఎపుడూ అనవద్దు 
తలచవద్దు నీ శక్తి అనంతము కాలము, ఆకాశము కూడ నీ శక్తి ముందు 
నిరరకము నీవు ఏదైనా చేయగలవు, నీవే పరమాత్మవు' అని వేదాంతాదేశము 


నిత్యజీవితంలో, గ్రామంలో కాని, పట్టణంలో కాని, జాతీయ జీవనంలో 
కాని, సంసార జీవితంలో కాని వేదాంతమును ఎలా ప్రవేశపెట్టాలనేది తప్పక 
గ్రహించవలసిన విషయము మతం కాని వేదాంతం కాని మానవునికి 


వేదాంతం - ఆచరణ 13 


ఉపయోగపడనపుడు అది నిరర్థకమే అవుతుంది ఏదో కొద్ది మంది కొరకు 
ప్రత్యేకించబడిన సిద్ధాంతంగానే మిగిలిపోతుంది మానవశ్రేయస్సే వేదాంత 
(మత) ధ్యేయం కావాలి మానవుడు ఏ స్థితిలో నున్నను, ఎచట ఉన్నను మతం 
అతనిని ఆదుకోవాలి అపుడే అది ఆచరణయోగ్య వేదాంతం అవుతుంది 
వేదాంత సూత్రాలు గాని, మత ఆదర్భాలు గాని మానవ శ్రేయస్సుకు 
ఉపయోగపడుటకు వీలైన శక్తివంతములైనపుడే వాటి ధ్యేయం నెరవేరుతుంది 


ఆత్మవిశ్వాసం అనేదే మనకు అత్యంత ఉపయోగకారి 'ఆత్మవిశ్వాసం' 
పెరగటానికి సాధన చేస్తే మనలో ఏర్పడుతున్న చెడు, బాధలు ఎక్కువభాగం 
అదృశ్యమవుతాయి అని స్వామి వివేకానంద దృఢథఢవిశ్వాసం “బాధలలో 
మానవుడు ఎంత దిగిపోయినా, ఎదో ఒక సమయంలో పూర్తి నిస్ఫృహలో, 
ఒక్కసారిగా తన మిద తాను విశ్వాసం సంపాదిస్తాడు కాని అలా కాకుండ 
మొదటి నుండి ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం ఉత్తమం” అని స్వామి 
వివేకానంద స్వానుభవంతో చెప్పారు 


ఆత్మవిశ్వాసం అంటే మితిమీరిన స్వార్ధం కాదు స్వార్థం” అనేది 
వేదాంతానికి వ్యతిరేకం వేదాంత సిద్ధాంతం ఎకత్వం అంటే జీవులందరి 
యందు విశ్వాసం కలిగి ఉండటం ఆ జీవులందరిలో మనం కూడ ఉన్నాం 
కదా! మనందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే గదా! మనలను మనం (ప్రేమించటం 
అంటే స్వార్ధ[ప్రేమ కాదు 'జీవకారుణ్యం' అది అంటే అందరిలో మనలను 
చూడగలగటం, మనలో అందరిని చూడటం అదే విశ్వప్రేమ {UNIVverseal 
love) అది సాధించినవాడే 'నా గురించి నాకు పూర్తిగా తెలుసు అని ఎంతో 
ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతాడు అదే ఆత్మశక్తి లేక ఆత్మబలం ఈ 
ఆత్మబలం వెనుక ఉన్నదే సచ్చిదానందము, అనంతము అయిన పరమశక్తి 
అదే పరమాత్మ చైతన్యశక్తి 


ఇది పొందాలంటే 'ఆత్మధ్యానం అనుక్షణం జరగాలి ఉపనిషత్తులలోని 


14 అనుష్టాన వేదాంతము 


మహావాక్యమైన “తత్వమసి మన నాళములలోను నరములలోను 
ప్రతిధ్వనించునటుల ధ్యానించాలి ఈ ధ్యానం అదేది మన నోరు 
ధ్వనించునట్టుగాను, మన హృదయం పరిపూర్ణంగా మన నోటి ద్వారా 
ప్రతిధ్వనిస్తున్నట్లు ఉండాలి అదే ధ్యానము 


“హృదయ పరిపూర్ణత్వము ద్వారా మన చేతులు పనిచేస్తాయి చలనం 
ప్రారంభమౌతుంది కర్మము మొదలౌతుంది సర్వం పరమాత్మ అను 
ఆదర్శంతో మన మనస్సు, శరీరం నిండిపోవాలి ఎ కర్మము చేసినా “సర్వం 
పరమాత్మ” అనే భావంతోనే చేయాలి అపుడే మన కర్మములన్ని ఉన్నతంగా 
పవిత్రంగా రూపొందుతాయి మన భావాలన్నీ ఆత్మధ్యానం ద్వారా కలిగిన శక్తి 
వలన రూపొందినపుడు, ఆ శక్తి వలన మన కర్మములు గూడ శక్తివంతము 
లౌతాయి “తత్వమసి” 'అహంబ్రహ్మాస్మి అను భావాలు పవిత్రంగా మన 
జీవితంలో మనలను ప్రభావితం చేయునట్లు మన మనను వాటితో నిండి 
ఉండాలి “అందరిలో నున్న ఆ పరబ్రహ్మను సేవిస్తాను అని నిర్ణయించుకోవాలి 
"Arse - Awake! and stop not till the goal is reached" - లెమ్ము, 
మేల్కొనుము, గమ్యం చేరేదాకా విశ్రమించవద్దు (మూలం, కరోపనిషత్తు 3- 
14) మనకు కావలసినది బలము అట్టి బలము ఉపనిషత్రతిపాదకములైన 
సత్యములను విశ్వసించుట చేతను 'నేను ఆత్మను అని లెస్సగ భావించుట 
చేతను కలుగగలదు అని స్వామి వివేకానంద పిలుపునిచ్చారు 


విశ్వాత్మయైన పరమాత్మ అంశమే జీవాత్మ అనియు, ఈ జీవాత్మ అన్ని 
జీవులలోను ఉన్నదని ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే అందరిలోనున్నది 
పరమాత్మ అనే గదా అర్థము అందరినీ మన కళ్లముందు చూస్తున్నాము 
వారిలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ కనబడడు అందరిలోనున్నాడు 
అందరు మనకు కనబడతారు అంటే పరమాత్మ మనకు కనబడుతున్నాడనే 
కదా అర్థం అనగా సర్వాంతర్యామిగా పరమాత్మ మనకు కనబడుతూనే 


వేదాంతం - ఆచరణ 15 
ఉన్నాడు కాని మనమే గుర్తించుట లేదు 


“హృదయం (మనసు) ద్వారానే మనం భగవంతుని చూడగలము 
బుద్ధి (తెలివి) ద్వారా కాదు బుద్ది అనేది మార్గం శుభ్రము చేస్తుంది అది 
ఉపకార్యకర్త ($eC0Nndary wంrker) మాత్రమే అనగా రక్షకభటుడు (5౧౦09౧౭౧) 
అలజడి తగ్గించుట, తప్పులను సరిదిద్దుట - ఇవి మాత్రమే బుద్ది చేయు పని 
బుద్ది చాతుర్యమునకు సంబంధించిన పుస్తకమును చదవటం పూర్తిచేసినపుడు 
'భగవంతుడా! ఈ బాధ వదిలింది, ధన్యుడను అని అనిపిస్తుంది బుద్ది 
గ్రుడ్డిది స్వతంత్రముగా చలనము లేనిది చేతనత్వము (చలనము) కలది 
భావము (చిత్తవృత్తి మాత్రమే) అదే చేతనమైన అనుకంపన గల మనసు 
(Feelings) అది మాత్రమే కర్మములు చేయిస్తుంది విద్యుత్‌ ప్రవాహము 
కంటే గూడ వేగంగా కదులుతుంది మనసు మాత్రమే చలిస్తుంది బుద్ధికి 
చలనం లేదు అనుభవం రెండు రకాలు 1) శారీరకం, 2) మానసికం 
శారీరకంగా కలిగే అనుభవాలు ఇంద్రియానుభూతి మానసిక అనుభవం 
ప్రత్యక్షం (Direct Expenence) ఇది భావ ప్రకంపనల (1/10[2100/ Feelings) 
రూపంలో ఉంటుంది మానసికానుభవమే భావ ప్రకంపనలు (5661009) ఈ 
అనుభవం అనుభూతి అయినపుడు మానసికంగా పరమాత్మ దర్శనం అవుతుంది 
ఈనాటి మానసికానుభవం క్రమంగా తీవ్రమై, పవిత్రమై అత్యున్నత స్థాయికి 
చేరుతుంది ఈ స్థాయిలోనే వేదాంతం చెప్పు ఏకత్వ భావన, అటుపై 
'సర్వంఖల్విదంబ్రుహ్మ అను విశ్వ ఐక్య భావం రూపొందుతుంది ఇది 
మనసుకు మాత్రమే సాధ్యము బుద్దికి కాదు ఇదే ఆదిశంకరులు వివేక 
చూడామణిలో చెప్పారు (60వ శ్లోకం) 


“తర్కమీమాంసాది అష్టాదశవిద్యలును భుక్తి కొరకే కాని ముక్తి కొరకు 
కాదు పాండిత్యము, వాక్సాతుర్యము, అనర్గళ శబ్దప్రయోగ కౌశలము, శాస్త్ర 
వ్యాఖ్యానములో నేర్పు - ఇవి అన్నియు భుక్తి కొరకే కాని ముక్తి కొరకు కాదు 


16 అనుష్టాన వేదాంతము 


పరమాత్మ ప్రతిబింబమే జీవాత్మ కాబట్టి జీవాత్మ పరమాత్మ కంటే భిన్నము 
కాదు ఇది తెలుసుకొనుట మాత్రమే ముక్తికి మార్గము కేవల తర్కవ్యాకరణాది 
శాస్త్ర అధ్యయనముతో పనిలేదు అనగా శాస్త్రాధ్యయనముతో పాటు పరతత్వజ్ఞాన 
అభ్యాసము కూడ అవుసరము ” 


మనసు ప్రధానం అన్నాం కదా అని బుద్ధి అప్రధానం కాదు బుద్ది 
హీనమైనపుడు అన్ని రకముల తప్పులు చేయటం జరుగుతుంది వీటిని 
సరిదిద్దటమె బుద్ధి చాతుర్యము చేయుపని అంతకు మించి బుద్ది నుండి 
ఆశించకూడదు బుద్ది నిశ్చేష్టం నిజమైన సహాయం మనసు (భావం), (ప్రేమ 
ద్వారానే వస్తుంది మానసిక స్పందన (18900056 or feeling) డుమకు 
ఆధారం అత్యంత మేథావి (Intellectual giant) కూడ హృదయస్పందన 
లేనపుడు నిస్సారపు మేధావిగానే మిగులుతాడు అందుకే వృత్తికి కావాలి మేధ, 
కాని ప్రవృత్తికి (స్వభావం) ఆధారం హృదయం (మనసు) హృదయస్పందన 
పాందకలిగినపుడే “తత్వమసి” అనుభూతి కలుగుతుంది 


ఎ మతప్రవక్త కూడా జీసస్‌, మహమ్మదు, బుద్దుడు మొదలైనవారు, 
వారి బుద్ది జెన్నత్యమును తెలుపు గ్రంధములు వ్రాయలేదు వారు పలికిన 
మాటలే బహుకొద్ది వారి పలుకులే వారి హృదయస్పందనకు ప్రతిబింబములు 
శ్రీకృష్ణుడు ఎపుడూ తర్కించలేదు ధర్మం కొరకు, భక్తుల కొరకు స్పందించాడు 
ఆ స్పందనే జీవము, శక్తి బుద్ది బెన్నత్యము లోపించినా తిన్నడు వలె 
స్పందనతో భగవంతుని చూడకలుగుతాడు బుద్ది శరీరఅంగముల వంటిది 
వాటికి స్పందన ఉండదు స్వతంత్రచలనం ఉండదు మనసు (హృదయం, 
ద్వారా స్పందన వాటిలో ప్రవేశించినపుడు వాటిలో చలనం వస్తుంది ఇదే 
వేదాంతం తెలుపు పరమసత్యం 


ప్రకృతిలోని పంచభూతములు, అంతరిక్షము, గ్రహములు, నక్షత్రములు, 
మెరుపు, విద్యుత్తు, వెలుగు మొదలైనవి పరబ్రహ్మరూపములే అని వేదాంతం 


వేదాంతం - ఆచరణ 17 


చెప్పంది వేదములలోని సంహితలకాలము నుండి ఉపనిషత్తుల కాలము 
నాటికి భగవంతుని గురించి తెలుసుకొనుటలో వచ్చిన మార్పు ఫలితమే 
వేదాంతం  ఉపనిషత్తులలోనే 'సర్వంఖల్విదంబ్రహ్మ అను వాక్యం 
కనబడుతుంది నంహితలు, బ్రాహ్మణములలో (ప్రకృతి శక్తులను 
పంచభూతములను దేవతారూపములుగా కొలవటమె కనబడుతుందిగాని 
“పరమాత్మను గురించి ప్రసావన లేదు విరాట్‌ పురుషుని గురించి 
పురుషసూక్తములో మాత్రమే తెలియనగును ఆరణ్యకములలో ప్రారంభమైన 
దేవతారూపపరిణామము ఉపనిషత్తులలో పరిపూర్ణమై నిరాకారుడు, నిర్గుణుడు 
అయిన పరమాత్మయే సర్వమునకు మూలము అని సిద్దాంత పరికల్పన 
జరిగింది ఇదే సాధన ద్యారా ప్రాప్తించిన మతము, వేదాంతము 


సర్వము నందు భగవంతుని చూడగలుగుటయే వేదాంత కేంద్ర 
విషయము (central theme) ఎ వస్తువునైనా అది కనబడు రూపమును బట్టి 
కాక దాని వాస్తవిక, అంతరిక (Internal) రూపమును గ్రహించగలుగుటయే 
వేదాంత అంతరార్థము ఉపనిషత్తులలో మరొక విషయము కూడ ఉన్నది 

సత్యమును (సత్‌) లేక పరమాత్మను గ్రహించిన మనిష సత్యస్వరూపుడు 
(pureman) ఒక ప్రత్యేకమైన జ్యోతి అతని కనులలో వెలుగునని ఉపనిషత్తులు 
చెప్పాయి ఆ వెలుగు నిజంగా అతని ఆత్మది అది అతనిలోనే ఉన్నది 
అతనిలోనే కాదు సర్వత్ర ఆ వెలుగే ఉన్నది గ్రహములలో, నక్షత్రములలో, 
సూర్యునిలోను ప్రకాశించు వెలుగు అదే అదే బ్రహ్మం ఆదిశంకరులు 
చెప్పినట్లు అదే సత్యం, సత్యమే సౌందర్యం ఆ సత్యమే అనంతప్రకాశము 
ఆ ప్రకాశమే విశ్వమంతటా వ్యాపించియున్నది అదే విశ్వాత్మయైన పరమాత్మ 

పరమాత్మ అంశమే జీవాత్మ అనగా ఆ అనంత ప్రకాశభాగమే జీవాత్మ 


ప్రకాశము ఆ ప్రకాశమే ఆత్మజ్ఞాని కన్నులలో కనబడు వెలుగు ఇదే 
ఉపనిషత్‌ సారాంశము ఇదే వేదముల నుండి వేదాంతము వరకు జరిగిన 


18 అనుష్టాన వేదాంతము 


జ్ఞానపరిణామము (Evolution) జీవాత్మను కలిగిన మనిషే పరమాత్మకు 

చిహ్నముగా (5yMbం1) చెప్పబడింది భగవంతుని ధ్యానించుటకు విగ్రహము 

పెట్టుకోవచ్చు ఆలయం కట్టవచ్చు కాని అంతకు మిన్నయైన ఆలయం మన 

శరీరం అందులోని ఆత్మయే పరమాత్మ ధ్యానానికి ఇంతకంటే ఉన్నత 

చిహ్నము ఎది కావాలి 

మం॥ దేహో దేవాలయః ప్రోక్తస్పజీవః కేవలశ్భివః 

త్యజేదజ్ఞాననిర్మాల్యం సోఒహంభావేన పూజయేత్‌ ॥ 

(మైత్రేయోపనిషత్తు 2-1) 


దేహము దేవాలయమని చెప్పబడింది జీవుడు కేవలము శివుడే అయి 
ఉన్నాడు అజ్ఞానమను నిర్మాల్యమును తొలగించి “సోఒహం' భావనచే (ఆ 
పరమాత్మయే '“నేను' అను భావనచే) పూజించవలెను ఇదియే ఉపనిషత్తులలో 
ఎదిగిన ఆత్మపరిజ్ఞాన పరిణామము (6౪014100) వేదములలోని కర్మకాండ 
భాగమునకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి జ్ఞానకాండకు ప్రాధాన్యము 
పెంచినాయి ఉపనిషత్తులు విశ్వమంతా దేవాలయమే మనిషి పరమేశ్వరుని 
ఎచటనైనా ధ్యానించవచ్చునని చెప్పాయి 


ఉపనిషత్తులలో మనకు కనబడేది ఆంతరిక సాధన (Inner practice) 
అందుకనే ఉపనిషత్తులు సాధన ముందు తాత్వికం (philosophy) తరువాత 
అని చెప్పాయి ఆ విధంగానే ఆత్మవిషయాలు గ్రహించబడినాయి ఆంతరికంగా 
దర్శించబడినాయి అటుపై ఆంతరిక (1౧౧౪? 8100౧0 దృష్టిగల ఆనాటి 
బుషులు ప్రకృతి హృదయంలోకి ప్రవేశించగలిగారు సత్యమును దర్శించారు 
కాబట్టి సాధనయే ప్రధమంగా అవలంబించవలసిన పద్ధతి మతం (వేదమతం, 
వేదాంతం భిన్నం కాదు) ఆచరణ (సాధన) కొరకు ఏర్పడిన శాస్త్రము (Practical 
3016౧06) తాత్వికం మాత్రమే కాదు సాధన ముందు విజ్ఞానం తరువాత 


మరణం తరువాత పుణ్యం చేసినవారు - పుణ్యం, పాపం అను 


వేదాంతం - ఆచరణ 19 


పదములు పురాణాల ద్వారా ప్రాచుర్యం పొందినాయి తప్ప, వాటి నిర్వచనం 
ఉపనిషత్తులలో లేదు - స్వర్గం చేరుతారు వారి పుణ్యకర్మల పరిమాణం 
(span of time) తీరగానే తిరిగి పునర్జన్మ పొందుతారని చెప్పబడింది అంటే 
స్వర్గం శాశ్వతం కాదు పరబ్రహ్మను (ఆత్మజ్ఞానం) తెలిసికొనినవారు పొందు 
స్థానం ఈ స్వర్గం కాదు, ఎందుకంటే ఈ స్వర్గం అశాశ్వతం కాబట్టి దీనిని బట్టి 
మనకు తెలిసే విషయం ప్రధానంగా ఒకటి ఈ విశ్వంలో పేరు, రూపం కలిగిన 
ప్రతిది అశాశ్వతం (transient) 


“స్వర్గసుఖం' అనేది కష్టం లేని సుఖానికి పర్యాయపదం కాని సత్యం 
వేరు సుఖం వేరు సత్యం అనేది గమ్యం చేరేదాకా కష్టాలనే కలిగిస్తుంది 
గమ్యం చేరితే అంటే సత్యమును (సత్‌ను) తెలుసుకుంటే, ఆ స్థితి కష్టసుఖాలకు 
అతీతం 


“పుణ్యములు కాని పాపములు కాని కర్మము యొక్క ఫలితము 
అనగా కర్మము కారణము (62158) పాపం, పుణ్యం ఫలితం (effet) కర్మము 
చేయబడుతుంది చేయబడిన తరువాత అది మారదు అంటే అది 
పరిమితమవుతుంది (పరిచ్చిన్నమౌతుంది) (finite or lmited) దాని ఫలితం 
కూడ పరిమితమే అవుతుంది కాబట్టి పరిమితమైన కారణము ద్వారా 
అపరిమితమైన (1౧11019 ఫలితం రాదు కదా! ఫలితం అపరిమితం లేక 
అనంతం (శాశ్వతం) కానపుడు వాటిని అనుభవించే లోకములుగా చెప్పబడిన 
స్వర్గం, నరకములు శాశ్వతం కాదు కావున పుణ్యం, పాపములు పరిమితములే 
అగును (11%1660) “'సత్‌ను గురించిన జ్ఞానమె శాశ్వతం (616/4) అది 
తెలిసిన జ్ఞాని ఎక్కడ ఉంటే అదే స్వర్గం ఎందుకంటే అతని మనసు (హృదయం) 
స్వర్గనరకాలుగా చెప్పబడిన లోకాలకు అతీతంగా పరమాత్మపై కేంద్రీకృతమై 
ఉంటుంది మాయ లేక భ్రాంతి అను తెరను తొలగించుకొని బయటపడుటకు 
అదొకటి మార్గమని ఉపనిషత్తులు చెప్పన్నాయి 


20 అనుష్టాన వేదాంతము 


దీని అర్థం మంచి అని గాని చెడు అని గాని ప్రత్యేకంగా గుర్తింపు 
ఇవ్వకుండటం అన్నీ విశ్వాత్మ నుండే వెలువడునని గ్రహించటం సర్వత్ర 
విశ్వాత్మ వ్యాపించి ఉన్నదని, విశ్వమును నిరాకరించి కనులు మూసుకొనుట, 
స్వర్గ నరకములుగా చెప్పబడినవాటియందు, మృత్యువునందు, జీవితము 
నందు కూడ పరమాత్మను చూడటం - అదే సత్యాన్వేషణ అని స్వామి 
వివేకానంద నిర్వచించారు మంచి కాదు, చెడు కాదు, జీవితం కాదు, 
మృత్యువు కాదు - ఏదీ కాదు శాశ్వతం బ్రహ్మము ఒకటే శాశ్వతం (eternal) 


ఈ సత్యమును గ్రహించినవాడే స్వేచ్చను పొందుతాడు అతనొకడే ఈ 
ప్రపంచమందు జీవింపతగినవాడు అతడే ఈ జీవితం ఆనందమయం 
ఆనగలడు 'సత్‌లో అన్నిటిని, అన్నిటిలో “'సతొను చూడగలడు “స్వర్గం 
నరకం అనేవి వేదాలలో ఎక్కడా చెప్పబడలేదు చాలాకాలం తరువాత పురాణ 
కాలంలో ఈ 'లోకాలు' వాడుకలోనికి వచ్చాయి పునర్ణన్మయే ఒక శిక్ష 
పునర్జన్మ పొందుట కంటే మరొక నరకం లేదు శిక్ష (punishment), 
బహుమానం (reward) అనేవి భౌతికం మాత్రమే మానవ లక్షణాలు గల 
దేవుడు (౧౪౧౧౧ ్ర0౮) మాత్రమె రాగద్వేషాలు కలిగి ఉంటాడు అట్టి దేవుడు 
మాత్రమే శిక్షించటం, బహుమానం ఇవ్వటం చేస్తాడు వేదాలలో “సంహితా” 
కాలంలో 'భయంి జీవితంలో ప్రధాన అంశం కావటం వలన అటువంటి 
మానవ దేవతలకు రూపకల్పన జరిగింది కాని ఉపనిషత్తుల కాలంనాటికి 
“భయం అనేది అదృశ్యమైంది అవ్యక్తమైన దైవం (1౫౧౧౪౧౩౦౧౭ ఉంద) అను 
భావం రూపొందింది మహామహాతాత్వికులు కూడ ఈ “అవ్యక్త దైవం' అను 
భావాన్ని అసహ్యించుకుంటారు. భగవంతుడిని మానవుడిగా ఊహించటం 
ఎ౦త అర్ధంలేని పని? అవ్యక్తదైవం ఒక మూలసూత్రం (౧౧౦1౧6) అవ్యక్త 
దైవం అంతటా ఉంటాడు, ఎ ఒక్కరిలోనో కాదు ఎందులోనైనా అవ్యక్త 
దైవాన్ని ముందు చూచి తరువాత పదార్థ రూపమైన ఆ వస్తువును 
చూడగలిగినవాడు అవ్యక్త దైవాన్ని అర్ధం చేసుకోగలుగుతాడు ఈ విశ్వములోని 


వేదాంతం - ఆచరణ 21 


సర్వము ఆ దైవమే ఎక్కడో కనబడనివాడు దైవం అని చెప్పితే కొంత మందికి 
భయంకరమైన వైరుధ్యము అనిపిస్తుంది పురోహితులు తమను అనుసరిస్తే 
స్వర్గం ఖాయం అని నమ్మ పలుకుతారు మరణం తరువాత వారు మనకు 
స్వర్గానికి పాస్‌పోర్టు ఇస్తారు ఇదంతా అర్ధంలేని పౌరోహత్యజాలం నిజమే! 
అవ్యక్త దైవమే మూలదైవము అంటే దేవాలయాల, చర్చిలలోని వ్యాపారం 
అడుగంటుతుంది పౌరోహత్య మధ్యవర్తిత్వం తొలగించి అవ్యక్తమైన ఆ 
పరమాత్మను అందరికి మనం ఎరుకపరచాలి భగవంతుడు కానిదంటూ ఈ 
విశ్వములో ఎదీ లేదు మనలోని ఆత్మయే ఆ దైవము మన శరీరమే 
దేవాలయం ప్రతి జీవిని పరమాత్మయందు భక్తితో చూడగలిగితే ఈ బంధాలు 
అదృశ్యమవుతాయి మనకు స్వేచ్చ కలుగుతుంది ఆ స్వేచ్చయే వేదాంతా 
దర్శ్భము” - స్వామి వివేకానంద లండన్‌లో ఇచ్చిన ఉపన్యాసాలలో అన్నారు 


“ఇదే వాస్తవమైన ఆచరణయోగ్యమైన ధ్యానం ఇందులో తర్కం 
కాని, నిశ్చయం లెని వ్యాపారం (8060412100) కాని లేవు నిజమే! సత్యాన్వేషణలో 
ఎవరి మార్గం వారు ఎన్నుకొనవచ్చునని వేదాంతం చెప్పంది కాని మార్గం 
గమ్యం కాదు (Means 19 not the end) గదా! మానవరూపంలో భగవంతుని 
ధ్యానించటం తప్పుకాదు దానిని గమ్యము చేరుటకు ఒక సోపానంగా 
మాత్రమే గ్రహించాలి గాని అదే గమ్యం అనుకోకూడదు అవ్యక్తముగానున్న 
ఎ బ్రహ్మమునైతే మనము ధ్యానిస్తున్నామో, ఆ అవ్యక్త బ్రహ్మమునే ఎదుటి 
వానిలో చూస్తున్నాము అని చెప్పగలగాలి విశ్వమంతా వ్యాపించియున్న ఏ 
పరమాత్మను చూడటానికి ప్రయత్నిస్తున్నామో ఆ పరమాత్మయే మనలో 
ఎల్లపుడూ ఉన్నాడు అతని ద్వారా మనం జీవిస్తున్నాము అతడే సర్వదా 
జగత్‌సాక్షి జగత్తుకే వెలుగు, జీవము 'అహం౦ అనగా నేను ఆ “అహం 
(ఆత్మ) మనలో లేకపోతే మనచుట్టూ అంతా అంధకారంగానే ఉండేది” - 
స్వామి వివేకానంద తన ఉపన్యాసంలో అన్నారు 


22 అనుష్టాన వేదాంతము 


స్వామి వివేకానంద చెప్పినట్లు మనిషి రూపంలోనున్న దేవుని 
ధ్యానించటం అజ్ఞానం అయితే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారములు 
గదా! వారిని ధ్యానించటం తప్పుకాదా! అనే ప్రశ్న ఉదయిస్తుంది 


మానవమూర్తిగా భగవంతుని ధ్యానించటం బ్రహ్మజ్ఞానానికి ప్రధమ 
సోపానం మాత్రమే అని స్వామి వివేకానంద అన్నారు గాని అది తప్పూ అనలేదు 
శ్రీరాముడు తనని ఆదర్శ మానవుడుగా (పురుషోత్తముడుగా) గ్రహించమన్నాడు 
శ్రీకృష్ణుడు తానే పరమాత్మనని చెప్పి విశ్వరూపం చూపించాడు అంటే మనిషి 
రూపంలో ఊహించబడి స్వర్గంలో ఉండే ఎ దేవుడో కాదు 


“ప్రపంచమందు ఉదయించిన అవతారములన్నియును ఒక్క 
ఈశ్వరునివే అతడు బ్రహ్మమనెడి సముద్రమునందు మునిగియుండి ఒకచోట 
తేలునపుడు కృష్ణునిగను మరియొకసారి మునిగి వేరొకచోట తేలునపుడు క్రీస్తు 
అనియు పిలువబడుచున్నాడు'' - శ్రీరామకృష్ణుని ఉపదేశము 


జీవుల జననము ప్రకృతికి లోబడినట్టిది కాని ఈశ్వరునికి ప్రకృతి 
బానిస పుట్టుకలేని అతడు పుట్టుచున్నవాడిగను, పెరుగుచున్నవాడుగను 
తనను ప్రకటించుకొనుట యనునది తనకు బానిసగా నున్న మాయాశక్తి 
ప్రభావమే యగును అందుచేత తనకు లేనట్టి కర్మను ఉన్నట్లుగా అతడు 
చూపుచున్నాడు ఆ కర్మయనునది కాకతాళీయముగా వచ్చినది కాదు 
జనసమూహము యొక్క కర్మప్రభావమంతయు ఈ అవతారపురుషుని 
జీవితమున కన్సించును అతడు చేయు ఒక్కొక్క కార్యము నందు నీతి 
నిక్షిప్త్రమైయుండును మానవులు ముక్తి పొందుటకు తగిన మార్గమును ఆ 
అవతార పురుషుడు అవలీలగా చేసి చూపెను కావున కేవలము అతని కొరకు 
మాత్రమే కర్మలేదు మానవుల ముక్షికై అనుసరింపవలసిన మార్గము అవతార 
పురుషుని జీవితముననుండును 


సామాజికాభివృద్ధికి దోహదము చేయు కర్మములే ధర్మములగుచున్నవి 


వేదాంతం - ఆచరణ 23 


అభివృద్ది నిరోధకములైనట్టివి అధర్మములగుచున్నవి ఈ అధర్మము వృద్ధి 
పొంది దాని వలన హాని కలుగునపుడు భగవానుడు అవతరింపవలసిన 
ఆవశ్యకత ఎర్పడుచున్నది 


చక్కని ధ్యానసమృద్ధి కోరినపుడు కలుపు తీయుట, ఎరువు వేయుట 
మొదలైన క్రియలను చేసి మంచి వ్యవసాయముతో తగిన ఫలితమును 
పొందుదురు ప్రపంచమున దుర్గార్గులు ఎక్కువైనపుడు వారి మధ్య ధర్మము 
తలఎత్తదు కావున యుద్దము, కరువు కాటకములు మొదలైనవి తలయెత్తి 
వారిని బాధించునట్లు భగవానుడు చేయును ప్రజలయందు పరివర్తన 
వచ్చుటకు దుఃఖము కలిగించుటయే సాధనము ఇట్టి పరిస్థితులను కల్పించి 
మరణములు కల్పించుట వలన దుర్మార్గులను పలువురను తగ్గించుట 
సాధ్యమగును 


త్రిగుణములందు రజోగుణము, తమోగుణము మెండుగానున్న జనులు 
అధర్మము చేయుచుందురు కావున వారి సంఖ్యను తగ్గించవలయును 
సత్వగుణము గలవారిని అధికము చేయవలయును అట్లు చేసినచో మూడు 
గుణముల మధ్య తారతమ్యము కొంతవరకు తగ్గిపోవుచున్నది దీనినే 
అవతారపురుషుడు చేయుచున్నాడు “పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ 
దుష్కృతాం” - అంటే అర్థం ఇదే 


“అవతార పురుషుడయినట్టివాడు ఈశ్వరునిచే సంపబడినట్టి 
మానవదూతయే యగును అతడు ఒక గొప్ప చక్రవర్తి యొక్క ప్రతినిధి 
వంటివాడు బహుదూరములోని ప్రదేశమునందు కలహము కలిగినపుడు 
దానిని అణచుటకై రాజు తన ప్రతినిధిని పంపించుట వలె ప్రపంచమందెచట 
నైనను ధర్మమునకు హాని జరిగినపుడు ఆ ధర్మమును కాపాడుటకు ఈశ్వరుడు 
తన అవతారపురుషుని పంపుచున్నాడు” - శ్రీరామకృష్ణుని ఉపదేశము 
“అభ్యుత్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం - అని భగవానుడు చెప్పిన 


24 అనుష్టాన వేదాంతము 


దాని భావం ఇదే 


పుట్టుకలేని పరబ్రహ్మము, పుట్టుక గలవానివలె తన మాయాశక్తిచే 
కాన్పింపజేయుచున్నాడు అట్లే కర్మమునకు అతీతమైన అవతారమూర్తి, 
సత్కర్మలనన్నిటిని ఆచరించువానివలె అగుపించును ఈ సత్యమును 
యదార్గముగా స్వానుభవపూర్వకముగా తెలుసుకొను ఆత్మసాధకులు తామును 
అదే రీతిగా యీ జగత్తునందు జీవించి భవసముద్రమును దాటగల 
శక్తివంతులగుచున్నారు 


శ్రీరామచంద్రుడు ఈశ్వరావతారమని నప్తబుషులు మాత్రమే 
గహించగలిగారు కావున ఈ లోకమున అవతారమెత్తినపుడు కొందరు 
మాత్రమే ఆ దైవము యొక్క దైవస్వభావమును గ్రహించగలరు 


“నేనే పరమాత్మను" అని అనుకొనుట వలన ఒక ప్రమాదం వచ్చే 
అవకాశం ఉంది మనలో ప్రతి ఒక్కడు 'నేనే భగవంతుడిని, నేను తలచినది, 
చేయునది మంచిదే కావలయును ఎందుకంటే భగవంతుడు చెడు చేయడు 
గదా! అని తలచవచ్చు అది విజ్ఞానము వెర్రితలలు వేయటమే జెతుంది 


ఇష్టదైవముతోనే సర్వం అనుకుని స్థిరపడినపుడు ఎమీ ఇబ్బంది 
ఉండదా? అని స్వామి వివేకానందులు ప్రశ్నించారు మానవుడు తనకు 
భిన్నమైన దేవుడు స్వర్గంలో ఉన్నాడని, అతని వలన భయముతో జీవితాంతం 
వణుకుతూ ఉంటే ప్రపంచం బాగుపడుతుందా? అన్నారు స్వామి ఇష్టదైవ 
ధ్యానము చేసిన వారిలోనా? లేక పరమాత్మ ధ్యానము చేసినవారిలోనా? 
ప్రపంచంలో అత్యంత ఉదాత్తులైన తత్వకోవిదులు ఉన్నారు పరమాత్మను 
తెలుసుకొనివారిలోనే ఆ ఉదాత్తులు ఉన్నారని స్వామి వివేకానంద అన్నారు 
భయంతో కూడిన ధ్యానం వలన ఫలితం ఉంటుందా? పరమాత్మ మనలోనే 
ఉన్నాడని ఎకాగ్రతతో ధ్యానం చేయుట వలన ఫలితం ఉంటుందా? 
నిస్సందేహంగా ఆత్మజ్ఞానం వలన విశ్వాత్మదర్శనం బెతుంది ఇష్టదేవతారాధన 


వేలాంతం - ఆచరణ 25 


సంకుచితత్వమునకు దారితీసి ఎవరికి వారు తమ ఇష్టదైవమే ఉన్నతమని విర 
ఉన్మాదముతో పోరాటమునకు దిగినట్లు చరిత్ర చెబుతోంది గదా! “కాబట్టి 
సంకుచితత్వమును వదలి వెలుగులోకి రావాలి విశ్వములోని ప్రతిది నీదే 
చేతులు చాచి డ్రేమతో ఆహ్వానించు ఏనాడైతే అలా ఆహ్వానిస్తావో ఆనాడే 
భగవంతుడిని చూచిన అనుభూతి పొందుతావు” అని స్వామి వివేకానంద 
స్పష్టం చేశారు 


సర్వాత్మకుడైన (IMpersonal 06) పరమాత్మ యందే ఇష్టదైవ 
రూపమును ఊహించుకొనవలయునని స్వామి చెప్పారు అందువలననే 
భగవంతుడు సర్వవ్యాపి అయిన అందరి దేవుడుగాను (౧౧౪౧౪౦౧4! God) 
కోరిన రూపంలోని ఇష్టదైవముగాను గూడ గ్రహించాలి కర్మము అను 
గొలుసుతో మనలను మనం బంధించుకుని పరిమితులు (11016) గా 
జీవిస్తున్నాము జీవిత ప్రవృత్తి (౧14౫౫౧ ౧౬8) పరిమితం చేసే చట్టం గాని, 
గమ్యం గాని, విధిగాని లేవు జీవుడు అనంతమైనపుడు ఇవి అన్ని ఎలా 
ఉంటాయి స్వేచ్చ (freedom (or) liberation) యే జీవుని హక్కు స్వేచ్చ 
ద్వారా భిన్న వ్యక్తిత్వాలు ఎర్బడవచ్చు అన్ని వ్యక్తిత్వాలకు ధ్యేయం ఒకటే - 
ఆత్మజ్ఞానం 

దీనికి వివేకానందులు తన ఉపన్యాసంలో చక్కని ఉపమానం ఇచ్చారు 
“ఆ స్వేచ్చను పొంది ఎన్ని వ్యక్తిత్వాలనైనా కలిగియుండవచ్చు అపుడు నీవు 
ఒక నటుడిగా రంగస్థలం మీద బిచ్చగాడి పాత్ర ధరించవచ్చు బిచ్చగాడి పాత్ర 
ధరించిన ఆ నటుని, వీధిలో తిరిగే నిజమైన బిచ్చగానితో పోల్చి చూడండి 
రెండింటిలోను దృశ్యం ఒకటే, వారు చెప్పే మాటలు కూడ ఒకటే కావచ్చు కాని 
వారిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది! నటుడు బిచ్చగాని పాత్ర ధరిం చటంలో 
విజయం పొందినందుకు ఎంతో ఆనందిస్తాడు వీధిలోని బిచ్చగాడు ఆకలితో 
మాడుతుంటాడు ఈ భేదములనకు కారణమేమిటి? నటునికి స్వేచ్చ ఉంది 


26 అనుష్టాన వేదాంతము 


అతనికి ఆకలి బాధ ఉండదు మనసు ఆనందంగా ఉంటుంది నిజమైన 
బిచ్చగాడు తన గతి అదేనని, తనకి ఇష్టమున్నా లేకపోయినా భరిస్తాడు 
నటుడికి తను బిచ్చగాడు కాదు అని తెలుసు అందుకని అతనిని బిచ్చగాని 
బాధ అంటదు ఇదే సత్యము, మనలను గురించి మనకు సత్యము 
తెలియనంత కాలం బిచ్చగానివలె వ్యధలకు లోనౌతాము సాయం కొరకు 
చేతులు చాస్తామ ఆ సాయం రాదు అలాగే ఈ జీవితనాటకరంగం 
సాగిపోతుంది ” 


“స్వేచ్చ పొందండి (B86 Fr88) - బయట నుండి సాయం ఆశించవచ్చు 
జీవితంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి ఇంతవరకు మీకు అందిన 
సాయం బయట నుండి రాలేదు నీలో నుండి నీకే అందింది నీవృ ఆశించిన 
ఫలితం పొందే మార్గం నీలోనే ఉంది నీవే సర్వాంతర్యామి అంశవు ఆ శక్తి 
నీలోనే ఉంది అదే విశ్వాసం ఈ ప్రపంచం అనే నాటకరంగం మీద నీ పాత్ర 
పోషించు మనమంతా నటులమే!” 


“ఇంతవరకు కారాగారం వలె కనిపించిన ఈ ప్రపంచం ఒక్కసారిగా 
చక్కటి ఆటస్థలంగా కనిపిస్తుంది నరకం అనిపించిన ఈ ప్రపంచం స్వర్గంగా 
మారుతుంది మనం మానవరూపాలుగా ఊహించే దేవతలంతా ఇక్కడే 
ఉన్నారు దేవతలు మనిషిని తమ ప్రతిరూపంగా సృష్టించలేదు మనిషే 
దేవతలను తన ప్రతిరూపాలుగా చిత్రించాడు అంటే ఈ దేవతారూపాలకు 
మూలం మనమే అనేది సత్యంగదా! మనమే వాస్తవం మనమే పరమాత్మ 
రూపం అదేమన ఆత్మ ఆ ఆత్మను ధ్యానించటమే నిజమైన వేదాంతం అదే 
అభ్యాసప్రాప్త వేదాంతం ఈ స్వేచ్చ వచ్చిందంటే సమాజమును వదలి 
అడవులకు పరుగెత్తమని అర్ధంకాదు సమాజంలోనే మనం ఉండాలి అదే 
సమాజం మనకు నూతనంగా కనబడుతుంది ప్రతి విషయంలోను నూతనార్ధం 
గోచరిస్తుంది సర్వస్వం మనలోనే ఉన్నదని తుదకు గ్రహిస్తాము మనలో 


వేవాంతం - ఆచరణ 27 


వినబడే అమరమైన మధురధ్వని వినగలిగితే (06169841 eternal harmony) 
అదే స్వేచ్చ ఆ మధుర ధ్వనిలోని భాగమే ఈ విశ్వము, ఈ భూమి 
వేదాంతార్థం ఒక్క మాటలో చెప్పాలంటే మనల గురించి మనం వాస్తవం 
గ్రహించటమే అదే వేదాంతం అందచేసే సమాచారము (౧౪55౬86) తోటి 
మానవునిలో నున్న పరమాత్మను గహించలేనపుడు నిరాకారుడు, నిర్గుణుడు 
అయిన పరమాత్మను ఎలా గ్రహించగలము! 


అపుడే మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం దైవత్వమౌతుంది 
“భగవంతుని పేమమూర్తిగా తలచటమే అత్యున్నతమైన వేదాంతాదర్శము ” 
అపుడే “నీవే నేను (తత్వమసి) అని భగవంతుని మధురవాక్కు మనలో 
వినబడుతుంది అదే దైవమానవ సంబంధం సర్వం భగవంతుడే 


ఇతర ధ్యానమార్గములు మంచివి కావా? మంచివి కాదు అనుటకు 
వీలులేదు మనలోని భగవంతుని చూడగలగటమే అత్యున్నతస్థాయి అత్యున్నత 
సత్యము ఇతర మార్గములు సత్యమును గ్రహించుటలో క్రింది స్థాయి నుండి 
పై స్థాయి ఎదుగుటకు చేయ ప్రయాణము వంటివి చెడు, చెడును 
గుర్తిస్తుంది మనలో ఎక్కడో ఎ మూలనో చెడు దాగి ఉన్నపుడే మనము 
చెడును చూడగలము ఇది వేదాంతం ద్వారా ఆచరణలో తెలిసే ఒక విషయం 
అని స్వామి వివేకానంద అంటారు చెడు లేనపుడు మనకు అంతా స్వచ్చముగా 
మంచిగానే కనబడునని అర్థము సత్యం (సత్‌) మనలోనే ఉంది దానిని కలిగి 
ఉండటం మన జన్మహక్కు దానిని వెలువరచి ప్రత్యక్షరూపం ఇవ్వటమే 
మనం చేయవలసిన పని అదే వేదాంతం 


విజ్ఞానానికి సంబంధించిన సూత్రాలు రండు ఉన్నాయి మొదటిది ఒక 
ప్రతేక పదార్థము యొక్క ధర్మము లేక లక్షణము గ్రహించి (the particular) 
అన్నిటికి సమన్వయించుటకు వీలగు సామాన్యధర్మమును దాని నుండి 
తెలుసుకొనుట అలాగే అన్నిటికి సమన్వయింపదగు ఒక సామాన్యధర్మము 


26 అనుష్టాన వేదాంతము 


నుండి విశ్వమునంతకు సమన్వయింప వీలగు ధర్మమును ఉత్పాదించుట 
(From the particular to the general and from the general to universal) 
రెండవది ఎదైన ఒక విషయము లేక పదార్థము గురించి వివరింపవలసి 
వచ్చినపుడు వీలైనంత వరకు దాని స్వభావ లక్షణముల నుండియే వివరణ 
సాధించుట 


ముందుగా మొదటి సూత్రమును గురించి తెలుసుకొనతగును ఏదో 
ఒక విషయము ఒకేసారి జరిగినపుడు ఆ విషయమును గురించి అంతగా 
పట్టించుకోము కాని అదే విషయము మరల, మరల అదే విధంగా 
జరుగుతుంటే దానిపై దృష్టి పడుతుంది అదే ఒక సిద్ధాంతంగా రూపొందుతుంది 
చెట్టు నుండి ఆపిల్‌ పండు ఒకసారి మాత్రమే పడి ఉంటే ఆ సిద్ధాంతము వచ్చి 
ఉండేది కాదు కాని ఆ పండ్లు అలా పడుతూనే ఉండటం వలననే 
భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది ఇదే ఒక ప్రత్యేక విషయము నుండి 
సామాన్య సిద్ధాంతమును రూపాందించటం (From the particular to the 


general) 


వేదాంతములో కూడ ఇదే పద్ధతిని అవలంబించవలసియున్నది ఆనాటి 
బుషులు ఈ ఎద్ధతిననుసరించే చిన్నచిన్న వెలుగు అణువుల, కణముల 
కలయిక ద్వారా ఒక సిద్ధాంతము (One ౧౧౦1౧19) లేక సూత్రము ఏర్పడుట 
తెలుసుకొనిరి సూక్ష్మపదార్థముల నుండి సూక్ష్మాతి సూక్ష్మ పదార్థములను 
గురించి, అటుపై సర్వత్రా అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ఈధర్‌ పదార్థమును 
గురించి తెలుసుకొనిరి అటునుంచి ముఖ్యప్రాణమును గూడ తెలుసుకొనిరి 
అనగా ఆత్మను తెలుసుకొనిరి 


దీనిని బట్టి ఈ విశ్వములో ఎ ఒకటి కూడా విడిగా లేక వేరుగా లేదు 
అని తెలియుచున్నది ఈ ఈధరే అత్యున్నత ముఖ్య ప్రాణముగాను (పరమాత్మ 
లేక అత్యున్నత ముఖ్యప్రాణం ఈధర్‌గాను, ఆ ఈధర్‌ క్రమంగా కంటికి 


వేదాంతం - ఆచరణ 29 
కనబడు రూపాలుగాను మారింది అన్నారు 


ఇష్టదైవము నుండి సర్వాంతర్యామియగు పరమాత్మను తెలుసుకొనుట 
కూడ ఈ పద్ధతిలోనే జరిగింది కాని అది పరిపూర్ణం అని చెప్పుటకు 
వీలుపడదు ఎందువలననగా పైన చెప్పిన రెండవసూత్రం ప్రకారం ఎ 
విషయమునైనా దాని స్వభావముననుసరించే వివరించవలసియున్నది కాబట్టి 
మాసవరూపంలోని ఇష్టదైవమే సృష్టికర్త అయినచో ఆ సిద్దాంతము ఈ రెండవ 
సూత్రము ద్యారా పరీక్షకు నిలబడవలసియున్నది 


ప్రకృతితో సంబంధం లేని మానవరూపంలోని దేవుని ఆజ్ఞవలన ఈ 
ప్రకృతి ఎర్పడినదని, శూన్యము నుండి అది రూపొందిందని చెప్పినచో అది 
అశాస్త్రీయం అవుతుంది (4౧9016౧110)  ఏకేశ్వరారాధన (Monotheism), 
ఇష్టదేవతారాధన (116౧01౧618) మీద ఆధారపడిన మతసిద్ధాంతములలో ఈ 
లోపం కనబడుతుంది ఈ సిద్దాంతమందు తగినంత సామాన్యధర్మము 
(generalization) లేదు ప్రకృతి నుండియే ప్రకృతి ఉద్భవించినది అనటానికి 
ఇది సరైన వివరణ కాదు ఫలితమే తిరిగి కారణమౌతుంది అను సూత్రమును 
ఈ సిద్ధాంతం అంగీకరంచదు కారణము పూర్తిగా ఫలితమునకు భిన్నమైనది 
అంటుంది కాని సామాన్య మానవానుభవంలోనే ఒకదాని ఫలితం తిరిగి 
మరొకదానికి కారణమౌతుందని ప్రత్యక్షంగా తెలుస్తుంది సైన్సు కూడా 
ఇందుకు అంగీకరిస్తోంది కదా! జీవపరిణామ సిద్దాంతము, కారణము 
ఫలితంగా మారుతుందని ఆ ఫలితమే కారణరూపం పొందుతుందని చెప్పంది 
కదా! శూన్యము నుండి సృష్టి ఎర్పడింది అంటే ఆధునిక విజ్ఞానశాస్త్రము 
పరిహసిస్తుంది కారణము, ఫలితము (cause and effect) పరస్పరం 
ఆధారభూతములని చెప్పగలిగిన మతమును మాత్రమే ఆధునిక మనస్సు 
అంగీకరిస్తుంది కేవలం పౌరోహిత్య సృష్టియైన మత సిద్ధాంతమును ఈనాటి 
మనిషి అంగీకరించలేడు దాని ఫలితం అసహ్యకరమైన నాస్తికత్వం ఆ మత 


30 అనుష్టాన వేదాంతము 


సిద్దాంతములను విశ్వసించినట్లు కనబడు వారి మనస్సులలో కూడ ఎంతో 
అవిశ్వాసం (UNbelef) ఉంటుంది ఇతరులు మతం అంటే ఎమి లేదు 
పౌరోహిత్య మాయాజాలం అని దాని నుండి దూరమౌతారు మతం అనేది ఒక 
జాతీయరూపంగా (౧౬1౦౧౬|10గ౫) దిగజారింది మితిమీరిన ఇష్టదేవతారాధన, 
కర్మకాండల ప్రాబల్యం బౌద్ధమతం ఏర్పడటానికి కారణమయినాయి. ప్రకృతి 
సర్వశక్తివంతమైనపుడు, తాను సంకల్పించినది చేయకలిగినపుడు ప్రకృతితోపాటు 
విశ్వాత్మ ఒకటి ఉన్నదని చెప్పటం అనవసరం కదా! అన్నారు బౌద్భులు జీవాత్మ 
కూడా అనవసరమే జెతుంది కదా అని కూడా అన్నారు 


'పదార్థము-దాని లక్షణములు అను విషయమును గూర్చిన చర్చ 
ఎంతో పురాతమైనది దీనికి సంబంధించిన మూఢవిశ్వాసాలు ఈనాటికి 
జీవంతో ఉన్నాయి అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది పదార్థము యొక్క 
లక్షణాలు (స్వభావము) దానిని అంటుకొనే ఉంటాయా? నిర్జీవమైన తరువాత 
(dead matter) కూడ లక్షణాలు అందులో ఉంటాయా? ఈ ప్రశ్నలు 
మధ్యయుగ (Middle Ages) కాలము నాటి నుండి చర్చనీయంగా ఉన్నాయి 
దీనికి బౌద్భులు అన్నారు అలాంటివి ఉన్నదనటానికి వీలులేదు స్వభావమే 
(లక్షణము) ప్రధానం స్వభావాన్ని (0464111199) మించినది ఎదీ లేదు 


ఇదే ఈనాటికీ అజ్ఞాతావాదుల (A055) (దేవుడు మనుష్యులకు 
తెలియనేరడని వాదించువారు) విశ్వాసము ఈ 'పదార్థము-లక్షణములు' 
(Substance-Qualities) వాదము [క్రమంగా ఈనాటి 'గోచరము-అగోచరము' 
వాదంగా మారింది Phenomenon = things perceived by senses 
(గోచరమగునవి) and Noumenon = an unknown and unknowable 
substance or a thing as it 18 1౧ itself (అగోచరమైనవి) ఈ ప్రకృతి 
గోచరమగునది (Phenomenal World), నిరంతరం మార్పులకు 
(పరిణామములకు) లోనగునది దాని వెనుక అగోచరమగు పదార్థమున్నది 


వేదాంతం - ఆచరణ 31 


(Noumenon) అది ఎటువంటి పరిణామము చెందదు గోచరము 
(Phenomenon) అగోచరము (Noumenon) అనుద్వైత (duality) సిద్ధాంతము 
అనగా రెండూ ఉన్నవి అని చెప్పునది వాస్తవము (సత్యము) అనువారు 
కొందరు, రెండూ ఉన్నాయి అని చెప్పే హక్కు మనకు లేదు ఎందుకనగా 
గోచరమగు దానికంటే వేరొకటి ఉండటానికి వీలుపడదు అని వాదించువారు 
మరికొందరు ఈ వాదానికి సమాధానము సులభము కాదు 


ఈ వాదములకు సమాధానము అద్వైత సిద్దాంతము (Monish) ద్వారా 
మాత్రమే సాధ్యము ఉన్నది ఒకటి మాత్రమే అనునది వాస్తవము (ఏకంసత్‌ 
విప్రాబహుధావదంతి) దానిని గోచరము అనుకొనవచ్చు, అగోచరము అని 
కూడ అనుకొనవచ్చు పరిణామం చెందునది ఒకటి, పరిణామం చెందనిది 
మరొకటి ఉన్నదనుట సరికాదు ఉన్నది ఒకటే అదే పరిణామము 
చెందునట్లు కనబడును వాస్తవంగా పరిణామము అంటూ ఏమియు లేదు 
శరీరము, మనస్సు, ఆత్మ అని విడివిడిగా ఉన్నాయి అని అనుకుంటున్నాము 
నిజానికి అవి అన్నీ ఒకటిగా మాత్రమే ఉన్నాయి ఒకదానిలో మరొకటి 
ఉన్నాయి గాని ఒకదాని నుండి మరొకటి వేరుగా లేక విడిగా మాత్రము కాదు 
ఉన్నది ఒకటే, అదే భిన్నరూపములలో కనబడుతున్నది విరాట్‌ పురుషుడే 
విశ్వాత్మగా (వైశ్వానరుడు) సర్వత్రా వ్యాపించి అగోచరముగా ఉండగా ఆయన 
చైతన్యశక్తి అయిన పరాశక్తి ప్రకృతి రూపంలో ఉన్నదనుటే అద్వైతము రెండు 
విడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అవి విడిగా లేవు ఒకటి లేనిది మరొకటి లేదు 
ప్రకృతియే చైతన్యరూపం కాని అందు విశ్వాత్మ లెనిది ప్రకృతి చైతన్యము 
ఉండదు దీనికే అద్వైత సిద్ధాంతంలోని “రజ్జు సర్పభ్రాంతి అన్నారు చీకటిలో 
గాని మరెందువలన గాని తాడును పాము అని భ్రమించుట భమ 
తొలగినపుడు పాము మాయమౌతుంది మనసులో 'పాము' ఉన్నంతవరకు 
“తాడు” అదృశ్యమౌతుంది అదే మనసులోకి "త్రాడు ప్రవేశించగానే “పాము” 
అదృశ్యమౌతుంది అక్కడ ఉంది త్రాడే అది 'పాము అను భ్రాంతి 


32 అనుష్టాన వేదాంతము 


ఆవరించటం వలన త్రాడు కనబడదు భ్రాంతి తొలగగానే వాస్తవమైన త్రాడు 
కనబడుతుంది 


గోచరం (Phenomenon) అగోచరం (Noumenon) కూడ ఇలాగే 
జరుగుతుంది కనబడేది మాత్రమే వాస్తవం అను భ్రాంతిలో నున్నంతవరకు 
అగోచరంగానున్న విశ్వాత్మ కనబడదు గొచరమగు ప్రకృతి మాత్రమే 
కనబడుతుంది భ్రాంతి తొలగినపుడు ప్రకృతి అదృశ్యమై విశ్వాత్మ మాత్రమే 
కనబడుతుంది ఇదే వాస్తవవాదుల, భావవాదుల మధ్య ఉండే భిన్నత్వము 
వాస్తవవాదులకు (Reals) ప్రకృతి (౧౧౪౧౦౫౪౧౦౧) మాత్రమే కనబడుతుంది 
భావవాదులకు (1664150) అగోచరమైన (N౦umMenంn) విశ్వాత్మ కనబడుతుంది 


స్వచ్చమైన భావవాది ఆత్మదర్శి అవుతాడు అతడు పరిణామం 
చెందుతున్న ప్రకృతికి అతీతంగా పరిణామం లేని పరమాత్మ అనుభూతి 
పొందగలుగుతాడు పరిణామం అంతా భ్రాంతి అనటానికి అతనికి హక్కు 
ఉంది అలాగే వాస్తవవాదికి పరిణామం చెందుతున్న ప్రకృతి మాత్రమే 
కనబడుతుంది దానికి అతీతమై పరిణామం లేని ఆత్మ అదృశ్యమౌతుంది 
అతని దృష్టికి వాస్తవంగా కనబడేదే ఉన్నది అనటానికి అతనికి హక్కు ఉన్నది 


ఈ తత్వవివాదం వలన తుదకు తేలేది ఎమిటి? ఒకటే “ఇష్టదైవము' 
అను అభిప్రాయం మాత్రమే చాలదు అని తేల్తుంది 'ఇష్టదైవము' అను 
స్థాయికి అతీతంగా విశ్వమునకంతటికి దైవము (IMpersonal 006) అను 
భావము పొందాలి అదే తార్కికమైన సోపానము అని తెలుస్తుంది ఇందువలన 
'ఇష్టదైవము' అను భావము నశిస్తుంది, నశించాలి అని కాదు అంతే కాదు 
'ఇష్టదైవము' అంటూ ఎవరు లేరు అనటానికి ఇది సాక్ష్యము అనీ కాదు కాని 
'ఇష్టదైవము' అను భావము పూర్తిగా అర్థం కావాలంటే విశ్వమంతట వ్యాపించిన 
(సర్వం ఖల్విదం బ్రహ్మ) దేవుడు ఒకరే అనే భావం అర్ధం కావాలి అతడే 
అనంతుడు (INfINIte) అని, ఇష్టదైవము అనగా వ్యక్తిగత దైవము పరిమిత 


వేదాంతం ఆచరణ 33 
(పరిచ్చిన్నమైన) (1౧16) దైవము అని తెలుస్తుంది 


ఇదే వేదాంతాదర్శము వ్యక్తిత్వమును నశింపచేయటం కాదు, దానిని 
పరిరక్షించుటయే వేదాంత ఆదర్శము _ విశ్వాత్మకుడైన దైవము ద్వారానే 
ఇష్టదైవమును రుజువు చేయవచ్చును అపుడే ఇష్టదైవమే విశ్వాత్మరూపమని 
తెలుస్తుంది ఇష్టదైవము విశ్వాత్మ కంటే భిన్నమని తలచిన మరుక్షణము 
ఇష్టదైవ భావనకు స్థానముండదు విశ్వాత్మకు భిన్నమైన దైవము అని ఎవరూ 
లేరు ఇదే సత్యము 


ఇక రెండవ సూత్రమును గురించి తెలుసుకొనతగును ఏదైన ఒక 
విషయము లేక పదార్థమును గురించి వివరింపవలసినపుడు వీలైనంత వరకు 
దాని స్వభావ లక్షణముల నుండియే వివరణ సాధించుట ఈ సూత్రం ద్వారా 
విశ్వాత్మను అర్థం చేసుకోవాలి విశ్వము అంతటికి (౧౫౧౪౪౦౧౬) చెందిన 
దేవుడు అత్యున్నత సాధారణ ధర్మము (generalization) అదే మనలో 
ఉన్నది అదే మనము అందుకే వేదాంతం 'తత్వమసి' అని చెప్పింది 
సర్వవ్యాపి అయిన దేవుడు మనలోనే ఉన్నాడు అంటే 'నీలోను', 'నాలోను' 
ఉన్నాడు ఎవరి కోసం ఇంతవరకూ వెతుకుతున్నావో అతడు నీలోనే ఉన్నాడు 
అంటే “నీవు ఒక వ్యక్తిగా కాదు ఒక జీవుడిగా జీవులందరి చిహ్నముగా 
(9/౧౫౨౦|) అయిన నీలో విశ్వాత్మ ఉన్నది కాబట్టి వ్యక్తిగత దైవము గ్రహించాలంటే 
సర్వవ్యాపి అయిన పరమాత్మను గ్రహించాలి అనగా ఇష్టదైవము అను ప్రత్యేక 
విషయము (ధర్మమును)ను అత్యున్నత సామాన్య ధర్మము అయిన (విషయము) 
పరమాత్మతో గల సంబంధము ద్వారానే తెలియనగును (10% particular to 
general) సర్వవ్యాపి అయిన అతడే సత్‌ (సత్యము) లేక పరమాత్మ అతడే 
జీవాత్మ కూడా ఇదే శాశ్వత సత్యము 


దీనిని గురించి అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానానికి 
ముందు అద్వెతమును స్పష్టంగా అర్ధం చేసుకోవాలి వ్యక్తమగు జీవుల 


34 అనుష్టాన వేదాంతము 
రూపాలు విడివిడిగా ఉన్నట్లు కనబడుతున్నప్పటికి అవి నిజానికి ఒకటే 


మనము వేరు లేక భిన్నమైన వారము అని ఎంత తక్కువగా తలచిన 
అంత మంచిది ఆ అవ్యక్త పరమాత్మ కంటే మనము భిన్నము అని ఎంత 
తలుస్తామో మానసికంగా అంత వ్యధ ఏర్పడి మన ఆత్మవిశ్వాసము అంతరిస్తుంది 
అద్వైతము (140015౧) లోని ఈ ప్రధానాంశము మానవ నీతికి, ధర్మమునకు 
(ethics) మూలం ఒకనాడు ఎవరో ఒకరో లేక కొంతమంది చెప్పినదే నీతి, 
ధర్మము అని నమ్మారు కాని ఈనాడు అలా నమ్మేవారిని బ్రేళ్ల మీద 
లెక్కించవచ్చు ఎందుకంటే అది సామాన్యధర్మ పరిపూర్ణ నిర్వచనము కాదు 


(partial generalisation) 


హిందువులు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అంటారు 
ఎందుకూ అంటే వేదాలు (శ్రుతులు) అలా చెబుతున్నాయి కాబట్టి అంటారు 
క్రైస్తవులు వేదాలను విశ్వసించరు గదా! వారు కూడా బైబులు అలా చెబుతోంది 
కాబట్టి ఆ పని చేయవద్దు, ఈ పని చేయవద్దు అంటారు 


విశ్వమంతా ఒకటే అని చెప్పినపుడు పరమాత్మ ఒకరే అయినపుడు ఈ 
భిన్న సిద్ధాంతాలను సమన్వయించగల సూత్రం ఒకటి కావాలి ఇష్టదైవమే 
సర్వం అని భావించేవారు ఎంతోమంది ఉన్నారు అలాగే అంతకంటే 
ఉన్నతమై సర్వవ్యాపి అయిన భగవంతుని విశ్వసించే సత్వగుణ సంపన్నులు 
కూడ ఎంతో మంది ఉన్నారు 


ఈ భిన్న ధృవాలను కలపగల మతమే మానవ (శ్రేయస్సుకు శరణ్యము 
అట్టి మతము చెప్పు ప్రతి విషయము కారణము, లేక హేతువు లేక వివేకము 
ఆధారంగా విచారించబడుతాయి “సాధారణంగా ప్రతి మతము హేతు 
వాదమునకు సమాధానం చెప్పటానికి నిరాకరిస్తుంది ఎందుకో బోధపడదు ' - 
అంటారు స్వామి వివేకానంద “కారణము' తెలుసుకొనటం ఏ మతానికైనా 
ప్రధానమే దేనికైనా కారణము సరిగా బోధపడినపుడే ఫలితం సార్ధకమవుతుంది 


వేదాంతం - ఆచరణ 35 


కారణం బోధపడనపుడు మతం మూఢవిశ్వాసాలకు దారితీసే అవకాశం ఉంది 
“ఉదాహరణకు మహమ్మదీయుల మతము తమ మతము కానివారిని 
చంపుటకు అనుమతిస్తుంది,” _ ఖురాన్‌లో “మహమ్మదీయ మతము 
పుచ్చుకొనుటకు నిరాకరించు నాస్తికులను (116619) కత్తికి బలివ్వండి లేక 
నిప్పులో పడవేయండి” అన్నారు మహమ్మదీయులకు “ఇది దురాచారము' 
అని చెప్పితే వెంటనే వారు “అలాగని నీకెలా తెలుసు?” అని ప్రశ్నిస్తారు తమ 
గ్రంధము అలా చెప్తోంది అంటారు వారు బౌద్దులు తమ గ్రంధము 
అంతకంటే పురాతనమైనది అంటారు అన్నిటికంటే తమ గ్రంధమే బహు 
పురాతనమైనదని హిందువులు ఎలుగెత్తి చాటుతారు 


కాబట్టి మన గ్రంధాలను సంప్రదించుట ద్వారా ఈ సమస్యకు 
సమాధానం దొరకదు అని తెలుస్తోంది అన్నిటిని సమన్వయింపగల ఆధికారిక 
లేక స్థిరమైన (5120620) సూత్రము ఎదైనా ఉన్నదా? తెలుసుకొనుటయే 
కర్తవ్యము అది పరతంత్రము కాని అనగా పూర్తిగా స్వతంత్రమైన అధికారిక 
సూత్రము అయి ఉండాలి అది ఏదో ఒక గ్రంధమైతే ఉపయోగం లేదు 
సర్వతోముఖము, సర్వసామాన్యము సర్వమునకు చెందినది (౪౧/65!) 
అయినది ఏదైనా కావాలి కారణము (/18450%) తెలుసుకొనుటకు వీలగు 
సూత్రమునకు మించిన సర్వసామాన్యమైనది ఏముంటుంది? కాని హేతువు 
(కారణము;)' అనేది తగినంత శక్తివంతమైనది కాదు - దాని ద్వారా సత్యమును 
గ్రహించుట సాధ్యము కాదు అను వాదన కూడ ఒకటి ఉన్నది అయినను 
కారణము తెలునుకొనుట ద్వారానే సత్యమును చేరుటకు ఎక్కువ 
అవకాశమున్నదని స్వామి వివేకానంద అభిప్రాయం మనకు వలసినది ప్రగతి, 
అభ్యుదయం, సత్యగ్రహణము  ఆత్మపారిశుధ్యమునకు [గ్రంధములు 
ఉపయోగపడవు దానికి వలసినది అనుభవసిద్ది లేక అనుభూతి అది 
మనలోనే ఉన్నది చింతన (1684192100) ద్వారా అది వెలువడుతుంది ప్రకృతి 
మానవునికి ప్రసాదించింది ఆలోచనాశక్తి ఆ శక్తే అతనిని జంతువులకంటే 


36 అనుష్టాన వేదాంతము 


భిన్నమైనవానిగా చేస్తోంది ఆధికారికంగా ప్రకటించటం కంటే కారణం 
ద్వారానే సత్యమును వెలువరించుట ఉత్తమం 


సృష్టి వేదముల ద్వారా జరిగిందని హిందువుల విశ్వాసము ఆవు 
అనేది ఉన్నదని నీకు ఎలా తెలుసు? అంటే “ఆవు అను పదము వేదములలో 
ఉన్నది కాబట్టి అని సమాధానం వస్తుంది సృష్టిలో మనిషి ఉన్నాడని ఎలా 
తెలుసు అంటే 'మనిషి' అను పదము వేదాలలో ఉన్నది కాబట్టి అంటారు 
అనగా వారు మన కళ్లు ఎదుట కనబడుతున్నారు కాబట్ట ఉన్నారని చెప్పుటకు 
వీలులేదు వేదాలలో ఆ పదాలు ఉన్నాయి కాబట్టి వారు ఉన్నారన్న మాట 
ఇది ఎలా ఉంది? వేదాలను నమ్మి తీరాలి అని ఒక పట్టుదలతోనో లేక ఒక 
పగతోనో బలవంతం చేస్తున్నట్టున్నది వేదాలను నమ్మించే ప్రయత్నంగా 
బలవంతం చేయటం మంచిదా? లేక వేదాలు వివరించే సత్యమును హేతువు 
ఆధారంగా బహిర్గతం చేయుట మంచిదా? 


కాని శతాభ్దాలు ఎందరో మేధావులు, తత్వవేత్తలు కృషిచేసి తర్కబద్దంగా 
పూర్ణసిద్దాంతరూపాలు ఆవు, మనిషిని గురించి పైన చెప్పిన విధంగా 
రూపొందించారు అవి ఎంత శక్తివంతమైనవి అంటే అవి మానవ ప్రగతి, 
అభ్యుదయమును నిరోధించాయి (stunts the growth ofhumanity) మనిషికి 
వలసినది ప్రగతి, అభివృద్ది అని మరువకూడదు “సత్యము కంటే సాపేక్ష 
సత్యము (relative truth) ప్రధానము దాని కొరకే కృషి జరగాలి అదే మన 
జీవితము” అని స్వామి వివేకానంద అన్నారు 


'అద్వైత సిద్ధాంతము” అన్ని మత సిద్ధాంతముల కన్న, పరిపూర్ణమైన 
హేతువు ఆధారంగా నిర్మించబడిన అనగా హేతుబద్ధమైన పూర్ణ సిద్ధాంతము 
అని వివేకానందులు స్పష్టంచేశారు 'అద్వైత సిద్ధాంతము భగవంతుని గూర్చి 
కొన్ని అసంపూర్ణ విశ్వాసములను కూడ పరిగణనలోనికి తీసుకుని, కొంతమందికి 
వాటి అవుసరమును గూర్చి కూడా వివరించింది ఇష్టదేవతారాధన హేతుబద్ధం 


వేదాంతం - ఆచరణ 37 


కాదని కొంతమంది అభిప్రాయం కాని అది తేలికగా ఉపశమనం (60౧5014100) 
కలిగిస్తుందనేది వాస్తవం ఒక స్థాయి మనుష్యులకు ఉపశమనం కలిగించు 
మతము అవుసరము ఉన్నది “సర్వం ఖల్విదం బ్రహ్మ అను పరమసత్యమును 
గ్రహించగలవారు, భరించగలవారు ఎపుడూ కొద్దిమందే ఉంటారు కాబట్టి 
ఉపశమనం కలిగించగల మతం ఎంతైనా అవుసరమున్నది అది చాల మంది 
జీవులకు సహాయకారి కొన్ని మనసులు సహజంగా కుచించుకుని అతితక్కువ 
పరిధి కలిగి ఉంటాయి అవి ఉన్నతస్థాయికి చేరుటకు ప్రయత్నించే ధైర్యము 
కలిగి ఉండవు అవి చిన్నచిన్న విషయముల ద్వారా రూపం పొందుతాయి 
కాని సర్వమునకు చెందిన (1IMpPer50nal) పరమాత్మను తెలుసుకొనుట చాల 
ఆవశ్యకము పరమాత్మ జ్ఞానము ద్వారానే పరిమితమైన (1౧౧166) ఇష్టదేవతా 
జ్ఞానమును వివరించుటకు వీలగును 


ఇష్టదైవమును (Per50nal 06) ప్రత్యక్షముగా రుజువుచేయటం 
అసంభవం అని కొందరి అభిప్రాయం కాని సర్వమునకు చెందిన పరమాత్మను 
గురించి తెలుసుకొనుటకు మానవ మేదస్సు చేరుకోగల అత్యధిక స్థాయి 
ఇష్టదైవము విశ్వాత్మ గురించి విభిన్న అభిప్రాయము ల (౧౪౬61౧5) సంయుక్త 
రూపమే ఈ విశ్వము కదా! విశ్వము అనేది మన ముందు ఉన్న ఒక పుస్తకము 
వంటిది ఎవరికివారు తమ మేధస్సు ద్వారా దానిని చదువుతారు ఎవరి 
మేధస్సు వారి ప్రత్యేకత అయినను, అందరి మేధలోను సామాన్య లక్షణమనేది 
ఒకటి ఉన్నది కావుననే కొన్ని వస్తువులు అందరికి ఒకటిగానే కనబడతాయి 
ఉదాహరణకు ఒకకుర్చి తీసుకుందాం అది అందరికి కుర్చీగానే కనబడుతుంది 
విభిన్నమైన మేధస్సు గల వ్యక్తి ఆ కుర్చీని చూచినపుడు, అతడు దానిని కుర్చీగా 
చూడడు కాని ఒకే విధమైన మేధస్సు గలవారు వస్తువులను ఒకే రకంగా 
చూస్తారు 


కాబట్టి మనకు కనబడే ఈ విశ్వమే పరమాత్మ (40901416) అదే 


38 అనుష్టాన వేదాంతము 


ఉన్నది ఉన్నట్లుగా కనబడును అనగా మార్పు లేనిదీ అగోచరము అగు 
(Noumenon) విశ్వాత్మ దాని పరిశీలనే గోచరరూపమగు (Phenomenon) 
ప్రకృతి గోచరమగునవి అన్ని పరిమితమైనవే (1౧6) మనకు గోచరమగు 
ప్రతిదీ అనగా మనము చూచేది, స్పర్శించేది, భావించేది అన్ని పరిమితమైనవే 
అనగా మన విజ్ఞాన పరిధికి లోబడి ఉంటాయి మనము ఊహించిన 
ఇష్టదైవము కూడ వాస్తవానికి మన ఊహకు గోచరమైన రూపమే కదా 
(Phenomenon)! ఒక పని జరగటం (Causation) అనేది గోచరమగు 
ప్రపంచంలోనే జరుగుతుంది ఈ విశ్వమునకు కారణమైన దేవుడు కూడ 
పరిమితుడే (110116) కావాలి అయినా ఈ విశ్వమునకు మూలము లేక 
కారణము సర్వమునకు చెందిన ఆ పరమాత్మ కదా (IMpEersOnal God) 
మనకు కనబడు ఈ విశ్వమంతా మన విజ్ఞానపరిధుల ఆధారంగా మనకు 
కనబడు లేక బోధపడు పరమాత్మయే ఈ విశ్వములోని అంతరార్థమైన 
సత్యమేదో అదే పరబ్రహ్మము (Impersonal Being) ఈ రూపాలు, భావాలు, 
ఊహలు అన్నీ ఆ పరమాత్మకు మనము రూపొందించినవే అనగా అవి మన 
మేధారూపాలే ఎ వస్తువులోనైనా మూలం ఆ పరమాత్మే భిన్న, భిన్న 
రూపాలన్నీ మన మేధావుల కల్పనలే 


కనబడు ఈ ప్రపంచంలోని ప్రతిది చలనముతో కూడినది చలనము 
అను లక్షణము వాటిలోనే కూడియున్నది కాని ఈ ప్రపంచమంతా వ్యాపించి 
యున్న విశ్వాత్మకు చలనము లేదు ఈ విశ్వములో ఇమిడియున్న ప్రతి 
అణువు చలనముతోను, పరిణామముతోను కూడినవి కాని ఈ విశ్వము 
అఖండమైన పరిపూర్ణ రూపంగా అచలమైనది సర్వదా స్థిరముగా నుండును 
ఎట్టి పరిణామము ఉండదు 


చలనము, పరిణామము అనేవి సాపేక్ష లక్షణములు చలనములేని 
ఒక వస్తువుతో పోల్చినపుడే మరొక వస్తువు చలనముతో నున్నదని తెలియును 


వేదాంతం - ఆచరణ 39 


చలనము తెలియాలి అంటే రెండు వస్తువులు ఉండాలి విశ్వమునంతను 
ఒకటే పరిమాణముగా గ్రహించినచో (510016 ౪౧ దానికి చలనము కనబడదు 
దేనితో పోలికతో లేక సంబంధముతో అది కదులుతుంది? దానిని మించి 
మరొకటి లేదు కదా! కాబట్టి అఖండ రూపంలో (40901416) విశ్వము 
అచలము కాని అందున్న ప్రతి అణువు నిత్యము పరిణామము అను 
ప్రవాహములో చరిస్తూనే ఉంటాయి (In a constant state of flux and 
change) అందువలన ఈ విశ్వము ఒకే సమయములో అచలముగాను, 
చలముగాను ఉండును అనగా సర్వాత్మ కూడా సర్వవ్యాపి అయిన పరమాత్మ, 
ఊహారూపమైన ఇష్టదైవము ఒక చోటనే ఉన్నారన్న మాటగదా! (Atthe 9206 


time Impersonal and Personal in one) 


ఇదే వేదాంతము చెప్పు పరమసత్యము చలనముతో కూడిన విశ్వము 
అనినను, వ్యక్తిగతమైన ఇష్టదైవమన్నను ఇదే అర్థము ఇదే “తత్వమసి” అను 
మహావాక్యము తెలుపు పరమసత్యము ఆ సత్యము గ్రహించుట కొరకు 
కృషియే సత్యాన్వేషణ 

ఈ విధముగా ఇష్టదైవ భావమును నిషేధించకుండను, సాపేక్ష (relate) 
సంబంధమును నిరాకరించకుండగను, సర్వవ్యాపి పరమాత్మ అను సిద్ధాంతము 
హేతుబద్ధంగా మన మనస్సుకు తృప్తి కలిగిస్తుంది 


ఇష్టదైవము, మరి ఇతర వస్తువులన్నియు కూడా సర్వవ్యాపి 
పరమాత్మను మన మనస్సు ద్వారా చూడటం వలన ఏర్పడినవే ఈ మనసు 
పరిధులు దాటి భావాతీత (తురియా) (transcendental) స్థితికి చేరినపుడు, 
మనము పరమాత్మతో ఒకటిగా అవుతాము దాని భావమే మహావాక్యం 
“తత్వమసి మనము పరమాత్మ (Ab501॥t౭) యే అను పరమసత్యమును 
గ్రహించగలగాలి అదే సత్యాన్వేషణ 


ఒక గ్లాసులో నీరుపోసి, ఆ నీటిని మాత్రమే వ్రేలుతో కదిల్చినపుడు నీరు 


40 అనుష్టాన వేదాంతము 


కదుల్తుంది గ్లాసు అక్కడే ఉన్నది, చలనము లేదు నీరు కూడ ఎచటకూ 
పోలేదు అందలి అణువులు చలన ప్రవాహములో ఉన్నట్లు కనబడతాయి, 
అనగా నీరు కదుల్తున్నట్లు కనబడుతుంది నిజానికి ఎ చలనము లేదు ఈ 
విశ్వము కూడ అట్టిదే ఈ విశ్వము మొత్తము గ్లాసువలె స్థిరముగానే ఉన్నది 
అందలి నీటి వలె ఈ విశ్వమందలి ప్రతి అణువు చలన ప్రవాహంలో ఉన్నట్లు 
కనబడతాయి 


మానవుడు పరిమితుడై (1౧16) తనకు మూలాధారమైన పరమాత్మను 
మరచి తాను పూర్తిగా భిన్నమని తెలుస్తాడు మనము వ్యక్తిత్వము, భిన్నత్వము 
ఉన్నజీవులమని తలచి, సత్యమును (సత్‌) మరుస్తున్నాము మన వ్యక్తిత్వమును, 
భిన్నత్వమును వదులుకోమని అద్వైత సిద్ధాంతము చెప్పటం లేదు కాని ఈ 
వ్యక్తిత్వము, భిన్నత్వము వెనుకనున్న సత్యమును గ్రహించమని చెప్పుచున్నది 
వాస్తవంగా మనం అంతా ఆ అనంతమైన పరబ్రహ్మ (Infinite 861౧3) రూపమని 
గ్రహించమంటున్నది మన రూపములు ఆ పరమాత్మ భిన్నమార్గములలో 
భిన్నరూపిగా గోచరమగుటయే సృష్టిలో అనగా ఈ విశ్వమందు జరుగు 
అనంతమైన పరిణామ ప్రవాహము (flow of evolution) ఆ పరమాత్మ అనంత 
చైతన్యశక్తి భిన్నరూపములలో కనిపించుటయే ఆ ప్రవాహమును ఆపుటకు 
మనకు సాధ్యపడదు మన శక్తి యుక్తులు, పావనత్వము ఆ అనంత 
పరమాత్మ వైపుకే ప్రగతి పొందాలి పరమాత్మ అనంతత్వము (Infinite 
Existence) మనదే దానిని మనము సాధించవలసిన పనిలేదు అది 
మనలోనే ఉన్నది దానిని గుర్తించి వెలువర్చుటయే మనము చేయవలసిన 


పని 


ఇదే అద్వైత సారాంశము దానిని గ్రహించుట చాల శ్రమతో కూడినది 
మనం ఎందుకు పనికిరాము బలహీనులము అని చిన్నతనము నుండి వింటూ 
ఉంటాము అందువలన అద్వెతసారము అర్థం కావటం, పరమాత్మ మనలోనే 


వేదొంతం - ఆచరణ 41 


ఉన్నాడు, శక్తి మనలోనే ఉంది, దానిని వెలికితీసుకురావాలి అనే విషయం 
తెలుసుకోవటం గూడ అసాధ్యమవుతోంది 


“ఈ ప్రపంచంలో నున్న విజ్ఞానమంతా ఎక్కడ నుండి వస్తోంది? అది 
మనలోనే ఉంది బయట ఎమి విజ్ఞానం ఉంది? ఎమియు లేదు విజ్ఞానం 
ఏ పదార్థంలోనూ లేదు అది సర్వదా మానవునిలోనే ఉన్నది విజ్ఞానమును 
ఎవరు సృష్టించలేదు మానవుడే తనలో ఉన్న విజ్ఞానమును వెలువరుస్తాడు 
అది అక్కడే ఉంటుంది బ్రహ్మాండమైన మర్రి చెట్టు చిన్న విత్తనము నుండే 
బయటకు వచ్చి వ్యాపించును ఆ చెట్టు పెరగటానికి వలసిన అంతశక్తీ ఆ చిన్న 
విత్తనము నుండే వచ్చినది మానవుని బ్రహ్మాండమైన మేధస్సు అతనిలోని ప్రతి 
జీవకణములోను (Prంtoplasmic 061) చుట్ట చుట్టుకుని ఉంటుంది 
అనంతమైన శక్తి మాత్రము అందులోనే ఎందుకు ఉండకూడదు అది 
విరుద్ధంగాను విపరీతంగాను తోచవచ్చు కాని అది పరమసత్యము మనలోని 
ప్రతి ఒక్కరు చిన్న జీవకణము నుండి వెలువడినవారమే శక్తి అంతా అక్కడే 
చుట్ట చుట్టుకుని ఉన్నది శక్తులన్నీ ఆహారము నుండి వచ్చినవే అంటారు 
కొండలు కొండలుగా ఆహారము ్రోగువేసినా అందునుండి శక్తి వస్తుందా? 
అందులో శక్తి ఉంది కాదనుటకు వీలు లేదు కాని నిశ్చలంగా అది అక్కడే 
ఉంటుంది అలాగే మన ఆత్మయందు కూడ అనంతమైన శక్తి నిశ్చలంగా 
ఉంటుంది అది మనకు తెలిసినా తెలియకపోయినా అక్కడే ఉంటుంది అది 
వెలువడి బాహ్యరూపం పొందుట మనము దానిని గుర్తించుట మీదే ఆధారపడి 
ఉంది అనంతమైన ఈ శక్తి వెలువడుతుంది, మనలను మేల్కొల్పుతుంది, 
మనం ఆ శక్తిని గుర్తిస్తాము ఆ గుర్తింపు వలన జ్ఞానశక్తి పరిధులను, 
సంకెలలను దాటి బయటకు వస్తుంది ఆ రోజు తప్పక వస్తుంది ఆనాడు 
మనిషి బ్రహ్మాండమైన తన శక్తిని, మరియు వివేకమును (Power and 
Wisdంm) గుర్తించి స్వయంగా నిలబడగలుగుతాడు ఆ స్థితి లేక సిద్ధి సాధనకై 
మనమంతా తోడ్పడదాము'' అని స్వామి వివేకానంద కోరారు 


42 అనుష్టాన వేదాంతము 


బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చు సమయమునకు వేదాంత భావములలో 
ద్వైతసిద్ధాంతము ప్రాబల్యములోనున్నది అనంతమైన పరమాత్మ పరిమితమైన 
(limited or finite) జీవాత్మ భిన్నము లను ద్వెతభావము ప్రాధాన్యం పాందింది 
ప్రతి మనిషిలోనున్న ఆత్మను గురించి అనేక సిద్దాంతాలు ప్రచారంలో ఉన్నాయి 


ఆనాటి వేదాంతులు వ్యక్తిలోనున్న ఆత్మ పరిపూర్ణమైనదన్నారు అట్టి 
వ్యక్తిగతమైన ఆత్మలేదన్నారు ఆనాటి బౌద్దులు దాదాపు అట్టిదే పాశ్చాత్యులలో 
ప్రబలిన “పదార్థము-న్వభావము' అను సంవాదము కొంతమంది 
స్వభావమునకు (౧6211699) వెనుక పదార్థమున్నది అన్నారు ఆ పదార్థమందు 
స్వభావము లేక లక్షణములు స్థిరముగా నుండునన్నారు (౧౧6/9) మరికొందరు 
అట్టి పదార్థమనునది ఏదీ లేదన్నారు అట్టి పదార్థ అవుసరము కూడ లేదని, 
లక్షణాలు వాటంతట అవే జీవిస్తాయి అన్నారు 


వేదాంత సిద్ధాంతాలలో కూడ చాల వరకు అహం అహం (అహమహం) 
(12౧1) 'నేను నేనే అను వ్యక్తిత్వ గుర్తింపు (9611606౧00 అను వాదన మీదనే 
ఆధారపడి ఉన్నాయి నిన్నటి “నేను ఈ రోజు '“నేనులలో భేదము లేదు 
ఈనాటి 'నేను'కు రేపటి “నేను'కు భేదముండదు శరీరమునకు సంభవించు 
మార్పులున్నప్పటికి “నేను మాత్రము అభిన్నము ఇది పరిమితమైన వ్యక్తిగత 
“ఆత్మ వాదము యొక్క ప్రధానాంశము పరిమితమే కాని పరిపూర్ణమైనది ఆ 
'ఆత్మ' అని విశ్వసించారు 


సనాతన బౌద్ధులు దీనిని వ్యతిరేకించారు అటువంటి విశ్వాసమునకు 
తావులేదు అన్నారు మనకు తెలిసినవి, తెలియదగినవి ఈ మార్పులు 
మాత్రమేనన్నారు మార్చుచెందని, మార్పుకు అవకాశంలేని పదార్థమును 
గురించి చర్చించటం అనావశ్యకం అని భావించారు ఎందుకంటే అలాంటి 
పదార్థము ఉంటే, దానిని అర్థం చేసుకోవటం మనకు సాధ్యపడదు దానిని 
వివరించగల ఆర్థము ఉన్న మాటలే లేవు ఇదే ఒక విధంగా (1) మతవాదులు, 


వేదాంతం - ఆచరణ 43 


భావవాదులు ఒకవైపు (2) వాస్తవ అనుభవం పరిశీలన మీడ ఆధారపడేవారు, 
దేవుడు మనుష్యులకు తెలియనేరడని వాదించువారు మరొకవైపు (Relgionists 
and ldealists on one side and Positivists and Agnostics on the other 
౩14౭) చేయు చర్చవంటిదే ఇది 


పరిణామము లేక మార్పు చెందని పదార్థమున్నదని నమ్మేవారు 
మొదటివారు ప్రత్యక్ష ప్రమాణము మాత్రమే నమ్మువారు రెండవవారు వీరిని 
కామ్టిస్ట్స్‌ లేక పాజిటివ్‌ (00౧౧1519 or Positmists) ఆగస్ట్‌ కామ్టై (Auguste 
Comte) అను తత్వశాస్త్రజ్ఞుడు చెప్పిన సిద్ధాంతమిది వీరినే (Agnostics) 
అనగా (అజ్ఞాతవాది) దేవుడు మనుష్యులకు తెలియనేరడని వాదించువారు 
అని కూడా అంటారు 


ఈ రకమైన వాదప్రతివాదములు అనాది నుండి ఈనాటి వరకు 
ఉంటూనే ఉన్నాయి అని తెలుస్తోంది కదా! 


ఎట్టి మార్పును పొందని పదార్థము ఒకటి ఆవరణగా (Background) 
ఉన్నప్పుడే మరియొక పదార్థము యొక్క మార్చుగాని చలనముగాని తెలుస్తుంది 
అది అనావశ్యకము ($uperflu0us) అని కొందరి వాదన మార్పు చెందుచున్న 
పదార్థమును గురించి మాత్రమే ఊహించగలము గాని మార్పులేని పదార్థమును 
గ్రహించుటగాని ఊహించుటగాని అసాధ్యము అని విరి వాదన 


ఈ ప్రశ్నకు సమాధానము పురాతనకాలంలో మనదేశంలో దొరికినట్లు 
ఎక్కడా కనబడదు అని స్వామి వివేకానంద అభిప్రాయము ఎట్టి స్వభావము 
కాని, ప్రతి స్వభావము (q।aly) వెనుక ఉన్న పదార్థమును ప్రత్యక్ష ప్రమాణముగా 
చూపుట అసంభవము “నేను అనే కర్త కార్యములు చేస్తున్నట్లు చెప్తాము 
నేను నడుస్తున్నాను, నేను పడుకున్నాను, నేను చదువుచున్నాను అని ఈ 
భిన్నమైన పనులు చేసేది శరీరము “నేను అనగా మనస్సు” ఎట్టి మార్పు 
చెందనిది ఈ సమాధానము కొంతవరకు హేతుబద్ధంగా ఉన్నప్పటికి, ఈ 


44 అనుష్టాన వేదాంతము 


పనులు బాహ్యంగా భిన్నంగా కన్పడినను, వాటి మూలాధార్తమైన మనస్సు 
నందు వాటిని వేరుపరచలేము అందువలన 'నేను' అనే ఒక వ్యక్తిగా మార్పు 
చెందనిది అని అనటం సహేతుకంగా లేదు అన్నారు స్వామి వివేకానంద 


కాబట్టి ఆత్మను పరిపూర్ణమైన, శాశ్వత గుర్తింపు (600౧1౧6100 Identity) 
గలదిగాను కాని పరిమితమైనదిగాను ఉండి, స్వభావమునకు భిన్నమైనదిగా 
రూపాందటం జరగదు ఎన్నో స్వభావములతో కూడి పరిమిత స్థితిలో నున్న 
(hmited existence) దానిని ప్రత్యక్షముగా వివరించటం జరగదు 


స్వభావాలు లేక గుణాలకు అతీతమైన పదార్థమును గురించి మనకు 
తెలియదు, తెలిసే అవకాశం లేదు అన్నారు బౌద్భులు. గుణాలకు (స్వభావాలకు) 
అతీతమైన పదార్థమును ఊహించటం అసాధ్యము అని అద్వెతి కూడా 
అంటాడు ఒకే సమయంలో పరిణామం ఉండటం, లేకపోవటం జరగదు 
కాని పదార్థము - గుణములు భిన్నములు కావు పదార్థముతోనే గుణములు 
ఉంటాయి నిర్గుణమై మార్పు చెందని పదార్థము మార్చు చెందుచున్నట్లుగా 
కనబడును అగోచరమైనది (NంuMmenon) గోచరమగు (Phenomenon) 
ప్రకృతిగా కనబడును అగోచరము, నిర్గుణము అయినదే సగుణముగా 
గోచరమగుచున్నది అదే వేదాంతసారము నిర్గుణముగానున్నది, పరిణామ 
రహితమైనది అయిన ఆ పదార్థము దీనికంటే (గోచరమైన దానికంటే) భిన్నమైనది 
కాదు 


“పరిణామము చెందని ఆత్మ ఒకటి ఉన్నది ఇంకొక దృష్టితో 
పరికించినచో, వేటినైతే మనము భావములు, గ్రాహ్యత లేక జ్ఞానము అంటామో 
చివరకు ఈ శరీరము కూడా, అంతా ఆత్మయే మనకు ఆత్మ ఉన్నది, శరీరం 
ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని ఆలోచిస్తూ ఉంటాము కాని వాస్తవానికి 
ఉన్నది ఒక్కటే” అని స్వామి వివేకానంద అన్నారు 


శరీరమే మనము, మనమే శరీరం అని తలచినంత కాలం మనం 


వేదాంతం - ఆచరణ 45 


ఇంకొకటి అని చెప్పితే అది షోస్యాస్పదం అవుతుంది కాని మనము ఆత్మను 
గుర్తించినపుడు శరీరం అదృశ్యమవుతుంది శారీరక గ్రాహ్యత (ఇంద్రియ 
జ్ఞానము) ఉండదు అనగా శారీరక గ్రాహ్యత అంటే శరీరమే “నేను” 
అనుకొనినంత కాలం ఆత్మగాహ్యత ఉండదు మరొకరకంగా చెబితే, 
గుణముల ప్రభావము తొలగనంతవరకు, మూలపదార్ధ గ్రాహ్యతరాదు అద్వైత 
సిద్ధాంతంలో చెప్పబడిన "రజ్జు సర్పభ్రాంతి భావము ఇదే 

మనకు ఉన్నది ఒకటే శరీరము అను ఆవరణయందున్న ఆత్మ ఆ 
ఉన్న ఒకటి అనగా ఒక్క పదార్థము భిన్నరూపములలో కనబడుచుండుటచే 
కారణము - ఫలితములు, లేక కార్యము - ఫలితము ఎర్పడుచున్నవి 
కార్యము అనగా పని జరగటం అటుపై దాని ఫలితం ఎర్పడటమే సృష్టి 
పరిణామంలో (EvంlUt9n) ఒకటి మరొకటిగా మారుతుండటం జరుగుతుంది 
ఒక పర్యాయం కారణం కనబడదు అనగా మూలం తెలియదు దాని స్థానంలో 
ఫలితం కనబడుతుంది శరీరానికి ఆత్మమూలమైనపుడు, తాత్కాలికంగా ఆత్మ 
అదృశ్యమై శరీరమే కనబడుతుంది కాని ఆంతరికదృష్టి (Inner sight) 
ఏర్పడినపుడు శరీరం అగోచరమవుతుంది బౌద్ధుల వాదమైన “మార్పులతో 
(పరిణామముతో) కూడినది ఒకటే ఉన్నది” అను దానికి ఇదే సరైన సమాధానం 
పదార్ధము-గుణములు భిన్నములు కావు ఒకటే భిన్న రూపములలో 
కనబడుతుంది 


పరిణామము చెందని ఆ పదార్ధము పరిపూర్ణమైనది ఆ విధంగా 
గ్రహించినపుడే అది అర్థమవుతుంది భిన్న అంశములుగా అది ఎన్నడు 
ఉండదు పరిణామము-చలనము కలిగినపుడే భాగము లేక అంశము అనేవి 
ఎర్పడతాయి పరిమితమైన వాటిని (1111664 0r finite) గురించి 
తెలుసుకొనగలము, ఎందువలననగా అవి నిరంతరం పరిణామం చెందుతూ 
ఉంటాయి కనుక సంపూర్ణమైనది పరిణామం చెందదు పరిణామం 


46 అనుష్టాన వేదాంతము 


తెలుసుకొనుటకు మరొక పదార్ధం ఉండాలి దానితోటి పోలికతోనే 
పరిణామమును తెలుసుకొనుటకు వీలు కలుగును మార్పుచెందని ఒక 
పదార్థముతోటి సంబంధము ఉన్నపుడే మరొక పదార్ధము యొక్క మార్పులను 
గుర్తించగలుగుతాము 


కాబట్టి ఆత్మ సార్వజనీనం శాశ్వతం, సంపూర్ణం, పరిణామం చెందనిది 
అని అద్వైతం చెప్పిన సిద్ధాంతమును వీలైనంత వరకు నిదర్శనములతో 
నిరూపించవచ్చును కాని ప్రత్యేక ఆత్మ లేక జీవాత్మను నిరూపించే విషయంలోనే 
ఎంతో ప్రయాస ఉంది సార్వజనీనమైన పరమాత్మయే మన జీవాత్మ అని 
గ్రహించగలిగినపుడు మనం గూడ నాశములేని (10౧21) జీవన్ముక్తుల 
మౌతాము కాని జీవాత్మ పరమాత్మ భాగంగా భిన్నమైనదని మనము తలుస్తాము 
గదా! అదే అనంతమైన పరమాత్మయే ఈ జీవాత్మలు అని గ్రహించటానికి 
ఆటంకం అవుతున్నది జీవాత్మలు భిన్నములని తలచినంత కాలము అవి 
భిన్నవ్యక్తులుగా ఎదుగుతాయి అవి అన్నీ ఒకటే కాని భిన్నంగా కనబడతాయి 
నిన్నటి “నేనే ఈనాటి 'నేను' అయినా ఎంతో కొంత మార్పు కలుగుతుంది కాని 
ఈ ద్వైత దృష్టిని అనగా రెండు (పరమాత్మ - జీవాత్మల) భిన్నము అను 
భావమును అధిగమించి, జీవాత్మ చెందుచున్నట్లు కనబడు పరిణామముల 
వెనుక ఎట్టి పరిణామము చెందనిది ఒకటి ఉన్నదని గ్రహించినచో, శాస్త్రియ 
దృక్పధంలో 'నేను అనునది నిత్యం పరిణామము చెందుచు ప్రగతివైపుకు 
వ్యాకోచించునని తెలియును ఈ పరిణామము యొక్క పర్యవసానము 
ఆత్మతో జీవాత్మ ఐక్యత సాధించుటయే అదే ఆత్మజ్ఞాన సాధన, సత్యాన్వేషణ 


మనిషి నత్త నుండి పరిణామము చెంది ఎదిగిన జీవి అయినపుడు, నత్త 
కూడ మానవుని వలె ఒక ప్రత్యేక వ్యక్తిత్వము గల జీవి అయి ఉండాలి కాని 
అది మానవుని స్థాయికి ఎదగవలసి ఉంటుంది అందువలననే నత్త నుండి 
మానవుని వరకు అది ఒక నిత్య పరిణామ ప్రవాహము ఆ ప్రవాహము జీవి 


వేదాంతం - ఆచరణ 45 


ఇంకొకటి అని చెప్పితే అది షోస్యాస్పదం అవుతుంది కాని మనము ఆత్మను 
గుర్తించినపుడు శరీరం అదృశ్యమవుతుంది శారీరక గ్రాహ్యత (ఇంద్రియ 
జ్ఞానము) ఉండదు అనగా శారీరక గ్రాహ్యత అంటే శరీరమే “నేను” 
అనుకొనినంత కాలం ఆత్మగాహ్యత ఉండదు మరొకరకంగా చెబితే, 
గుణముల ప్రభావము తొలగనంతవరకు, మూలపదార్ధ గ్రాహ్యతరాదు అద్వైత 
సిద్ధాంతంలో చెప్పబడిన "రజ్జు సర్పభ్రాంతి భావము ఇదే 

మనకు ఉన్నది ఒకటే శరీరము అను ఆవరణయందున్న ఆత్మ ఆ 
ఉన్న ఒకటి అనగా ఒక్క పదార్థము భిన్నరూపములలో కనబడుచుండుటచే 
కారణము - ఫలితములు, లేక కార్యము - ఫలితము ఎర్పడుచున్నవి 
కార్యము అనగా పని జరగటం అటుపై దాని ఫలితం ఎర్పడటమే సృష్టి 
పరిణామంలో (EvంlUt9n) ఒకటి మరొకటిగా మారుతుండటం జరుగుతుంది 
ఒక పర్యాయం కారణం కనబడదు అనగా మూలం తెలియదు దాని స్థానంలో 
ఫలితం కనబడుతుంది శరీరానికి ఆత్మమూలమైనపుడు, తాత్కాలికంగా ఆత్మ 
అదృశ్యమై శరీరమే కనబడుతుంది కాని ఆంతరికదృష్టి (Inner sight) 
ఏర్పడినపుడు శరీరం అగోచరమవుతుంది బౌద్ధుల వాదమైన “మార్పులతో 
(పరిణామముతో) కూడినది ఒకటే ఉన్నది” అను దానికి ఇదే సరైన సమాధానం 
పదార్ధము-గుణములు భిన్నములు కావు ఒకటే భిన్న రూపములలో 
కనబడుతుంది 


పరిణామము చెందని ఆ పదార్ధము పరిపూర్ణమైనది ఆ విధంగా 
గ్రహించినపుడే అది అర్థమవుతుంది భిన్న అంశములుగా అది ఎన్నడు 
ఉండదు పరిణామము-చలనము కలిగినపుడే భాగము లేక అంశము అనేవి 
ఎర్పడతాయి పరిమితమైన వాటిని (1111664 0r finite) గురించి 
తెలుసుకొనగలము, ఎందువలననగా అవి నిరంతరం పరిణామం చెందుతూ 
ఉంటాయి కనుక సంపూర్ణమైనది పరిణామం చెందదు పరిణామం 


48 అనుష్టాన వేదాంతము 


స్నేహభావంతో గౌరవించింది దానికి ఒకటే కారణం ఉన్నది ఆ సిద్దాంతములు 
కూడ తమదైన పద్ధతిలో అదే సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించినవి 
మార్గాలు భిన్నమైనా ధ్యేయము ఒక్కటే అద్వెతము వలెనే అవి కూడ “సత్‌ 
ను తెలుసుకొనుటకు ప్రయత్నించినవి అందువలననే వేదాంతములో అన్ని 
సిద్ధాంతములకు తగిన స్థానములు ఇవ్వబడినవి 


ద్వైత సిద్దాంతం మానవుడు మరణించిన తరువాత ఊర్థ్యలోకాలకు 
వెళ్లునని చెప్పంది వేదాంతంలో ఈ అభిప్రాయములు యధాతధంగా 
కొనసాగించబడినవి అద్వెతము గుర్తించబడిన తరువాత పైన చెప్పబడిన 
సిద్ధాంతములకు వాటికి తగిన స్థానము ఇవ్వబడి, అవి సత్యమును 
అసంపూర్ణముగా మాత్రమే తెలియజేయనని చెప్పబడినది 


పదార్థ లేక శక్తి సృష్టియే ఈ ప్రపంచమంతా అని ద్వైత సిద్ధాంతము 
చెప్పంది ఈ సృష్టి అనేది ఒకానొక ప్రత్యేకమైన ఇచ్చాఫలితము అని చెప్పంది 
ఈ ఇచ్చ అనేది సంకల్పము అని కూడ అనవచ్చును ఈ సంకల్పము 
పొందినది ఈ విశ్వము కంటే భిన్నమైనది అని కూడా అంటుంది అలా 
చెప్పినపుడు మనిషి ఆత్మ శరీరము అను రెండు భిన్న స్వభావములతో 
(Natures) కూడినది బెతాడు అపుడు ఆత్మ పరిమితమైనదైనను తన 
ప్రత్యేకతతో (INUMIdUal1y) పరిపూర్ణమైనదౌతుంది భవిష్యత్తు అమరత్వము 
అనేవి ఆత్మను గురించి ఇట్టి అభిప్రాయముతో కూడినవి అయి ఉంటాయి 
దర్శనములోని ఈ స్థాయి లేక స్థితు (౧౧56) లన్ని వేదాంతంలో చేర్చబడినవి 


ద్వెత సిద్దాంతం ప్రకారం (0642180) మనకి ఒక స్థూల శరీరం దాని 
వెనుక సూక్ష్మపదార్థంతో ఎర్పడిన ఒక సూక్ష్మశరీరం ఉంటాయి ఈ సూక్ష్మ 
శరీరమే మన కర్మ ఫలితములన్నిటిని తనలో నిల్వ ఉంచుతుంది (2041009 
andimpressions) మనం చేయు ప్రతి ఆలోచన, ప్రతి కర్మము కొంత కాలం 
తరువాత సూక్ష్మస్టితి పొంది బీజ రూపంలో శక్తివంతంగా సూక్ష్మశరీరంలో 


వేదాంతం - ఆచరణ 49 


స్థిరపడతాయి ఇవి కాలక్రమంగా వెలువడి ఫలితములను కల్గిస్తాయి ఈ 
ఫలితాలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనగా ప్రతి వ్యక్తి తన జీవితాన్ని 
తానే రూపొందించుకొన్నవాడౌతాడు తనకి తానే రూపొందించుకున్న చట్టానికి 
తప్ప మరొకదానికి అతడు లోబడడు మన ఆలోచనలు, మన వాక్కు, మన 
కర్మలు అనేవి మన చుట్టు మనము ఎర్పరచుకొన్న వలలోని దారములు అవి 
మడచివి కావచ్చు చెడ్డవి కావచ్చు ఈ ఫలితములు అను వల (౧౭౪) చాల 
శక్తివంతమైనవి దాని ప్రభావమునకు పూర్తిగా దాసులమే దీనినే “కర్మ 
సిద్ధాంతం అన్నారు 

సూక్ష్మ శరీరం చెనుక (లోపల) జీవాత్మ ఉంటుంది జీవాత్మ 
పరిమాణమును గురించి అనేక వాదనలు చర్చలు ప్రచారంలో ఉన్నాయి 
కొంతమంది అది పరమాణు ప్రమాణంలో ఉందన్నారు మరికొందరు అది 
అంత సూక్ష్మం కాదన్నారు ఇంకా కొందరు అది పెద్దగా ఉంటుందన్నారు 
ఇలా ఎన్నో వాదనలు, అభిప్రాయాలు ఉన్నాయి 


జీవాత్మ అనెది విశ్వములోని సార్వజనికమైన పదార్థములోని అంశమే 
ఆ పదార్థము వలె అది కూడ ఆది, అంతము లేనిదే అది ఇన్ని రూపములు 
పొందటం, శాశ్వతమైన తన వాస్తవ రూపమును (సత్‌) వ్యక్తము చేయుట 
కొరకే ఈ పరిణామ ప్రగతిని తిరోగమింపచేయు ఎ కర్మమైనా దుష్కర్మమే 
అగును జీవాత్మను పరమాత్మ వైపు వ్యాకోచింపచేయు ఎ కర్మమైనా 
సత్కర్మయే అగును ముతక స్థితిలో నున్న ద్వైతులు (06411515) అయినను 
పరిణతి సాధించిన అద్వెతులైనను చెప్పేది ఒకటే జీవాత్మయొక్క శక్తులన్నియు 
దానియందే మిళితమై ఉన్నాయి తప్ప 3 బాహ్య మూలము ($0౪॥06) నుండి 
మాత్రము రావు ఆ శక్తులన్ని ఆత్మయందే ఉన్నాయి ఆ శక్తులను 
బహిర్గతము చేయటమే జీవిత ధ్యేయము లేక జీవితకర్మము అన్నారు 


ఇంతేకాక పునర్జన్మ సిద్ధాంతం కూడ ఉంది ఒక శరీరమును వదలిన 


50 అనుష్టాన వేదాంతము 


ఆత్మ మరియొక శరీరములో చేరుతుంది విశ్వములోని ప్రపంచము (౦1౮) 
లన్నిటి లోకి మన ప్రపంచమునకే పునర్జన్మకి ఆత్మ ప్రాధాన్యం ఇస్తుందని కూడ 
అన్నారు ఇతర ప్రపంచములలో సుఖములే అధికముగా ఉండుట వలన 
భావ జెన్నత్యమునకు అవకాశము తక్కువ అని అభిప్రాయపడ్డారు ఈ 
ప్రపంచంలో సుఖదుఃఖాలు కలిసి ఉన్నాయి అందువలన ఎదో ఒకనాడు 
జీవాత్మమేల్కొంటుంది భవబంధముల నుండి వెలువడటానికి ప్రయత్నిస్తుంది 


ఈ ప్రపంచంలో ధనికులకు ధనమునకు మించి ఉన్నతమైన దానిని 
గురించి తలచుటకు ఏ మాత్రం అవకాశముండదు అటులే స్వర్గము చేరిన 
జీవాత్మకు పరమాత్మను గురించి తలచే అవకాశము ఎ మాత్రముండదు 
ఎందుకంటే స్వర్గము చేరిన జీవాత్మ ఈ ప్రపంచంలోని ధనికుని వంటిదే 
అన్నారు స్వామి వివేకానంద అచట జీవాత్మకు రోగములు లేని చక్కటి 
శరీరము, ఆకలి, దాహము లేనటువంటిది ఆ విధముగా ఆనందముపై 
ఆనందము అనుభవిస్తూ తన వాస్తవ ఉనికిని (real nature) మరుస్తుంది 


అయినను అంతకు ఉన్నతమైన లోకాలు ఉన్నాయి అచట 
ఆనందముతో పాటు పరమాత్మ దిశగా పరిణామమునకు కూడ అవకాశము 
ఉండును కొంత మంది ద్వెతుల దృష్టిలో భగవంతుని సన్నిధిలో శాశ్వతముగా 
జీవాత్మ ఉండుటకు వీలగు అత్యున్నత లోకమున్నది అచట జీవాత్మ సుందర 
శరీరము కలిగి రోగము, దుఃఖములు లేనటువంటిది, మృత్యువు లేనిది, 
కోరికలను నెరవేర్చునది, అవసరమయినపుడు ఈ భూలోకమునకు తిరిగివచ్చి 
శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపన చేయు శక్తి కల్గినది అయి ఉంటుంది అని 
అన్నారు అలా వచ్చిన జీవాత్మలే అవతార పురుషులు, మత ప్రవక్తలు, 
ధర్మసంస్థాపకులు అని చెప్పబడింది అట్టి జీవాత్మలు విముక్తి పొందినవి 
(జీవన్ముక్తులు) అయి ఉంటాయి భగవంతునితో కలిసి అత్యున్నత లోకంలో 
ఉంటాయి కాని వారి (పేమ, సానుభూతి బాధితులగు మానవుల కొరకే 


వేదాంతం - ఆచరణ 51 


అందుకే వారు అపుడపుడు అవతార పురుషులుగా వచ్చి వారిని ఆదుకుని 
స్వర్గమునకు మార్గము చెపుతారు 


కాని అద్వైతము చెప్పే పరమార్థము ఇది కాదు నిళ్ళరీరముగా 
పరమాత్మ యందు ఐక్యత పొందటమే జీవిత ఆదర్శము, ధ్యేయము అంటుంది 
పరిమితమైనది (F1౧8) అనగా అంతమున్నది, ఆదర్శము కానేరదు శరీరము 
పరిమితమైనది అది అనంతము కానేరదు భావము అనంతము కాదు 
దానికి పరిమితి ఉన్నది కాబట్టి ఈ భౌతిక శరీరానికి అతీతంగా, భావాతీతంగా 
పయనించాలి అని అద్వెతం చెప్పంది ఈ విముక్తి కొత్తగా సాధించవలసినది 
కాదని ఎందుకంటే అది మనలో ఉన్నదని దానిని మనము గుర్తించలేక 
పోతున్నామని కూడ అద్వెతం చెప్తుంది అమరత్వము, పరమానందము 
సాధించవలసినవి కాదని, అవి మనలోనే ఉన్నాయి అని, వాటిని గుర్తించటం, 
గ్రహించటం, దర్శించటం (ఆత్మదర్శనం) మనం చేయవలసిన పని అని 
అద్వైత సిద్ధాంత సారాంశము 


“నేను విముక్తి (స్వేచ్చ) పొందాను అని ధైర్యంగా చెప్పిన క్షణంలోనే 
మనం విముక్తి పొందుతాము “నేను బంధాలలోనే ఉన్నాను అని చెప్పినంత 
కాలం మనం భవబంధాలలోనే ఉంటాము ఇదే అద్వైత సిద్ధాంతం చాటిచెప్పు 
పరమసత్యం 


ద్వెతులు చెప్పే సిద్దాంతం ముందే చెప్పబడింది కదా! మనిషి ఏది 
కావాలనుకుంటే దానినే గ్రహించవచ్చు 


కాని వేదాంతంలోని పరమోన్నత (ఉత్కృష్టమైన ఆదర్శమును 
గ్రహించటం చాల కష్టము ఆ ఆదర్శమును గురించే పండితులు వాదోప 
వాదములతో కాలం వృధా చేస్తున్నారు ఎవో కొన్ని భావాలు ఏర్పరచుకొని 
ఇతర భావాలను తిరస్కరించటం జగడమాడటం చేస్తారు 


52 అనుష్టాన వేదాంతము 


అందుకనే స్వామి వివేకానంద ఇలా అన్నారు “నీకు నచ్చింది నీవు 
గ్రహించు ఇతరులకు నచ్చింది వారిని అనుసరించని పరిమితమైన ఈ 
మనుష్యత్వం (Manhood) తో కూడిన వ్యక్తిత్వం నీకు తృస్తికరంగా ఉంటే 
దానిని ఆంటిపెట్టుకునే ఉండు మనిషిగా నీ అనుభవం సుఖంగా, ఆనందంగా 
ఉంటే నీకు ఇష్టమైనంతకాలం మనిషిగానే ఉండు నీ అనుభవాలకు నీవే 
కారకుడవు కదా! నీ మనుష్యత్వమును త్యజించమని ఎవరూ బలవంతం 
చేయలేరు అలాగే దైవత్వం పొందాలని భావిస్తే అదీ పొందవచ్చు ఎవరూ 
కాదనలేరు కాని కొంత మందికి దైవత్వ వాంఛ లేదు వారిది ఘోరమైన 
స్వభావము అని అనటానికి నీకు ఎ మాత్రము హక్కు లేదు ఒక వంద 
రూపాయలు వదులుకొనటానికి నీకు విపరీతమైన భయం ఉండవచ్చు కాని 
కొంతమందికి వారికి ఉన్న ధనము అంతా వదులుకొనటానికి ఏ మాత్రం 
భయం ఉండకపోవచ్చు అట్టి మనుష్యులు గతంలో ఉన్నారు, ఇప్పుడూ 
ఉన్నారు ఎప్పటికీ ఉంటారు నీ ప్రమాణాలతో వారిని విమర్శించటం తగదు 
నీ పరిమితులకు నీవే అంటిపెట్టుకుని ఉండు పరిమితమైన ఈ ప్రాపంచిక 
ఆదర్శాలే నీకు ఉన్నతంగా తోచవచ్చు నీ తలపులు నీవే కాని “సత్యమును” 
దర్శించినవారు కొందరున్నారు వారు ఈ పరిమితులకు లోబడి ఉండరు ఈ 
బంధాలకు అతీతంగా ఎదగాలనేది వారి ఆదర్శము నీ భావాలకు, ఆదర్శాలకు 
వారిని పరిమితం చేయాలని నీకెందుకు వాంఛ? సుఖాలతో, ఆనంటబ*లతో 
కూడిన ఈ ప్రపంచం వారి దృష్టిలో ఒక బురదగుంట వారిని నీ ఆలోచనలతో 
బంధించే ప్రయత్నం కూడదు ఎవరి స్థానం వారికి ఉండనీ ఈ ప్రపంచంలో 
ప్రతి ఒక్కరికీ స్థానం ఉంది " 


అవివేకంతో కూడినదైన మరియొక అభిప్రాయం కూడ చాలమందికి 
ఉన్నది పరిమితమైన మనుష్యత్వము (వ్యక్ష్తిత్వము)ను వదలినచో నీతి, 
ధర్మము అంతరిస్తాయి అని, మానవాళికి అపుడు నిరాశయే మిగులుతుంది 
అనేదే ఆ అభిప్రాయం ప్రపంచంలో) ప్రతి ఒక్కరు మానవాళి సుఖమునకు 


వేదాంతం - ఆచరణ 53 


కృషి చేయు వ్యక్తిత్వము కలిగి ఉంటే అపుడు ఆ అభిప్రాయం సత్యమే 
అనవచ్చు వాస్తవానికి అందరూ అవుసరం లేదు దేశానికి ఒక రెండు వందల 
మంది అట్టి వారు ఉంటే, క్రీస్తు పునరాగమనం అయిదు రోజులలోనే 
జరుగుతుంది (1/160౧14గ) అంటారు స్వామి వివేకానంద రెండు వందల 
మంది కాదు గదా, చేతి వేళ్ల మీద లెక్కించుటకు వీలైనంత మంది కూడ అట్టి 
త్యాగమూర్తులు ఈ ప్రపంచంలో ఉండరు అనేది జగమెరిగిన సత్యము 
కాబట్టి పైన చెప్పిన అభిప్రాయం కేవలం వ్యర్ధ ప్రసంగం తప్ప మరొకటి కాదు 


ప్రపంచ చరిత్ర తిరగేస్తే ఒక పరమసత్యము మనకు గోచరిస్తుంది 
తమ ప్రత్యేకతను, వ్యక్తిత్వమును (IndMIdualt™y) ఎన్నడూ తలంపనివారే 
మానవసేవ చేసినవారిలో ఉత్తములని తెలుస్తుంది స్త్రీగాని, పురుషుడుగాని 
తనను గురించి ఎంత ఎక్కువ తలుస్తారో, మానవాళికి అంత తక్కు మంచి 
చేస్తారు ముందు చెప్పబడిన స్వభావమును నిస్వార్థత అని, తరువాత 
చెప్పబడిన దానిని స్వార్ధము అని అన్నారు పరిమితమైన సుఖసంతోషాలకు 
(little enjoyments) తాత్కాలిక ఫలితాలతో కూడిన వాంఛలకు అంటి పెట్టుకుని 
ఉండటం అనేది పరమస్వార్ధం అది సత్యాన్వేషణగాని, పరోపకారి బుద్ధి 
వలన గాని ఎన్నడు ఎర్బడదు “సర్వం నాకే కావాలి, మరెవరిని నేను 
లెక్కచేయను” అనేదే పరమస్వార్గం 


గౌతమ బుద్దుని వంటి నిస్వార్థపరులే ఈ ప్రపంచానికి అవసరం 
అంటారు స్వామి వివేకానంద గౌతమబుద్దుడు సగుణుడైన ఇష్టదైవమును 
గురించి గాని, జీవాత్మను గురించి గాని ఎన్నడు ప్రశ్నించలేదు, తర్కించలేదు 
కనబడని, తెలియని భగవంతుని గురించి వాదన వృధా ప్రయాస అని 
నమ్మినవాడు (Aq౧0511) అయినా తోటి జీవుని కొరకు ప్రాణాలైనా అర్పించటానికి 
సిద్ధపడే మనస్తత్వము అతనిది అతడు ఇల్లు, రాజ్యము, సంసారం అన్నీ వదలి 
అడవికి వెళ్లింది తన స్వార్ధం కొరకు కాదు గదా! ప్రపంచంలో ఎందుకింత 


నవ 


54 అనుష్టాన వేదాంతము 
దుఃఖమున్నదో అన్వేషించటానికే వెళ్లాడు 


మనిషి ఎంత స్వార్థపరుడైతే అంత అధర్మపరుడు అవుతాడు రెండు 
విధములైన శక్తులు ఎపుడూ ప్రక్కప్రక్కనే పనిచేస్తూ ఉంటాయి ఒకటి 'నేను' 
అనేది మరొకటి “నేను కాదు' అనేది ఈ రెండు శక్తులు మనిషిలోనే కాదు, 
జంతువులోనే కాదు చిన్న పురుగులో కూడ పనిచేస్తూనే ఉంటాయి ఆడపులి 
మనిషిని చంపుతుంది, కొని తన సంతానం కోసం ప్రాణం యివ్వటానికి 
సిద్ధపడుతుంది ఆ విధంగా సృష్టి అంతా ఈ రెండు శక్తులమయం ఒకటి 
ఉన్నచోట రెండోది కూడ ఉంటుంది ఒకటి స్వార్ధం, రెండోది నిస్వార్థం ఒకటి 
అంతం లేని సంపాదన, రెండోది త్యాగము ఒకటి ఎవుడూ తీసుకుంటుంది, 
మరొకటి ఎపుడూ ఇస్తుంది అతితక్కువ స్థాయి నుండి పరమోన్నత స్థాయి 
వరకు ఈ విశ్వమంతా ఈ రెండు శక్తుల క్రీడారంగమే దీనికి నిదర్శనాలు 
అవుసరం లేదు ఈ ప్రపంచమే ప్రత్యక్ష నిదర్శనం 


“స్వార్దం, “నిస్వార్థం కాక మరొక శక్తి కూడ ఈ సృష్టిలో ఉన్నది అదే 
దేనికైనా కారణము, మూలము లేక తలపు అనబడు శక్తి (Motve) ఈ 
'మూలం ఎ రూపంలోనైనా ఉండవచ్చు అదే నిస్వార్థము, త్యాగము, (ప్రేమ 
మొదలైన వాటి వెనుకనున్న ఏకైక మూలశక్తి దేనికైనా కారణం లేక మూలం 
రెండుగా ఉండవు రెండుగా ఉంటే ఒకటి మంచి, ఒకటి చెడుగా ఉండాలి 
అలా లేవు ఉన్నది ఒకే శక్తి (0౧౪౭-౯౦06 Theory) ద్వైతం లేదు అంటారు 
స్వామి వివేకానంద అత్యున్నతమైన నీతి, ధర్మము, నిస్వార్ణత పరస్పర 
ఆధారములు అదే అత్యంత ఉన్నతమైన వేదాంతాశయము ధర్మము నితికి 
మూలాధారము అని వేదాంత, శాస్త్రీయ దృక్పధము (Philosophical and 
Scientific Conception) మానవ సుఖమునకు విజ్ఞానము (Knowledge) 
విరుద్దము కాదు జీవితములోని ప్రతి క్షణము, ప్రతివిభాగములోను విజ్ఞానమే 
క్షేమకారి ఎంత ఎక్కువ జ్ఞానం పొందితే మనకు అంత మంచిది “చెడుగా 


వేదాంతం - ఆచరణ 55 


కనబడే దానికి మూలం, ఆది, అంతము లేనిదానికి (అనంతం) పరిమితి 
(పరిచ్చిన్నం) ఎర్పరచటం (EVI Is the limitation of the unlimited) అని 
వేదాంతం చెప్పంది (ప్రమ సంకుచిత మార్గములలో ప్రవహింపచేయబడినపుడు 
చెడుగా కనబడుతుంది అదె పర్యవసానంగా ఇష్టదైవంగా రూపొందుతుంది 
(Limited God) కాబట్టి చెడుగా కనబడే ప్రతిదానికి మూలం మనలోనే 
ఉన్నది 


ఈ విషాదానికంతా ఎదో మానవాతీతశక్తి కారణమని తలచటం గాని, 
నిరాశ, నిస్పృహ చెందటంగాని, ఈ స్థితి నుండి ఎన్నటికి విమోచనం లేదని 
తలచటం గాని లేక ఎవరో వచ్చి ఎదో ఉద్దరిస్తారని ఆశించటం గాని చేయవద్దు 
అంటారు స్వామి వివేకానంద ఈ సందర్భంగా స్వామి వివేకానంద చక్కటి 
ఉపమానం ఇచ్చారు మనమంతా అనగా మనుష్యులంతా పట్టుపురుగులు 
వంటివారము ఆ పురుగుల వలెనే మనము గూడ మనలోని పదార్థము 
ద్వారానే మన చుట్టు దారాలు అల్లుకుంటాము అదే పట్టుకాయలాగ తయారై 
అందు పట్టుపురుగు వలె మనలను మనమె బంధించుకుంటాము కాని అది 
శాశ్వతం కాదు ఆ బంధనలోనే క్రమంగా ఆత్మజ్ఞానం గ్రహిస్తాము పట్టుపురుగు 
సీతాకోకచిలుకగా మారి విముక్తి పొందినటులే మనము గూడ విముక్తుల 
మవుతాము 


మన చుట్టు మనం అల్లుకొనే పట్టుకాయయే మన కర్మబంధము అది 
మన చర్య ఫలితమే అజ్ఞానంలో మనం బంధించబడినట్లు విషాదంతో 
సహాయం కోసం ఎలుగెత్తి అరుస్తాము ఆ సహాయం బయట ఎచట నుండీ 
రాదు ఆ సహాయం మనలోనుండే వస్తుంది, భగవంతుడు మనలోనే ఉన్నాడు 
కాబట్టి మనచుట్టు మనం అల్లుకున్న కర్మబంధములను మనమే తెంచుకుని 
బయటపడాలి జీవితంలో అనేక పొరపాట్లు చేస్తుంటాము కాని ఆ 
పారపాట్లనే తలుస్తూ నిరాశపడకూడదు పొరపాటు అని తెలిసిన తరువాత ఆ 


56 అనుష్టాన వేదాంతము 


పొరపాటు మరల చేయము కదా! అందువలన చివరకు మంచే జరుగుతుంది 
మానవుని మూలస్వభావము స్వచ్చమైనదే ఆ మూల స్వభావము నాశము 
లేనిది ఎన్నటికి అది అలాగే ఉంటుంది 


మనం తెలుసుకోవలసినది ఒకటే పొరపాటు లేక చెడు అనేది మనం 
బలహీనత వలన చేస్తుంటాం అంటే మానసిక బలహీనత వలన అజ్ఞానం 
వలన ఆ బలహీనత ఏర్పడుతుంది అజ్ఞానం ఎందుకు కలుగుతోంది? దానిని 
మనమే కలుగజేస్తున్నాం మన కళ్లకు మన చేతులు అడ్డుపెట్టుకుంటే అంతా 
చీకటే గదా! చేతులు తీసివేస్తే అంతా వెలుగే ఆ వెలుగు మనతోనే ఉంది అదే 
స్వయంప్రకాశకమైన ఆత్మజ్యోతి 


పరిణామమునకు మూలము కోరిక లేక అవసరం అని సైన్సు చెప్తోంది 
(Necessity is the mother of invention) అవసరమే క్రొత్త విషయం 
తెలుసుకోవటానికి మూలం లేక కారణం అవుసరము అంటే కోరికే గదా! 
డార్విన్‌ సిద్ధాంతం వివరించినటుల జంతువు ఎదో ఒక పనిచేయాలని ఆశిస్తుంది 
కాని పరిసరాలు అందుకు అనుకూలించవు అందుచే తన శరీరాన్ని పరిస్థితులకు 
అనుకూలంగా మలుచుకుని మార్పు చెందుతుంది ఆ జంతువుకు క్రొత్త 
శరీరం ఎవరిస్తారు ఎవరూ ఇవ్వరు ఆ జంతువే తన కోరిక ద్వారా క్రొత్త శరీరం 
పొందుతుంది అదే జంతువులో దాగి ఉన్న శక్తి (MII) ఎకకణజీవి అమీబా 
నుండి పరిణామం ద్వారా మానవుడు రూపొందాడు ఈ పరిణామానికి 
ఆధారం మనలో ఉన్న ఆ శక్తి (౪/11) (ఇచ్చ, సంకల్పం లేక చిత్తము) ఆ 
పరిణామమునే ఇంకా ముందుకు సాగనిచ్చినచో మానవుడు అత్యున్నత 
స్థాయికి చేరుకుంటాడు ఆ ఇచ్చాశక్తి లేక సంకల్పమే పరమాత్మ ఆ శక్తి 
పరమాత్మ అయినపుడు మనం సర్వము చేయకలిగి ఉండాలి గదా అని 
సంశయం వస్తుంది ఆ సంశయానికి మూలం 'నేను అను పరిమితమైన (Ite 
5610) ఆత్మభావము కాని ఒక్కసారి వెనుతిరిగి అమీబా నుండి మనిషి వరకు 


వేవాంతం - ఆచరణ 57 


జరుగు పరిణామం ఎలా జరిగిందో అర్థం చేసుకుంటే ఆ సంశయం రాదు ఆ 
పరిణామానికి మూలం మనలోని చైతన్యశక్తి అన్నాము కదా! ఈ మార్పు 
ఒక్కసారిగా హరాత్తుగా రాలేదు గదా! ఆ శక్తి క్రమక్రమంగా పరిణతి చెందుతూ 
వచ్చింది ఇంత దూరం ఎదిగిన ఆ శక్తి ఇంకా ఎదగలేదు అని ఎలా 
అనగలము తప్పక ఎదుగుతుంది అదే మనలోని ఆత్మశక్తి అదే పరమాత్మ 
ఆ సంకల్ప శక్తినే బలవర్ధకం చేసుకోవాలి 


“స్వయం ప్రకాశకమైన ఓ శక్తీ! మేలుకో! స్వచ్చమైన నీవు మేలుకో! ఆది, 
అంతము లేని ఓ శక్తీ మేలుకో! నీ వాస్తవరూపమును వెలుపరుచుము 
మధ్యలో వచ్చు పారపాట్లు, చెడు పనులు మొదలైనవి తొత్కాలికములే 
సత్యరూపమైన ఆత్మశక్తి ముందు అవి తాత్కాలికములే ” 


ఇదే అద్వైతము తెలుపు అత్యున్నత ప్రార్థన మన వాస్తవ స్వభావమైన 
ఆత్మ అదే మనలోనున్న పరమాత్మను గురించిన ప్రార్థన అనంతమైనది, 
సర్వశక్తివంతమైనది, సత్యమైనది, పరిమితముకానిది, స్వాద్ధములేనిది అయిన 
పరమాత్మను గురించిన భావాతీతధ్యానము (transcendental meditation) 
“ఆత్మ స్వభావము సత్యమైనది, నిస్వార్ధమైనది అందుకే అది శక్తివంతమైనది, 
భయము బేనిది స్వార్ధం కలిగినపుడే భయం ఏర్పడుతుంది తనకు ఏమీ 
కోరిక లేనపుడు, ఎవరిని గురించి భయపడాలి? దేనిని గురించి భయపడాలి 


కాబట్టి అద్వెతి ఎల్లపుడు గత స్వభావం గురించి ఆలోచించడు 
పరిణితి చెందిన వర్తమాన స్వచ్చత పాందిన స్వభావమును ప్రధానంగా 
తీసుకుంటాడు అదే సృష్టిలోని పరిణామమునకు తార్కాణము ఈ 
పరిణామము నిరంతరం జీవుడు పరమాత్మను చేరునంత వరకు సాగుతూనే 
ఉంటుంది సత్యము శాశ్వతము ఆత్మస్వభావము సత్యము ఆ సత్యమును 
(సత్‌) గ్రహించటమే ధ్యానపరమావధి అదే భావాతీత ధ్యానము అదే 
సత్యాన్వేషణ 


58 అనుష్టాన వేదాంతము 
3 ఆంతరిక జీవితం (అంతర్చుద్ది - 1౧141400) 


దేవుడు ఉన్నాడా? ఎవ్వరా దేవుడు? ఎక్కడుంటాడు? ఎలా 
ఉంటాడు? ఎవరైనా చూశారా? అసలు దేవుడు అన్న భావానికి నిర్వచనం 
ఏమిటి? సృష్టించినవాడా? రక్షించేవాడా? లయకారకుడా? ఈ చరాచర 
జగత్తును సృష్టించినది ఎవ్వరు? ఈ సృష్టి ఎపుడు మొదలైంది? ఎందుకు 
జరిగింది? వీటి సమాధానమే సత్యాన్వేషణ అని తెలుసుకున్నాము గదా! ఈ 
ప్రశ్నలని వివిధ దృక్పృభాలతో కూలంకషంగా పరిశీలించి అనేకమైన సిద్దాంతాలను 
ప్రతిపాదించారని గూడ చూశాము వీటిలో ఎవరికి అనుకూలమైన మార్గాన్ని 
వారు అవలంబించి బ్రహ్మసత్యాన్ని కనుక్కున్నారు మహానుభావులు వారి 
ప్రతిపాదనలను పరిశీలిస్తే మనకూ బ్రహ్మసత్యం తెలుస్తుంది సిద్ధాంతపరంగా 
కాని దానిని అనుభవంలోకి తెచ్చుకుని అనుభూతి పొందటం ఎలా? ఈ పరమ 
గమ్యమును పొందటానికి 'అంతరంగపు పిలుపు వినగలగాలి అది వినగలిగితే 
'ఆంతరిక జీవితం అర్థమౌతుంది 


“అంతరంగపు పిలుపు, “ఆంతరిక జీవితం' అంటే తెలియటానికి 
ముందు బాహ్య జీవితం లేక ప్రాపంచిక జీవితం నుండి స్వేచ్చ అంటే ఎమిటో 
తెలుసుకోవాలి 


ఆధ్యాత్మిక ప్రవృత్తి లేక చింతనకు గమ్యం స్వేచ్చ లేక మోక్షము అని 
సంప్రదాయ వేదాంతం గుర్తించినది తాను పరిపూర్ణ ఉత్తీర్ణత ($l perfection) 
పొందినపుడే గమ్యం చేరటం జరుగుతుందని శ్రీ అరవిందుల సంపూర్ణయోగ 
సిద్ధాంతము చెప్పంది (Integral Y0ga) ఎక్కడో ఉన్న తెలియని స్వర్గం 
అనబడే శిఖరాగ్రానికి ఎగిరే ప్రయత్నం కంటే ఇక్కడే ఈ భౌతిక జీవితంలోనే ఆ 
పరిపూర్ణతను పొందటమే గమ్యం అని అరవిందుల యోగసిద్ధాంతం చెప్తుంది 
ప్రకృతి అనబడే ఈ ప్రాపంచిక బంధముల నుండి విడివడటమే ముక్తి లేక 
"స్వేచ్చ అని సాంఖ్య సిద్దాంతం చెప్పగా, వ్యక్తిత్వ చైతన్యము (IndMidual 


వేదాంతం - ఆచరణ 59 


consciousness) భావాతీత పరిపూర్ణ చైతన్యము (transcendental 
consc10usnes5) లేక పరబ్రహ్మముతో సంయోగము చెందటమో స్వేచ్చ లేక 
ముక్తి అని అద్వెత సిద్దాంతం చెప్తుంది 


ఈ స్వేచ్చ అనేది “పరిపూర్ణ యోగం' (Integral Yoga) లో ప్రధమ 
సోషానం మాత్రమే అన్నారు అరవిందులు అరవిందుల యోగం అంటే 
కలయిక అని అర్దం ఉన్నత దైవ జీవితంలోకి పోయేటట్లు చేసే సాధనను 
'పూర్ణయోగం' అన్నారు అరవిందులు ఊర్వమనసు (0౪/61/11౧0) విశ్వానికి 
చెందిన చైతన్యం పరబ్రహ్మజ్ఞానముతో దివ్యచైతన్య మానవుడుగా ఎదగాలంటే 
నిమ్న ప్రకృతిని జయించి ఉన్నత ప్రకృతి వైపుగా పోవాలి 


ఇది ఆధ్యాత్మిక జీవితంలో మకుటాయమానదశ అయినా ఆధ్యాత్మిక 
పరిణామంలో ఇది చివరి మెట్టు కాదు అన్నారు అరవిందులు దివ్యచైతన్యం 
(higher or supreme consciousness) దిగివస్తేనే (అవతరిస్తేనే) (466906౧0 
అనగా దివ్యచైతన్యం వ్యక్తిలోకి వస్తేనే అచేతన అజ్ఞానాలు పూర్తిగా పోతాయి 
తప్ప ఊర్యమననుకు వాటిని పోగొట్టు శక్తి లేదు అని అరవిందులు అన్నారు 
దివ్యచైతన్యం వ్యక్తిలో అభివ్యక్తం (MAanIfe5t) అయినపుడు మానవ జీవితం 
దివ్యజీవితంగా రూపొందుతుంది అపుడు మానవుడు వ్యక్తిగా జీవనం 
సాగించుచున్నను దివ్యచైతన్యమునకు కేంద్ర బిందువుగా నుండి దానిని 
ప్రసరింపజేయుచు విశ్వజీవిగా (UNIVEersal Indmidual) రూపొందుతాడు 
సాధన ద్వారా భావాతీత చైతన్యం (transcendental consciousness) 
పొందవచ్చు కాని దివ్యచైతన్యం ($Upreme consciousness) పొందటానికి 
కావలసినది ఆత్మార్పణం ($elf $UrTender) అనగా జీవిత అహం (166300! 
self 660) ను వదులుట అదే పరిపూర్ణ యోగం (Integral yoga) దీనినే 
ఆత్మార్పణ యోగం (The Yoga of self surrender) అని కూడ అన్నారు 


ఇట్టి పరిపూర్ణయోగపురుషుడు శ్రీకృష్ణుడు దివ్యచైతన్యం (supreme 


60 అనుష్టాన వెదాంతము 


consciousness) వ్యక్తిలో అభివ్యక్షమే (ManIfestat0n) శ్రీకృష్ణుడు అందుకే 
ఆయనను పరిపూర్ణ అవతారము, ప్రత్యక్ష భగవానుడు అన్నారు భావాతీతమై, 
సర్కోత్కృష్టమైన చైతన్యరూపుడు (transcendental nature/supreme 
consc10u5ne55) శ్రీ కృష్ణుడు భగవానుడే ప్రధానంగా ఆయన యోగీశ్వరుడు 
విశ్వాత్మ సత్యస్వరూపుడు మానవరూపంలో వ్యక్తమైనను శ్రీకృష్ణుడు దివ్య 
చైతన్యమునకు కేంద్రబిందువుగా నుండి దానిని ప్రసరింపచేసిన, సర్వమునకు 
చెందిన అనగా సార్వజనీనుడైన (UNIVersal Individual) యోగమూర్తి 


ఈ జీవితంలోనే పరిపూర్ణత్వం పాందటమే అనగా అత్మసాక్షాత్కారము 
పొందటమే మన పరమగమ్యము (supreme goal) “అంతరంగపు పిలుపు’ 
(inner call) వినగలిగిన వారే ఈ షరమగమ్యము పొందగలుగుతారు 


స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసకే అనంతమైన ఆనందం 
కలుగచేసిన రెండు పాటలు పాడారు అందు మొదటిది “ఓ మనసా! నీ నిజ 
నికేతనమునకు పొమ్ము” అని ప్రారంభమవుతుంది అంటే మనం ఇపుడు 
ఉన్నది మన నిజస్థానం కాదు మన నిజస్థానం మరెక్కడో ఉన్నది మరెక్కడో 
అంటే ఎక్కడో స్వర్గంలో అని కాదు అర్థం అది మనలోనే ఉన్నది భగవద్గీత 
18వ అధ్యాయం 61వ శ్లొకంలో భగవానుడు ఇలా అన్నారు 


శ్లోః ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశేర్డున తిష్టతి । 
భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥ 
అర్జునా! ఈశ్వరుడు సమస్త ప్రాణులను శరీరమనెడి యంత్రము 


నారోహింపజేసి తన మాయ చేత నాడించుచు వాని హృదయమందు నెలకొని 
యున్నాడు 


“పాము కోరలందు విషమున్నను ఆ విషము వలన అది బాధింపబడుట 
లేదు కాని అది ఇతరులను కాటు వేసినచో ఆ విషము వలన వారు 


వేదాంతం - ఆచరణ 61 


మరణింతురు ఇదే రీతిగా ఈశ్వరుని యందు మాయయున్నది కాని ఆయన 
దానిచే బాధింపబడకున్నాడు జగత్తునంతయు ఆయన తనదిగా గైకొని 
యున్నాడు” అని శ్రీరామకృష్ణ పరమహంస ఉపదేశము 


స్వామి వివేకానంద పాడిన రెండవ పాటలోని భావం ఇలా ఉన్నది “ఓ 
పరమాత్మ! నా జీవితంలో రోజులన్నీ వృధాగా గడచిపోవలసిందేనా?” 


ఈ మాయా ప్రపంచపు ఆటలతో అలసి, సొలసి, ప్రాపంచికపు 
సుఖలాలసతో విసుగెత్తినపుడు మాత్రమే మన నిజస్థానానికి మరల చేరాలని 
అనిపించి మన దృష్టి “లోదృష్టి (ఆత్మ దృష్టి) (IN౧ner 519ht) గా మారుతుంది 
అపుడే మనలోని అనంతత్వాన్ని గ్రహించగలుగుతాము ఆ అనంతత్వమే మన 
నిజతత్వమనీ గ్రహించినపుడు మాత్రమే అఖండమైన, శాశ్వతమైన ఆనందం 
కలుగుతుంది కాబట్టి ఆత్మ సాక్షాత్కారం లేక పరగమ్య సాధనలోనే మానవ 
జీవిత నిజలక్ష్యం ఇమిడి ఉన్నది 


కానీ నిజమైన చైతన్యం కలిగిన వారిలోనైనా అంతర్మధనం జరగక 
తప్పదు (1౧16గ4| confhct) ఈ అంతర్మధనము లేనట్లయితే ఆధ్యాత్మిక 
సాధన యొక్క అవసరమే లేదు మనస్సును బాహ్య ప్రపంచం నుండి 
మరలించి ఆత్మ పరిశీలన ప్రారంభించినపుడే లేదా బాహ్య పరిశీలకులుగా 
(Extrollert) కన్న అంతర్‌ పరిశీలకులుగా (INtr0vert) మారాలని అనుకున్నపుడు 
మాత్రమే మనలో ఒక విధమైన అలజడి ఏర్పడుతుంది ఆత్మ ఉన్నదని గాని, 
పరమాత్మ ఉన్నదని గాని, అతీతమైన శక్తి ఉన్నదని గాని విశ్వాసం లేనివారు 
యీ విషయముల గురించి ఆలోచించరు వారిలో ఎ విధమైన ఆరాటము 
గాని పోరాటము గాని ఉండదు వారు పూర్తి భౌతికవాదులు ఎంత 
భౌతికవాదులకైనా ఏదో ఒకనాడు అంతర్‌ మధనం రాక తప్పదు జీవిత 
గమ్యం ఏమిటి అనే ప్రశ్న వారిని ఎదుర్కొనక తప్పదు 


వీరుగాక అంతర్మధనం లేనివారు మరొకరు కూడ ఉన్నారు వారే 


62 అనుష్టాన వేదాంతము 


తమకు తాము ధార్మికపరులుగా మతానుయాయులుగా భావించేవారు 
కానివారు పైపైన మాత్రమే ఆ విధంగా ఉంటారు చాలమంది తీర్ధయాత్రలు 
చేస్తారు, దేవాలయాలను దర్శిస్తారు, మేళాలకు వెళ్తారు, గంగాయమున 
సంగమంలో స్నానాలు చేస్తారు కాని ఇవన్నీ కొన్ని సంప్రదాయాలు మాత్రమే 
'ఇవన్నీ సాంఘికమతము'గా వ్యవహరింపబడుతాయి 


ఇటువంటి ఆచారవ్యవహారాలకీ, నిజమైన లక్ష్యసాధనకు గల 
సూక్ష్మభేదాన్ని, తారతమ్యాన్ని మనం గుర్తించాలి ఉన్నత లక్ష్యం వైపు దృష్టి 
గలవారందరికి లోపోరాటము, అంతర్మధనము తప్పదు సంపూర్ణ భౌతికవాదుల 
వలెనే, మతం పేరిట సాధారణ సంప్రదాయాలనూ, ఆచారాలనూ పాటిస్తూ 
వుండేవారు కూడ అంతర్మధనము చేత బాధింపబడరు 


ఇక ఈ జీవితంలోనే పరమగమ్యాన్ని సాధిద్దామని నిజాయితీగా 
ప్రయత్నించే సాధకులు సాధారణ పురుషులు, స్త్రీలు కారు వారు తమ లోపల 
జరిగే అంతర్నాటకాన్ని వీక్షించే మహానుభావుల కోవకుచెందుతారు 
అటువంటివారు ఈ జీవితంలోనే పరిపూర్ణత్వం పొందుట అనే ఉన్నత లక్ష్యం 
వైపూ, జీవితంలోని ఉన్నత విలువల వైపూ ఆకర్షింపబడుతారు కానీ శారీరక 
అవుసరాలు కూడ తీర్చవలసిన బాధ్యత మనపై ఉన్నది గదా! ఇదే మన లోపల 
జరిగే పోరాటానికి ఆధారభూతమై యున్నది అనగా అంతరాత్మ పిలుపుకూ, 
ఇంద్రియముల ప్రలోభమునకూ మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది 
పరమగమ్యం వైపుకు స్థిరంగా అభివృద్ధి చెందాలని మనకు వున్నా బాహ్య 
ప్రపంచపు ఆకర్షణలూ ప్రలోభాలు మనల్ని మన లక్ష్యానికి వ్యతిరేక దిశలో 
లాగుతూ వుంటాయి మనస్సులోనున్న భావాలకు శరీరం ఎ విధంగానూ 
సహకరించదు ఈ రెండు రకముల పరస్పర విరుద్ద భావముల మధ్య నలిగి 
పోతుంటాొం 


ఒక వైపు భగవంతుని చేరాలనే నిజమైన ఆకాంక్ష మరొకవైపు మనలను 


వేదాంతం - ఆచరణ 63 


చుట్టుముట్టి వున్న బాహ్య ప్రపంచపు ప్రలోభములు - ఈ రెండు ఒకదానికొకటి 
విరుద్ధముగా మనకు అగుపడతాయి కాబట్టి అందరూ ఈ పరమ లక్ష్యాన్ని 
చేరుకోలేరనీ, పరమలక్ష్యం వైపుకు పయనం చేసే యాత్రకు అందరూ 
అర్హులు కారని నిస్సందేహంగా చెప్పవచ్చును నిజమైన ఆధ్యాత్మిక జీవితం 
కొందరికే సాధ్యము అని మనము గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మికత అన్నది 
అందరికి సాధ్యం కాని విషయం మానవజీవిత లక్ష్యం శారీరక పరిమితులను 
అధిగమించి మన నిజతత్వాన్ని పొందగలగటమేనన్న దృఢ విశ్వాసం గల కొద్ది 
మందికి మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక జీవనం సాధ్యపడుతుంది 


అయినా, ఆత్మకు, శరీరానికి ఎటువంటి విభేదాలున్నా, ఆధ్యాత్మిక 
జీవనానికి, నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం పొందుటకు ఎన్నుకోబడిన కొద్ది 
మందిలో మనం కూడా ఒకరము, మనం ఆ వర్గానికి చెందినవారమే అను దృఢ 
విశ్వాసం వుండాలి ఈ జీవనం కొద్ది మందికే పరిమితం అయినా, ఆ కొద్ది 
మందిలో మనం కూడా ఒకరము అనే ఆత్మవిశ్వాసం, దృఢవిశ్వాసం మనపై 
మనకు కలగాలి లేనట్లయితే మనకు ఉత్సాహం మృగ్యమై ఆశావాదులుగా 
కాకుండా నిరాశావాదులుగా తయారవుతాం మనం దృఢమైన, స్థిరమైన 
ఆశావాదులుగా తయారై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి 


మనలో చాలమందిలో ఆధ్యాత్మిక సాధన మధ్యలోనే ముగుస్తుంది 
ఆరంభ దశలో కొంత అభిరుచి, ఉత్సాహము ఉంటుంది కాని కొంతకాలం 
అయ్యేసరికి, ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నాం అనుటకు ఏ విధమైన 
దృఢమైన నిర్ధారణ కలగకపోవటంతో మనకు ఉత్సాహం తగ్గుతుంది అదే 
గొప్ప ప్రమాదం మన మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా వుండి, బాహ్యదిశగా 
మరలుతూ వుంటుంది ఆధ్యాత్మిక జీవితం ఉన్నత విలువలకే అంకితం 
కాబడి, సమర్పణ, త్యాగములకే బద్ధమైన ఎకాగ్రత గల జీవితం ఈ 
ప్రాపంచికపు సుఖాల యెడల అమితానందం పొందుతున్నట్టయితే, పరమగమ్యం 


64 అనుష్టాన వేదాంతము 


చేరే అవకాశమే వుండదు కొద్దిసార్లు మనకు ఈ ప్రపంచం గుండి తగిలే 
దెబ్బలు, గాయాలు మన గమ్యాన్ని గుర్తుచేస్తాయి అందువలననే, మనకీ 
ప్రాపంచిక విషయాల యెడల కొంత అసంతృప్తి వుండాలనీ, బాహ్య 
ప్రపంచంలోనిది ఎదైనా మనకు నిజమైన శాశ్వతానందాన్ని యివ్వలేదు అను 
అవగాహన కలగాలనీ, అపుడే యీ ప్రాపంచిక విషయాల యెడల బంధాలు 
తొలగి విరక్తి ఏర్పడుతుందని అన్నారు 


ఈ సందర్భంగా మనకు రెండు మార్గాలున్నాయి అన్నారు మొదటిది 
సుఖకరమైన ప్రియమైన మార్గము (పేయోమార్గము) దీనినే భోగమార్గము, 
ఇంద్రియ చాపల్య మార్గము అని కూడ అంటారు రెండవది ధార్మిక మార్గము 
(శ్రేయోమార్గము) దీనినే త్యాగమార్గము, ఇంద్రియ సంయమమార్గము అని 
కూడ అంటారు ముండకోపనిషత్తులో జీవాత్మ పరమాత్మలను శరీరం అనే 
వృక్షం పైన కూర్చొని వున్న ఒకే రకమైన రెండు పక్షులుగా పోల్పారు వీటినే 
ఆత్మగా భ్రమింపబడిన శరీరం (నీచాత్మ), నిజమైన ఆత్మ (ఉన్నతమైన ఆత్మ) 
అని కూడ అంటారు ఆత్మగా భ్రమింపబడిన శరీరంపై విజయం సాధిస్తే తప్ప 
ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కారం కాదు 


భ్రాంతికి మూలమైన “మాయకు వున్నవి శక్తులు రెండు (1) ఆవరణ, 
(2) విక్షేపము) ఇవి నిద్ర, మరుపు వంటివి ‘నిద్ర ఒక తెర వంటిది నిద్రలో 
మనో ప్రభావం, కల్పనలు లేని కారణంగా కేవల బ్రహ్మానంద స్థితికి దగ్గరౌతాము 
అని వేదాంతశాస్త్రము చెప్పంది గాఢనిద్రలో ఆనందం అందరికీ సమంగా 
ఉంటుంది నిద్ర లేవగానే తిరిగి మనం భ్రాంతిలో పడుతున్నాం అనగా 
దివ్యాత్మ యొక్క స్పృహ మనకు లేకుండా చేస్తుంది అని అర్ధం ఇక మరుపు 
ఇది మన నిజతత్వాన్ని మరిపింపజేసేదే భ్రాంతి వంటిది నిజతత్వమే 
దివ్యతత్వము 


వీటికి సమాంతరమైనవే “ఆవరణ' - 'విక్లేపము' ఆవరణ అనగా ఒక 


వేదాంతం - ఆచరణ 65 


తెరవలె ఆవరించి యుండుట నిజతత్వమును మరుగుపరచుట లేక దాచి 
యుంచుట ఇది నిద్ర వంటిది విక్షేపము అనగా నిజంగా ఉన్న దానిని 
మరొక విధంగా వక్రీకరించి మన మనసుకు తెల్పుట మనం ఏది కామో అదే 
మనం అని నమ్మేటట్లు చేయుట అనగా సత్యమును మరిపింపజేయుట 
వంటిది 


ఈ ఆవరణ, విక్షేపాలు భ్రాంతిని కల్గించే అవిద్య లేక అజ్ఞానం యొక్క 
పనులు ఈ మాయ వలన ప్రభావితులై అజ్ఞానులు అద్వితీయ పరబ్రహ్మకు 
బదులు ఈ లోకంలోని బహు వస్తువులను నిజమైనవిగా భావిస్తారు కాని, 
మనము దివ్యాత్మ స్వరూపులము అదే నిజమైన సత్యం పరిమితమైన 
జీవులవలె ప్రవర్తిస్తాము కాని నిజానికి మనము బ్రహ్మస్వరూపులమే 


మాయాశక్తి యొక్క బాహ్య ప్రకటన వలన కలిగే ఈ విక్షేపము వలననే 
మనలోని నిజతత్వాన్ని మనం గ్రహించలేకున్నాము మాయ యొక్క ఈ రెండు 
శక్తులైన ఆవరణ, విక్షేపములను అతిక్రమించటం ఎలా? వీటి నుండి 
బయటపడే మార్గం వుందా? ఉన్నది దానికి మనం సత్యం గ్రహించాలి 


ధనికులైనా, పేదలైనా ఒకేరకంగా ఎదురు చూసే తప్పనిసరిగా 
ప్రతివారికీ ఎదురయే ఆ చివరి క్షణమైన మరణాన్ని మనం తప్పనిసరిగా 
గుర్తుంచుకోవాలి “నగ్నంగా, ఒంటరిగా మాతృగర్భం నుంచి వచ్చిన మనం, 
మరల నగ్నంగా, ఒంటరిగానే, యీ ప్రపంచాన్ని వదలి వెళ్లెదము మనతో 
ఎవరినీ, దేనినీ తీసుకుని వెళ్లలేము ఇది కరోర సత్యము” అందుకనే 
సత్యము, అసత్యముల మధ్య విచక్షణ చేయగలగాలి భగవంతుడు ఒక్కడే 
సత్యము, శాశ్వతము మిగిలినదంతయు అసత్యము, అశాశ్వతము 


“ఓ కలగనే మానవా! మరల నిద్రించకుము లెమ్ము మెల్కొనుము! 
లక్ష్యము సాధించువరకు ఆగకుము!' అన్నారు స్వామి వివేకానంద దివ్యతత్వాన్ని 
గ్రహించిన పిదప, మరణం ఆసన్నమైనా, ఈ శరీరం, మనస్సు, ఇంద్రియములు 


66 అనుష్టాన వేదాంతము 


మనం కాదనీ, సర్వస్వతంత్రమైన ఆత్మ స్వరూపులమెనన్న నిశ్చయం 
కలుగుతుంది 


పరమగమ్యమును సాధించుట గురించి - మన మనస్సును పూర్తిగా 
భగవంతునికే అర్పించాలి మనకొక సందేహం కలుగవచ్చు “నా మనస్సును 
పూర్తిగా భగవదర్పణ గావిస్తే, నా కుటుంబ సభ్యులతో బంధుత్వం కలిగి 
వుండటం, నేను చేయవలసిన పనిచేయటం, ఇతర వ్యక్తులతో సంబంధ 
బాంధవ్యము కలిగియుండటం, నా వృత్తిధర్మం, బాధ్యతలు నిర్వహించటం 
ఎలా సాధ్యపడతాయి?” అని 


అంటే, సాధ్యపడతాయి అన్నారు మనస్సును భగవన్ముఖం గావించి 
సంబంధ బాంధవ్యములన్నిటిని ఆధ్యాత్మికపరంగా మార్చాలి ప్రతి వ్యక్తి 
హృదయమందు భగవంతుడున్నాడని విశ్వసించాలి స్వామి వివేకానంద 
తెలిపిన విధమున మానవ లక్ష్యమైన దివ్యత్వమును మనలో వ్యక్తపరచగలగాలి 


మతాతీత విధానమునకు, మతపరమైన విధానమునకు భేదమే లేదు 
ప్రతి ఒక్క పని గూడా ఒక పూజయే ఈ సమాజములో ఎవరైనాసరే వందలాది 
కార్యక్రమములు నిర్వహించవలసినదే! కానీ ప్రతి ఒక్కరూ తమదైనందిన 
జీవితంలో తారసపడే వ్యక్తులందరితో గల తమ బంధాన్ని ఆధ్యాత్మికపరంగా 
మార్చుకుని జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆ విధంగా ఆధ్యాత్మీకరణ చేసుకోవాలి 


ఆధ్యాత్మిక సాధకుని జీవితం నిరంతర ధ్యానమయము ,ప్రతి ఒక్క 
పని దేవుని అర్చనయే ఈ విధమైన దృక్పధం అలవరచుకుంటేనే యితరుల తో 
మనకు గల సంబంధ బాంధవ్యములను ఆధ్యాత్మీకరణ చేయుట సాధ్య 
పడుతుంది మనసును పూర్తిగా భగవంతునికి అర్పించి లౌకికకృత్యములు, 
ఆధ్యాత్మిక కార్యక్రమములు అభేదమన్న స్పురణతో పనిచేయగలిగినపుడే అది 
సాధ్యపడుతుంది 


వేదాంతం - ఆచరణ 67 


బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న మానసికస్థితి నుండి ఒక్కసారిగా మనో 
పరిధులకు అతీతమైన మానసిక చైతన్యం ($Upramental consciousness) 
పొందటం సాధ్యపడదు దివ్యచైతన్యం (96068! ౧౫11౧6) పొందటానికి మధ్య 
స్థితి (middle stage) అయిన అంతర్చ్భుద్ది (అంతర్‌జ్ఞానం) ద్వారా ముందుకు 
సాగాలి అంతర్భుద్ధి (అంతర్‌జ్ఞానం) (1౧161400) అనేది అధోస్టితి (క్రింద 
స్థాయి) (lower nature) లో బలంగా ఉండే దివ్యచైతన్యం మానవునిలో 
సహజస్థాయిలో అంతర్బుద్ధి (1౧00110౧) గా దివ్యచైతన్యం ఉంటుంది 
పరిణామంలో మానవునికి దిగువ స్థాయికి చెందిన పశువులలో (జంతువులలో) 
ఇది అంతఃప్రవృత్తి (1౧51౧౦0 గా ఉంటుంది మానవుడు గూడా నిత్యజీవ 
కార్యక్రమాలలో ఈ అంతః ప్రవృత్తి చేతనే (1౧58000) నడపబడతాడు 


కాని మానవునికి కొన్ని ధర్మాలు (విధులు) ఉన్నాయి గదా! అవి 
నెరవేర్చటానికి అంతఃప్రవృత్తి స్థాయి దాటి ఉన్నతమై హేతుబద్దమైన (౧౪౭౭౩౦౧) 
ఆలోచన పెంపాందించుకొనవలసి వస్తుంది అంతఃప్రవృత్తులను (1054001) 
నియంత్రించుకొనవలసి ఉంటుంది హేతుబద్ధమైన ఆలోచనల వలన 
కలుగు అంతర్‌జ్యోతి (1౧౧6 18౧౮ ద్వారా సత్యము (సత్‌) వైపుకు మార్గం 
గ్రహించి ముందుకు సాగాలి అపుడే మాయాప్రకృతి బంధము నుండి స్వేచ్చ 
లభిస్తుంది అయినను హేతుపద్ధతి మీదనే చివరిదాకా ఆధారపడటానికి 
కుదరదు 'ఆత్మ అనేది హేతువుకు అతీతమైంది కాబట్టి హేతుబద్ధమైన 
బుద్ధితో (rational intelligence) పాటు మానవునిలో మరికొన్ని శక్తులు 
(faculties) ఉన్నాయి అవి పరిపూర్ణ వ్యక్తీకరణ కొరకు ప్రోద్బలం చేస్తాయి ఈ 
మార్గంలో హేతువు (౧౭౭0౧) అంతగా ఉపయోగపడకపోవచ్చు కాబట్టి 
మనోతీతమైన జ్ఞానము కొరకు (SUpramental knowledge) అంతర్‌బుద్ది 
(1౧౬1౦౧) మీద ఆధారపడటమే దివ్యచైతన్యం పొందటానికి ప్రధమ సోపానం 
అని గ్రహించవలయును 


68 అనుష్టాన వేదాంతము 


అసలు ఈ అంతర్‌బుద్ధి (సహజ జ్ఞానం) (INtIt10n) అంటే ఎమిటి? 
ఎటువంటి తర్కమునకు గాని, విశ్లేషణకు గాని (analy5!5) అందనిది, 
తళుక్కున మెరుపు వలె మనసుకు తోచేది, (94646060 flash) అంతర్‌బుద్ది లేక 
సహజజ్ఞానం లేక స్ఫూర్తి అని గూడ అనవచ్చును వృత్తిలో గూడ అది ఎదైనా, 
అత్యున్నత అర్హతలు, నేర్పు ఉన్నా కూడ, అంతర్‌బుద్ది (సహజ జ్ఞానం) 
లేకపోతే అవి శోభించవు అంతర్‌బుద్ధి ఒక ఉఊత్రేరకము (catalyst) వంటిది 
బుద్దికి మెరుపులాగ వెలుగునిస్తుంది అంతర్భుద్ధి గమ్యం తెలుసుకోటానికి, 
ఆశించేది (211౧9) ఎదో గ్రహించటానికి అంతర్‌బుద్ది అవుసరం అంతర్చుద్దిని 
గురించి శ్రీ అరవిందులు ఇలా అన్నారు “స్వాభావిక లక్షణముతో కూడిన 
చర్య (కదలిక) అజ్ఞానముతో కూడిన మనసులోనికి ప్రతిరూపముగా చొచ్చుకొని 
వచ్చుటను అంతర్‌బుద్ది అనవచ్చును ఒక ఉన్నత శక్తి ఎదో మన మనసులో 
ప్రవేశించి దాని చర్యలలో కల్పించుకొనుటనే అంతర్భుద్ధి అన్నారు దాని చర్య 
లేక ఫలితమే బుద్ది కౌశలముగా రూపొందుతుంది (6౧49) అది అకస్మాత్తుగ 
మెరుపువలె మనస్మృతి లేక చైతన్యము (0౧501015౧55) లోనికి చొచ్చుకొని 
వచ్చి మరుగున ఉన్న సత్యమును వెలుగులో గోచరింపచేస్తుంది ఈ 
అంతర్చుద్ధి ద్వారా మనకు చేరు వర్తమానములను మనము గ్రహించగలిగినపుడు, 
మన మనస్సు పరిపూర్ణముగా అంతర్చుద్ది (సహజజ్ఞానము)ని పొందుతుంది 
ఇదే సంభవించినపుడు హేతువును (౧6౭90౧) మన మనస్సు పూర్తిగా 
విస్మరించవచ్చు లేక అదే హేతువు ఆధారంగా అంతర్చ్భుద్ది ద్వారా అందిన 
విషయములను వివరించు లేక విళ్లేషించుకొనవచ్చును కాబట్టి మానవుడు 
దివ్యచైతన్యం (SUper Mind) పొందుటకు ముందు అంతర్చుద్దిని (intuitive 
Mind) పొంది అందు స్థిరపడవలసియున్నది అంతర్బుద్ధి దివ్యచైతన్యం కాదు 
గదా! అందువలన దానికి గూడా కొన్ని పరిమితులు (lIMItatons) ఉన్నాయి 
అయినా అది దివ్యచైతన్యము యొక్క ఒక అంచు మన మనస్సులోనికి 
ప్రవేశపెట్టగలుగుతుంది కాబట్టి మనము మనస్సు స్థాయి నుండి ఎదిగి 


వేదాంతం - ఆచరణ 69 


అంతర్చుద్దిని గ్రహించి, దివ్యచైతన్యము వరకు ఎదగటానికి ఆ అంతర్చుద్దిని 
సోపానముగా [గ్రహించాలి ” 


మన సాధారణ బుద్ది, హేతుజ్ఞానము మాత్రమే జీవితమును గురించి, 
ప్రపంచమును గురించి పరిపూర్ణ వివేకము ఈయజాలవని తెలియుచున్నది 
గదా! అసంపూర్ణమైన ప్రత్యక్ష వివరణ (౧౭గ14| graphic account) మాత్రమె 
అవి ఈయగలవు 


అంతర్చుద్ధి స్థిరమైన, నిశ్చలమైన వెలుగువలె గాక అపుడపుడు వెలిగే 
మెరుపులాగా తళుక్కుమంటూ వుంటుంది ఈ మెరుపులు నిత్యసత్యమును 
గురించి అనుగుణ్యమైన (Coherent and cohesive vision) దృష్టిని 
ఈయజాలవు ఆ సత్యమును మన మనస్సు (॥) (బుద్ధి), భావము, కర్మము 
ద్వారా ఎ మాత్రము గ్రహించలేము, ప్రకటించలేము అందువలన అంతర్చుద్ది 
మెరుపువలె గాక నిశ్చలంగా నియతమైన (/886140 జ్యోతి వలె వెలుగునట్లు 
సాధన చేయవలయును సాధన ద్యారా మన సాధారణ, సామాన్యమైన 
మనస్సు స్థానంలో శరీరమంతా అతిసన్నిహితంగా వ్యాపించి ఉండునట్లు 
అంతర్చుద్ధిని శక్తివంతం చేసుకోవాలి అంతర్చుద్దిని (1014000) శక్తివంతం 
చేయటానికి రెండు మార్గాలున్నాయి 


అందు మొదటిది మన సామాన్యబుద్ధిని (common intellect) 
ధ్యానము ద్వారా నియంత్రించ (10 516౧096) వలెను  ధ్యానంతోపాటు 
ఆలోచన (చింతన) కూడ సామాన్యబుద్ధిని నియంత్రించగలుగుతుంది అపుడు 
అంతర్బుద్ధి (INtUIt0n) మనలో ప్రవేశించినపుడు దానికి ఎ విధమైన 
అంతరాయములుండవు 


ఇక రెండవది మన సామాన్య లేక నిమ్న మనస్సును (10౪6 MInd) 
అంతర్చుద్ది ద్వారా ఉన్నత స్థాయికి పరిణామం చెందించుట 


70 అనుష్టాన వేదాంతము 


కాని ఈ రెండు మార్గాలను సంయుక్తం చేసి సాధన చేసినచో ఫలితం 
చాల తొందరగా వస్తుంది మనస్సును నియంత్రించి నిశ్చలం చేయటం ద్వారా 
అంతర్బుద్ధి (1౧1100) పరిధిని పెంచి సత్యమును గ్రహించుట సుగమం 
అవుతుందని చాలమంది అభిప్రాయపడుతున్నారు అనేక యోగాపద్దతులు 
కూడ యిదే విధంగా మనస్సును నిశ్చలం చేసి పరిపూర్ణ ప్రశాంతత పొందినపుడు 
మన మనస్సు (౫/11, ఆలోచన (thought) భావన (1861౧00) లను ఆంతరిక 
ప్రశాంతత (1006! 816౧06) దిశగా దివ్యశక్తి నడిపిస్తుందని చెప్తున్నాయి 


అయినను ఈ సాధన (6419010169) మీదనే పూర్తిగా ఆధారపడుటకు 
వీలుపడదు ఆంతరిక ప్రశాంతత ద్వారా ఎంత మనోతీత (940106౧120) 
స్థాయికి చేరగలిగినను, మనలోని నిమ్నస్థాయి ప్రకృతి (014 power of lower 
౧౭119) పూర్తిగా తొలగింపబడినది అని ప్రకటించుటకు సాధ్యపడదు మనము 
తిరిగి మామూలు స్మృతిలోకి (NOrMal consciousness) రాగానే ఇంద్రియ 
ప్రాబల్యం మరల ఉధృతమౌతుంది అందువలన నిమ్నస్థాయి మానసిక స్థితి 
(infenor mentalrty) తొలగనంత వరకు లేక ఉన్నతస్థాయికి పరిణామము 
చెందనంత వరకు ఆంతర్చుద్ది క్షేమంగా, స్థిరంగా, నిశ్చలంగా ఉండదు 
కేవలం మనస్సును నియంత్రించి నిశ్చలం చేసినంత మాత్రాన సాధారణ బుద్ది 
(common intellect) అంతర్చుద్ది (10౧141140౧) గా పరిణామం చెందటం జరగదు 


మరి సాధారణ మనస్సు అంతర్చుద్దిగా పరిణామం చెందటం ఎలా? 
మరొక మార్గం ఎదైనా గ్రహించవలసి ఉంటుంది భక్తిమార్గం అట్టి మరొక 
మార్గం కావచ్చు 


మన హృదయ కమలంలో లేక హృదయకుహరంలో స్టిరుడైన 
ఈశ్వరునితో సాన్నిహిత్యం వఎర్పరచుకొనుటకు సంసిద్ధత వ్యక్తం చేసేదే 
భక్తిమార్గము ఈశ్వరునితో సాన్నిహిత్య సంబంధము ఎర్పరచుకొని, ఆయన 
ఆజ్ఞలను గ్రహించి శిరసావహించుటయే భక్తిమార్గముగా చెప్పబడినది కాని 


వేదాంతం - ఆచరణ 71 


ఇది సంప్రదాయముగా చెప్పబడే భక్తిమార్గము కాదు సంప్రదాయానుసారముగా 
భక్తుడు అనుభూతి పొందటం కంటే కర్మకాండలకే ఎక్కువ ప్రాధాన్యం 
ఇస్తున్నాడు 

భక్తిమార్గమును సవ్యముగా ఆనుసరించినచో మన ప్రకృతి (స్వభావము) 
పరిపూర్ణముగా అంతర్చుద్ది పరం అవుతుంది ఈశ్వరుడే అంతర్చుద్ది యొక్క 
ఆశయము (repository) భక్తుడు తన భావాలను, సంకల్పాలను, గ్రైరణ 
సరాసరి ఈశ్వరుని నుండే పొందుతాడు క్రమంగా మన శరీరంలోని ప్రతి 
భాగం అంతర్చుద్ధి శక్తికి లోనౌతుంది ఫలితంగా మన చర్యలన్నీ అంతర్బుద్ధి 
స్వభావమును పొందుతాయి 


వాస్తవానికి మన కర్మము లన్నియు ఈశ్వరుని చేతనే (ప్రేరణ (Initiation) 
పొందుతాయి నిజమైన భక్తుడు తన స్వీయ(ప్రేరణ లన్నియు వదులుకుంటాడు 
అతడు సర్వారంభ పరిత్యాగి అవుతాడు ఆ స్థాయికి మనము ఎదగగలిగినపుడు 
మన కర్మములు ఎ మాత్రము అజ్ఞానముతో కూడిన బాహ్య భావములకు 
లోనుకావు అవి సర్వదా దివ్యశక్తి థేరణనే పొందుతాయి 


అయినా ఈ మార్గము కూడ ఆశించిన ఫలితమును కలిగించ లేకపోవచ్చు 
మనస్సు (హృదయం) మనలోని సర్వాతీత కేంద్రం (highest centre of our 
being) కాకపోవటమే అందుకు కారణము మానవాతీత శక్తి అయిన 
పరమాత్మ చైతన్యము యొక్క ప్రభావమును సూటిగా లేక సరిగా పాంద 
లేకపోవటం కూడ అందుకు కారణం కావచ్చు 


మన హృదయకేంద్రము (heart centre) (మనసు) మిక్కిలి 
శక్తివంతమైనది, ఉద్రేకపూరితమైనది అయినా మన చర్యలను పూర్తిగా 
మరలించవలసినది అది మాత్రమే అనుటకు వీలుపడదు అది సంకుచితమైనది 
(౧౬౦౪౧, పరిమితమైనదిగా మాత్రమె తెలియుచున్నది నిమ్నస్థాయి (lower 
level) ఉద్రేకములతో మిళితమై ఒక 'విధమైన వింత ప్రకృతి (స్వభావము) 


72 అనుష్టాన వేదాంతము 


(character) ని సంతరించుకుని అస్వాభావికముగా, విపరీత ధోరణిని 


(abnormal) కనబరుస్తుంది 


మనకు వలసినది ఎకస్వనముగా అనగా అవిరుద్ధముగా క్రమపరచ 
బడిన పరిపక్వత లేక దోషరహిత సంపూర్ణత (౧4౫౦౧15866 perfection) 
హృదయకేంద్రము (మనసు) మరియు అన్ని స్థాయిలు (౧12౧69) అందు 
క్రమపరచబడాలి అందువలన మన శరీరందలి ఇతర భాగములను వదలి 
హృదయమునకే (మనస్సుకే) అపరిమిత ప్రాధాన్యము ఇచ్చుట ద్వారా మన 
జీవిత పరిణామము (transformation of our 119) సాధించవచ్చునని తలచినచో 
అది నిరాశగానే మిగులుతుంది 


మన హృదయ లేక మానసిక పరిమితి లేక పరిధిని దాటిన గాని ఉన్నత 
స్థాయికి చెందిన అంతర్చుద్ధిని (101100) సాధించుటకు వీలుపడదు 


మనో నిశ్చలత (మనస్సును మౌనముగా చేయుట) (sence of Mind) 
లేక సంపూర్ణ భక్తి కాని మనకు వలసిన అంతర్బుద్ధి ప్రభావిత విజ్ఞానం (INtUItIve 
knowledge) ఇస్తుందని నిశ్చయంగా చెప్పుటకు సాధ్యము కాదు మనకు 
వలసినది తాత్కాలికమైన కీర్తి కాని, విపరీత మానవాతీత అనుభవాలు కాదు 
గదా! మనస్సుకు అతీతమైన ($upramental) ఆధ్యాత్మిక (901420) కర్మమే 
(చర్య) (2010౧9) స్వాభావికం (౧0గ౫|) చేయాలి అదే మన ధ్యేయం అదే 
మన జీవిత (04! Being) నిర్దిష్ట సరళి, (Process (or) Way of Life) ప్రకృతి 
(స్వభావం) కావాలి ఇది సాధించాలంటే మన జీవితంలో (ప్రాతిపదికమైన 
మార్పు (radical change), దానికి ఒక విపులమైన పద్దతి (comprehensive 
method) కావాలి 


బాహ్యప్రపంచము నుండి విడివడి అంతర్ముఖులం కాగలిగినపుడే 
మనోనిశ్చలత (5116౧06 of Mind) అంతర్బుద్ధి ప్రభావితమగు విజ్ఞానమును 


వేదాంతం - ఆచరణ 73 


ఇవ్వకలుగుతుంది తిరిగి మనసు బాహ్య ప్రపంచమువైపుకు తిరగగానే 
అంతర్బుద్ధి సన్నగిలటమో, అంతరించటమో జరుగుతుంది అంతర్చుద్దిని 
(Intuition) కలిగించటానికి భక్తి శక్తివంతమైన మార్గమే కాని అది మన 
హృదయానికి (మనసు), చిత్తవృత్తికి (1661035) మనోవికారాలకు (చిత్త భ్రమ) 
(6౧01009) పరిమితమై ఉంటుంది మనకు వలసినది అంతర్చుద్ది ప్రభావిత 
విపుల (C0Mprehensive) విజ్ఞానం కావున మరియొక శక్తివంతమైన పద్దతి 
కావాలి 


ప్రతిమనిషిలోను అతిశక్తివంతమైన మనోకేంద్రం ఉంటుంది దానినే 
తాంత్రికవిద్యలో (తాంత్రిక పరిభాషలో) వేయి రెక్కలు గల పద్మము అనగా 
సహస్రారము అన్నారు కొంతమంది దానినే పొరపాటుగా మెదడుగా పరిగణిస్తారు 
అది శిరస్సుపై భాగమున ఉన్నమాట వాస్తవమే కాని అది మెదడు (bran) 
కాదు అది నీలివర్ణముతో బంగారు ఛాయలబచే ఆవరించబడి ఉంటుంది 
అన్నారు అది ఊర్వముఖంగా ఊర్జ్వమనసు (పరమాత్మ, అంతర్చుద్ది వైపుగా 
తెరుచుకుంటుంది దీనినే శూన్యకేంద్రం (/016 centre) అని కూడ అంటారు 


మనోపరిధులకు అతీతమైన స్థాయిలలో మున బుద్ధిని (మనసును) 
కేంద్రీకరించవచ్చు ఈ పద్ధతి యందు మన కర్మలకు (చర్యలకు), భావాలకు 
సంబంధముండదు మన హృదయపద్మమందలి జీవాత్మకు సంబంధముండదు 
తెరమరుగున మన భావాతీత స్థాయిలోనున్న పరమాత్మతో అనుభూతి 
కలుగుతుంది అని అరవిందులు వివరించారు ఇది సాధించిననాడు మనలో 
అంతర్బుద్ధి (intuition) ఊర్వ్వమనసు (Over Mind) (Divine) నుండి 
అవతరిస్తుంది అట్టి అంతర్చుద్ది ఆధ్యాత్మికంగానే కాక భౌతికంగా కూడ 
స్పృహను (60౧5౦1015) కలిగి ఉంటుంది 


క్రమంగా మన ఆలోచనలు (భావాలు), చర్యలు (కర్మలు) మన 
శిరోభాగానికి (మెదడు) అతీతమైన స్థితికి ఎదుగుతాయి అవి మన స్తూల 


'4 అనుష్టాన వేదాంతము 


'రీరంలో కాక మన సూక్ష్మశరీరంలో (subtle body) జరుగుతున్నట్లు అనుభూతి 
$లుగుతుంది అపుడు మనము మన మెదడు లేక మనసు ద్వారా ఆలోచించటం 
కరగదు 


మన ఆలోచనలు అన్నీ సూక్ష్మశరీరం (86046 006) లోనే రూపాందటం 
మొదలిడుతాయి మనము ఈ స్టితికి చేరగలిగినపుడు మానసికంగా భౌతికమైన 
ఏరిధుల నుండి (physical lmitations) మనకు విముక్తి కలుగుతుంది 
అపుడు సహజ లేక ప్రకృతి పరిధులకు అతీతమైన కేంద్రములతో (560/2 
1204 centres) సంసర్గము (సంబంధము) (communication) సరళతరం 
అవుతుంది 


అయినను ఈ స్థితిలో ఎచటనైతే మన ఆలోచనలు రూపొందుతాయి 
అని చెప్పుకున్నామో ఆ సూక్ష్మ శరీరం కూడ (54016 006)/) మనస్సుకు పూర్తిగా 
అతీతమైన స్థాయి కాదు ($Upramental) అందువలన అది మనస్సుకు 
అతీతమైన చర్యలను ($UPpramental actions) మాత్రమే కాక ఇతర నిమ్న 
(10౭7) చర్యలకు కూడ అవకాశం కల్లిస్తుంది కాని మన పరిశీలనాశక్తి (power 
of discnmination) అత్యంతంగా వృద్ధి చెంది మనలోని నిమ్న (0౪/80 ఉన్నత 
(118౧6౧ చర్యల మధ్యగల తారతమ్యమును గ్రహించుటకు వీలు కల్గించును 
అయినను ఇది పరిపూర్ణమైన అంతర్చుద్ధి స్థాయి అని చెప్పుటకు వీలులేదు 
మన మేధస్సు (బుద్ది) (౧6160) మిశ్రమమై మనస్సుపై భౌతికమైన పూతలు 
ఇంకను ఎర్పడుతూనే ఉంటాయి అందుచే అంతర్చుద్ధి శక్తి సన్నగిల్లుతుంది 


ఊర్థ్వ (ఉన్నత) మనస్సు (higher mind or over mind) నుండి దిగి 
వచ్చిన అంతర్చుద్దిని పరిపూర్ణంగా, పరిశుద్ధంగా పొందాలంటే మనము మన 
స్పృహను ఉపరితలముల వైపు (higher planes) తెరచి దానిని దానివలన 
మన చర్యలను సరిదిద్దుకొనవలసి యున్నది 


పైన చెప్పబడిన మూడు పద్ధతులు అనగా - మనో నిశ్చలత (516౧01౧0 


వేదాంతం - ఆచరణ 75 


the mind), పరిపూర్ణమైన భక్తి, అత్యుత్తమ మనోకేంద్రము (highest mind 
centre) దిశగా మనస్సును కేంద్రీకరించటం - వాటివాటి ప్రత్యేక జెన్నత్యము, 
దాని వెనువెంటనే పరిమితులు కూడ కలిగి ఉన్నాయి వీటి పరిశీలనానంతరం 
అరవిందులు నాల్గవ పద్ధతిని సూచించారు మన తెలివి లేక బుద్దిని ((౧tellect) 
తొలగించుట కంటే దానిని వృద్ధి చెందనీయటం మంచిదని అరవిందులు 
అభిప్రాయపడ్డారు తాపసులు, యోగసాధకులు చాల మంది బుద్దిని గురించి 
అపభ్రమలో ఉన్నారని ఆయన అన్నారు బుద్ది తనదైన ఒక మార్గము 
స్థిరపరచుకొని, మనలను ఆ మార్గములోనే బంధించి, మన ఆధ్యాత్మిక ప్రగతికి 
అది ఒక ఆటంకముగా తయారుకాగలదని తాపసులు, యోగసాధకులు 
చాలమంది అభిప్రాయపడుతున్నారు వీరి భయము అకారణమైనదని 
అనుటకు కూడ వీలుపడదు ఎందుకనగా తెలివిమంతులు (Intellectuals) 
కొందరు తమ పద్దతులతో తృప్తిపడి వాటిని అధిగమించు ఇచ్చయే లేకుండ 
ఉంటారు 


ఈ పరిధులలో ఇమిడిపోయి స్థిరపడకుండా, ఆలోచనాషరుడు 
బుద్ధికుశలతను, పరిమితులను వ్యాపింపజేయటానికై మార్గము కొరకు 
అన్వేషిస్తాడు అపుడు అతడు క్రమంగా బుద్దికే అతీతుడౌతాడు ఇది 
సాధించకలిగిననాడు అతడు బుద్ధి పరిమిత మార్గము అధిగమించగలుగుతాడు 
మన శారీరక శక్తులన్నిటిలోను అత్యంతశక్తివంతమైనది బుద్ది శరీరంలోని 
అన్ని ఇతర శక్తులకు అది నాయకత్వం వహిస్తుంది బుద్ది తనను తాను 
పరిణామ దిశలో మలచుకోగలిగితే అది శరీరంలోని ఇతర శక్తులలో కూడ 
ప్రగతిని ప్రోత్సహిస్తుంది ఈ పరిణామ సాధననే బుద్దియోగమనవచ్చును ఈ 
యోగసాధన బుద్ది లోపములను, విపరీత లక్షణములను తొలగింపునకు 
వత్తిడి చేస్తుంది అది సిద్ధించిననాడు బుద్ది దివ్య చైతన్యముతో సాన్నిహిత్యం 
సాధించకలుగుతుంది ఆ సాన్నిహిత్యమును శరీరంలోని ఇతర భాగములకు 
ప్రసారం చేయకలుగుతుంది కూడ 


76 అనుష్టాన వేదాంతము 


కాని ఇక్కడ కూడ కొన్ని బాధకములున్నట్లు అరవిందులు అన్నారు 
మనం మన బుద్దిని ఎంత పరిశుద్ధం, లోపరహితంగా చేయకలిగినా దానిలో 
అంతర్లీనంగా ఉండు కొన్ని దోషములను పూర్తిగా తొలగించుటకు సాధ్యపడదు 
అంటారు అరవిందులు మనస్సుకు అతీతమైన శక్తి (6401206౧12) ప్రసరిస్తే 
తప్ప మన బుద్ధిలోని లోపములను, వక్రగతులను పూర్తిగా తొలగించటం 
సాధ్యపడదు 


అయినా ఒక్క విషయం మాత్రం సిద్ధాంతపరంగా చెప్పటం సాధ్యపడదు 
మనోతీత శక్తి ప్రసారం, బుద్ధి పరిణామములలో ఏది ముందు, ఎది వెనుక అని 
చెప్పటం దుర్లభం మనసుకు అతీతమైన శక్తితో సాన్నిహిత్యం ఎర్పడిన 
తరువాతనే బుద్ది వికాసము కలుగవచ్చు లేదా వికాసం తరువాతనే సాన్నిహిత్యము 
ఏర్పడనూవచ్చు. కాబట్టి బుద్ది అనేది స్వయంప్రకాశం కాదు స్వయముగా 
అది పరిణామము పొందజాలదు అని తెలియుచున్నది దానికి మనోతీత 
దివ్యచైతన్య సాన్నిహిత్యము ఎంతో అవుసరమనేది ప్రస్ఫుటము 


కావున అన్ని స్థాయిలలోను మనలో అంతర్బుద్ధి (10141100) 
వికాసమునకు పైన వివరింపబడిన నాలుగు పద్దతుల సమ్మేళనమే సరైన 
మార్గముగా కన్నడుచున్నది అనగా (1) మనోనిశ్చలత (516006 of ౧౧౧౮) 
(2) భక్తి (3) ఊర్వ్వస్థాయి నుండి అంతర్చుద్ది అవతరణ (616806౧10౧) above) 
(4) బుద్ది ఆరోహణ (ప్రగతి) (1౪ఈ/6100౧%6౧0101101611600 ఇందులో ఎ ఒక్కటి 
విడిగా పరిపూర్ణ అంతర్చుద్ది సిద్ధిని కల్పింపజాలవు (10160141 intuition) 
పరిపూర్ణమైన అంతర్చుద్ధి మాత్రమే మనలోని (శరీరములోని అనగా జీవులలోని) 
అన్ని భాగములను ప్రభావితం చేయగలదు 


(1) మనోనిశ్చలత లేక మనో నిష్కియత్వం (516006 of mind) 
మనలను బాహ్య ప్రపంచము నుండి వేరు చేసి, మన ఏకాంత క్షణములలో 
మాత్రమే అంతర్చుద్ధిని కలిగిస్తుంది 


వేదాంతం - ఆచరణ 77 


(2) భక్తి అంతర్చుద్ధిని శక్తివంతం చేస్తుంది కాని అది మన హృదయకేంద్ర 
సంకుచిత మార్గములోనే పరిమితమై ఉంటుంది (60౧11066 to a narrow 


groove of heart centre) 


(3) అవతరించిన (616906౧0 అంతర్బుద్ధి నిమ్నస్థాయి బుద్ధి సమ్మేళనము 
లేక మిశ్రమములు మనస్సుపై ఏర్పడు భౌతికపరమైన పూతల నుండి పూర్తి 
స్వేచ్చను పొందలేదు 


(4) ఇక బుద్ధి స్వయముగా శక్తివంతము కావలెనన్న అది దాని 
పరిమితులను, వక్రగతులను అధిగమించగలగాలి 


అందువలన ఈ నాలుగు పద్ధతులలో ఎ ఒక్కటి స్వయంగా పరిపూర్ణమైన 
అంతర్చుద్దని (integral imturtion) ఈయజాలదు కావున ఈ నాలుగు 
పద్ధతుల సమ్మేళనమును అరవిందులు సూచించారు ఈ సమ్మేళనము కూడ 
ఎ స్థిరమైన యబాంత్రిక పద్ధతిలో ఉండకూడదన్నారు (౧౦1 1౧ & fIXed and 


mechanical order) 


ఈ పద్ధతుల సమ్మేళనము ప్రధానంగా వ్యక్తి యొక్క స్వభావం 
(nature) అవసరం (౧౭౭౮) శక్తి (Capac1tly) మీద ఆధారపడి ఉంటుంది 
ఉదాహరణకు, - ఒక వ్యక్తి మనోనిశ్చలత (8౭n౯e 0f ౧1nd) తో ప్రారంభించాడు 
అనుకుందాం అది అతనిలోని అంతర్బుద్ధి రూపమును వికసింపజేస్తుంది 
అపుడు అతని మనస్సు అతని ఆలోచనలు, భావాలు, సంకల్పం (చిత్తం), 
చర్యలను అతనిలోని అనగా అతని హృదయకమలంలోని పరమాత్మకు 
అర్పించును 


అటుపై అతడు మానసికంగా శిఖరాగ్రం చేరుకుని, మనస్సుకు అతీతమైన 
స్థాయి నుండి (sUupramental level) దివ్యచైతన్య ప్రసారం పొందగలుగుతాడు 
దివ్యచైతన్యం అతనిలో అవతరించి (Divine Power) అతనిలోని అధోస్థాయి 


78 అనుష్టాన వేదాంతము 


స్వభావము (lower nature) ను పరివర్తనకు లోనగునట్లు చేస్తుంది ఆ 
ప్రభావము వలన అతని బుద్ధి పరివర్తన చెంది అతని చర్యలను 
వ్యాకోచింపజేస్తుంది అపుడు అతనిలోని తర్కబద్ధమైన శక్తులన్ని సంపూర్ణంగా 
పరిణామం చెంది, అంతర్చుద్ది అతని శరీరమంతటా వ్యాపిస్తుంది 


కాని పై ఉదాహరణలో చెప్పిన క్రమంలో మాత్రమే పద్దతులను 
వినియోగించాలని లేదు 


కొంతమందిలో దివ్యచైతన్యం ప్రారంభ దశలోనే అవతరించవచ్చు 
ఫలితంగా బుద్ది వికాసం కలుగవచ్చు కావున ఈ నాలుగు పద్ధతులను 
మిళితం చేసి ఎవరికి వారు తమకు అనుకూలమగు క్రమంలో అనుసరించి 
అంతర్చుద్ది వికాసమును పొందవచ్చు 


ఎంత సాధన చేసినను మానసిక స్థాయి నుండి మనోతీత స్టాయి 
ఒక్కసారిగ ఎదగటం అసంభవం అలా సంభవిస్తే మనస్సు దిగృమ చెంది 
($40౧66) (మాన్పడిపోతుంది) స్పృహను కోల్పోతుంది అంతర్చుద్ది (1౧1100) 
అనేది ఒక మధ్యస్థాయి అది మనస్సును దివ్యచైతన్యం (Mind to Super 
౧౧౫౧౮) వైపుకు పరిణామం చెందటానికి సిద్ధం చెస్తుంది 


అందువలన సాధకుడు ముందుగా దివ్యచైతన్యము నుండి సాన్నిహిత్య 
సూచనలు పొందాలి ఆ సూచనలను తన మనసును ప్రభావితం చేసేటట్లు 
చేసుకోవాలి అంతర్బుద్ధి మెరుపు లను (fla5Ne5 0f Intuit10n) శ్రద్ధతో గుర్తించాలి 
అంతర్చుద్ధికి నాలుగు స్టాయిలు (84669) ఉన్నాయని అరవిందులు అన్నారు 
సాధకుడు వాటిని గుర్తించగలగాలి అపుడే వాటి ద్వారా మనోతీత దివ్యచైతన్యము 
వైపుకు ఆరోహించగలుగుతాడు 


ఆ నాలుగు స్థాయిలు (1) అంతర్బుద్ధి సూచనలు మెరుపుల వలె 
అందుతాయి ఈ మెరుపులు సత్యమును గురించిన భావాలను ప్రకాశింపజేసే 


వేదాంతం - ఆచరణ 79 


స్వభావమును కలిగి ఉంటాయి వాటిని యధాతధంగా సాధకుడు 
గుర్తించలేకపోవచ్చు కాని ఎవో సత్యమును గురించిన జ్ఞాపకాలు స్పృహలోకి 
వచ్చినట్లు అవి ఉంటాయి మేఘములతో నిండి చీకటిమయముగా నున్న 
ఆకాశములో కనబడు అసంఖ్యాకములగు మెరుపు వెలుగులు వలె ఈ 
సూచనలు స్పృహలోకి వస్తాయి 


(2) తరువాత స్థాయిలో తారతమ్య భేదములను గుర్తించగల శక్తి 
కలుగుతుంది అది సూచనలను వాటివాటి స్థానములలో క్షేమంగా ఉంచి 
వాటి పరస్పర సంబంధములు కాపాడుతుంది తారతమ్యములను గుర్తించు 
శక్తి సూచనలు ఒకే సమయంలో కలసి పనిచేయాలి తారతమ్యములను 
గుర్తించలేనిచో సూచనలు క్రొత్త సత్యములను వెలుగులోకి తెస్తాయి కాని 
వెంటనే మానసిక భావాలు (Mental 16629) వాటిని చుట్టుముట్టుతాయి 
సూచనలు లేకుండ తారతమ్యములను గుర్తించటం జరిగితే, విమర్శనాదృష్టి 
ఏర్పడుతుంది కాని, క్రొత్త సత్యములు వెలుగులోకి రావు మానసికంగా 
దొరలు పొరపాట్లు (60/5) తొలగితేకాని మానసిక భావాలు నిష్ప్రయోజనం 
దీనికి తరతమ భేదములను గుర్తించగల శక్తి అవసరం 


(3) అటుపై సాధకుడు సత్యవాక్కు నుండి స్ఫూర్తి పొందుతాడు 
అతడు దివ్య (దెవ) ఆజ్ఞలను మానసికంగా పొందుతాడు 


(4) చివరకు సత్యమర్మములు తెలుస్తాయి అవి ప్రత్యక్ష దృష్ణులుగా 
గోచరమవుతాయి దీనినే దివ్యదర్శనము (revelation) అనవచ్చు 


స్ఫూర్తి, దివ్యదర్శనము సంయోగంలో ఉండాలి దివ్యదర్శనము 
మాత్రమే పొందినచో అది వ్యక్తిగత ఆస్తిగా మిగిలిపోతుంది స్ఫూర్తి లేనిచో అది 
సంసర్గమునకు (Communication) వీలుగా ఉండదు దివ్యదర్శనం 
(revelation) తానుగా మన శరీర ఇతర భాగాలకు ప్రసారం కాలేదు దానికి 
ఉచ్చారణకు వీలగు “మాట్‌ (40/60) కావాలి కావున సంసర్గము ద్వారా 


80 అనుష్టాన వేదాంతము 


ప్రసారశక్తికి (power of communication) స్ఫూర్తి (Inspiration) తోడు కావాలి 
స్ఫూర్తి తానుగా ఏమి చేయలేదు అది మాటయందలి మర్మమును దర్శించలేదు 
ఆ శబ్దమందలి సత్యవాక్కులను సమన్వయపరచగల శక్తి స్ఫూర్తికి ఉండదు 
కావున స్ఫూర్తి, దివ్యదర్శనం రెండూ సంయోగంలో ఉండాలి మొదటి రెండు 
శక్తులు (1) సూచనలు ($439691009) (2) తారతమ్యములను గుర్తించు శక్తి 
(descnmination) కలసి నిమ్న (l0wergnos15) మైన ఆధ్యాత్మిక మర్మము లను 
తెలుపుతాయి చివరి రెండు శక్తులు (3) స్ఫూర్తి (4) దివ్యదర్శనం కలసి 
మహోన్నత (౧1906? ౧౦౪15) మైన ఆధ్యాత్మిక మర్మములను తెలుపుతాయి 
ఈ నాలుగు కలిస్తే అంతర్చుద్ది ద్వారా తెలిసే ఆధ్యాత్మిక మర్మాలు జెతాయి 
(intuitive gnosis) 


ఆంతరిక జీవనమునకు (1౧౧6 Ife) అంతర్చుg (1౧141100) ఒక 
ప్రధానమార్గము అని గ్రహించాము కదా! ఇక ఆంతరిక జీవనానికి ఎర్పడుతున్న 
అంతరాయాలు, ఆంతరిక, లేక ఆధ్యాత్మిక జీవనానికి గల దోహదకారులను 
కూడ గ్రహించాలి 


బాహ్య ప్రపంచపు ఆకర్షణ ఒక ప్రభంజనము వంటిది ఈ ప్రభంజనానికి 
మూలం ధనం ఇది ఎంత ప్రలోభమును కలుగజేస్తుందంటే, మనం 
అంతర్ముఖులం కారుండ అనగా మన లోపలికి చూచి మనలను మనం 
గ్రహించకుండా ఇది నిరంతరం అడ్డుపడుతుంది. మనమంతా ఆధ్యాత్మిక 
సాధనయందు నిజంగా విశ్వాసం గలవారమైతే విచక్షణ ద్వారా మన నిజతత్వాన్ని 
కొంతవరకైనా అవగాహన చేసుకోగలమని మనకు ఇప్పటికే కొంత అయినా 
తెలిసి ఉండాలి 


ఆ విచక్షణ ద్వారానే పరమసత్యము మనకు అవగాహన అవుతుంది 
ఆ పరమసత్యమే “తత్వమసి” (నీవే అది) “అహం బ్రహ్మాస్మి, ఆత్మ ఒక్కటే 
నిత్యము అని తెలుస్తుంది ఈ సత్యమును గ్రహించటంలో మనకు కలిగే 


వేదాంతం - అచరణ 81 


అంతరాయాలలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి అది మనస్సు - శరీరముల 
సమ్మిళితము - బాహ్యంగా కన్పించే శరీరము - మనస్సు యొక్క 
సమ్మిళితమునకు పూర్తిగా బద్దులమై శరీరం లోపల ఉండే వాటిని మనం 
అసలు పట్టించుకోవటం లేదు ఈ సమ్మిళితం వలన ఏర్పడే ప్రలోభం నీటి 
మీద ఏర్పడు నాచు మొక్కల వంటిది ఈనా వ ఆత్మజ్ఞానమును మరుగుపరచి 
మనస్సును వికాసం చెందకుండా కప్పివేస్తుంది ఈ పార నుండి బయట 
పడాలంటే సాధకుని జీవితం అంతా ఒక అవిరామధ్యానమయంగా మారాలి 
అయినా మనం చాలాసార్లు విఫలం చెందుతుంటాము అందుకు కారణం ఈ 
శరీరమే మనము అని అనుకోవటమే ఈ ప్రాపంచిక బంధాలకు ఈ భావనయే 
మూలం 


సాకారమైన ఇష్టదేవతా రూపములో నిరాకారమైన పరమాత్మను 
దర్శించుట సత్యము కాని అజ్ఞానం వలన నిరాకారమైన పరమాత్మను 
కుంచించి సాకారంగా ఊహిస్తున్నాము బాహ్య ప్రపంచపు ఆకర్షణల వలన 
ఈ భావన కలుగుచున్నది ఈ మనస్సు-శరీరము పరిధిని దాటినప్పుడే 
ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇది కొంత కష్టమైన విషయమే శరీరానికి కలిగే 
కోరికలకు మనస్సే మూలం అందువలన ఆ మనస్సు పరిధి దాటినపుడే 
సత్యదర్శనం అవుతుంది 


భక్తియోగసాధన మంచిదే కాని ప్రతి భక్తుడు తాను పాపి అని 
తలంచుట మాత్రం మంచిది కాదు “ప్రతి మహాపురుషునికి “ఒక గత జీవితం' 
ఉన్నది అలాగే ప్రతి పాపికి “ఒక భవిష్య జీవితం ఉంటుంది అనేవారు 
శ్రీరామకృష్ణ పరమహంస ఈ దృక్పధంతో ఆలోచనలు సాగిన యెడల 'పాపపు 
వొసనలు తొలగుటకు అవకాశం మెరుగవుతుంది 


ప్రాపంచిక ఆకర్షణలకు లోనగుటయే ఈ సృష్టి ప్రక్రియలోని 
ప్రధానాంశము అందుకే మన మనస్సు, బాహ్యముఖంగా పరుగెడుతుంది 


82 అనుష్టాన వేదాంతము 
“కరోపనిషత్తు లో చెప్పబడినట్టుగా 

పరాంచిఖాని వ్యతృణత్‌ స్వయం భూ 

స్తస్మాత్‌ పరాజ్‌ పశ్యతి నాంతరాత్మన్‌ - (4-1) 

“స్వయంభువు అయిన పరమాత్మ ఇంద్రియాలను, మనస్సును 
బాహ్యముగా తిరుగుట అనే దోషముతో సృష్టించబడునట్లు చేశాడు కనుకనే 
మానవుడు తనకు బాహ్యముగానున్న సర్వమును దర్శించగలడు కాని 
తనలోనున్న ఆత్మను దర్శించలేడు” ఇది సృష్టి లక్షణము, మనకు వచ్చిన 
జీవసంబంధమైన వారసత్వము ఇంతేకాదు పరమాత్మ జీవరూపమైన 
జీవాత్మ మనలో ఉన్నదనుట కూడ సత్యము ఇది ఉన్నతమైన దివ్యత్యముతో 
కూడిన వారసత్వము 


జీవసంబంధమైన వారసత్వానికి సంబంధించిన దోషాలు, జ్ఞాపకాలు 
మనలను వెంటాడుతుంటాయి ఇవి నకు జన్మతః వచ్చే సంస్కారాలే 
అయినా మనము ఇంకా మానవతను ఎంతో కొంతైనా కలిగి ఉన్నాము అంటే 
అది మనలోని దివ్యత్వ వారసత్వ ప్రభావముగానే గ్రహించాలి ఈ దివ్య 
వారసత్వ సత్యమును మనము గ్రహించగలిగిననాడు క్రమంగా జీవవారసత్వ 
ప్రభావం తగ్గుతుంది జంతువులలో ఉండేది అంతః ప్రవృత్తి (౧5౧౦ అని 
అందుకు భిన్నంగా పరిణామ దశలో (౯౪014100) ఎదిగిన మానవుని యందు 
అంతర్బుద్ధి (1001800) ఉంటుంది అని చెప్పబడింది గదా! ఈ అంతర్చుద్ధియే 


ఒక అంతర్వాణి (INNer voice) 


ఇదే మనకు ఎది మంచో, ఏది చెడో చెప్పంది అది మనం గ్రహించ 
గలిగితే దివ్యత్వ వారసత్వమును గ్రహించగలుగుతాము ఇదే అంతరాత్మ 
ప్రబోధము అని కూడ అనవచ్చును ఈ ప్రబోధమునే పరమాత్మవాణిగా 
గ్రహించగలిగిననాడు మన ఆంతరిక జీవితం పవిత్రమవుతుంది ఈ అంతరాత్మ 
ప్రబోధము, లేక ఆంతరంగపు పిలుపును (1౧౧౪౯ 621) వ్యతిరేకించనపుడు 


వేదాంతం - ఆచరణ 83 


మాత్రమే మనలోని దివ్యత్వాన్ని గ్రహించగలుగుతాము తన దివ్యత్వాన్ని 
ఎరిగినవాడే నిజమైన మానవుడు ఇందువలన మనము గ్రహించవలసిన 
సత్యము మానవుడు తనను తానే ఉద్ధరించుకొనవలయును ఇదే భగవద్గీతలో 
కూడ చెప్పబడింది (6-5) 
శ్లో ఉద్దరేదాత్మనాత్మానం 

నాత్మానమవసాదయేత్‌ 

ఆత్మెవహి ఆత్మనోబంధుః 

ఆత్మెవరి పురాత్మనః 
“ఆసక్తి లేని మనస్సు చేత సంసార సాగరమగ్నుడైన తనను తానే 
ఉద్ధరించుకొనవలయును తనకు తన మనస్సే బంధువు తన మనసే 
శత్రువు” 


అంటే ప్రతి మనిషి తనకు తానే శత్రువు, తానే మిత్రుడు తనను తానే 
ఉద్ధరించుకోగలడు, తననుతానే చెరుపుకోగలడు 


విచక్షణా మార్గమును అవలంబించుటకు చాలమంది అర్హులు 
కాకపోవచ్చు అటువంటి వారు సులభముగా అవలంబించదగు భక్తిమార్గమును 
స్వీకరించవలెను ఈ మార్గములో “ఇష్ట-నిష్ట' అనగా ఇష్టదైవము యెడల 
సంపూర్ణమైన భక్తి సహకరించగలదు ఆ దైవమునే మనకు తోడునీడగా 
తలచిననాడు ఇటు భౌతికంగానూ అటు ఆధ్యాత్మికంగానూ స్థైర్యం 
కలుగుతుంది పరమాత్మ మనతోనే, మనలోనే కలడనునది నిత్యసత్యము 
పరమాత్మ మనతో, మనలో ఉన్న విధంగా భక్తుడు కూడా పరమాత్మలో, 
పరమాత్మతో ఉండుటయే సరైన దృక్పధము 


ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన మాటలు గమనించదగినవి 
సాధనలో భావనలకు అనగా ఊహలకు చాలా ప్రాధాన్యం ఉన్నదన్నారు 


84 అనుష్టాన వేదాంతము 


ఆధ్యాత్మికంగా పరిపూర్ణ స్థితికి అతిసామీప్యంలో వున్నట్లుగా మనం భావించుకున్న 
యెడల (ఊహించుకున్న యెడల) ఆ పరిపూర్ణ స్థితికి దగ్గర అయే మార్గం 

సుగమం అవుతుంది ఈ భావనలు స్వయంసూచనలు మాత్రమే 

స్వయంసూచనల ద్వారా లక్ష్యమును వెంటనే సాధించలేకపోవచ్చు కాని" 
క్రమంగా మనలో సమన్వయపరిస్థితి ఎర్బ్చడి, ఆధ్యాత్మిక ప్రకాశం పెరుగుతుంది 

ఉత్సాహం, [క్రియాశీలక శక్తి పెరుగుతాయి అపుడు లక్ష్యసాధన సుగమం 

అవుతుంది గదా! ఈ విధంగా భావబెన్నత్యం పొంది భావాతీత స్టితికి 

క్రమక్రమంగా ప్రత్యక్ష అనుభూతికి చేరువౌతాము నేటి భావనలే రేపటి 

సాక్షాత్కారానికి ఆధారం “యద్భావం తద్భవతి ఎ విధంగా భావిస్తే ఆ 

విధంగా అవుతాము అని హితోక్తి గదా! 


ఇష్టదైవమును ధ్యానిస్తూ భావాలను పరమగమ్యం వైపు పయనించేటట్లు 
చేసుకోవాలి ఇష్టదైవమును ధ్యానించమంటే వారి భౌతిక శరీరమును 
మాత్రమే ధ్యానిస్తే సరిపోదు వారి తేజోవంతమైన దివ్యస్వరూపమును 
ధ్యానించాలి మనస్సును ఇష్టదైవపాదపద్మముల వద్ద స్టిరపర్చుకోవాలి 
జపధ్యానములు చేయునపుడు తరుచూ మన మనస్సు ధ్యానలక్ష్యము నుంచి 
తొలగి భిన్నరీతులలో చలిస్తూ ఉంటుంది అపుడు ఎం చేయాలి? మన 
ధ్యానలక్ష్యమైన ఇష్టదైవము యొక్క లీలా స్థలములయందు మనమున్నట్లు 
భావించినచో ఎకాగ్రతకు సహాయకారి అగును అరగంట సేపు ధ్యానంలో 
కూర్చుంటే కనీసం అయిదు నిమిషాలైనా మనసు ఏకాగ్రత చెందితే ఆ అయిదు 
నిమిషాలే ఎంతో విలువైనవి మన భాగ్యవశమున మనకు అంతర్‌దృష్టి 
ఎర్పడితే బాహ్య(ప్రపంచము మనలను చలింపచేయలేదు ఇదంతా చెప్పటం 
సులభమే కాని ఆచరించటం కష్టం అది కష్టమే గాని అసాధ్యం మాత్రం కొదని 
చెప్పవచ్చును కావున పరమగమ్యమును సాధించదలచినట్లయితే అంతరావ 
లోకనము అభ్యసించాలి 


వేదాంతం - ఆచరణ 85 


మనమే బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపము అనే బ్రహ్మచైతన్య 
భావనను నిరంతరం కలిగియుండుటకు తగిన కృషి చేయాలి ఆ చైతన్య 
భావనను ఎల్లపుడు కలిగి ఉండాలి ఆ దివ్యతత్వమును తెలుసుకుని 
ఆత్మస్థాయిలో ఉండలేక పోయినచో క్రిందిస్థాయి అయిన 'నేను లోనే ఉండటం 
జరుగుతుంది సాంప్రదాయ సంబంధమైన మతావలంబనతోనే తృషప్తిపడితే 
అది నిజమైన ఆధ్యాత్మికత కాదు మనస్సును ఆవరించి యుండు మాయ 
తప్పించకల్గినపుడే ఆధ్యాత్మికతకు అర్హత వస్తుంది ఈ అర్హతకు 
బంధరాహిత్యము ఒక్కటే చాలదు ఉన్నత లక్ష్యము కూడా కావాలి ఆ 
లక్ష్యమే దివ్యత్వ వ్యక్తీకరణ ఈ లక్ష్యాన్ని గురించే స్వామి వివేకానంద ఇలా 
అన్నారు “ప్రతి మానవుడూ దివ్య ఆత్మస్వరూపుడే తనలోని దివ్యత్వమును 
వ్యక్తీకరించుటయే మానవజీవిత లక్ష్యము ” మనమంతా ఒకే పదార్థమైన 
పవిత్ర చైతన్యముతో నిర్మింపబడియున్నాము మనమధ్య భేదము కేవలము 
నామ, రూపములలోనే యున్నది ఈ సత్యమునే మన ప్రాచీన బుషులు తమ 
అలౌకిక, అపరోక్ష అనుభూతితో కనుగొన్నారు 


ఈ ప్రపంచంలో జడపదార్థమైనా, జీవపదార్థమైనా వాటి ప్రధాన స్వభావం 
ఒకటే అది ఉండటం (అస్తి, తెలియబడుట (భూతి), రూపం (రూప) 
నామరూపములను తొలగిస్తే మనమందరమూ ఒకే పదార్థముచే తయారు 
చేయబడి యున్నామని తెలుస్తుంది నామరూపములు అనేకత్వమును 
సూచించును నిజతత్వము (చైతన్య స్వభావం) ఎకత్వమును సూచించును 
బాహ్యపుపార వంటి నామరూపములను తొలగించగలిగితే, లోనున్న స్థిరమైన, 
పునాది వంటి సచ్చిదానందము గ్రహించగలుగుతామ ఈ దృకృధము 
పొందితే విశ్వమంతా బ్రహ్మచైతన్యముతో నిండియున్నట్లు కన్పడును 


పరమాత్మ సర్వవ్యాపకుడు అనే భావంతో ధ్యానం చేస్తే ఒక అద్భుత 
కాంతికిరణం మన హృదయంలో ప్రవేశించి అచటనున్న నీచ సంస్కారము 


86 అనుష్టాన వేదాంతము 


లనబడు మాలిన్యములను తాత్కాలికంగా ఒక ప్రక్కకు నెట్టివేస్తుంది ధ్యానము 
నుండి లేవగానే ఆ సంస్కారములు మరల పైకి వస్తాయి ఈ మాలిన్యములు 
పూర్తిగా తొలగవలెనన్న మనకు అంతరంగపు నియంత్రణ కూడా కావాలి 


భగవర్గీత (2-59)లో ఇదే చెప్పబడింది 
శ్లో! విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః, 

రసవర్దం రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే ॥ 

ఇంద్రియముల ద్వారా విషయములు (గ్రహింపని వాని నుండీ 
విషయములు దూరమైనను, వానిని గూర్చిన వాసనలు (వాంఛలు లేక 


అభిలాషలు) తొలగుట లేదు పరమాత్మ దర్శనమైనపుడు మాత్రమే అవి 
తొలగును 


భగవద్గీత (2-60)లో ఇంకా ఇలా అన్నారు 
శ్లో యతతోవ్యాపికౌన్తేయ పురుషశ్చవిపశ్చితః, 
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభంమనః ॥ 
వివేకవంతుడెంత పట్టుదల కలిగియున్నను, కలత నొందించు 


ఇంద్రియములు వాని మనస్సును బలాత్కారముగా ఆకర్షించి, విషయములందు 
ప్రవర్షింపజేయును 
అర్జునుడంతటివాడే మనస్సును ఎలా నియంత్రించాలో బోధపడటం 


లేదని వాపోయాడు ఏదేని ఉపాయము చెప్పమని గీతాచార్యుడైన పరమాత్మను 
అడిగితే ఆయన కూడా నిస్సహాయత వ్యక్తం చేసి ఇలా అన్నారు 


(భగవధీత 6-33) 

అర్జున ఉవాచ 

శ్లో! యోఒయం యోగస్వయాప్రోక్తః సామ్యేన మధుసూదన 
ఎతస్యాహంనపశ్యామి చంచలత్వాత్‌ స్థితిం స్థిరామ్‌ ॥ 


వేదాంతం - ఆచరణ 87 


ఓ మధుసూదనా! సమత్వముచే సాధింపదగినదిగా నీవు ఏ యోగమును 
చెప్పితివో (6-30 శోకములో చెప్పబడినది) ఆ యోగము మనస్సు యొక్క 
చంచలత్వమును బట్టి స్థిరముగా నిలచి యుండునని నాకు తోచుట లేదు 


శో (6-34) 
చంచలం హి మనః కృష్ణ! ప్రమాధి బలవద్దృఢం, 
తస్యాహం నిగ్రహంమన్యే వాయోరివ సుదుష్కరమ్‌ ॥ 


ఓ కృష్ణా! మనస్సు చంచలమైనది, క్షోభ పెట్టునది, బలవంతమైనది, 
దృఢమైనది దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుట వలె కష్టసాధ్యమని 
తలచెదను, 


నేడు గాలినైనా బంధింప మానవుడు నేర్చియున్నాడు కాని మనస్సును 
బంధించటం వానికి సాధ్యపడటం లేదు దీనికి అడ్డత్రోవలు (5hOrt-uts) 
గాని యాంత్రిక మార్గాలు కాని లేవు గీతాచార్యుడు కూడ మనస్సును 
నియంత్రించటానికి “అభ్యాసం ఒక్కటే మార్గము అన్నారు 


శో (6-35) 
అసంశయం మహాబాహో। మనోదుర్నిగ్రహంచటం | 
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణచగృహ్యతే ॥ 


ఓ అర్జునా! మనస్సుని గ్రహించుట అశక్యము మనస్సు చంచలమైనది 
ఇందు సందేహము లేదు కాని పలుమారు చేయు అభ్యాసము చేతను, 
విషయములందలి వైరాగ్యము చేతను మనస్సును నిగ్రహింపవచ్చును 


మరొక సందర్భముగా కూడ గీతాచార్యుడు ఇదే చెప్పారు (8-8) 


శ్లో అభ్యాసయోగయుక్తిన చేతసానాన్యగామినా, 
పరమంపురుషం దివ్యం యాతి పార్టాను చింతయన్‌ ॥ 


88 అనుష్టాన వేదాంతము 


మనస్సును అన్యధా పోనీయక అభ్యాసయోగముతో ధ్యానించువాడు 
దివ్యమూర్తియగు పరమపురుషుని పొందును 


ఇదే మరల భక్తియోగంలో కూడ చెప్పారు 


శ్లో॥ (12-9) 
అధచిత్తం సమాధాతుంన శక్ష్నోషిమయిస్థిరమ్‌ 
అభ్యాసయోగేన తతోమామిచ్చాప్తంధనుంజయ ॥ 


ఒకవేళ నీ చిత్తమును నాయందు స్థిరముగా నిలుపుటకు సాధ్యము 
కానిచో, అభ్యాసయోగము చేత నన్ను పొందుటకు ప్రయత్నింపుము 


ఇంతకూ భగవానుడు అర్జునుని అభ్యాసము ద్వారా పాందమనిన 
యోగము ఏది? 


శ్లో॥ (6-30) 
యోమాంపశ్యతి సర్వత్ర సర్వంచ మయిసశ్యతి 
తస్యాహం నప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ॥ 
ఎవ్వరు నన్ను అన్నింటియందును, సర్వమును నాయందును 


చూచుచున్నాడో అతని దృష్టి నుండి నేను కనిపించకపోజాలను అతడునునా 
దృష్టి నుండి మరుగుపడడు 


ఇదే గీతాచార్యుడు సాధన (అభ్యాసం) చేయమని చెప్పిన యోగం 


ఇక భగవానుడు చెప్పిన రెండవ మార్గము వైరాగ్యము ఈ వైరాగ్యం 
రెండు విధాలు అవి బాహ్యా వైరాగ్యము, అంతర్‌ వైరాగ్యము 


బాహ్యవైరాగ్యము పొందినవారు ప్రాపంచిక విషయాలను త్యజించి 
ఎక గుహకో, అడవిలోనికో వెళ్లవచ్చును కానీ అంతర్గత వైరాగ్యము లేనిచో, 
ఎచటికి వెళ్ళినా ఇంద్రియ సుఖములను కలిగించు వస్తువుల యెడల 


వేదాంతం - ఆచరణ 89 


బంధము, కాంక్షవడలవు మనస్సు ఇంద్రియ వస్తువులచే మోసగించబడును 
అందువలన అంతర్‌వైరాగ్యము లేని బాహ్యవైరాగ్యం నిరుపయోగము ఈ 
అంతర్‌వైరాగ్య సాధన కొరకే భగవానుడు పైన చెప్పిన సర్వసమత్వ దృష్టి 


కాబట్టి ఎదో బాహ్య వైరాగ్యం పొందామని భావించి ఏ గుహలకో, 
అడవులకో వెళ్లనవుసరం లేదు ఆ భావన ఒక భ్రమ మాత్రమే 


ప్రపంచంలో అందరితో కలసి సమాజ జీవనం గడపటం తప్పులేదు 
కాని మనస్సును భగవంతుని దిశకే త్రిప్పవలెను ఒకవైపు జీవితంలో 
బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొకవైపు సర్వసమత్వదృష్టితో భగవంతుని స్మరించాలి 
బాధ్యతలు పూర్తికాగానే భగవంతుని స్మరణే సర్వంగా భావించాలి 


మనస్సును నియంత్రించుటకు జపసాధన ఉపయోగపడుతుందా? 
సమాధానం, ఉపయోగపడుతుందనే చెప్పాలి కాని యిక్కడ ఒక ప్రధానమైన 
విషయం ఉంది జపసాధనకు కావలసినది ఒక మంత్రం ఎదో ఒక పుస్తకం 
ద్వారా ఒక మంత్రం గ్రహించి సాధన చేస్తే ఫలితం ఉండదు మంత్రమును 
అర్హులైన, యోగ్యులైన గురువు ద్వారా మాత్రమే గ్రహించాలి మంత్రమునకు 
అంతర్లీనమైన అద్భుతశక్తి ఉంటుంది అది అలౌకిక శక్తి మంత్ర అర్థముపై 
మనస్సు నుంచినపుడు మాత్రమే జపం ఫలప్రదమవుతుంది పతంజలి 
యోగసూత్రములలో “తత్‌ జపః తత్‌ అర్జభావనమ్‌ ' అని చెప్పబడింది మంత్రము 
యొక్క ఆధ్యాత్మిక అంతరార్థమును గురించి అవగాహన ఉండాలి 
ప్రారంభదశలో యాంత్రికముగా మంత్రమును స్మరించినను క్రమంగా దాని 
అవగాహన పొందాలి 


మంత్రశబ్దము యొక్క తరంగముచే, ఒక విధమైన ఆధ్యాత్మిక చైతన్యము 
కలిగి మనలో తెలియని వికాసము ఎర్పడుతుంది జపసాధన ఒక విధమైన 
శక్తిని కలుగజేస్తుంది ఆ శక్తి మనలో గల వివిధ శక్తులను కేంద్రీకృతము చేసి 
ఒక శక్తి సముదాయముగా పనిచేస్తుంది అపుడే కుండలినీశక్తి జాగృతం 


90 అనుష్టాన వేదాంతము 
జొతుంది 


జవసాధన సాధ్యపడనవుడు, ఇక ధ్యానయోగమే శరణ్యం 
నామస్మరణయే ధ్యానము కదా! కాని సామూహికంగా నామస్మరణలు అంత 
ఫలదాయకములు కావని స్వామి వివేకానంద పలుమార్లు చెప్పారు 
సామూహికంగా ధ్యానం లేక కీర్తనలు ఉద్రేకం కలిగిస్తాయి మనస్సు ఉన్నత 
స్థానం చేరుకుంటుంది కాని ఆ ఆవేశం తగ్గగానే మనస్సు హరాత్తుగా 
దిగజారుతుంది 


కాని నిరంతర ధ్యానము సాధ్యమా! సాధ్యం కాదు అయినా నిరంతర 
ప్రార్థన అంటే అర్థం ఎల్లపుడు భగవంతుని యందే నివసించి యుండవలెను 
అని సాధన చేసే భగవన్నామస్మరణం నిరంతరం అంతరంగంలో చేయవచ్చు 
ఇది కష్టమైనదే కాని అసాధ్యమైనది మాత్రము కాదు 


4 హేతువాదం - ఒక పరిశీలన 


అభ్యాసం ద్వారా వేదాంతదృష్టి పొందటానికి ఆంతరిక జీవితం, ఆ 
ఆంతరిక జీవితానికి అంతర్చుద్ది, మనోనిగ్రహం ఎంత జె సరమో వివరించబడింది 
కదా! 


ఇక కర్మమునకు, నిత్యజీవితానికి గల సంబంధం ఎమిటో గ్రహించవలసి 
యున్నది కర్మములు జీవితంతో ముడివడి ఉన్నాయి కర్మములు లేనిది 
జీవితమే లేదు కర్మము అంటే కార్యము ప్రతి కార్యమునకు కారణము, 
అనగా హేతువు ఉంటుంది ఈ సృష్టికే పరమాత్మకు కలిగిన సంకల్పమే 
హేతువు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా! కార్యకారణాలే ఈ జీవితానికి 
మూలమైనపుడు వాటికి కొన్ని ధర్మములు, అటుపై వాటికి కొన్ని విలువలు 
ఉంటాయి కదా! ఇవి అన్నీ సమన్వయింపబడినపుడే కదా జీవితానికి 
పరమార్ధం కలిగేది కాబట్టి వీటిని గురించి తెలుసుకొనటం ఎంతైనా ఆవశ్యకము 


వేదాంతం - ఆచరణ 91 


కాని ఈ కార్యకారణములకు మూలమైన ఈ శరీరం గురించి ముందు 
అవగాహన ఎర్పడాలి కదా! శరీరము అంటే మన కన్నులకు గోచరమయ్యేది 
మాత్రమే కాకుండా ఆంతరిక శరీరం అంటే ఎమిటో గ్రహించాలి అది ఎలా 
ఏర్పడిందో తెలుసుకోవాలి అనగా జీవశాస్త్రం చెప్పే దానికంటే నిగూఢమైన 
దేదైనా ఉందా అని అన్వేషించాలి ఆ అన్వేషణ ఫలితమే వేదాంత సారము 


ఈ అన్వేషణలో ఎదురయే హెచ్చరికలు (Challenges) ప్రధానంగా 
రెండు ఒకటి హేతువాద దృకృథము (rationalism) మరియొకటి తాపస 
దృకృధము (ascetic outlook) రెండూ అత్యంత భిన్నమైన, విరుద్ధములైన 
అంచులు హేతువాద దృక్పధము పరిపూర్ణంగా భౌతికం తాపస దృక్పధం 
పూర్తిగా ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమును గురించి ఇంతవరకు కొంత 
తెలుసుకున్నాము గదా! ఇక ముందుకు సాగటానికి, హేతువాదం దానికి 
పూర్తిగా విరుద్ధమా? లేక పూర్తిగా భౌతికమైన అది నాస్తికవాదమా? లేక 
ఆధ్యాత్మికము తో ఏదో ఒక విధముగ, ఎదో ఒక స్థాయిలో సమన్వయమునకు 
అవకాశము ఉన్నదా? అను సమస్యలను పరిశిలించవలసి ఉన్నది 


భౌతికవాది ([MatenalIst) ఆత్మఅనేది ఉన్నదంటే, దానికి సమ్మతించడు 
అందుకే అతనిని అనాత్మవాది అన్నారు అతని దృష్టిలో పదార్థమే (Matter) 
మూలసత్యము (ultimate realty) భౌతికవాది ఒక అజ్ఞాతావాది (2౧౦510) 
దేవుడు అజ్ఞాతంగా మనుష్యులకు తెలియనేరని విధంగా ఉన్నాడని, కాబట్టి 
అతనిని గురించి అన్వేషణ వృధాప్రయాస అని వాదిస్తాడు 


మన విజ్ఞానము అంతా మన ఇంద్రియానుభవం (58౧585) వలననే 
వస్తుంది కాని కొన్ని సమయములలో మన జ్ఞానము, మన హేతువు అన్వేషణ 
వ్యాప్తి చెంది అతివేగముగా పయనిస్తుంది అయినా అది భౌతిక విషయ 
పరిధులను (Maternal 1206) లేక పదార్థ విషయవాస్తవములను 
అధిగమించలేదు ఎందుకనగా ఈ విశ్వములో మన భౌతిక ఇంద్రియానుభవ 


92 అనుష్టాన వేదాంతము 


పరిధిలో గమనించలేని వాస్తవములు ఎన్నో ఉన్నాయి అను సత్యమును 
కాదనలేము ఈ వాస్తవములు హేతువాదమునకు అందవు 


మానవజాతి ఆదర్శ్భములు కొన్ని ఇంద్రియానుభవవున కు 
అనుగుణముగా ఏర్పడినవి కావు అను వాస్తవమును, ఎంత తీవ్ర భౌతికవాది 
అయినను నిరాకరించలేడు ఈ ఆదర్శములు కొన్ని ఇంద్రియానుభవములకు, 
వివరములకు భిన్నముగా కూడ ఉంటాయి ఈ ఆదార్భాలను సాధించటానికి 
మానవజాతి కొన్ని ప్రధాన భౌతిక విషయములను త్యాగం చేయటానికి కూడ 
సిద్ధపడింది దీనికి హేతువాది (అజ్ఞాతావాది) వద్ద సమాధానం దొరకదు 


ఆచారాలు వేరు, ఆదర్శాలు వేరు ఎదో ఒక సందర్భంలో, పరిస్థితుల 
ఆధారంగా కలిగిన అనుభవమును ఒక ఆచారంగా మార్చి సంప్రదాయం 
పేరిట స్టిరపర్పటం జరుగుతూ ఉంటుంది విభిన్న లేక మారిన పరిస్థితులలో 
ఆ అనుభవం ప్రాధాన్యం కోల్పోతుంది, అర్ధరహితమౌతుంది మార్పు అనేది 
కాలం ప్రధాన లక్షణం మార్పుననుసరించి అనుభవం సంపాదించి సంప్రదాయం 
ఏర్పరచుకోవాలి “నేను పాతకాలంవాడిని అంటూ అర్ధం కోల్పోయిన ఆ 
సంప్రదాయాలను పట్టుకువేలాడటం మూఢత్వం అవుతుంది విద్యుత్తు 
దీపాలు లేనపుడు వొత్తులదీపాలే గతి ఆనాడు మరి ఈనాడూ ఆ దీపాలే 
వాడచ్చుగదా నిజంగా పాతకాలం వాడివైతే! ఒకవైపు కాలగమనంతో ఏర్పడిన 
అవసరాలను క్రొత్తగా ఎర్పడిన సాధనాలతో తీర్చుకుంటూ, మరొకవైపు అర్ధం, 
అవసరం కోల్పోయిన సంప్రదాయాలను పట్టుకువ్రేలాడటం, వాటిని ఇతరుల 
నెత్తిన కూడా రుద్దే ప్రయత్నం చేయటం శుద్ధ మూఢత్వం అవుతుంది 


ఆదర్శాలు అలా కాదు అవి నియమాలు (౧౧౦1౧169) ఒక్కొక్క 
జాతికి, మతానికి ఒక్కొక్క రకమైన అదర్శాలు ఉంటాయి వాటికి హేతువులు 
దొరకవు ఆ జాతి వారు వాటిని అసంకల్పితంగానే పాటిస్తారు అందులో 
హేతువాదులు కూడా ఉండే ఉంటారు 


వేదాంతం - ఆచరణ 93 


హిందూమత ప్రక్రియలన్నీ సవ్యంగా అంటే ఎడమ నుండి కుడివైపుకు 
(clock-wise) ఉంటాయి వ్రాయటం కూడా ఎడమ నుండి కుడివైపుకే గదా! 
ఇది ఎదో సులువుగా ఉంటుంది అని ఎర్పరచారు అంటే అర్థం ఉండదు 
ఇందుకు భిన్నంగా అనగా కుడి నుండి ఎడమవైపుకు ఆచరించే మతంవారున్నారు 
గదా! అది వారికి సులువుగానే ఉన్నదిగదా! కాబట్టి ఇవి ఇంద్రియానుభూతికి 
అనుకూలంగా ఏర్పడినవి కాదు ఎపుడో ఎందుకో దానిని ఆదర్శంగా 
నియమించారు కాలగమనంతో అది ప్రభావితం కాదు అది హేతువుకు 
అతీతంగా కనబడుతుంది ఇలాగే ప్రతి మతానికి, జాతికి ఎన్నో ఉంటాయి 
ఆ ఆదర్శాల కొరకు ఆ మతం వారు ఎన్నో త్యాగాలకు కూడా సిద్ధపడ్డారు 


ఇలాగే ప్రకృతిలో ఎన్నో హేతువుకు అందకుండా జరుగుతూనే 
ఉంటాయి సృష్టికి మూలం సంకల్పం అని ఉపనిషద్వాక్యం తప్ప దానికి 
ప్రత్యక్ష సాక్ష్యం ఇంతవరకు లేదు హేతువునకు అందని దానిని అజ్ఞాతంగానే 
ఉంచాలి అంటే అన్వేషణాసక్తి సన్నగిల్లుతుంది 


ఇది హేతువాదయుగము హేతువు కొరకై అన్వేషణ అవసరము అది 
భౌతిక, ఖగోళశాస్త్ర దృక్పధము కూడ కాని ప్రతిదానికి హేతువు వుండాలి అను 
ప్రభంజన ప్రభావం అన్వేషణకు ఆటంకంగా మారుతుంది మన కన్నులకు 
గోచరమగు దానిని, దానికి వ్యతిరిక్తమగు సాక్ష్యము లభ్యమగు వరకు, 
విశ్వసించుటయే అన్వేషణకు సరైన మార్గము _హేతువాదమును దాని 
అవధులు దాటకుండ అనుసరించినచో సత్ఫలితం కలుగుతుంది అన్వేషణ 
ద్యారా హేతువు అవగాహన అవధులు వ్యాపిస్తాయి 


హేతువాదమును పూర్తిగా వ్యతిరేకించుట తగదు అజ్ఞాతావాదము 
(agnosticism), హేతువాద మూలకముగ ఎర్పడిన భౌతికవాదము (rationalistic 
materialism) లను కొంతవరకు అనుమతించవలసి యున్నది. మానవ 
విజ్ఞానమును మూఢవిశ్వాసముల నుండి స్వేచ్చ కలుగచేసి వివేక మార్గములో 


94 అనుష్టాన వేదాంతము 


(wiకఆdంm) వ్యాప్తి చెందించి రక్షించేది హేతువాద మూలక భౌతికవాదమే. 
స్వచ్చమైన, నియంత్రితమైన బుద్ధియే వాస్తవ విజ్ఞానానికి మార్గము. ఆ బుద్దిని 
పొందగలగటానికి హేతువిచారణ చాల అనుకూలమైన మార్గము. 
ఆధ్యాత్మికమైనను మనకు వాసమైన ఈ పృధివిని వదలి ఎక్కడో అగమ్యమైన 
వాస్తవములను గ్రహించమని చెప్పుట లేదు. స్థూల శరీరము లేనిది ఆంతరిక 
జీవితము లేదు కదా! స్టూల శరీరానికి ఆధారం పంచభూత సమన్వితమైన ఈ 
భూమియే కదా! భౌతికవాదము (హెతువాదము)ను బహిష్కరించటం “నేల 
విడిచి సాముచేసి”నట్లే అవుతుంది. కావున ఎ నిజమైన సత్యాన్వేషి 
భౌతికవాదమును ద్వేషించడు. దానికున్న పరిమితులలో దానిని సద్వినియోగం 
చేసుకుని గమ్యం చేరటానికి సాధన చేస్తాడు. 


భౌతికవాదులైనను (హేతువాదులు) తమ వాదమునకున్న పరిమితులను 
గుర్తించకుండా తమ సిద్ధాంతమే సర్వస్వం, ఈ విశ్వమందలి విజ్ఞాన, 
వివేకములకంతటికి తమ వాదమే మూలము అని ప్రగల్ఫించినచో, వారి త్రోవ 
వారిది, సంప్రదాయ మూఢవాదుల త్రోవ వారిదిగా అలాగే స్థిరపడిపోయి 
సత్యాన్వెషణ మార్గములో ఆటంకములగా మాత్రమే మిగిలిపోతాయి. 


హేతువాదమనగానే హేతువు ఆధారంగా ఎర్పడిన వాదమని స్ఫురిస్తుంది. 
నిజానికి ఇదొక వాదమా? లేక సిడ్ధాంతమా? అంటే కాదేమో అనిపిస్తుంది. 
హేతువు ఆధారంగా సత్యాన్వేషణ మార్గము అంటే బాగుంటుంది అనిపిస్తుంది. 
అపుడే హేతువాద ఆశయము నెరవేరవచ్చు. హేతువాదము సాధోరణంగా 
నాస్తిక వాదమనే భావన ఉంది. బహుశ ప్రారంభ దశలో హేతువాదం అ 
రూపంలో ఉందేమో! 


హేతువాద తప్పు, ఒప్పులను చర్చించుటకు ఉద్దేశించబడిన రచన 
కాదు గదా ఇది! వేదాంత దృక్పృధములో హేతువాద స్థానమును గురించి 
మాత్రమే మనకు వలసినది. 


వేదాంతం - ఆచరణ 95 


హేతువాది (ratI0nal5t) తన కర్మములకు (2610౧5) నిర్ణయము లకు 
(decisions) ఉద్రేకము (emotions) విశ్యాసముల (beliefs) కంటే కారణమునే 
(reason) ఆధారం చేసుకుంటాడు 


శాస్త్రజ్ఞానము లేకుండ తమ స్వానుభవమును మాత్రమే ఆధారం 
చేసుకుని కర్మములను, నిర్ణయములను చేయువారున్నారు (EMpIrIcs) 
మతము విశ్వాసము మీద, స్వానుభవం మిద ఆధారపడింది కాబట్టి మతానికి 
తాను వ్యతిరేకమంటాడు హేతువాది 


క్రీశ 19వ శతాబ్దము చివరలో బ్రిటిష్‌ దేశములో ఈ హేతువాదమునకు 
నాంది పలుకబడింది భౌతికశాస్త్ర పరిశోధనా ఫలితాలు (5018౧06 expernrments) 
ఆధారంగా ఈ హేతువే నిశ్చయమైనది (rn) అనువాదమేర్చడినది ఇది 
హేతువు యొక్క సర్వాధిక్యతను ఎట్టి నిబంధనలు లేకుండా స్వేచ్చతో కూడిన 
మానసిక వైఖరి అంటుంది ఈ వాదనలో కూడ పరిణామాలు చోటు 
చేసుకున్నట్లు కూడా కన్పడుతున్నాయి అనుభవానికి హేతువాది పూర్తిగా 
వ్యతిరేకి కాదేమో అనిపిస్తుంది కారణాన్వేషణలో అనుభవం ఒక ప్రయోగమే 
(Expernment) కదా! అందువలన భావనలకు, ప్రమాణాలకు దూరంగా 
ఉండి అనుభవం ద్వారా మాత్రమే నిరూపణ (నిశ్చయం) (CertaInty) 
చేసుకొనుటకు విలైన తత్వజ్ఞాన సముపార్ణ్షనయే నిజమైన హేతువాద 
ఆఅశయమనిపిస్తుంది అంతేకాని కేవలం నాస్తికత, మూఢవిశ్వాసాల వ్యతిరేకతయే 
హేతువాద లక్ష్యం అనటం పొరపాటు 


గత నాలుగు వందల సంవత్సరములలో ఐరోపా ఖండములో జరిగిన 
మార్పులను గమనించినచో ఎకకాలమందు కొన్ని మార్పులు ప్రక్కప్రక్కనే 
జరిగినట్టు తెలియును అవి ప్రధానంగా, రాజకీయ స్వాతంత్ర్యము, ఆర్థిక 
ప్రగతి, విజ్ఞాన పురోగతి, సాంఘిక సంస్కరణలు, కాని అదే సమయంలో 
క్రమంగా సంప్రదాయమతం, నీతి, న్యాయం, సన్మార్గం (1406411169), సాంఘిక 


96 అనుష్టాన వేదాంతము 


నియంత్రణ (5001210rder) క్షీణించినాయి ఒకవైపు కొన్నింట ప్రగతి స్ఫుటంగా 
గోచరించినప్పటికి, మరొకవైపుగా అది ఒక రకమైన ప్రతిక్రియగా (1640100) 
రూపొంది సనాతన ఆధికారిక (authentic) జీవిత మూలసూత్రముల నుండి 
విడివడుటకు మార్గగామి అయింది ఒక నవీన నాగరికత రూపొందటం 
ప్రారంభించింది ఈ నాగరికతకు మూలాధారాలు మూడు హేతువాద 
తాత్విక గ్రీకు సిద్ధాంతాలు, మానవతా నీతి నియమాలు, జాతీయతా భావపూరిత 
రాజకీయాలు (Greek Ideals of rationalist Philosophy, humanist ethics 


and nationalist politics) 


ఈ ఆధారాలతో క్రీ॥శ॥ 16వ శతాబ్దంలో రూపొందిన పునరుజ్జీవనం 
(Renaissance) వివిధ శాఖలుగా విస్తరించింది (గ్రీకు జాతి పరిశోధన జిజ్ఞాస 
(cunosity), రోమ్‌ (Roman) జాతి అభ్యాసప్రాప్త అనుభవ విజ్ఞానం , సాంఘిక 
ఉపయోగములకు అనుగుణంగా నియంత్రణలు (Order of life and social 
(410) ఎంతో ఉత్సాహంగా అనుసరించబడినాయి వీటి ప్రాభవం వలన 
మానవునిలోని అంతర్గత శక్తి మేల్కొల్పబడి విజ్ఞానశాస్త్రం (5018౧8) 
నిరాఘాటంగా పురోగమించటం ప్రారంభమైంది కోపర్నికస్‌తో (Copernicus) 
ఆకాశరూపమే మారిపోయింది భూగోళమంతా పరిశోధకులతో నిండిపోయింది 
విజ్ఞానశాస్త్ర, సాంకేతిక (1660౧01001021) పరిశోధనా విజయాలతో ఈ ప్రపంచం 
(wంr1d) నిర్దుష్టమైన అల్లికతో కూడిన (01056%/ knIt Un1ty) ఐక్య సంఘటన వలె 
రూపొందింది 


తాత్విక చింతన కూడ (PhIlosOphical thought) సైన్సు ప్రాభవానికి 
లోనైంది. మానసిక ప్రవృత్తికి (Mental habits (or) behaviour) ప్రాధాన్యం 
పెరిగింది విమర్శనాత్మక పరిశోధనా దృక్పధం ప్రాబల్యం పొందింది స్పష్టంగా, 
నిర్దుష్టంగా గుర్తింపబడేదే (reCOgnized clearly and distictly) సత్యం అను 
సిద్ధాంత రూపకల్పనకు నాంది ఎర్పడింది అస్పష్టమైనది సత్యం కాదు 


వేదాంతం - ఆచరణ 97 


అన్నారు విశ్వంలోని మానవులందరు దేనిని గురించి ఒకే విధంగా ఆలోచిస్తారో 
అందులోనే సత్యం ఉంటుందన్నారు (TIUth les where all men thinkalike) 
గణితశాస్త్రం అట్టి సత్యానికి (1410) ఉదాహరణగా పరిగణించారు తత్వవిజ్ఞానం 
(Metaphysics or Philosophy) పరిపూర్ణంగా సైన్సు దృక్పధంతోనే 
పురోగమించాలి అన్నారు ఆకారాల స్వభావ, లక్షణాలను (the nature and 
properties of figures) తెలుపు గణీతశాస్త్రము మరొక ప్రామాణికమైన 
సత్యమును తెలుపును అన్నాడు స్పినోజా (501౧022) భగవంతుడు, గ్రాహ్యశక్తి, 
మానవ మనోభావాలు వృత్తాలు, త్రిభుజాలవంటివి అన్నాడు ఆయన మానవ 
విలువలను పట్టించుకొనని ఒక నిశ్శబ్ద యంత్రము వంటిది ప్రకృతి అన్నారు 

అదే భగవంతుడు అన్నప్పటికి అది మానవునికి ఎంతో దూరంగానే ఉంటుంది 

ఎందుకనగా హేతువు, సంకల్పములే (the reason and wil) భగవంతుని స్టితి 
(తత్వము) (6986౧06) స్వభావములు అవి మానవ స్థితికి ఎంతో భిన్నములు 
అన్నాడు ఆయన కుక్క రూపంతో పోల్చబడిన జ్యేష్టా నక్షత్రమునకు 
(Dogstar) వాస్తవంగా కుక్కకు ఉన్నంత భేదముంది అన్నారు 


ఈ ప్రపంచం ఒక స్థిరమైన, ఎటువంటి మార్చునకు వీలుపడని 
సూత్రములను (సిద్దాంతములను) అనుసరించు అసంఖ్యాకమైన భాగముల 
కలయిక అన్నాడు లీబ్‌నిజ్‌ (1610౧12) అసలు స్టిరమైన, తార్కికమైన గణిత, 
విజ్ఞాన శాస్త్రముల వంటి (Mathematics and Science) తత్వశాస్త్ర మును 
రూపొందించుటకు అవకాశమున్నదా అని అనుమానం వ్యక్తం చేశాడు కాంట్‌ 
(Kant) గణిత విజ్ఞాన శాస్త్రములు విశ్వసామాన్య (UNIVersal rules) 
సూత్రములననుసరించి ఒక సంయోజన (5yNthetic) రూపమును పొందాయి 
గణిత, సైన్సు సిద్దాంతములు అవకాశమున్నంత వరకు అనుభవ పరిమితులలో 
(limits of possible experience) మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయి 
(applicable) అన్నాడు ఆయన కాని తత్వశాస్త్రం సర్వోత్కృష్టమైన, భావాతీతమైన 
స్థితి (transcendental) ఆశిస్తుంది కాబట్టి అది దాదాపు అసంభవమైనది 


98 అనుష్టాన వేదాంతము 


(impossibility) అన్నాడు సిద్దాంతాలు, సూత్రాల మీదనే కాంట్‌ (Kat) 
తత్వశాస్త్రము ఆధారపడింది ఒక నిబంధన లేక సూత్రము (RUle) ఒక 
సత్యమును (truth) ప్రకటించి, దాని ఆచరణను సమర్థిస్తుంది అలా 
ఆచరించినపుడే ఏ కార్యమైనా (20110౧) సవ్యమవుతుంది (18౧0, అపుడే ఆ 
నిబంధన సర్వసామాన్య సూత్రంగా మారుతుంది (general rule) అది 
తత్వశాస్త్రంలో సంభవమా? అనేది వారి ప్రశ్న జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ 
(Hegel) మరి కొంత ముందుకు వెళ్లి అసలు తత్వశాస్త్రమును సైన్సుగా 
పరిగణించవచ్చునా? అను ప్రశ్నకు అవకాశమివ్వకుండ హేతువుకు స్వతంత్రత 
బలపర్పాడు స్వయంశక్తి (961 6౪/6100౧౧6౧1 of the spirit) వికాసమే 
తత్వశాస్త్రం అన్నాడు 


ఈ విధంగా పునరుజ్జీవన ఉద్యమ ఫలితంగా (reNnaIssance) 
మతాధికారుల నిరంకుశ ఆధిపత్యమునకు అడ్డుకట్ట వేయబడి, మధ్యయుగపు 
మత సిద్ధాంతములకు తీవ్ర అభ్యంతరములు ఎదురైనవి మధ్యయుగపు 
మతస్థితి, శ్రుతి ప్రమాణములను విస్మరించి బాహ్య ఆచారములను 
స్థిరీకరించుటయే దీనికి ప్రధాన కారణమైనది అస్పిత్వము (1815) నూతన 
రూపం పొందింది ఈ ప్రపంచము ఒక సిద్ధాంత రూపం (expression of Law) 
అనుకుని, అది ఒక యాంత్రిక స్వభావం కలది అంటే ఆ యంత్రాన్ని 
రూపొందించటానికి ఒక భగవంతుడను రూపశిల్పి ఉండాలి కదా! అన్నారు 
కాబట్టి భగవంతుడు ఒక రూపశిల్పి మాత్రమే అన్నారు అటపై ఆ యంత్రం 
స్వతంత్రంగానే పనిచేసేటట్లు భగవంతుడు నిర్మించాడు అన్నారు అలా 
స్వతంత్రత కల్గిన ఈ విశ్వం దానంతట అదే రూపొంది, పనిచేయటం 
ప్రారంభించింది అను సిద్ధాంతరూపకల్పనకు మార్గం ఎర్చడింది 


పునరుజ్జీవనము, సంస్కరణలు (Renaissance and Reformation) 
శ్రుతుల ద్వారా (SCrMIPptUre5) (ఇక్కడ శ్రుతులు అంటే వేదాలు అని కాదు 


వేదాంతం - ఆచరణ 99 


బైబిలు వంటి మతగ్రంధములని అర్థము) కలుగు స్ఫూర్తిని (inspiration) 
నిశ్చయించుకునే వ్యక్తిగత హేతువును (౧640416041 reason) ఒక హక్కుగా 
పరిగణించుటకు వీలు కల్గించినాయి బైబిలు వంటి గ్రంధములకు ఇవ్వబడు 
వివరణలకు వ్యక్తిగత ఆలోచనలు ఆధారములు అయినాయి లూధర్‌ 
(Luther) చర్చి స్థానంలో బైబిలుకు ప్రాధాన్యం ఇచ్చి అదే భగవంతుని వాక్కు 
అన్నాడు 

ఇదే సమయంలో కొంత మంది తాత్వికులు - రూసో (౧౦౮౪౩6౭౮) 
స్కియర్‌మాచర్‌ (SChleIermMacher) రిట్బల్‌ (Ritchel) టాల్‌స్థాయి (Tolstoy) 
మున్నగువారు - కొంతవరకు కాంట్‌ (42౧0 కూడా - క్రైస్తవ విశ్వాసమును 
హేతువాద పరిశీలనలతో (1౧61009 of 8280౧) సమన్వయపరచే ప్రయత్నం 
చేశారు కాని స్పినోజా (Spinoza) హెగెల్‌ (Hegel) డీ (Bradley) 
మున్నగువారు మాత్రము పరిపూర్ణంగా హేతువునే (౧6౭౪౦౧) సమర్ధించారు 


మతవిశ్వాస, హేతువాద సమన్వయ ప్రయత్న ఫలితంగా క్రమంగా 
విశ్వాసం హేతువు ఆధారంగా మార్పుచెంది సైన్సు తెలుపు సత్యముతోను 
(scientific truth) నీతి విలువలతోను (61104! values) సమన్వయం పొందటం 
జరిగింది అందువలన క్రమంగా విశ్వాసం ద్వారా దివ్యదర్శనానుభవం 
(revelation) కంటే విజ్ఞానశాస్త్ర (5901601110) పరిశోధనా ఫలితాల మీదనే 
మక్కువ పెరిగింది 


పునరుజ్జీవన ఉద్యమ (౧6౧౭|:$94009) ప్రధాన లక్ష్యము మానవత 
(Humanism) మానవాతీత (SUperMmatural) దైవ (611౧6) విషయాల కంటే 
మానవ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటమే మానవతావాదం 
(Humanism) (An outlook concerned with human rather than divine or 
supernatural matters) - ఇదే క్రమంగా హేతువాదంగా రూపొందింది 
సామాన్య మానవ అవుసరములు, సామాన్య జీవన సమస్యలు పరిష్కరించు 


100 అనుష్టాన వేదాంతము 


కొనుటలో పూర్తిగా హేతువు ఆధారంగా ప్రవర్తించటం దీని ఆదర్శం (206116 
or outlook emphasizing common human needs and seeking solely 
rational ways of solving human problems and concerned with mankind 
as responsible and progressive intellectual beings) ఎక్కువ మంది 
విజ్ఞులు (Intellectuals) మానవతా సిద్ధాంతమునే (Humanism) సమర్ధించారు, 
అనుసరించారు 


మతాన్ని అనుసరించేవారైనా దానిని పూర్తిగా అర్థం చేసుకుని 
అనుసరించలేదు ఎదో ఒక అలవాటుగానో, మూఢనమ్మకంతోనో లేక 
సోమరితనంతోనో అనుసరించారు దేవుని యందు నమ్మకం ఉందంటారు 
కాని ఆ విశ్వాసం ఆచరణలో ఎక్కడా గోచరించదు ఆలోచనలు, తర్కాలు 
ఉన్నాయి కాని వాటికి వలసిన స్థిరనమ్మకం లోపించింది (Conviction) 
సనాతన విశ్వాసం అంతరించింది దాని స్థానంలో ఎ నూతన విశ్వాసం 
రూపొందలేదు చాలకాలంగా కృశించిన (1000 starved) మానవ మనోశక్తి 
తిరిగి వికసించి, స్థిరత్వము పొందే పరిణామ ప్రవాహంలో మనస్సు మూల 
పునాదులే రూపాంతరం చెందినాయి మానసికంగా బలహీనులు, జీవితంలో 
ఆటుపోట్లు తిన్నవారు మనోవిశ్లేషణా (Psycho-anatysis) మార్గమును 
అనుసరించారు ఈ మనోవిశ్లేషణ హేతుస్పృహ (rAatonalty), విజ్ఞానశాస్త్ర 
గౌరవ ప్రపత్తి ($Urrendering to the prestige of science) అను ముసుగులో 
(86156) సాగింది మతాధికారులు మధ్యయుగం వైపుకు లాగుచుండగా, 
సంస్కర్తలు హేతుజ్ఞానం వైపుకు లాగారు సగటు మానవుడు పాత నమ్మకాలు, 
సంస్కరణల పేరిట ఎర్బడి భగవంతుని విస్మరించిన విజ్ఞుల సహజత్వ ధోరణి 
(naturalism) మధ్య నలిగిపోయాడు ఈ సందర్భంలో పవిత్రత (౧11) అనేది 
పూర్తిగా అర్థం కోల్పోయింది “జాతీయ రాష్ట్ర" (National state) సిద్ధాంతాలు 
ఏర్పడి మానవశక్తి అంతా అటువైపు మళ్లింది అదే తరువాత హిట్లర్‌ నాజీ 
ప్రభుత్వం, ముస్సాలినీ ఫాసిస్టు ప్రభుత్వాలకు దారితీసి ప్రపంచయుద్దానికి 
కారణమైంది 


వేదాంతం - ఆచరణ 101 


రాజ్యము (దేశము) అనేది ఒక అతిశక్తవంతమైన నిర్మాణ ప్రక్రియ 

బాహ్య నియంత్రణలు, ఆంతరిక నీతి నియమాలు దానికి ఆటంకాలు 
కానేరవు సమాజంలోని మనిషి కొంతవరకైనా నాగరికత కలవాడు కాని 
రాష్ట్రము లేక రాజ్యమనేది ఆదిమంగా (pMIMItIVe) అనాగరికంగానే ఉన్నది 
అది ఒక మిక్కిలి పెద్దదైన క్రూరజంతువు వంటిది (beast of prey) 
అంతర్జాతీయంగా వాస్తవంగా ఎటువంటి నియంత్రణలు ఈ క్రూరజంతువును 
నియంత్రించలేవు ఓటమి అను భయం (fea 0 defeat) మాత్రమే దానిని 
నియంత్రించగలదు ఈ రాజ్యాలు నిగూఢమైన చిహ్నాలుగా మారినై వాటి 
రక్షణ కొరకు మనుష్యులు అడవిమృగాలవలే ప్రవర్తిస్తుంటారు 


రూసో యొక్క కరుణ మొదలైన రసాత్మకమైన ఆస్తికత్వమునకు 
(sentimental theism) ప్రామాణిక క్రైస్తవ మత సిద్ధాంతాలకు పోలికలు చాల 
తక్కువ దివ్యదర్శనం అను విషయమే లేని చైనావారి మతం (61010౧ 
without revelation of China) అంటే లిబినెజ్‌ 160౧12 ఆనందించాడు 
భగవంతుడున్నాడని ఎ ఊహాజనిత సిద్ధాంతాల ద్వారా నిరూపించటం 
అసంభవమైనప్పటికి మానవ నిత్యజీవితంలో ఆయన అవుసరం ఎంతైనా 
ఉంది అన్నాడు కాంట్‌ (Kant) 


కాని హెగెల్‌ (Hegel) సిద్ధాంతాలలో భగవంతునికి స్థానం లేదు 
ప్రష్యా రాష్ట్రమే (జర్మనీ దేశమునకు పూర్వపు పేరు) దివ్యభావ్రాలకు రూపాంతరం 
అని, అదే ఈ భూమిపైన వెలసిన దివ్యరూపం అన్నారు బాగం జర్మన్‌ 
జాతీయ సమాజవాది పార్టీ (NatIonal Socialism) "హెగెల్‌ సిద్దాంతము లనే 
అనుసరించింది కాని ప్రష్యన్‌ రాష్ట్రం అనకుండా' జర్మనీ జాతిపూర్వీకులైన 
నార్జిక్‌ (Nordic race) జాతియే మూలాధారమైనది (uI1M21e),, సర్వోత్కృష్ట 
విశ్వవిజ్ఞాన స్వీయరూపమని ప్రకటించారు (the noblest self-expression 
of the cosmic intelligence) ఆ పార్టీ అధికారిక తాత్వికుడు రోసెన్‌బెర్గ్‌ (Herr 
Rosenberg) తన పుస్తకం "The Myth of the Twentieth Century (1930)" 


102 అనుష్టాన వేదాంతము 


లో ఆస్తికులు విశ్వసించు భావాతీత రూపమైన భగవంతుని (20806౧66౧0 
యందు తనకు విశ్వాసము లేదని స్పష్టముగా ప్రకటించాడు తన భగవంతుడు 
మానవత (HUmMan 80110, జాతి ప్రధాన సమాజం (racial society) అని కూడా 
ప్రకటించాడు 


ఈ భావాల నుండే క్రమంగా “ప్రత్యేక జాతి” (61601 r266) అను 
సిద్ధాంత రూపకల్పన జరిగింది అనగా నిమ్న, ఉన్నత దేశాలు (INfEnor, 
superior states) అను సిద్ధాంతాల నుండి నిమ్న, ఉన్నత జాతులు (INfenor, 
superior races) అను సిద్దాంతం ఉద్భవించింది ఇదే జాతుల మధ్య 
తారతమ్య భావములకు దౌరితీసింది (theory of the inequality of human 
races) క్రమంగా ఈ సిద్దాంతానికి సైన్సు సాయి (scientific setting) 
రూపకల్పన జరిగింది 


ప్రతి ఒక్క జాతికి ([268) ప్రత్యేకమైన ఆంతరిక రూపం ఉన్నదని 
(particular soul), అందే వారి అత్యంత ప్రత్యేకరూప (1౧1౫౫6 being) 
పరికల్పన జరుగుతుందన్నారు (6౫85560) ఆ జాతి రక్తంలోనే వారి ప్రత్యేక 
ఉన్నత సుగుణాలు (/114169) రూపొందుతాయి అని సిద్దాంతీకరించారు 
మానవజాతులు అనేది ఒక భావరూపం (abstraction) వారసత్వ ప్రకారంగా 
రక్తం ద్వారా రచించబడిన అనగా రూపొందించబడిన భేదాలు జాతులను 
నిర్ణయిస్తాయి అన్నారు (14065 6616101066 by differences inthe hereditary 
composition of the blood) మానవ జాతులు విభిన్నమైనవే కాక 
విలువలయందు అసమానతలతో కూడినవి (౧0 Only diverse but of 
unequal value) అని కూడ అన్నారు అందునా నార్జిక్‌ జాతి (101610 race) 
అత్యంత ఉన్నతమైనది అన్నారు ఆ జాతి శాఖలను ఈజిప్పనందలి అమేరైట్లు 
జాతియందు, భారతదేశ ఆర్యులందు, ప్రాచీన గ్రీకులందు, ప్రాచీన రోమ్‌ 
జాతీయులందు గుర్తించవచ్చునని చెప్పారు అయినా జర్మన్‌ జాతి మాత్రమే 


వేదాంతం - ఆచరణ 103 
అందరి కంటే ఉన్నతమైనది అని నిర్ణయించారు 


నిమ్నజాతులతో కలయిక ఉన్నత జాతులను కాలుష్యపరుస్తుంది అని 
వారి అభిప్రాయం భారతదేశమందు ఏర్పడిన కుల అసమానతా భావాలు 
దీనికి ప్రతిబింబమేమో! ప్రపంచ చరిత్రలో అలా కాలుష్యం పొందిన జాతులకు 
ఉదాహరణలుగా భారత, పర్షియా, గ్రీసు, రోమ్‌ జాతులను పేర్కొన్నారు 
నీచజాతి సంపర్కం వలననే ఆ జాతులు దిగజారిపోయినై అని వారి అభిప్రాయం 
సార్వజనిక (౪౧|/6/5&)) మతము అనునది నార్జిక్‌ జాతికి తెలియదు నార్జిక్‌ 
జాతి జెన్నత్యమునకు కాధాలిక్‌ కైస్తవులను, కమ్యూనిష్టులను, సార్వజనిక 
మతస్థులను (Free masonry which is a system and institution of 
instinctive sympathy or understanding) పత్యేక శత్రువులుగా 
భావించారు జర్మానిక్‌ ఆత్మ మూడవ రీక్‌ (1౧016 Reich) రూపంగా 
అవతరించిందని వారి విశ్వాసం (Note Reichisthe former German state 
FirstReich The Holy Roman Empire 962-1806 Second Reich: The 
German Empire 1871-1918 Third Reich The Nazi Regime 1933-45 
Only the third Reich is the normal historical terminology) వీరి జండా 
గుర్తు క్రైస్తవ శిలువ (0055) గుర్తుకు బదులుగా స్వస్తికా ఉంటుంది (హో) 
నార్జిక్‌ వారసత్వము నీచజాతి సంపర్కము నుండి రక్షించటమే నేషనల్‌ 
సోషలిస్ట్‌ పార్టీ ధ్యేయము అన్నారు 

ఈ విధంగా దేశ నిమ్నత్వ, ఉన్నతత్వముల నుండి (INfenonty, 
superiority) జాతి నీచత్వ, ఉత్కష్టతలకు (INnfenorty, supenorty) అట పై 
కుల, వర్గ అసమానతల వరకు దారితిసింది దినివలన వైషమ్యాలు పెరిగి, 
పునరుజ్జీవన ఉద్యమ సారాంశమైన మానవతాభావం (Humanism) 
అదృశ్యమైంది 


ఒకవైపు ప్రపంచములోని మతముల చరిత్ర పరిశీలిస్తే అవి దైవ 


104 అనుష్టాన వేదాంతము 


బోధనా ప్రయోగములుగానే (eXpenment of divine pedagogy) మిగిలినవే 
గాని అభ్యాస ప్రాప్త దివ్యానుభూతి పొందిన సందర్భాలు చాల తక్కువ ఎపుడో, 
ఎక్కడో జరిగిన సత్యాన్వేషణ వలన పొందిన అనుభూతిని సర్వసామాన్యముగాను 
(Generalised) శాశ్వతమైన వివేకవిశిష్టమైన (rational powers) శక్తి అని 
చెప్పుటకు వీలుపడదు స్థూలంగా చెప్పాలంటే, మతము అనగా భగవంతునిపై 
ఆధారపడే మనోభావన అని కొంత మంది నిర్వచించారు క్రైస్తవ మతమును 
విశ్వమానవ సౌభ్రాతృత్వము, నిస్వార్ధసేవ అని మరికొంతమంది అభిప్రాయం 
కాని మతమును వివేక విశిష్టతతో (Ratonalclarity) నిర్వచించిన సందర్భములు 
కనబడవు 


దివ్యదర్శనం (revelation), పవిత్రత (piety) వివేకంతో కూడిన 
అంతఃకరణం (Intellectual conscience) వలన మాత్రమే సాధ్యము కాని 
మతం విశ్వాసాలతో కూడినది ఆ విశ్వాసాలలో ఏ ఒక్క భాగమైనా ఎలా 
ఏర్పడింది, ఆధారాలు ఎమిటి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది దాని 
సమాధానమునకు ఒకటే మార్గమని తోస్తుంది అది శాస్త్రజ్ఞానము ఒక దాని 
మీదనే ఆధారపడకుండ ఆచరణ ద్యారా కలుగు అనుభవముతోను, 
పరిశీలనతోను (eMp।nICal Meth0d) యదార్థ విషయములను గహించటమే 


అధునికత్వము (Modemism) - మానవత (౧౪౧౬౧15౧) అనునవి 
దాదాపుగా ఒక రకమైన మధ్యస్థ రాజీ సమాధానాలు (60గ౧౧౦గ1$69) అనవచ్చు 
ఇంకా స్ఫుటంగా చెప్పాలంటే అవి తార్కిక భౌతికవాదములు (6111601021 
materialism) అనవచ్చు మానవ ఆరంభదశ (0101) మానవ స్వభావములను 
గురించి వాటి విళశ్వోత్పత్తి (6009౧1080౧) సిద్దాంతాలు వాటికి ఉన్నాయి 
మానవ గతస్థితి అంధకారం, అనాగరికం దాని నుండి బయట పడటానికి 
వలసిన వెలుగును, స్థిరత్వమును పొందటమే ఈ వాదము ఆశయము 
అనవచ్చు. దానికి అనుకూలమైన ఆర్థిక, సామాజిక మత పద్ధతులు ఆ 


వేదాంతం - ఆచరణ 105 


వాదములో ఉన్నాయి. మూఢవిశ్వాసము అను దుర్చలత్వము, మందబుద్ది 
(imbecility) నుండి వెలువడి బుద్ధి పరిపక్వత (54౧100) సంస్కృతి (Culture) 
నాగరికత (61/1124100) అను రహదారి (hgh ౪౭/౧) పైకి వచ్చుటయే దాని 
లక్ష్యము 


స్వర్గము, దేవుడు అను నామములు నిరాధారమైన, శూన్యమైనవని, 
అవి ప్రాంతీయంగా మానవుడు ఊహించుకున్నవి అని వీరి వాదన ప్రతి 
విషయమును పదార్థము, కదలిక (Matter and Motion) ఆధారంగా 
వివరించదగును అంటారు అంతర్భూతమైన వాస్తవికత (IMMAanNent reality) 
స్వీయమైన ఆంతరిక తార్కిక విధానము ద్వారా (౪౧౦161౧0 itself by an inner 
dialectic) వికసించునని, హెగెల్‌ (Hegel) సిద్దాంతము - దీనినే కొద్ది 
భేదముతో కార్లమార్క్స్‌ (Carll Mar) అనుమతించాడు హెగెల్‌ చెప్పిన 
అంతర్భూత వాస్తవికత లేక సత్యము (immanent reality or spit) అను దాని 
స్థానములో పదార్థము (Matter) అను పదము (40/06) ను ఉపయోగించాడు 


పదార్థము స్వీయ చలనశక్తి కలదనియు, ఆ చలనశక్తి యొక్క 
అత్యున్నతమైన బాహ్యరూపమే మానవుడు అని ఈ మార్క్స్‌ వాదన సారాంశం 
ఇది ఒక విధమైన మానవ వ్యక్తిత్వ స్వీయ స్థిరీకరణ ఉద్యమం అనవచ్చు (ఇ 
self-determining movement of expression of human personality) దీనిని 
పూర్తిగా భౌతికంగా పరిగణించారు (Maternal) మనిషికి ఆత్మ వ్యక్తిత్వం (8611) 
స్వేచ్చ, స్వీయ బాధ్యతలు నిరాకరించబడినవి ఒకనాడు నేరస్థులను, 
పాపులను శాశ్వతంగా దోషులుగానే పరిగణించారు కాని ఈ సిద్ధాంతం 
ప్రకారం వారిని తిరిగి ఆరోగ్యవంతులై నీతిమంతులుగా మార్చుటకు అవకాశం 
ఉన్నది కాని అది భగవంతుని కరుణాకటాక్షముల వలన మాత్రం కాదంటారు 
మానవుడు భౌతికశక్తుల పరిణామ దశారూపమే అయినను అతనిలో పవిత్రత 
ఉంటుందంటారు అట్టి దైవత్వానికి మానవుడు స్వల్పజీవి (100 5Mall) అని 
అందుచే ఆ దైవత్వం సమాజానికి చెందుతుందన్నారు 


106 అనుష్టాన వేదాంతము 


గ్రీకు తత్వసిద్దాంతం ప్రకారం వాస్తవమైన ప్రగతి నిశ్చయమైన 
కార్యాచరణలోనే ఉన్నది (10 positive action) స్పష్టమైన తార్కిక విధానం 
(concrete reasoning), బాహటమైన లేక సామాజికపరమైన జీవశక్తి దానికి 
ప్రధానమైన అంశాలు (064010 spint) అనాగరిక స్థాయి నుండి నాగరిక 
స్థాయికి ఎదుగుటకు నీతి, న్యాయసూత్రములతో ఒక విశాలమైన అల్లికను 
(frame work) లేక చట్టమును మానవులు తయారుచేసుకున్నారు దానికి 
అత్యున్నతమైన విలువలను ఇచ్చారు కాని పైన చెప్పిన నిశ్చయమైన 
కార్యాచరణ ద్వారా ప్రగతి అను సిద్దాంత సందర్భంగా ఈ విలువలను 
సాంకేతికాచారము లేక లోకాచారము మాత్రమె అని త్రోసిపుచ్చారు ప్రకృతికి 
(Nature) దయ, న్యాయము అనేవి తెలియవు అన్నారు బలములోని 
తారతమ్యం దాని శక్తి మాత్రమే తెలుసు మతం ప్రవచించే శాంతి, సౌభ్రాతృత్వము 
ఎండమావులుగానే మిగిలిపోయాయి జీవిత, సామాజిక స్వస్థతకు వలసిన 
పరిస్థితులను, అంశములను తెలుసుకోవాలంటే జీవశాస్త్ర పరిధి (B10109y) 
లోకి వెళ్లాలి మానవశరీరంలోని జీవాణువు స్వభావం కంటే బాహ్యంగా మానవ 
స్వభావం ఎ మాత్రం భిన్నం కాదు శతృజీవాలు ఎవైనా మానవ శరీరంలో 
ప్రవేశించగానే వాటిని వెంటనే చుట్టుముట్టి నాశనం చేసే రూపాలు (IMMUne 
bodes) మానవ శరీరంలో ఉన్నాయి కాబట్టి జీవపరిణామ ప్రవాహంలో 
కలహాలు యుద్దాలు (51119 andwar) అను అంశాలు అంతర్లినంగా ఉన్నాయి 
అన్నారు అందుకే గ్రీకు సాహిత్యంలో యుద్ధభూమిలో మరణం స్వర్గసోపానం 
అన్నారు ఈ ఆర్యోక్తి భారతదేశంలో కూడా నాటుకుపోయిందని మనకు 
తెలిసిన విషయమే 


అందుకే గ్రీకులు ఎధెన్సు (Athens) పట్టణ ప్రగతికి ఏ సూత్రం 
ఉపయోగపడుతుందో అదే అవుసరమైనది, ఉన్నతమైనది కూడా అన్నారు 
ఇది ఈనాడు మానవులందరికి పరమావధి అయినది అదే వ్యక్తిపరంగా 
అయితే స్వార్ధం అంటారు సమాజపరంగా, దేశపరంగా అయితే సమాజసేవ, 


వేదాంతం - ఆచరణ 107 


దేశభక్తి అన్నారు తమకేది లాభం కలిగిస్తుందో అదే సవ్యమైనది (19౧0 లాభం 
కలిగించనిది తప్పు అన్నారు మానవత్వం, సౌభ్రాతృత్వం ఆశయాలుగా 
చెప్పబడిన క్రైస్తవమతం కూడా ఈ ఆలోచనా సరళిని మార్చలేకపోయింది 
బ్రిటిష్‌ తాత్వికుడు సర్‌ ధామస్‌ బ్రౌన్‌ (SII Thomas Browne) తన “రిలిజియో 
మెడిసి' (౧6|8|౦ 1416010) అన్న గ్రంధంలో ఇలా అన్నారు “అందరు ఒకే 
సమయంలో సుఖమును పొందలేరు ఒక దేశ ఉన్నతి, మరొక దేశ పతనం 
మీద ఆధారపడుతుంది ” అదే భావమును వోల్డెర్‌ (Voltair) మహాశయుడు 
కూడ ప్రకటించాడు “మానవజాతి పరిస్టితి అలాగే ఉన్నది స్వదేశ బెన్నత్యం 
కావాలంటే ప్రక్కనున్న దేశవినాశం కోరినట్లె ” 


ఈ సిద్దాంతాలు క్రమంగా బలం పుంజుకుని ఊడలుగా వ్యాపించినై 
నాగరికతా బెన్నత్యం (the most cmilized state) పొందిన దేశం అంటే అది 
అత్యంత కలహాభిలాషి (298/69981/6) అని నిర్వచించారు ఈ కలహాలు, 
యుద్దాలు ఈ ప్రపంచం, మానవజాతి ఉన్నంతవరకు ఉంటాయి అన్నారు 
మానవ ఆలోచనా సరళి, మానవ స్వభావం ఆరోగ్యవంతమైన మరొక సరళీకృత 
మార్గ అన్వేషణను వ్యతిరేకించింది మానవుడు ఆహార అన్వేషి అడవులలో 
జంతువుల “చంపటం, చంపబడటం' అను జీవనక్రమం అని భావార్థం స్త్రీకి 
మాతృత్వం ఒక వరం అన్నారు మాతృత్వం ఒక భారమైన, ఎంతో బాధతో 
కూడిన ప్రక్రియ అయినా మాతృత్వం ఎంతో ఉత్కృష్టమైనది అంటారు గదా! 
ఈ సత్యాన్నే యుద్ధ సిద్ధాంతానికి ఆపాదించారు స్త్రీకి మాతృత్వం ఎలాగో 
అట్టిదే పురుషునికి యుద్ద అనుభవం ఫలితం అన్నారు 


ఇటలీ దేశపు నియంత ముస్ఫోలినీ (145501౧) యుద్ధమును ఇలా 
నిర్వచించాడు, "మానవశక్తిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లగలిగేది యుద్ధం 
ఒకటి మాత్రమే యుద్ధమునకు సాహసించే వారే అత్యున్నత ఘనతకు 
(nobility) అర్హులు ” 


108 అనుష్టాన వేదాంతము 


భూకంపము సహేతుకంగాదు (UNreasOnable) అలాగే రోగాలు, 
అంటువ్యాధులు కూడా వాటికి నీతి, న్యాయాలు ఉండవు యుద్దం కూడా 
అట్టిదే అన్నారు పరిపూర్ణ శాంతి అంటే, అది మరణం ద్వారానే అన్నారు 
భౌతికంగా శాంతి అంటే తాత్కాలికమైన సంధి ఒప్పందాలే (AarMIstIce or 
truce) శాంతి అనేది పరస్పర సహనమునకు చిహ్నము అన్నారు అయినా 
నియంత్రించబడిన లేక అంతర్లీనంగా ఉండే శతృత్వ స్వభావమే జీవపరిణామ 
ప్రగతి లక్షణము అన్నారు ఆ విధంగా నాగరిక జీవితంలో యుద్ధము అను 
భావం అతిసామాన్య భాగంగా (౧౦గ౧౫4| part) గ్రహించటానికి మానవుడు 
అలవాటుపడ్డాడు అన్నారు 


హెగెల్‌ సిద్ధాంతం ప్రకారం ప్రష్యా (ఆధునిక జర్మనీ) దేశపు సైనిక 
ప్రభుత్వం అనగా ఆనాటికి ఉన్న స్థితి ఈ ప్రపంచంలో “దైవ ఆత్మకు” (16 
80140) మహోన్నతమైన రూపం అదే మరొక విధంగా చెస్తే నీతి, న్యాయములకు 
స్థానం నిరాకరించబడింది అని అర్దము 


“మంచి అనగా వర్తమాన వాస్తవ స్థితి అని భమలోపడి మంచి-చెడుల 
తారతమ్యమును బలమైనది - బలహీనమైన దానికి గల భేదమునకు 
దిగజార్చారు ప్రధానం బలప్రయోగం, నిర్బంధన మంచి-చెడులతో పనిలేదు 
మంచికి మరింత శక్తివంతమైన బలప్రయోగం అని అర్ధం చెప్పబడినది ఈ 
విధంగా ఎ ప్రభుత్వమునకు నీతిపరంగా స్టానం లేకుండా పోయింది. జాతి 
పోరాటాలు కాని, వర్గపోరాటాలుగాని బలప్రయోగం ద్వారా మాత్రమే 
పరిష్కరించవచ్చునను విశ్వాసము బలపడినది 


ఏ దేశానికైనా, ఎ జాతికైనా, కుల, వర్గానికైనా వాటి అవసరాలకు 
అనుకూలమైనదే సత్యమైనది అని, మిగిలినవి అన్ని అసత్యములని 
విశ్వసించటం జరుగుతోంది 


వాస్తవమైన ప్రజాస్వామ్యమునకు పరిపూర్ణ భౌతికరూపం ఇవ్వకలగటం 


వేదాంతం - ఆచరణ 109 


వర్తమాన తరం (present generation) వారి అత్యంత ముఖ్యమైన బాధ్యత 
ఇచట ఒక ప్రశ్న ఉదయించటం సహజం అసలు బలప్రయోగం అనేది 
అవసరం లేదా? ఉన్నది న్యాయబద్ధమైన, చట్టపరమైన నియంత్రణకు దాని 
అవసరం ఉన్నది భారతదేశంలో హైందవ చట్టములు అందుకే నిర్దేశించబడినవి 
కాని బలప్రయోగంతో సాధించినవానికి పరిపూర్ణత సిద్ధించదు అని చెప్పబడింది 
మహాభారతంలో (11-94-1) ఇలా చెప్పబడింది 

“హింసయా సంయుతమ్‌ ధర్మం అధర్మంచ విదుర్‌ బుధాః” 


యుద్ధము ద్వారా సాధించిన దానికంటే యుద్ధము లేకుండా సాశించిన 
విజయం గొప్పది అన్నారు 

ఈ హెతువాద వివరణ సందర్భంలో ఒక సందేహం వస్తుంది పాశ్చాత్య 
నాగరికతలో మత విలువలకు స్థానం లేదా? పాశ్చాత్య నాగరికత అంతర్భాగ 
విశ్లేషణ ప్రయిత్నిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది పాశ్చాత్య నాగరికతా 
సౌధానికి మూలస్తంభాలు మూడు అన్నారు (1) గ్రీకు దేశపు కళలు, సంస్కృతి 
(art and culture), రోమ్‌ దేశపు చట్టములు, నిర్మాణక్రమము (law and 
organization), (2) క్రైస్తవ మతము దాని నైతిక విలువలు, (3) విజ్ఞానశాస్త్ర 
వికాసము (scientific enightenment) పాశ్చాత్య మత జీవితము (relgeous 
Ife), పాశ్చాత్య నాగరికత పై దాని ప్రభావం ఎంత వరకు ఉన్నది పరిశీలించినపుడే 
పాశ్చాత్య నాగరికతా విశ్లేషణ సాధ్యపడుతుంది 


క్లుప్తంగా వివరిస్తే పాశ్చాత్య మతసాంప్రదాయాలలో మూడు విధములైన 
ప్రవాహాలు అంతర్లినంగా ఉన్నట్లు గమనించవచ్చు ఇవి తరచు పరస్పర 
విరుద్ధంగా ఉన్నట్లుగా గూడా సూచనలు కనబడతాయి ఈ ప్రవాహాలను 
సంగ్రహంగా (1) గ్రీకు-రోమ్‌ (Grsec0-Roman) ('2) హీబ్రూ (Hebrew) 
(3) హిందూమత నిగూఢత్వం (11106404 Mysticism) 


110 అనుష్టాన వేదాంతము 


గ్రీకు-రోమ్‌ నాగరికత ప్రధాన లక్షణాలు (1) హేతుప్రాధాన్యం 
(rationalism) (2) మానవత (౫4౧౭౧18౧) (3) రాష్ట్ర అధికారం మిన్న 
(sovereignty) అను సిద్దాంతాలు మత సాంప్రదాయాలను, నియమాలను 
ఎదురించటం, ఎంత అసౌకర్యమైనా భరించి యోచనాతత్వము (5011 of 
speculation) నకు ప్రాధాన్యం ఇవ్వటం గ్రీకులతోనే ప్రారంభమైందనవచ్చు 
ప్రపంచం ఎవరో ఒక దేవుని సృష్టి గాని, లేక మానవునిచే సృష్టించబడినది గాని 
కాదన్నారు గతంలో కాని, వర్తమానంలో గాని, ఇక భవిష్యత్తులో గాని అలా 
నిరంతరం ప్రకాశించే సజీవజ్యోతి (6/61/1౧09) అనియు అది కాలగతిన 
వలసిన పరిమాణంలో స్వయంస్నష్టి, స్వయంగానే అంతరించటం వంటి 
శక్తులను పొందుతుంది అన్నారు మూఢనమ్మకముల నుండి, అసత్యముల 
నుండి మానవాళిని ఉద్ధరించటమే గ్రీకు నాగరికత ముఖ్య లక్షణము 


ఆధునిక నోగరికతా ప్రభావమునకు కారణములు సైన్సు దృకృధము 
(the spirit of science), హేతువాదము (rationalism) మతముతో 
సంబంధంలేని మానవతాదృష్టి (660061! humanism), రాష్ట్ర సార్వభౌమత్వం 
(sovereignstate) కాని ఆధునిక నాగరికతను ప్రభావితం చేసిన ఈ అంశాలు 
పూర్తిగా ఆధునికం కాదు క్రీ॥పూ॥ నాలుగైదు శతాబ్బముల నాటి గ్రీకు 
నొగరికతలోనే ప్రభవిల్లినై 


ఈనాటి పాశ్చాత్య జీవశాస్త్ర (NatUral 8018౧06) విజ్ఞానానికి ఆనాడే 
గ్రీకులు బీజావాపనం చేశారు ఎ విషయమునైనా విశ్లేషించుట (analyse) 
పరిశోధించుట (explore) పరీక్షించుట (1850 నిరూపించుట (prove) అను 
ప్రక్రియలను హేతువు ఆధారంగా (1౧ the light of reason) సాగించటమే 
ఆనాటి గ్రీకుల ఆశయము సిద్ధాంత పరిగణనలోనికి రాని జీవితాంశమంటూ 
లేకుండ చేశారు జీవన విధానమును హేతుదృక్పధములోనికి తెచ్చి మానవ 
జీవన విధానమునకు సరైన మార్గం తెలుసుకుని, దానిని హేతువు ఆధారంగా 


వేదాంతం - ఆచరణ 111 


రూపొందించిన సూత్రాలతో (prIncmples of rea50n) సమన్వయించి పురాతన 
మూఢవిశ్వాసముల వలన ఏర్పడిన సంకులస్థితికి ఒక క్రమస్థితిని కల్పించిన 
వారిలో గ్రీకులు ప్రధములు పరిశీలనా విధానమునకు లోనుగాని 
జీవనమార్గమును వ్యతిరేకించాడు సోక్రటీసు ఆనాటి సంప్రదాయబద్ధంగా 
స్థరపడిన పడికట్టు మాటలను (6atCh ౪01059) పరిపూర్ణంగా విశ్లేషించాడు 
మానవ స్వభావం ప్రధానంగా మంచిదేనని, చెడు అనేది ఎపుడో జరిగే 
పారపాటు వంటిది అని విశ్వసించాడు సోక్రటీస్‌ (9002199) 


సార్వజనీనమైన భావములే వ్యక్తిగత స్వభావమునకు గూడ వర్తిస్తాయని, 
వ్యక్తిగతం కంటే సార్వజనీనమే (40/69) వాస్తవమైనది అన్నాడు ప్తాటో 
అనిత్యమైన §®8 (transient realm) నుండి విముక్తి పొంది, నిత్యానుభవములో 
ఎదురయే కలవరములను (00౧1510౧) పొర పొట్టను తొలగించుకుని వాస్తవమైన 
ప్రపంచమును గురించి యోచించేవాడే తాత్వికుడు కాగలడు అని విశ్వసించాడు 
ష్లాటో ([,40) రూఢియైన వాస్తవ స్థితిలోని (concrete reality) మానవుని 
గురించియే నిరంతరం వారి ఆలోచన మానవునికి పూర్తి ఇంద్రియ స్వేచ్చ 
మానసిక శక్తులకు పరిపూర్ణ అవకాశము వారి ఆశయము మానవునిలోని 
ప్రతిభాగం పరిపూర్ణంగా ఎదగనిచ్చి వాటి మధ్య సమన్వయం కలిగేటట్లు 
ప్రయత్నించాలి ఇంత తాత్వికులైనను గ్రీకులు మత విషయంలో గాని నీతి 
విషయాలలో గాని ఎ మాత్రం శ్రద్ధ చూపలేదు, బుద్ది మళ్లించలేదు వారికి 
తెలిసిన దేవతలు ఒలింపియన్‌ శిఖరం (Olympian Gods) మీద ఉన్నట్లుగా 
భావించబడిన శక్తులు మాత్రమే ఆ శక్తి రూపాలు పన్నెండుగా (4/611/6 gods) 
భావించారు వాస్తవానికి అవి ప్రకృతి శక్తులు అటుపై వాటిని మానవ వివిధ 
స్వభావ ప్రతీకలుగా గుర్తించారు గ్రీకు పౌరాణిక గాధలలో వాటిని మానవాతీత 
శక్తి రూపాలుగా చిత్రించారు. ప్రత్యేక ఉన్నత ఆధ్యాత్మిక సిద్దాంతములతో 
కూడిన మతము అని ఎదీ గ్రీకులకు ఉన్నట్లు సూచనలు లేవు 


112 అనుష్టాన వేదాంతము 


కాని మతవిశ్వాసాలు రాజకీయాలకు ఉపయోగపడినై ప్రతి ఒక్క 
పట్టణమునకు ఒక దేవత రక్షణ ఉన్నదనే విశ్వాసం గాఢంగా ఉండేది మత 
ఉత్సవాలకు గ్రీకులకు మాత్రమే ప్రవేశముండేది ఈ సంప్రదాయ విశ్వాసాలను 
ఎదిరించినందుకే సోక్రటీసును ఉరితీశారు 


వారి ప్రార్థనలలో ప్రధానాంశాలు ఆరోగ్యము, శారీరక బలము, 
పట్టణములో కీర్తి, స్నేహితులతో సాన్నిహిత్యము, యుద్ధములలో రక్షణ, 
సంపద వృద్ధి మాత్రమే ఉండేవి ఆధ్యాత్మిక దృక్పధము ఎ మాత్రము 
గోచరించదు అరిస్టాటిల్‌ కూడ దాదాపు ఇవే అంశాలను ప్రస్తావించాడు 
(ఆయన పుస్తకం Rhetonc లో) సుఖం అనగా ఆయన నిర్వచనం ఇది 
మంచితనముతో కూడిన సంపద, స్వతంత్ర జీవనం, రక్షణ గల జీవనం, ఈ 
విధమైన జీవనమును ఈయగల సంపన్నమైన రాష్ట్రము లేక ప్రభుత్వము 
సంపన్నమైన పుట్టుక, విరివిగా స్నేహితులను కలిగియుండుట, సత్సంతానము, 
సుఖవంతమైన వృద్ధాప్యము, శారీరకంగా మనిషి దృఢత్వమును, ఆరోగ్యము, 
సుందరమైన రూపు వ్యాయామంతో ఎదిగిన శరీరం, - ఇంతకు మించి సుఖం 
అనేది ఏదీ లేదు అంటాడు వృద్దాప్యం అంటే గ్రీకులకు ఎవగింపు వృద్దాప్యం, 
మరణం లేని అత్యున్నత మానవరూపాలనే దేవతలుగా ఊహించారు 


ఆధ్యాత్మిక జీవితమును గురించి గాని, మరణానంతర జీవితమును 
గురించి గాని గ్రీకులకు ఒక అభిప్రాయం ఉన్నట్లుగా ఎక్కడా సూచనలు లేవు 
వారి తాత్విక చింతనలో దానికొక నిర్దుష్ట స్థానం లేదు మరణానంతర 
జీవితమును గురించి ప్తాటో కూడ (ఆయన Republc అను గ్రంధం) 
నిశ్చితాభిప్రాయం వెల్లడించలేదు అది అమరత్వం బెతుందా లేక 
స్వప్న్పరహితమైన నిద్రవంటిదా తేల్చుకోలేకపోయాడు అరిస్టాటిల్‌ అయినా ఈ 
విషయంలో ఇంతకు మించి ఏమి స్పష్టత కనబరచలేకపోయాడు (ఆయన 
{Nichomachean Ethics అను గ్రంధములో) మనిషి మరణానంతరం మంచి 


వేదాంతం - ఆచరణ 113 


లేక చెడులకు అతీతుడు అన్నాడు గ్రీకు దేశం ప్రాభవంలో ఉన్నపుడు గ్రీకు 
తత్వదృష్టి ప్రత్యక్ష ఎకాత్మక దర్శనము (౧081/15) మానవత (46౧౬౧18౧) 
వరకే పరిమితమైనది అనగా అనుభవం ద్వారా గడించిన విజ్ఞానమును 
ప్రత్యక్ష పరిశీలన ద్వారా నిర్ధారించుట మానవాతీత, దైవవిషయాల కంటే 
మానవ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుట ఇదే క్రమంగా 
వర్తమానకాలంలో హేతువాదంగా రూపొందింది (RatIonalIsm) 


గ్రీకుల తత్వచింతనలో ఆధ్యాత్మికంగా శూన్యత (VaCuum) ఏర్పడింది 
ఈ శూన్యత రాష్ట్రభక్తి (46/0100 to the city-state) తో పూరించబడింది గ్రీకు 
సమాజంలో ఒక నగరం ప్రమాణకాంశము (4౧0 అందుచే ఆ నగరం ఎడల 
భక్తి పౌరుల బాధ్యతగా గుర్తించారు ఎ నగరము మరొకరి ఆధిపత్యమును 
అంగీకరించలేదు అందువలననే గ్రీకులు తమ నగర భక్తి దృష్టిలోపడి దేశ 
ఐకమత్యమును మరచారు ప్తాటో ఆదర్శమైన సమాజమును ఆశించాడు 
కాని అది ఒక నగరదేశమును దృష్టిలో ఉంచుకునే చెప్పబడింది కాని అఖిల 
మానవ సమాఖ్య లేక ప్రజాప్రభుత్వముగా ఊహించబడినట్లుగా లేదు ఈ దేశ 
(నగర) భక్తి అనబడు అసత్య మతవిశ్వాసంతో గ్రీకు నాగరికత అంతరించింది 
ఎ వ్యామోహం (dIsINterested) లేకుండా విజ్ఞానమునకై శ్రమించుట అను 
వారసత్వమే గ్రీకు నాగరికత పాశ్చాత్య దేశాలకు ఇచ్చింది కాని దీనికి 
వ్యతిరేకాద్ధకంగా పైన చెప్పబడిన నగర-దేశభక్తికి దారితీసింది అదే హెగెల్‌ 
మొదలగు వారి సిద్ధాంతములకు మూలము గ్రీకు నాగరికత అంతరించటంతో 
ఈ నగర-దేశభక్తి అదృశ్యమై దాని స్థానంలో జనబాహుళ్య భావం (Public 
5010 ఎర్పడింది 


గ్రీకుల తరువాత రోమనుల నాగరికత రూపొందింది ఇది కొంతకాలం 
ప్రభావం చూపింది కానిరోమ్‌ మతమునకు, రాష్ట్రము (ప్రభుత్వమునకు)నకు 
పరస్పర సంబంధం ఎర్పడింది ప్రభుత్వ ఆమోదం పొందిందే ఆ రాష్ట్రమతం 


114 అనుష్టాన వేదాంతము 


ప్రజలు ఆ మతమును గౌరవించినంత కాలం వారివారి వ్యక్తిగత విశ్వాసాలను 
కలిగియుండవచ్చు మతకార్యక్రమములకు పూజారులు ఎర్చరచబడ్డారు 
నూతన, వినూతన ఆరాధనలు ఆమోదించబడినవి క్రమంగా రోమ్‌ వింతవింత 
విశ్వాసాల పురావస్తు ప్రదర్శనశాలగా (144966౧0) మారింది అంతే కాకుండ 
జూలియస్‌ సీజర్‌, ఆగస్టస్‌ వంటి అపారమైన అధికార బలం కల ప్రభువులను 
మానవాతీత శక్తులుగా పూజించటం ప్రారంభమైనప్పటి నుండి దురభిమానం 
పెరిగి దైవారాధన సన్నగిల్లింది ప్రభువులపై దైవత్వ ఆరోపణ (4౧౦౧609515) 
లతో మత నిగూఢత్వం (౧౫౩.8౧) అంతరించి, మతం జాతీయగీతంగా 
మారింది (౧4౦౧౬! anthem) ఆ రకమైన మతము మానవుని అధ్యాత్మిక 
సాధనకు, అమృతత్వ కోరికలకు దూరమై రోమ్‌లోని వివిధ రాష్ట్రముల ఐక్యత 
కల్పించలేకపోయింది ప్రతి రాష్ట్రము వారి ప్రత్యేక మతమునే గౌరవించి 
పొరుగు వారి మతమును ద్వేషించారు ప్రాంతీయతత్వం ప్రబలి పర్యవసానంగా 
రోమ్‌ సామ్రాజ్యం పతనమైంది ఎపుడైతే ఈ పురాతన మత సంప్రదాయాలు 
అంతరించినవో అపుడే నూతన మతమైన కైస్తవం వెలుగులోకి వచ్చింది రోమ్‌ 
సైనిక విజయాలతో దానికి ఇతర జాతులతోను వారి మత సంప్రదాయాల 
తోను స్పర్శ ఎర్పడింది అపుడే రోమ్‌ దేశపు మతపరమైన లోపాలు, 
దారిద్ర్యము బయటపడి ఇతర దేశపు మత ప్రభావానికి లోనైంది రోమ్‌ కొంత 
ఘర్షణ తదుపరి క్రైస్తవం విజయం సాధించింది రోమ్‌ చక్రవర్తి కాన్‌స్టంటైన్‌ 
క్రైస్తవమతం అనుసరించటంతో (క్రీ॥శ॥ 306-337 లో కాన్‌స్టంటెన్‌ (Constantine) 
రోమ్‌ను పాలించాడు) సనాతన యుగము, దాని ప్రతిభ అంతరించింది 
అటుపై అనగా దాదాపు క్రీ॥శ॥ 5వ శతాబ్దాంతం నుండి 11వ శతాబ్దం వరకు 
పాశ్చాత్య దేశాలలో సాంఘికంగా, మతపరంగా, రాజకీయంగా అంధకారమైంది 
దీనినే అంధయుగం (Dark Ages from the end of 5 AD to 11 AD) అన్నారు 
11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు మధ్యయుగంగా చెప్పబడింది 14వ 
శతాబ్దం నుండి ప్రారంభమైన ఆధునికయుగం 16వ శతాబ్దంలో పునరుజ్జీవన 


వేదాంతం - ఆచరణ 115 
(Renaissance) ఉద్యమంతో శక్తివంతమైంది 


పాశ్చాత్య మతజీవితమును ప్రభావితం చేసిన వాటిలో యూదుల మత 
విశ్వాసాలు కూడా ఉన్నాయి ప్రవక్తల జీవితాలే యూదుల (౮౪౫5) ఘనత 
గ్రీకు తాత్వికులకు భగవంతుడు పరిపూర్ణమైన మంచితనమునకు భావరూపం, 
యూదులకు, అటు తరువాత క్రైస్తవులకు కూడ భగవంతుడు సర్వోన్నతుడు 
అతడు తన సంకల్పమును (॥॥) ప్రవక్తల ద్వారాను తన అజ్ఞానువర్తుల 
ద్వారాను మానవులకు తెలియజేస్తాడు అని వారి విశ్వాసము కైస్తవులు ఒక 
అడుగు ముందుకు వేసి, భగవంతుడు మానవరూపం పొంది ఈ భూమిపై 
మానవజీవితానికి మార్గం చూపాడు అన్నారు గ్రీకులకు ఎదో ఒక చారిత్రక 
ఘనసంఘటన (great event) ద్వారా భగవంతుడు తమకు వ్యక్తమై విముక్తి 
కలిగిస్తాడను విశ్వాసంతో ఎదురుచూడటం వంటి చింతన లేదు ఒక 
నిశ్చితమైన ధ్యేయంతో చరిత్ర పరిభ్రమిస్తూ ఉంటుంది అని మాత్రమే వారు 
విశ్వసించారు 


కాని యూదులు (౮6/౫9) మాత్రం అట్టి సంఘటన నిశ్చయంగా చరిత్ర 
తీరునే నిర్ణయించగలదని గాఢమైన విశ్వాసం కలవారు రక్షకుడెవరో వస్తాడు 
అను విశ్వాసం యూదుల (Jews (0౧ Hebrews) చరిత్రలోనే అతిప్రధానమైన 
విషయం ఈ విశ్వాసమే కైస్తవమతంలో కూడ సజీవంగా ఉండిపోయింది 
మానవాళికి యూదులు ఇచ్చిన కానుక వంటిది, ఎకేశ్వర ఆరాధన 
(Monotheism) కాని ఆ ఈశ్వరుడు నిర్గుణుడు, నిరాకారుడు కాదు 
సగుణుడు, సాకారుడు అయిన ఇష్టదైవము తనను నమ్మినవారిని ఇష్టపడే 
దెవము 


క్రైస్తవం గ్రీకు, యూదుల విశ్వాసాలను మిళితం చేసింది ఆ రెండు 
విశ్వాసాల కూడలి (C1055 ౧0౬69) కేంద్రంగా సైంట్‌ ఆగస్టైనును గుర్తించవచ్చు 
ఆగప్టైను క్రీ॥శ॥ 5వ శతాబ్దం వాడు తన కన్నుల ముందే మహాశక్తివంతంగా 


116 అనుష్టాన వేదాంతము 


వెలిగిన రోమ్‌ సామ్రాజ్యం పతనం కావటం చూసి సర్వోత్కృష్టమైన సత్యమే 
భగవంతుడు అని గుర్తించాడు అన్ని వరిణామాలకు అతీతుడై 
పరిణామరహితుడు అనగా మార్పులు లేనివాడు భగవంతుడొక్కడే అన్నాడు 
క్రైస్తవులు మతాచార్యుల వద్ద తమ తప్పులను లేక పాపములను ఒప్పుకొనుట 
(confessions) అను దాని భావం ఇదే అయి ఉండవచ్చు 


యూదుల చారిత్రక విశ్వాసాలు, క్రైస్తవుల భగవదవతార విశ్వాసం 
అనునవి నిర్గుణుడు, నిరాకారుడైన పరమాత్మ అను భావముతో సమన్వయ 
పరచుట అసాధ్యము తమ మతం ఒక్కటే సత్యమైనది అను భ్రమ (Myth) 
కు అంకురార్పణ చేసింది యూదులే తాము భగవంతునిచే ఎన్నుకొనబడిన 
మానవులు (0౧096౧ people) అను విశ్వాసంతో వారు తమ మతమును 
వ్యాపింపజేయుటకు ప్రయత్నించలేదు ఒక రకమైన అధిక్యతా భావం 
యూదుల నుండే కైస్తవులకు వారసత్వంగా వచ్చింది గ్రీకుల నుండి 
అస్పష్టమైన ఆశయాలు, ఆత్మను గురించిన అస్పష్టత వచ్చింది రోమన్ల నుండి 
ఆచరణ యందు ఉత్సుకత, క్రమబద్ధత యందు ఇచ్చ వచ్చింది అన్ని కలిసి 
క్రైస్తవమతమును వ్యవస్థీకరించుటకు తోడ్పడినవి ప్రపంఛరాజ్యము (wంr 
dominion} అను విపరీత వాంఛ అన్యమతముల నుండి క్రైస్తవంలోనికి 
ఆకర్షించుటయే సిద్ధాంతంగా మారింది (pPrOselytIzIng creed) 


రోమ్‌ చక్రవర్తి కాన్‌స్టన్టైన్‌ (Constantine) తరువాత అధికారుల యందు, 
మతాచార్యుల యందు ఇతర మతముల పై అపరిమిత అసహనం ఏర్పడింది 
'నన్ను అనుసరించనివాడు నాకు వ్యతిరేకి నాతో కలవలేనివాడు చెదిరిపోవును' 
అను ప్రవక్త మాటలను ఆధారంగా చెప్పుకుని ఈ అసహనం విస్తరింపజేసారు 
రాష్ట్ర (ప్రభుత్వ) ఆధిక్యతకు చర్చి ఆమోదముద్ర లభించింది 


ఐరోపాలో రోమ్‌ దండయాత్రలు, పరిపాలన వలన స్థిరమైన చట్టాలు, 
భాషలు ఏర్పడినై క్రీశశ॥ 5వ శతాబ్దాంతంలో ఐరోపా ఉత్తరభాగము నుండి 


వేదాంతం - ఆచరణ 117 


వచ్చిన దండయాత్రల వలన రోమ్‌ సామ్రాజ్యం విచ్చిన్నమైంది కాన్‌స్టాంట్‌ 
నోపిల్‌ (Constantinople) లో రోమ్‌ పూర్వపు అధికారం ఛాయలుగా 
మిగిలినప్పటికి, ఐరోపా ఖండములోని పూర్వపు ఐక్యత అంతరించింది (క్రీ॥శ॥ 
1453లో టర్క్‌లు కాన్‌స్టాంట్‌నోపిల్‌ను ఆక్రమించుటతో రోమ్‌ సామ్రాజ్యపు 
ఛాయలు కూడ అంతరించినవి 


క్రీ॥శ॥ 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు అనగా మధ్యయుగంలో 
పాశ్చాత్య దేశాలలో క్రైస్తవమతం అగోచరుడగు భగవంతుడే సత్యము అను 
నిశ్చితాభిప్రాయం కలుగజేసి అతడే మానవుని జీవితగమ్యమునకు మూలము 
అను విశ్వాసం కలుగజేసింది ఇది క్రమంగా మత దురభిమానంగా మారి 
సంకుచితత్వమునకు దారితీసింది 


కాని భౌతిక, మానస శక్తిని ఇంకా కలిగి ఉన్న కొందరు దీనిని 
వ్యతిరేకించి తమ అభిప్రాయాలను నిశ్చితబుద్ధితో ప్రకటించారు ఆంతరిక 
మానసిక పరిపక్వత క్రమంగా ఏర్పడి 14వ శతాబ్దంలో పునరుజ్జీవన ఉద్యమం 
రూపొందింది 


హేతువు ఆధారంగా సాగిన గ్రీకు తత్వవిచారంలో మతమునకు 
స్థిరమైన స్థానము లేకపోయినను, ఆత్మతత్వ విచారమును పూర్తిగా విస్మరించారు 
అనుటకు వీలుపడదు పైథాగరస్‌ (Pythagoras) ఆత్మ పునర్ణన్మలను 
గురించి చర్చించాడు బహుశ అతడు పునర్జన్మ సిద్ధాంతమును ఈజిప్టు నుండి 
పొంది ఉండవచ్చును అని కొంతమంది పాశ్చాత్య తాత్వికులు అభిప్రాయపడ్డారు 
కాని ఈజిప్టులో ఎపుడూ కూడ పునర్జన్మ దేహాంతర ప్రాప్తి (tPANSMIgration) 
సిద్ధాంతాలపై విశ్వాసం ఎమాత్రం లేదని చరిత్ర స్పష్టం చేస్తోంది కదా! 
అందువలననే అయి ఉండవచ్చు, మరికొంత మంది పాశ్చాత్యతాత్వికులు 
పైతాగరస్‌ భారతీయ “ఆత్మతత్వజ్ఞాన' ప్రభావమునకు లోనై ఉండవచ్చునని 
అభిప్రాయపడ్డారు దీనికి కారణం కూడ ఉంది పైతాగరస్‌ బోధించిన మత, 


118 అనుష్టాన వేదాంతము 


తాత్విక, గణిత సిద్దాంతాలు దాదాపుగా అన్నీ భారతదేశంలో ॥క్రీ॥పూ॥ 6వ 
శతాబ్దం నాటికే తెలిసియున్నవని వేదగణిత భాగాలు తెలుపుతున్నాయి గదా! 
పైతాగరస్‌ కూడ (క్రీపూ 6) ఆ కాలంనాటివాడే పైతాగరస్‌ కూడ జైనులు, 
బౌద్ధుల మాదిరే జీవహింస వ్యతిరేకించాడు పైతాగరస్‌ పర్షియా ద్వారా ఈ 
భారతీయ తత్వవిచారమును గ్రహించి ఉండవచ్చుననుటయే సమంజసంగా 
ఉంటుంది అని పాశ్చాత్య తాత్వికుల అభిప్రాయం 


అలాగే సోక్రటీసు (470-399 80) కూడ హేతుజ్ఞానం ద్వారా స్వయంగా 
క్రమశిక్షణ పొందవచ్చునని ($61-641961016) సిద్దాంతీకరించినప్పటికి, అతడు 
మతవిశ్వాసం కూడ కలవాడని అన్నారు తరచుగా అతడు “ఆంతరిక ధ్వని' 
(శబ్దము) (I౧ner ౪018) అని అంటూ ఉండేవాడట దానినే మనం అంతరాత్మ 
అంటుంటాము కదా! ఆ అంతరాత్మ వాణియే తాను చేయతలచిన కొన్ని 
పనులను నిరోధించేదని కూడ అనేవాడట సోక్రటీస్‌ తాను ఒక విధమైన తాపసి 
(My5t6) అగుట వలన అపుడపుడు సోక్రటీస్‌ గాఢమైన ధ్యానముద్రకు 
లోనయేవాడట మానవాతీతమైన ప్రపంచమేదో ఉన్నదని, ఆ స్వర్గ నగరంలో 
తాను సభ్యుడనను భావం అతనికి ఉండేదట బహుశ ఆత్మ శాశ్వతం అని 
సోక్రటీసు విశ్వసించి ఉండవచ్చు సుఖం అనగా భవబంధముల నుండి 
విముక్తి అని, మానవులందరు సోదరులే (విశ్వమానవ సౌభ్రాతృత్వము) అనియు 
విశ్వసించి యుండవచ్చునని కూడ తాత్వికుల అభిప్రాయం 


ఇదే తాపసిక సంప్రదాయ భావం ప్తాటోలో కూడ కనబడుతుంది 
(427-347 80) గ్రీకు సిద్దాంతమైన హేతువాదమును ప్లాటో పూర్తిగా 
అనుసరించినట్లు కనబడదు సత్యమును అన్ని సమయములలోను 
నిరూపించుట కుదరదు అన్నాడు కొన్ని సమయములందు సత్యమును 
సూచించుట మాత్రమే చేయనగును దానిని మానసికంగా శబ్దములలో 
వ్యక్తపరచుటకు వీలుగాక తార్కికంగా మాత్రమే గ్రహింపనగును అన్నాడు 


వేదాంతం - ఆచరణ 119 


సత్యము అనేది ఒక బుద్ధికి మాత్రమే కాకుండ మానవుని సంపూర్ణ ప్రకృతి 
(స్వభావం)కి సంబంధించినది అని ష్టాటో అన్నాడు కవులను (౧౦౭౪) గురించి 
ప్తాటో ఇలా అన్నాడు "కవి ఒక సున్నితమైన, రెక్కలు గల పవిత్రమైన వస్తువు 
కవి భగవంతుని స్వంతము అతనినే తన వాణిగా పరిగణిస్తాడు (211902౧6 
winged and tidy thing, one whom god possesses and uses as his 
mouth piece) ఈ ప్రపంచంలో మనకు గోచరమయే రూపాలు వేరు, 
అందులో మనం చూడగలిగే రూపాలు వేరు వివేక విశిష్టమైన ఆత్మ ద్వారా 
మాత్రమే (ratIonal 804) ఆ అంతర రూపాలను గ్రహించగలము అన్నాడు 
వ్లాటో దృష్టిలో వాస్తవములు (18410) రెండు విధములు రూపములు (The 
Forms) నిరంతరం అవి ఉన్న విధంగానే ఉండాలి కాని మనకు గొచరమయే 
రూపములు ఎన్నో నిరంతరం మారుతూనే ఉన్నాయి ఈ వాస్తవం రెండు 
విధములు అన్నాడు ప్తాటో అగోచరములు, ఎట్టి మార్పునకు లోను గానివి 
ఒక రకము మరొక రకము మనకు గోచరమయేవి, నిరంతరం మార్పుకు 
లోనయేవి ఆత్మ అనేది అగోచరము, శాశ్వతము, మార్పులకు లోనుగానిది 
శరీరము గోచరము, అశాశ్వతము, మార్పులకు లోనయేది ఆత్మ 
ఇంద్రియములతో మిళితమైనపుడు తన ఉనికిని కోల్పోయి, మార్పులకు 
లోనయే ఈ ప్రపంచంతో సన్నిహితమవుతుంది ఎపుడైతే ఇంద్రియ ప్రభావముల 
నుండి విడివడుతుందో, అపుడే తిరిగి ఉనికిని పొంది, స్వచ్చమైన, శాశ్వతమైన, 
మార్పులకు లోను గాని స్థితిని పొందుతుంది తాత్వికుల ఇంద్రియాతీత దృష్టి 
(దివ్యదృష్టి కావచ్చు)ని గురించి ప్లాటో ఇలా అన్నాడు “తత్వజ్ఞాలమైన మేము 
పరమానందకరమైన (beatific ౪15100) దృశ్యమును చూచాము మేము ఒక 
నిగూఢత్వములోనికి (Mystery) ప్రవేశపెట్టబడినాము (initiated) అది 
అతిపావనమైన, అనుగ్రహింపబడిన స్థితి మా అమాయక స్థితిలో దానిని 
స్తుతించుకున్నాము అది మాకు ఏ పాపమును గురించి తెలియని స్థితి ఆ 
స్థితిలో మాకు అమాయకులైన, సాధువులైన, శాంతముతోను, ఆనందంతోను 


120 అనుష్టాన వేదాంతము 


శుద్ధమైన వెలుగులో ప్రకాశించెడు ఆకారములను చూచుటకు అనుమతి 
లభించినది మేము శుద్దులమైనాము కాని ఇంకను మేము ఆ జీవన్ముక్తి 
(111౧౮10౧౧0) స్టితికి చేరలేకపోయాము ఈ శరీరములో చిప్పలోని ముత్యమువలె 
బంధింపబడియున్నాము ” (ఫైడ్రస్‌' అను గ్రంధము నుండి (Phaedrus)) 


ఇంకను శాశ్వత ఆత్మను గురించి ఇలా అన్నాడు “ఆత్మ శరీరమును 
వీడి తన యధాస్టితిలోనికి వచ్చినపుడు, అది ఆలోచిస్తుంది మరియొక 
ప్రాంతములోనికి పయనమవుతుంది ఆ ప్రాంతము స్వచ్చమైనది, ప్రశాంత 
మైనది, శాశ్వతమైనది అయి ఉంటుంది ఆ ప్రదేశముతో తన సంబంధము 
అనుభవమును పొందుతుంది అచట తాను తన నియంత్రణలోనే ఉంటుంది 
అచట పునర్జన్మ నుండి విశ్రాంతి, స్వేచ్చ పొందుతుంది” (ఫైడో' ౧౧౭౪౮౦ 
నుండి) 


ఆ స్థితి పొందు వరకు ఆత్మ తనకు అనుకూలమైన శరీరం కొరకు 
వెతుకుతూ పయనిస్తూనే ఉంటుంది తన '౧6౧౮౦||6' రిపబ్లిక్‌ చివరలో ప్లాటో 
ఇంకా ఇలా అన్నాడు “శరీరమును వదలిన ఆత్మలు, పునర్జన్మకు తగిన 
ఆత్మలను 'అవసరము నకు అధిదేవత (లేక కుమార్తె) లాకిసిస్‌ను (1.20౧659, 
daughter of necessity) అనుసరించి పొందెదరు ” గత జన్మలోని జీవితమునకు 
తగిన శరీరమును ఆత్మలు తిరిగి పొందును 'లాకిసిస్‌ అనునది మన కర్మ 
సిద్దాంతమునకు మూర్తివంతమైన చేతనత్వము (personification) 


ప్లాటో ఆలోచనలలో ప్రధానమైనది సామాన్య మానవుని అజ్ఞానము 
సామాన్య మానవుడు వాస్తవంగా మేల్కొనలేదు అతడు స్వప్ప్నచారుడు 
($ం0Mmnambulist) మాత్రమే (నిద్రలో నడిచెడివాడు) అని షాటో అభిప్రాయము 
అట్టి మానవుడు భ్రమలో తనకు తానే సృష్టించుకొనిన (Phant0Mms5) రూపముల 
కొరకు వెతుకుతూ ఉంటాడు కామక్రోధాది మనోవికారములతో కూడి 
ఉన్నంతకాలము, మానవునికి స్వప్నములు (భ్రమలు) వాస్తవములుగానే 


వేదాంతం - ఆచరణ 121 


కన్పడుతాయి అన్నాడు సత్యము తెలిసినపుడు చీకటి ఛాయలు తొలగి 
వెలుగు వస్తుంది అపుడు అన్నిటిని దివ్యత్వముతోనే (దివ్యదృష్టి) మానవుడు 
చూడగలుగుతాడు, గ్రహించగలుగుతాడు అన్నాడు మన వేదాంతంలోని 
మిధ్యా (మాయా) వాదముతో దీనికి పోలిక కనబడుతోంది గదా! 


కాని ప్తాటో చెప్పిన పై విషయములు గ్రీకుల తాత్విక చింతనలో 
వైపరీత్యము, లేక వింత అభిప్రాయాలు (EeCcenNtrncIties) సాధారణ గ్రీకు 
తత్వమునకు ష్టాటో చింతనకు భేదమున్నది గ్రీకుల ప్రాధమిక అభిప్రాయం 
ప్రకారం మానవత, దివ్యత్వం (humanity and divinity) స్థలంలోను 
స్వభావంలోను భిన్నంగా సృష్టించబడినవి కావున అవి అలా భిన్నంగానే 
ఉండాలి మర్త్యత్వము (గ౦గజ|ఫ), అమరత్వము (dN[ty) మధ్య పెద్ద 
అఘాతమంత అంతరమున్నది కవి ఊహలలో (౧0610 fancies) ఎవరో 
కొంత మంది మర్త్యులు భౌతిక శరీరంతో అమరత్వం పొందటం (బహుశా 
జీవన్ముక్తి కావచ్చు) అనేది సామాన్యుడి విశ్వాసాన్ని పొందుతుంది కాని అవి 
కొన్ని ప్రత్యేక సందర్భాలలో దివ్యశక్తి అంతరములను విస్మరించి మర్త్యులను 
అమరులు చేయటం అనేది అద్భుతాలుగానే (M॥r2le5) మిగిలిపోతాయి తప్ప 
సర్వసామాన్యం కానేరవు (general) 


కాని గ్రీకు చరిత్రలో ఒకానొక కాలంలో - ఇది అంతకు ముందుగాని, 
గ్రీసు కాక మరొక పాశ్చాత్యదేశంలోగాని కన్పడలేదు - దివ్యత్వము, దివ్యత్వంలోని 
అమరత్వం, ఆత్మకు శాశ్వతత్వము అను అభిప్రాయాలు రూపాందినవ ఆ 
అభిప్రాయం గూఢత్వముతో కూడిన మత తాత్విక భావముల (Mysticism) 
వలన కలిగినది దీనికి ప్రధాన ప్రతినిధులు పైతాగరస్‌, షాటో గ్రీకు పౌరాణిక 
వేణుగాన విశారదుడు ఆర్ఫియస్‌ (Orpheus) తన గానంతో అందరిని 
మంత్రముగ్ధులను చేసెను అను గాధ ప్లాటోపై చాల ప్రభావం చూపింది అని 
తాత్విక విమర్శకుల అభిప్రాయం ఈ నిగూఢత్వముతో కూడిన మహత్వము 


122 అనుష్టాన వేదాంతము 


అనునది ఆసియా ఖండము నుండి, ప్రధానంగా భారతదేశం నుండి పొందబడి 
ఉండవచ్చునని తాత్విక పరిశోధకుల అభిప్రాయం, ఎందుకనగా నిగూఢ 
భక్తితత్వము (Mystical devotion) నకు అప్పటికే భారతదేశం జన్మస్థలం 


అయింది 


దైవికమైన ఉత్పత్తి (0191౧) గల ఆత్మ, ఇంద్రియ శరీరము పొందుటకు 
పూర్వము దాని స్థితి, అటుపై ఈ స్టూల శరీరములో ప్రవేశించుట, మరణానంతరం 
దాని తీర్పు, దాని స్వభావము (ప్రకృతి) ననుసరించి జంతు, మనుష్య 
శరీరముల ద్వారా దాని సంచారము, చివరకు ఈ విధమైన జనన, మరణముల 
నుండి విముక్తి పొంది భగవంతుని పొందుట - ఇవి గూఢత్వముతో కూడిన 
మత (Mystery cult) విశ్వాసములు ప్లాటో మరికొందరు ఈ విశ్వాసములను 
ప్రకటించారు 


కాని ఏ ఇతర దేశ మత భావ సంపర్కము లేని గ్రీకు తాత్విక 
భావములు ఈ విధమైన ఆత్మజ్ఞాన వివేకమును అనుమతించి ఉండవు కాని 
ఈ ఆత్మజ్ఞాన వివేచనము హిందూమతమందు పుష్కలముగానున్న విషయము 
విదితమే కదా! 


అయినను మత, సాంస్కృతిక ప్రగతిని గురించి తెలిసికొన తలచిన 
వానికి రెండు దేశముల, విశ్వాసముల తత్వచింతనల మధ్య కనబడు 
ఉపమానములు (పోలికలు) ఒకరు మరొకరి నుండి గ్రహించినవా, లేక 
రెండును సమాంతరముగ దాదాపు ఒకే సరళిలో రూపొందినవా అనునది 
అప్రస్తుతము ప్రధాన విషయము ఆ రెండిటి మధ్య గల సామ్యము 
భారతదేశమునందు ఆత్మజ్ఞాన వివేచనము క్రీ పూ 6వ శతాబ్దమునకు పూర్వమే 
నిశ్చితరూపములో స్థిరపడినది గీసుదేశమందు మాత్రము అది క్రీ॥పూ॥ 6వ 
శతాబ్దం తరువాతనే ఉద్భవించినది చరిత్ర పునరావృతం అవుతుంది నిజమే 
కాని కొన్ని మార్పులతోనే ఆ పునరావృతం జరగటం సహజం _ కావున 


వేదాంతం - ఆచరణ 123 


సామ్యుము పూర్తిగా ఉన్నదా అను పరిశీలన లేక పరిశోధన వృధా ప్రయాసయే 
అగును కాని హిందూమత తత్వవిచారమునకు గ్రీకు సిద్ధాంతములకు 
పోలికలు ఉన్నమాట వాస్తవం 


హేతువాత్మకమైన (/ఇ0౧౬|) గ్రీకు విజ్ఞానమునకు, మరొక దేశము 
నుండి మతవిజ్ఞాన సంపర్కము ఎర్పడెనని చెప్పుట గ్రీకు విజ్ఞానమును 
అవమానపరచినట్లైనని అనువారు కొందరున్నారు కాని గ్రీకుల వంటి సునిశిత 
బుద్ధి శక్తి కలవారు, అన్వేషణా శక్తి కలవారు, నూతన విషయము గ్రహించుటకు 
మృదువైన (॥అ40169) మేధస్సు కలవారు, ఇతర దేశస్థులతో ఎర్పడిన 
సాన్నిహిత్యము ద్వారా కలుగు ప్రభావమునకు విముఖులు కాలేరు సైనికులుగా, 
వ్యాపారస్తులుగా, సాహసవిరులుగా, నావికులుగా, వారు విదేశస్థులతో సాన్నిహిత్య 
సంపర్కము పొందారు గ్రీకు దేశస్థుడైనంత మాత్రాన ఇతర దేశ ప్రభావములకు 
అతీతులు, అభేద్యులు కాలేరు గదా! 


ఇక్కడ గ్రీకు చక్రవర్తి అలెగ్గాండరును గురించి కొంత తెలుసుకొనవలసి 
యున్నది హేతువాదకమగు గ్రీకు విజ్ఞానమునకు మూల ఆచార్యులలో 
ఒకరైన అరిస్టాటిల్‌ శిష్యుడు అలెగ్గాండరు వ్యక్తి ప్రాధాన్యము కంటే నగర- 
రాష్ట్ర (CIy-S5tate) ప్రాధాన్యం ఎక్కువగా పరిగణించబడిన నాగరికత అది 
గ్రీకు దేశ (రాష్ట్ర) ఆధిపత్యం, (ప్రాధాన్యం చాటుటకే గదా అలెగ్జాండరు 
దండయాత్రలు చేశాడు కాని మానవ నాగరికతా ప్రగతిలో అలెగ్గాండరుకు 
ప్రధాన పాత్ర ఉంది అది అర్థం చేసుకోవాలంటే అలెగ్జాండరు తన గురువైన 
అరిస్టాటిల్‌ సిద్ధాంతాలకు అతీతంగా ఎంతదూరం వెళ్లగలిగాడో తెలుసుకొనవలసి 
యున్నది 


పురాతన గ్రీకు నాగరికత వెలసిన ప్రాంతము అయోనియా (10౧12) 
(సుమారుగా క్రీ॥పూ॥ 9వ శతాబ్ద ప్రాంతం) అచటివాడే ప్రఖ్యాత గ్రీకు కవి, 
ఇతిహాసకర్త అయిన హోమర్‌ (850 80) ఆయన భాష అయోనిక్‌ ప్రాంతీయమగు 


124 అనుష్టాన వేదాంతము 


గ్రీకు భాష క్రీ॥పూ॥ 4వ శతాబ్దంలో ఎర్పడిన గ్రీకు అభిప్రాయం హోమర్‌ 
కాలంలో లేదు అనగా మానవులలో గ్రీకులు - అనాగరికులు అను రెండు 
వగ్గములే అను భావం హోమర్‌ ఇతిహాసాలలో ఈ భావన గోచరించదు 
గ్రీకులు కానివారిని నాగరికత తెలియనివారు అనలేదు హోమర్‌ భిన్న భాష 
మాట్లాడువారు, విదేశస్థులు అని మాత్రమే అన్నాడు 


అయోనియన్‌ తత్వవేత్తలు మానవజాతి సహజముగా ఒకటే అని 
విశ్వసించారు గ్రీకులు, అనాగరికులు, బానిసలు, స్వేచ్భాజీవులు అను 
వర్గములు ఏదో సంప్రదాయబద్ధంగా ఏర్పడినవే తప్ప మానవులలో అట్టి 
వర్గములు లేవు అన్నారు కాని క్రీ॥పూ॥ 6వ శతాబ్దం తరువాత విదేశస్తులను 
శత్రువులుగా పరిగణించటం మొదలైంది అన్యము (strange and difficult) 
అయినది భయకారణము ఈ భయమును అనుసరించి ఉండేవి ద్వేషము 
(hatred), అట పై తిరస్కారము (60౧16౧౧౪ అనాగరికులు సహజ శత్రువులు 
అన్నాడు ప్లాటో పుట్టుక లేక సహజ బానిసలు (slaves by nature) ఉన్నారు 
అన్నాడు అరిస్టాటిల్‌ అట్టి అనాగరికులతో యుద్ధం సహజం అని కూడా 
అన్నాడు ఆగ స్టైన్‌ సైతాన్‌ను విశ్వమందలి పెద్ద అనాగరికుడు అన్నాడు 
అనగా అనాగరికులను సైతానులనటమే దాని భావం 


కాని అలగ్థాండరు అరిస్టాటిల్‌ బోధలను దాదాపుగా విస్మరించి, మానవుల 
మధ్య భేదము మంచి, చెడులే కాని నాగరికులు అనాగరికులు కాదు అన్నాడు 
(గీకుల అధిక్యము, గ్రీకు దేశ ఆధిక్యమును విస్మరించాడు మంచి, 
సంస్కారవంతులు ఒకవైపు, దుష్టులు, సంస్కారహీనులు మరొకవైపు అన్నాడు 
అంతేగాని గ్రీకులు, అనాగరికులు అని కాదు అన్నాడు సుగుణము, 
దుర్గుణముల మధ్యనే వైరము (Virtue and vice) అని ప్రకటించాడు 
అంతేకాక నాగరికులు అని చెప్పబడిన గ్రీకులలోనే దుష్టులు చాలమంది 
ఉన్నారని, అనాగరికులుగా వర్ణించబడిన వారిలో చాలమంది సంస్కారవంతులు 


వేదొంతం - అచరణ 125 


ఉన్నారని ప్రకటించటానికి సాహసించాడు అందుకనే తనకు సంస్కార 
వంతులుగా కనబడిన అనేకమందిని అలెగ్జాండరు ఆహ్వానించాడు 
అలెగ్జాండరు వీలునామా ఒక ఆధారపత్రము (61004౧16౧0 కాకపోయినప్పటికి, 
అది అతని అభిప్రాయాలను వెల్లడిస్తోంది అని చరిత్రకారులు అభిప్రాయ 
పడుతున్నారు స్రీపురుషులను ఆసియా ఖండము నుండి ఐరోపా ఖండమునకు, 
అలాగే ఐరోపా ఖండము నుండి ఆసియా ఖండమునకు మార్పిడి 
(transplantation) ద్యారా అనగా ఒకచోట పెరిగిన మొక్కను తీసి మరొకచోటు 
నాటినట్లుగా, పరస్పర సంబంధాలు పెరగాలని అలెగ్జాండరు వాంఛ అని, 
ఆత్మీయత కొరకు పరస్పర వివాహాలు కుటుంబ సంబంధముల ద్వారా 
స్నేహము, భాగస్వామ్యము, శాంతి, ప్రపంచ ఐక్యత - ఇవి అలెగ్జాండరు 
కోరికలుగా అతని విలునామా తెలుపుతోంది అన్నారు మానవులందరు 
విశ్వమునకు మూలహేతువు (169250౧ (0౧) 10009) కు లోబడి ఉండాలని, 
అందరికి ఒకే రాజనీతి, రాజ్యాంగ శాసనము (constitution) ఉండాలని 
అలెగ్జాండరు ఆశించాడు ప్రపంచ మానవ ఐక్యత ప్రపంచమందలి విభిన్న 
ప్రాంతముల కలయిక సమన్వయము అతని ఆశయము 


వివరములు ఏవైనను ఒకటి స్పష్టపడుచున్నది “వసుధైక కుటుంబము” 
కొరకు ప్రయత్నించి ఆచరణలోకి అనువదించినవాడు అలెగ్జాండర్‌ విశ్వమానవ 
సౌభాతృత్వ ఉద్యమమునకు మార్గదర్శి (౧1౦౧౭౪౧ అలెగ్జాండరు అనవచ్చునేమో! 


భారతదేశంలో స్థిరపడి కొంతమంది గ్రీకులు బౌద్దమతము ననుసరించి 
వారి కళాత్మక శిల్పసృష్టిని బౌద్ద శిల్పములలో ప్రతిష్టించారు దానిని గాంధార 
శిల్పకళ అన్నారు ఇది దాదాపు క్రీ॥శ॥ ఒకటవ శతాబ్దము కుషానుల కాలము 
వరకు కొనసాగింది అటుపై అది పూర్తిగా భారతీయత సంతరించుకుంది 


అలెగ్జాండరు దండయాత్రతో (క్రీ॥పూ॥ 327) భారత, పాశ్చాత్య దేశాల 
మధ్య పరస్పర అవగాహన ప్రారంభమైందని చెప్పవచ్చు అలెగ్జాండరు తన 


126 అనుష్టాన వేదాంతము 


అధికారులలో ఒకరిని (ఓనెస్‌క్రిటస్‌) తక్షశిలకు పంపి, అచటి ఆచార్యులలో 
ఒకరైన కలనాస్‌ను తన వెంట తీసుకువెళ్లగలిగాడు ఆచార్య చాణుక్యుడు 
అప్పటివాడే గదా! చాణుక్యుడు అలెగ్గాండరును కలిసాడా? అనేది చారిత్రకులు 
నిర్ణయించాలి ఇచట చర్చ అప్రస్తుతం ఆసియా, ఐరోపాల వైవాహిక మైత్రి 
తన ద్వారానే ప్రారంభించాడు అలెగ్జాండరు బాక్టియా రాజకుమార్తె రొక్సానాను 
అప్పటికే వివాహమాడాడు మరల పర్షియా రాకుమార్తి స్తాతిరాను రెండవ 
భార్యగా స్వీకరించాడు అతని సైనికాధికారులలో అనేకమంది ఆసియా దేశపు 
కన్యలను వివాహమాడారు 


'పైర్హో (౧౫/౧౦) అను తాత్వికుడు అలెగ్గాండరుతో పాటు భారతదేశం 
వచ్చి భారతీయతత్వ విజ్ఞానము గ్రహించాడట  ప్పాటో పైర్హో సిద్దాంతాల 
కలయిక ఏర్పడి ఒక నూతన విద్వత్సభ (A62d౭గMy) రూపొందింది ఆత్మ 
యొక్క ఉన్నత స్థితి నిశ్చలత అన్నారు ఇంద్రియానం దమే ($ensUalenjoyment) 
ప్రధానంగా ఏర్పడిన ఎపిక్యూరియస్‌ మతము - స్థాపకుడు (5010619) 
ఎపిక్యూరస్‌ (341-270 80) - భగవంతుని ప్రకృతిని గురించి నిశ్చల మనసుతో 
ఆలోచించుట ఈ మత సిద్దాంతము అలాగే జీనో (308 80) ప్రారంభించిన 
స్టాయిక్‌ సిద్దాంతము (50165) - సుగుణమే ఉన్నతము, కామక్రోధాది 
గుణములతో (04551005) కూడిన మనస్సును నియంత్రించుట విరి సిద్దాంతము 
గోచరమగు ప్రపంచముతోనే భగవంతుని ఒకటిగా గుర్తించి దాని హేతువే 
భగవంతుడని, ఆ దివ్య హేతు అంశరూపమే (౧౭౬9౦౧) మానవుడని విరి 
సిద్ధాంతము ఈ రెండు మత సిద్ద్ధాంతములు అలెగ్జాండరు ఆశించిన నూతన 
ప్రపంచ రూపములోని భాగములే మానవుడు ఇక ఏదో ఒక నగరము, 
రాష్ట్రములోని భాగము కాదు ప్రపంచములోని ఇతర మానవులతో 
సంబంధములు కలవాడు అలెగ్జాండరు ఆశయము ఎక్కువ భాగము 
ఆధ్యాత్మికమా లేక రాజకీయమా అను ప్రశ్నకు సమాధానము అంత సులభము 
కాదు కాని ఆనాటికి అనగా క్రీ॥పూ॥ మూడవ శతాబ్దము నాటికి అలెగ్జాండరు 


వేదాంతం - ఆచరణ 127 


ఆశయ రూపము వాస్తవానికి ఎంతదూరంగా ఉన్నదో, అతని అనంతరం 
ఈనాటికీ అది ఆశయంగానే మిగిలిపోయింది 


మత దురభిమానము పాశ్చాత్యదేశాలలో కాధాలిక్‌ చర్చిలు క్రైస్తవ 
మతమును క్రమబద్ధం చేసిన తరువాత ప్రారంభమైంది అప్పటి వరకు 
ప్రార్ధనలు, పూజలు ఇతర మతముల ప్రభావ భయమును ఎక్కడా సూచించలేదు 
కాని హిందువులు నిరంతరం ఆధ్యాత్మిక అన్వేషణలోనే కాలం గడిపి తమ 
భావాలను ఇతరులకు వ్యక్తపరచుటకు సందేహించలేదు హిందూమత 
తాపసిక ఆచరణలు (As$CetIC Practices) పాశ్చాత్యదేశాలలో ఎంతవరకు 
వ్యాపించినవో చరిత్రకారులు చెప్పిన దానిని బట్టి తెలుస్తుంది 480 80లో 
గ్రీసులోని పర్షియా సైన్యములో పెద్ద భారతీయ పటాలం ఉన్నదట క్రీ॥పూ॥ 
5వ శతాబ్దం ప్రాంతంలో భారతీయుల శిరస్సులను పోలిన రూపములు 
ఉన్నట్లుగా కనుగొన్నారు అనగా భారతీయులు వ్యాపార నిమిత్తం ఆనాటికే 
గ్రీసులో ఉన్నారన్నమాట కావున పాశ్చాత్య దేశాలలో ఏర్పడిన నూతన 
తపోవిధానమునకు భారతదేశమే మూలమనునది నిర్వివాదము  ప్లాటో, 
'పైతాగరస్‌లు నిగూఢత్వముతో కూడిన మతవిధానము (Mystery cults) నకు 
భారతదేశ ప్రభావము ప్రత్యక్షముగా గాని, అప్రత్యక్షముగా పర్షియా దేశము 
ద్యారా గాని ఉండి ఉండవచ్చునని అభిప్రాయం కలుగుతుంది 


గ్రీస్‌, రోమ్‌ దేశాల, యూదుల, ప్రభావంతో క్రీ॥శ॥ 14వ శతాబ్దంలో 
రూపొందిన పునరుజ్జీవన (౧6౧౬182006) ఉద్యమము ప్రధానంగా హేతువు 
ఆధారంగా, రాష్ట్ర ప్రాధాన్యం ఆధారంగాను ఎర్పడి క్రమంగా యూదు 
సిద్ధాంతాల సంపర్కం ఏర్పడి, యూదు భావోలైన (56110 160683) ప్రత్యేకత 
(exclusiveness) ఆధిక్యత (partIculansm), శక్తివంతమైన అంతః ప్రవృత్తి 
(Instincts) గల పాశ్చాత్య మనిషిని ఆకర్షించినై వారు ఆ భావాలను గ్రీకు 
భాషలో వ్యక్తపరిచి, రోమ్‌ పద్ధతిలో క్రమపరచారు 


128 అనుష్టాన వేదాంతము 


కొంతకాలం ఐరోపా రాజకీయ ప్రాభవము పతనమై, రోమ్‌ సామ్రాజ్యం 
అంతరించటం, విపరీతమైన కష్టనష్టములకు ప్రజలు గురికావటం జరిగి వారి 
మనసులలో భయం చోటుచేసుకుంది ఆ సమయంలో క్రైస్తవం వారికి 
ఉపశమనం కలిగించింది కాని క్రైస్తవం, దాని భావం మొత్తం మీద పాశ్చాత్య 
ప్రవృత్తికి పరాయిదే (10618౧0) పశ్చిమవాసులు నిరంతరం వేగం గలవారిదే 
పరుగుపందెం, బలవంతులదే యుద్ధవిజయం అని నమ్మారు బలహీనులు 
శరణు పొందవచ్చు, లేక పారిపోవచ్చు కాని వేగం గలవారికి, శక్తివంతులకు 
బలహీనులంటే ద్వేషమే ఆ విధంగా ద్వేషింపబడిన బలహీనులకు కైస్తవం 
శరణ్యమైనది క్రైస్తవ ప్రశాంత సాధారణ జీవితం వారిని ఆకర్షించింది వారికి 
భౌతిక విషయాల మీద వాంఛ పోలేదు, ఆధ్యాత్మిక స్పృహను వదులుకోలేరు 


కాని ఒక విషయం స్పష్టం క్రెస్తవ మత విజయం మానవ చరిత్రలో 
గతం నుండి విడివడటం, ఒక కొత్త వైఖరికి సూచన మనిష నూతన విషయ 
అన్వేషణలో అలసిపోయాడు ఇక ముందుకు సాగుటకు ఇష్టపడుట లేదు 
ఆ స్థితిలొ అశాంతితో నున్న మనస్సుకు శాంతి, అనిశ్చయ స్థితికి నిశ్చయం 
కల్పించటం, ఇంకా అనేక సమస్యలకు సమాధానాలు అవకాశం చూపిన 
మతం వైపుకే పాశ్చాత్య మనిషి మొగ్గాడు సైన్సు, తర్కము కంటే వేదాంతమే 
(theology) శ్రేయస్కరం అనుకున్నారు తన ఆంతరిక జీవితమును 
నియంత్రించుకొనలేక (1౧౧౪19) తనని తాను అతీతుడైన వ్యక్తికి ($40610! 
being) అర్పించుకున్నాడు కాని ఆ అతీతుడు తనకు అనుగుణుడైనవాడు 
కాదని (గ్రహించలేదు అనగా తన ప్రవృత్తికి సరిపడడు అని గ్రహించలేదు 
హేతువు మానవజాతికి ఆశించిన సుఖమునీయలేదు కైైస్తవం ప్రత్యేకించి 
మరణానంతర సుఖమును గురించి ఆశ చూపినది ఆ విధంగా గరిమనాభి 
కేంద్రం మారింది మానవుని ఆశలు, ఆశయాలు భవిష్య జీవితం వైపుకు 
మరలినై తదనంతర జీవిత సుఖమునకై ఈ జీవితంలో బాధలకు సిద్ధపడ్డాడు 
ఈ వైఖరి పురాతన ప్రపంచమునకు ప్రత్యేకించి గ్రీకు, రోమన్లకు పూర్తిగా 


వేదాంతం - ఆచరణ 129 


పరాయిదే (108180) గ్రీకులకు భవిష్య జీవితము చీకటి వంటిది వారికి 
వర్తమాన భౌతిక జీవితమే ప్రధానము 


లు 


క్రైస్తవం ఇన్ని శతాబ్దముల నుండి ఐరోపా ఖండపు మతము అయినప్పటికి 
ఆ ఖండవాసులు దానిని పూర్తిగా జీర్ణించుకొనలేదు పాశ్చాత్య జీవన సరళిపై 
క్రైస్తవ మత విజయం ఒక సుదూర స్వప్నం మాత్రమే ఒక తూర్పు ప్రాంతపు 
మతమును (క్రైస్తవం పుట్టింది మధ్య ప్రాచ్య (14160616 5290 దేశంలో కదా) 
పాశ్చాత్య భావములకు అనుగుణంగా మలచగలగటమే కైస్తవమత విజయం 
వెనుకనున్న రహస్యము తాపస ప్రవృత్తి నిత్యజీవితంలో ఎదురయే సవాళ్లను, 
సమస్యలను ఎదుర్కొనే భౌతిక ప్రవృత్తిగా మార్చబడింది పాశ్చాత్య జాతులు 
భౌతిక జీవితం అశాశ్వతం అని దానికి దూరంగా తాపస (&280610) జీవితం 
గడిపే ప్రవృత్తి గలవారు కాదు అపరిమితమైన శక్తి (6౧619౧, అణచుటకు 
వీలుగాని సహజ మానవ ప్రవృత్తి అధికం వారిలో 


క్రైస్తవ ప్రవక్త అయిన జీసెస్‌ ఎన్నడు తన మతమునకు ఒక వ్యవస్థ 
(organisation) ఎర్బరచవలెనని తలంచలేదు కాని క్రమేణ అది మహా 
విస్తృతమైన వటవృక్షము వంటి వ్యవస్థగా తయారైంది జీసెస్‌ ఆధ్యాత్మిక 
ప్రవృత్తిగల జీవులను (90111441 50115) తయారుచేయాలని ఆశించాడు కాని 
అది క్రమంగా చర్చి విశ్వాసపాత్రులైన వారిని తయారుచేయు వ్యవస్థగా 
మారింది 


భౌతిక వాంఛలు, అవసరాల ప్రాధాన్యం పెరిగింది ప్రాపంచిక శాంతి, 
భౌతిక జీవితంలో సంపద కొరకు దానిని (కైెస్తవమతమును) ఒక పరికరంగా 
ఉపయోగించారు నరకం నుండి స్వేచ్చ పొంది స్వర్గానికి దానిని మార్గంగా 
చెప్పారు దేశాన్ని పూజించటం అను ప్రవృత్తి గ్రీసు, రోమ్‌ దేశాల నుండి వచ్చిన 
వారసత్వం దానికి తోడు మతమును రాజకీయ అవసరాలకు అనుగుణంగా 
ఒక జాతీయ సంస్థగా రూపొందించారు మానవ గుణములను (౧25510౧9) 


130 అనుష్టాన వేదాంతము 


పవిత్రం చేయటానికి మతం అవుసరం ఉందన్నారు కాని మానవుని అధికార 
వాంఛకు మతపు ముసుగు వేసినపుడు, అతని విషాదాంతం అంతకంటే 
మించినది లేనంత అవుతుంది భౌతిక వాంఛలకు మతం అను పూత 
పూసినపుడు అది ఎ విధంగా భంగమునకు అతీతమవుతుంది? వాస్తవమైన 
మతమునకు అదే అతిప్రమాదకరమైన, సునిశితమైన అగోచరమైన శత్రువు 
విశ్వమానవత రూపుదిద్దుకొనుటకు తోడ్పడని మతము సార్వజనీన విశ్వాసమును 
పొందలేదు 


ఆలోచనాపరమగు ఆధ్యాత్మికతతో కూడిన మతము, అనగా 
దివ్యానుభూతి (Direct expernence) పరమాత్మతో ఐక్యత (Identification) 
లేని మతము, క్రమంగా హేతువునకు దూరమవుతుంది ఐహిక వాంఛల 
మతంగా మారి, విశ్వాసాలతోను, కర్మకాండలతో నిండి భావగర్భితమై 
(sentimental) ఉద్రేకాలకు (ఆగ౦౪0౧9) దారితీసి మనిషి జీవితంలో 
ఆధ్యాత్మికతాదిశగా మార్పు తీసుకురావటానికి విఫలమవుతుంది క్రైస్తవమతం 
అదే దిశగా పరిణామము చెందింది జీసెస్‌ ఆశయాలకే దూరమైంది 


మధ్యయుగంలో అనగా క్రీ॥శ! 11, 12, 13 శతాబ్దములలో విశ్వాసమునకు 
అపరిమితమైన ఆధిక్యత పెరిగింది ఎ విధమైన అనుమానమునకు అవకాశం 
లేకుండా పోయింది సహేతుకం కాని ఏ విశ్వాసమునకు (400గా) 
వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలులేనంతగా చర్చి 
నిరంకుశత్వం పెరిగింది విమర్శనాత్మకమగు పరిశోధన నిషేధించబడింది 
ఈ రకమైన పరిశోధనా ప్రవృత్తి పదమూడవ శతాబ్దంలోనే ప్రారంభమై 14వ 
శతాబ్దంలో ఒక విశిష్ట ఉద్యమంగా మారింది ఈ పరిశోధనా ప్రవృత్తి త్తి గలవారిని 
మత వ్యతిరేకులు (౧6610) అవ్నారు నాస్తికుల కంటే వారినే ఎక్కువ 
ద్వేషించారు ఒకవేళ దురదృష్టం కొద్ది జీసెస్‌ ఆ సమయంలో ఐరోపాలో ఉంటే 
ఆయనను సజీవ దహనం చేసి ఉండేవారేమో! 


వేదాంతం - ఆచరణ 131 


కాని ఉద్యమ స్పృహ వస్తే దానిని నియంత్రించటం అంత సులభం 
కాదు చర్చి నియంతృత్వం వలన ఇదే జరిగింది పునరుజ్జీవన ఉద్యమం 
(Renaissance) ప్రారంభమై హేతువు ఆధారంగా ఆలోచనా దృక్పధం ఎర్సడింది 
విశ్వ విద్యాలయాల శాసనసభల ప్రగతికి దారితీసింది 


మధ్యయుగంలో తర్కభూతమైన పాండిత్యమునకు తత్వజ్ఞానంలో 
(Philosophy) ప్రాధాన్యం ఉండేది అట్టి క్రైస్తవ పండితులలో ధామస్‌ 
అక్వినాస్‌ (St Thomas Aquinas 1225-1274 AD) ముఖ్యుడు అతడు 
తత్వజ్ఞానమును, మతముతో సమన్వయించడానికి ప్రయత్నించాడు అరిస్టాటిల్‌ 
విజ్ఞానమును సంప్రదాయ కాధలిక్‌ సిద్ధాంతాలతో సమన్వయానికి కృషి చేశాడు 
సత్యము (realty) అనునది ఒక క్రమబద్ధమైన స్థితి (existence) పరంపర 
(hierarchy) స్వయంభువుడైన భగవంతుని నుండి క్రమంగా క్రిందకు వచ్చిన 
స్థితి భగవంతుడు సశరీరుడు కాదు అతడే పరిపూర్ణమైన సత్యరూపము 
భగవంతుడే పరిశుద్ధమైన జీవుడు, పరిశుద్ధమైన క్రియ లేక చట్టము (At) 
మిగిలిన స్థితులు (existences) అసంపూర్ణములు, పరిమితమైనవి భగవంతుడు 
ఒక్కడే సత్యరూపుడు, పరిపూర్ణుడు అని అన్నాడు సెయింట్‌ ధామస్‌ (51 
Thomas) అతని సిద్దాంతములను ధామిజమ్‌ (ThomMI5mM) అంటారు 
పదార్థమనే దాని స్థితి పూర్తిగా స్థితి పరంపరలో (౧16/2/00%)/) ఉన్నతస్థాయి మీద 
ఆధారపడి ఉంటుంది దాని సారము (6556006) పూర్తిగా సశరీరమే 
(corporealty) దాని సహజ విధము లేక రీతి కొలుచుటకు వీలులేని దాని 
శక్తి వాస్తవానికి ఈ ప్రపంచం భేదములు గుర్తించుటకు వీలుపడని సంకుల 
స్థితి కాదు, అసాధ్యమైన ద్వెతస్థితి కూడా కాదు అంటాడు ధామస్‌ పరంపరలోని 
దిగువ జీవులు పరమసత్యము నుండి వెలువడిన నీడలు కాదు కాని అవి 
వాటి స్థితిని అచట నుండియే పొందుతాయి అయినా వాటి ప్రత్యేక ఉనికి, 
ప్రత్యేక రీతి, ప్రత్యేక పనులు వాటికి ఉంటాయి అని అంటాడు అవి ఒక 
మూలము నుండే వచ్చిన (an8lం9y) సాదృశ్యతా సూత్రముననుసరించి 


132 అనుష్టాన వేదాంతము 


ఉండవచ్చును, కాని ఒకే పోలికను మాత్రము కలిగి ఉండవు హేతువు ద్వారా 
భగవంతుని నిరూపించలేము, కాని అప్రత్యక్ష (1౧64118600) హేతువైన ఈ 
సాదృశ్యత ద్వారా భగవంతుని నిరూపించుటకు మార్గము దొరకును అని 
అంటాడు ధామస్‌ 


మన మనస్సునకు గోచరమగు ఈ విశ్వమును గురించిన సత్యమును 
గ్రహించవలెనన్న, మనము దానిని అర్థము చేసుకొనగలిగిన స్థితికి ఎదగాలి ఆ 
స్థితికి ఎదగటమే అరిస్టాటిల్‌ సిద్దాంతమైన హేతువు హేతువు ఆధారంగా 
ప్రకృతి నుండి గ్రహించినదంతా అరిస్టాటిల్‌ హేతు సిద్దాంతరూపము అంటాడు 
ప్రకృతి యందలి ప్రతి వస్తువు నందు అణిగి ఉన్న అర్ధమును (IMplications) 
పరిశీలించుట ద్వారా భగవంతుడు అంటే అర్థము గ్రహించవచ్చునని ఆ హేతు 
సిద్ధాంతభావము భగవంతుని వివేకము, మనస్సు (శక్తి) (౪/1) సుగుణములు 
గల తత్వజ్ఞానరూపునిగా భావించవచ్చు కాని భగవంతుని నిజరూపము 
దివ్యదర్శనము (reVelat10n) ద్వారా మాత్రమే తెలుసుకొనగలము అంటాడు 


క్రీశ 13వ శతాబ్దపు శైస్తవ తార్కికుల - ధామస్‌ వంటివారు - 
పాండిత్యము (8holastcsm), గ్రీకు ఆచార్యులు అరిస్టాటిల్‌ వంటివారి 
హేతవాద వారసత్వము కలిసి 14వ శతాబ్దములో పునరుజ్జీవన ఉద్యమమునకు, 
అటుపై హేతువాద ఉద్యమమునకు ఆధారములైనవి 


ధామస్‌ ఇంకా ఇలా అన్నాడు మనిషి భగవంతుని కంటే భిన్నమైనవాడు 
ఈ సృష్టిక్రమములో మనిషి జడమైన పదార్థమునకు (nOn-INtellgent matter) 
పూర్ణమైన బుద్ధిరూపమునకు (pure intelligence) మధ్యస్థాయిలోనివాడు 
సాదృశ్యతలో (&2౧౭|00౫/) కూడ మనిషి ఆ స్థాయవాడే ఒక వైపు పశుస్థాయి, 
మరొకవైపు దేవతాస్థాయి ఆత్మ, శరీరమును కలిగి ఉన్న మనిషి ఆ రెండు 
స్థాయిలలో దేనికి ప్రయత్నించకూడదు ఈ సృష్టి క్రమానికి పరమావధి (6౧6 
point) భగవంతుడు ప్రతి వస్తువు ఆ దిశలోనే పయనిస్తుంది కాని ఈ 


వేదాంతం - ఆచరణ 133 


సృష్టిలోని ప్రతి ఒక్క స్థాయి లేక స్టితిలోని వారికి ఒక ప్రత్యేక రీతి లేక వైఖరి 
ఉన్నది ఆ పద్ధతిలోనే అవి దివ్య పరిపూర్ణత్వమునకు చేరుకుంటాయి 
మానవుని బుద్ది లేక మనశ్శక్తి (fAaCUlty of Intelligence) దానికి సహజమైన 
అభివృద్ధి పాందక పోయినచో మానవ జీవితము అనంవూర్ణము 

పరమసత్యమును గూర్చిన చింతనయే మానవుని బుద్దికి పరమావధి దానికి 
శారీరక ఆరోగ్యం, నీతిప్రదమైన సుగుణముల ద్వారా కామక్రోధాది గుణ ఉద్రేక 
నియంత్రణ అవసరము మానవుని జీవితము దివ్యమైనది (61/106) కాదు అని 
ధామస్‌ విశ్వసించాడు అందువలన ఇంద్రియానుభూతులు మానవ జీవితంలోని 
భాగమే అన్నాడు మానవ పరిపూర్ణతకు ఈ భౌతిక శరీర ఆవశ్యకత ఉన్నది 
అన్నాడు అది ఎ విధముగాను ఆత్మకు బంధకము కాదు అన్నాడు 

పరమానందకరమైన దర్శనము (beatific vision) వలయునన్న దానికి 
పరమ ఆనందదాయకమగు చిత్తము (హృదయము, మనసు) (beatific 
consciousness) ఉండాలి ఇట్టి మనసు సాధారణ మనసు కంటెను, భవిష్య 
సూచక మనసు కంటెను (prophetic consciousness) భిన్నంగా ఉంటుంది 

అప్పటికీ దివ్యచైతన్యసారమును పూర్తిగా అర్థము చేసుకొనుటకు సాధ్యపడదు 

ధ్యానము చింతన అనగా ఆలోచనతో కూడిన సత్యాన్వేషణ యందు ఇచ్చ గల 
జీవితము అంటాడు ధామస్‌ అంతర్చుద్ది (intuitive vision) ద్యారా దివ్యదర్శనం 
కాదు జీవితం అంటాడు మానవులకు ప్రత్యక్ష దివ్యదర్శనము సాధ్యము 
కాదు మానసికంగా అస్పష్టమైన, అసంపూర్ణమైన భగవంతుని రూపచిత్రణ 
మాత్రమే సాధ్యము అంటాడు మరి ప్రవక్తల భగవత్సాక్షాత్కార అనుభూతి 
విషయం ఏమిటి? భక్తులైన ప్రవక్తలు తమ భక్తి పారవశ్యములో పొందిన 
భగవత్సాక్షాత్కార అనుభూతి మాత్రమే అది అంటాడు ప్రవక్తలు తాత్వికులు 
కాదు అది ప్రత్యక్షము కాదు (61800, అట్టి పారవశ్యము అసాధ్యము కాదు, 
ప్రకృతి విరుద్ధము కాదు కూడా అంటాడు ధామస్‌ 


మరి నీతి, నియమాలు అంటే ఎమిటి? ఎదో ఒక బాహ్య ప్రామాణిక 


134 అనుష్టాన వేదాంతము 


అధికారమునకు లోబడి, నిస్సహాయ స్థితిలో అనుసరించటం నీతి బెతుందా! 
ఆ నియమంలో ఏదో ఒక మంచి అంతర్లీనంగా ఉన్నదనా? లేక అవిధేయత 
(disobedience) వలన దుష్ఫలితాలు వస్తాయని భయంతోనా మత 
ప్రమాణమును అనుసరించేది? అను విషయం ప్రధానం భయంతో చేసేది 
స్వప్రయోజనాలకు అవుతుంది నీతి అనే సుగుణమును మరణానంతర జీవిత 
అసౌఖ్యమును తొలగించుకొనుటకే అయితే నీతిని నీచపరచినట్లె అవుతుంది 
మధ్యయుగపు కైస్తవతాత్వికులు ఆ పనినే చేశారు మూఢవిశ్వాసములతో 
కూడిన కధలు, ఇతిహాసాలు ప్రచారంలోకి వచ్చాయి మత ప్రక్రియలు 
యాంత్రికములైనాయి బజారు దుకాణంలో మందులు కొన్నట్లు ఆధ్యాత్మిక 
లాభాలను లేక సంపదను కొనవచ్చును అను విశ్వాసం బయలుదేరింది జాతి 
సంపద నుండి వచ్చిన మత సంస్థల ఆదాయమును మతాధిపతుల స్వంత ఆస్తి 
అను భావం ఆచారంలోకి వచ్చింది 


ఈ స్థితి మీద తిరుగుబాటుగా వచ్చినదే పునరుద్దరణ లేక పునరుజ్జీవన 
ఉద్యమం (Renaissance) క్రీ॥శ॥ 14వ శతాబ్దంలో మతవిశ్వాసం సన్నగిల్లింది 
పోపు ఆధిపత్యమును వ్యతిరేకించటం జరిగింది మత సంస్కారములకు 
ఆధిపత్యం వహించే వ్యక్తి పవిత్రుడు కానిచో ఆ సంస్కారములకు విలువలేదు 
అని తిరస్కరించారు 


రష్యాలోని అనగా కమ్యూనిజమ్‌లోని నాస్తికతను ఇతరులను 
బహిష్కరించు మతముల ద్వారా (Xclusive religions) జయించటం అటు 
దైవవిజయం కాని ఇటు మానవ విజయం కానీ కాదు ఈ రెండు భిన్న 
ధృవాలను - అనగా నాస్తికతను, మౌఢ్యముతో కూడిన ఆస్తికత - వ్యతిరేకించటమే 
బహుశ ఆధ్యాత్మికత భగవంతునికి ఇవ్వకలిగిన అత్యంత ఉత్కృష్టమైన కానుక 
ఈ రెండు ధృవాల మధ్య చలించటం మాని ధార్మిక, ఆధ్యాత్మిక ఐక్యతతో 
పరమసత్యమును అన్వేషించటమే సరైన మార్గము 


వేదాంతం - ఆచరణ 135 


చింతన, ఆత్మసమర్చణ వంటి నిగూఢ ఆధ్యాత్మిక సంప్రదాయములు 
బహుశ భారతదేశము నుండే పాశ్చాత్య దేశములకు వ్యాపించి ఉండవచ్చునని 
చాలమంది తాత్వికుల అభిప్రాయం కాని హిందూమతంలో ఆస్తికత 
(ప్రవహిస్తుంది కాని వ్యక్తి ప్రత్యేకతను తుడిచివేయదు హిందూమత దృక్పధంలో 
భగవంతుడు అంతస్తుడు, సర్వోతృష్టుడు అంతస్తుడనగా అంతరముగా 
మరుగున ఉన్నవాడు ప్రశాంత మానసిక ధ్యానముతోపాటు భగవంతునికి 
ప్రార్థనలు, పూజలు కూడ హిందూమతం ఆమోదిస్తుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు, 
భగవద్గీత ఆత్మజ్ఞానమును ప్రోత్సహిస్తే, ఆస్తిక సంస్కర్తలు రామానుజుడు, 
మధ్వుడు మొదలైనవారు, పరమభక్తులైన తుకారామ్‌, తులసీదాసు 
మొదలైనవారు ఇష్టదేవతారాధనకు ప్రాధాన్యం ఇచ్చారు రెండును శక్తివంతమైన, 
స్వచ్చమైన ఆధ్యాత్మిక మార్గాలే నిగూఢమైన ఆధ్యాత్మికచింతన (Mysticism), 
భక్తిమార్గము భిన్నధృవాలుగా పరిగణించనవుసరము లేదు వాస్తవానికి, 
ఉపనిషత్తులు ఈ రెండింటిని భిన్నధృవాలుగా పరిగణించలేదు ఈ 
ప్రపంచమును, మనుష్యులను పూర్తిగా విస్మరించి భగవంతుని తోటి సంపర్కమే 
ఆధ్యాత్మికత అని అన్నపుడే రెండు మార్గములకు భిన్నత్వము వస్తుంది ఇచట 
మానవ వ్యక్తిత్వం అదృశ్యమవుతుంది పరమాత్మయందు ఐక్యతాభావములో 
బాహ్యప్రపంచము అర్ధరహితము, ఆత్మ పరమాత్మలో లీనమైన భావం 
కలుగుతుంది ఆ అనుభూతిలో ఉన్నంత వరకు మానవుడు అపరమిత 
ఆనందమునే పొందుతాడు కాని తిరిగి బాహ్య స్పృహలోనికి వచ్చినపుడు 
అయోగ్యతా భావము, ఒంటరితనము ఆ వ్యక్తిని బాధిస్తుంది అందువలననే 
ఆ పరమాత్మ యొక్క నిరాకారము, ఇష్టదేవతా రూపమును రెండు విధములని 
గుర్తించవచ్చు కాని రెండింటిని వేరుచేయుట అసాధ్యము, అనవసరము 
కూడ 


మతం ఎదైనా, దేశం ఎదైనా పరిస్థితులు భిన్నమైనా అంతర్చుద్ద్ధి 
(intuition) తత్వజ్ఞానం (philosophy) నీతి-నియమాలు (611109) ఒకే రకమైన 


136 అనుష్టాన వేదాంతము 


ఫలితాలను ఇవ్వటం ప్రకృతి సహజమేమో అనిపిస్తుంది చింతన, ఆత్మ 
సమర్పణ వంటి నిగూఢ ఆధ్యాత్మికత (౧౫౪1019౧) క్రైస్తవ, హిందూమతముల 
మధ్య ఏర్పడిన సాదృశ్య లక్షణము అటువంటిదేనేమో హిందూమతంలో 
నిగూఢ ఆధ్యాత్మికత (My$tc[5m) తత్వజ్ఞానంలోని సార్వజనీన తను 
(universality) గుర్తించింది , దాని ఆధారంగానే మత తాత్వికత రూపొందింది 
నిగూఢమైన ఆధ్యాత్మికత మానవజాతిలో అంతర్జీనంగా ఉంటుందని, 
అనుకూలమైన పరిస్థితులలో అది బహిరగ్గతమవుతుందని హిందూ తత్వజ్ఞానం 
చెప్తుంది ఈనాడు మానవుడు అర్థం లేని విశ్వాసాలను, సమాజానికి అనుకూలం 
కాని సంప్రదాయాలను నిరసిస్తున్నప్పుడు, ఆధ్యాత్మికతా దృక్పధము గలవారికి 
ఈ చింతన, ఆత్మసమర్పణ వంటి నిగూఢ ఆధ్యాత్మికత (౧౫౩1౦15౧) 
ఆకర్షిస్తుందేమో! 


సైన్సు ఆత్మ అవుసరాలను తీర్చలేదు సహేతుకం కాని విశ్వాసాలు 
బుద్ధి అవసరాలు తీర్చలేవు నాస్తికత లేక హేతుపూర్వకం కాని సిద్ధాంతాలు 
(పిడివాదాలు) 0౦౬౫9 సంశయాత్మకత (50601018౧0) లేక మూఢవిశ్వాసం 
సైన్సుకు గత్యంతరాలు (&6/౧4౪/65) కానేరవు ఈ రెండు ఒకే చెట్టు కొమ్మ 
మీద ఉన్న జంట ఫలములు ధన, బుణ ధృవములు ఒకదానిని వదలి 
మరొకదానిని ఎదిరించటం కుదరదు 


సైన్సు దృక్పధము, మానవ స్వభావ విజ్ఞానము, రెండింటిని 
సమన్వయపరచగల మతము కావాలి మానవునికి మతము, సైన్సు, మానవత 
(humanism) అనునవి పురాతన భారతదేశంలో సహజన్ములుగా ఉండేవి 
పురాతన గ్రీసులో అవి మిత్రులుగా ఉండేవి ఈనాడు ఆ మూడు తిరిగి 
సమన్వయం పొందాలి అపుడే మతమును వ్యతిరేకించేవారు, నాస్తికత్వము 
వ్యతిరేకించేవారు, మానవాతీతశక్తిని నిరాకరించేవారు, శూన్యవాదమును 
అనుమతించనివారు అందరు నూతన మతము వైపుకు ఆకర్షితులౌతారు 


వేదాంతం - ఆచరణ 137 


మానవునికి ఒక మతము ద్వారా రక్షణ నిలయం కావాలి అక్కడ హేతువు 
హక్కునకు భంగముండదు మానవుని సహజ అవుసరములకు ఆటంకము 
ఉండదు సత్యము మీద గౌరవమే అచట నీతి నియమం సత్యము అనునది 
హేతువునకు గాని, గ్రీకు భావములకు గాని వ్యతిరేకము కాదు సత్యము 
వ్యతిరేకించేది సహేతకము కాని విశ్వాసమును, శిలాజములుగా (F055॥5) 
మాత్రమే మిగిలిన సంప్రదాయములను మతమును మరెంత కాలమూ 
సహేతుకము కాని, ప్రకృతి సహజము కాని సిద్దాంతాల మీద ఆధారపడునట్లు 
చేయకూడదు మతమునకు విముక్తి కలిగించాలి 


కాని ఈ స్థితిలో మనం అంటే సగటు మానవుడు ఎ స్థితిలో ఉన్నాడు? 
అనిశ్చయం (Uncertainty) అజ్ఞాతావాదము (fundamental agnosticism) 
వ్యాకులత (౪౧6౭910658) - వీటి మధ్య మనం సంకుల (60౧4866) స్థితిలో 
మనకు తెలియని గమ్యం వైపుకు పరుగెడుతున్నాము భవిష్యత్తు 
అగమ్యముగానున్నది గతకాలంలో మానవులు కనీసం ఎదో ఒక గమ్యమును 
స్పష్టం చేసుకుని అటుపైననే కృషి మొదలుపెట్టారు కాని నేడు మనకు 
వలసినది ఎదో మనకే తెలియదు ఇక గమ్యం ఎలా తెలుస్తుంది? 


ఇక ఈ పరిస్థితులలో హిందూమతం బాధ్యత ఎమిటి? సహేతుకం 
కాని మూఢత్వముతో కూడిన విశ్వాసాల నుండి, వంశ బె నృత్య భావము వలన 
(2౧51001260, వడలిన కాలం తీరిన (0గ౧౦6౮౦౫ సంప్రదాయ భావముల 
వలన, ఎర్పడి మోడువారిన ఆచార పరంపరలో మగ్గుచున్న మతమును 
పునరుద్ధరించటం ఎలా? అందు వేదాంతం ఎంత వరకు ఉపయోగపడుతుంది? 
ఇదీ ప్రస్తుత పరిశీలనాంశము 


అనాది నుండి కూడా హిందూమతం మత విషయాలలో హేతు 
దృకృధమును అనుసరించింది. మానవ జీవిత వాస్తవ విషయములను 
విజ్ఞానశాస్త్ర (సైన్సు) పద్ధతిలో, అనగా సర్వసాధారణ వాస్తవ విషయములను 


138 అనుష్టాన వేదాంతము 


ఒక క్రమపద్ధతిలో పరిశోధించింది ప్రత్యక్ష విషయాలే కాకుండ, ఆధ్యాత్మిక 
స్పృహ లేక నిద్రావస్థలో నుండు మానవుల జయ, అపజయాలే కాకుండ, 
జీవితపు లోతుల వాస్తవమును గూడ పరిశోధించింది 


మతము అనునది దివ్యదర్శనమును విశ్వాసము ద్వారా పొందుట అని 
నిర్వచించుట కంటే, మానవ మనసు లోతులలోని ఆంతరిక పొరలను 
(12yer5) తెరిచి వాటితో ఒక స్థిరమైన సంబంధము ఏర్పరచుకొనే ప్రయత్నము 
అనుట ఉచితంగా ఉంటుందేమో ఎందుకనగా ముందు మనసులోని 
పారలను తెరిచిన గాని దివ్యదర్శనానుభూతికి తగిన క్షేత్రం ఏర్పడదు గదా 


కొన్ని మతాలు వస్తు ప్రాధాన్యము గలవి అవి అగోచరమగు లేక 
బాహ్యమగు వస్తువు యెడల విశ్వాసము, ఆ మార్గంలో వలసిన ప్రవర్తనకు 
ప్రాధాన్యం ఇస్తాయి మరికొన్ని మతములు వస్తువు కంటే ప్రత్యక్ష అనుభవము 
(అనుభూతి)నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయి హిందూమతం, బౌద్దమతం 
ఈ కోవకు చెందినవి ఇవి ముక్తి లేక నిర్వాణమునకు ప్రాధాన్యం ఇస్తాయి 
భగవంతుని గూర్చి అభిప్రాయము కంటే ఈ మతములు అనుభూతి పరివర్తన 
రూపములు అనుట సముచితంగా ఉంటుంది భగవంతుని గూర్చి ఒక 
స్థిరమైన భావరూపము లేకపోయినను మతము జీవించవచ్చును కాని 
ఆధ్యాత్మికతకు, లౌకికభావమునకు, పవిత్రతకు అపవిత్రతకు భేదము తెలియని 
మతము నిలువజాలదు ఆదిమజాతులలో కూడ ఇంద్రజాల విశ్వాసములతో 
కూడినదైనా, భగవంతుడు, విశ్వాసము అనేవి తెలియకపోయినప్పటికి, వారికి 
కూడ ఒక మతము అనేది ఉండేదని చరిత్ర చెప్తోంది 


ఆస్తిక మతాలలో భగవంతుని స్థితి కంటే మానవుని యందు పరివర్తన 
తీసుకురాగల ఆ దైవశక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది బౌద్ధమతంలో 
బుద్ధిని స్థితి కంటే అతనికి కలిగిన జ్ఞానజ్యోతి (806401 (0౧ enlightenment) 
అనేది ఒక దివ్యానుభూతి కదా _ బౌద్దసూత్రాలలో పరిపూర్ణ అంతరదృష్టి 


వేదాంతం - ఆచరణ 139 


(insight) యే పరమగమ్యము గదా! హిందూ షడ్డర్శనాలలో ఒకటైన 
సాంఖ్యవాము, జైనసిద్దాంతము కూడ భగవంతుని అంగీకరించలేదు, కాని 
ఆధ్యాత్మిక చైతన్యం గురించి వాస్తవమును అంగీకరించినాయి రామానుజుని 
వంటి ఆస్తిక తాత్వికులు ఆధ్యాత్మిక చైతన్యము అంటే (spiritual 
consc10usnes5) సూటిగా స్వయంగా భగవంతుడే అని చెప్పకపోయినప్పటికి, 
భగవంతుని తెలుసుకొనుటకు అదొక్కటే మార్గమని అంగీకరించారు గదా! ఏది 
ఎమైనా “ఆత్మప్రాప్తి లక్షణం మోక్షం” అని అందరు అంగీకరించారు 


కాబట్టి ఆత్మదర్శనమునకు, దివ్య అనుభూతికే ప్రధాన స్థానం ఇచ్చారు 
విశ్వాసం, ప్రవర్తన, కర్మకాండలు, మతాధిపత్యం, సహేతుకం కాని నమ్మకాలకు 
అప్రధానమైన స్థానమే ఇచ్చారని తెలుస్తోంది కదా! హిందూమతంలోని ఈ 
ప్రత్యేకతను పురాతనులు కూడ అనుసరించారని చరిత్ర చెప్తోంది 


ప్రతి మనిషి జీవితంలో ఎదో ఒక సమయంలో బాహ్య ప్రపంచంతో 
విసిగి, తీవ్రమైన హేతువాది అయినప్పటికి, అంతర్ముఖుడౌతాడు అనగా 
బాహ్యమును కొంత సేపైనా మరచి తనకు మించిన ప్రాపంచిక వ్యధల నుండి 
బయటపడటం ఎలా అని ఏకాగ్రతతో ఆలోచించటం జరిగినపుడు, అదే 
అంతర్ముఖుడగుట అనవచ్చు ఇచట భగవంతుడి ప్రసక్తి లేదు అతడు 
నాస్తికుడైనా బాహ్య ప్రపంచ స్పర్శ లేనపుడు - తనలో ఎందుకు, ఎందుకు 
అను ప్రశ్నకు సమాధానం కొరకు మనస్సు ప్రయత్నిస్తుంది అపుడు హేతువుకు 
అందని ఒక ఆంతరిక అనుభవం కలుగుతుంది అది సమాధానం కాదు కాని 
ఆ అనుభవం అతనిని ఆవరిస్తుంది అది వింతగా, అద్భుతంగా పారవశ్యం 
కలిగించి వేదన నుండి దూరం చేస్తుంది ఎంతసేపు అనే దానికి సమాధానం 
లేదు క్షణం కావచ్చు, కొంత సమయం కావచ్చు ఆ అనుభవం గురించి 
అతడు ఎమి చెప్పలేడు, వర్ణించలేడు భౌతిక విషయములను బాధ్యతతో 
నిర్వర్తించు, కాని మనసుకు పట్టనీయవద్దు అనగా కార్యము మొదలుపెట్టినప్పటి 


140 అనుష్టాన వేదాంతము 


నుండి ఫలితం కొరకు అలజడి మొదలైనపుడే మనసుకు శాంతిరాదు బాధ్యతో 
సవ్యముగా కార్యము నిర్వర్తించు, అలజడి చెందవద్దు, ఫలితం అదే వస్తుంది 
అను భావం ఆ సమయంలో మనసులో ప్రతిధ్వనిస్తుంది ఆ క్షణం బాహ్య 
స్పర్శ ఉండదు ఆంతరిక అనుభూతి కలుగుతుంది అదే ప్రపంచంలో 
ఉంటూనే అంటకుండా ఉండటం అవుతుంది (6161200660 state) ఆ స్థాయి 
శక్తివంతమైనపుడు అనుభూతి మొదలవుతుంది, మనసు ఆత్మకు దగ్గరవుతుంది 
ఆత్మ అంటూ ఒకటి ఉన్నదని గుర్తించని వారు కూడ చెప్పటానికి వీలుపడని 
ఆ అనుభూతిని గుర్తించక తప్పదు భగవంతుడనేవాడు లేడు, అదొక భావమే 
అన్నప్పటికీ ఆ భావం వలన కలుగు అనుభవం పొందటం కూడ దివ్యానుభూతియే 
గదా! 


జీవితంలో పరిణతి (perfection) కోరటం, జీవితంలో ఏదో 
లోపించిందను భావన, ఈ విశ్వ అనంతత్వము తెలుసుకోవాలనే తపన, 
ఆదర్శం కొరకు శ్రమించటం, ఇవి అన్నియు అందరికీ సహజం, భగవంతుని 
గుర్తించినా, గుర్తించకపోయినా ఇవే దివ్యదర్శనమునకు మూలములౌతాయి 
(divine revelation) ఇది ఎదో ఒక పరిమాణంలో (౧౫656016) అందరికి 
కలుగుతుంది తెలిసి ఈ అనుభూతి కలిగినా, గుర్తించని వానికి తెలియక 
కలిగినా అది అగోచరుడైన పరమాత్మ స్థితికి నిదర్శనము అది గుర్తించగలిగితే 
అదే ఆధ్యాత్మిక చైతన్యము (spiritual consciousness) పరమాత్మస్థితి, 
మనం గుర్తించినా గుర్తించకపోయినా భిన్నం కాబోదు గుర్తింపు, నిరూపణ, 
మహిమలుగా చెప్పబడిన రుజువులు, మతగ్రంధముల ఆధికారిక ప్రకటనలు, 
పాండిత్య ప్రకర్షలు - ఇవి ఏవీ పరమాత్మ స్థితిని నిరూపించజాలవు సైన్సు 
పరిశోధనా ప్రభావము, యాంత్రిక హేతువాదము పరమాత్మ స్థితిని విశ్వసించలేవు 
కాని పైన చెప్పిన అనుభూతి వ్యక్తిగతం, నిరూపణలకు అందనిది అది 
ప్రధానమైనది, వాస్తవమైనది తత్వసిద్ధాంతాలను నిరాకరించవచ్చు, కాని 
ఆత్మానుభవమును కాదనలేము జీవితమును ఒక జ్యోతిగా భావిస్తే ఆ 


వేదాంతం - ఆచరణ 141 


వెలుగులో సత్యమును గుర్తించవచ్చు చలి కాచుకునే మంటల చుట్టూ 
పిచ్చాపాటీలో ఈ సత్యం గోచరించదు 


ఇక్కడ ఒక సహజమైన సందేహానికి అవకాశం ఉంది జీవితంలో వచ్చే 
తీవ్ర సమస్యలకు సమాధానం కోసం ఎవరైనా ఎకాంతంగా కూర్చుని ఆలోచిస్తుంటే 
అతడు అంతర్ముఖుడై ఆత్మకు దగ్గరైనట్లా? ఆ స్థితి అతడు గుర్తించగలుగు తాడా? 
ఈ సందేహానికి సమాధానానికి ముందుగా మానవుడు తన మనసును తాను 
తెలుసుకోగలడా? అని తెలుసుకోవాలి ఎ మనిషి తన మనసును గురించి 
తాను తెలుసుకోలేడు అనగా మనిషి తనకు తానే పరాయివాడు "Manis 
a stranger to himself" మానవుడు మెదడులో నుండు వేలాది భాగములు 
'10bes' ఏది ఎపుడు దేనికి ప్రతిస్పందిస్తుందో మనోవిజ్ఞానశాస్త్ర పరిశోధనలకు 
అందటం లేదు మరి ఇది అంతర్ముఖం ఎవుడవుతుందో చెప్పలేము 
సమస్యలకు సమాధానం కొరకు ఏకాంతంగా ఆలోచించినంత మాత్రాన 
మనసు లోపలకు తిరగదు (1౧/0౪6గ) మనసు లోపలకు త్రిప్పు అంటే 
అంతర్ముఖము అని సూలంగా అర్థం చెప్పినప్పటికి అంతర్ముఖము అనగా 
భావం అది కాదు 


ఒక వస్తువును గురించి 'గాని, విషయమును గురించి గాని భావం 
వ్యక్తపరచేటపుడు ఆత్మప్రధానం, వస్తుప్రధానం అని రెండు విధాలున్నాయి 
ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ కాదు ఇక్కడ తత్మ అంటే తనదైన ($Ub}eCtIVe) 
అని అర్థము భావ వ్యక్తీకరణలో భావమునకు మూలమైన వస్తువునకు 
ప్రాధాన్యం తగ్గి వ్యక్తిపై అది కలిగించిన ప్రభావమునకు ప్రాధాన్యము 
ఏర్పడుతుంది ఇక వస్తుప్రధాన విధములో (0016011/6) వస్తు ప్రభావమునకు 
ప్రాధాన్యముండదు వస్తువుకే ప్రాధాన్యం ఎక్కువ వ్యావహారికంగా మనసు 
లోపలకు త్రిపుట అంటే బయట ప్రపంచం నుండి తనను తాను వేరుపరచుకుని 
ఎపుడూ తనను గురించే తాను ఆలోచించుకుంటాడు తన ఆలోచనలే 


140 అనుష్టాన వేదాంతము 


నుండి ఫలితం కొరకు అలజడి మొదలైనపుడే మనసుకు శాంతిరాదు బాధ్యతో 
సవ్యముగా కార్యము నిర్వర్తించు, అలజడి చెందవద్దు, ఫలితం అదే వస్తుంది 
అను భావం ఆ సమయంలో మనసులో ప్రతిధ్వనిస్తుంది ఆ క్షణం బాహ్య 
స్పర్శ ఉండదు ఆంతరిక అనుభూతి కలుగుతుంది అదే ప్రపంచంలో 
ఉంటూనే అంటకుండా ఉండటం అవుతుంది (6161200660 state) ఆ స్థాయి 
శక్తివంతమైనపుడు అనుభూతి మొదలవుతుంది, మనసు ఆత్మకు దగ్గరవుతుంది 
ఆత్మ అంటూ ఒకటి ఉన్నదని గుర్తించని వారు కూడ చెప్పటానికి వీలుపడని 
ఆ అనుభూతిని గుర్తించక తప్పదు భగవంతుడనేవాడు లేడు, అదొక భావమే 
అన్నప్పటికీ ఆ భావం వలన కలుగు అనుభవం పొందటం కూడ దివ్యానుభూతియే 
గదా! 


జీవితంలో పరిణతి (perfection) కోరటం, జీవితంలో ఏదో 
లోపించిందను భావన, ఈ విశ్వ అనంతత్వము తెలుసుకోవాలనే తపన, 
ఆదర్శం కొరకు శ్రమించటం, ఇవి అన్నియు అందరికీ సహజం, భగవంతుని 
గుర్తించినా, గుర్తించకపోయినా ఇవే దివ్యదర్శనమునకు మూలములౌతాయి 
(divine revelation) ఇది ఎదో ఒక పరిమాణంలో (౧౫656016) అందరికి 
కలుగుతుంది తెలిసి ఈ అనుభూతి కలిగినా, గుర్తించని వానికి తెలియక 
కలిగినా అది అగోచరుడైన పరమాత్మ స్థితికి నిదర్శనము అది గుర్తించగలిగితే 
అదే ఆధ్యాత్మిక చైతన్యము (spiritual consciousness) పరమాత్మస్థితి, 
మనం గుర్తించినా గుర్తించకపోయినా భిన్నం కాబోదు గుర్తింపు, నిరూపణ, 
మహిమలుగా చెప్పబడిన రుజువులు, మతగ్రంధముల ఆధికారిక ప్రకటనలు, 
పాండిత్య ప్రకర్షలు - ఇవి ఏవీ పరమాత్మ స్థితిని నిరూపించజాలవు సైన్సు 
పరిశోధనా ప్రభావము, యాంత్రిక హేతువాదము పరమాత్మ స్థితిని విశ్వసించలేవు 
కాని పైన చెప్పిన అనుభూతి వ్యక్తిగతం, నిరూపణలకు అందనిది అది 
ప్రధానమైనది, వాస్తవమైనది తత్వసిద్ధాంతాలను నిరాకరించవచ్చు, కాని 
ఆత్మానుభవమును కాదనలేము జీవితమును ఒక జ్యోతిగా భావిస్తే ఆ 


వేదాంతం - ఆచరణ 143 


వాస్తవాన్ని గురించి అభిప్రాయ ప్రకటనకు చాల భేదమున్నది ఆ భేదమే 
దైవత్వములోని నిగూఢత్వమునకు, భగవంతుని యందు విశ్వాసమునకు 
మధ్య ఉన్నది ఎ వ్యక్తి అయినా తత్వజ్ఞానం ఎంతో సంపాదించవచ్చు, 
మతభావన అనగా అనుభూతి భావన లోపించినపుడు ఆ జ్ఞానం 
నిష్రయోజనమవుతుంది 


హేతువే సర్వస్వము అను వాదము విషయములో సునిశితంగా 
ఆలోచించవలసి యున్నది అన్నారు హిందూతాత్వికులు అజ్ఞానుల కంటే 
జ్ఞానులే ఎక్కువ పొరపొట్లు చేస్తారు అని అన్నారు ఆ తాత్వికులు వారు 
మోసపోతారు ఇతరులు మోసపోవటానికి కారణమవుతారు మనలను 
మనంరెండు విధాలుగా మోసగించుకుంటాము మొదటి విధము గోచరమయే 
ఈ ప్రపంచమే సర్వం అని విశ్వసించుట ఇక రెండవది జ్ఞానము వలన కలిగే 
అజ్ఞానం అలౌకికమును విస్మరించు లోకాయతమతము (Naturalsm) వస్తు 
స్వభావమునకే కర్భత్వము చెప్పు మతము ఒక రకంగా ఆనాటి చార్వాకమతము 
వస్తుస్వభావము నిశ్చితము (definite) ఆ స్వభావము సర్వానికి మూలం 
అంటే మనం మోసపోయినట్లె నిరంతరం మార్పుచెందే పరిస్థితులలో నిశ్చిత 
స్వభావం ఎలా రాజీపడుతుంది కాబట్టి ఈ రెండు మార్గాలు జీవుని ప్టితిని 
(reality of our being) వాస్తవముగా గ్రహించటానికి ఉపయోగపడవు ఇదే 
బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు (1౪-4-10) 


(బ్రా! అంధంతమః ప్రవశన్తియే2._ విద్యాముపాసతే 
తతోభూయఇవతే తమోయ ఉ విద్యాయాగ్‌ంరతా. ॥ 


విద్యకంటే భిన్నమగు కర్మమార్గమును అనుసరించువారు 'అంధంతమః 
ప్రవిశన్తి” అనగా కారుచీకటిలో ప్రవేశించుచున్నారు_ (ఈశావాస్యోపనిషత్తు 
(9) లో కూడ ఇదే చెప్పారు 


కర్మకాండల వ్యామోహము విద్యకంటే భిన్నమైనది అన్నారు 


144 అనుష్టాన వేదాంతము 


పరావిద్యయే అనగా ఆత్మజ్ఞానము మాత్రమే విద్య అనబడును అని భావం 
కదా! ఆత్మజ్ఞానము పొందు విధము అనగా మనలను మనము తెలుసుకొను 
విధము బుద్దివిశ్లేషణ (Intellectual analysis) ద్వారా కంటే ప్రకృతి లేక 
స్వభావమును నియంత్రించటం ద్వారా అభిన్నత్వము (పూర్ణత్వము) పొంది 
ఆత్మజ్ఞానమునకు మార్గము సుగమము చేసుకొనవచ్చునేమో అనిపిస్తుంది 
హేతువు నందు గ్రీకులనాటి విశ్వాసం అనగా మన ఆలోచన సరైనదైతే 
కార్యము సరిగా ఉంటుంది అనే సిద్దాంతం ఎంతవరకు సరైనది? 


విజ్ఞానం ఒక అలంకారం వంటిది దానికి ఆధారం లేకపోతే అదొక 
ప్రదర్శన వస్తువుగానే మిగులుతుంది అది మనస్సుకు స్వేచ్చను ఈయజాలదు 
హేతువు ఆధారంగా విశ్లేషణ చేసినా, మతగ్రంథ (శ్రుతులవంటివి) పాండిత్యము 
సంపాదించినా, ఆత్మను గురించిన వాస్తవమును గ్రహించలేకపోయినచో అన్నీ 
నిష్టయోజనాలే జెతాయి బుద్ది పరిణతి ఆత్మవిజ్ఞానం కాదు బుద్దికి 
అతీతమైన ఒక శక్తి (6౧6/8) బుద్దిలోనికి ప్రవహించినపుడు బుద్ది వికసిస్తుంది 
ఆ శక్తే మనోనేత్రం అదే మనిషిని అంతర్ముఖుని చేస్తుంది అపుడే 
ఆత్మగోచరమయినట్లు అనుభూతి కలుగుతుంది ఇదే మానవ జీవితంలో 
సర్వోత్కృష్టమైన సాధన భగవంతుడు (పరమాత్మ) ఉన్నత బుద్ధికి తోచు 
భావరూపం కాదు, అలాగే ఒక నీతి సిద్దాంతమూ కాదు తర్క పరిణామ రూపం 
కాదు మనోనేత్రముతో అనుభూతి ద్వారా మనం గ్రహించగలిగే రూపమే 
భగవంతుడు (పరమాత్మ) అదే సత్‌ అదే అందరిలోనున్నది అందరూ కలిగి 
ఉండే సత్యము (సత్‌) లేక స్థితి అదే మనకు విముక్తి మతము ద్వారా రాదు 
ఆధ్యాత్మిక జ్ఞానము, వివేకము ద్వారా వస్తుంది ఎ వస్తువునైనా వ్రేలుతో చూపి 
గుర్తిస్తాము ఆ వస్తువును గుర్తించిన వ్రేలు ప్రాధాన్యం కోల్పోతుంది 
తార్కికజ్ఞానము ఆ వ్రేలు వంటిదే అన్నారు అద్వైతతత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ 
గుర్తించగలగటమే నిజమైన జ్ఞానము పరమాత్మతో ఐక్యత అను స్టితిని 
గుర్తించటమే నిజమైన జ్ఞానము, తర్కము ఊహించేది, శ్రుతులు (మత 


వేదాంతం - ఆచరణ 145 


గంధములు) చెప్పేది ఏదైతే ఉన్నదో దానిని అంతరదృష్టి ద్వారా 
గుర్తించగలగటమే నిజమైన జ్ఞానము పవిత్రమైన తపోనిష్ట గల జీవితము 
జ్ఞానమును వివేకముగా మారుస్తుంది, పండితుని ప్రవక్తగా రూపొందిస్తుంది 
అని సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయం 


ఈ సందర్భంలో హేతువు - ఆధ్యాత్మిక సత్యం సంబంధం గురించి 
రాధాకృష్ణ అభిప్రాయము గణనీయం “ఏదో రసమయ భావము (sentiment) 
నకు శక్తి ఉన్నదని చెప్పటం కాదు అలాగే అజ్ఞానము నుండి జ్ఞానజ్యోతిని 
సాధించటమూ కాదు అనుభూతి యొక్క వాస్తవము (the turth of experience) 
మూలము యొక్క నిగూఢత్వము (Mystery) నుండి ఉద్భవించదు అది 
మనలో కలిగించే ఆనందము నుండి కూడా వాస్తవము తెలియదు అది 
మనలో కలిగించే తృప్తియే, అనగా బుద్ది సంబంధమైన తృప్తి ఆ అనుభూతి 
స్టితికి కారణము అది మనిషికి మనశ్శాంతి, సమాజములో సఖ్యత (90014! 
harmony) కలుగజేస్తుంది ఎవరైతే వాస్తవ జ్ఞానములోనికి ప్రవేశిస్తాడో అనగా 
ఎవరిలో ఆ జ్ఞానము ఉదయిస్తుందో అతడు పరిపూర్ణ మానవుడౌతాడు అతని 
మనసు, అతని సతి శాంతినిలయం అవుతుంది అంతరబుద్ది (intuitions) 
భావములను లేక ఆలోచనలను అందుకుని వాటిని జల్లెడ పట్టాలి ఎందుకనగా 
దివ్యమైనవి, స్పష్టమైనవి మాత్రమే గ్రహించాలి లేనిచో విరుద్దమైనవి, 
విపరీతమైనవి క్రొత్త విషయాలు కనుగొనినట్లుగాను, ఉపమానములను 
నిరూపణలుగాను, మాటలను నత్యములుగాను భమించుట అను 
ప్రమాదమునకు అవకాశమున్నది బుద్ది యొక్క అర్హతలను (అవసరములను) 
(0121౧5) మనము అనుమానించినచో మనము ఆత్మతృప్తి అనబడు జ్ఞానవికాస 
వ్యతిరేకతకు (selt-satisfied obscurantism) లోనవుతాము పరీక్షించబడిన 
విజ్ఞాన పరిధిలోనికి రాని ఎట్టి అనుభవమునైనను ఒడలు తెలియని (1/100645- 
Pocus) స్థితిగా గుర్తించి తిరస్కరించాలి ఆధ్యాత్మికంగా ఉండాలి అనగా 
హేతువును తిరస్కరించటం కాదు దానిని దాటి అనగా అతీతంగా ముందుకు 


146 అనుష్టాన వేదాంతము 


సాగాలి అనగా దృఢంగా ఆలోచించాలి ఆలోచనే తెలుసుకొనుట, గోచరించుట 
స్థాయిగా రూపొందాలి దానినే కల్పనాత్మకమైన ఆలోచన అంటారు (11810 
think so hard that thinking becomes knowing or viewing, what we might 
call creative thinking) ఒకె ఉద్యమంలోని రెండు అంశాలే తత్వజ్ఞానము, 
మతము” 


“ఈ అభిప్రాయము యొక్క గూఢార్థము ఒక రకంగా మనుష్య 
స్వభావ విజ్ఞానమే (౧UManIst16) వాస్తవమైన మానవ జీవిత సహజ ప్రగతియే 
మతము అని దీని భావము మానవుడు అన్నిటికి ఒక కొలమానము 
(పరిమాణము) వంటివాడు పదార్థము నుండి భగవంతుని వరకు అన్ని వాస్తవ 
స్థాయిలు (levels of reality) ప్రతిబింబించే స్వభావము మానవునిది మానవునిది 
బహుళ స్థాయీ స్థితి (many-levelled being) తనని తాను తనలోని 
పశుప్రవృత్తితో ఐక్యత పాందుతాడు, - అదే భౌతిక, దేహధర్మ సంబంధ ప్రవృత్తి 
(Physical and Physiological) లేక అంతర్బోధమగు హేతుప్రవృత్తిని 
పొందుతాడు కాని మానవుడు పశుప్రవృత్తి మాత్రమే పొంది ఉండలేడు 
అంతర్బ్భోధకమగు బుద్ధి (self-conscious ntellect), దాని వలన కలుగు 
విశ్లేషణాశక్తి పరిమిత ఆశయాలు ఆధునిక మానవుని ఆలోచనలలోను, 
జీవితములోను అతిఉన్నత స్థానం పొంది ఉన్నాయి కాని దాని పర్యవసానము 
ఆత్మహత్యా సదృశమగు అనుమాన ప్రవృత్తి (9060101900) ఇంద్రియ ప్రత్యక్ష 
సాక్యములను, ఊహలను, వాటి నిర్ణయాలను ((udgement and inference) 
అది కొంతవరకు అనుమతిస్తుంది (అంగీకరిస్తుంది) కాని దేనినైతే బహువిషయక 
హేతువు (dI$CUrSIve reas0n) సరైనదిగా ఊహించవలసి వస్తుందో (take for 
granted) అట్ట గాఢమైన అంతర్‌బుద్దిని కృత్రిమమైనదిగాను, ఆత్మ అనగా 
వ్యక్తి ప్రధానమైనదిగాను (540604౪6) తిరస్కరిస్తుంది. సామాన్య ఊహతో 
కూడిన హేతువు నందు విశ్వాసము (1201 1౧ conceptual reason) 
అహంకారమునకు తార్కికమైన ప్రతిరూపము అది స్వార్ధపూరితమైన 


జ 


వేదాంతం - ఆచరణ 147 


అహంకారమును ఆత్మకు అత్యంత ప్రబలశత్రువుగా చేస్తుంది సాధారణ 
చైతన్యమునకు అతీతమైనదేదో మానవునిలో ఉన్నదని సత్యమైన మానవత 
సూచిస్తుంది అదే మానవుని భావములను, ఆశయములను, సూక్ష్మమైన 
అధ్యాత్మిక స్థితి, రూపొందించి భౌతిక అనుసరణ, వృత్తుల యందు అసంతృప్తి 
కలుగజేస్తుంది అనాది నుండి అతిపురాతన వారసత్వముగల సిద్దాంతము 
ఒకటి ఉంది మానవుని సాధారణ స్థితి అతని పరిపూర్ణ స్థితి కాదు (411౧2416 
being) అను విశ్వాసం - అతనిలో గాఢతరమైన ఆత్మస్థితి ($81) ఉన్నది ఆ 
స్టితిని శ్వాస (breath) అనవచ్చు, (ప్రేతాత్మ (ghost) అనవచ్చు, జీవాత్మ లేక, 
(5061) శరీరం వదలిన ఆత్మ అని కూడ అనవచ్చు దేనివలనను అంతరించని 
జ్యోతి (వెలుగు) మనిషిలో ఉంది అది అమరమైన ఆత్మ దయామయమైనది, 
సహనము కలది అది అతని హృదయములోని మౌనసాక్ష ప్రపంచంలో 
మహాతాత్వికులందరు ఎకగగీవంగా ఆత్మను గురించి తెలుసుకొనండి అని 
చెప్తున్నారు రాధాకృష్ణ ఇంకా ఇలా అన్నారు, “వాస్తవమైన ఆత్మ సర్వాతీతమైన 
స్థితి ఇది ఆధ్యాత్మిక మతములోని మూలసత్యము దానిని తెలిసికొనుట, 
దానితో ఐక్యత పొందుట మన కర్తవ్యము ఆత్మతో సఖ్యత పాందిన జీవాత్మ 
తన ప్రత్యేక స్టూలస్థితిని విస్మరిస్తుంది అది సార్వజనీనమైన, సర్వమానవుల 
స్పష్టరూపమని గుర్తిస్తుంది సర్వమానవుల ఆశయములలోను ఒకే (ప్రేరణ 
(1౧౧౮౪15100) ప్రవాహము ఉంటుంది “నీవు నాలో - నేను నీలో” అను 
వాక్యములోని అంతరార్థము పరిపూర్ణ స్థితిలోని ప్రధాన స్థితియైన ఎకత్వము 
ఆత్మ యొక్క అనుభూతి సహకారమే జీవితం సహకారం లేకపోవుటే 
మరణం మానవజాతి ఐక్యత నుండి మనము వేరుకాలేము ప్రపంచంలో 
అపుడపుడు కనబడు పిచ్చి స్వభావములు దానిని త్రోసివేయలేవు 


తత్వవేత్తగా రాధాకృష్ణను అర్థం చేసుకోవటం అంత సులభం కాదు 
ఆయనకు గల బహుముఖ ప్రజ్ఞయే ఇందుకు కారణం అని చెప్పాలి ప్రాచ్య 
పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతికి వివేకానందుని తరువాత ప్రతినిధిగా 


148 అనుష్టాన వేదాంతము 


ప్రవర్తించిన పైక తత్వవేత్త రాధాకృష్ణ ఆయన తత్వం పరిపూర్ణ భావవాదం 
భావము అనగా సత్తు, ఆత్మ, ఉనికి 'సత్తు' మూలం అను అభిప్రాయం కాని 
ఏదో శక్తి మూలంగా ప్రపంచం అంతా నడుస్తోంది అని నమ్మినప్పటికీ అందు 
తొలగించవలసిన అనేక సత్యాలను ఆయన తిరస్కరించలేదు ఈ సత్యముల 
అన్నిటి కలయికే పూర్ణమైన అభివృద్ధి అనునదే ఆయన భావవాదం ఇదే స్థూల 
ప్రపంచము కల్ల యను వాదము లేక ఊహాప్రపంచవాదము అదే భావవాదము 
(1062150 view), అనగా అద్వెతతత్వము అసహనానికి, పాక్షిక దృష్టికి, 
పెడవాదనలకు, మాఢ్యమునకు ఆయన వ్యతిరేకి భావవాదానికి, దాని 
వ్యతిరేకవాదానికి, భగవంతునికి, ప్రపంచానికి, హేతువాదానికి, స్టూల దృష్టికి, 
ఉన్న వైరుధ్యమును, తాత్విక సిద్ధాంతాలలోని భిన్నత్వమును, భిన్న మత 
వ్యతిరేకతలను తొలగించి సమన్వయపరుస్తాడు అయితే ఆయన కృషి 
సమన్వయం వరకేనా అని సందేహం వస్తుంది అంతేకాదు ఈ సమన్వయ 
ప్రయత్నంలో అనేక క్రొత్త లక్షణాలు వెలువడినాయి వీటికి ఆయన 
కారకుడనటంలో సందేహమునకు తొవులేదు అది ఆయన స్వతంత్ర __ 
ఆలోచనలకు, నిశితదృష్టికి తార్కాణములు తత్వశాస్త్రంలో ఆయన 
ఆలోచనలకు, నిశితదృష్టికి అద్దం పబ్టెవి ప్రత్యేకంగా రెండు వ్యాఖ్యలు 
అందులో మొదటిది మాయా వాదానికి ఈయన ఇచ్చిన నూతనవ్యాఖ్య 
రెండవది ఆత్మతత్వమునకు ఆయన ఇచ్చిన నూతన అర్థం 


తత్వశాస్త్రజ్ఞులలో పెక్కుమంది చెప్పే మాయావాదానికి ఈయన 
ఇచ్చిన వ్యాఖ్యకు చాల భేదం ఉన్నది ఈయన దృష్టిలో మాయావాదం అంటే 
మిధ్యావాదం కాదు ప్రపంచం మాయ అంటే ప్రపంచం లేదు అని కాదు ఈ 
ప్రపంచం అనాది పదార్ధం కాదు అని మాత్రమే ఈయన వ్యాఖ్య ఈ 
ప్రపంచంలో కనబడే రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో ఉంది 
అయితే ఈ రూపభేదాలు పరబ్రహ్మం యొక్క సమగ్రతను గాని, పరిపూర్ణతను 
గాని కదిలించలేవు ఇదే రాధాకృష్ణ ప్రాక్‌ పశ్చిమతత్వదృష్టుల సమన్వయం 


వేదాంతం - ఆచరణ 149 


ఇదే పాశ్చాత్యులకు భారత తత్వశాస్త్రం యెడల ఆసక్తి, సానుభూతి ఏర్పడటానికి 
ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఆ విధంగా మొత్తం ప్రపంచానికి తగిన ఒక 
శ్రేష్టమైన తత్వశాస్త్రమునకు రాధాకృష్ణ గట్టి పునాది వేయగలిగాడు 


న్‌ తాత్వికదృష్టిలో రెండవ వ్యాఖ్య ఆత్మతత్వమును గురించినది 
ఈ తత్వంలోని మూలసూత్రం సర్వమత సామరస్యం మతం అనేది ఒక 
సిద్దాంతం గాని, సూత్రాల సంకలనం కాని కాదు అనేది వీరి ప్రధాన సూత్రం 
వాస్తవమును (సత్యమును) గ్రహించగలిగిన దృష్టిని (౪1510౧) ఇవ్వకలిగేదే 
మతం అన్నారు సర్వమత సహనమునకు మార్గం చూపిన తాత్విక న్యాయవాది 
రాధాకృష్ణ పండితులు భారతదేశం యొక్క ప్రాచీన తత్వసిద్దాంతాలకు 
స్వచ్చత చేకూర్చి, వర్తమాన స్టితికి అన్వయించు నూతన వ్యాఖ్యలను కల్సించి 
విశ్వమానవ అభ్యుదయానికి ఉత్కృష్టమైన కృషి చేసిన ప్రముఖులలో రాధాకృష్ణ 
పండితులు అగ్రగణ్యుడు 


రాధాకృష్ణ తన 'IdealIstview oflife' “భావవాది జీవితదృక్పధం' అను 
గ్రంధంలో “భావవాది జీవిత పధకం ఒక నియంత్రిత పద్దతిలో ఉండదు 
దానికి అనేక రూపాలు ఉన్నాయి కాని భిన్నములైన ఈ రూపాలన్నీ ఒక 
చైతన్యం నుండి ఉఊద్భవించినవి అని మనం తెలుసుకోగలం,” అని వివరించారు 
విశ్వంలో కనబడు అన్ని రూపాలకు ప్రయోజనం కల్పించి వాటికి ఉచిత 
స్థానాలు యివ్వగలిగినపుడే న్స్‌ తత్వశాస్తానికైనా విలువ ఏర్పడుతుంది మానవుల 
మనస్సులలో స్థావరం ఎర్పడుతుంది ఈ పనిని రాధాకృష్ణ పండితులు 
అతిప్రతిభావంతముగా నిర్వర్తించారు 


శంకరుల మాయావాదమును (మిధ్యావాదమును) సంప్రదాయ 
పద్ధతిలో అంగీకరించకపోయినప్పటికి రాధాకృష్ణ పరిపూర్ణ అద్వెతతత్వవేత్త 
ఆయన శంకర భగవత్సాదుల శిష్యులే అనగా వాస్తవముగా అనుసరించినవారు 
మాయావాదమును ఈ విధంగా వ్యాఖ్యానించారు శంకర భగవత్సాదులే తన 


150 అనుష్టాన వేదాంతము 


మాయావాదమును సంప్రదాయముగా ఇవ్వబడిన అద్దములో నిర్వచించలేదు 
అని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు ఈ ప్రపంచం సృష్టిని అర్ధం చేసుకోలేమని 
గాని, ఈ ప్రపంచమునకు ఏ విధమైన విలువలు లేవని గాని శంకర 
భగవత్పాదుల అభిప్రాయం కాదు అన్నారు “శంకరులే ఒకచోట పైకి కనబడేది 
సత్యాసత్యముల కలయిక అని అన్నారు" అని రాధాకృష్ణ అన్నారు శంకరులు 
ఈ దృష్టినే అనుసరించినట్లుగా కనబడుతుంది అనగా ఈ ప్రపంచమును 
సత్తు, అసత్తుల కలయికగా భావించాలి గాని సత్తుగా గాని అసత్తుగా గాని 
భావించరాదు పండితులు అద్వెతమునకు చెప్పే తార్కికవ్యాఖ్యకు ఇది 
వ్యతిరేకముగా కన్నడుతుంది శంకర భగవత్పాదుల ఉద్దేశ్యమే ఈ పండితుల 
తర్క వ్యాఖ్యలతో పాసగనపుడు, ఇంక ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యము ఎముంది! 


రాధాకృష్ణ భావవాదం ఒక లోతైన జల నుంచి ప్రవహించే నిర్మల 
ప్రవాహం వంటిది ఆయన రచన ప్రతి అక్షరం వేదాంతవాహిని లో ముంబచెత్తినట్లు 
కనబడుతుంది వీరి తాత్వికదృష్టి విశ్వమునంతా తనలో ఇముడ్చుకున్నదా 


లి గ 
అనిబస్తుంది 


నేటి మానవుని దృష్టి ఎమిటి? అది పూర్తిగా బాహ్యదృప్ట అంతర్‌ దృష్ట 
లేదు తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయడు చేయటానికి అతనికి 
తీరిక దొరకదు ఒక తత్వవెత్త ఇలా అన్నాడు “సైన్సు సర్వమును పరిశీలించింది 
కాని తనకు మూలమైన సైంటిస్టుని మాత్రం మరచిపోయింది. అనగా 
సైంటిస్టు బాహ్యంగా ఎన్నో పరిశోధించాడు కాని తనను తాను పరిశోధించు 
కోలేకపోయాడు సైన్సు యొక్క విజయాలను కించపరచటం కాదు సైన్సు 
భౌతికవాదం అది చైతన్యశక్తిని నిరసిస్తుంది అలాగే భౌతిక లక్షణాలను 
నిరసించే చైతన్యవాదము కూడ నిరుపయోగమే అవుతుంది 


హేతువాదం కూడ ఈ కోవకు చెందిన భౌతికవాదం వంటిదే 
ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచమునకు ఒక వెలుగు బాట చూపించింది 


వేదాంతం - ఆచరణ 151 


ఈ హేతువాదం స్వభావం ఎమిటి? అను ప్రశ్న వస్తుంది సామాన్య మానవ 
అవుసరములు, సామాన్య జీవన సమస్యలను పరిష్కరించుకొనుటలో పూర్తిగా 
హేతువు ఆధారంగా ప్రవర్తించటం దీని ఆదర్శం (ratonalIsm) ఎప్పటికప్పుడు 
ప్రత్యక్షంగా తేలిన నిదర్శనాల సహాయంతో నిర్ణయాలను చేసుకుంటుంది 
తర్కమే దీనికి ఆధారం కాని తర్కానికి అందని అనుభవాలు కొన్ని మానవునికి 
వస్తూ ఉంటాయి అవి అప్పటికి సహేతుకం కానివి అవుతాయి హేతువాదులు 
అంగీకరించని సత్యాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు స్వాభిమానము 
అనుగుణం అది హేతుపూర్వకం కాదు అందుచే సత్యాన్వేషణలో హేతవాదం 
నిష్ప్రయోజనం పరిణామ దశలలో ఒక పై స్థాయికి తీసుకువెళ్లగలుగుతుంది 
హేతువాదం అంతవరకే దాని పరిమితి 


హేతువాదం వలన అవకాశమున్న ప్రమాదమును గురించి 
అరవిందులు ఇలా అన్నారు “హేతువాదం మనస్సులో ఉన్నంత వరకు 
ప్రమాదం లేదు అప్పుడది విభిన్న దృక్పథాలను సిద్దాంతాలను కొంతవరకు 
సహిస్తుంది ఒకదానితో మరొకదానిని పోల్చుకుని సమన్వయం కోసం 
ప్రయత్నిస్తుంది మార్పు చెందుతుంది తన పరిధిని పెంచుకుంటుంది 
ఉన్నత స్థితి పొందుతుంది కాని అది జీవితంలో కల్పించుకుని ఆధిపత్యం 
పొందే ప్రయత్నంలో సిద్ధాంతంగా మారుతుంది అపుడది అభివృద్ధి కదలికలకు 
ఆటంకం అవుతుంది సామరస్యానికి సమన్వయానికి బదులుగా సంఘర్షణలకు, 
రక్తపూరిత విష్ణవాలకూ దారితీస్తుంది ఆచరణ, ప్రవర్తననూ క్రమబద్ధం అను 
పేరుతో యాంత్రిక స్వభావమును అలవరుస్తుంది భౌతిక ప్రకృతిని యాంత్రికంగా 
క్రమబద్దం చేయవచ్చు కాని చైతన్య రూపమును ఎలా చేయకలుగుతుంది? 


tL) 


అప్పుడే దుష్ఫలితాలు ఎర్పడతాయి 


హేతువాద ధ్యేయం అను సంధానం మాత్రమె జీవితమును 
ప్రత్యక్షముగా పరిశీలించి, అది ఏ మార్గంలో నడుస్తోందో గ్రహించి దాని 


152 అనుష్టాన వేదాంతము 


నియమాలను ప్రకటించటం దాని పని ఇందుకు అది అర్దసత్యాలను 
సంపూర్ణసత్యాలుగా పరిగణించి అభివృద్దిని నిరోధిస్తుంది 


అందువలన పూర్తిగా హేతువాదం ద్వారానే సత్యం తెలుసుకోవటం 
అసంభవం హేతువాదమునకు అతీతంగా ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉన్నది 
దాని ద్వారా సత్యమును తెలుసుకొనవచ్చునని ఆధ్యాత్మికవాదం చెప్తుంది 
అలాగని హేతువాదం పూర్తిగా నిష్ప్రయోజనం అని ఎవరు అనలేదు మానవుని 
ఆత్మజ్ఞాన స్థాయికి ఎదుగుటకు అది తోడ్పడుతుంది హేతువాద ప్రయోజనాలను 
మానవుడు పొందాడు మంచి, చెడు తర్కించి తెలుసుకోగల స్థితికి చేరాడు 
ఇది ఆత్మజ్ఞాన సాధనకు తగిన స్థితి 


మన పూర్వులు, ఉపనిషద్కర్తలు ఆత్మజ్ఞానమును బహుముఖంగా 
పరిశీలించారు ఈ దృష్టి ఇపుడిపుడే పాశ్చాత్య మేధావులను గూడా ఆకర్షిస్తోంది 
ఉపనిషత్తులలో విషయ ప్రతిపాదనలో చక్కని క్రమం ఉంది హేతువాదంతో, 
దృష్టాంతాలతో, ఉపమానాలతో ప్రత్యక్ష ప్రమాణాలతో బ్రహ్మజ్ఞాన (ఆత్మజ్ఞాన) 
బోధ సాగింది ఈ ఉపనిషద్రుషులెవరూ కూడా ఈనాడు తామే భగవంతులమని 
చెప్పుకుంటూ చలామణి అవుతున్న స్వామీజీలు, గురూజీలు లాగా అహంకారంతో 
లేదా అసత్యంగా తాము పరమాత్మ తత్వమును సంపూర్ణంగా తెలుసుకున్నామని, 
తామే భగవంతులమని చెప్పుకోలేదు అంతేకాదు, మన భౌతిక విజ్ఞానం ఎంత 
పెరిగినా పరమాత్మను గూర్చిన ప్రత్యక్ష జ్ఞానమును పొందలేము అనే చెప్పారు 


మనిషికి, ఈ ప్రపంచానికి అతీతమైనది, ఇక్కడ లేనిది ఎక్కడో 
ఉన్నదని మన భారతీయ మతం చెప్పలేదు తనలోనే భగవంతుడున్నప్పుడు 
ఇంకా ఎక్కడో వెతకటం దేనికి? సమస్తము భగవత్స్వరూపమె అయినపుడు 
ఎక్కడికని పోయి వెతుకుతావు? నీలో ఉన్న ఆత్మను దర్శించు ఆత్మానుభూతిని 
పొందు అదే నీ లక్ష్యం నీవు చేరవలసిన గమ్యం అదే అపరోక్ష అనుభూతి 
అదే ఉపనిషణ్మతం చెప్పేది 


వేదాంతం - ఆచరణ 153 


ఒక పాశ్చాత్య తత్వవేత్త పాల్‌ బ్రంటన్‌, “మానవుని విషమ పరిస్థితి. 

అను గ్రంధంలో ఈ లక్ష్యాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు “మానవుడు 
పెంచుకున్న పూలతోటలో అన్ని పువ్వులలోక్‌ ఇది నున్నితమైనది 
స్వచ్చపరచబడిన అనుభూతే ఆత్మజ్ఞానం హేతువాదం అనుభూతులను 
పరిశీలించి అదుపులో పెట్టవచ్చు గాని, రూపుమాపటానికి ప్రయత్నించగూడదు 
అనుభూతి స్వచ్చపడినపుడు అహం నశిస్తుంది అపుడు పై స్థాయికి చెందిన 
వెలుగు దాని మీద ప్రసరిస్తుంది స్వచ్చపరచబడి వెలుగును స్వీకరించిన 


వ్ర 


దానిని “ఆత్మజ్ఞానం అంటున్నాం ' 

కాబట్టి ఈ సందర్భంలో ఈ అనుభూతిని మూడు న్థాయిలుగా 
చెప్పవచ్చునేమో మనస్సు ద్వారా గ్రహించటం (ఆలోచన ద్వారా), హేతువాదం 
ద్వారా పరిశీలించటం, అటుపై “భావం” ద్వారా ఆత్మజ్ఞానం పొందటం 
ఆత్మజ్ఞానం ఒక భావసిద్ధి అన్నారు గదా! దానిని మరి ఈ భౌతిక శరీరం కూడా 
పొందినపుడే గదా ఇంద్రియానుభూతి నియంత్రించబడి ఆత్మానుభూతి మార్గం 
సుగమము అయేది అనగా ఇంద్రియానుభూతి అందులో మిళితం కావాలి 
ఎందుకంటే ఇంద్రియానుభూతి పూర్తి భౌతికం గదా! ఆ భౌతిక స్థితిలో 
ఉంటూనే ఆత్మజ్ఞాన అనుభూతితో సంయోగం పొందాలి ఇది ఎలా సాధ్యం? 
సాధ్యము చేసుకోవచ్చు తెలుసుకున్న లేక పొందిన ఆత్మానుభూతి 
వాస్తవమైనదేనా? లేక ఎదో భౌతికానుభవం వలన కలిగిన పారవశ్య స్థితా? 
అనేది హేతువాదం ద్యారా పరిశీలించి మనస్సుకు అందచేస్తే, ఇంద్రియ 
నియంత్రణాధికారి మనసే కాబట్టి, లది కొంతసేపైనా ఇంద్రియములను 
బాహ్య విషయముల నుండి వేరుచేసి ఆత్మజ్ఞాన అనుభూతిలో సంయోగం 
చేయగలుగుతుంది స్ఫూలశరీరం ఉన్నంతవరకు మనస్సును అనుభూతి 
నుండి వేరుచేయలేము కాబట్టి ఆత్మానుభూతితో మిళితం చేయాలి మనస్సు 
ఇంద్రియాలను కలుపుకుంటుంది అపుడే నిద్రావస్థలో కలుగునని చెప్పబడిన 
ఆత్మానుభూతిని జాగ్రదావస్థలో కూడా పొందే అవకాశం వస్తుంది అదే 


154 అనుష్టాన వేదాంతము 


జీవన్ముక్తి స్థితి అవుతుంది కదా! ఏ సిద్ధాంతముననుసరించి చెప్పింది కాదు 
ఇది 


ఇక్కడ ఒక్క విషయమును హేతువాదులు గమనించాలి ఆత్మజ్ఞానం 
ఉన్నదని చెప్పటం వలన హేతువాదం భంగపడిందని ఆందోళన చెందవలసిన 
పనిలేదు సృష్టికి మూలం పదార్థమే అని చెప్పినప్పటికీ దాని పరిణామమే ఈ 
ప్రకృతి లేక సృష్టిప్రవాహం అన్నారు గదా! ఆ పరిణామంలో అనేకమైన శక్తులు 
వెలువడినాయి గదా! ఆత్మజ్ఞానం అంటే మనస్సు కంటే అతీతమైన శక్తి ఎదో 
మనలో ఉన్నదని, సృష్టి ప్రవాహమునకు మూలమైన శక్తి నుండి, - అనగా 
పదార్థము నుండే శక్తి వచ్చును గదా! - పరిణామం పొందిన అంశమే మన ఆత్మ 
అని గ్రహించవచ్చు గదా! అలా గ్రహించినందు వలన మనస్సు డేరకంగా 
ఎర్పడిన జీవిత విలువలు నిర్మూలించబడతాయి అనటానికి అవకాశం 
ఎక్కడుంది ఎందుకనగా ఆత్మ నుండి మనస్సు వేరుచేయకూడదు అటు 
ఆత్మజ్ఞానానికి, ఇట్లు భౌతిక విలువలు, అనుభవాలకు వారధి వంటిది మనసు 
నిత్యజీవితంలో భౌతికంగా మానవ పురోభివృద్ధికి ఆత్మజ్ఞానం అడ్డురాదు 
హేతువాదమును పూర్తిగా నాస్తికవాదంగా పరిగణించవలసిన పనిలేదు 
హేతువాదం, ఆత్మజ్ఞానం విరుద్దములు కావు రెండు సమన్వయంతో 
పనిచేసేటట్లు చేసుకోవచ్చు భౌతికానుభవ పారవశ్యమును ఆత్మజ్ఞానముగా 
భ్రమించకుండా హేతువాదం అదుపులో పెడ్తుంది అలాగే హేతువాదం 
ద్వారా పూర్తి భౌతిక వాంఛానుభవంలోకి దిగజారకుండా ఆత్మజ్ఞానం అదుపులో 
పెడ్తుంది అంటే హేతువాదం, ఆత్మజ్ఞానం పరస్పర పర్యవేక్షకులుగా 
తలచినపుడు వైరుధ్యం ఉండదు 


నేడు హేతువాదముగా చెప్పబడుతున్న ఈ వాదము వాస్తవానికి 
వేదమతమునకు కొత్తది కాదు ఉపనిషత్తులలో చర్చల ద్వారా అంతర్లీనంగా 
ప్రవహించేది హేతువాదమే అని గ్రహించాలి వేలాది సంవత్సరముల క్రిందటనే 


వేదాంతం - ఆచరణ 155 


శ్రీమద్భాగవతంలో వేదవ్యాసుడు హేతుంజ్ఞాత్వా మానవాః విందతి సుఖం” 
అని అంటాడు మనం ఎదైనా పనిచేసేటప్పుడు, ఎందుకు, దేనిని ఆశించి, 
దేనిని ఆధారం చేసుకుని, దేని ద్వారా చేయాలి అని పరిశీలించాలి ఇలా 
ఆలోచించి చేయడం, తద్వారా మనసుకు లేక మానవ సమాజానికి ఉపయోగం 
ఎమిటి అని ఆలోచించటమే మంచిదని భారతంలో విదురుడు, సంజయుడు, 
రామాయణంలో విభీషణుడు చెప్పారు మరి హేతువాద సారాంశం కూడ అదే 
కదా! అదే హేతువాదం అను భావన లేకపోయినా తరతరాలుగా ఈ వాదన 
తరుచూ వినబడుతూనే ఉన్నది గదా! ఈ హేతువాదమునే మరొక రూపములో 
'తత్వజ్ఞానం' గ్రహించుట అని కూడ అనవచ్చు 'తత్వజ్ఞానం వేదాంత 
పరిభాషాపదం రెండు పర్యాయపదాలు కాదు కాని ధ్యేయం ఒకటే ఎది? 
ఎందుకు? అను ప్రశ్నలకు సమాధానాలే ఈ రెండు కూడ 


హేతువు ఆధారంగా చేసేదే హేతువాదం వాస్తవానికి అదొక 
వాదము కాని, సిద్దాంతం కూడా కాని కాదు అనిపిస్తుంది హేతువాదం నాస్తికం 
అనేది అపార్థం మాత్రమే తొలిదశలో అది నాస్తికవాదముగా అనిపిస్తుంది అది 
భౌతిక వాస్తవిక వాదరూపం అది ఒక ఆలోచనావిధానం ఒక మానసిక వైఖరి 
భావాలకు అతీతంగా ప్రమాణాలకు దూరంగా నిరూపణలకు అనుభవమును 
మాత్రమే ఆధారంగా తీసుకునే తత్వవిధానం హేతువాదం దీని లక్ష్యం చాల 
విస్తృతమైనది నాస్తికవాదంగాను, మూఢవిశ్వాసాలను విమర్శించే సిద్ధాంతంగా 
మాత్రమే దానిని వక్రీకరించటం సంకుచిత భావనిదర్శనం ఈ విశ్వం 
నియమబద్దమైంది విశ్వము నుండి పరిణామం చెందిన మానవునిలోని ఆ 
నియమబద్దతే హేతుత్వముగా పరిగణించాలి నిరంతరాన్వేషణకు హేతుత్వం 
స్పూర్తి అట్ట స్ఫూర్తికి ఆటంకంగా కాలం చెల్లిన మత విశ్వాసాలు, మౌఢ్యాలు 
నిలబడుతున్నాయి విటి నుండి మతమును స్వచ్చపరిస్తే అపుడు మతం 
పారమార్దికం అవుతుంది పారమార్ధికం, హేతత్వం సమన్వయం పొందవచ్చునని 
చెప్పబడింది గదా! 


156 అనుష్టాన వేదాంతము 


మనది వైదిక ధర్మాచరణపూర్వక ధార్మిక వ్యవస్థ కాని, ఒక మతం 
కానీ కాదు మతం మతిని పోగొడ్తుంది ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి 
అంటూ మనలను గిరిగీసి అందులో కూలవేస్తుంది కులం కల్మషం చేస్తుంది 
ఇపుడున్నది కులవ్యవస్థ వర్ణవ్యవస్థ కాదు మతం సంకుచితత్వాన్ని 
అలవరుస్తుంది శరీరమునకు సంబంధించిన ఎ వికారమైనా మతం పరిధిలోనికి 
మారుతుంది అట్టి మతాన్ని తిరస్కరించాలి సనాతన వైదిక ధర్మం ఈ 
విధమైన సంకుచిత భావాలను బోధించలేదు విశేషమైన స్వేచ్చను ప్రసాదించింది 
శారీరక వేషభాషలకు ఆడంబరాలకు, అసలు శరీరానికే విలువనీయలేదు 
మన వేదధర్మం ఒక్క ధర్మ, జ్ఞానములకు మాత్రమే ప్రాముఖ్యమునిచ్చింది, 
బోధించింది అయితే “శరీరమాద్యం ఖలుధర్మసాధనం' అన్నారు కాబట్టి, ఏ 
కార్యమునకైన శరీరమే ఆధారం కాబట్టి, దానికి కూడ మనసుతో బాటుగా 
నియమిత శిక్షణ అవసరం కనుక కొన్ని నియమాలు ఏర్పరిచారు అంతవరకే 
వాటికి మాఢ్యమును, సంకుచితత్వమును జోడించమని చెప్పలేదు అవి 
తొలగిస్తే మతం సమ్మతం, సన్మతం అవుతుంది 


పాశ్చాత్య తత్వవివేచన పరిణామములలో “గ్రీసు-రోమ్‌' యుగంలో 
ప్రధానంగా హేతువాదమునకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది అందుకే దానిని 
“హేతుయుగము (Age 0 ౧6౬5౦౧) అనవచ్చును క్రైస్తవ మధ్యయుగంలో 
దివ్యదర్శనమునకు (Revelation) అత్యంత ప్రాముఖ్యం ఇవ్వబడింది 
తత్వవిజ్ఞానము (Philosophy), సైన్సు కూడ మత సిద్ధాంతములకు (Theology) 
తోడ్పడినై కాని ఆధునిక యుగంలో ప్రత్యేకించి (క్రీ॥శ॥ 18వ శతాబ్దము నుండి 
తిరిగి హేతువు (౧6౭90౧) ప్రాధాన్యం సంతరించుకున్నది ఇంద్రియాను 
భవమునకు ($60౧96 expenence) ప్రయోగ విధానమునకు (experimental 
method) విజయం కలిగింది వీటికి ప్రక్కనే సంశయాత్మకవాదము 
(scepticism), అంతర్చుద్ధివాదము (1౧0110౧15౧), హాతువ్యతిరేకవాదము 
(anti-rationalism), అజ్ఞాతావాదము (agnosticism) ఉద్యమించినవి 


వేదాంతం - ఆచరణ 157 


ఈ పరిణామాలు, ఉద్యమాల వలన హిందూ తత్వవిజ్ఞానమును 
గురించి పాశ్చాత్య అభిప్రాయములు అసంపూర్ణముగాను, ఎక్కువ భాగము 
సత్యదూరములుగాను ఉండటం జరిగింది మూలసత్యముతో ఐక్యత లేక 
గుర్తింపు కొరకే భారతీయ తాపసులు ప్రయత్నించారు (stMIVes for direct 
identification with fundamental reality) అనునది అట్టి అభిప్రాయములో 
ఒకటి వాస్తవమునకు ఏ భారతీయ తాపసి ఇట్టి ఐక్యత కొరకు ప్రయత్నించినట్లు 
కనబడదు 'జ్ఞానము' అనునది ఎట్టి భౌతిక, మానసిక చర్యల ఫలితము 
కానేదరు అని శంకర భగవత్పాదులు స్పష్టము చేశారు ఎందుకనగా జ్ఞానము 
అనునది, సంబంధిత వస్తువు మీద, గ్రహించుటకు అనుసరించు మార్గము 
మీద ఆధారపడి ఉంటుంది జీవాత్మ పరమాత్మ నుండి అభిన్నమైనది ఇది 
నిత్యసత్యము ఇచట గుర్తింపు సమస్యలేదు శంకరులు చెప్పిన గుర్తింపు లేక 
ఎకత్వము (Identification) ఆత్మజ్ఞానము అనగా జీవాత్మ పరమాత్మల 
ఏకత్వమును గ్రహించుట మానవుడు తనను తాను తెలిసికొనుటయే 
అనుభూతి (realIzaton) దీనిని ఎదైన బాహ్యవస్తువును గురించి తెలిసికొనుట 
యందు సమన్వయించకూడదు అనుభూతి (realZz2t10n) అనునది జీవాత్మయే 
పరమాత్మ అను జ్ఞానము ద్వారా కలుగు ప్రత్యక్ష అనుభవమే గాని గుర్తించుట 
వంటి ప్రక్రియ కానేరదు పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు జీవాత్మయే 
పరమాత్మ అనినపుడు జీవాత్మను మరొకదానితో గుర్తించటం సాధ్యపడదు 
కదా! ఒక బాహ్యవస్తువును గురించి తెలుసుకునేటపుడు భిన్నత్వము ఉన్నది 
కాబట్టి మనలను దానితో గుర్తించుట అను ప్రశ్న ఉదయించదు ఒక మనిషి 
ఒక ఆకాశ హర్మ్యములోని ఎదో పదవ అంతస్సు నుండి క్రిందకు చూచినపుడే 
తనకు గలుగు అనుభవము ద్వారా తన స్థితిని గుర్తించగలుగుతాడు ఇదే 
గుర్తింపు ద్వారా కలుగు అనుభవము (identity realization) ఈ అనుభవము 
మానవభావ పరిధిలోనిది కాని ఆత్మానుభూతి భావాతీతమైన స్థితి నిరాకారుడైన 
పరమాత్మను భావాతీత స్థితిలో గ్రహించి జీవాత్మ పరమాత్మల ఎకత్వమును 


158 అనుష్టాన వేదాంతము 


గ్రహించుట ఒక అనుభూతి (ప్రత్యక్ష అనుభవము) ఇది పాశ్చాత్యులు తలచిన 
“గుర్తింపు (1460402400) వంటి శ్రమ కాదు (51100) ఆత్మ, అనాత్మ 
(ఆత్మకానిది) పూర్తిగా భిన్నములు అనాత్మ విషయములో గుర్తింపు సమస్యరాదు 
ఆత్మ తెలియదు కావున దాని నుండి అనాత్మను గుర్తించే ప్రశ్నలేదు అనాత్మ 
ఆత్మకాదు అని తెలుసుకొనుటయే జ్ఞానము 


భక్తుడు భగవంతునితో ఐక్యత కోరుకుంటాడు కాని ఇది ఎకత్వము 
(identification) కాదు ఇది ద్వెతము ఆత్మ పరమాత్మలో లీనమగుట ఒక 
వస్తువు మీద మనసు కేంద్రీకరించి ఆ వస్తువు సారమును (85956006) 
గ్రహించుట యోగసిద్ధ్దాంతము ఇచట కూడ గుర్తింపు సమస్య రాదు గదా! 


పాశ్చాత్య దేశములలో వలెనే భారతదేశంలో  విభిన్నతత్వ 
సిద్దాంతములు అంకురించినవి అందు ఎక్కువ భాగము వేదప్రాధాన్యము 
అంగీకరించినప్పటికి, వేదములను తిరస్కరించినవి, నాస్తికత్వమును 
ప్రబోధించినవి కూడ ఉన్నవి వేదాంత ఆధ్యాత్మిక అద్వైత, ద్వైత సిద్ధాంతములతో 
పాటు న్యాయ, మీమాంస, జైన, బౌద్ద మరియు చార్వాక సిద్దాంతములు కూడ 
ఉన్నవి కదా తాము ఊహించుకున్న దానికి సరిపడిన ఎదో ఒక సిద్ధాంతమును 
గ్రహించి దానిని సర్వసామాన్యము చేసి అదే హిందూ తాత్విక చింతన 
సర్వస్వము అని భ్రమించుట పాశ్చాత్యులకు తగదు అటులనే మనము కూడ 
పాశ్చాత్య తాత్వికులలో ఎవరో ఒకరి సిద్దాంతము గ్రహించి అదే పాశ్చాత్య 
తాత్విక దృక్పృధ సర్వస్వము, సర్వసామాన్యము అని తలంచకూడదు 


హిందూ మత, లేక బౌద్ధ నిగూఢతత్వచింతన ([y5t1015గ) లన్నియు 
అవ్యక్త ఆనందస్థితికి మార్గములనియు, అవి అన్నియ గమ్యమునకు చేర్చగలవు 
అని నిర్ధారణ లేదు నిర్వాణము లేక మోక్షము అనునది అట్టి అవ్యక్త 
ఆనందగమ్యమే అగునా, అనునది వివాదాత్మకమైన ప్రశ్న హిందూ 
తాత్వికులెవ్వరు వేదములు మహర్షుల అనుభవములు అని విశ్వసించరు 


వేదాంతం - ఆచరణ 159 


అందు అనేకులకు వేదములు అపౌరుషయములు కొందరికి అవి ఈ 
సృష్టియందలి నిత్యసత్యములు, వాటి కర్శత్వము ఎవరికిని లేదు అని 
విశ్వాసము అంతేకాక అన్ని విధములైన ఆధ్యాత్మిక అనుభవములకు: 
వేదవిజ్ఞానము, శ్రద్ద మాత్రమే ఆధారములు, మార్గదర్శకములు అని కూడ 
వారి ప్రగాఢ విశ్వాసము శ్రద్ధ (120) యొక్క ప్రాధాన్యమును గురించి అనేక 
ఉపనిషత్తులలోను, భగవద్గీతలో కూడ చెప్పబడింది 


మం॥ యస్యదేవే పరాభక్తిః యధాదేవే తధాగురౌ । 

తసెతే కధితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః | 

ప్రకాశంతే మహాత్మనః । 

“భగవంతుని యందు, భగవంతుని వలెనే గురువు నందు శ్రద్దాభక్తులు 
కలిగిన మహాత్మునికి ఉపనిషత్తులలోని సత్యాలన్నీ ప్రకాశితమౌతాయి “ప్రకాశంతే 
మహాత్మనః అని రెండు పర్యాయములు చెప్పటం యోగ్యతగల, సాధన 
సంపత్తి గల శిష్యులు, కొడుకులు చాల అరుదుగా ఉంటారని సూచిస్తుంది ' 
(శ్వేతాశ్వతర' 6-23) 


భక్తి సిద్ధాంతకారులైన రామానుజ, మధ్వఆచార్యులేకాక కొన్ని 
శృతివాక్యముల వలన కూడ భగవంతుని పరమాత్మ రూపాంతరముగాను లేక 
పర్యాయమైన నిమ్నరూపమని తలంచుట దైవదూషణమే_ అగునని 
భావింపబడినట్లు తెలియుచున్నది 


కాని హైందవ ఆస్తికత్వము ప్రకారము భగవంతుడు అత్యున్నతుడు 
(supreme person) ఈ విషయమే భగవద్గీతలో 


శో శ్రద్ధావాన్‌ లభతేజ్ఞానం తప్పరః సంయతేం[ద్రియః 
జ్ఞానం లబ్బ్వాపరాం శాంతిం అచిరేణా ధిగచ్చతి 1 (4-39) 


శ్రద్ధగలవాడును, తదేక నిష్టతో కూడినవాడును, ఇంద్రియములను 


160 అనుష్టాన వేదాంతము 


నిగ్రహించినవాడును జ్ఞానమును పొందగలడు జ్ఞానమును పొంది అతిత్వరలో 
పరమశాంతిని పొందును 


ఇంకను 40, 41, 42 శ్లోకములలో ఇలా చెప్పబడింది సందేహము 
జీవితమునకు శత్రువగుచున్నది జ్ఞానహీనుడు, శ్రద్దలేనివాడు, సందేహము 
గలవాడు వినాశమునే పొందును సందేహ ప్రాణికి ఇహలోకమున గాని, 
పరలోకమున గాని, సౌఖ్యముగాని లేవు 


“నమ్మకముంచుటలో శిశువువలె నుండిన గాని ఈశ్వరదర్శనము 
లభించుట దుర్గభము అన్నిటియందు లాభనష్టములను చూచు స్వభావముతో 
నున్న యెడల ఈశ్వరానుగ్రహము పొందుట అసాధ్యము” అని శ్రీరామకృష్ణ 
పరమహంస ఉపదేశించారు 


ఇంకను భగవద్గీతలో 
శో॥ అపరేయ మితస్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరామ్‌ । 

జీవభూతాం మహాబాహో యమేదం ధార్యతే జగత్‌ ॥ (7-5) 

అర్జునా! ఈ ప్రకృతి అపరము (నికృష్ణము) అని గ్రహింపుము 
ఏమన, ఇది జడమును పదార్థమును అయి ఉన్నది దీనికంటే భీన్నమగు నా 
పరాప్రకృతి (శ్రేష్టమగు చేతనరూపము) జీవస్వరూపమున వెలయుచున్నది ఏ 
ప్రకృతి లోపల ఉండి ఈ జగత్తును ధరించుచున్నదో ఆ ప్రకృతి జడపదార్థమైన 
ప్రకృతి కంటే భిన్నమైనది అదే శ్రేష్టమైన నా ప్రకృతి అది జీవస్వరూపమైనదిగ 
ఉన్నది 

ఇంకను 
శ్లో ఎతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ । 

అహంకృత్ను స్యజగతః ప్రభవః ప్రళయస్తధా ॥ (7-6) 


సమస్త ప్రాణులును ఈ రెండు ప్రకృతుల వలననే అనగా జీవ ప్రకృతి, 


వేదాంతం - ఆచరణ 161 


జడప్రకృతుల వలననే కలుగును నేనే, అనగా పరమాత్మ సమ 
యొక్క ఉత్పత్తి, వినాశములకు కారణభూతుడనై యున్నాను 


స్త ప్రపంచము 


శ్గో॥ మత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి ధనంజయ । 
మయిసర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాఇవ ॥ (7-7) 


ధనంజయా! నాకంటే శ్రేష్టతరమగు జగత్కారణము వేరొకటి లేదు 
దారమున గుచ్చబడిన మణులవలె ఈ జగత్తంతయును ఆత్మభూతుడనగు నౌ 
యందు అనుగతమై, నాచే ధరింపబడియున్నది 


శ్రీరామకృష్ణపరమహంస ఇలా అన్నారు 

“సచ్చిదానంద బ్రహ్మము ఇట్టిది అని ఎరుగజాలము అందులకే 
భగవంతుడు అర్థభాగము పురుషుడుగను అర్హభాగము స్రీగను అర్ధనారీశ్వర 
రూపము దాల్చెను ప్రకృతియు, పురుషుడును తానేయని చూపుటకై అట్టి 
రూపమునెత్తెను అదే సచ్చిదానంద స్వరూపుడగు భగవంతుడు ఇంకను 
కొంత దిగివచ్చి పురుషులుగను, పలువిధములైన ప్రకృతులుగను రూపుదాల్చి 
యున్నాడు 

అతడే సర్వజగద్వ్యాపియని భావము 
ఇంకను 
శో బ్రహ్మణోహి ప్రతివాహమమృతస్యావ్యయస్యచ । 

శాశ్వతస్యచ ధర్మస్య సుఖ స్యైకాంతికస్య చ ॥ (14-27) 


హి = ఏలయన, అహమ్‌ = నేను, అవ్యయస్య = వికార రహితమును, 
అమృత్యస్య = వినాశరహితమును, శాశ్వతస్య = నిత్యమును, ధర్మస్య చు 
జ్ఞానయోగ-ధర్మప్రాప్యమును, (ఐకాంతికస్య (లేక) ఎకాంతికస్య, తప్పక 
కలుగునది) ఐకాంతికస్య సుఖస్యచ = అవ్యభిచార (అలవికాని) సుఖ 
స్వరూపమునునగు, బ్రహ్మణః = బ్రహ్మమునకు, ప్రతిష్టా = ఆశ్రయుడను 


162 అనుష్టాన వేదాంతము 


“ఎవడు ఐకాంతికమగు భక్తితో సర్వభూత హృదయస్థితుడనగు 
నన్ను (నారాయణుని) సేవించుచున్నాడో అతడు త్రిగుణముల నతిక్రమించి 
బ్రహ్మభావమును పొంద సమర్శడగుచున్నాడు (14-26) 


(14-27) “ఎలనన నేను బ్రహ్మము యొక్క ప్రతిష్టను - ఘనీభూతమగు 
బ్రహ్మప్రతిమను (ఘనీభూతమైన ప్రకాశమే సూర్యమండలమైనట్లు), నిత్యమగు 
మోక్షమునకును, తత్సాధనమగు సనాతన ధర్మమునకును, తతృలమగు అఖండ 
సుఖమునకును నేనే ఆశ్రయుడను, కనుక, నా భక్తులు బ్రహ్మభావమును 
పొందెదరు ” ఐకాంతికస్య అనగా తప్పక కలుగునది ఐకాంతికస్య సుఖస్యచ 
అనగా అలవికాని సుఖము కలుగునని చెప్పబడింది అనగా, నేను 
(ప్రత్యగాత్మను) అవ్యయమును (శుభము, వ్యయము లేని), అమృతమును, 
సనాతనమును, అఖండ స్వరూపమును అగు బ్రహ్మము (పరమాత్మ)నకు 
ఆశ్రయుడును (ఎందు వెలయునో అది ప్రతిష్టా అనగా సమ్యక్‌-జ్ఞానముచే 
ప్రత్యగాత్మ (అంతరాత్మ) పరమాత్మగ నిశ్చయింపబడుచున్నది ఇదియే 
బ్రహ్మత్వ లాభము ఎలనన ఎ బ్రహ్మశక్తి (శక్తి, శక్తిమంతునకు అభేదము) భక్త 
అనుగ్రహాది ప్రయోజనముల ననుసరించి ప్రవర్తిల్లుచున్నదో, అదియును 
నేనే” (14-26) మరియు, (14-27) నేను నిర్వికల్ప బ్రహ్మమును అనగా 
నిరుపాధికము, నిర్గుణమును అమృతమును, అవ్యయమును అగు సవికల్పక 
అనగా సోపాధికము, సగుణము అగు బ్రహ్మమునకు ఆశయమను, మరియు 
జ్ఞాననిష్టయను సనాతన ధర్మమునకును తతృలమగు అఖండ సఖమునకు 
ఆశ్రయ మగును ” 


భగవద్గీత యందు 2వ అధ్యాయములో చెప్పబడిన స్థితప్రజ్ఞుడు, 
6వ అధ్యాయములో చెప్పబడిన యోగి” 12వ అధ్యాయమున చెప్పబడిన 
భక్తుడు, 13వ అధ్యాయమున చెప్పబడిన “జ్ఞాని, 14వ అధ్యాయమున 
చెప్పబడిన “గుణాతీత పురుషుడు పేరుకు మాత్రమే వేరు, కాని వారు పొందు 


వేదాంతం - ఆచరణ 163 


ఫలము ఒక్కటియే ఈ స్థితినే మహాభారతము బ్రాహ్మణత్వమని, 
బౌద్ధగ్రంధములు అర్హతత్వమనియు, తంత్రగ్రంధములు సిద్ధావస్థ అనియు 
పేర్కొనుచున్నవి 


ఈ సందర్భమున శ్రీరామకృష్ణుని ఉపదేశము సముచితము 


“ఈ ప్రపంచమే ఒక అడవి సత్త్వ, రజ, తమో గుణములే అందు 
తిరుగాడు దొంగలు అడవి దారియందు వెళ్లు బాటసారియే జీవుడు 
ఆత్మజ్ఞానమే అతని వస్తువు (సంపద) తమో, రజో గుణములు ప్రపంచ 
బంధములనెడి గొలుసుచేత అతనిని బంధించుచున్నవి ప్రపంచ బంధముల 
నుండి అతనిని సత్త్వగుణము కాపాడుచున్నది సత్వగుణమును ఆశ్రయించెడి 
జీవుడు తమస్సు, రజస్సుల నుండియు, వాటి ఫలితములగు కామక్రోధాది 
మాయల నుండియు విడుదల పొందుచున్నాడు ప్రపంచ బంధముల నుండి 
కడచేర్చునది ఆ సత్త్వగుణమే అయినను అదియును ఒక దొంగయే 
సరమపదమునకు వెళ్లెడి దారి వరకు ఒకనిని పిలుచుకొని వచ్చి “అదిగో నీ 
గమ్యము చూడుము అని మాయమగుచున్నవి సత్త్వగుణమైనను 
పరమపదమునకు దగ్గరగా వెళ్ళుట లేదు ” 


(శ్లో॥ 14-26)లలో చెప్పినట్టు భక్తి ద్వారా సగుణబ్రహ్మము 
పొందబడును జ్ఞానము వలన నాశరహితమగు మోక్షపధమైన నిర్గుణ 
బ్రహ్మము పొందబడును కర్మయోగము ద్వారా భగవత్‌ కైంకర్యము చేసిన, 
శాశ్వతమైన ధర్మము లభించుచున్నది తరువాత రాజయోగం ద్వారా అమృతధార 
నుండి ఉత్పత్తియగు అలవికాని ఆనందము పాఠిదబడుచున్నది కావున యీ 
నాలుగు యోగములు గుణాతీత స్థితికి కొనిపోవు సాధనములుగా నున్నవి ఈ 
నాలుగు యోగములను ఒకటిగా ఆచరించవలెను వాటిని అట్లు 
అనుష్టించువాడు గుణములను అధిగమించుచున్నవాడు అగును 


సర్వసృష్టి పరమాత్మయందే ఉన్నది అనియు మరియు పరమాత్మ 


164 అనుష్టాన వేదాంతము 


నిరాకారుడు, నిర్గుణుడు అనుట పరస్పర విరుద్ధముగా కన్సడును ఇది 
సత్యమే సర్వము పరమాత్మయందే ఉన్నది అని గీత చెప్పుచున్నది కదా! కాని 
తిరిగి భగవర్గీతయే సృష్టి ఏదియు ఆయన యందు లేదు, అదియే ఆయన 
నిర్గుణత్వం అని కూడ చెప్పుచున్నది అనగా ఈ సృష్టికి కారణకార్యములు 
ఆయన ద్వారా మాత్రమే జరుగును ఆయన జగత్తుకు సాక్షి కర్మమునకు సాక్షి 


ఈ సృష్టి పరమాత్మయందు లేదు అనగా ఒక పెట్టెలో (6610296) 
పెట్టబడిన బట్టలవలె లేదు అని అర్థము నిర్గుణుడైన (2౧506౧646౧ being) 
ఆ పరమాత్మ ఈ సృష్టికి మూలము మరియు గమ్యము కూడ (Ongin and 
ర్ర౦ం&|) ఆయనయే పునాది మరియు ప్రాపు (ఆధారం) (‘Foundation and 
Prంp') ఆయనయే ఆది, మరియు అంతము కూడ (2004 and omega of 
the world') ఇదే గీతావాక్యముల పరమార్ధము 


క్రైస్తవ గ్రంధాలలో కూడ దాదాపు ఇదే భావము సూచించు వాక్యములు 
ఉన్నవి కదా! “క్రీస్తు మనలోనే దర్శితుడు, ఆయనలోనే మనము జీవిస్తున్నాము, 
చరిస్తున్నాము ” 

ప్రతి మతంలోను భగవంతుని గూర్చిన పరిభాష, - గీతకాని, బైబిల్‌ 
కాని, - దాని అనుగణమైన సంకేత తర్కముతో, సందర్భానుసారముగా 
కూడియుండును అది గ్రహించకుండా దానిని విశ్లేషించి, అర్ధం చేసుకొనుటకు 
ప్రయత్నించినచో అది అర్ధరహితంగానే కనబడుతుంది 


ఈ విషయం భగవద్గీత 9వ అధ్యాయంలో 4 నుండి 12 వరకు 
శోకములలో వ్యక్తము చేయబడినది (రాజవిద్యారాజగుహ్యయోగము) ఈ 
శోకములందు ప్రపంచ పోకడకు పరమాత్మకు గల సంబంధమెట్టిదో భగవానుడే 
వివరించియున్నాడు 


శో మయాతతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా | 
మత్‌స్టాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ (9-4) 


వేదాంతం - ఆచరణ 165 


శో 


శో 


శో 


శో 


శో 


శో 


శో 


నచ మత్‌స్థానిభూతాని పశ్యమేయోగమైశ్వరం | 
భూతభృన్నచ భూతస్థోమమాత్మా భూతభావనః ॥ (9-5) 


యధాకాశస్థితో నిత్యంవాయుః సర్వత్రగోమహాన్‌ । 
తధా సర్వాణి భూతాని మత్‌స్థానిత్యుపధారయ 1 (9-6) 


సర్వభూతాని కౌంతేయ! ప్రకృతిం యాంతి మామికామ్‌ । 
కల్పక్షయే, పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్‌ ॥ (9-7) 


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునఃపునః । 
భూతగ్రామమిమంకృత్న్న మవశం ప్రకృతేర్వశాత్‌ ॥ (9-8) 


నచమాంతాని కర్మాణి నిబధ్నంతిధనంజయ | 
ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మను ॥ (9-9) 


మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతేసచరాచరమ్‌ | 
హేతునానేన కౌంతేయ జగద్విపరి వర్తతే 1 (9-10) 


అవజానంతి మాంమూఢా మానుషీంతను మాశ్రితమ్‌ | 
పరంభావ మజానంతో మమభూత మహేశ్వరమ్‌ 1 (9-11) 


మోఘాశా మోఘకర్మాణోమోఘజ్ఞానావిచేతసః | 
రాక్షసీమాసురీంచైవ ప్రకృతిం మోహినీంగ్రితాః ॥ (9-12) 


శ్లో (4) “అతీంద్రియ స్వరూపుడను, కారణభూతుడను అగు నాచే 


ఈ విశ్వమంతయు పరివ్యాప్తమై ఉన్నది కనుక, చరాచరములగు 
భూతము లన్నియును, కారణభూతుడనగు నాయందు వెలయుచున్నవి కాని, 
నేను ఆకాశమువలె అసంగుడనగుటచేత (సంసారబంధములు లేనివాడనగుట 
చేత) నా యందు, స్వకార్యములగు ఘటాదుల యందు మృత్తిక వలె 
ఉండుట లేదు సముద్రమునందు అలలన్నియు అణగియుండునట్లు 


166 అనుష్టాన వేదాంతము 


సమస్తప్రాణులు పరమాత్మయందు నిక్షిప్తమై యున్నవి పాత్రయందు నీటివలె 
పరమాత్మ ప్రాణులయందు కలియక యున్నాడు ఆకాశము వలె 
అన్నింటియందు వ్యాపించియున్నాడు ప 


శ్లో (5) “వాస్తవమునకు భూతములు (ప్రాణులు) నా యందు 
నిలకడ కలిగియుండునవి కావు నా యొక్క యోగమహిమ వలన 
భూతగణములను సృష్టంచుటయు, కాపాడుటయు చేయునట్టి నాస్వరూపము 
వాటి యందుండుట లేదు బ్రహ్మము అసంగమగుటచే దేనియందును ఆసక్తి 
యుంచుటలేదు ఐశ్వరమగు (ఈశ్వర సంబంధమగు) యోగవైభవము 
అసాధారణము అసంగుడగుటచే భూతములు పరమాత్మయందుండుట 
లేదు అయినను పరమాత్మ స్వరూపము భూతములను ధరించునదియు, 
షాలించునదియును అయినను తాను భూతములందుండుట లేదు అనగా 
జీవుడు శరీరమును ధరించి పాలించును అహంకారమున ఆ శరీరముచే 
సంశ్లిష్టుడై (ఆవరింపబడిన) అందు వెలయుచున్నాడు కాని పరమాత్మ 
అహంకారరహితుడగుట వలన వానియందుండుట లేదు జీవాత్మయే 
పరమాత్మయైనను ఆ జ్ఞానము ఆవరించియున్న శరీరము వలన కలుగు 
అహంకారమువలన జీవాత్మలో పరమాత్మను చూచుట లేదు ఈ సందర్భముగా 
అధ్యాయము (7) శ్లోకము (12)లోని భావము గ్రహించుట అవుసరము 


'జీవుల యందు సాత్త్విక, రాజసిక, తామసికములగు అనగా 
శమదమాదులు అనగా (శాంతి, ఇంద్రియ నిగ్రహము), హర్షదర్పములు, 
శోకమోహములునునగు ఎయే భావములు వారివారి కర్మముల చేత 
కలుగుచున్నవో, వానిని నా నుండి కలిగిన వానిగానే తెలిసికొనుము అవి నా 
నుండియే కలిగినను నేను వానికధీనుడనుగాను, అవియే నాయధీనమున 
నున్నవి ” 


“త్రిగుణాకారమైన ప్రపంచమంతయు పరమాత్మ నుండి వచ్చినది 


వేదాంతం - ఆచరణ 167 


పాలు పెరుగుగా మారునట్లు అతడు ప్రపంచముగా మారలేదు. త్రాడు 
పామువలె కనిపించులాగున తన మాయాశక్తి చేత అతడు ప్రపంచముగా 
కనిపించుచున్నాడు మూలవస్తువైన త్రాడు మోహవస్తువైన పామును 
అధిష్టానము (ప్రధానము)గా చేసికొనలేదు వట్టి రూపమైన పాము మూలవస్తువైన 
త్రాడుపైన ఆరోపించబడుచున్నది అట్లే త్రిగుణములచే నిండియున్న 
ప్రపంచము పరమాత్మను అధిష్టానముగా చేసికొనియున్నది పరమాత్మ 
త్రిగుణ వస్తువులను అధిష్టానముగా చేసికొనియున్నవాడు కాదు తన యొక్క 
మాయాశక్తి చేత అతడే జగత్తుగా కన్పించుచున్నాడు “నేను వాటియందు 
లేను అవి నా యందున్నవి అనుటకు అర్థమిదియే ” 


“ఆరోపించబడిన జగత్తును వెనుకకు పంపి అధిష్టానముగానున్న 
పరమాత్మను దర్శించుటయే జీవుని లక్ష్యముగా నుండవలెను దీనికి 
అనుసంధానముగా (2)వ అధ్యాయము 42 నుండి 45 వరకు శ్లోకముల 
భావమును గూడ గ్రహింపవలయును “బుద్ధి చంచలత కల ప్రాపంచికుల 
స్వభావము ఎట్టుండుననగా వారు వేదభాషయందు ఆసక్తి కలిగి, అందు 
చెప్పబడిన స్వర్గాదిభోగముల కంటె మించినది లేదని వాదించువారును, 
విషయ వాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులు అయి 
ఉన్నారు అట్టి భోగ, అయిశ్వర్య వ్యామోహితులకు స్థిరచిత్తము కలుగదు 
కోరికలతో ఆశాపాశములందు బంధింపబడియున్న వారు మానవులలో 
అధములు ఇహపరములయందు ఇంద్రియభోగముల ననుభవించుటయే 
వారి ధ్యేయముగా నుండును వారి జ్ఞానము, విద్య, మాటకారితనము, 
శక్తి సామర్థ్యములన్నియు క్షణికములగు భోగముల గనుభవించటకే 
ఉపయోగింతురు ఇట్టి భోగుల యొక్క వాంఛలను నెరవేర్చుటకే 
వేదములయందు కర్మకాండము కలదు పలువిధములైన భోగములను 
వాంఛించి ఈ సంసార బంధమనెడి మహాసాగరమున మునిగి యుండు వానికి 
మాత్రమే అది ఉపయోగపడును వేదములు కడు పురాతనమైనవె అనినను 


168 అనుష్టాన వేదాంతము 


అవి బోధించు కర్మకాండలు అన్నియు మంచివేయని తలచి ఏమరరాదు 
భోగములను పొందుటయే జీవితలక్ష్యము కాజాలదు పరిపూర్ణానందము 
పాందుటయే ఆఖరి లక్ష్యము దానికై జ్ఞానము నందు యోగము నందు 
నిశ్చయము కలిగిన చిత్తము కావలయును వేదములు బోధించెడి కర్మకాండ, 
అనుష్టానము వలన ఎన్నటికి స్థిరచిత్తము కలుగదు ” 


“జనులు కష్టసాధ్యములగు కామ్యకర్మములను పరిత్యజించి, 
పరమాత్మయందు నిశ్చయాత్మకమగు బుద్ధిని నిలిపి, నిష్కామ కర్మానుష్టానము 
ఒనర్చుట లేదు ఎందుకనగా అవివేకులగువారు వేదోక్త కర్మముల ప్రశంసించుట 
యందు అనురక్తులై ఉన్నారు స్వర్గాది ఫలజనకము అగు కర్మముగాక 
వేరేమియు లేదని వారి తలంపు వారు వాంఛాయుక్తులు, స్వర్గకాములు 
జన్మమను ఫలమును ఒసగునవియును, భోగైశ్వర్య లాభోపయోగకరములును 
అగు బహుక్రియాకలాపములను వారు ప్రశంసించుచుందురు ” 


“స్వర్గాదులు పరమపురుషార్ధము కాని యెడల వేదములు కర్మమును 
సాధనముగ ఉపాదింపనేల అని సందేహం వస్తుంది వేదము కర్మకాండాత్మకము 
మరియు త్రిగుణాత్మకము కర్మకాండాత్మకమగు వేదము సకామవిషయకము 
జీవుడు నిష్కాముడై కర్మముల నాచరింపవలయును ద్వంద్వరహితుడు 
సత్త్వగుణాశ్రితుడు కావాలి యోగ, కైమములు పరిత్యజించి ఆత్మజ్జుడు 
కావాలి తత్వజ్ఞానార్థికి కర్కమందే అధికారముండును కర్మఫలమందు ఆసక్తి 
కలుగకూడదు కర్మఫలతృష్ణయే కర్మఫలములను కలిగించును అందుచే 
కర్మఫలప్రాప్తికి కారణము కాకూడదు అనగా కర్మములను సకాముడై 
ఆచరించకూడదు నిష్కామకర్మము ఉత్తమము కామ్యకర్మము అత్యంత 
అధమం నిష్కామకర్మ యోగి ఇహజీవితముననే పుణ్యపాపములు రెండింటి 
నుండి విముక్తుడగును నిష్కామకర్మ కౌశలమే యోగము” 


శ్లో (9-6) “సంశ్లేషము (కౌగలించుట) లేని రెండు వస్తువుల ఆధార 


వేదాంతం - ఆచరణ 169 


ఆధేయ భావము చెప్పబడినది ప్రాపు కలిగించేది ఆధారము దానిని పొందేది 
ఆధేయము వాయువు ఆకాశమున నిత్యసంచారి ఆకాశము లేనిచో 
వాయువు ఉండజాలదు కాని ఆకాశమునకు అవయవములు లేవు 
అందువలన సంశ్లేషము లేదు అదే విధముగ సర్వభూతములు పరమాత్మ 
యందు వెలయుచున్నవి వాయువు మొదలగు నాలుగు భూతములు 
(elements) ఆకామునందున్నను, అవి దానియందు కలసిపోవుట లేదు ఎట్టి 
మార్పును కలిగించుట లేదు అట్టె బ్రహ్మము యొక్క మాయాకార్యము లన్నియు 
బ్రహ్మమునందు నిలిచియున్నను, బ్రహ్మమునకు ఎట్టి మార్చును 
కలిగించుటలేదు ఆకాశతత్త్వమును తెలిసికొనుట వలన బ్రహ్మతత్త్వము 
చక్కగా బోధపడుచున్నవి గాలి సువాసన, దుర్వాసనలను గూడ మోసికొని 
వచ్చును కాని దానిచే మార్పునొందదు పరమాత్మయు గాలివంటిదే” అని 
అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస 

శ్లో (9-7) ఇచట సృష్టి, ప్రళయ హేతువులు చెప్పబడుచున్నవి 
ప్రళయకాలమున సర్వభూతములును త్రిగుణాత్మకమగు పరమాత్మ 
మాయయందు లీనమగుచున్నవి మరల కల్పారంభమున పరమాత్మ ద్వారా 
అవి సృష్టించబడుచున్నవి ” 

శ్లో (9-8) “పరమాత్మఅసంగుడు, నిరాకారుడు అతడు సృజించుట 
ఎట్లు? స్వీయమును, స్వాధీనమును, అవిద్యా రూపమునునగు మాయను 
అధిష్టించి పూర్వ సంస్కారవశమున జన్మమృత్యువులకు అధీనమగు చతుర్విధ 
భూతములను మరల మరల పరమాత్మ సృష్టించుచున్నాడు ” 


శ్లో (9-9) “నానా విధ కర్మములకు కర్తయైన పరమాత్మకు జీవుని 
వలె బంధములు ఎల కలుగకున్నవి? అందుకు కారణము ఆ కర్మములందు 
ఆయనకు ఆసక్తి లేకపోవుటయే తటస్సుడై వెలయుచున్న ఆయనను అవి 
బంధింపజాలవు తానే కర్తయనెడి అహంకారము లేని ఈశ్వరుని వలె, 


170 అనుష్టాన వేదాంతము 


సాధకుడు తాను చేయు అనేక కర్మములకు తానే కరయను భావమును 
విస్మరించినచో ఆ కర్మములు అతనిని బంధించజాలవు " 'నేను' అనునది 
తొలగినచో దుఃఖమంతయు తొలగును ఈశ్వరకృపచే “నాచే చేయబడునది 
ఏదియు లేదు' అను సిద్దాంతము మనస్సునందు నిలిచినచో మానవునికి ఈ 
జన్మమునందే ముక్తి లభించును' అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు 


శ్లో (9-10) “స్థావర జంగమముల (చరాచరముల)తో నున్న ఈ 
సృష్టికి పరమాత్మ అధ్యక్షుడు (అధిష్టాత) _ అధిష్టాత కర్త మాత్రమే 
కార్యకారణములు రెండును ఆయనె కాని ఆయన నిమిత్తమాత్రుడు 
త్రిగుణాత్మికముగు మాయస్థావర జంగమాత్మకమగు ఈ విశ్వమును 
సృష్టించుచున్నది ఈ కారణముననే వ్యక్తమును, అవ్యక్తమును అగు జగత్తు 
వివిధ రూపముల పరివర్తనము నందుచున్నది పరమాత్మ అధిష్టాతృత్వము 
సాన్నిధ్యము మాత్రమే అగుటచేత కర్శత్వ ఉదాసీనత్వములు పరస్పర 
విరుద్ధములు కావు 


ఇదే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 6-(9, 10, 11)లలో చెప్పబడింది 


“పరమాత్మకు నియంత లేక యజమాని అంటూ ఎవరు లేరు 
అతనిపై ఎవరికీ అధికారం లేదు అతడు ఫలానా విధంగా ఉంటాడని 
గుర్తించటానికి ధూమాదిరూపమైన అనగా పోగ వంటి చిహ్నమంటూ ఏదీ 
లేదు అతడే అన్నిటికి కారణమైనవాడు జీవాత్మలన్నిటికీ పాలకుడైనవాడు 
అతడే అతనికి తండ్రి లేడు అతనికి పభువూ లేడు” 


“సాలెపురుగు తన నుండి తాను తీసుకున్న దారములతోనే తనను 
తానే (స్వాభావికముగా) ఆవరించుకున్నట్లుగా (కప్పుకొన్నట్లుగా) అద్వితీయుడైన 
ఆ పరమాత్మ ప్రకృతిజన్యాలైన కార్యాల ద్వారా స్వాభావికంగా తనను తానే 
ఆచ్చాదించుకుంటాడు అటువంటి పరమాత్మ మాకు తనతో ఏకత్వము 
ప్రసాదించుగాక ” 


వేదాంతం - ఆచరణ 171 


“సమస్త ప్రాణులందు నర్వత్ర వ్యాపకుడై అన్ని భూతాలలో అన్ని 
కర్మలను పర్యవేక్షిస్తాడు ప్రాణులలో అంతర్యామిగా దాగి ఉంటున్న పరమాత్మయే 
సమస్త కర్మలకు అధిపతి అన్ని జీవాలలోను ఆయన దాగి ఉన్నాడు 
అంతేగాదు - అన్ని జీవాలు ఆయనలోనే ఉంటున్నాయి అన్నిటికి 
సాక్షియైన వాడు, ఉపాధిశూన్యుడు, సత్త్వరజస్తమోగుణరహితుడు అయిన శుద్ద 
చైతన్యం ఆయనయే ” 


పైన చెప్పబడిన భగవద్గీతలోని (9-7) నుండి (9-10) శోకము లందు 
ప్రపంచ పోకడకు తనకు గల సంబంధము యెట్టిది యని భగవానుడు. 
వివరించియున్నాడు 


“దీనికి అరుంధతీ న్యాయము ఉపయోగపడుచున్నది కనుపించు 
వస్తువు నుండి కనుపించని సూక్ష్మమైన వస్తువును ఊహించటమే అరుంధతీ 
న్యాయమనబడును ఒక వృక్షము, దానియందున్న ఒక కొమ్మ, దాని వెనుక 
ఆకాశమందున్న ఒక పెద్ద చేప, దానికి చేరవలోనున్న చిన్నచేపలు వాటి మధ్య 
మిక్కిలి చిన్నదిగా కనుపించునది అరుంధతీ నక్షత్రం కనబడు వృక్షమునుండి 
అతిసూక్ష్మమైన అరుంధతీ నక్షత్రమును చూచుటయే ఈ న్యాయము 


7వ శ్లోకమందు “నేను సృష్టించుచున్నాను అనుచున్నాడు 8వ 
శోకమందు “ప్రకృతి ద్వారా ఆ కార్యమును చేయుదునని” చెప్పుచున్నాడు 
9వ శ్లోకమున “తనను ప్రకృతి యొక్క సృష్టి కార్యములు బాధించుట 
లేదు” అనుచున్నాడు 10వ శ్లోకమున తాను సాక్షీభూతముగా కూర్చుని 
కనిపెట్టుచుండగా తన సాన్నిధ్య విశేషము చేత ప్రకృతికి జగత్కార్యములను 
చేయునట్టి శక్తి ఏర్పడియున్నదనుచున్నాడు సూర్యుని సాన్నిధ్యమున, 
సూర్యకిరణములచే వస్తువులు పరిణమించుటవలె, ఈశ్వర సాన్నిధ్యమున 
అతని యొక్క మాయాశక్తిచే ప్రపంచమంతయు సృష్టించబడు చున్నది” అన్నాడు 


“అధ్యక్షుడు అనగా సభాపతి లేక సాక్షీభూతుడు అని గదా అర్థము 


172 అనుష్టాన వేదాంతము 


ప్రపంచ పోకడకు భగవంతుడు సాక్షీభూతమై యున్నాడు రాజు సింహాసనము 
నందు కూర్చుని యుండగా, సిబ్బందులు చేయుచున్న తమతమ కార్యములను 
గమనించు రీతిగా, పరమాత్ముని సాన్నిధ్యమందు ప్రకృతి అండముల నన్నిటిని 
ప్రవర్తింప చేయగలుగునట్టి శక్తిని, సామర్ధ్యమును పొంది తన వృత్తిని 
చేయుచున్నది అట్టి పరమాత్మసాన్నిధ్యము చేతనె ప్రకృతి చరాచర ప్రాణికోట్లను 
సృజింపగలుగుచున్నది ” 


(9-11,12) శ్లోకములలో బుద్ధిహీనుల స్వభావము చెప్పబడింది 


శ్లో (9-11) “పరమాత్మ నిత్య-శుద్ధ-బుద్ద్ధ-ముక్త-స్వభావుడు సర్వాత్మ 
స్వరూపుడు, సర్వేశ్వరుడు - భక్త అను గ్రహార్ధము పరమాత్మ శుద్ధ సత్వమయమగు 
మనుష్యదేశమును ధరించుచున్నాడు ఆయన పరమస్వరూపమును ఎరుగని, 
శిశుపాల దుర్యోధనాది మూఢులు ఆయన యెడల అవివేకము చూపియున్నారు 


శ్లో (9-12) “అన్యదేవతలు శీఘ్రముగ ఫలముల నొసగుదురని 
తలచు వ్యర్గకాములు, విఫలకర్ములు, నిష్ఫృలజ్ఞానులు, వివేకశూన్యులు, 
తామసమును, రాజసమును, బుద్ది భ్రంశకరమును అగు స్వభావము 
నాశ్రయించి అవతారమూర్తి అయిన భగవానుని అవమానించి యున్నారు ” 


“కర్మము నందు బందీ కానివాడు రూపమునందును బంధితుడు 
కాజాలడు జడాకాశమును ఎ వస్తువు చేతనైనను నాశనము చేయజాలము 
మరిదానికి అవతలనున్న చిదాకాశము ఎట్లు నాశనమగును? అది నిత్య-శుద్ద- 
బుద్ధ-ముక్తస్వభావము కలది అందరికిని కావలసిన ఉమ్మడి సొత్తుగా నుండీ 
అంతర్యామిగానున్న పరమాత్మ మానవ శరీరమున ఎట్లు జీవించవలెనని 
చూపించుట కొరకై ఉదాహరణ పురుషుడుగా, అవతార పురుషుడుగా దేహము 
దాల్చియున్నాడు కాని వారు కర్మవశమునకు అతీతులై పరమళాంతియందు 
నిలకడ కలిగియున్నారు ” 


వేదాంతం - ఆచరణ 173 


“అశాశ్వతమైన శరీరమును శాశ్వతమని యెంచి దాని ద్వారా “భోగము 
ననుభించుటయే లక్ష్యము అను మైకము 'మోహము' అగుచున్నది అందుకై 
పొందెడి ఆశలు, చేసెడి కర్మములు, నేర్చెడి జ్ఞానము, ఉపయోగించెడి 
యుక్తులు అన్నియు ఆత్మ లాభమునకు ఉపకరింపక వ్యర్ణమగుచున్నవి 
అట్టి అధమ స్వభావము గలవారి యందు రజోగుణముతో గూడిన వారు 
రాక్షసులు, తమోగుణముతో కూడినవారు అసురులు అగుచున్నారు ” 


హేతువాద పూర్వాపరములు, వేదాంత తత్వవిచారమునందు దాని 
స్థానము ప్రస్తుత విచార విషయము గదా! వేదాంత తత్వ విచారము నందు 
అనగా ఆత్మజ్ఞాన విచారము నందు హేతువు ప్రసక్తి ఉన్నదా? అనునది ప్రశ్న 
“ఉన్నది అని నిస్సందేహంగా సమాధానం ఉన్నది కాని ఎంతవరకు అనేది 
సందేహము 

వేదాంత తత్వజ్ఞాన సాధనలో హేతువు ప్రసక్తి పరమాత్మ సమీపం 
వరకు తీసుకు వెళ్లగలదు కాని పరమాత్మ దివ్యచైతన్య అనుభూతి కలిగించలేదు 
అచట హేతువు అదృశ్యమవుతుంది అని పాశ్చాత్య తాత్వికుల అభిప్రాయం 
అత్యంత ఉన్నతమైన అంతర్‌దృష్టి ద్వారా మాత్రమే నిర్గుణ బ్రహ్మతత్వ 
అనుభూతి పొందవచ్చునని వారి విశ్వాసం అనగా హేతువిచారం నుండి 
అంతర్‌దృష్టిలోనికి ఒక రకమైన 'గంతు' 'J॥గp' అవుసరం అని వారు 
అంటున్నారు అంతే కాదు, పాశ్చాత్య తత్వవివేచనంలో హేతువు చాల 
ఉన్నతమైనదని, అది సూటిగా పరమాత్మ దర్శనానుభూతినే కలుగజేస్తుంది 
అంటారు అచట హేతువిజ్ఞానమార్గము పరమాత్మను చేరునంత వరకు 
నిరంతరం నిరాఘాటంగా సాగుతూనే ఉంటుందని వారి విశ్వాసము 


కాని నిరంతరం సాగుతూనే ఉంటుందనగా వారి అభిప్రాయం 
స్పష్టంగా బోధపడటం లేదు అయినా ఇచట పాశ్చాత్య తత్వవివేచనము 
చర్వావిషయము కాదు 


174 అనుష్టాన వేదాంతము 


వేదాంత విజ్ఞానంలో హేతువు ప్రాధాన్యం ఎంతవరకు? దాని స్థానం 
ఏమిటి? అది ప్రస్తుత విషయము 


అంతర్‌బుద్ది (1౧41400) వేదాంత పరిజ్ఞానంలో చాల ప్రాధాన్యం 
సంతరించుకుందని ఇంతకు ముందే తెలుసుకున్నాము గదా! ఇక హేతువు 
స్థానమేమిటి, హేతువు అంతర్‌బుద్ధి - వీటిలో ఎది ఎక్కువ ప్రధానం? దీనికి 
సమాధానం స్పష్టంగా దొరకదు ఉపనిషత్తులలో కూడ దీనికి సమాధానం 
ఉన్నట్లు స్పష్టంగా గోచరించటం లేదు అంతేకాదు హేతువుతో అంతర్‌బుద్ధి 
సంబంధం లేదని కూడ ఏ సందర్భంలోను చెప్పబడినట్లు కనబడదు 


వాస్తవానికి ఉపనిషత్తులలో చాల సందర్భములలో ప్రజ్ఞ, మేధ 
పరస్సర పర్యాయపదాలుగా ఉపయోగించబడినాయి ఛాందోగ్య ఉపనిషత్తులో 
(7వ అధ్యాయం) మనస్సు, సంకల్పం, చిత్తము, ధ్యానము, విజ్ఞానము, 
బలము మరియు అన్నము క్రమంగా ఒకదానికంటే దాని తరువాతది 
శక్తివంతమైనదనియు, చివరకు అన్నము సర్వోన్నతమైనదనియు చెప్పబడినది 
కాని అదే అధ్యాయం 26వ ఖండంలో ప్రాణం సర్వోన్నతమైనదనియు అది 
ఆత్మనుండి ఉద్భవిస్తుందని చెప్పబడింది ఆత్మ నుండే ప్రాణం, ఆత్మ నుండే 
ఆశ, ఆత్మ నుండే స్మృతి, ఆత్మ నుండే ఆకాశం, ఆత్మ నుండే జలం, ఆత్మ 
నుండే జనన మరణాలు, ఆత్మ నుండే అన్నం, ఆత్మ నుండే బలం, ధ్యానం, 
మనస్సు, వాక్కు, నామం, మంత్రం, కర్మ మొదలైన సమస్తము ఉద్భవిస్తాయి 
అని తెలుస్తుంది అని కూడా చెప్పబడింది అన్ని ఆత్మ నుండి పుట్టటాన్ని 
తత్వజ్ఞాని తెలుసుకుంటాడు అతడు అన్నిటిని, అందరిని ఆత్మభావంతో 
చూస్తాడు అందుచేత అతడు అన్నిటిని, అందరిని పొంది ఉంటాడు అతడే 
బహురూపాలుగా విస్తరించగలడు అనగా ఆత్మయే అలా విస్తరిస్తుందని 
భావం శబ్దం మొదలైనవి శ్రోత్రం (చెవి) మొదలైన ఇంద్రియాలకు విషయాలు 
గదా! అంటే చెవికి ఆహారం వంటిది ఇలా శబ్దం చెవికి, రసం నాలుకకు, 


వేదాంతం - ఆచరణ 175 


రూపం కళ్లకు ఆహారాలు శబ్దం మొదలైన విషయాల రూపంలో ఉండే 
ఆహారం శుద్ది అయితే మనసు శుద్ది అవుతుంది అంటే వినేవి, చూచేవి అయిన 
విషయాలు స్వచ్చమైనవి అయితే మనస్సు స్వచ్చం అవుతుంది మనసు 
పరిశుద్దమైతే నిశ్చలమైన స్మృతి కలుగుతుంది ఆ స్మృతి పరిశుద్ధమైతే సమస్త 
హృదయగ్రంధులు విడిపోతాయి అంటే అజ్ఞానం వలన కలిగిన సమస్త 
బంధాలు తొలగిపోతాయి అపుడతడు ఆత్మతత్వవేత్త అవుతాడు అలా 
వేదాంత విజ్ఞానంలో హేతువు ఒక స్థాయి వరకే ప్రాధాన్యం కలిగియుండును 


11. వేదాంతం - కర్మసిద్దాంతము 


(1) కర్మసిద్ధాంతము నిత్యజీవితము 


మనసు పరిశుద్ధమైతే నిశ్చలమైన స్మృతి కలుగుతుందని, ఆ స్మృతి 
పరిశుద్ధమైతే సమస్త హృదయగ్రంధులు విడిపోతాయని, అపుడు అజ్ఞాన 
బంధాలు తొలగిపోతాయని, ఆ స్థితి పొందిన మానవుడు ఆత్మతత్వవేత్త 
అవుతాడని చెప్పబడింది గదా! మరి ఈ ఆత్మతత్వజ్ఞాన వికాస ప్రభావములో 
కర్మసిద్దాంత స్థానం ఏమిటి? నిత్యజీవిత కార్యక్రమంలో కర్మసిద్ధాంత ప్రమేయం 
ఎంత వరకు? కర్మయోగం అంటే ఎమిటి? రాజయోగ ప్రాధాన్యం ఎమిటి? 
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనవలసిన అవసరము ఎంతైనా ఉన్నది 
“నిత్యజీవితంలో కర్మసిద్దాంతము' అనునదే ఇచట చర్చనీయాంశము "కర్మ 
ఫలం - పునర్జన్మ విషయం సంబంధిత అధ్యాయంలో చర్చింపబడును 


'కృ అను ధాతువు నుండి పుట్టినదే కర్మము అను పదము 
సమస్తములైన పనులు కర్మములే వ్యావహారికంగా సంకేతార్ధంలో కర్మము 
అను పదమును కర్మఫలము అను భావంతో ఉపయోగిస్తుంటారు వేదాంత 
తత్వశాస్త్రమును అనుసరించి కర్మము అనగా పూర్వకర్మముల ఫలితము అని 
భావార్థము కాని కర్మయోగ వివేచన యందు కర్మము అనగా 'పని లేక 
“క్రియ' అనియే గ్రహింపవలయును 


మానవ జీవిత పరమావధి సుఖము కాదు, జ్ఞానము సుఖమే 
పరమావధి యనుకొనుట భ్రాంతి మాత్రమే యగును మానవ జీవితములో 
సుఖదుఃఖములు రెండును గుణపారములు తెలుపును ఈ సుఖదుఃఖములు 
రెండును మానవుని మనస్సుపై భిన్నములైన సంస్కారములను ముద్రించును 
ఈ సంస్కారములన్నిటి ఫలితమే మానవుని “శీలము' అనబడుచున్నదని 
స్వామి వివేకానంద అన్నారు చిత్తవృత్తుల సాముదాయక ఫలితమే శీలము 


వేదాంత౦ - కర్మసిద్దాంతము 177 


శీలము మనోభావముల ప్రతిబింబము అందువలన సుఖదుఃఖములు 
రెండును శీలము రూపొందుటలో తోడగును శీలమె కర్మఫలములకు 
మూలమగును కర్మఫలమునే మనము విధి (Character 15 fate) అని కూడ 
అంటాము ప్రారబ్ద కర్మానుసారము బుద్ధి ప్రభావితం బెతుంది అని కూడ 
అన్నారు బుద్ధిననుసరించే గదా మనోభావాలు రూపాందేది ఆ మనోభావముల 
ప్రతీకయే శీలము గదా! ఆ శీలము కర్మఫలములకు మూలము గదా! కర్మఫల 
ప్రభావితమే జీవిత గమ్యము గదా! (Character 18 destiny) కావున బుద్ది, 
చిత్తవృత్తులు (మనోభావములు), సుఖదుఃఖములు, శీలము, కర్మఫలము = 
ఇవి అన్నియు ఒక వలయము నందు చలించుచు పరస్పర ప్రభావమునకు 
లోనగుచున్న అణువుల వలె తోచును ఆవలయమే జనన మరణములతో 
కూడిన మానవ జీవితమును ప్రతీక 


కావున మన జీవితములో మనము చేయు క్రియలు అనగా పనులు 
గోచరమగు ప్రధానాంశముగా తెలియుచున్నది గదా! అవియే మన కర్మములు 


కర్మములు గోచరములే కాని కర్మఫలములు వెంటనే గోచరములు 
కావు ఆ ఫలితము ఇపుడు రావచ్చు లేక ఎపుడైనా రావచ్చు ప్రతి కర్మమునకు 
(పని) కారణము, ఫలితము (cause and effect) ఉంటాయి కాని ఈ 
ఫలితము విషయములోనే కొంత భ్రమకు అవకాశము ఉన్నది ఒక మనిషి 
ఎవరో మరొక మనిషిని హత్యచేశాడు అని అనుకుందాము ఆ మనిషి 
చనిపోతాడు గదా! అదే హత్య అను పనికి ఫలితము గదా! అని భావిస్తే అది 
పొరపాటు ఆ మనిషి మరణము హత్య అను పనిలోనే ఇమిడి ఉన్నది ఆ 
మరణమే హత్య అను కర్మ ఫలితము అనుకుంటే ఆ ఫలితము దక్కినది ఆ 
కర్మ చేసిన వానికి అనగా హంతకునికి కాదు గదా! హతుడు ఆ ఫలితమును 
పొందాడు దానికి కారణము హంతకుడు ఆ కారణమునకు ఫలితము 
(effect) హంతకుడు పొందాలి గదా! అది ఎపుడు పాందుతాడు? అది 


178 అనుష్టాన వేదాంతము 


గ్రహించుట సాధ్యము కాదు ఆ ఫలితము శారీరకం కావచ్చు, మానసికం 
కావచ్చు, సామాజికం కావచ్చు ఆ హంతకుడు పట్టుబడితే ఉరి తీయబడతాడు 
గదా! అది పలితమే గదా! బెను, ఫలితమే కాని పట్టుబడకుండా తప్పించుకు 
తిరుగువాని విషయంలో కాని, ఆ హత్య చేయించి అప్రత్యక్షంగా కారణమైన 
వాని విషయంలో కాని అది భిన్నంగా ఉంటుంది అది ఎపుడు ఎలా 
ఉంటుంది చెప్పటం అంత సులభము కాదు ఈ కర్మము, దాని ఫలితము 
అనునవి క్రియ - ప్రతిక్రియ వంటివి (ఇం10% and reaction) 


ఈ క్రియలకు కలుగు ఫలితములు లేక ప్రతిక్రియలు ఈ జన్మలో 
చేసినవి ఈ జన్మలోనే పొందవచ్చు అనుటలో అర్థము ఉన్నది కాని ఎపుడో 
మరొక'జన్మలో దాని ఫలితం ఉంటుంది అని లేక గత జన్మల కర్మ ఫలితమునే 
ఇపుడు పొందుతున్నాము అనుట ఎ మాత్రము విశ్వసించతగినది కాదు అని 
విజ్ఞానశాస్త్రకారులు (scientists), హేతువాదులు అంటారు కావున కర్మ 
సిద్ధాంతమును విశ్వసించుటకు మానవ శరీరము, స్తూల, సూక్ష్మ కారణ 
శరీరములు అను అగోచరములగు పొరలలో ఇమిడియున్నది అను 
విషయమును ముందు గ్రహించవలసి యుంటుంది విటినే కోశములని 
అంటారు మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మనస్సును మూడు భాగములుగా 
విభజించి క్రింది రెండవ మూడవ భాగములలో కొన్ని సృతులు నిలువయుండి 
అపుడపుడు బహిర్గమవుతూ ఉంటాయి అంటున్నారు ఆ సృతులు మరొక 
జననము వరకు సూక్ష్మ, కారణ శరీరములను అనుసరిస్తాయి అని వేదాంత 
శాస్త్రము అంటుంది జననము తరువాత ఆ స్కృతుల ఫలితములను నూతన 
శరీరము పొందుట ప్రారంభమవుతుంది ఆ స్మృతులు లేక సంస్కారములు 
కర్మఫలితాలు విజ్ఞానశాస్త్రము రూడ ఈ సంస్కారములను యధాతధంగా 
అనుమతించకపోయినను గత స్మృతుల విషయమై ఏదో ఒక రూపంలో మొగ్గు 
(1౧౦010240౧) చూపుతూనే ఉన్నది ఈ కర్మ ఫలితములు అను విషయము 
విజ్ఞానశాస్త్ర రీత్యా కూడా ఎంతవరకు అనుమతించతగినదో చర్చించవలసిన 


వేదాంతం - కర్మసిద్దాంతము 179 
అగత్యం ఉన్నది 


గతములో మనము చేసిన పనుల ఫలితమే నేటి మన జీవితాను 
భవము ఈ ఫలితములు కొన్ని భవిష్య జీవితములోనికి గూడ ప్రాకవచ్చు ఇది 
తప్పదు అప్పులు చేసినపుడు తీర్చక తప్పుతుందా, సంపద కల్గినపుడు 
అనుభవించేది కూడ మనమే గదా! పూర్వకర్మమును బట్టి ఇపుడు మన బుద్ది 
పనిచేయును గదా! ఇపుడు యింక ఏమియు చేయలేము, అనటం వ్యర్ధ 
వేదాంతం గత కర్మం మనదే ఇపుడు ఫలితాలు మనవే అనగా సంకల్పము 
మనదే ఆ సంకల్పం ఎపుడూ ఉంటుంది దానిని సద్వినియోగం చేసుకుని 
గతంలో జరిగిన తప్పులను ఇపుడు సరిదిద్దుకోవచ్చు గదా! కాలులో ముల్లు 
విరిగితే ఎదో రకంగా ముల్లును తీసే ప్రయత్నం చేస్తాము కాని కాలునే 
తీసివేయము గదా! జీవితం కూడ అంతే 


ఈ సందర్భంలోనే జ్యోతిషాచార్యుడు వరాహమిహిరుడు జీవితసత్యాన్ని 
నిర్వచించాడు 


“చీకటి గదిలో దీపము వెలిగించినచో, అక్కడ ఉన్న వస్తువులను 
తన్నుకొనుచు పడుచు, తేచుచుండు జెసరముండదు - చిందరవందరగా 
నున్న వస్తువులను యధాస్థానమున చక్కగా సర్దుకొనుటకు దీపము 
ఉపయోగపడును అటులే జీవితములో కార్యాచరణములను సద్వినియోగము 
చేసికొనవలయును ఆ దీపమే ఆత్మజ్ఞానము 


మనం తినే ఆహారమును బట్టి మన శరీరంలో జీర్ణక్రియ జరుగుతూ 
ఉంటుంది అటులే మన కష్టసుఖాలకు పూర్తిగా బాధ్యత మనదే ప్రకృతికి 
అందరు సమానమే ప్రకృతి శక్తులను మనము ఉపయోగించుకొను మార్గము 
మీదనే లాభనష్టములు ఆధారపడి ఉండును నీరు మన దాహం తీరుస్తుంది 
అదే నీటిని కలుషితం చేస్తే మన ప్రాణం తీస్తుంది అటులే మన కర్మ 
ఫలితములను గ్రహించి వర్తమాన, భవిష్య జీవితమును సరిదిద్దుకొని సవ్య 


180 అనుష్టాన వేదాంతము 


మార్గములో నడిపించుకొనవచ్చును సముద్రముపై తెరచాప వాలుని బట్టి 
మాత్రమే పడవ నడుస్తుంది గాని గాలివాటమును బట్టి కాదు అంతా దైవ 
విధియే, మానవ కర్తవ్యము లేదనుట సత్యము కాదు దారిన నడచునపుడు 
దైవం మీద భారం వేసి కన్నులు మూసుకొని నడవము కదా! మానవుడు తన 
వంతు కర్తవ్యము సన్మార్గములో నిర్వర్తించి సతృలితముల కొరకు దైవముపై 
ఆధారపడవచ్చును 


గతంలో చేసిన కర్మం, వలన కలుగుచున్న దుష్ఫలితముల నుండి 
యిపుడు రక్షణ పొందగలమా? పొందగలము కాని అది సమాధానం 
చెప్పినంత సులభం కాదు ఏ దురభ్యాసమునకైన మూలం వ్యామోహం 
మనసు వ్యామోహంలో పడినపుడు దుష్కార్యములు జరుగుతై, ఆ పైన 
దుష్ఫలితాలు కలుగుతాయి దుష్కార్య ఫలితం అప్పటికే కాక తరువాత 
చాలకాలం వరకు బాధించును తనకేకాక తన సంతానమునకు కూడ 
వ్యాపించును తను చేసిన దుష్కర్మ ఫలితం అమాయకులైన తన సంతానం 
అనుభవించవలసి వస్తోంది ఉదాహరణకు, త్రాగుడు లేక వ్యభిచారం 
దురలవాట్ల గదా! వాటి దుష్ఫలితాలు ఎంత వరకు వ్యాపించేది అందరికి 
తెలిసిన విషయమే ఈ దురభ్యాసముల నుండి బయటపడినపుడు ఆ 
తరువాత వాటి దుష్ఫలితాలు ఉండవు గదా! 


అటులనే గత దుష్కర్మఫలితాల నుండి యిపుడు రక్షణ పొందాలంటే 
మనస్సును వ్యామోహంలో పడకుండ కాపాడుకోవాలి గత దుష్కర్మ మన 
మనస్సును వ్యామోహపరచి తిరిగి దుష్కర్మ చేయిస్తుంది అంతేకాని 
వ్యామోహమునకు లోబడని మనస్సును పూర్వకర్మ ఎమియును చేయలేదు 
అనగా మనోబలముచే పూర్వకర్మదుష్ఫలితముల నుండి తప్పించుకొనవచ్చును 
దానికి ఆత్మబలం, నిగ్రహశక్తి కావాలి ఇవి ఎంతో అభ్యాసము వలన గాని 
సాధ్యపడవు అది సాధించిననాడు గత కర్మ ఫలితాలు యిపుడు బాధించవు 


వేదాంతం - కర్మసిద్దాంతము 18] 


ఈ సాధనకు మార్గములు అనేకం ఆత్మజ్ఞానం, నిర్మలభక్తి, నిస్వార్ధ మానవసేవ, 
నిగ్రహసాధన మొదలైనవి 


'కర్మ అనగా విధి, అనగా బాధ్యతననుసరించి చేయుపని బాధ్యతగా 
నిర్వర్తించే పనియందు స్వీయలాభమునకు ప్రాధాన్యమొసగినచో బాధ్యతా 
నిర్వహణ నిష్ఫలం అవుతుంది అనగా నిస్వార్థంగా స్వీయ ఫలాపేక్ష లేకుండ 
చేయు పని సత్ఫలాన్ని యివ్వటమే కాకుండ అత్యంత ఉన్నతమైన 
ఆనందదాయకము కూడ అవుతుంది జీవించి యున్నంత కాలము ఏ 
జీవియును కర్మము అనగా క్రియ చేయకుండ ఉండడు, ఉండలేడు క్రియ 
(కర్మము) జీవితమునకు మూలాధారము యోగసాధన ద్వారా ఇంద్రియ 
నిగ్రహము పొందగలిగినపుడు ఫలాపేక్షారహితమైన కర్మ (క్రియ) ప్రవాహము 
సాగుతూనే ఉంటుంది 


కర్మము ద్వారానే జ్ఞానము, విముక్తి పొందవచ్చునని “గీత చెప్పింది 
గదా! కర్మఫలితము ్రతిక్రియారూపము ([8010n) కర్మము (క్రియ)నకు 
తప్పక ఫలితము ఉండును కర్మఫలితము ప్రతిధ్వని (189906౧6), పరావర్తనము 
(reflection) వంటిది కర్మము యొక్క ప్రతిబింబమే కర్మఫలము కాని 
కర్మము చేయుటయే కర్మఫలము కొరకు గదా, ఫలితము లేకుండ పనులు 
చేయుట ఎందుకు? అను ప్రశ్న ఉదయిస్తుంది ఫలాసక్తి లేకుండ పనులు 
చేయుట యందు అర్థముండునా? ఇది సర్వసాధారణమైన ప్రశ్న ఎ 
పనియైనను తన కొరకు గాని, పరుల కొరకు గాని సదుద్దేశముతో 
బాధ్యతాయుతముగా నిర్వర్తించినచో సతృలము తప్పక ఉంటుంది ఫలమును 
ఉద్దేశముగా మాత్రము గ్రహించి అటుపై ఫలము మాత్రమే దృష్టియందు 
ఉంచుకొనక కర్మమును (పనిని) బాధ్యతగా నిర్వర్తించవలయును కర్మము 
చేయుట యందే మానవునికి హక్కు ఉన్నది, ఫలమును పొందుటయందు 
కాదు అని గీతావచనము కాని పొందిన ఫలమును అనుభవించుటకు హక్కు 


182 అనుష్టాన వేదాంతము 


(అధికారము) మానవునికి లేదు అని గీత చెప్పి యుండలేదు కాని 
ఫలాసక్తియే గాక ఫలానుభవ ఆసక్తిని గూడ త్యాగము చేయగల్లిన నాడే 
విముక్తికి మార్గము సుగమము అవుతుంది అని గీతాప్రవచనము ఫలాసక్షిని 
త్యజించి చేయు కర్మము ద్వారా సత్యమైన ఆనందమును పొందవచ్చునని 
(శుతివాక్యము మానవ సంక్షేమము, ఆనందము త్యాగబుద్ధితో విడదీయరాని 
బంధమును కలిగియుండును 


కష్టము, సుఖము అనునవి అనుభవించబడేవి అందువలన 
అనుభవించేవాడు ఎల్లప్పుడు వాటిని అనుసరించియే ఉంటాడు వెలుగు, 
చీకటి, సుఖము, దుఃఖము, ఉష్ణము, శీతలము, అనునవి ప్రత్యేకమైన 
అస్టిత్వము కలవి కానేరవు కాలము అను ప్రవాహములో ఏర్పడు భిన్నమైన 
అనుభవములు మాత్రమే ఇవి అని గ్రహించగలిగిననాడు వాటి భిన్నత్వము 
అదృశ్యమగును 


వాస్తవమునకు ఆనందమును ప్రియ, మోద, ప్రమోద అని మూడు 
విధములుగా విభజించవచ్చునని తాత్వికుల అభిప్రాయము ఒక వస్తువును 
పొందవలెనని కోరిక జనించినపుడు కలుగు ఆనందము ప్రియము ఆ కోరిక 
ఫలించినపుడు కలుగునది మోదము కాని సత్యముగా పొందినది ఎమిటి 
అని గ్రహించగల్గినపుడు ఏర్పడునది మాత్రమే ప్రమోదము ఇది ఉన్నతమైన 
ఆనందము ప్రియము, మోదము స్థాయిలోని ఆనందములో స్వార్ధము 
ఉండును స్వార్ధ ఛాయలు లేనపుడు కలుగునది మాత్రమే ప్రమోదము 
నిఘంటు భాషలో ఈ మూడు శబ్దములకు అర్థము ఒకటే ఈ స్థాయీ భేదము 
తాత్త్వికదృష్టిలో మాత్రమే అని గ్రహించవలయును 


అలాగే యాత్రల ద్యారా గాని, మరొక విధముగా గాని విగ్రహ 
రూపములోని భగవంతుని దర్శించినపుడు కలుగు ఆనందము పారవశ్యము 
వంటిదైన (8051290 మోదము అది తాత్కాలికమే విగ్రహ రూపము ద్వారా 


వేదాంతం - కర్మసిద్దాంతము 183 


పరమాత్మను మనస్సునందు స్థిరీకరణ చేసుకొనగలిగినపుడు మనయందు 
ఆత్మజ్యోతి వెలుగుతుంది (4౧1౧2410౧0) అపుడు కలుగునది పరమానందము 
అది శాశ్వతము ఆ జ్యోతి నిరంతరము వెలుగుతూనే ఉంటుంది అది 
పమోదము 


కర్మము విషయములో కూడ యిదే పరమసత్యము స్వీయ 
లాభమునకై కర్మమునాచరించి అది పొందినపుడు కలుగు ఆనందము ప్రియ, 
మోదము స్పాయిలోనిది నిస్వార్థముగా ఫలాపేక్ష ఆసక్తి లేకుండ కర్మము చేసి 
ఫలమును పొందినపుడు కలుగునది ప్రమోదము స్వార్భ్ధముతో చేయు 
కర్మఫలములు నియమిత స్థలములో మాత్రమే వెలుగునిచ్చు విద్యుత్‌ "బల్బు, 
వంటివి నిస్వార్ధ కర్మములకు మూలము విశ్వజనీనమైన (ప్రమ అది 
అనంతము, నియమితము కాని సూర్యుని తేజస్సు వంటిది 


ఈ సృష్టి పరిణామములో (౪౦110౧) మానవుడు ఉద్భవించినప్పటి 
నుండి ఎ పని చేసినా సుఖము, ఆనందము ట్రేరణగానే చేస్తూ ఉన్నాడు 
కాలక్రమేణ విషయేంద్రియములు ($68౧56 02౧5) ఆనందమును ఇవ్వలేవు 
అని గ్రహించాడు ఆనందమునకు మూలసాధనము (౧౫౦౪6) ఎదో 
తెలిసికొనుటకు పరిశోధన ప్రారంభించాడు ఈ పరిశోధనా పర్యవసానమే 
వివిధ తాత్త్విక సిద్దాంతములు ఎర్పడుటకు కారణమైనది వివేకముతో కూడిన 
జ్ఞానమార్గమే సత్యమైన ఆనందమునకు సాధనము అని గ్రహించాడు మానవుడు 
మానవ దృష్టికి అతీతమైన సచ్చిదానందము మాత్రమే సత్యమైన శాశ్వతమైన 
ఆనందము అని ఉపనిషత్తుల ద్వారా విశదపరిచాడు సర్వసృష్టి పరమాత్మ 
సంకల్ప ఫలితమే అని, అది ఆయన చైతన్యరూపమే అని గ్రహించాడు ఆ 
చైతన్య రూపములో సర్వత్ర యిమిడి ఉన్నది ఆ పరమాత్మయే (వైశ్వానరుడు) 
అని తెలుసుకోగలిగాడు పరమాత్మతన చైతన్యమును వెనుకకు తీసికొనినపుడు 
(withdraw) ఈ సృష్టి అంతయు లయమగును ఈ మధ్యకాలంలో జరుగునది 


184 అనుష్టాన వేదాంతము 


ఏమిటి? మానవుడు తాను చేయు కర్మముల ఫలితమును ఎలా పొందుతాడు, 
యీ సృష్టి ప్రవాహములో అతడు పొందు పరిణామ దశలు ఏమిటి? అని 
తెలిసికొనుటకు మానవుడు నిరంతరము తన కృషిని సాగిస్తూనే ఉన్నాడు 


మానవుడు తాను చేయు ప్రతి కర్మములోను 'నేను-నాకు' అను 
ప్రేరణతోనే చేస్తున్నాడు అందువలననే కర్మసిద్దాంతము “కర్శత్వ' “భోక్షృత్వ' 
“'జ్ఞానతృత్వ అను మూడు అహంభావములను గురించి చెప్పింది “కర్తృత్వ 
అనగా ‘కర్మము చేయువాడిని నేను”, “భోకృత్వ' అనగా ఫలితము అనుభవించే 
వాడిని నేను”, 'జ్ఞానతృత్వ' అనగా “అన్నియు తెలిసినవాడిని నేను అను మూడు 
అహంభావములను తొలగించుకొనగలిగిననాడే కర్మ పరిపక్వత పొంద 
గలుగుతాడు మానవుడు 


కర్మము, వివేకము అనునవి ఒకే నాణమునకు ఉండు రెండు 
ముఖముల వంటివి అవి విడదీయరాని సంబంధము కలిగినవి కర్మము 
చేయునపుడే వివేకము ఏర్పడుతుంది కర్మములు చేయనిచో వివేకము 
వికసించుటకే అవకాశము ఉండదు మన శరీరమునందు గల 
జ్ఞానేంద్రియముల (కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము), కర్మేంద్రియముల 
(నోరు, కాళ్లు, చేతులు, ముడ్డి, రహస్యాంగము) సంబంధము యిట్టిదే ఈ 
సంబంధమును నిరంతరము సమన్వయపరచు ఇంద్రియము అంతరింద్రైయ 
మైన మనస్సు కాని ఇంద్రియ ప్రభావమునకు లోబడినంత కాలము వివేకము 
పరిపూర్ణముగా వికసించదు ఇంద్రియములను అవయవములుగా మాత్రమే 
గ్రహించి నిస్వార్థముగా, కర్మఫలమునకై ఆతురత పొందకుండ కర్మముల 
నాచరించుట ద్వారానే వివేకము వికసించును 


సాధారణముగా మానవుడు సుఖమును ఆశించియే కర్మముల 
నాచరించును ఆశించిన సుఖము రానిచో అతడు దుఃఖించును కాని 
పశువులు, ఏదో ఒక విధముగ వృక్షములు గూడ కర్మములను ఆచరించుచునే 


వేదాంతం - కర్మసిద్దాంతము 185 


ఉండును కాని వాటికి ఫలాసక్తి ఉండదు ఆవు పాలు యిచ్చును చెట్లు 
పుష్పములను, ఫలములను యిచ్చును అలాగే కోడిగ్రుడ్డను, తేనెటీగ తేనెను 
యిచ్చుచున్నవి ఈ కర్మములందు వాటికి కలుగు ఫలము ఏమిటి? 
ఎమియును లేదు ఆ కర్మములు చేయుట వాటి స్వభావలక్షణము అందు 
వాటికి సుఖము ఉండదు దుఃఖము ఉండదు 


కాని మానవునికి మనస్సు అను ఒక అవయవము ఉన్నది అది 
కోరికల నిలయము ఆ కోరికలే అతని సుఖమునకు గాని దుఃఖమునకు గాని 
కారణములు అతనికి మనస్సుకు తోడు బుద్ధి (intelligence) కూడ ఉన్నది 
మనస్సు ద్వారా కలుగు కోరికలను బుద్ది ద్వారా నియంత్రించుకొనగలిగినపుడు 
కర్మముల ఫలితము గురించి ఆతురత ఉండదు మన స్టైర్యముతో నిశ్చలముగా 
కర్మములను ఫలాసక్తి లేకుండ చేయుటకు తగిన సమభావము (equanimity) 
కలుగును ప్రతి కర్మమునకు ఫలితముండును కాని కొన్ని సమయములందు 
కర్మము చేయువాడు ఒక్కడే పూర్తిగా కర్మఫలితమునకు కారణము కాజాలడు 
దానికి యితర మూలకారణములు అనేకములుండవచ్చును అందువలన 
ఫలితము కొన్ని సందర్భములందు ఆశించిన విధముగా నుండకపోవచ్చును 
అయినను కర్మరహితముగా నిశ్చేష్టుడుగా, సోమరిగా మానవుడు ఉండకూడదు, 
ఉండజాలడు కర్మఫలాసక్తిని నియంత్రించుకొనగలుగుటయె దీనికి మార్గము 


ఈ సందర్భములో శ్రీ అరవిందులు తన 'సావిత్రి మహాకావ్యము 
ద్వారా చెప్పిన సత్యప్రవచనములు తెలుసుకొనుట ఎంతో సముచితము 
పశుప్రాయము, వివేకహీనము అని సాధారణముగ వర్ణించబడిన ఈ ప్రపంచము 
(ప్రకృతి లేక సృష్టి)నకు వెనుక లేక మూలము ఒక దైవత్వము (6006 Head) 
ఉన్నది అని శ్రీ అరవిందులు అన్నారు ఈ ప్రపంచము పశుప్రాయమైన ఒక 
యంత్రము వంటిది అని, అది తన కార్యములను యాంత్రికముగా నెరవేర్చు 
చుండును అనియు చాలమంది అభిప్రాయపడతారు. దానికి చిత్‌ (మనసు) 


186 అనుష్టాన వేదాంతము 


అనబడు చైతన్యము (60౧561015౧655) ఎ మాత్రము లేదని, అది తన 
యందు గల జీవుల గురించి ఎ మాత్రము శ్రద్ధ వహించదనియు అన్నారు 
ప్రపంచము తన సృష్టిని తానే నాశనము చేస్తుందని, దాని చిత్తవృత్తి అనగా 
అనుకంపన గల భావములు (1661౧09) ఉండవని, బాధపడ్డారు అందువలననే 
తాత్వికులు కూడ దానిని గురించి ఎంతో వ్యధతో అసహ్యముతో 'కుక్కతోక'గా 
వర్ణించారు ఈ ప్రపంచమంతయు దుష్టత్వముతోను వ్యధలతోను నిండి 
ఉన్నది, దాని యందు మంచికి స్థానము లేదు ఈ నిరంతరమైన తన ప్రవృత్తి 
పర్యవసానమును గురించి అది తలంపదు, అది సరిదిద్దరానిది, అనుకంప 
భావరహితము, అచేతనము, యాంత్రికము అన్నారు దానిని సరిదిద్దుటకు 
ప్రయత్నించినచో దాని ఫలితము అందుండు జీవుల వినాశము అని కూడ 
భావించారు 


కాని ఇది అంతయు ప్రకృతి బాహ్యరూపము మాత్రమే సశుప్రాయమైన 
ఒక యంత్రముగా చెప్పబడిన ఈ ప్రపంచము వెనుక ఒక దైవత్వము ఉన్నది 
అని అరవిందులు అన్నారు "A GOod-head stands behind the brute 
machine" ప్రకృతిలో కనబడు వెర్రితనము (2౧౭55) లో ఒక పద్ధతి ఉన్నది 
అన్నారు ప్రకృతి ఒక అతిశక్తివంతమైన మహాపరిణామ గతి యందు లినమై 
ఉన్నది (1౧౪౦౪66 In a high process of evolution)  దివ్యత్వముతో 
ప్రత్యేకముగా రూపొందు వ్యక్తుల సృష్టి కొరకు ప్రకృతి నిరంతరము కృషి 
చేస్తోంది అందుకొరకే పదార్థము, మనస్సు, ప్రాణము (జీవము) (Matter, 
mind and life) సృష్టంచబడినవి ఇపుడు ఈ భూమిపై దివ్యరూపులను 
సృష్టించు మార్గములో ప్రకృతి పరిణామ గతిలో (PproCess 01 evolution of 
divine manifestation) పయనించుచున్నది ఈ దిశలో ప్రకృతి అనేక 
ప్రయోగములు చేస్తున్నది అన్నారు అరవిందులు ఈ ప్రయత్నము శోధన- 
పారపాటు-తిరిగి శోధన (tral and error) పద్ధతిలో సాగుచున్నట్టుగా 
కనబడుతుంది అయినను నిరంతరము పరమాత్మ ఆశయమైన మానవ 


వేదాంతం - కర్మసిద్దాంతము 187 


స్వీయ దివ్య చైతన్య సాధన సఫలీకృతం చేయుటకే ప్రకృతి కృషి చేయుచున్నది 
(self-manifestation of the 61/౧9 ఈ పకృతి కృషి వెనుక దివ్యచైతన్యము 
మానవ సాధనకు తోడుగా మార్గదర్శకముగా నిలిచియే యున్నది ఆత్మదృష్టి 
(అంతరదృష్టి) కలవారికి మాత్రమె యిది గోచరమవుతుంది వారు మాత్రమే 
ప్రకృతి చర్యలను బాహ్య అనగా గోచరమగు విలువలతో (face values) 
గ్రహించరాదు అని తెలుసుకొనగలరు పరమాత్మ వైశ్వానరునిగా సర్వమునకు 
సాక్షి కర్త, భోక్త యజమాని అనుజ్ఞ యిచ్చువాడు అని వారు గ్రహించగలరు 
అని (witness, master, enjoyer, lord and sanctioner) అరవిందులు 
చెప్పారు 

ఈ విధముగా దివ్యచైతన్యము గ్రహించగలిగిన వారు నిత్య 
జీవితమునకు దూరమవుతారా? వారికి కర్మములతో (actions or works) 
పనిలేదా? వారి గమ్యము నిర్వాణము లేక ముక్తియా? శ్రీ అరవిందులు 
భగవర్గీతకు వ్రాసిన వ్యాఖ్యలలో (65582y5) ఈ ప్రశ్నలకు సమాధానము 
చెప్పారు నిర్యాణము లేక మోక్షము లేక విముక్తి (lberat10n) పొందిన వారికి 
కర్మములు చేయనవుసరము లెదు అని కొంతమంది విశ్వసిస్తున్నారు వారి 
దృష్టిలో కర్మములు అనునవి అజ్ఞానము వలన చేయబడును అజ్ఞానము 
అంతరించినపుడు కర్మములు కూడ ప్రాధాన్యమును కోల్పోవును అని వారి 
అభిప్రాయము 


భగవద్గీత యందు ఈ విశ్వాసమునకు స్థానము లేదు ముక్తి, 
కర్మములు పరస్పర విరుద్ధములు కావు అని స్పష్టముగా గీత చెప్పుచున్నది 
బుద్దుడు కరుణామయ జీవితమునకు ఎంతో ప్రాధాన్యము ఇచ్చాడు కరుణతో 
కూడిన కర్మములు జీవితములో ఎంతో ముఖ్యమైనవి అన్నాడు భగవద్గీతలో 
కూడ యిదే విధమైన దృష్టి కనబడుచున్నది బ్రహ్మ నిర్వాణమును పొందిన 
వ్యక్తి తన వ్యక్తిత్వము చాలించునని చెప్పలేదు ముక్తిని పొందిన వ్యక్తి తన 


188 అనుష్టాన వేదాంతము 


అహంభావమును మాత్రము తొలగించుకొనును అహంభావి అనగా తన 
మనసు, తన శరీరము మాత్రమే పరిమితిగా భావించు వ్యక్తి అహంభావమును 
త్యజించిన వ్యక్తి బ్రహ్మజ్ఞానమును పాందగలడు ఆత్మజ్ఞానము ద్వారా తనకు 
మిగిలిన ప్రపంచమును గల సామ్యమును గ్రహించగలుగుతాడు అట్టివాడు 
జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు ఎన్నడు తన జీవితము భిన్నమైనది, తాను 
ఇతరుల కంటె భిన్నము అని తలపడు స్వార్థం మాని సమత పెంచుకుంటాడు 
అట్టి వానికి తన చుట్టూ వున్న ప్రకృతిని గురించిన స్పృహను త్యజించవలసిన 
అవసరము ఏమున్నది? పరబ్రహ్మము చైతన్యరూపమే ఈ ప్రకృతి భావాతీతుడైన 
పరబ్రహ్మము నిర్గుణుడు, నిశ్చలుడు పరబ్రహ్మ యొక్క భావాతీత నిర్గుణత్వము 
ఆయన చైతన్య రూపమైన ప్రకృతినిరెండింటిని గ్రహిం చగల్లినవాడే పరిపూర్ణమైన 
ముక్తిని పొందగలుగుతాడు అతడే జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు నిశ్చలుడు 
మరియు చైతన్యము గలవాడు నిర్గుణ బ్రహ్మముతోను, తన కర్మములందు 
పరబ్రహ్మ చైతన్యమును చూచుకొనుటతోను ఐక్యతను పొంది ఆనందించగలడు 
ఇదే భగవద్గీత పరమార్ధము అని అరవిందులు వివరించారు 


కర్మములు చేయునపుడు (ఇ01009) అనేక సమస్యలు 
ఎదురవుతాయి బాధలు, ఆందోళనలు ఉంటాయి ఈ సమస్యలకు 
పరిష్కారము కర్మములను త్యజించి జీవిత సంగ్రామం నుండి పారిపోవటం 
కాదు నిత్యజీవితము సాగిస్తూనే సమస్యలకు కర్మముల ద్వారానే పరిష్కారము 
సాధించాలి అది సాధించగలిగినవాడు మానవాళి అందరికి లాభము కలుగును 
అరవిందులు తన గీతోపన్యాసములలో మార్గము సూచించారు ప్రధమముగా 
అతిప్రతిక్రియా పద్ధతులననుసరించకుండా సహనముతో పరిష్కారము 
సాధించాలి సంయమముతో (సాధుమార్గమున) సమస్యలను అధిగమించాలి 
మనస్సు భగవంతునిపై కేంద్రీకృతము చేసుకుని చింతన ద్వారా పరిష్కారము 
సాధించాలి బాహ్య పరిస్థితులకు త్వరితగతిని ప్రతిస్పందించకుండా తన 
బుద్ధి, మేధస్సు లేక తెలివిని ఉపయోగించి ఇంద్రియానుభవము ద్వారా 


వేదాంతం - కర్మసిద్ధాంతము 189 


వేదనకు గురికాకుండా ముందుకు సాగిపోవాలి ఈ స్థితినే 'స్టితప్రజ్ఞ' అని 
గీతలో చెప్పబడినది ఈ స్థితి సాధన కొరకు [ప్రతి(క్రియా తలంవునకు 
లోనుగాకుండ క్రియలను నెరవేర్చాలి. జయముకాని అపజయముకాని 
క్రియామార్గమునకు అవరోధము కాకూడదు ఫలితమును ఉద్దేశించి మార్గమును 
ఎన్నుకొనరాదు కర్మములు చేయుచున్నంత వరకు మాత్రమే మనము 
సహనముతో ముందుకు సాగుతున్నామో లేదో తెలుస్తుంది కావున కర్మములే 
సహనమునకు పరీక్షా క్షేత్రములు భగవానుడు అర్జునునితో చెప్పినట్లు బాహ్య 
పరిస్థితులకు చలించకుండా ముందుకు సాగగలిగినవాడే ధీరుడు (ధైర్యస్టుడు) 
ధీరత్వము సాధించనంతవరకు ఇంద్రియములను నియంత్రించుట సాధ్యపడదు 


జీవితములో ఏ కర్మమునకైనను యోగాపద్ధతి అనుసరణీయము 
కర్మములు చేయునపుడు సామర్ధ్యము ప్రధానాంశము కాని మనము ఏ 
పనిలోను సంపూర్ణమైన నిమగ్నత లేకుండా అర్జాంగీకారముతో చేస్తూ ఉంటాము 
ఫలాపేక్ష అధికమైనపుడు “ఇందులో నాకేమి వస్తుంది” అను భావన వలన 
నిరాసక్తి ఏర్పడి కర్మములందు నిమగ్నత ఉండదు కాని సంపూర్ణమైన 
నిమగ్నతతో సమర్ధతతో కర్మములు ఆచరించినపుడు మానసికంగా ఒక 
పరివర్తనకు అవకాశము ఏర్పడి ఎంతో ఆత్మతృప్తి కలుగుతుంది అత్మతృప్తి 
వలన మానసిక వికాసము కలుగుతుంది 


సైన్సు సృష్టి అయిన రాబట్‌ (౧౦౦౦౪ మరియు జంతువులు కూడా 
పనులు చేస్తాయి బాహ్యప్రపంచమునకు వాటి పనులు ఎంతో ఉపయోగంగా 
ఉండవచ్చు కాని వాటికి ఆత్మతృప్తి తద్వారా మానసిక వికాసమునకు 
అవకాశము లేదు ఆ అవకాశము మానవునకు మాత్రమే ఉన్నది కాని నేడు 
పని పరిమాణమునకు (6644౧00) ఉన్న ప్రాధాన్యము పని స్వభావమునకు 
(qulaity) లేదు కళాశాలలో విద్యాభ్యాసములో కూడ యిదే పరిస్థితి 
కనబడుచున్నది 


కర్మములలో కనబరచబడు సామర్ధ్యము వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతికి 


190 అనుష్టాన వేదాంతము 


తోడగును ఆధ్యాత్మిక వికాసము ప్రాపంచిక (బాహ్య) జీవితమునకు 
వ్యతిరేకము కాదు అవి పరస్పర పోషకములు సహజమైన గృహస్థాశ్రమ 
జీవితమునకు అది ఎంతో గంభీరత (depth (or) 618౧10౧ కలుగజేస్తుంది ఇది 
గీతాప్రవచనము 


ఆధ్యాత్మిక ప్రగతికి నిష్కామకర్మమే మార్గము కర్మమును బాధ్యతగా, 
అంకిత భావముతో, ఆరాధనతో చేసినపుడు మాత్రమే ఆత్మతృప్తి కలుగుతుంది 
అదే మానసిక వికాసమునకు దోహదపడుతుంది నిరాశ సందేహములతో 
(despondency and doubt) కర్మముల నాచరించినచో ఆత్మతృప్తి కలుగదు 
అహంభావము (60115) ఆత్మతృప్తికి ప్రధమ శత్రువు అహంభావము 
ఇంద్రియ వాంఛాపూరితమైన స్వార్థమునకు దారితీస్తుంది స్వార్దమును 
అధిగమించుటకు (ప్రమతత్వము అలవరచుకొనుట మంచిమార్గము 
భగవంతుడు (ప్రేమ స్వరూపుడు ఆ భగవంతుడే జీవాత్మ గదా! జీవాత్మలోని 
భగవత్‌ (ప్రమతత్త్వమును వెలువరించి సాధించినచో మనస్సు నందు 
స్వార్థమునకు స్థానము ఉండదు సాధనకు ఏకాగ్రత, భావశుద్ది, తోడైనపుడే 
ఆత్మతృప్తి కలుగుతుంది ఆత్మతృప్తియే ఆనందమునకు సోపానము అన్నాము 
కదా! 


“అందమే ఆనందము 
ఆనందమే జీవిత మకరందము 


'అందము'ను గురించి పూర్తి వివరణ, విశ్లేషణ తదుపరి అధ్యాయములో 
తెలుపబడును “సులభసాధ్యమైన ఆనందాల వలన ఎర్పడిన శూన్యత నా 
జీవితంలో నిరంతరం పెరిగిపోతోంది నా గత జీవితాన్ని నేను తిరిగి 
పొందగలిగితే అందని ఫలాలకు అర్రులు చాచటం విరమించి కోరుకొనకుండా 
లభించు చిన్నచిన్న దైనందిన ఆనందాల్ని - జీవితం ఏవైతే ప్రసాదిస్తుందో వాటినే 
- పూర్తిగా అనుభవిస్తాను అని విశ్వకవి రవీంద్రనాధటాగూర్‌ అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 191 


కర్మముల ద్వారా ఈ ఆనందం పొందటం ఎలా? ఆనందం 
అనుభూతిలొకి రావటానికి ముందు మనము మనస్సుకు ఇంద్రియములకు 
మధ్య సతృ్సంబంధం సాధించాలి మనం కోరుకున్నది చేయటం మాత్రమే 
ఆనందము కాదు చేస్తున్నదానిని నిరంతరం కోరుకోవటం ద్వారా మనస్సుకు 
ఇంద్రియములకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది జీవితం నిరంతరం 
సాగే యుద్దక్షేత్రము అందులో ఆనందం కావాలంటే ఆసక్తి ఉండాలి ఈ 
ఆసక్తి ఫలాసక్తి కాకూడదు నిర్వహణాసక్తి అయి ఉండాలి మరొక విషయం 
అసలు ఆనందం అంటే ఎమిటి? దానిని నిర్వచించగలమా? ఒకవేళ 
నిర్వచించినా అది విశ్వజనీనము అవుతుందా? కాదు కానేదరు ఆనందం 
వైయక్తికం అనగా వ్యక్తిపరం ఇంకనూ స్వచ్చంగా చెప్పాలంటే ఆనందమే 
పరబ్రహ్మము 

మానవుని బుద్దికి స్వేచ్చ ఉన్న మాట వాస్తవము కాని మానవుడు 
ఆ స్వేచ్చను కొన్ని స్టితులలోను లేక దశలలోను మాత్రమే ఉపయోగించును 
అను నిబంధనతో మిగిలిన స్టితులలో ఉపయోగించడు అనినచో అది స్వేచ్చ 
కానేరదు ఆ స్వేచ్చకు అర్దము ఉండదు కావున కొంచెము ఆలోచించినచో 
స్వేచ్చకు పరిమితులున్నాయి అని తెలుస్తుంది కర్మములు చేయునపుడు 
స్వేచ్చ విషయమును గురించి ముందుగా కొంత చింతన చేయవలసిన 
అవసరమున్నది కర్మములు చేయుటయందు మానవునికి స్వేచ్చ యున్నది 
విశ్వజనీనమైన ప్రేమతో నిస్వార్థముగా ఫలాపేక్ష లేకుండా చేయుటయా లేక 
స్వార్ధబుద్ధితో ఫలాపేక్షతో చేయుటయా నిర్ణయించుకొనుటకు అతనికి స్వేచ్చ 
ఉన్నది నిస్వార్ధంతో ఫలాపేక్ష లేకుండా కర్మము చేసినచో వర్తమాన జన్మములోనే 
అతని కర్మములకు పరిపక్వత కలుగుతుంది 


మన కర్మములను గురించి “చిత్రగుప్త్పడు నిరంతరము చిట్టా 
తయారుచేస్తూ ఉంటాడు అను ఒక పౌరాణిక విశ్వాసమున్నది కాని అది 
పూర్తిగా నిరాధారము కల్పితము వ్రాయటానికి చిత్రగుప్తుడు శిక్షించటానికి 


192 అనుష్టాన వేదాంతము 


యముడు అను పాత్రలు (Characters) ఈ విశ్వనాటకమందు జీవులు తమ 
స్వేచ్చను కర్మము లొనరించుటయందు సవ్యముగా ఉపయోగించుకొనుటకు 
ఒక రకమైన భయమును కల్గించుటకు కల్పించబడినవి అలంకారార్థముతొ 
కల్పించబడిన సంకేతరూపములు (symbolic forms) | 


పునరపి జననం, పునరపి మరణం అను ఒక వలయములో జీవుడు 
తిరుగాడుతూ ఉంటాడు ఈ వలయములో జీవునికి మూడు స్టితులుంటాయి 
మొదటిది బాహ్యప్టితి అది స్టూల శరీరము రెండవది సూక్ష్మ శరీరము ప్రాణ, 
మనో, బుద్ధిమయ కోశములతో ఎర్పడినవి దానికి లోపలగా సూక్ష్మాతి 
సూక్ష్మమైన కారణశరీరముంటుంది దానిలోపల జీవాత్మ ఉన్నది జీవాత్మకు 
ఒక విధమైన తొడుగు కారణశరీరము ఇది నిరాకారమైన రూపము (astral 
body) కాని జీవితములో చేయబడు కర్మముల వలన కలుగు వాసనలు, 
సంస్కారములు యిచటనే స్థిరముగా ఉండి సంచిత కర్మములుగా ప్రారబ్ధ 
కర్మములకు అటుపై ఆగామి కర్మములకు ఆధారము లేక మూలము 
అవుతాయి మరొక విధముగా చెప్పినచో బయటది బాహ్యప్రపంచము, 
మనలోనిది అంతరంగమైనది బాహ్య ప్రపంచము అనగా బాహ్యప్రపంచములో 
జరుగు జీవిత విధానము అంతరంగ ప్రపంచమునకు ఒక విధమైన నకలు లేక 
ప్రతి అనవచ్చును కారణమేమన, కారణ శరీరమందలి వాసనలు సూక్ష్మశరీరము 
ద్వారా బాహ్యజీవితమును నడిపించును కారణశరీరమందు స్థిరపడిన 
వాసనలే చిత్రగుప్తుని చిట్టా అనవచ్చును ఇక యమధర్మరాజు విషయము 
యముని సూర్యపుత్రునిగా చెప్పారు సూర్యుడు సర్వమును చూచును 
కావున అతనిని కర్మసాక్షి అను సంకేతార్ధములో రూపొందించారు తండ్రి 
మైన కర్మ సాక్షి ద్వారా యమధర్మరాజు జరిగిన కర్మములను తెలిసికొని 
ఫలితములను నిర్ణయించును అతడు ధర్మాధిపతి అన్నారు ఒక విషయమును 
గూర్చి సంపూర్ణముగా సూక్ష్మబుద్ధితో అర్థము చేసుకొనుటయే ధర్మము 
(discerning power) ఈ సూక్ష్మబుద్దియే ఆత్మజ్ఞానమునకు సోపానము అది 


వేదాంతం - కర్మసిద్ధాంతము 193 


కార్యనిర్వహణ యందు వివేకము కలిగించును కారణశరీరము సూక్ష్మ 
శరీరములోని సూక్ష్మబుద్ది (50016 Mn) ద్వారా బాహ్యశరీరము చేయు 
కర్మములకు మార్గము సూచిస్తుంది కర్మముల నిర్వహణ యందు వలసిన 
విచక్షణా జ్ఞానమునే (6159061100 ౧౦/౭౧ చితగుష్పునికి ప్రతీకగా చెప్పవచ్చును 

ఇక యమధర్మరాజు, శిక్ష అనగానేమి? జరిగిన దుష్కర్మకు విచక్షణాజ్ఞానముతో 
పశ్చాత్తాపము పొందుటయే శిక్ష ఎళ్చాత్తాపమునకు మించిన 3క్షలేదు అని 
ఆర్యోక్తి ఉన్నది కదా! జరిగినవి దుష్కర్మలు అని అర్దము చెసుకుని 
పశ్చాత్తాపము ద్వారా మనలను మనము శిక్షించుకొనుటయే యమధర్మరాజుకు 
ప్రతీక కావున కర్మములు, వాసనలు, విచక్షణాజ్ఞానము, పక్చాత్తాపము యీ 
జీవిత వలయమునకు ఆధారములు 


కర్మఫలమును గూర్చి 'విరజగీతి లో వివేకానందులు 
మహిమాన్వితంగా గానం చేసారు దాని భావం ఇలా వుంది 


విత్తునాటిన వాడే దాని ఫలం తినాలి అదే కర్మఫలం అది ఆగదు 
శుభమునకు శుభము, అశుభమునకు అశుభము కలుగుతుంది ఇది ఒక 
నియమం ఇది ఎవరికి దాటతరం కాదు తనువు పొందిన ప్రతి జీవికి 
బంధములు తప్పక తగులును ఇది నియమం ఈ నామరూపములకు 
అవతల నిత్యస్వచ్చమైన రూపంలోనున్న ఆత్మనివెనని తెలుసుకో ఓం తత్సత్‌ 
ఓం అని పాడు ముక్షగీతి 


కర్మఫలము ఆగదు అనుభవించక తప్పదు కాని దానిని 
అనుభవిస్తూనే దానికి అతీతముగా మనస్సును నిశ్చలం చేసుకొనుటకు మార్గం 
ఎమిటి అనేది ప్రధాన సమస్య మార్గము భక్తియా లేక కర్మకాండలా (ఆచార 
కర్మలా?) దీనికి సమాధానం తెలుసుకొనవలసిన అగత్యం ఎంతైనా ఉన్నది 


భక్తి ఆచారకర్మల ద్వారా కావచ్చు లేక ఆధ్యాత్మికంగానూ కావచ్చు 
కాని ఆచాంకర్మలు ప్రధానంగా భౌతికములు, గణితాంక ప్రకారములు 


194 అనుష్టాన వెదాంతము 


(extemal and mathematical) ఆచారకర్మలు సాధారణముగ నరకలోకప్రాష్టి 
భయముతో గాని, స్వర్గప్రాప్తి ఆకాంక్షతో గాని (పేరితమవుతాయి ఆచారకర్మలకు 
వెనువెంటనే అహంభావము ఉంటుంది ఆధ్యాత్మికత భిన్నమైనది ఆత్మ- 
పరమాత్మల సంబంధమే దాని ప్రధానాంశము అది ఆంతరంగికమైనది 
ధ్యానప్రేరితము అయినది ఆధ్యాత్మికతకు ఆచారకర్మలకు వలె గమ్యం 
ఉండదు ఆధ్యాత్మికత ఒక అనుభూతి (Direct experience) దానికి 
భయముగాని, ఆపేక్షగాని అంశములు కావు సృష్టి సర్వస్వముతో పారదర్శకమైన 
సాన్నిహిత్యము అనుభవించుటయే దాని ఆశయము 


ఆచార కర్మోక్తములైన పూజ పునస్కారములు వ్యక్తిని వాస్తవ 
జీవితమునకు దూరము చేస్తాయి ఆచార కర్మిష్టులలో ఎంతో మంది 
క్రూరులు, అసత్యవాదులు, దుర్మార్గ, అక్రమ ప్రవృత్తి కలవారు పురాణాలలోనూ 
నిత్యజీవితంలో కూడ కనబడతారు వారి కర్మలకు సామాజిక స్పృహ ఉండదు 
కాని “సర్వం ఖల్విదం బ్రహ్మ అను స్పృహ ఆధ్యాత్మికతకు కేంద్రం గోచరుడగు 
జీవునిలో పరమాత్మను దర్శించి తద్వారా అగోచరుడగు నిర్గుణ పరమాత్మ 
దర్శనానుభూతియే ఆధ్యాత్మికత ఇదియే ధ్యానమునకు కేంద్రబిందువు 
గోచరుడగు జీవునిలో పరమాత్మను దర్శ్భించలేనపుడు అగోచరుడు, నిరాకారుడు 
అయిన పరమాత్మ దర్శనానుభూతి పొందటం అసాధ్యము ఎదుటనున్న 
జీవునిలో పరమాత్మను చూడగలిగినపుడు తనలోని జీవాత్మయే పరమాత్మయని 
గ్రహించగలుగుతాడు అదియే అనుభూతి (Direct expernence and 
llumination) అది పొందినవాడు కర్మఫలానుభవమునకు అతీతుడు అవుతాడు 
విశ్వజనీనమైన (ప్రేమ ద్వారా మనస్సు విశాలమవుతుంది భావాతీతమవుతుంది 
అదే మనలను సృష్టి ఆంతర్యమునకు దగ్గర చేస్తుంది అందము, ఆనందములే 
సృష్టి ఆంతర్యము అందము అనేక విధాలు, అలాగే ఆనందము కూడ అనేక 
రూపాలలో ఉంటుంది సృష్టి ఉన్నంత కాలము చెట్ల నుండి పుష్పములు 
సుగంధ తరంగములను వెదజల్లుతూనే ఉంటాయి, పక్షులు గగనంలో 


వేదాంతం - కర్మసి సిద్దాంత కము 195 


ఆనందవిహారము చేస్తూనే ఉంటాయి, ఇంద్రధనుస్సు ఆకాశంలో చిరునవ్వులను 
ప్రతిబింబిస్తూనే ఉంటుంది, పసిపిల్లల బోసినవ్వులు దివ్యత్వ ప్రతీకలుగానే 
ఉంటాయి అవి గ్రహించగలిగిననాడు మనలో నిద్రాణంగా ఉండు సంయమన 
శక్తి (reconciling poweror checking power) విదితమవుతుంది కర్మఫలము 
నుండి విముక్తికి మార్గమైన పశ్చాత్తాపమునకు ఆ శక్తియే (ప్రేరణ కలిగిస్తుంది 
నరక శిక్ష అనబడునదే పశ్చాత్తాపము అదియే కర్మఫలము నుండి విముక్తి 
అదియే సృష్టితో జీవితమకరందము అనబడు శృతిని కలుపుతుంది అదియే 
వాస్తవమైన ధ్యానము, భావాతీత సతి అదే జీవాత్మ పరమాత్మల ఐక్యతానుభూతి 


కర్మములకు, పురుషార్థములకు గల అవినాభావ సంబంధము 
గ్రహించవలసి యున్నది ఈ విషయములో వేదమత సందేశము కూడ 
తెలుసుకొనవలసియున్నది వేదాలలో హిందూమత స్వరూపము, మానవజాతికి 
హిందూమత సందేశము - ఈ విషయములు తదుపరి అధ్యాయములలో 
వివరముగా చర్చించబడును కర్మములు - పురుషార్టములు అను విషయము 
ప్రస్తుత చర్చనీయాంశము అసలు ఈ విషయములను సమగ్రముగా 
పరిశీలించి సామాన్య మానవునికి అర్ధమగునటుల విశ్లేషణ వేదపండితులు 
చేయగలుగుతున్నారా? అని ప్రశ్నించినచో సమాధానము చాల నిరుత్సాహంగా 
ఉంటుంది అమూల్యమైన ఈ విషయములను వేదపండితులు ఎందుకు 
విశదీకరించుట లేదు? ఎందుకు విశదీకరించలేకపోతున్నారు? 


తరతరాలుగా వేదాలను వల్లించటం, వేదపండితులుగా సంభావనలు, 
దక్షిణలు సంపాదించుటకు మాత్రమే ఉపయోగించుచున్న వారికి వేద 
విజ్ఞానమునకు సామాజిక స్పృహ జోడించి వేదమత సందేశమును వివరించుటకు 
ఇచ్చ గాని, సమయము గాని లేదు సంపాదనకు మాశత్రమే వేదాలను 
ఉపయోగిస్తున్న పండితులకు వాటి అర్థం ఎమిటో ఆలోచించే ఆసక్తి గాని, 
సమయముగాని లేదు వేదాలను రక్షిస్తున్నాము అని ప్రచారం చేసుకుంటున్న 


196 అనుష్టాన వేదాంతము 


పీరాధిపతులకు కూడ ఆడంబరాసక్తి, సన్మాన ప్రచారముల యందున్న ఆసక్తియే 
తప్ప వేదాలలోని హిందూమతము - సామాజిక స్పృహ అను విషయము జోలికి 
వారు పోవటం లేదు కొంతమంది పీఠాధిపతులు తమ చాతుర్యముతో 
పురాణగాధలకు పిట్ట కధలు జోడించి ఆకర్షణీయమైన ఉపన్యాస ధోరణిలో - 
ఆశేష జనసమూహములను అఆకర్షిస్తున్నారే తప్ప అసలు మూల విషయములైన 
వేదమత సందేశము - వేదాలలోని హిందూమత స్వరూపము - నిత్యజీవితం 
- ఆధ్యాత్మికత అను విషయములను సామాన్యులకు వివరించే ప్రయత్తమే 
చేయుట లేదు ఇక 'వేదపోషకులముి, 'వేదరక్షకులము అని ప్రచారము 
చేసుకొనువారు కూడ తరచుగా వేదసభలు, వేదఘోషలు ఏర్పాటు చేయటము 
అందు ఆహ్వానితులగు ముఖ్య అతిధులు అప్పటికి తోచిన నాలుగు మాటలు 
నోటి చివరగా మాట్లాడటం, దానికి తోడు వేదఘోషతో దిక్కులు పిక్కటిలటము 
తప్ప, ఇతిహాసములలోను, పురాణములలోను వర్ణించబడిన మహర్షుల 
ఆశ్రమములలో జరుగుచుండెడి వేదాధ్యయన, వేదప్రవచనము లలోని పవిత్రత, 
ఏ మాత్రమైనా ఇచట మనకు గోచరమగునా? 


అటుపై ఎవరికో కొంత మందికి సన్మానాలు, ప్రకటనలు తప్ప వేద 
ప్రయోజనము - నిత్యజీవితమును గురించి ఆలోచన ఎవరి మనసులోనైనను 
ఇసుమంతయైనను ఉన్నదా? లేదు ఎందుకనగా ఇందు ప్రచారము - 
స్వప్రయోజనము - ఆచారకర్మల ప్రాభవము తప్ప మరేదియు గోచరించదు 
వేదోద్ధారణ పేరుతో ఎర్పాటు చేయబడుతున్నది ఎమిటి? వేదపారశాలలు 
వేదమంత్రాలను వల్లించటమే ప్రధానం అచట అటుపై ఆ వల్లించువారు 
వేదమంత్రములను వృత్తికి భుక్తికి వ్యాపారసరళిలో ఉపయోగించటమే 
జరుగుచున్నది అంతేకాని వేదవిజ్ఞానమునకు వివేకము సమన్వయించి 
విద్యగా నేర్పటం, నేర్వటం జరుగుచున్నదా? లేదు మంత్రములు వల్లెవేయటం 
వరకు మాత్రమే ఆ పారశాలలను పరిమితం చేసినచో మంత్రములను 
యాంత్రికముగా నేర్వటం, అవి మెదడునందు భారముగా స్థిరపడి 


వేదాంతం కర్మసెద్దాంతము 197 


నిరుపయోగమగును ఇది మాత్రమే వాస్తవముగా జరుగుచున్నది 
వేదమంత్రములను విశ్వవిద్యాలయ (41౧/6) సరళిలో విద్యగా నేర్చినచో 
అవి మెదడును చైతన్యపరచి (atIVate) బుద్ధిని (INtellngence) వికసింపజేసి 
ప్రతిభను, ఆలోచనాశక్తిని (ప్రకాసింపచేస్తాయి వేదార్థ విశ్లేషణకు, 
ప్రయోజనమునకు వలసినదే ఇది కాని ఇది జరుగుట లేదు అదే నేటి 
సమస్య ఈ సమస్యకు డా॥ వేదవ్యాస్‌ యిచ్చిన విశ్లేషణ ఎంతో శాఘనీయము 


జనసామాన్యానికి వేదకాల పురుషులిచ్చిన ఆధ్యాత్మిక సందేశం - 
మానవుడి జీవిత లక్ష్యమునకు చేరాలి కాని అది ఎలాగ అను విషయము 
ఆలోచించవలసి యున్నది 


“కేవలం వేదపండితులను సన్మానించటమే వేదాలను రక్షించటం 
అన్నభ్రాంతిలో తమకు సౌకర్యముగానున్న జీవన విధానమునే అనుసరిస్తున్నారు 
ఫలితముగా జనసామాన్యానికి వేదాలలో ప్రాచీన రుషులు మనకు అందించి 
మహత్తర విజ్ఞానం ఏమిటి? అది మనకు నిత్యజీవితములో సాధనకు ఏ 
విధంగా తోడ్పడగలదు? ఇహలోక విషయాలలో ఈ విజ్ఞానం ఎందుకూ పనికి 
రాదా? మనిషిలోని దైవశక్తులను మేల్కొల్పేందుకు వేదరుషులు ఉపదేశించిన 
సాధన విధానం ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం 
లేకుండా పోయింది దీనికి కారణం ఏమిటి, అనగా ఆ ప్రశ్నలే ఈ వేదపండితుల 
వేదపోషకుల మదిలో మెదలలేదు ప్రశలే మదిలోనికి రానపుడు సమాధానాలు 
ఎలా వస్తాయి? ఇది నేటి వేదమతం దుస్థితి ఇందువలన సుడిగుండము 
వంటి విషవలయాలు మన హిందూ సమాజాన్ని చుట్టినెసి విషవలయము 
వైపుకు లాగుతున్నాయి ఈ సుడిగుండం వంటి ప్రమాదాలు ఎమిటి?” 


“ప్రాచీన రుషులు దైవశక్తిని మనలోకి ఆకర్షించుకునే విజ్ఞాన 
(సైంటిఫిక్‌) ప్రక్రియలు మనకు ఇచ్చియున్నారు ఇవి ప్రత్యక్షంగా ఆచరణ 
చేసి సాధన చేసినపుడే ఫలితములనిస్తాయి అలా ఎర్పాటు చేయబడిన 


108 అనుష్టాన వేదాంతము 


సైన్సు వంటి విజ్ఞానము 1) యోగశాస్త్రం, 2) మంత్రశాస్త్రం, 3) ఆగమశాస్త్రం 
వీటిని ఏర్పాటుచేసినవారు పతంజలి, భృగు, మరీచి, వసిష్టాది మహర్షులు 
ప్రతి మానవునికి భగవదనుభవాన్ని ప్రత్యక్షముగా లభించునట్లు చేయుటకు 
ఆలయములను నిర్మించి నిర్వహించుటకు శాస్త్రములను మనకు ఇచ్చారు 
కాని ఈ పనిని సక్రమముగా నెరవేరుస్తున్నామా? ఒక్కసారి మన తిరుపతి, 
తిరుమల, అన్నవరం వంటి దేవాలయముల నిర్వహణ కొరకు చేయబడుచున్న 
వ్యాపారం గమనించినచో బోధపడుతుంది ఇందు చెడి బ్రతికిన రాజకీయవెత్తలే 
కాక లంచగొండులు గూడ చేరి డబ్బు దండుకునే వ్యాపార కేంద్రములుగా 
ఈ దేవాలయములను మార్చి ప్రసాదాలను సైతము అమ్ముకుంటున్నారు 
అర్చక స్వాములను, వంటవారిని తగ్గించారు ఈ లోపం వలన వేదపండితులు 
అసలైన వేదమత సందేశమును రక్షించుట అను మాట ప్రక్కన ఉంచి 
పరిశీలించినచో కనీసం తాము అర్గం చేసుకుని ఇతరులకు చెప్పగలిగిన స్థితిలో 
గూడ లేరు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినచో సామాన్య మానవునికి ఈ 
రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు చేయు ఆలయ వ్యాపారం చూసి అసహ్యము 
కలిగి అసలు మతము అంటేనే శ్రద్ధ, విలువ నశించిపోతుంది అందువలన 
వేదశాస్తాలను పరిరక్షించటంలో అత్యంత ముఖ్యమైనది - “ప్రసాదాలను 
అమ్మటం. కాదు, ఆలయములో పండితులకు డబ్బు పంచటం కాదు, డబ్బు 
పండితుల ఆర్ధిక పరిరక్షణకు అవసరమే - కాని అంతటితోనే వేదమతాన్ని 
రక్షించటం జరిగిందని భ్రాంతిపడుతున్నారు అసలు - వేదార్దం ఎమిటి - 
నిత్యజీవితానికి సంబంధించినంతవరకైనా సామాన్యులకు ప్రాచీన రుషుల 
విజ్ఞానమును దాని సందేశమును అందించాలి అపుడే జనసామాన్యంలో 
ఆధ్యాత్మిక చైతన్యం కలిగి సాధన అంటే ఆసక్తి పెరుగుతుంది ఇది, మతం 
పేరిట వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల వంటి దేశద్రోహులకు 
అవనరం లేకపోవచ్చు కాని ప్రతి హిందువునకు అది అవసరం వేదాలలోని 
ప్రాచిన హిందూమత “లక్ష్యం” ప్రయోజనం ఏమిటో - సామాన్యుడికి వాటి 


వేదాంతం - కర్మసిద్దాంతము 199 
వలన ఉపయోగం ఎలా ఉండవచ్చునో పరిశీలించవలసి యున్నది (1 


“హిందేమతం ఇహలోకం గురించి ఎమి పట్టించుకొనదని ఒక 
తప్పుడు ప్రచారం వున్నది ఇది అబద్ధమే కాదు అజ్ఞానం కూడ అద్వైతులమని 
చెప్పుకుంటూ మెట్ట వేదాంతం ఉపాన్యాసాలిచ్చి కాలువలు, దక్షిణలు లేదా 
పీరాలకు వచ్చే వాటాలు మాత్రమే పొందే అట్టి మెట్ట వేదాంతుల వలన జరిగిన 
ప్రచారం అది ఇది ప్రచారమైన తప్పుడు అభిప్రాయం నిజానికి సామాన్య 
మానవుడికి జీవితములో కావలసినది ఎమిటి అను ప్రశ్నను వేదరుషులు 
యదార్ధ దృష్టితో గమనించారు ' 


' జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది సంతోషం, సంతృప్తి, ఆనందము 
వీటినే సంస్కృత పరిభాషలో పురుషార్ధములు అన్నారు జీవితంలో ఒకే 
విధంగా అందరికీ సంతోషం కలుగదు ఎవరి కోరికలు వారికి ఉంటాయి 
కార్మికుడు, కర్షకుడు, సామాన్య సంసారి, మేధావి, యోగసాధకుడు, పరిపూర్ణ 
జ్ఞాని - వీరందరూ కూడ కోరేది ఒక్కటే - అది వారి పురుషార్ధం ఏ మనిషి ఏ 
అంతస్టులో జీవిస్తూ వుంటాడో అతడి ఆనందం అంతలోనే ఎర్పాటుచేస్తుంది 
ప్రకృతి అపుడే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి నిర్వాణం చేరుకునే పరిపూర్ణ 
యోగి దాకా “అందరు కోరేది జీవితంలో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చే మార్గాన్న! 
ఈ కోరికలు అనేకులకు అనేక రకాలు ” 


“కచుత అ మొదట్‌ పురుషార్ధం “కోరిక (కామం) ఈ కోరికలలో 
ప్రధమమైనది ఆహారం ఇది మనుషులందరికి కావాలి మోక్షం కోసం ఈ 
లోకాన్ని పరిత్యజించిన యోగికి కూడా ఆహారం కావాలి మనిషికే కాదు 
బ్రతికివున్న ప్రతిజీవికి ఆహారం కావాలి ఈ అత్యవసర విషయాన్ని బుషులు 
ప్రత్యక్షంగా గుర్తించారు అందరికీ అవసరమైనది ప్రతివారికి సమానంగా 
కావలసినది భగవంతుని ప్రత్యక్షరూపమే దీనిని బుషులు “అన్నం బ్రహ్మేతి 
విద్వాన్‌ అన్నారు అన్నమే బ్రహ్మము యొక్క అత్యవసర స్వరూపము కాబట్టి 


200 అనుష్టాన వేదాంతము 


పురుషార్ధమైన 'కామం లో మొదటిది “అన్నం. అన్నము వలననే ప్రాణులు 
జీవిస్తాయి కనుక అన్నదానం మహాపుణ్యం అన్నారు అన్నమును విక్రయించరాదు 
- అన్నమును నిందించరాదు అన్నారు అందుకే దేవాలయంలోని దేవుని 
దయకు ప్రత్యక్ష రూపముగా పూజింపబడి అందరికీ లభించేది “ప్రసాదమే” 
ఇదే వేదాలలోని ఆలయ పూజా విధానంలోని ప్రసాదం యొక్క రహస్యం 


అర్థం - “రెండవది 'అర్థము' ఆహారం లభించిన తరువాత మనిషికి 
కావలసినవి అనేకం అత్యవసరమైనవి 'నివాసం', "బట్ట , “రక్షణ' ఆ తరువాత 
సంతానం కొరకు ప్రకృతి ఏర్పరచిన 'సుజం' లేక “సంసారసౌఖ్యం' ఇవి ప్రతి 
జీవునికి అవసరమైన పురుషార్థములు అని వేదం ఘంటాపధంగా ఉపదేశించిన 
సత్యాలు ఇలాగే తక్కిన కోరికలు తీరాలంటే అవసరమైనది 'అర్ధము' లేక 
“దనము దీనికి ఒక శాస్త్రమును కూడా ఏర్పరచి ఇచ్చి వున్నారు 'కామశాస్త్రమా?” 
'బుషులా'! అని విస్తు పోనక్కరలేదు అసంతృప్తి వలన వచ్చు అనర్థాలు 
గ్రహించి, సక్రమంగా సంతృప్తిని సాధించటం పురుషారములలో మొదటి 
మెట్టు అది ధర్మమునకు విరోధం కాని విధంగా కోరికలను తీర్చటం 
హిందూమతము యొక్క మొదటి లక్ష్యం దీనిని ప్రభుత్వాలు అలక్ష్యం 
చేయటం వలననే ‘కలియుగం సర్వత్రా వ్యాపించి పరిపాలకులే దొంగలై 
పాలిస్తున్నారు అవసరాలనే ఆసరాగా ప్రజలను దండుకొంటున్నారు కాబట్టి 
ప్రజాహితమే ఈ పురుషార్థముల సారము అన్ని అంతస్తులలోని మనుష్యులూ 
- ప్రాద్దుగూకుతూ ఆహారంతోనే, కామసుబాలతోనే, డబ్బుతోనే సంతృప్తి చెంది 
ఊరుకోరు ఒక్క జంతువులుండు దశలో వుండు మానవులు మాత్రమే అలా 
వీటితో తృప్తిపడతారు కాస్త ఇంగిత జ్ఞానం కలిగి వివేకి అయిన మనిషికి 
కళ్లెదుట కనుపించు భయంకర సత్యాలు కొన్ని, అతనిని ఆలోచింప చేయునవి 
మరికొన్ని ఉన్నాయి 


“అవి 1 మరణం, 2 రోగము, ౩ ముసలితనము, 4 బాధలు, 5 


వేదాంతం - కర్మసిద్దాంతము 201 


దుఃఖము - వంటివి వీటిని జయించటం ఎలా? ఈ రోజు భోజనం చేస్తే 
సమస్య శాశ్వతముగ తీరిపోదు మనిషికి జన్మ ఎత్తిన క్షణం నుంచి మరణించే 
క్షణం వరకు అనేక బాధలు విటి నుండి శాశ్వతంగా విముక్తి లభించేదెట్లా! 
మరణమును జయించలేమా? - ఈ ప్రశ్నలు మనిషిని వేటకుక్కల వలె 
వెంటాడుతూనే ఉంటాయి” 


“శాశ్వత విముక్తి, “మరణమును జయించటం వంటి సమస్యలు 
ఎలా వున్నా, పైన చెప్పబడిన బాధలు మాత్రము నిత్యము మనము చేయు 
కర్మములను (పనులు) ప్రభావితం చేస్తాయి 


నిత్యము కర్మములు (పనులు) లేకుండ జీవితము లేదు మన 

చర్యల వలయమే జీవితము మన చర్యలకు వేదాంతమునకు గల అవినాభావ 
సంబంధము తెలుసుకొనుటకు ముందుగా పురుషసూక్తమును గురించి 
వివరములు మననం చేసుకొనవలసిన అవసరమున్నది (పురుష సూక్తమును 
గురించి మొదటి భాగము రెండవ అధ్యాయమునందు చర్చించబడినది) 
ఇందు వర్ణించబడిన పురుషుడు (విరాట్‌ పురుషుడు) ముక్తియే తన నిజ 
స్వభావముగా కలిగినవాడు 'ముక్తగుణః అంటే ప్రకృతి యొక్క గుణముల 
నుండి విముక్తుడైనవాడు అని కూడ అర్ధము ఆ పురుషుని చైతన్య రూపమే 
త్రిగుణములతో కూడిన ఈ ప్రకృతి లేక ప్రపంచము ఆ పురుషుడు శాస్త్ర 
ప్రమాణములకు అందనివాడు కోరికలతో సతమతమయ్యే మానవులకు 
ఎమి అర్ధము కానివాడు 


మన మనస్సుకు అందని తన నిర్గుణ రూపమును-సగుణ రూపముగా 
అనగా విరాట్‌ పురుషునిగా రూపొంది లోకకళ్యాణము కొరకు సృష్టి యంతయు 
వైశ్వానరునిగా వ్యాపించియున్నాడు ఆయనయే నారాయణుడు లేక ఈశ్వరుడు, 
(త్రిమూర్తులలోని శివుడు కాదు) పరమాత్మ సగుణరూపమే ఈశ్వరుడు తేక 
నారాయణుడు ఆతడే విశ్వరూపుడు 


202 అనుష్టాన వేదాంతము 


ఆ విశ్వరూపుని నుండే సమాజమునకు మూలమైన చతుర్వర్ణము 
లుద్భవించినవి ఈ వర్ణములు మనము చేయు కర్మములు ఆధారముగ 
ఏర్పడినవి మన శరీరములో కాలు, చేయి, మెదడు, నోరు మొదలగు 
అవయవములున్నవి ప్రతి అవయవమునకు ఒక్కొక్క ప్రత్యేకమైన పనియున్నది 
ఒక అవయవము చేయు పని మరొక అవయవము చేయలేదు, చేయకూడదు 
అందుకని ఒక అవయవము నీచమైనది, మరొకటి ఉన్నతమైనది అనుటకు 
వీలులేదు ఎక్కువ తక్కువలు లేవు అవయవములన్నియు ఏర్పడితేనే 
శరీరము రూపుదిద్దుకుంటుంది ప్రతి అవయవము తను చేయవలసిన పనిని 
తానే చేయవలయును అపుడే శరీరము ఆరోగ్యముగా ఉండును 


సమాజము శరీరము వంటిదే వర్ణములే అవయవములు ప్రతి 
వ్యక్తి తాను చేయవలసిన పని చేస్తే సమాజం ఆరోగ్యముగా ఉంటుంది 
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవమునకు కొన్ని నిబంధన 
లున్నాయి ఆ నిబంధనలననుసరించే తన పని తాను చేయాలి ప్రతి 
అవయవము తాను చేయవలసిన పనినే తాను చేయాలి ఒకదాని పని మరొక 
అవయవము చేయకూడదు ఏ అవయవము స్వలాభము ఆపేక్షించకూడదు 
అవయవములు ఐక్యతతో పనిచేసినపుడే శరీరం ఆరోగ్యముగా ఉంటుంది 
శరీరం ఆరోగ్యముగా ఉంటేనే అవయవములు ఆరోగ్యముగా ఉంటాయి 


శరీరములో పనులన్ని చేయునది చేయి కాని ఆహారం తినేది నోరు 
మాత్రమే నోరు సోమరిపోతు అని చేతులు నోటికి ఆహారం ఇవ్వటం 
మానివేసినచో శరీరమునకు ఆహారము లేక చేతులకే నీరసము వస్తుంది 
మెదడు ఆలోచిస్తుంది దాని పని బయటకు కనబడదు సమాజములోని 
మేధావులు శరీరములోని మెదడు వంటివారే విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు ఈ, 
కోవకు చెందినవారే వీరు చేయుపని కార్మికులు చేయు ఉత్పత్తి వంటిది 
కాదు అందుకని మేధావులు కర్మము చేయుట లేదని అనతగునా! తగదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 203 


'మేధావులు యంత్రములు కనిపెట్టకపోతే కార్మికులకు పని ఉండదు గదా! 
అందుకనే మేధావులు సమాజమునకు మెదడు వంటివారు పురుషసూక్షంలో 
'బ్రాహ్మణోస్యముఖమాసీత్‌ బ్రాహ్మణుడు విరాట్‌ పురుషుని శిరస్సు నుండి 
ఉద్భవించారు అని అనుటలోని అంతరార్థమిదే “బ్రహ్మ అనగా తెలివి అని 
అర్థం ముఖము అనగా ముఖ్యము అని అర్థము బ్రాహ్మణుడు శరీరమునకు 
మెదడు వంటివాడు 'ముఖయః అనగా 'ముఖ్యః అని అర్థము మేధావుల 
నిస్వార్థ చర్యల వలన సమాజమునకు మేలు జరుగుతుంది 


శరీరమునకు బలము ఎంత అవసరమో దేశమునకు రక్షణ అంత , 
అవసరము రక్షణ బాధ్యత సైనికులది సైనికులకు బుద్ధిబలము కంటే 
శౌర్యము, శారీరక బలము అవసరము దీనినే “క్షత్రం అని అన్నారు క్షతి 
(దెబ్బ) నుండి కాపాడునది త్రాణ (రక్షించు) క్షాత్రము శరీరమునకు చేతులు 
(బాహువులు) (భుజములు) రక్షక సాధనములు సమాజము ఒక శరీరం 
అనుకుంటే దాని రక్షకులు బాహువుల వంటి క్షత్రియులే 


శరీరము ఆరోగ్యముగా, సుఖముగా ఉండవలెనన్న మేధస్సు, 
భుజబలము మాత్రమే చాలవు శరీరములోని ఊర్థ్వభాగములైన శిరస్సు, 
భుజములను, అధోభాగములైన పాదములతో అనుసంధానం జరిగినపుడు 
శరీరం స్థిరంగా ఉంటుంది ఈ మధ్యభాగమే శరీర స్థితికి ఆధారం ఈ 
మధ్యభాగమే నడుము, తొడలు సమాజములో ఈ మధ్యస్థితిరూపులే 
వైశ్యులు వీరే నిత్యజీవనానికి వలసిన వస్తు ఉత్పత్తిదారులు కాని ఊర్ధ్వ, 
మధ్య భాగాలు నిలబడాలంటే ఆధారము కావాలి శరీరమునకు పాదములే 
-అట్టి ఆధారం పాదము లేనిచో శరీరము నిలబడలేదు పాదాలు శ్రామిక 
భాగాలు చలనానికి, మూలం, ఆధారం అలాగే సమాజంలో కూడ శూద్రులు 
లేక కార్మికులు ఇతర వర్గాల చలనానికి ఆధారం వీరే ఈ నాలుగు వర్ణాలు 
అనబడే నాలుగు స్తంభాలతో నిర్మించబడిన భవనమే ఈ సమాజము ఇందులో 


204 అనుష్టాన వేదాంతము 


ఎ స్తంభం జరిగినా భవనం ఎలా కూలిపోతుందో అదే విధంగా సమాజం కూడా 
అస్తవ్యస్తమవుతుంది పురుష సూక్తములో చెప్పబడిన ఈ వర్ణాద్భవం పూర్తిగా 
సంకేతార్థముతో కూడినది ($9/౧౨౦|02| Meaning) ఈ వర్ణములు 
గుణసంకేతములు అంతేతప్ప కులాల ప్రసావన లేదు హెచ్చుతగ్గులు లేవు 


శో చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః 
తస్యకర్తారమపి మాం విద్య్యకర్తార మవ్యయమ్‌ i (భగవద్గీత 4-13) 


“సత్వాది గుణములను, శమదమాది కర్మములననుసరించి 
బ్రాహ్మణాది చతుర్వర్ణములను సృష్టించితిని నేను సృష్టికర్తనైనను అవినాశియగు 
నన్ను తటస్సునిగా తెలిసికొమ్ము" అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు 
అగ్రకులాల వారు ఉత్తములు, క్రింది కులమైన శూద్రులు అధములు అని 
తలంచుట తప్పు వర్ణములు సృష్టిలో సహజముగా ఏర్పడినవి కులాలు 
మనము కృత్రిమంగా సృష్టించుకున్నవి విరాట్‌ పురుషుని పాదముల నుండి 
జన్మించినట్లు శూద్రులు అధములు అని నిర్ణయించుట చాల అప్రశస్థము 


బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను పదములు వర్తమానములో 
కులముల పేర్లతో వ్యవహరించబడుతున్నాయి అది అన్ని విధముల 
అసమంజసము విరాట్‌పురుషుని నుండి గుణకర్మముల బట్టి ఉద్భవించినవి 
వర్ణములు కులములు కావు శూద్రుడు అనగా ఈనాడు అసంఖ్యాకములైన 
కులములకు చెందినవాడు కాదు అతడు శ్రమించువాడు అనగా కార్మికుడు 
శరీర చలనమునకు కాళ్లు ఎ విధముగా ఆధారమో, అలాగే సమాజ చలనమునకు 
శూద్రులు (శ్రామికులు) ఆధారం అదేవిధంగా “వైశ్యుడు అనగా కోమటి 
కులమువాడు అని కాదు అర్థము “కృషి, గోరక్ష, వాణిజ్యం' అని భగవధ్గీతలో 
చెప్పినట్లు వ్యవసాయము, పాడిపంటలు, వాణిజ్యము ద్వారా సమాజమునకు 
సంపదను కలుగజేసే వర్గమే వైశ్యులు 


సమాజంలోని ఈ వర్గాలే సమాజానికి అవయవాలు విరాట్‌ 


వేదాంతం - కర్మసిద్దాంతము 205 


పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, 
తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారని చెప్పారు 
ఇది పూర్తిగా సంకేతార సూచన సమాజమే విరాట్పురుషుని శరీరముగా 
భావించి యోచించినచో చాతుర్వర్ణ ఉద్భవములోని సంకేతార్ధము బోధపడును 
సమాజము సక్రమముగా పనిచేస్తూ ఆరోగ్యముగా ఉండాలంటే దాని 
అవయవములు సక్రమముగా పనిచేయాలి ప్రపంచమునే తన శరీరముగా 
కలిగిన విరాట్‌ పురుషుడు (వైశ్వానరుడు) తన శరీరావయవముల నుండి 
నాలుగు వర్ణములను సృష్టించాడు అనగా సంకేతార్థము ఇదే (symbolical 


meaning) 


అందువలన ఈ నాలుగు వర్ణములు అనగా బ్రహ్మ క్షత్రియ, వైశ్య, 
శూద్రులు - మనదేశములోని కులములుగా వ్యవహరింపబడుచున్న వర్గములు 
మాత్రమే అని తలచుట పొరపాటు ఈ సృష్టిలోని సమాజములన్నియు ఏ 
దేశములోనివైనా విరాట్‌ పురుషుని శరీరమునకు ప్రతిబింబములే కావున 
ఆయా సమాజములలోని మేధావులు, సైనికులు, సంపదనుత్పత్తి చేయువారు, 
శ్రామికులు (కార్మికులు) ఈ నాలుగు వర్ణములకు చెందినవారుగానే భావించాలి 
వర్గములు మాత్రము అవే, నామములు మాత్రము బ్రహ్మ క్షత్రియ, వైశ్య, 
శూద్రులు కాకపోవచ్చు మానవుడు ఏ దేశమువాడైనా శరీరములో అవే 
భాగములు కలిగియుంటాడు కదా! ఆ అవయవముల పేర్లు మాత్రము 
ఆయా భాషానుసారముగానుండును భాష మారినా అవయవముల రూపం, 
స్వభావం అదే ఉండును గదా! 


అందువలననే పురుషసూక్తం చెప్పిన నాలుగు వర్ణములు కులములు 
కానేరవు గుణకర్మములను బట్టి వచ్చునది వర్ణము జన్మముతో వచ్చునది 
కులము పురుషసూక్తములో చెప్పబడిన వర్గాశ్రమము అనగా వర్ణము యొక్క 
ఆశ్రమము, అనగా వృత్తి కొంతమంది అర్థహీనముగా చెప్పుచున్నట్టు కులములే 


206 అనుష్టాన వెదాంతము 


వరములని భావించినను ఆ కులములు నామమాత్రమే అయినాయి కదా! 
కులముననుసరించి వృత్తులు చేయుటలేదు గదా! ప్రతి వ్యక్తి కులమునకు 
సంబంధము లేని ఏదో ఒక వృత్తిని చేబడుతున్నాడు అందువలన కులములు 
గుణకర్మములను బట్టి పుట్టినవి కావు అందువలననే అవి వర్ణములు కావు 
విరాట్‌పురుషుని నుండి ఉద్భవించిన నాలుగు వర్ణములు ఎ దేశమునకైనా 
అనగా ఏ సమాజమునకైనా ఒకటే కాని కులములు అలా కాదు అవి 
మానవునిచే సృష్టించబడినవి అవి దేశ, దేశమునకు, ప్రాంత ప్రాంతమునకు 
భిన్నములుగా ఉన్నవి మనము ఏర్పరచుకున్న కులములు పుట్టుకతో 
వస్తాయి వర్ణములు అలా రావు కాబట్టి కులము ఎదైనా చేబట్టిన వృత్తిని బట్టి 
ఆ వర్ణాశ్రమ ధర్మముగా భావించలేని అగ్రత్వమును ఊహించి అహంకారముతో 
ప్రవర్తించకుండా సర్వశ్రేయస్సుకై కర్మయోగం ద్వారా కర్తవ్యాన్ని నిస్వార్థముగా 
నిర్వర్తించినఛో సిద్ధి పొంది వర్ణాశ్రమ ధర్మ ధ్యేయమైన సమాజ శ్రేయస్సుకు 
తోడ్పడతారు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది వర్ణాశ్రమ ధర్మమే సమాజ 
శ్రేయస్సునకు మార్గము కులవ్యవస్థ కాదు పురుష సూక్షములోని సందేశం 
ఇదే 


అస్తవ్యస్తమైన కులవ్యవస్థ పురుషసూక్త అనగా వేదహప్రోక్తము కాదు 
మానవుడు స్వార్థముతో సమాజములో హెచ్చుతగ్గులు అను భ్రమతో కల్పించినదే 
ఈ కులవ్యవస్థ _ మతిభ్రమతో కొందరు చెప్పుచున్నట్లు కులవ్యవస్థయే 
వర్ణవ్యవస్థగా అంగీకరించెదమన్నను, నేడు ప్రతి కులములోను లెక్కకు అందని 
శాఖలు ($60619) ఉన్నవి గదా! ఒకే కులములో ఆ శాఖల హెచ్చుతగ్గుల 
గురించి వాద ప్రతివాదములకు అంతులేదు గదా! అదియును గాక గుణ 
కర్మములను బట్టి వర్ణములకు వృత్తులు, ప్రవృత్తులు చెప్పబడినవి కాని నేడు 
కులవృత్తికి ప్రాధాన్యము లేదు అందరు అన్ని వృత్తులు చేస్తున్నారు 
బ్రాహ్మణులలో ఎంతో మంది విజ్ఞాన (బ్రహ్మజ్ఞాన) దృష్టి వదలి మేధావి 
వర్గములో కాక వైశ్యవర్గముతో చేరి ఆయా వృత్తులు చేబడుతున్నారు వారు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 207 


బ్రాహ్మణ కులము నందు జన్మించారు కావున బ్రాహ్మాణకులస్టులు అనవచ్చును 
కాని బ్రాహ్మణ వర్ణస్థులు అనుటకు వీలుపడదు వర్ణవ్యవస్థ గుణకర్మములను 
బట్టీ ఎర్పడినది గుణకర్మములను అనుసరించియే వారి వృత్తి, ప్రవృత్తులు 
ఎర్బడును కులవ్యవస్థ యందు గుణకర్మములకు స్థానము లేదు ఈ కుల 
వ్యవస్థలోని కులవైరము, తిరిగి ఒకే కులములోని శాఖావైరము ఒక విషవ్యాధి 
వలె వ్యాపించి సమాజ నాశనమునకు కారణమగుచున్నవి కాని సమాజ 
శ్రేయస్సుకు తోడ్పడుట లేదు వర్ణవ్యవస్థ వలననే విశ్వామిత్రుడు, వాల్మీకి 
బ్రహ్మర్షులు కాగలిగినారు కులవ్యవస్థ ఒక చీడపురుగుగా రూపొందినది ఈ 
వ్యవస్థలోని అసూయాద్వేషములు దావాగ్నిలాగా సమాజమును మసిచేస్తున్నాయి 
వర్ణవ్యవస్థ అదృశ్యమై కులవ్యవస్థ స్థిరపడింది ఇపుడు దానిని ఏమి చేయుటకు 
వీలుపడదు అందువలన కులవ్యవస్థను అంగీకరిస్తూనే వర్ణవ్యవస్థలోని 
గుణకర్మ సిద్ధాంతమును అంగీకరించి వృత్తి ప్రవృత్తులకు స్వేచ్చ కలుగజేసినచో 
కులవ్యవస్థ సమాజ శ్రేయస్సుకు తోడ్పడును లేనిచో ఈ కులవ్యవస్థ 
అసూయా ద్వేషములకు మూలమై సమాజ వినాశమునకు కారణమగును 


వర్ణవ్యవస్థకు గుణకర్మములు మూలము కాని నేడు వర్ణవ్యవస్థ 
లేదు దాని స్థానంలో వ్యావహారికముగా కులవ్యవస్థ అమలులో నున్నది 
గుణకర్మములకు స్థానం లేని ఈ కులవ్యవస్థలో కర్మసిడ్ధాంతమునకు 
ప్రాధాన్యము ఎంతవరకు అనునది విచారించతగిన విషయము ఏకులమునకూ 
గుణకర్మములు ప్రత్యేకించి నిర్ణయించబడలేదు కులములకు, వాటిలోని 
శాఖలకు కాలక్రమమున కృత్రిమముగ వృత్తులు నిర్ణఖుంచి అనగా గుణములతో 
సంబంధము లేని విధముగ, అనుసరించటం జరిగింది కాని నేడు అది కూడ 
అనుసరింపబడుటలేదు గదా! కులముతో సంబంధము లేకుండ అందరు 
అన్ని వృత్తులకు సిద్ధమవుతున్నారు కావున ఇచట గుణములకు సంబంధము 
లేకుండ చేయు వృత్తి ననుసరించియే కర్మముల నిర్వహణ జరుగవలసి 
యుండును 


508 అనుష్టాన వేదాంతము 


పుట్టుకతో మనం కల్పించుకున్న కులములకు హెచ్చుతగ్గులు 
సృష్టించుకుని కులము అను బడబాగ్నిలో దహించుకుపోతున్నామే తప్ప 
పురుషసూక్తములోని వర్గ్జాశ్రమముల అంతరారమును గురించి యోచించుట 
లేదు వాస్తవమునకు ప్రతి మానవుని జీవితపధంలో నాలుగు వర్గాలు 
మిళితమై ఉన్నాయి 'శతాయుః పురుషః అని వేదవచనము గదా! ఈ నూరు 
సంవత్సరములను నాలుగు ఆశ్రమములుగా విభజించారు అందు 
మొదటిభాగం 25 సంవత్సరములు బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు ఈ 
ఆశ్రమంలో గురుకులమునందు గురుసేవ చేయుచు విద్యా సముపార్దన 
చేయాలి ఇది ఒక విధమైన శ్రామిక జీవనం అనగా ఇది శూద్రత్వం 
రెండవభాగం 25 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల వరకు 
గృహస్థాశ్రమము ఇందు వివాహాం, సంతానం, పోషణ, కుటుంబపరంగాను, 
సమాజపరంగాను బాధ్యతానిర్వహణ లక్షణములు ఇది ఉత్పాదన స్థితి 
అనగా వైశ్యత్యం అటుపై మూడవ భాగం 25 సంవత్సరములు అనగా 75 
సంవత్సరముల వయస్సు వరకు గృహస్థాశ్రమ బాధ్యతలను సంతానమునకు 
అప్పగించి భార్యతో అరణ్య ప్రాంతములలో వానప్రస్థాశ్రమము స్వీకరించాలి 
తనను భార్యను రక్షించుకొనుచు తపోవృత్తిని అభ్యసించాలి ఇది భౌతికంగా 
రక్షణస్థితి ఆత్మజ్ఞాన సముపార్దనకు సోపానము అనగా ఇది క్షత్రియత్వం ఇక 
నాబ్లవభాగమైన చివరి 25 సంవత్సరములు అనగా నూరు సంవత్సరముల 
వరకు తురియాస్థితి సాధన, బ్రహ్మజ్ఞాన సముపార్దన, నిస్సంగత్వమును పొందుట 
ఇది బ్రాహ్మణత్వము 


ఈ జీవిత క్రమమందు ప్ర ప్రస్ఫుటమగు విషయమును గ్రహించాలి 
వర్ణవ్యవస్థ యందు బ్రాహ్మణత్వం, క్షత్రియత్వము, వైశ్యత్వం, శూద్రత్వము 
ఉన్నాయి జీవిత ప్రమాణంలో దేనికదే ప్రాధాన్యము కలిగిన స్థితులు ఈ 
వర్ణములు హెచ్చుతగ్గులు లేవు నూరు సంవత్సరముల జీవితములో 


వేదాంతం - కర్మసిద్దాంతము 209 


నాలుగు భాగములను నాలుగు వర్ణముల స్థితులుగా చెప్పినను, నిత్య 
జీవితములో ప్రతిదినము మనము చేయు కర్మములందు కూడ అదే 
విధముగ “వర్ణత్వము కలుగును ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుని 
నిత్యజీవితము విళ్లేషించినచో అర్థము బోధపడును తరగతి యందు 
పారములు చెప్పునపుడు అనగా జ్ఞానబోధ చేయునపుడు అతనిది 
బ్రాహ్మణత్వం విద్యార్థుల క్రమశిక్షణ కొరకు వారిని దండించునపుడు అతనిది 
క్షత్రియత్వము తన కుటుంబ పోషణకు ఆదాయమునకు ఖర్చులను 
సర్జ్దుకొను స్థితి వైశ్యత్వం గృహసంబంధమగు పనుల కొరకు గాని అధ్యాపక 
వృత్తికై రాకపోకల యందు గాని శ్రమించటం జరుగుతుంది ఈ స్థితి 
శూద్రత్వం జ్ఞానసముపార్దన బ్రాహ్మణత్వం రక్షణ కర్మ నిర్వహణ క్షత్రియత్వం 
వస్తు సంగ్రహణం, అందచేయటం వైశ్యత్వం, శ్రమించటం శూద్రత్వం 


ఈ విధంగా వర్ణాశ్రమములు గుణములకు (అనగా సత్వరజస్తమో 
గుణములు) రూపములు ఈ గుణముల ననుసరించియే కర్మములు 
నిర్వర్తించబడుతాయి ఈ కర్మములే జన్మ పునర్ణన్మలకు మూలము కదా! 
ఇచట హెచ్చుతగ్గుల ప్రసక్తియే ఉండదు ఇక మనము సృష్టించుకున్నది, 
హెచ్చుతగ్గులు అను భ్రాంతితో కూడినది అయినది కులవ్యవస్థ ఈ హెచ్చుతగ్గుల 
భావన మన నరనరాలకు పట్టుకుంది కులనిర్మూలన అంటూ ఏవో 
ఆడంబర ప్రదర్శనలతోను, రాజకీయ స్వార్థముతో లబ్బీ కొరకు చేయబడు 
సామూహిక కులాంతర వివాహములతోను కులవ్యవస్థ పరిపక్వత పాందదు 
హెచ్చు తగ్గులను భ్రాంతితో మనస్సు నిండి ఉన్నంత వరకు కులాంతర 
వివాహములు కులవ్యవస్థలను సరిదిద్దలేవు కులాంతర వివాహమను పేర 
ప్రపంచానుభవము లేని యువతీయువకులను క్షణికోద్రేకమగు సముద్రము 
లోనికి నెట్టటమే తప్ప కులాంతర వివాహము వలన సమాజములో యువతీ 
యువకులకు సుఖమున్నదా అను సమస్యకు సమాధాన అన్వేషణ మాత్రము 
జరగటం లేదు కులసంబంధమైన హెచ్చుతగ్గులు, కులస్వార్ధము, రాజకీయ 


210 అనుస్తాన వేదాంతము 


ప్రయోజనము కొరకు కులమును ఉపయోగించుకొను నిచత్వము ప్రబలి 
యున్నంత వరకు కులవ్యవస్థ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడదు సమాజ 
వినాశమునకే దోహదము చేయును కులములు వ్యక్తిగతమై కులాంతర 
ద్వేషము, దూషణలకు దారితీయనంత వరకు కులవ్యవస్థతో సమాజమునకు 
ప్రమాదము లేదు ఎవరికి వారు తమకు సంప్రదాయములను వాటించవచ్చు 
ఇతరుల సంప్రదాయములను నిందించకుండ కులముల సమన్వయమునకు 
కృషి చేసినచో సమాజమునకు శ్రేయస్సు కలుగును కులవ్యవస్థ వర్ణవ్యవస్థ 
కాదు, కులములు సమాజవిభాగములే తప్ప గణకర్మ విభాగములు కాదు అని 
గ్రహించినచో మానవ సమాజమునకు శుభము కలుగును కులవ్యవస్థను 
సరిదిద్దుటకు వివాహము మార్గము కాదు వివాహ వ్యవస్థ ఒక ప్రత్యేక 
ఉన్నతాశయముతో ఏర్పడినది యువతీయువకుల మధ్య ఏర్పడు 
ప్రేమానుబంధరూపమే వివాహవ్యవస్థ సంప్రదాయానుబద్దమైన డైమాను 
బంధమే వివాహబంధము జీవితాంతము ఇద్దరు జీవుల మధ్య సంసారాను 
బంధమునకు ప్రతీక వివాహవ్యవస్థ 


ఉదాత్తం వివాహబంధం, 

రెండు హృదయాల సంబంధం, 

అవ్యక్తం ఆ గేమానుబంధం 
శారీరకసుకృతం సౌందర్యం, 
ఆత్మానురూపం సౌశీల్యం, 
సుప్రభావితం, ఆ స్రీపురుషానురాగం 


అట్టి ఉదాత్తమైన వివాహబంధమును, అనురాగ రూపమైన వివాహమును 

క్షుద్ర, నీచ రాజకీయ లబ్ధితో అస్తవ్యస్తము చేయుట మహానేరము 
'చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్‌' అని వివరించాడు శ్రీ కృష్ణ పరమాత్మ 

ఇదే విజ్ఞానశాస్త్ర దృష్ట్యా (సైన్సు) పరిశీలించినచో మానవ పరిణామ దశలలో 


వేదాంతం - కర్మసిద్దాంతము 211 


ఈ నాలుగు వర్ణములు ఎలా ఏర్పడినవో గ్రహించవచ్చు మానవ పరిణామము 
జంతుదశతో ప్రారంభమైనదని పరిణామ సిద్దాంతము (Theory of Evolution) 
చెప్పంది ఒక్కొక్క దశతో ముందుకు పురోగమిస్తు మానవ రూపము ఏర్పడింది 
ఇది అందరికి తెలిసిన విషయమే సైన్సు పరిశోధనలలో కూడ తెలిసిన 
విషయము ఇదే ఆరంభములో ఈ భూమి అంతయు సముద్రపు నీటితో 
నిండియున్నదని వేదవచనము ప్రాణులు 'ఎకకణజీవులు'గా సముద్రమునందే 
ఉద్భవించి పరిణామదశలకు శ్రీకారము చుట్టినట్టు సైన్సు కూడ చెప్తోంది 
ఏకకణజీవుల నుండి క్రమముగా వృక్షములు, క్రిమికీటకాలు, జంతువులు, 
చేపలు, సరీసృపాలు ఏర్పడినాయి ఆ విధముగా పరిణామదశలు ఒక్కొక్క 
మెట్టుపైకి ఎక్కుతు జీవుడు మానవునిగా ఉన్నతస్థితి చేరుకున్నాడు అటుపై 
మానవుడు ఒక్కొక్క స్థాయి పైకి ఎదుగుతు పరిణామం చెందాడు ఈ 
పరిణామ ప్రవాహములో గతజన్మ అనుభవాలు (సంస్కారములు) ఎంతో 
ముఖ్యమైన పాత్రను పోషించాయి మరణానంతరము స్థూల శరీరమును 
వదలి, కారణ శరీరమందలి మనస్సులో గతించిన జన్మ సంస్కారములను 
నెమరువేసుకొనుచు మరుజన్మ కొరకు ఎదురుచూస్తూ, జన్మజన్మకు ఎర్పడు 
సంస్కారముల (అనుభవముల) ద్వారా మానవుడు పరిణామం చెందుతూ 
వస్తున్నాడు ఈ విధముగా పరిణామ సిద్ధాంతముతో జన్మ-పూర్వజన్మ- 
పునర్జన్మ సిద్దాంతము ఎంతో సంబంధము కలిగియున్నట్లు తెలుస్తుంది ఈ 
పరిణామ ప్రవాహంలో ప్రగతికి గతజన్మ అనుభవము ఆధారం అవుతోంది 
గతజన్మ అనుభవాలే మరుజన్మకు పునాది గతజన్మ అనుభవాలే మరుజన్మలో 
పురోగమనమునకు నాంది ఇలా అనేక జన్మల అనుభవమును పొందుతు 
చివరకు మానవుడు విముక్తి పొందుతాడు అని వేడాంతం చెప్పంది 


రూపమునకు అందరూ మానవులే కాని వారిలో మనిషి మనిషికీ 
తేడా కనబడుతుంది ఒక మనిషి వలె ఇంకొక మనిషి ఉండడు ఈ ఫేదము 
సంస్కారముఆజు, అభిరుచులలో, చేయు పనులలో, జీవన సరళిలో కూడా 


212 అనుష్టాన వేదాంతము 


కనబడుతుంది వృత్తి, ప్రవృత్తులలో కూడ ఈ భేదమున్నది ఒకరు డాక్టరైతే, 
మరొకరు ఇంజనీరు, ఇంకొకరు సైనికుడు, ఇంకొకరి నైపుణ్యం మరొక 
శాఖలోను విదితమవుతుంది వృత్తులను బట్టి మానవులను తరగతులుగా 
విభజించవచ్చు వృత్తులను బట్టియే నేటి సమాజ విధానము సాగుచున్నది 
ఇక్కడ కులవ్యవస్థకు స్థానం లేదే! వారివారి గుణ, స్వభావములను బట్టియే 
వారు వృత్తులను ఎన్నుకొనటం జరుగుతున్నది స్వభావమునే అభిరుచి 
(attitude or aptitude) అనవచ్చును వర్ణవ్యవస్థ గుణకర్మములను బట్టి 
ఏర్పడింది గుణము స్వభావమునకు మూలము స్వభావముననుసరించియే 
కర్మములు జరుగును 


ఈ విధముగా పరిణామ దశలలో రూపొందిన స్వభావము వలన 
అభిరుచులు ఎర్చడినవి కొంత మంది శరీరసుఖమునే కోరుకుంటారు ఈ 
కోరికతో ధనం ఆర్డిస్తారు ధనార్జన పెరిగి ధనవంతుల మధ్య ఈర్ష్య, 
అసూయలు పరస్పర స్పర్ధలకు దారి తీస్తాయి అపుడు అధికోర వ్యామోహం 
ఏర్పడుతుంది ఈ వ్యామోహం పెరిగిన కొలది మనశ్శాంతి కొరవడుతుంది 
అపుడు అన్నిటి కంటే మనశ్శాంతి ముఖ్యమని భావిస్తాడు మనశ్శాంతి 
లభించిన తరువోత బుద్ధి అంతరంగములోనికి మరలుతుంది ఈ సృష్టి 
ఎమిటి? జనన-మరణాలు ఎందుకు? మనిషి ఎందుకు జన్మిస్తున్నాడు? 
అను ప్రశ్నలు అతని మనస్సులో ఉదయిస్తాయి వాటి సమాధానము కొరకు 
అన్వేషిస్తాడు ఆ స్థితే ఆత్మజ్ఞానమునకు దారితీస్తుంది అదే విముక్తి లేక 
ముముక్షత్వము (liberation) 


మానవ జీవితంలో ఈ దశలు - సుఖవాంఛ, ధనవాంఛ, అధికార 
వాంఛ, మనశ్శాంతిని కోరటం ఆత్మజ్ఞానం (ఆత్మ స్వాతంత్ర్యము) ఏర్పడటం 
- జీవ పరిణామ దశలలో క్రమపద్ధతిలో రూపొందినవే మొదటిదైన సుఖ 
వాంఛతో (శారీరక సుఖం కోరుకొను స్థితి) శ్రమించటం శూద్రస్థితి (శూద్రః 


వేదాంతం - కర్మసిద్ధాంతము 219 


సుఖమవాప్పుయాత్‌) దీని కొరకు కార్మికుడిగానో, ఉద్యోగిగానో (ఉద్యోగం న్‌ 
స్థాయిలోనిదైనా కావచ్చు - అది సేవ చేయటమే (5౭గ/108)) ఈ సేవాధర్మముతో 
ప్రతిఫలమును గ్రహించి జీవించు స్వభావమే శూద్రత్వము ఈ దృష్టితో 
పరికించినచో ఉద్యోగాన్వేషణలో తపించువారే సమాజంలో ఎక్కువ మంది 
కనబడతారు ఇదియే మానవ మానసిక పరిణామ దశలలో ప్రధమసోపానము 


ఇంక ఉద్యోగము ద్వారా కాని మరొక మార్గము ద్వారా కాని ధనము 
సంపాదించవలయును, సంపాదించి కూడబెట్టవలయును అను వాంఛ 
ఏర్పడుతుంది ఇది రెండవదశ ఇది వైశ్యతత్వము (వైశ్యోధన సమృద్ధః 
స్యాత్‌) ఈ మనస్తత్వము కలవాడే వైశ్యుడు ఉద్యోగంలో క్రమాభివృద్ధియే 
గాని ఒక్కసారి మెరుపు మెరిసినట్లు ధనాభివృద్ధి జరగదు ఒక్కసారిగా అధిక 
మొత్తముగా లాభము పొందటం, పొందాలనే దృష్టి వ్యాపారంలో మాత్రమే 
ఉంటుంది అదే వైశ్య ప్రవృత్తి ధనార్జనా దృష్టి ఫలితమే వాణిజ్యం నేడు 
ప్రముఖముగానున్న పారిశ్రామిక వృత్తియే వాణిజ్యం ఇందులోనున్న వారు ఏ 
కులము వారైనప్పటికి వారి గుణకర్మములు మాత్రము వైశ్యప్రవృత్తితోనే 
ఎర్బడతాయి వారి జీవితం వైశ్యధర్మంతోనే సాగుతుంది పరిణామ దశలో 
ఇది ద్వితీయ సోపానము 


కొంతకాలము గడిచిన పిదప అన్నిటికి కేవలం ధనం మాత్రమే 
మూలము కాజాలదని గ్రహిస్తాడు ఎంత ధనవంతుడైనా అధికారం లేకపోతే 
వారిని వీరిని ప్రాధేయపడవలసి వస్తుందని గ్రహిస్తాడు అపుడే దృష్టి 
రాజకీయముల వైపు మరలుతుంది 


రాజకీయముగా పరిపాలనాధికారమును చేజిక్కించుకున్న ప్రయత్నము 
చేస్తాడు ఇది మూడవ దశ ఈ దశలోకి పరిణామం చెందిన మానవుడు 
క్షత్రియ మనస్తత్వము పొందుతాడు అధికార తాపత్రయమే క్షత్రియు స్వభావము 
(క్షత్రియో విజయీభవేత్‌) పదవీ వ్యామోహం, అధికార దాహ౦ ఏర్పడతాయి 


న. 


214 అనుష్టాన వేదాంతము 
పరిణామదశలో ఇది మూడవ సోపానము 


అధికార దాహంతోను, పధవీ వ్యామోహంతోను కొంతకాలం 
సతమతమైన తరువాత మానవుని మనస్సు తనకేదో లోపించిందని గ్రహిస్తుంది 
క్రమంగా అది మనశ్శాంతి అని అది తనకు లేదు అని తెలుసుకుంటుంది 
సుబఖమునకు డబ్బు, పదవి, అధికారం మాత్రమే చాలదు అని అతడు 
గ్రహిస్తాడు అది గ్రహించినపుడే అతడు జ్ఞాని (మేధావి) అవుతాడు ఈ దృష్టి 
ఏర్పడినపుడు అతడు బ్రాహ్మణుడవుతాడు (బ్రాహ్మణోబుద్ధి జీవినాః 
(మనుస్మృతి), 


ప్రతి జన్మలోను మనిషి తన అనుభవములను అర్థం చేసుకుంటూ 
షరిణామ([క్రమంలో ఒక్కొక్క సోపానము పైకి ఎగబ్రాకుతాడు ఒక జన్మనుండి 
మరొక జన్మకు మారినపుడు సోపానం మారుతుంది అభిరుచులు, స్వభావం 
మారుతాయి జీవనసరళి మారుతుంది చేయు కర్మములు తదనుగుణంగానే 
ఉంటాయి 


మానవ స్వభావంలో పైన చెప్పబడిన నాలుగు దశలు ఒకే జన్మలో 
పరిణామం చెందవచ్చునని కాదు కొన్ని జన్మలకు గాని పరిపూర్ణ స్వభావ 
పరిణామం జరగదు పరిణామక్రమంలో జీవుడు (ఆత్మ) ఒకటి తరువాత 
మరొకటి మెట్లు ఎక్కుతూ ఉంటాడు ఇవి స్వభావ పరిణామ దశలే కాని 
హెచ్చుతగ్గులను సూచించవు భౌతిక సుఖమే ధ్యేయముగా ప్రారంభమగు 
శూద్రత్వదశ నుండి ధనార్జన ధ్యేయము గల వైశ్య స్వభావమునకు మార్పుచెంది 
అటుపై అధికార తాపత్రయం గల క్షత్రియ స్వభావమునకు మారి కొన్ని జన్మల 
తరువాత జీవితమునకు వలసినది ఆత్మజ్ఞానం ద్వారా శాంతి అని 
తెలుసుకుంటాడు ఇదే చాతుర్వర్ణ్య ధర్మము వర్ణముల పేర్లు మాత్రము 
దేశదేశమునకు మార్పు చెందవచ్చు కాని మానవ స్వభావం మాత్రము 
ఎచటనైనను ఒకటే 


వేదాంతం - కర్మసిద్దాంతము 215 


కాని ఇచట ఒక విషయము గమనించవలయును పైన చెప్పన 
దశలు ఆత్మజ్ఞానము పాందు స్టితి వైపుగా పరిణామములు మాత్రమే ఈ 
పరిణామమునకు ఒక జన్మ చాలదు, కొన్ని జన్మముల కాలము పట్టును అని 
చెప్పబడింది అయినను ఒకే జీవిత (జన్మకాలము) ప్రమాణము లో వర్ణవ్యవస్థ 
యందలి బ్రాహ్మణత్వం, కత్రియత్వం, వైశ్యత్వం, శూద్రత్వం ఉన్నాయి అని 
చెప్పబడింది గదా! పరిణామమునకు కొన్ని జన్మల కాలము పట్టునని చెప్తూనే 
ఒకే జీవిత ప్రమాణము నందు నాలుగు స్వభావములు ఇమిడి ఉన్నాయి అని 
చెప్పట? పరస్పర విరుద్ధముగా ఉన్నది గదా! ఈ విశ్లేషణలోని అంతరార్ధము 
గ్రహించినచో అవి విరుద్దములు కావు అని బోధపడును 


సుఖము నాశించుచు స్వారముతో శ్రమించు స్థాయి నుండి జీవన్ముక్తి 
స్థాయికి ఎదగటం పరిణామం ఆత్మజ్ఞాన (బ్రహ్మజ్ఞాన) సిద్ది పొందటమే 
జీవన్ముక్తి అదే బ్రాహ్మణత్వము 


“సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం 
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం - నిశ్చలతళత్త్వే జీవన్ముక్తి: 


సత్పురుషులతో స్నేహం నిస్సంగత్వం (బుషి వలెనుండుట) 
కలుగజేస్తుంది నిస్సంగత్వం వ్యామోహత్వమును తొలగిస్తుంది అదే 
నిర్మోహత్వము నిర్మోహత్వముతో నిశ్చలుడు, నిర్గుణుడు అయిన పరమాత్మ 
తత్త్వము బోధపడ్తుంది ఆ తత్వజ్ఞానమే జీవన్ముక్తిని కలుగజేస్తుంది 


ఆ స్థాయికి ఎదగటమే పరిణామ గమ్యం 

గుణకర్మములతో వర్ణవ్యవస్థ ఎర్పడింది గుణములు మూడు 
(సత్వరజస్తమో గుణములు) పరిపూర్ణ సత్వగుణమే బ్రాహ్మణతత్వము 
కొంత సత్వగుణము, కొంత రజోగుణము కలిసి క్షత్రియతత్వము కొంత 
రజోగుణము మరికొంత తమోగుణము కలిసి వైశ్యతత్వము అత్యధిక 


216 అనుష్టాన వేదాంతము 


భాగము తమోగుణముతో శూద్రతత్వము ఎర్పడును ఈ తత్వములన్నియు 
కలిసియే సామాన్య మానవునిలో ఉంటాయి నూరు సంవత్సరముల 
జీవితములో నాలుగు భాగములను నాలుగు వర్ణముల స్థితులుగా చెప్పారు 
అలాగే నిత్యజీవితములో ప్రతిదినము, మనము చేయు కర్మములందు అదే 
విధముగ వర్లత్వము కలుగును ప్రతి మనిషిలో నిత్యము జీవితములో ఒక 
సమయమందు బ్రాహ్మణత్వమును మరొక సమయమందు క్షత్రియత్వం, 
అలాగే వైశ్యత్వం, మరియు శూద్రత్వం గోచరమవుతూ వుంటాయి వర్ణవ్యవస్టకు 
కులవ్యవస్టకు గల భేదమును సూచించుటకే ఇది చెప్పబడినది కాని ఇది 
పరిణామ దశలను సూచించదు పరిణామ దశల గమ్యము పరిపూర్ణ 
బ్రాహ్మణత్వము అనగా జీవన్ముక్తి 


చాతుర్యర్గ్యము ఒక ఆరోగ్యమైన సమాజమునకు రూపము 
మానవజాతి అంతటా చాతుర్వర్ణ్య లక్షణములున్నాయి పరిణామము 
చెందుతున్న జీవాత్మ ప్రతి జన్మలోను తన పరిణామ స్టీతిని బట్టి ఏర్పడు 
స్వభావమును ననుసరించి తనకు అనుకూలమైన జీవన సరళిని 
ఎన్నుకుంటుంది చాతుర్వర్ణ దృక్పథం ఇదే కులవ్యవస్థది కాదు పరిణామం 
ఒక పరమసత్యం పరిణామ దిశలో దశలను దాటి ఆత్మజ్ఞాన మార్గమైన 
తురియా స్థాయికి చేరుకుంటాడు జీవుడు అతనికే సత్యమైన ఆధ్యాత్మిక 
సాధన చేకూరుతుంది ఈ స్థాయికి చేరుటకు క్రింది సోపానములు 
దాటవలయును గదా! అంతవరకు క్రింది స్థాయి వారికి గూడ సమాజములో 
స్థానము ఉండాలి గదా! చాతుర్వర్ణ గమ్యమే అది కులవ్యవస్థ వలన 
సమాజము విషమయమైనది వర్ణవ్యవస్థను అర్ధము చేసుకుని అనుసరించటమే 
సమాజశ్రేయస్సుకు మార్గము 


గుణప్రధానమైన వర్ణవ్యవస్థ నేటి సమాజములో అనుసరణలో 
లేదు కులవ్యవస్థకు ఈ గుణములతో సంబంధము లేదు మరి కర్మ 


వేదాంతం - కర్మసిద్దాంతము 217 


సిద్ధాంతమును నేటి సమాజమునకు ఎలా అన్వయించాలి? అది 
చర్చనీయాంశము హిందూమతమునకు (వేదమతము) ప్రధానముగా 
నాలుగు సిద్దాంతములు మూలాధారములు అవి 1) కర్మసిద్దాంతము, 2) 
చతుర్యుగ సిద్దాంతము, 3) పునర్జన్మ సిద్ధాంతము, 4) అవతార సిద్దాంతము 
కర్మసిద్దాంతము ప్రస్తుత చర్చనీయాంశము మిగిలిన మూడు సిద్ధాంతములు 
తదుపరి అధ్యాయములలో చర్చించబడును 


కర్మసిద్దాంతము సర్‌ ఐసాక్‌ న్యూటన్‌ భౌతిక విజ్ఞానళాస్త్ర సిద్దాంతమును 
పోలి ఉన్నట్లు అనిపించును 'గింగంగ and Reaction are equal and 
opposite' క్రియ - దాని ప్రతిక్రియ సమానము, వ్యతిరేకము ఇది న్యూటన్‌ 
సిద్దాంతము ఇది కర్మ సిద్ధాంతమును ఎంతవరకు పోలిఉన్నది? క్రియకు 
ప్రతిక్రియ ఎపుడూ ఉంటుంది కాని కర్మసిద్దాంతములో ప్రతిక్రియ అన్ని 
ఎడల సమానంగా ఉంటుందా? ఉండకపోవచ్చు రాగద్వేషాలు ఎరగని 
పసిపిల్లలు చేయు పనులు, రాగద్వేషాలెరిగిన పెద్దలు చేయు కర్మములు ఒకే 
రకమైన ఫలితమును యిస్తాయా? అను (ప్రశ్నకు ఈయవు అనే చెప్పవలసి 
వస్తుంది పని ఒకటే కావచ్చు కాని ఒకటి రాగద్వేషములు లేకుండ 
చేయబడినది మరొకటి రాగద్వేషములతో కూడినది 


“క్రియ అనగా 'పని అని చెప్పబడింది కొన్నిపనులు స్టూలరూసములో 
బయటకు కనబడునవిగా ఉండవచ్చు అపుడు వాటి ఫలితము కూడ 
కనబడునదిగానే ఉండును మనసున కలుగు మంచి లేక చెడు ఆలోచనలు 
కూడ కర్మములే వీటికి భౌతిక రూపముండదు దాని ప్రతిఫలముకు కూడ 
భౌతికరూపముండదు మానసికముగానే ఉంటుంది ఇదే 'అకర్మలోని 
“కర్మ అనగా క్రియారూపంలో కనిపించని కర్మ కొన్ని 'కర్మలు క్రియారూపములో 
కనబడతాయి కాని వాటి వెనుక అసలు “కర్మ ఉండదు చెట్టుకొమ్మలు 
గాలికి కదులుతాయి అది క్రియ భౌతికముగా కనబడుతుంది కాని చెట్టుకు 


218 అనుష్టాన వేదాంతము 


మంచి గాని, చెడుగాని సంకల్పమె లేదు అందువలన ఇచట “కర్మ జరుగుట 
లేదు ఇది కర్మలాగ కనిపిస్తుంది కాని ఇది “అకర్మయే అనగా 'కర్కలో 
'అకర్మ కర్మ అకర్మలను గురించి భగవద్గీత 4వ అధ్యాయము (జ్ఞాన 
యోగము)లో పరమాత్మ వివరించారు (12 నుండి 20 శ్లోకము వరకు) ఇది 
పేరుకు జ్ఞానయోగమే కాని ఇది మనకు తెలిపేది కర్మను గురించి 


కర్మ అనేది రెండు రకములుగా ఉంటుంది ఒకటి పరమార్ధ 
సాధనకు తగినది, మరొకటి ఇహలోక సాధనకు తగినది వీటినే వైదిక కర్మ 
లౌకిక కర్మ అన్నారు. (5401606 and secular activities) వీటినే ఆత్మసాధన, 
ప్రాపంచిక వ్యవహారము, లేక దైవచింతన, భోగచింతన అని కూడా అంటారు 
భగవద్గీత జీవితమును ఈ విధముగా విభజింపలేదు మంచి జీవితమును 
జీవింప నెరిగినవాడు తాను చేయు కర్మలనన్నిటిని ఆత్మసాధనకు 
ఉపకరణములుగా చేసుకొనగలుగుతాడు అట్టి మంచి జీవితమును 
జీవింపలేనివాడు భగవంతుని పూజించుట మొదలైన మేలు కర్మలను గూడ 
బంధపాశములకు అనగా ఇహలాభములకు అనుకూలముగా మార్చివేయును 
చేయు కర్మలనన్నిటిని ఉత్తమ కర్మలుగా మార్చుటకు భగవద్గీత నేర్పుచున్నది 
ఈ తత్త్వమే భగవద్గీత ముఖ్యాంశము 


మనస్తత్వ శాస్త్ర ప్రకారం (psychology) మన మనస్సునందు 
మూడు భాగములుంటాయి అవి ఆసక్తి (౪/11), భావము (8౧౦10౧), బుద్ది 
(congnition) - వేదాంతపరంగా చెప్పితే మాతయైన పరాశక్తియే (ప్రకృతి) 
మానవుల హృదయమందు ఇచ్చాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా అవతరించి 
యున్నది మనస్సులో యీ మూడు విధములైన శక్తులు లేక గుణములు 
ఒక్కటిగా ప్రకాశింపవలయును అపుడే సంస్కృతి ధర్మము సంపూర్ణమగును 
ఈ మూడు గుణములను బోధించుటచే గీత సర్వమానవులకు ఉపయోగపడు 
గ్రంధమైనది 


వేదాంతం - కర్మసిద్ధాంతము 219 


మానవుని పరిపూర్ణునిగా చేయుటయే భగవద్గిత యొక్క పరమార్ధము 
మంచి శరీరము, ఉదాత్తమైన మనసు, ఉన్నతమైన జ్ఞానము - ఈ మూడు 
లక్షణములు సంపూర్ణత్వమునకు అవసరమైన అంగములు 


ఇందు మొదటిది (1) గొప్పశక్తిని (అనగా మానసిక శారీరక శక్తి) 
కలిగియుండుట శీలము ఈ శక్తియందే ఇమిడి ఉంటుంది మేలుచేయుట, 
చేయించుట శక్తివంతులకే సాధ్యపడుతుంది రెండవది (2) (పేమ 
ప్రాణులకన్నిటికి ప్రేమ ఉమ్మడియైనది ఈ (ప్రేమను పవిత్రముగా మార్చుటయే 
భక్తియోగము యొక్క ఉద్దేశ్యము ఇట్టి పవిత్రడ్రేమ నుండియే అన్ని, 
ఆనందములును కలుగును ఈ ఆనందములను, జీవులను ఐక్యము 
చేయునదే ప్రమ మూడవది (3) జ్ఞానము వెలుగు చూపునట్టి సూర్యుని 
వంటిది జ్ఞానము జ్ఞానము అంటే బుద్ది కర్మములను చేయుటకు 
ప్రేరేపించునది బుద్ది చేయు కర్మములను లోపములేనట్లు పూర్తి చేయుటకు 
దారిచూపునది కూడ బుద్ధియే కావున శక్తి, భక్తి, జ్ఞానములు ఒక చోట చేరినచో 
మానవునికి ఇంక కావలసినదేమున్నది అట్టి వ్యక్తియే పరిపూర్ణుడైన వ్యక్తి 
అందుకే భగవద్గీత (1) ఆసక్తి, శక్తి (ఇచ్చాశక్తి) త్వమ్‌ కర్మయోగము, (2) భావము, 
జ్ఞానశక్తి (పేమ, తత్‌, భక్తియోగము, (3) బుద్ది, క్రియాశక్తి, జ్ఞానము, అసి 
జ్ఞానయోగములను తెలుపు పరిపూర్ణ శాస్త్రము 


ఇక కర్మ విషయము  కర్శలేనిది ఎ ప్రాణి కూడ ఒక్క క్షణం 
జీవించలేడు ఒక రకంగా విశ్రాంతి కోసం నిద్రపోవటం రూడా పనే 
అందువలన ఎ పని చేయకుండ ఏ ప్రాణి ఉండదని భగవద్గీత మనకు 
చెప్తోంది మనం చేసే పనులన్నీ మనం అనుకోవటం మన భ్రమ మాత్రమె 
ఆంగ్ల రచయిత AG Gardener Weare strangers to ourselves మనకు 
మనమే పరాయివాళ్లము అన్నాడు అనగా మనల గురించి మనకే పూర్తిగా 
తెలియదు అని అర్థము ఇది వాస్తవము కర్మలు మూడు విధములు 1) 


220 అనుష్టాన వేదాంతము 


కర్మ, 2) వికర్మ 3) అకర్మ 
1) కర్మ అనగా శాస్త్రం సమ్మతించిన కర్మములు 
2) వికర్మ అనగా శాస్త్రం నిషేధించిన కర్మములు 
3) అకర్మ కర్మ చేయకుండా ఉండటం తెలుసుకోవటం 


కర్మలేని జీవితం లేదు అంటే కర్మ చేయకుండా ఉండటమేమిటి 
అను ప్రశ్న ఉదయిస్తుంది అకర్మ అంటే ఎమిటో గీత జ్ఞానయోగం (4వ 
అధ్యాయం)లో వివరించింది సూక్ష్మంగా దీని అర్ధం ఇది ఒక పని 'నేను 
చేశాను అని భావిస్తే ఆ పని ఫలితం మంచిదైనా చెడుదైనా మనమే అనుభవించాలి 
కర్మఫలితం అనుభవించటానికి “పునరపి జననం, పునరపి మరణం 
కొనసాగుతూనే ఉంటుంది కర్తృత్వం మన మీద వేసుకొనకుండా జీవాత్మ 
పరమాత్మయే కదా, పరమాత్మయే ఈ పని చేయించాడు అని భావిస్తే మనము 
చేసిన కర్మ 'అకర్మ' అవుతుంది దాని వలన 'విముక్తి' కలుగుతుంది అట్టి 
వానిని “కర్మయోగి అన్నారు ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది భగవంతుడు 
చేయిస్తున్నాడు అని హత్యలు చేయవచ్చునా? అట్టి కర్మలను '“వికర్మలు' 
అన్నారు వికర్మలు భగవంతుడే చేయించాడని మనము అనుకున్నా భగవంతుడు 
బాధ్యత స్వీకరించడు 


తాను కోరకుండ తనకు లభించిన వాటితో సంతృప్తి చెందుతూ, 
సమబుద్ధితో మెలిగేవాడు కర్మలు చేసినా కర్మలు చేయనివాడి కిందే లెక్క 
అనగా కర్మఫలితం వానినంటదు సుఖదుఃఖాలను సమచిత్తంతో గ్రహించడమే 
కర్మయోగి లక్షణం సుఖాలన్నీ మన ప్రయోజకత్వం అని, దుఃఖాలన్నీ 
భగవంతుడు కల్పించాడని భావించేవాడు “కర్మయోగి కానేరడు 


భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగము పేరుకు జ్ఞాన 
యోగమైనను అది మనకు తెలిపేది కర్మను గురించి మొదటి ఆరు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 221 


అధ్యాయములు కర్మయోగమును వివరించును 4వ అధ్యాయములో 12 
నుండి 20 శ్లోకముల వరకు కర్మను గురించి వివరించబడింది 


కర్మల ఫలప్రాప్తిని కోరు మానవులు ఈ లోకమున దేవతల 
నారాధించుచున్నారు ఎలనన కర్మ ఫలసిద్ది ఇచట శీఘ్రముగా కలుగుచున్నది 
ఆత్మజ్ఞానము కంటే శీఘ్రముగా పొందకలిగినది కర్మఫలప్రాప్తి ఇహము అని 
లేక మనుష్యలోకము అని చెప్పబడునది ఇంద్రియముల ద్వారా గ్రహించనగు 
ఈ ప్రపంచమే బుద్దిహినులు ఎది త్వరగా లభించనున్నదో దానియందే ఆసక్తి 
కలిగి దానిని కోరుచుందురు మానవుల చిత్తమందు కలుగు మనః పరి పాకమును 
బట్టి వారికి ఫల ప్రాప్తి యగుచున్నది 


భగవానుడు ఇలా చెప్పాడు “నన్ను కర్మలు అంటవు నాకు 
కర్మఫలమందు అపేక్ష కూడలేదు ఈ విధముగా నన్ను తెలుసుకొనువాడు 
కర్మలచే బంగి ంపబడడు ” 


అహంకారము గలవానికి కర్మలు మనోవికారము కలుగజేయును 
భగవానుని యందు - అహంకారము ఎంతమాత్రమును లేదు - కావున అతడు 
కర్మలచే అంటబడడు అర్హతకు మించిన వాటిని ఆశించుట కోరిక యనబడును 
భగవానుడు పరిపూర్ణుడు అన్నిటిని తనలో దాచుకుని అతీతుడైనాడు 


ముక్తిని కోరు ముముక్షువులు నిష్కామకర్మలు చేయుదురు వివేకులు 
అహంకారమును, కోరికలను విడుతురు గాని కర్మను విడనాడలేరు 


కర్మ ఎట్టిది, అకర్మ ఎట్టిది అను విషయములను జ్ఞానులే 
తెలుసుకొనజాలరు 


కర్మ యొక్క స్వరూపమును బాగుగా తెలుసుకొనవలయును కర్మ 
ఎది అని కూడ తెలుసుకొనవలయును కర్మాతీతమైన స్థితిని గురించియు 
యెరుగవలయును 


222 అనుష్టాన వేదాంతము 
(4-18) శ్లోకము ప్రధానమైనది 


శో కర్మణ్య కర్మయః పశ్యేత్‌ అకర్మణి చకర్మయః 
సబుద్ధిమాన్‌ మనుష్యేషు సయుక్తః కృత్న్న కర్మకృత్‌ ॥ 


కర్మణి - అకర్మ - యః - పశ్యేత్‌ - అకర్మణ - చ - కర్మ - యా 
సః - బుద్ధిమాన్‌ - మనుష్యేషు - సః - యక్తః - కృత్స కర్మకృత్‌ ॥ 


కర్మణ్‌ = కర్మము నందు, అకర్మ = అకర్మమును, యః = ఎవడు, 
పశ్యేత్‌ = చూచునో, అకర్మణి చ = అకర్మమునందును, యః = ఎవడు, పశ్యేత్‌ 
= చూచునో, సః = అతడు, మనుష్యేషు = మనుష్యులందు, బుద్దిమాన్‌ = 
వివేకియును, సః = అతడు, యుక్తః = యోగముతో కూడినవాడును, 
కృత్సుకర్మకృత్‌ = సకల కర్మలను ఆచరించినవాడు, భవతి = అగుచున్నాడు 


కర్మమునందు అకర్మమును, అకర్మమునందు కర్మమును 
చూచువాడు మానవులలో మేధావి అతడే యోగి అగును అతడే సకల 
కర్మములను ఆచరించినవాడు, కర్మబంధమునకు అతీతుడును అగును 


ఈ శ్లోకమునకు (18) శంకరభాష్యసారము 


కర్మము ప్రకృతి స్వభావము అకర్మము ఆత్మస్వభావము అవివేకులు 
ఈ రెండింటి మధ్య గల భేదము తెలియక దుఃఖము నొందుదురు 
వర్తమానకాలము నుండి ఒక ఉదాహరణ - మనము రైలుబండిలో ప్రయాణించు 
నపుడు బయటనున్న చెట్టు మొదలైనవి వ్యతిరేకదిశలో పరుగిడుతున్నట్లు 
కనబడును కదలిక లేని చెట్లు కదులుచున్నట్లు కనబడుట అను కర్మను 
చేయుచున్నట్లు కనబడును చెట్లు కదలకపోవటం అకర్మము కదలినట్లు 
కనబడటం కర్మ అనగా అకర్మములో కర్మకనుపించటం అలాగే దూరముగా 
సముద్రము మీద పోతున్న ఓడ చలనము లేనట్లు కనబడును ఓడ 
కదలటము కర్మము చలనము లేనట్లు కనబడటం అకర్మము అనగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 223 


అజ్ఞానం వలన కర్మము అకర్మముగా కనబడును అలా ప్రకృతి యందు 
మాయచే ఒకదాని స్వభావము మరొకదానిలో కనబడును 


అజ్ఞాని అగువాడు దేహమే తాను అనుకొనుచు “నేను ఇపుడు 
పనిచేయుచున్నాను నేను ఇపుడు విశ్రాంతి తీసుకొనుచున్నాను” అని ప్రకృతి 
కర్మమును ఆత్మకు ఆరోపించుచున్నాడు ఈ అజ్ఞాన స్టితియే అకర్మము నందు 
కర్మము అగుచున్నది ఆత్మస్వరూపము ఎరిగిన జ్ఞానికి అహంకారముండదు 
అతని శరీరము ఎల్లపుడు కర్మము చేయుచున్నను ఆత్మసాక్షిగా మాత్రమే 
ఉండును ఎట్టి కర్మములతోను అది బాంధవ్యము ఉంచుకొనదు 


వర్తమాన ఉదాహరణ రెలుబండియందు ప్రయాణీంచుచు 
నిద్రించినవాడు నడచినవాడు కాజాలడు అదే సమయంలో నిద్రెంచెడివాడును 
కాదు శరీరము చేయు కర్మము లేవియును ఆత్మను అంటుట లేదు 
కర్మమునందు అకర్మము అనెడి గొప్పస్టితియే అది జ్ఞానులకు, వివేకులకు 
మాత్రమే అది సాధ్యము 


ఈ శ్లోకమునకు (18) రామానుజభాష్యసారము 


కర్మము = శరీరము మొదలగువాటితో జరుపబడు అన్ని పనులు, 
అకర్మము త జ్ఞానము 


వంట చేయుట కర్మము కాలక్రమమున రుచికరమైన వంట 
చేయు నేర్పు వస్తుంది ఈ నేర్పును జ్ఞానము అందురు ఆ జ్ఞానమే అకర్మము 


ఇచట కర్మమునందు అకర్మమున్నది ఏ కార్యమునైనను సక్రమముగా 
చేయుట ద్వారా జ్ఞానము కలుగును ఇదే కర్మమునందు అకర్మము 
నిపుణత్వము ఇంకను పెంచుకొనినచో అపుడది కర్మముగా మారును అనగా 
ఇందాకటి అకర్మయైన నిపుణత్వములో కర్మము అగు వంటను మిళితము 
చేయుట ఇదే అకర్మము నందు కర్మమును చూచుట అగుచున్నది ఈ 


224 అనుష్టాన వేదాంతము 


విధముగా కర్మము ద్వారా జ్ఞానము (అకర్మము) వృద్దియగును అనగా తన 
అత్మస్వరూపమును అనుసంధానము చేసి చేయు కర్మములో ఆత్మ స్వరూప 
జ్ఞానము ఇమిడియున్నట్లు ఎరింగినచో కర్మములో జ్ఞానము అను అకర్మమును 
చూచువాడు అగును అకర్మయగు తన యాత్మ స్వరూప జ్ఞానముతో కర్మ 
చేసినపుడు ఆ కర్మ జ్ఞానముతో కలిసినందున జ్ఞానమగు అకర్మములో 
కర్మమును చూచినట్టగును ఈ విధముగ జ్ఞాన, కర్మలు రెండును ఒకదానితో 
మరొకటి చేరియుండుట వలన జ్ఞానము కర్మ ఆకారముగను, కర్మ జ్ఞాన 
ఆకారముగను అగుచున్నవి అను విషయము గ్రహిం చినవాడు వివేకియగును 


ఈ శ్లోకమునకు (18) మధ్యభాష్యసారము 


కర్మ జీవులచే నాచరింపబడు వృత్తి, వ్యాపారము, క్రియ, అకర్మ 
అ = విష్ణువు, కర్మము = విష్ణువు యొక్క కర్మము లేక విష్ణువును చేరిన 
కర్మము 

జీవుడు చేయు కర్మలకన్నిటికి తానే కర్తయని తలంచుచున్నాడు 
వాస్తవమునకు అతను చేయు కర్మలన్నియు మహావిష్ణువు సంకల్పములే 
అన్నింటికి తానే కర్తనను భావనను వదలి, తన ద్వారా జరుగు కర్మములన్నిటికి 
భగవానుడే కారణభూతుడనియు, అతడే కర్తయని భావించువాడు కర్మము 
నందు అకర్మచూచినవాడగును స్వప్నమునందు కనబడు సకల కార్యములున్ను 
ఈశ్వర సృష్టియెనను, తాను చేసినవి వలె స్వప్నమున చూచుచున్నాడు 
స్వప్నము నందు ఒక జీవుడు చేయు కర్మమునకు అతడు కర్మ కానేరదు 
అచట జరుపబడు కర్మములకు వాస్తవమునకు విష్ణువేయగును స్వప్నము 
నందు జీవుడు తాను కర్త కాలేని అకర్మము నందు నిలిచియున్నాడు అపుడు 
విష్ణువు యొక్క కర్మము జరుగుచున్నదని గ్రహించినవాడు అకర్మమునందు 
కర్మమును చూచుచున్నాడు మానవుడు తన యొక్క కర్మయని భావించి 
చేయుట, నింహంకారియై చేయుట మొదలగు అన్ని కర్మములు వాస్తవమునకు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 225 


విష్ణువు యొక్క కర్మములే యగుచున్నవి దీనిని తెలుసుకొనినవాడు 
బుద్ధిమంతుడు 


ఈ శ్లోకమునకు (18) శ్రీధరుల భాష్యసారము 


కర్మణా బధ్యతే జన్తుః - ప్రాణ యైనవాడు కర్మచే కట్టబడు చున్నాడు 
అనునది ప్రమాణము జీవుని బంధించుట కర్మము యొక్క స్వభావము 
అహంకార, మమకారములు లేనివాడు కర్మములను ఈశ్వరార్పణముగా 
చేసినచో అట్టి కర్మము మానవుని బంధించుట లేదు నిష్కామముగా చేయు 
కర్మ పాతబంధములను తొలగించుచున్నది కావున కర్మము నందు అకర్మమును 
చూచు టయనునది బంధము కల్గించు కర్మములను బంధవిముక్తి కలిగించు 
కర్మముగా మార్చుట యనబడుచున్నది సోమరితనముచే మంచికార్యములు 
చేయకుండుట అకర్మము అనబడును అకర్మమునందు కర్మము చూచుట 
వివేకి యొక్క బాధ్యత 


ఈ శ్లోకముపై స్వామి వివేకొనందుని ఉపదేశము 
సంఘజీవితమున, ఎకాంత జీవితమున రెండింటి యందు మనస్సు 
పరిపక్వత నంది యుండవలయును 


కర్మము నందు అకర్మము యుద్దము వంటి పనులందు కూడ 
మనస్సు ప్రశాంతముగానుండుట కర్మమునందు అకర్మము అగును 


అకర్మము నందు కర్మము ఎకాంతవాసమున బాహ్యకర్మలను 
విడనాడి భగవంతుని స్మరణ చేయుట అనెడిది అకర్మమునందు కర్మము 
బాహ్యకర్మలు చేయకపోవటం అకర్మము భగవంతుని స్మరణ కర్మము 


ఎదో ఒక స్థితిలో మాత్రమే పక్వముగా నుండు మనస్సు అసంపూర్ణము 
అటు సంఘ జీవితంలోనో ఇటు ఎకాంతంగానో ఎదో ఒక స్టితిలో మాత్రమే 
పరిపక్య్వమైన మనశ్శాంతిని పొందగలిగినవాడు అసంపూర్తుడే 


226 అనుష్టాన వేదాంతము 


రణరంగములో శ్రీకృష్ణుడు, అర్జునుని స్థితి, కర్మ, అకర్మలకు గొప్ప 
ప్రతీకము కృష్ణుడు వేగముగా పరుగెత్తుచున్న అశ్వములను నిర్దేశిస్తూ, 
గీతోపదేశమునకు చిహ్నముగా కుడిచేతితో చిన్ముద్రను చూపుచున్నాడు 
(చిన్మయము = స్వచ్చమైన జ్ఞానము పరమాత్మ) రెండు చేతులు ఇలా 
కర్మలు చేయుచున్నవి కాని అతని ముఖవిలాసము ప్రశాంతంగా, నిశ్చలంగా 
మేరువు వలె ప్రకాశిస్తోంది ఇది కర్మమునందు అకర్మము కర్మము ప్రకృతితో 
కూడినది విరాట్‌పురుషుడు కర్మము చేయడు, అను సత్యమును కృష్ణుడు 
విశదపరచుచున్నాడు కర్మను అనుసరించుచున్నను మనశ్చాంతితో నుండుటయే 
కర్మయందు అకర్మము అను సిద్దాంతమునకు ప్రత్యక్ష సాక్షి 


ఇక అర్జునుడు కర్తవ్యహీనుడై నిలబడియున్నాడు తాత్కాలికంగా 
కర్మను విసర్జించాడు అతనికి మనణ్లశము అధికముగానున్నది ఒకవైపు 
భయం మరొకవైపు దుఃఖముతో విలవిలలాడుతున్నాడు కర్తవ్య హీనుడగుట 
అకర్మము క్లేశముతో విలవిలలాడుట ఒక విధమైన కర్మము చేయుటయే 
ఇది అకర్మము నందు కర్మము ఇదే సామాన్య మానవుని స్టితి 


మానవ జీవితమున యోగియైనవాడు ఏ విధముగా ప్రవర్తించవలెనో 
యోగీశ్వరుడైన కృష్ణుడు తానే ప్రవర్తించి చూపుచున్నాడు యుక్తాయుక్త 
విచక్షణ లేక మానవుడు యేమరిపాటు చెందుట తగదు అనుటకు అర్జునుని 
దైన్యస్టితి చక్కని ఉదాహరణ అన్ని భాష్యముల మూలాధారము వీరిరువురి 
స్థితి యొక్క దృశ్యమునందు ఇమిడియున్నది వీనిని చక్కగా నెరిగినవాడు 
బుద్ధిమంతుడగును అతడే ఉత్తమయోగి అగును ముక్తితోపాటు ఇహపర 
సుఖములు రెండింటిని పొందగలవాడు అతడే 


గురుశిష్యులైన శ్రీరామకృష్ణ సరమహంస, వివేకానందుడు కూడ 
దీనికి ప్రతీకలే 


శ్రీరామకృష్ణ పరమహంస బాహ్యరూపమున నిష్కాయుడుగా అకర్మము 


వేదాంతం - కర్మసిద్దాంతము 227 


నందుండెను కాని మానసికముగా భగవంతుని ధ్యానము అనెడి గొప్ప 
కర్మము చేయుచుండెను ఇది అకర్మములో కర్మ 


వివేకానందుడు లోకహితమనెడి గొప్ప కర్మచేయుచు అంతరంగమున 
ఆత్మస్వరూపమనెడి అకర్మము చేయుచుండెను ఇది కర్మములో అకర్మ 


కర్మఫలితం అనుభవించక తప్పదు అని వేదాంతం చెప్తోంది 
పునరపి జననం, పునరపి మరణం అను వలయములో సంచితకర్మశేషం 
అనుభవించాలని, కర్మనిశ్శేషం అయేదాకా అనగా కర్మఫలితం మనకు అంటని 
యోగీశ్వరప్టితికి ఎదిగే దాకా ఈ వలయం తప్పదు కర్మఫలితం తప్పదు మరి 
ఈ కర్మఫలితాల లెక్కలను వ్రాసేదెవరు? దానిని పర్యవేక్షించేదెవరు? అసలు 
అట్టివారు ఎవరైనా ఉన్నారా? సమాధానం ఒక్కటే ఎవరూ లేరు 


చిత్రగుప్తుడు మన కర్మల లెక్కలను నిర్వహించునని పురాణాలు 
చెప్పున్నాయి పురాణాల అరటిపండు వంటివి, అందుపై తొక్కు తీసివేస్తే కాని 
లోపం ఫలము మనకు దక్కదు ఆ తొక్కే పౌరాణిక గాధలు, పేర్లు లోపలి 
ఫలమే అంతరార్థము చిత్రగుప్ప్నడు, యముడు లాంటి పేర్లు కూడ 
సంకేతార్దములో చెప్పబడినవే 


ఆత్మజ్ఞానము పొంది కర్మ విముక్తుడు కావటానికి జీవుడు అనేక 
స్థాయిల ద్వారా ఎదగవలసియున్నది ఈ స్థాయిలే కర్మ ఫలితములు 
మానవులు వారివారి వాసనల అనగా ప్రాపంచిక కోరికలు, అనుబంధాలు, 
స్థాయిననుసరించి వివిధ స్థాయిలలో ఉంటారు ఈ వాసనలు అంతరించే 
దాకా పునరపి జననం, పునరపి మరణం తప్పదు చైతన్యము, స్మృతి 
(consciousness) వారివారి స్థాయిలను బట్టి ఉంటుంది ఈ స్థాయిననుసరించి 
వారి కర్మ ఫలితములు వారి కారణ శరీరమును అంటిపెట్టుకుని ఉంటాయి 
ఆ కారణ శరీరమునే చిత్రగుప్పడను లేఖకునిగా (ఉంం0ల[౧1100 గా 
సంకేతపరచినారు పురాణాలలో 


228 అనుష్టాన వేదాంతము 


జీవితము ఒక వలయము దీనిని నాలుగు భాగములుగా చెప్పవచ్చు 
(1) స్తూల లేక ముతక భాగము (్రr055) (2) సూక్ష్మ లేక యుక్తి గల భాగము 
(subtle) (3) సూక్ష్మతరమైన భాగము (More subtle) (4) మిక్కిలి : 
ఉదాత్తమైన భాగము (Most subtle) రెండు అక్షములు వలన 5 
నాలుగు ధృవములు ఎర్పడును ఇందు (1) స్టూలమైనదియైన 4 
ప్రాపంచిక జీవితము లేక సంసారము (2) సూక్ష్మమైన అంతర్గత చైతన్యము 
(consciousness) మిగిలిన రెండు భాగములు ఈ రెండవ భాగము యొక్క 
ఉన్నతస్థాయిలు 


బాహ్యా స్టూలమైన సంసారము ఒక విధముగా మన అంతర్గత సూక్ష్మ 
శరీరము, లేక ప్రపంచమునకు ప్రతిబింబము ఎందుకనగా మన బాహ్య 
సంసారమును నడుపునది మన అంతరంగమందలి సంకల్ప, వికల్పములే 


అంతరంగమందలి భావములే ఈ సంకల్ప, వికల్పములు 
సంకల్పమనగా స్టిరనిర్ణయము వికల్పమనగా (భ్రాంతి, సందేహము 
అనిశ్చయము ఇవి బయటకు తెలియవు నిద్రావస్టలోని సంకల్పములు 
జాగ్రదావస్థలో వికల్పములు కావచ్చు ఈ సంకల్ప, వికల్పములే చిత్రగుప్తుని 
రచనకు ప్రతీకలు ఇవి సూక్ష్మమైన కారణ శరీరముతో అనుబంధంగా 
ఉంటాయి 


ఇక ధర్మరాజైన యముడు ఎవరు? అతడే ధర్మాధిపతి ధర్మము 
నెరిగినవాడు ధర్మమును ఎరుగుట అంటె ధర్మ, అధర్మ విచక్షణము అది 
మనలోనే ఉంది మనలోని ధర్మాధర్మ విచక్షణజ్ఞానమే (dIsceMIng power) 
యమ ధర్మరాజుకు ప్రతీక మనస్సు ప్రక్షాళనమైనపుడు చేసిన అధర్మమునకు 
పశ్చాత్తాపము కలుగుతుంది ఆ పశ్చాత్తాపము చేసిన నేరమునకు శిక్ష ఆ స్థితే 
ధర్మదేవతకు ప్రతీక 


జనన మరణములు అనివార్యములు మమకారము, స్వార్ధము 


వేదాంతం - కర్మసిడ్దాంతము 229 


అనెవి అజ్ఞానం వలన జనించేవి జీవుడు శరీరమును విడిచి వెళ్లేటపుడు తనతో 
బాటు భూత సూక్ష్మాలను తీసుకుపోతున్నాడని బృహదారణ్యక ఉపనిషత్తులో 
(4-4-1) చెప్పబడింది అనగా జీవుడు ముబ్యప్రాణమును, ఇంద్రియాలను, 
మనస్సు, అవిద్య, కర్మము, పూర్వబుద్ధిని, కారణ శరీరము ద్వారా తీసుకుని 
వెళ్తాడు శృతిననుసరించి సైతం ఈ విధముగానే చెప్పబడింది (బ్రహ్మ 
సూత్రములు, తృతీయాధ్యాయం, ప్రధమ పాదము) జీవులు తాము చేసిన 
కర్మ ఫలితమును అనుభవించి తీరాలి పూర్వకర్మ జన్యవాసనలు సంస్కారములు 


ఇవి లింగ శరీరం (కారణ శరీరం) (Astral body) తో పాటు 
ఉంటాయి జీవుడు తాను చేసిన కర్మఫలములను అనుభవించటానికి తగిన 
శరీరాన్ని అనగా యోనిని పొంది మళ్లీ జన్మిస్తాడు పునర్జన్మ అనేది సంచిత 
కర్మను అనుసరించి ఉంటుంది 


మానవజన్మ పొందిన తరువాత ఆ వాసనలు గల కారణ శరీరంలో 
నున్న జీవుడు పునర్ణన్మలో మానవజన్మ కాక మరొక జన్మ పొందటం అనేది 
అసంభవం సృష్టిలో పురోగమనవె తప్ప తిరోగమనం ఉండదు 
పురోగమనంలోనే సంచిత కర్మఫలాన్ని అనుభవించాలి తప్పదు 


మనకు మనమే విధి మన కర్మ చేసినది మనమే కదా! అనుభవించేదీ 
మనమే విధి వ్రాత అంటూ ఎదీ లేదు మన కర్మములే మన విధి ఆత్మజ్ఞానం 
ద్యారా సంచిత, ఆగామి కర్మ ఫలితములను నిరోధించవచ్చు కాని ప్రారబ్ధ 
కర్మను నిరోధించలేము దానినే మనము విధి అంటాము అయినా 
ఆత్మజ్ఞానికి (ప్రారబ్బకర్మ అనుభవిస్తున్నా దాని కష్టసుఖాలు అతనికి అంటవు 


సృష్టి పరబ్రహ్మ ఇచ్చాఫలితమే ఇది సత్యమే కర్మఫలం 
అనుభవించాలి అను నియమం కూడ పరబ్రహ్మ ఇచ్చాఫలితమే రాని ఆ 
కర్మఫలం ఎమిటి అనేది పరమాత్మ ఇచ్చ కాదు అది మన సంచిత కర్మఫలితం 
ఇది కూడ సత్యమే ఈ స్థూల శరీరాన్ని నడిపేది బుద్ధి మరి బుద్దిని నిర్దేశించేది 


230 అనుష్టాన వేదాంతము 
ప్రారబ్ధ కర్మ అందుకే “బుద్ధిః కర్మానుసారిణి. అన్నారు 


గీతోపదేశ సందర్భంలో శ్రీకృష్ణార్ణునుల స్థితి వ్యక్త దృశ్యము మన 
నిత్య జీవితమునకు ప్రతిబింబం కర్మములకు అతీతంగానున్న శ్రీ కృష్ణుడను 
మూర్తిని విశదపరచు దృశ్యమే ఇది ఇక అర్జునుని స్టితి నేటి సగటు మానవుని 
పరిస్థితికి చిహ్నంగా ఉంది అతడు అటు మహారుషి కాడు, అలాగని ఇటు 
మహాపాపి కూడ కాదు భౌతికమైన బాధలు, దుఃఖాలు, అశాంతి నుండి 
విముక్తి కొరకు మహా తపన పడుతున్న జీవుడే అతడు అతడు క్షత్రియుడు గాన 
కర్మ జీవుడైన యోధుడు తన కర్తవ్యము సరిగా తెలియక, జీవిత పరమావధిని 
(02) గురించి అలజడి, గందరగోళము పడుతూ మరొకవైపు విముక్తి, 
మనశ్శాంతి కొరకు తపన పడుతున్న శీవుడతడు అందుకే అతడు సగటు 
మానవునికి ప్రతీక ఉద్వేగభరితమైన నేటి ప్రపంచములో (జీవితములో) 
ఆశలు చంపుకోలేక, కోరికలు తీర్చుకోలేక, కావాలనుకున్నది సాధించలేక, 
సాధించిన వాటితో తృప్తిపడక మానవుడు సతమతమవుతున్నాడు 


ఈ స్టితి నుండి విముక్తి కొరకు మార్గం ఒకటే యోగేశ్వరుడైన 
శ్రీకృష్ణుని పద్దతి ఇక్కడ కృష్ణుడు అంటె చారిత్రక పురుషుడుగా కాదు (౧౦1౬౧ 
histoncal person) బ్రహ్మజ్ఞానసిద్ధి పొందిన యోగేశ్వరుడైన జీవన్ముక్తుడుగా 
మాత్రమే భావాతీత ధ్యానమునకు (Transcendental state of Mind) 
కృష్ణుడు పరిపూర్ణమైన ప్రతీక ఆ స్థితి కొరకు సాధన చేయుటయే కర్మ 
ఫలితముల నుండి విముక్తి కొరకు మార్గము 


ఇది అందరికి సాధ్యపడుతుందా? అంటే సాధ్యపడదు ఆ స్థితికి 
కూడ గీత సమాధానం చూపింది (18వ అధ్యాయం 66వ శ్లోకం) 
శో సర్వధర్మాన్‌పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 

అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥ 


వేదాంతం - కర్మసిద్దాంతము 231 
ఇది గీతాశాస్తానికి (గీతోపదేశానికి) ఉపసంహారశ్లోకం 


తా॥ “అర్జునా! సమస్త ధర్మాధర్మములను అనగా వర్ణాశ్రమ పరిస్థితి 
స్వభావానుసారంగా మానవుని కర్తవ్యాలైన కర్మలన్నిటితో పాటు, నిషిద్ధ కర్మల 
సైతం నాయందే త్యజించి పరమెశ్వరుడనైన నన్నొక్కడినే శరణు పొందు, ఇట్టి 
నిశ్చిత బుద్ది గల నిన్ను, సర్వశక్తివంతుడనైన నేను (పరమాత్మను) సమస్త 
పాపముల నుండి విముక్తి చేయగలను నీవు దుఃఖింపనక్కరలేదు ” 


“ఈశ్వర శరణాగతి' అనేది అన్ని శాస్త్రముల పరమరహస్యం 'ఈశ్వర 
శరణాగతి అనేది లేనపుడు సన్యాసం సైతం ఫలం ఇవ్వదు 


ఇక్కడ “శరణాగతి” అంటే మనం చేసే ప్రతి పని భగవంతుని ద్వారానే 
జరుగుతున్నది అను పరిపూర్ణ విశ్వాసముతో మనం నిమిత్తమాత్రులమే 
(instruments) అని మనసా, వాచా, కర్మణా మనలను మనం అర్పణం 
(surrender) చేసుకున్నపుడు “నేను, 'నా ప్రయోజకత్వం' అను భావన 
తొలగిపోతుంది అపుడు 'నేను నీవు' స్థాయి నుండి 'నీవే నేను' అను స్థాయిలోకి 
అటుపై 'సర్వం నీవే అను పరమోన్నత స్థాయికి మనం ఎదగటం జరుగుతుంది 
అందువలన భగవంతుని మీద ఎంత విశ్వాసం ఏర్పడుతుందో మన మీద 
మనకు కూడ పరిపూర్ణ విశ్వాసం ఏర్పడుతుంది 

మన కర్తవ్యం మనం నిర్వహించటానికి ఈ విశ్వాసము ఎంతో 


అవుసరము భావాతీత స్థితికి చేరటానికి భగవంతునికి ఆత్మార్పణ ($611- 
surrender) చేయటం దగ్గర మార్గము 


ఈ సందర్భములో కర్మములు ఎందుకు చేస్తున్నాం? అని ప్రశ్న 
వస్తుంది దానికి సమాధానం ఒక్కటే కర్మములు సంతుష్టి కొరకు 
చేస్తున్నాం కాని కర్మముల వలన నిత్య సంతోషము వస్తుందా? రాదు మరి 
కర్మములు చేయనవసరము లేదా? ఉన్నది ఈ శరీరమున్నంత వరకు 


232 అనుష్టాన వేదాంతము 


కర్మములు చేయక తప్పదు కాని ఇవి భౌతికము మాత్రమే, నిత్యసంతుష్టినిచ్చేది 
నిత్యమైనది వేరొకటి ఉన్నదని గ్రహించాలి జ్ఞానికి, అజ్ఞానికి భౌతిక శరీరంలో 
ఏమి తేడా ఉండదు ప్రాపంచిక విషయాలు, వ్యవహారాలు ఇద్దరికి ఒక్కటే 
ఏమి భేదము కనబడదు కాని ఈ సర్వసృష్టికి మూలమైన పరంజ్యోతి ఒకటి 
ఉన్నదని అది నిత్యసత్యమైనదని తెలియుటలోనే ఇద్దరికి భేదమున్నది జ్ఞాని 
ప్రాపంచిక కర్మములు చేయుచున్నను, విషయలోలుడు కాడు వ్యామోహం 
ఉండదు ఏ కర్మము చేయుచున్నను అతని మనస్సు నందు పరంజ్యోతియే 
గోచరిస్తు ఉంటుంది వ్యావహారిక కర్మములు చేస్తాడు కాని అవి అతని 
ధ్యేయము కాదు, గమ్యం కాదు అతని ధ్యేయం, గమ్యం పరంజ్యోతియైన 
పరబ్రహ్మము మాత్రమే ఈ శరీర ప్రపంచాలతో మమేకం కాకుండ, తాను 
శాశ్వత ఆనందప్రదమైన పరమాత్మ పదానికి చేరుకోడానికి సాధనంగా ఈ 
శరీరమును ఉపయోగించుకుని క్రమంగా ఆత్మజ్ఞాని అవుతాడు దీనివలన 
అతనికి కలిగే ప్రయోజనం ఎమిటి? ఆ స్థితి పొందినపుడే అది అర్ధమవుతుంది 
లేనిచో శృతానుభవముగా అనగా విని తెలుసుకొనినదిగా మాత్రమే మిగిలి 
పోతుంది ఆ అనుభూతి పొందగలిగిన నాడు ఆ పరమాత్మ కంటే తాను 
భిన్నమైనవాడు కాను అని తెలుసుకుని ఆ శాశ్వతానంద స్వరూపునిగా 
రూపొందుతాడు అతడే జీవన్ముక్తుడు ఇంతకీ సారాంశమేమంటే ఎంత 
భౌతికవాది అయినను అతనికి తానున్న స్థాయితో సంతుష్టి కలుగదు తాను 
ఎవరు? అను ప్రశ్న జీవితంలో ఎదో ఒక స్థితిలో అతను ఎదుర్కుంటాడు 
నిరంతరం ఉన్నత స్థాయి పొందాలని తపన పడుతుంటాడు లౌకికంగా 
చేరగలిగిన ఉన్నత స్థాయికి చేరినను ఇంకా ఏదో వెలితి ఉన్నట్లుగానే భావన 
పొందుతూనే ఉంటాడు ఏదో ఒక స్థాయిలో అది భౌతికమైన మానసిక ఆవేదన 
కాదు, అది ఆత్మ పొందు తపన అని గ్రహించగలుగుతాడు అది 
గ్రహించగల్లిననాడు ఆత్మజ్ఞాన మార్గము సుగమము అవుతుంది ఈ శరీరం 
ద్వారానే అది సాధ్యము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 233 


మానవ కర్మాచరణ దశలలో ఉన్నతమైనది, చివరది జీవన్ముక్త దశ 
ఈ దశను పొందిన మానవుడు స్టితప్రజ్ఞుడుగా గణింపబడతాడు ఆ స్థితి 
నందినవాడు కర్మములు చేసినా, చేయకపోయినా నష్టం లేదు అని గీతాచార్యుడు 
ఉపదేశించారు 


శో॥ నైవతస్యకృతేనార్జో 
నాకృతేనేహకళ్చన, 
నచాస్యసర్వభూతేషు 
కశ్చిదర్దవ్యపాశ్రయః (3-18), 

ఈ లోకమున ఆత్మజ్ల్ఞానికి కర్మముల వలన నేమియు ప్రయోజనము 
లేదు అంతకు ముందు చేసియున్న కర్మచేతగాని, ఇక ముందు చేయనున్న 
కర్మ చేతగాని ఎలాటి ప్రయోజనము లేదు అతనికి ఏ ప్రాణితోను 
ప్రయోజనకరమగు ఎ సంబంధమును లేదు అయినప్పటికి గీతాచార్యులే 
ఇలా అన్నారు 
శో కర్మణైవ హి సంసిద్ధి 

మాస్థితాజనకాదయ; 
లోకసంగ్రహమేవాపి 
సంపశ్యన్‌ కర్తుమర్హసి (3-20) 

జనకుడు మున్నగువారు కర్మము చేతనే ఆత్మజ్ఞానమును పొందిరి 

లోకోపదేశము కొరకైనను (జ్ఞానిని చూచి జనులు కర్మత్యాగులగుదురు, కాన 


వారిని కర్మములు చేయునట్లు ప్రేరణ చేయుటకైనను) నీవు కర్మల 
నాచరింపదగును 


విద్యుక్తమైన లోకవ్యవహారాలను నిష్కామబుద్దితో సక్రమంగా 
నిర్వర్తించాలని ఆదేశించారు 


234 అనుష్టాన వేదాంతము 


కర్మములు ఎందుకు ఆచరెంచాలి అను ప్రశ్నకు సమాధానంగా 
శ్రీకృష్ణుడు ఇలా అన్నారు 
శో యద్యదాచరతి శ్రేష్ట 
స్తత్తదేవేతరోజనః, 
సయత్ర్రమాణం కురుతే 
లోక స్తదనువర్తతే (3-21) 


శ్రేష్ణుడగువాడెట్టి కర్మముల నాచరించునో, వానిని సామాన్యుడు 
అనుకరించును అతడు దేనిని ప్రమాణముగ గ్రహించునో లోకమును దానినే 
అనుసరించును 


అందుకు ఉదాహరణగా తననే ఉదహరించుకున్నారు 


శో నమే పార్టాస్తి కర్తవ్యం 
త్రిషులోకేషుకించన, 
నానవాప్తమవాప్తవ్యం 
వర్తపవచకర్మణి (3-22) 


పారా! ముల్లోకములలో నాకెట్టి కర్తవ్యమును లేదు నేను పొందనిది 
గాని, పాొందవలసినది గాని లేదు అయినను లోకమునకు ఆదర్శముగ 
నుండుట నేను సదా కర్మములను చేయుచునే యుందును ఎందువలనననగా 
జీవన్ముక్తునికి కర్మలు చేయవలసిన అవసరం లేకపోయినా, అతడు కర్మములు 
చేయని పక్షంలో ఆయననే ఆదర్శముగా తీసుకున్న లోకులు అతని మార్గము 
ననుసరించి చెడిపోతారు ఇదే గీతాచార్యులు చెప్పిన లోకసంగ్రహ కర్మము 


రాగద్వేషాది మలిన మనోవృత్తులతో చేయు సత్కర్మములైనను పూర్ణ 
ఫలితమునీయజాలవు _ నిష్కామబుద్దితో, పరిశుద్ధ అంతఃకరణతో చేసిన 
సత్కర్మలు పరమాత్మకు సంపూర్ణ తృప్తి కలుగుటచే వాటి సంపూర్ణ ఫలితం 


వేదాంతం - కర్మసిద్ధాంతము 235 


శీఘ్రుకాలంలో లభిస్తుంది. జీవన్ముక్తుల కర్మములు సామాన్యులకు 
మార్గదర్శకములుగా ఉంటాయి 


జీవన్ముక్తికి భావాతీత స్థితి మార్గము మన కర్తవ్యం మనం 
నిర్వహించటానికి వలసిన ఆత్మవిశ్వాసము అపుడు మనకు ఎర్పడుతుంది ఈ 
స్టితికి చేరటానికి భగవంతునికి ఆత్మార్పణ ($6|-5676 160 చేయుట దగ్గర 
మార్గము అని చెప్పబడింది గదా! 


'శరణాగతి' అని మనం యాంత్రికంగా పనులు చేయుట కాదు గీత 
చెప్పింది అందుకే ముందు “శరణాగతి” అనగా ఎమిటో పూర్తిగా అర్థం 
చేసుకోవాలి 'శరణం' అనటం ఎంత తేలికో దాని అనుభూతి పొందటం అంత 
కష్టం "Self-surrender is knowingly to live, move and have our being 
In god" - “ఆత్మార్పణం' అంటే బహిరంగంగా మన చలనము మనకే 
ఉంటుంది చేసే పని నిజాయతీతోనే చేస్తాము ఇది మనకెందుకు, మనం 
ఎందుకు చేయాలి అను సంశయం ఉండదు కానీ, పని ఎంతసేపు చేసినా 
మనసులో మనం స్థిరీకరణ చేసుకున్న ఆ భగవంతుని రూపం మనోఫలకం 
మీద తేజరిల్లుతూనే ఉంటుంది ఈ పని చేస్తోంది అతడే, మన చేతులు, కాళ్లు 
అతని పరికరములు మాత్రమే అను భావన పొందటమే శరణాగతి" 


“గీత లో చెప్పిన యోగములు ఇవే యోగాలే భగవత్సాన్నిధ్యం 
పొందటానికి మార్గాలు “యోగం' అంటే భగవంతునితో సాన్నిధ్యం లేక 
సంయోగం తేక ఐక్యత పొందుట, లేక, అలా సాన్నిధ్యం పొందటానికి 
మార్గము ఈ యోగములకు ఆధారం పరిత్యాగం అంటే వదలిపెట్టుట 
(Renunciation) వదలటం అనగా వ్యామోహం త్యజించటం త్యజించుట 
అంటే కర్తవ్యాలను వదలి సన్యసించమని గీత చెప్పటం లేదు మనసు 
భగవంతుని మీద నిలిపి, స్వార్థం, వ్యామోహం వదలి కర్తవ్య నిర్వహణే మానవ 
ధ్యేయం అని గీత చెప్తోంది ఈ పరిత్యాగం కొరకు మనం సమాజమును వదలి 


236 అనుష్టాన వేదాంతము 


వనవాసమునకు వెళ్లనవసరం లేదు స్వార్ధచింతన, వ్యామోహం లేని కర్తవ్య 
నిర్వహణనే గీత ప్రధానంగా చెప్తోంది "A 16 01 non-attachment In the 
midst of duties combined with the knowledge of the nature of one's 


immutable eternal self - is the real message of Bhagavadgita " 


ఏకాగ్రత ద్వారా మనోనిగ్రహం సాధించినచో మనస్సుకు ప్రశాంతత 
వస్తుంది అపుడు “'మనలను' (56 మనం చూడగలుగుతాం అపుడు మన 
మీద మనకు తృప్తి, విశ్వాసం ఏర్పడుతాయి. ఈ ఆత్మతృప్తి, ఆత్మవిశ్వాసము 
ద్వారా మన బుద్ది క్షాళనమవుతుంది అలా శుద్ధమైన బుద్ది మనసును 
భావాతీత (౪209060661) ఆనందస్థితికి (01159) తీసుకువెళ్తుంది ఈ స్థితినే 
'గీత'లో 'యోగం' అన్నారు (4-20, 23) 
శ్గో॥ త్యక్త్వా కర్మఫలాసంగం 
నిత్యతృప్తోనిరాశ్రయః 
కర్మణ్యభి ప్రవృత్సొ2పి 
నైవకించిత్‌ కరోతి సః ॥ 
కర్మఫలమందాసక్తిని వీడి, ఎల్లపుడు సంతృప్పుడై దేనిని ఆశ్రయింపక 
కర్మములు చేయువాడు ఏమియు చేయనివాడే అగును 
శో గతసంగస్య ముక్తస్య 
జ్ఞానావస్టిత చేతసః, 
యజ్ఞా యాచరతః కర్మ 
సమగ్రం ప్రవిలీయతే ॥ 


సంగమును వదలి జ్ఞాననిష్టయందు గట్టిగా మనస్సు నిలిపి కేవలము 
దేవతారాధనము కొరకు గర్మములు చేయునట్టి ముక్తుల యొక్క కర్మ 
సంపూర్ణముగా లయమై పోవును 


వేదాంతం - కర్మసిద్దాంతము 237 


కాని అందరి మనుష్యులలో భగవంతుడు సమంగా వ్యక్తం కాడు 
కారణం ఎమిటంటే అందరు మానవులకు సమంగా భగవంతునిలో జీవించటం 
సాధ్యపడదు కాబట్టి ఈ భిన్నత్వము గుణకర్మల వలన కలుగుచున్నది (గీత 
4-13) 


స్వామి వివేకానందుని మాటలలో “ధర్మంలోను, (కర్తవ్యం (లేక) 
బాధ్యత) నీతిలోను స్థాయిలు ఉన్నాయి ఒక స్థాయి, స్టితిలోని ధర్మం (011) 
మరొకస్తాయిలోని స్థితిలోని ధర్మంతో భిన్నంగా ఉంటుంది అయినా అన్ని 
స్థాయిలలోను, స్థితులలోను పరిగణించదగు (ప్రాధమిక ధర్మములను 
అనుసరించవలసినదే స్వచ్చమైన మనస్సు, నిస్వార్దం, నిష్కామం, మానసికంగా 
భగవంతుని సాన్నిధ్యం” - ఇవి అందరికి సమానధర్మములు 


ఇంకొకటి ప్రధానమైనది ఆశ ఉండదగినదే కాని స్థాయికి మించిన 
ఆశ దుఃఖమునకు హేతువు జీవితంలో ప్రతి మనిషి తన కర్తవ్యములను, నీతి, 
ధర్మములను (Duties and Virtues) తన గుణకర్మములకు (పని) 
అనుగుణముగా నిర్ణయించుకుని తన ధర్మమును పరిపూర్ణముగా నిర్వహించి, 
తద్వారా భగవంతుని ఆరాధించవచ్చు 


కర్మసిద్ధాంతము, పునర్జన్మ ఉపనిషత్తులలోను, భగవర్గీతలోను 
ప్రధానాంశము “కర్మ అనగా పని (work Or action) - అంతేకాదు పనిని 
గురించిన భావములు కూడ కర్మ అనే అనాలి తెలిసి చేసినా, తెలియక చేసినా, 
ప్రతిక్రియగా చేసినా (ref16x) అది 'కర్మయే ఒక పనిచేసి దానిని మనం 
మరచిపోతాం కాని ఆ కర్మ ఫలితంగా ఎర్పడిన ముద్ర లేక స్మృతి (౧౧౪55100) 
శాశ్వతం దానినే సంస్కారం అంటారు స్మృతి లేక జ్ఞాపకశక్తి (౧6౧౫౦౧౧ కి ఆ 
సంస్కారములను స్పృహలోనికి (00౧౪౦1౦015 nd) తెచ్చు శక్తి ఉన్నది ఇలా 
స్పృహలోనున్న సంస్కారముల కలయికే ఒక వ్యక్తి యొక్క శీలము (character) 
గా రూపొందుతుంది ఆ శీలము (స్వభావం లేక ప్రవృత్తి) వ్యక్తి భావాలను, 


238 అనుష్టాన వేదాంతము 


నడవడికను రూపొందిస్తుంది ఆ విధంగా ఒక “కర్మ మరొక కర్మకు విత్తనం 
అవుతుంది కాబట్టి ప్రతికర్మ కారణము, ఫలితము కూడ అవుతుంది 


వర్తమానంలో మన స్థితికి మన కర్మలే కారణం అందువలన 
నిష్కామంగా, నిస్వార్ధంగా, మనస్సు నందు భగవంతుని స్థిరీకరణతో మన 
కర్తవ్యం (ధర్మం) మనం నిర్వర్తించటమే మార్గం అదే ఆత్మార్పణం (561- 
5606౧66౧ లేక సర్వం పరమాత్ముని కార్యములే అను స్టిర భావనతో జీవితం 
అను ప్రయాణం కొనసాగించుట 


మరి ఈ స్థిరీకరణకు సాధన ఎలా? మన ఇష్టదైవము యొక్క 
సగుణరూపమును మనస్సునందు సర్వదా స్థరపరచుట మరొక మార్గం 
ప్రణవము అనగా ఓం'కారమును మనస్సునందు ప్రతిధ్వనించునటుల సాధన 
చేయుట మరొక మార్గం మన హృదయంలో కేంద్రబిందువు ఆధారంగా 
తూర్పు వైపుకు తిరిగి ఎనిమిది దిక్కుల వైపు ఎనిమిది రేఖలను అనంతంగా 
ఆకాశంలోకి ఊహించుకుంటే, ఆ సాధన ధ్వారా అనంతమైన పరమాత్మ 
తేజమును కేంద్రముగా మన మనస్సులో దర్శించవచ్చు అది ఒక అనుభూతిని 
కలుగజేస్తుంది దీనిని గురించి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వివరించారు 
మన హృదయంలో ఊహించబడిన కేంద్రబిందువు వాడీ ఈ 
యోగములను గురించి మరొక్క విషయము గ్రహించ లల 
వలసియున్నది ధ్యానం, యోగాభ్యాసం రెండును శక్త నై డద ఆ 
మనలను మనమే పవిత్రం చేసుకోవడానికి, కుశాగ్రబుద్ధి పెంచుకోవటానికి 
ముఖ్యమైన సాధనాలు ద్యానం, యోగం ద్వానా ఆత్మను, పరమాత్మగా 
గ్రహించవచ్చు పరమాత్మగానే మార్పు చెందించవచ్చు “యోగం' కేవలం 
భౌతిక అంశాలకే పరిమితమైంది కాదు యోగంలో భౌతిక, మానసిక 
వ్యాయామాలు కూడ ఉంటాయి శరీరంలో శక్తి, సామర్ధ్యం ఒక భాగము, 
చైతన్యం మరొక భాగము అయినా అవి కలిసి పనిచేస్తేనే జీవితమునకు 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 239 


పరిపూర్ణత వస్తుంది శరీరమును నడిపించే చైతన్యమే “ప్రాణం” నాడీమండలం 
ద్వారా శరీరమంతా విద్యుచ్చక్తిని ప్రవహింపజేసే శక్తి కేంద్రమే 'సహసస్రారం' 
శరీర, చైతన్యాలు ధైర్యంగా ఉండుటకు శారీరక వ్యాయామం (భౌతిక యోగం) 
అవసరం అనారోగ్యం, బలహీనతలు లేకుండా ప్రాణాయామం వంటి భౌతిక 
యోగధ్యానం సహాయపడుతుంది 

ప్రకృతిని నడిపే శక్తిని 'యోగ అన్నారు ఆత్మపరమాత్మల సంయోగ న్ని 
కూడా రుషులు “యోగమని పిలిచారు ఆత్మవివేకంతో “అంతర్‌ యోగం 
సాధన ద్వారా పరమాత్మతత్వం తెలుసుకొనవచ్చును మామూలు మనిషి 
మహాపురుషుడు కావచ్చు ఇది “ఆధ్యాత్మిక యోగం” ఇందు మొదటి భాగం 
ఇంద్రియాలను, సమయమును, ధనవాంఛను, ఆలోచనలను అదుపులో 
ఉంచుకొనుట ఇక రెండవది ధ్యానం మనం ఎంచుకున్న అంశంపైన 
ఎకాగ్రత పెంచుకునే శక్తి “ధ్యానం” వలన లభిస్తుంది 


శారీరక వ్యాయామం వలన శరీరదార్డ్యం వస్తుంది - ఆధ్యాత్మిక 
సాధన ద్వారా శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ట, ప్రతిభ అను ఆధ్యాత్మిక సిద్దులు కలిగి ఆత్మలో 
దైవిక శక్తులు (ప్రేరణ పొందుతాయి ఈ విధమైన సిద్ధి పొందినవారు 
నిష్కామంతో, నిస్వార్థంగా సత్కార్యములు చేస్తారు ఇంకా ఉత్కృష్టత సాధిస్తే 
వరాలు ఇవ్వడం, శాపాలు ఇవ్వడం వంటి శక్తులు లభిస్తాయి అన్ని 
జీవులలోను ఆత్మ ఉంటుంది (ఆత్మవత్‌ సర్వభూతేషు) ఇది అందరికి 
తెలుసు అందరు చెప్తూ ఉంటారు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కాని 
ఎందరికి ఈ సత్యం అనుభవంలోకి వచ్చింది అనేది ప్రశ్నార్థకం 


“'ఆత్మయోగం' ద్వారా తత్వజ్ఞానం, దేవతాపరిచయం భగవత్‌ దర్శనం 
కలుగుతుంది లాభాలు, ఆశలు అహంకార ప్రదర్శన అను మూడు సంబంధాల 
నుండి ముక్తి పొందుతాడు అదే జీవన్ముక్తి జననమరణాలు సృష్టి క్రమంలో 
భాగమే అయినప్పటికి వాటికి అతీతమయిన స్థాయి “జీవన్ముక్తి' 


240 అనుష్టాన వేదాంతము 


'యోగిను ఇంద్రజాలంగా భావించకూడదు సిద్ధులు, శక్తులు 
లభిస్తాయని ఆశ చూపి యోగవిధానాలు అమ్ముకోవడం తప్పు పాశ్చాత్య 
స ప్రస్తుతం మనదేశంలో కూడా, ప్రాచుర్యం పొందిన యోగలో 

'ధ్యానము'ను విస్మరించి శారీరక వ్యాయామమ్ములకు మాత్రమే పరిమితం 
చేయబడుచున్నది అది మంచిది కాదు _యోగసాధనలో సత్రవర్తన, 


కతర్‌ (self-surrender) తో కూడిన భక్తి చాల ప్రధానమైనవి 


మన కర్మ సిద్దాంతము న్యూటన్‌ సిద్ధాంతమును పోలియున్నట్లు 
కనబడును అన్నాము 


"Action and reaction are equal and opposite" “క్రియ-దాని 
ప్రతిక్రియ సమానము, వ్యతిరేకము" దీనిని గురించి మరికొంత విచారించుదము 
వర్తమానం కంప్యూటర్‌ (00౧౧౧౮౦18౧ యుగం ప్రతి విషయము చిట్టాలు, 
లెక్కలతో పనిలేకుండా కంప్యూటర్‌లో నిలవ ఉంచుతున్నారు మెదడులాగ 
అది వాటినన్నిటిని జ్ఞాపకం ఉంచుకుని అవసరమైనపుడు మనము అడిగితే 
అది వెంటనే చెప్పంది మన కర్మల ఫలితములనే గదా మనము అనుభవించేది 
అదే గదా కర్మ సిద్ధాంత ప్రధానాంశము కర్మలన్నియు స్మృతులుగా కారణ 
శరీరంలోని మనసులో ముద్రింపబడి అవి పునర్ణన్మలో సంస్కారములుగా 
ఎర్పడునని చెప్పబడింది ఇలా సృష్టిలో కోట్ల కొలది జీవులు వారివారి జన్మ 
పునర్దన్మలలో వారివారి కర్మ ఫలితములను అనుభవించునట్లు విచారణ 
చేయు ప్రక్రియ ఎదైనా ఈ విశ్వములో అనగా అంతరిక్షములో ఉన్నదా? 
సమాధానం, ఉన్నదనే చెప్పాలి కాని అది కార్యస్థానము (0106) వలె ఎక్కడో 
ఒక చోట స్థిరముగా ఉండదు ఈ ప్రక్రియ జీవులందరిలోను, విశ్వమంతటా 
జరుగుతూనే ఉంటుంది 


సృష్టి ఒక నిత్య ప్రవాహము అందు ప్రతి పరిణామము, ప్రతి ఒక్క 
క్రియ, ప్రతిక్రియలు (ation and reaction) వాటంతట అవే సహజముగా 


వేదాంతం - కర్మసిద్ధాంతము 241 


జరుగుతూ ఉంటాయి. పరమాత్మ సంకల్ప ఫలితమే ఈ సృష్టి అందలి 
పరిణామ ప్రణాళిక గూడ ఆ సంకల్పములోని భాగంగానే గుర్తించాలి ఆ 
పరిణామ ప్రణాళికలోని భాగమే కర్మఫలానుభవము కర్మములు, ఫలితములు 
లేనిచో పరిణామమే ఉండదు గదా! ఆ పరిణామ రూపమే కర్మసిద్దాంతము 
అని గ్రహించాలి అంతరిక్రములో అణువుల, పరమాణువుల కలయిక, 
విడిపోవటంలోనే ఉన్నది పరిణామం ఆ కలవటం, విడిపోవటంలోనే ఇమిడి 
ఉన్నె రాగద్వేషాలు రాగద్వేషాలే కర్మసిద్దాంతమునకు మూలము జనన, 
మరణములే ఈ కలవటం, విడిపోవటం 


ఈనాడు సర్వం “కంప్యూటర్లలో (౧౦౫౧౮186) నిల్వ చేస్తున్నారు 
అవసరమైనపుడు అదే మనకు వలసిన విషయములను, ఫలితములను 
తెలియజేస్తోంది అదే విధముగా ప్రకృతిలో అనగా అంతరిక్షములోనే ఒక 
కంప్యూటర్‌ వంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందని గ్రహించాలి అది 
తనంతట తానుగా (24100౧0210) పనిచేసే యంత్రము వంటిది అదే పరమాత్మ 
సంకల్పితమైన విశ్వచైతన్యము అంతరిక్షములో నిత్యం జరిగే క్రియ - 
ప్రతిక్రియలను ఛాయాచిత్రములుగా (0౧0109) చిత్రించే యాంత్రిక ప్రక్రియ 
అక్కడ ఉన్నదని శాస్త్రవేత్తలు (9016011519) అంటున్నారు కాలయంత్రము 
(Time machine) ద్వారా గతమును, భవిష్యత్తును గూడ దర్శించవచ్చునని 
సైన్సు చెప్తోంది గదా" — — 

అలాగే మన కర్మలను ఫలితములను గూడ నిల్వ యుంచు ప్రక్రియ 
ప్రకృతిలో తనంతట తానుగానే జరుగుచున్నది మన మనసే ఆ ప్రక్రియకు 
ప్రతిరూపం మన మనసు (౫1౧6) ఒక కెమెరా (Camera) వంటిది మన 
కర్మములన్నియు మన మెదడు వెనుక భాగమున స్మృతుల రూపమున ఆ 
ఛాయా మందిరము (000 5110610) వంటి దాని యందు స్థిరవడుతాయి అవే 
మరుజన్మలో సంస్కారములై గత కర్మ ఫలితములకు మార్గములౌతాయి 


242 అనుష్టాన వేదాంతము 


మెదడులోని ఈ స్టూడియో వంటి భాగమే మరణానంతరము కారణశరీరముతో 
(astral body) కదలి వెళ్తుంది అదే మరుజన్మలో బుద్దిని నడిపిస్తుంది (బుద్ధిః 
కర్మానుసారిణి ) ఆధ్యాత్మిక యోగసాధన ద్వారా ఈ సర్వం చూడవచ్చు 


ఈ సృష్టి పదార్థమయం పదార్ధం పరిణామం చెందుతూ క్రియా 
(కర్మ) రూపమును సూచిస్తుంది అదే కర్మ సిద్దాంతమునకు ఆధారము 


'కర్మ బ్రహ్మోద్భవం విద్ధి భగవద్గీత (3-15) 

'కర్మబహ్మము నుండి పుట్టినదిగా తెలుసుకొనుము' అని భగవద్గీత 
చెప్పుచున్నది 

భగవంతుని అంగీకరించని బౌద్దులు బుద్దుడు గతంలో ఎత్తిన అనేక 


జన్మలను వివరించు జాతక కధలను నమ్ముచున్నారు గౌతమబుద్దినిగా 
చివరకు పరిపూర్ణ జ్ఞానమును పొంది ప్రవక్త అగుట యదార్దము అని విశ్వసిస్తారు 


మన స్తూల శరీరం పదార్గమయం పదార్థంతో తయారైన ఈ 
శరీరంతోనే మానవుడు కర్మములు చేస్తుంటాడు మరణంతో ఈ పదార్థ శరీరం 
నశిస్తుంది కాని కర్మలు నశించవు అని కర్మ సిద్ధాంతము కాబట్టి మనిషి 
చేయు కర్మ శరీరము నుండి పుట్టినది కాదు శరీరము ఒక పరికరము 
మాత్రమే మనిషి చేతలకు ఆధారం అతని మనసు మనస్సు అందరికి 
ఉంటుంది కాని వారి పనులు భిన్నంగా ఉండుటకు కారణం ఏమిటి? 
కారణం భిన్నప్రవృత్తులు (స్వభావాలు) మాత్రమే ప్రవృత్తులు ఎలా ఏర్పడతాయి? 
మనస్సు ద్వారానే మనస్సులోని బుద్ధి అను భాగము స్వభావమునకు 
మూలం మెదడు (81110) లోని భాగమే మనస్సు (౧॥౧౮) ఈ మెదడులోని 
ఒక భాగమే మన కర్మముల స్మృతులను వ్రాసి -యుంచు (రికార్డు చేయు) 
కంప్యూటర్‌ వంటిదని లేక ఒక ఫోటో స్టూడియో వంటిది అని గ్రహించవలసి 
యున్నది టివిలో కాసెట్‌ ద్వారా చూచుటకు వీలగు సినిమా వలె ఈ 


న. 


వేదాంతం - కర్మసిద్దాంతము 243 


కర్మములు కారణ శరీరమును అంటిపెట్టుకొని తదుపరి జన్మలలో క్రమముగా 
సంస్కారరూపములో అనుభవంలోకి వస్తాయి ఈ సంస్కారములే (గత 
కర్మములు) మన ప్రవృత్తిని రూపొందిస్తాయి బుద్ది రూపమే ప్రవృత్తి ప్రవృత్తి 
వ్యక్తరూపమే కర్మము ఈ కర్మములే తిరిగి సృృతులుగా మారి తదువగ౫ 
జన్మలలో సంస్కారములుగా రూపొందుతాయి ఇది ఒక నిరంతర వలయం 
దీని నుండి బయటపడటమే జీవన్ముక్తి 


మనలోని మానసిక భావమే శరీర చేష్టగా రూపొందుతుంది మనస్సులో 
ఒకటి పెట్టుకుని పైకి మరొక రీతిగా మసలే వారంతా మనస్సుకు వ్యతిరేకంగా 
సంచరిస్తున్నారని మనం తలుస్తుంటాం కాని ఇది సరికాదు ఆ మనస్సే తన 
స్వరూపం ఒకటై ఉండగా పైకి మరొక రీతిగా కనబడాలని తలచడమే దీనికి 
కారణం దానికి అనుకూలంగానే చేష్ట బహిర్గతమవుతుంది ఈ చేష్ట పూర్తిగా 
మనోభావన ప్రతిబింబమే ఈ రకంగా వాక్కులోగాని శరీరచేష్టలో గాని 
దోషాలుగా కనబడేవన్నీ మనస్సులోని దోషాలే అవుతున్నాయి ఎంత 
అప్రయత్నంగా పైకి కనబడే చేష్ట అయినా ఆ చలనానికి కారణం మనస్సులో 
అది కలగాలనే సంకల్పం వలననే జరుగుతుందని గ్రహించాలి ఉదాహరణకు, 
గాలి వలన దుమ్ము రేగుతుంటే అప్రయత్నంగానే మన కనురెప్పలు 
మూతబడతాయి ఇక్కడ కనురెప్పలు అసంకల్పితంగా వాటంతట అవే 
మూతబడ్డాయని మనం తలుస్తాం కాని వాస్తవముగా, కళ్లకు హాని కలగకూడదన్న 
మనస్సంకల్పమే మనకు తెలియనంతగా క్షణంలో బయలుదేరి కనురెప్పల 
మూతకు కారణమవుతుంది ఇలా మానసిక కర్మలే శారీరక, వాచక కర్మలుగా 
బయటకు వస్తున్నాయి ఉత్పత్తి ఎక్కడో లయం కూడా అక్కడే అనునది శాస్త్ర 
సమ్మతమైన సిద్దాంతం మట్టితో తయారైన కుండ పగిలిన తరువాత మట్టిగానే 
మారుతుంది 


అలాగే సమస్త కర్మలు స్‌ మనస్సు నుండి అయితే వచ్చాయో, ఆ 


244 అనుష్టాన వేదాంతము 


మనస్సులోనే ఆవి లయమవుతాయి ఫలితంగా అన్ని కర్మల ఫలితం 
మనోరంగం మీదే కనబడుతుంది కాలికి ముల్లు గుచ్చుకుంటే కన్ను 
ఏడుస్తుంది, కాలు ఏడవదు నిజానికి ఈ ఫలితమును అనుభవిస్తున్నది 
మనస్సే గాని, కాలూ కాదు, కన్నూ కాదు మనము ఎ ముఖ్య విషయం మీదనో 
మనసు కేంద్రీకరించి వెడుతున్నప్పుడు ముల్లు గుచ్చుకున్నా మనకు తెలియదు 
అప్పుడు కంటి వెంట నీరు కూడా రాదు ఎందువలనననగా మనస్సు ఆ 
సమయంలో వేరే విషయం మీద లగ్నమై ఉన్నందున శరీరంలొ ఎ భాగానికి 
బాధ కలిగినా మనస్సు దానిని కన్నుల ద్యారానే వ్యక్తం చెస్తుంది ఆనందం 
కూడా అలాగే వ్యక్తమవుతుంది కొన్ని పనులు చేతుల ద్వారా, మరికొన్ని కాళ్ల 
ద్వారా జరుగుతుంటాయి అన్నిటికి మనస్సే కారణం ఈ విధంగా అన్ని కర్మల 
ఫలితాన్ని అనుభవించేది మనస్సే 


చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాలి కాబట్టి సుఖప్రాప్తికి గాని, 
దుఃఖనివారణకు గాని మనం ప్రయత్నించడం వ్యర్థం అని చెప్పరాదు కర్మ 
సిద్ధాంతంపై అవగాహన లేనివారు చేసే విమర్శ ఇది! గత కర్మ ఫలితంగా ఈ 
జన్మ ఎర్పడింది కాబట్టి, అది ఆ ప్రకారమే నడుస్తుంది ప్రత్యేకించి మనం 
చేయకలిగింది ఎమి లేదు అనటం వర్తమాన జన్మవ్యర్గం అన్నట్లు అవుతుంది 
ఆత్మజ్ఞాన సిద్ధి వైపుగా పరిణామ ప్రగతి సిద్ధాంతం వ్యర్థమే అవుతుంది క్రియ- 
ప్రతిక్రియ (ation and reaction) ప్రకారం క్రియ జరిగినపుడు ప్రతిక్రియ 
తప్పదు ఉదాహరణకు బంతి గోడకు కొట్టినపుడు అది తిరిగి మన 
ముఖముపై పడుతుంది ముఖమునకు ఎదైనా అడ్డం పెట్టుకుంటే బంతి 
తగిలే ప్రమాదం కొంతైనా తగ్గుతుంది ప్రారబ్ధ కర్మను తప్పించుకొనుట 
జీవన్ముర్తునికి కూడ సాధ్యపడదు కాని అ కర్మానుభవము అతనికి అంటదు 
అతని ఆత్మజ్ఞానసిద్ధి అట్టిది ప్రారబ్ధ కర్మయే కాక, ఈ జన్మలో కూడ కర్మము 
చేయకుండ ఉండలేము కదా! కర్మము లేనిది జీవితము లేదు అన్నారు కదా! 
వర్తమాన కర్మల ద్వారా ప్రారబ్ధ కర్మ ప్రభావం తగ్గించుకొనవచ్చు ఏదైనా జబ్బు 


వేదాంతం - కర్మసిద్దాంతము 245 


చేస్తే అది ప్రారబ్ధకర్మ అని ఊరుకుంటున్నామా? లేదు మందులు 
తీసుకుంటున్నాము జబ్బు నుండి బయటపడ్తున్నాము ప్రారబ్ద కర్మ తప్పదు 
కాని దాని ప్రభావం తగ్గటానికి ఈ జన్మలో కర్మ కావాలి ప్రారబ్ధ కర్మలో ఇమిడి 
ఉన్న సుఖదుఃఖాలు, వర్తమాన జన్మలో మనం చేయు కర్మముల ననుసరించి 
మార్పు చెందుతూ ఉంటాయి పురుష ప్రయత్నమే వర్తమాన కర్మ పురుష 
ప్రయత్నం లేకపోతే సృష్టి ఆంతర్యమే వ్యర్ధమౌతుంది 


ఆధునిక నాగరికత, వైజ్ఞానికాభివృద్ది ఫలితంగా మనం మనకు 
భౌతిక సుఖాలను అందిస్తాయన్న భ్రమతో అనేక వస్తువులను సగుకూర్చుకుంటూ 
మానసిక సుఖమును కోల్పోతున్నాం మానసిక ప్రశాంతి ఉన్నవాడు రోడ్డు 
ప్రక్కనైనా ప్రశాంతంగా నిద్రపోగలడు అది లేనివాడు ఎ సి (aIrCOnditioned) 
గదులలోను మెత్తని పరుపుల మీద కూడా నిద్రపోలేడు “నిర్మోహత్వే 
నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః (శంకర భగవత్పాదులు) అంతే కాదు 
ఈ వస్తువులే జీవితం అని భ్రమించి ఆ వస్తువులతో తాదాత్మ్యం చెందడం వలన 
కూడా మనం అనర్ధమునే పొందుతున్నాము ఉదాహరణకు మన చిన్ననాడు 
ఈ ఫ్యానులు (F2n5) లేవు విసనికర్రలే ఆనాడు అందుబాటులో నున్నవి 
అలాగే సుఖంగా పడుకున్నాం నేడు కొద్దిసేపు కరెంటు పోయి, ఫ్యాను లేకపోతే 
చికాకుతో తపనపడే స్థాయికి ఎదిగాం ఈ విధంగా మనం సమకూర్చుకుంటున్న 
వస్తువులు మనకు దుఃఖమునే మిగులుస్తున్నాయి వీటిని ఇలా పెంచుకుంటూ 
పోతే మనం మనశ్శాంతిని కోల్పోయి మన ఉనికినే మనం గుర్తించలేకపోతాం 
అంటే నేడు నాగరికత చిహ్నాలుగా చెప్పబడుతున్న ఈ వస్తువులను 
సమకూర్చుకొనకూడదా? నిశ్చయంగా సమకూర్చుకొనవచ్చు దోషం ఆ 
వస్తువులలో లేదు వాటి మీద మనం ఎర్పరచుకొనే వ్యామోహంలోనే దోషం 
ఉన్నది వస్తువులను ఉపయోగించుకొనవచ్చు కాని వాటి మీద అవధులు 
దాటిన వ్యామోహం పనికిరాదు 


246 అనుష్టాన వేదాంతము 


మనశ్శాంతి లోపించటానికి కారణము కామం (కోరిక) క్రోధం ఇవి 
రెండు రజోగుణము నుండి ఉద్భవిస్తాయి రజోగుణం అంటే క్రియకు 
(action) ఆధారం 


"కామ (కోరిక) ఏషక్రోధ ఏష రజోగుణ సముద్భవః' (3-37) భగవద్గీత 
ఈ రెండు ప్రవృత్తులకు ప్రతీకలు రామాయణ మహాభారతగాధలు 
కామవిధానమును రామాయణం చెప్పగా, క్రోధ విధానమును మహాభారతం 
చాటింది ముందుగా మనకు కోరిక కలుగుతుంది అది నెరవేరకపోతే క్రోధం 
కలుగుతుంది ఇలా అవి రెండు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి 
అంతేకాదు ఇవిరెండు ఒకటేనని చెప్పవచ్చు తీరని కామమే (కోరిక) క్రోధంగా 
పరిణమిస్తుంది అయితే మనం ఉత్తమ మానవులుగా జీవించాలంటే ఈ కామ 
కోధాలను పూర్తిగా విడిచివేయాలా? కాదు అవి మనలో ఉండటం చాల 
ఆవశ్యకం అసలు ఈ రెండూ లేకపోతే మనిషి మృతునితో సమానం కాని 
కామ, క్రోధాలు ఉండటం ఎంత అవసరమో వాటిని సరైన మార్గములో 
నడిపించటం అంతే అవసరం తొలగించవలసినది కామళకక్రోధాలు కాదు 
స్వార్థమును తొలగించాలి నిస్వార్ధతతో కూడిన కామక్రోధాలు దోషము కావు 
పిల్లలు పొరపాటు చేస్తే తలిదండ్రులకు కోపం వస్తుంది ఇక్కడ స్వార్ధం 
ఉండదు నిస్వార్ధంగా ఎదైనా కోరితే అది సమాజ శ్రేయస్సుకే ఉపయోగ 
పడుతుంది అందువలన కామక్రోధములను కలిగి ఉండటం దోషం కాదు 
అవి సన్మార్గంలో క్రమబద్ధంగా ఉండకపోవడం దోషం కామక్రోధములను 
సమన్వయంతో నిగ్రహంతో పాటిస్తే “తరతి శోకం” అని చెప్పారు మహర్షులు 


కర్మములు చేయుట అంటే కర్మకాండలు చేయుట అని ట్రాంతిలో 
పడతారు చాలమంది కర్మయోగములో చెప్పబడిన కర్మ అనగా కర్మకాండలు 
కాదు కర్మకాండలు సకామకర్మలు అనగా కోరికలతో కూడినవి ఈ 
కోరికలలో స్వార్ధం ఉంటుంది కర్మకాండలను మాత్రమే ఆశ్రయించినచో 


వేదాంతం - కర్మసిద్దాంతము 247 


ఇహపరలోక సుఖములు కొన్ని కలుగవచ్చు కాని వాటి వలన అహంభావము 
(680) పెరిగి మనిషి శాశ్వతసుఖమునకు దూరమవుతాడు కర్మకాండల వలన 
కలుగు సుఖములు దుఃఖమిశ్రితాలు, అల్పకాలికములు అని తెలుసుకొనుటకు 
కొన్ని జన్మల కాలం పట్టును అపుడు గాని ఇవి కొండను తవ్వి ఎలుకను 
పట్టినట్టుగా ఉన్నది, ప్రయత్నమునకు తగిన ఫలితము లభించకపోవటం 
గుర్తించలేడు ఈ సకామకర్మల అంతిమ పరిణామం జనన, మరణ ప్రవాహ 
రూపమైన సంసారంలో మునగడమేనని గ్రహిస్తాడు అపుడే నివృత్తి ధర్మము 
అనగా ఎమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నిష్కామ బుద్దితో కర్మములను 
నెరవేర్చుటయే నివృత్తి ధర్మము ఈశ్వరార్పణ (self-$Urrender) బుద్ధితో 
చేయునదే నిష్కామకర్మ విధ్యుక్తమైన కర్మములను నిస్వార్థముగా నిర్వర్తించటమే 
కర్మయోగము ఇది క్రమానుగతంగా మానవునిలో కలుగు పరిణామము 


ఇది వీధికొక ఆధ్మాత్మిక శిక్షణా కేంద్రముల వలనను, భౌతిక 
యోగాభ్యాస వ్యాయామ కేంద్రముల వలనను వచ్చేది కాదు ఫలాసక్తి 
లేకుండా ఎపుడైతే కర్మములను ఆత్మార్పణ బుద్ధితో నిర్వర్తించడం 
ప్రారంభించెదమో అపుడు మనస్సు నిశ్చలము, ప్రశాంతము అవుతుంది 
ఫలాపేక్ష ఉన్నంత వరకే మనస్సుకు ఆందోళన, బెంగ ఫలితం ఎపుడు 
వస్తుందో, ఎంత వస్తుందో, ఏ విధంగా వస్తుందో అని పరిపరి విధాల ఆలోచిస్తూ 
మనస్సు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది అట్టి మనస్సుకు సుఖముగాని, 
శాంతిగాని ఉండదు ఈ భావమే భగవద్గీతలో చెప్పబడింది 2వ అధ్యాయము 
- 42, 43, 44 శోకములు 


వేదభాషయందు ఆసక్తి కలవారును, అందు చెప్పబడిన స్వర్గాది 
భోగముల కంటే మించినది లేదని వాదించువారును, విషయ వాంఛలతో 
నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులునగు అవివేకుల యొక్క అలంకార 
ప్రాయములైన మాటలను విని బుద్ది స్వాధీనతను గోల్పోవు వారలకును, 


248 అనుష్టాన వేదాంతము 


భోగైశ్వర్య వ్యామోహితులకును స్టిరచిత్తము కలుగదు వారియొక్క పుష్పాలంకార 
ప్రాయమైన మాటలు భోగైశ్వర్యములను పొందుట కోసమై కామిత కర్మ 
విశేషములు నిండియున్నవిగను క్రొత్త పుట్టుకలు కలిగించునట్టివిగను ఉండును 

ఈ సందర్భములో శ్రీరామకృష్ణ పరమహంస ఉపదేశము యుక్తియుక్తము 


“రాబందు ఆకాశమున మిక్కిలి ఎత్తులో ఎగురుచున్నది కాని క్రింద 
భూమిపై క్రుళ్లిన శవము ఎచట ఉన్నదో యని అది వెదకుచుండును అదే 
విధముగ వేదశాస్త్రములు ఎంత నేర్చియున్నను, మనస్సు కోరికలతో నిండి 
యున్నంతవరకు అట్టివారు రాబందులను పోలినవారే కోరికలు, పేరాశయు 
మనస్సున నిండియున్నంత వరకు అట్టివారు ఈశ్వరప్రాప్తిని పొందజాలరు [ష్‌ 
శ్రీ రామకృష్ణ పరమహంస 


పరిపూర్ణానందము పొందుటయే జీవిత లక్ష్యము కావలెను దానికై 
జ్ఞానమందు, యోగమందు నిశ్చయము కలిగిన చిత్తము కావలయును 
వేదములు బోధించెడి కర్మకాండ అనుష్టానము వలన ఎన్నటికి స్టిరచిత్తము 
కలుగదు 


భగవద్గీత 2వ అధ్యాయము, 47, 48 శ్లోకములలో చెప్పినది ఇచట 
గ్రహించవలసియున్నది “కర్మములను ఆచరించుట యందే మానవునకు 
అధికారము గలదు వాటి ఫలితములపై అతనికి అధికారము లేదు 
మానవుడు కర్మఫలములకు కారణము కారాదు అట్లని కర్మములు చేయుట 
మానరాదు మనిషి యోగనిమగ్బుడై, నిరాసక్తి కలిగినవాడై జయాపజయముల 
యందు అనురక్తి లేనివాడై సమదృష్టి కలిగి కర్మము చేయవలయును అట్టి 
సమత్వబుద్దియే యోగమనబడును ఈ యోగం కర్మాచరణ యందలి 
నైపుణ్యం ద్వారానే సిద్ధిస్తుంది కర్మఫలాపేక్షను అనగా ఆసక్తిని వదలడమే ఈ 
నైపుణ్యం ఈ సమత్వ బుద్ధియే సమాధినిష్ట అదే నైష్కర్మ్యసిద్ది ఈ నిష్టలో 
చేయబడిన కర్మలు బంధహేతువులు కాదు ఏపనైనా “నేనే” చేస్తున్నాను, 'నా' 


వేదాంతం - కర్మసిద్దాంతము 249 


వల్లనే జరుగుతోంది అను అహంకారం కర్తత్యాభిమానం “వను చేసిన ఈపని 
యొక్క ఫలితమును '“నేనే' అను కోరిక భోక్షత్వాభిమానం ఈ అభిమానాలను 
వదలి కర్మములు చేయడమే నైష్కర్కసిద్ది 


మనము చేయు పనిని 'కర్మ అంటారు ఈ పనికి మన ఇంద్రియములే 
పరికరములు అవి ప్రధానంగా మూడు శరీరము, నోరు, మనస్సు విటినే 
కాయిక, వాచిక, మానసిక కర్మలంటారు కాలు, చేయి, ముక్కు, కన్ను 
మొదలైన శరీరావయవములతో చేయు పనులన్నీ కాయికములు నోటితో 
పలుకునవి వాచికములు, మనస్సుతో ఆలోచించే భావాలు, అనుభవించే 
భావవికారాలు మొదలైనవి మానసిక కర్మలు ఈ కర్మల సమిష్టి రూపమే 
మానవ జీవితము మన ఆలోచనలు, మాటలు, చేష్టలు కాక జీవితమనేది వేరే 
ఏదీలేదు అందువలన జీవితమంటేనే కర్మ కర్మలేని బ్రతుకే లేదు ఈ 
విషయమే భగవద్గీత స్పష్టం చేసింది 


శో నియతంకురుకర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః | 
శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః ॥ (3-8) 


శాస్త్రములచే నియమించబడినట్టి నిత్యకర్మములను చేయ 
వలయును కర్మము చేయకుండుట కంటెను చేయుటయే శ్రేష్టము కర్మములు 
చేయకపోవుట వలన దైనందిన జీవయాత్రయు చక్కగా నడవదు 


భుజించుట, నిద్రించుట, స్నానము చేయుట మొదలగునవి 
నిత్యకర్మము లనబడును ఆరోగ్యకరమైన జీవితమునకు ఈ నిత్యకర్మలు 
తప్పని సరియైనవి ఇట్టి నిత్యకర్మలను చేయుటచే ఎట్టి పుణ్యము దొరకక 
పోవచ్చును కాని, వాటిని చేయకున్నచో తప్పక నష్టము వాటిల్లును 
ఉదాహరణకు, ఆహారము తినుట వలన ప్రత్యేకమైన పుణ్యమేమియును 
లేదు కాని పస్తుండుట వలన ఆరోగ్యభంగమను పాపము కలుగును 


250 అనుష్టాన వేదాంతము 


మన దేహములన్ని ప్రకృతి వికారములు ప్రకృతి అంటే కదలిక, 
మార్చు, సంచలనం దీనినే వ్యాపారమని అంటారు వ్యాపారము అంటే పని 
(క్రియ) దేహధారులెవ్వరు నిర్వ్యాపారిగా ఉండజాలరు ఇదే భగవద్గీత 
చెప్పింది 


శో॥ నహికశ్సిత్‌ క్షణమసపి జాతుతిష్టత్యకర్మకృత్‌ । 
కార్యతే హ్యవశః కర్మసర్వః ప్రకృతిజైర్గుణైః ॥ (3-5) 


కర్మ చేయక ఎవ్వడును క్షణకాలమైనను ఉండజాలడు ఎలనన 
ప్రకృతి వలన పుట్టిన సత్తరజస్తమో గుణములు అతనిచే కర్మ చేయింపక 
విడువవు ఈ ప్రకృతి సత్త్వ, రజస్తమో గుణములతో కూడియున్నది అది కర్మ 
స్వరూపము కావున ప్రకృతిచే కట్టుబడినవాడు కర్మములను చేసియే 
తీరవలయును తినుట, శ్వాసించుట, నిద్రించుట, హృదయము స్పందించుట 
అన్నియు కర్మములే ఈ ప్రకృతిలో స్పందనము లేనిది ఏదియు లేదు 
అణువు మొదలు అండము వరకు అన్నియు మార్పు చెందునవిగనే యున్నవి 
కావున ప్రకృతి యందు బంధింపబడియున్న ప్రాణులకు కర్మమును వదలివేయు 
స్వతంత్రము లేదు 


“వైద్యశాలయందు చికిత్స కొరకు చేరియున్న రోగి, అతని రోగము 
తీరునంత వరకు ఆ వైద్యశాల యందే ఉండవలయును తీరకముందే వదలి 
వెళ్ళుటకు అనుమతి ఉండదు అతని వ్యాధి నయమైన తరువాత అతనికి ఆ 
వైద్యశాల యందు పనిలేదు అట్లే అజ్ఞానమను రోగముచే పీడింపబడువారు 
ప్రకృతి యనెడి వైద్యశాల యందు యుండియే తీరవలెను అపుడు కర్మము 
చేయుట అనెడి చికిత్సకు వారు లోబడియే ఉండవలయును - శ్రీ రామకృష్ణ 
పరమహంస ఉపదేశము 


ఎ ప్రాణీ ఒక్క నిమిషం కూడా నిర్వ్యాపారంగా ఉండజాలదు 
ఎందువలననగా ప్రకృతి గుణముల వలన వలదనినను అవశ్యం ప్రతి ప్రాణి 


వేదాంతం - కర్మసిద్దాంతము 251 


కర్మములను ఆచరిస్తూనే ఉంటుంది అని బోధించింది గదా భగవద్గీత ఇది 
ప్రకృతి నియమం దీనిని ఉల్లంఘించటం ప్రకృతి బద్భులైన సమస్త ప్రాణులకు 
సాధ్యం కాదు పరమేశ్వరుడు (పరమాత్మ) ఒక్కడే ప్రకృతికి అతీతుడు కనుక 
ఆయన మాత్రమే నిష్కియుడు తక్కిన వారికి నిష్కయత్య్వం లేదు వారికి 
సాధ్యమయ్యేది నెష్కర్మ్య్యసిద్ధి మాత్రమే అనగా కర్మములు చేసినప్పటికి 
వాటిని ఈశ్వరార్పితం చేసి కర్మబంధములో చిక్కుకొనకుండా ఉండడం 
మాత్రమే అనేక దృక్పధాలతో మనం చేసే కర్మలను పలురకాలుగా విభజించారు 
సాధనమును బట్టి కాయిక, వాచిక, మానసిక విభాగములు ఇంతకు ముందే 
చెప్పబడింది గదా! మరల వాటిని లౌకిక, వైదిక కర్మలుగా రెండు విధములుగా 
విభజించారు లౌకిక కర్మములనగా నిత్యజీవితంలో మన జీవనం కొరకు చేసే 
వృత్తి వ్యాపారాలన్నీ వైదిక కర్మలు మానవుని ఆధ్యాత్మికోన్నతికి ఎర్పాటు 
చేయబడిన ధర్మబద్ధ, సంప్రదాయబద్ద కర్మలు 


ఒక ఫలితమును ఆశించి చేయు కర్మలన్నియు సకామకర్మలు 
అనగా కోరికతో కూడినవి ఫలితమును కోరకుండా విధిగా చేయు కర్మలన్ని 
నిష్కామకర్మలుగా పిలువబడుతాయి మన చేసే వృత్తి వ్యాపారాలన్నీ 
సకామకర్మలే అదె విధముగా ప్రత్యేక ఫలితమును ఆశించి చేసే లౌకిక, వైదిక 
కర్మలన్నియు కూడ సకామకర్మలే వర్షాలు కురవకపోతే యజ్ఞయాగాలు 
చేయడటం, విరాటపర్వపారాయణ, పుత్రకామేష్టి, ఇతర పూజాపునస్కారములు 
అన్నియు సత్కర్మలే అయినప్పటికీ అవి అన్నియు కామ్యకర్మలే అనగా 
కోరికలతో కూడిన కర్మలు నిత్య, నైమిత్తిక కర్మలు అని మరొక విభజన కూడా 
ఉన్నది ప్రతిరోజు మనము చేయు స్నానసంధ్యావందనాదులు, అన్నపానాదులు 
నిత్యకర్మలు - గ్రహణ, పుష్కర సమయములలో చేయు ప్రత్యేక కర్మలు 
నైమిత్తిక కర్మలు నైమిత్తిక అనగా ఒక నిమిత్తము లేక ఒక ప్రత్యేక 
కారణమునకై చేయు పనులు 


252 అనుష్టాన వేదాంతము 


ప్రకృతి గుణములననుసరించి ఈ కర్మలన్నియు సాత్విక, రాజస, 
తామసములు అని మూడు విధములుగా విభజించారు వీటిని గురించి 
భగవద్గీతలో విస్తారంగా చర్చించబడింది కర్మములు చేయునపుడు కర్తృత్వ 
(నేను చేయుచున్నాను) భోక్షృత్వ (నాకు ఫలితము కావాలి) భావములున్నంత 
వరకు అవి ఫలాపేక్షతో కూడిన కర్మలే అవుతాయి నియమబద్ధంగా కర్తృత్వ, 
భోకృత్వ అభిమానరహితంగా రాగద్వేషాలకు లోనుగాకుండ ధర్మాన్ని అనుసరించి 
చేసే పనులు సాత్త్విక కర్మలు కర్మఫలాన్ని అపేక్షించి కరృత్వాభిమానంతో, 
బహుకష్టంతో చేసే పనులు రాజసకర్మలు పురుష ప్రయత్నానికి సాధ్యమవుతుందా 
కాదా అనే విచక్షణ లేకుండా, దీని వలన తనకు గాని, ఇతరులకు గాని 
వినాశనం తటస్తిస్తుందేమోనన్న ఆలోచనాజ్ఞానం లేకుండా చేసే పని తామసం 
సాత్త్విక కర్మలు చేసేవాడు అహంకార, మమకార వర్ణితుడై తాను చేసే పనికి 
ఫలితం సిద్ధించకపోయినా నిర్వికారుడై ధైర్యోత్సాహాలను విడిచిపెట్టకుండా, 
పట్టుదలతో కార్యసిద్ధి అయేంత వరకు తన యత్నాన్ని కొనసాగిస్తూనే 
ఉంటాడు తాను ఎక్కడ పారబడ్డాడో తెలుసుకుని తిరిగి పొరపాటు 
జరగకుండా కృషి చేసి, కార్యసిద్ధిని పొందాలి అను పూర్ణ విశ్వాసంతో అతడు 
కార్యాచరణకు పూనుకుంటాడు అతడే కర్మయోగి 


శో॥ యే యధామాం ప్రపద్యంతే తాంస్తధైవభజామ్యహం । 
మమవర్మానువర్తంతే మనుష్యాః పార్ధ! సర్వశః ॥ (భగవద్గీత (4-11) 


“ఎవరెవరు ఏయే విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారిని 
ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కావున పార్టా! మానవులు 
ఎల్లపుడు నన్ను అనుసరించుచునే యున్నారు” అని భగవానుడు చెప్పాడు 
గీతాచార్యుడైన శ్రీకృష్ణుని వలెనే భగవర్గీత కూడ తనను ఎవరు ఏ దృక్పధంతో 
ఆశ్రయిస్తారో వారికి ఆ విధంగానే అర్గమవుతూ వస్తోంది అందువలననే గీతలో 
ప్రధానంగా ్రతిపాదింపబడిన విషయము జ్ఞానయోగమని కొందరు, 


వేదాంతం - కర్మసిద్ధాంతము 253 


కర్మయోగమని ఇంకొందరు, భక్తియోగమని మరికొందరు - ఇలా పలువురు 
పలువిధాలుగా నిరూపించారు ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నారు ఇలా అన్ని 
వ్యాఖ్యానాలకి అవకాశమిస్తోంది భగవద్గీత అయితే వీటిలో ఎదో ఒక్కటే 
ప్రధాన ప్రతిపాద్య విషయముగా ఉండి, తక్కినవి దానికి ఉపకారకములై 
అధికార భేదాన్ని అనుసరించి ప్రతిపాదింపబడి ఉంటాయని మనం 
అంగీకరించాలి అన్నిటికి సమ ప్రాధాన్యమని చెప్పటం కుదరదు అందువలననే 
శంకర భగవత్పాదులు సర్వ ఉపనిషత్సారభూతమైన ఈ గీతాశాస్త్రం మోక్ష 
మార్గమును బోధించు శాస్త్రమని, ఈ మోక్షమునకు సర్వకర్మసన్యాస పూర్వకమైన 
ఆత్మజ్ఞానమే ఎకైక సాధనమని అనేక ప్రమాణాల యుక్తి ద్వారా తమ గీతా 
భాష్యంలో నిరూపించారు 


అయితే గీతలో ప్రతిపాదింపబడిన ప్రధాన విషయం కర్మయోగమే 
అని వాదించేనారు శంకరులకు ముందే అనేకులు ఉండేవారు తరువాత 
కూడా బాలగంగాధర తిలక్‌ వంటి పండితులు ఈ మార్గమును అనుసరించి 
గీతలో కర్మయోగ ప్రాధాన్యమును నిరూపించడానికి ఉద్యమించారు 
శంకరులకు ముందున్న కర్మవాదుల దృష్టిలో కర్మ అంటే వైదిక, స్మార్త కర్తలు 
తిలక్‌ మొదలైన అర్వాచీన (ఆధునిక) కర్మవాదుల దృష్టిలో కర్మ అంటే 
శత్రువులపై విజయము, స్వరాజ్య స్థాపన మొదలైనవి క్షత్రియధర్మమైన 
యుద్ధమును చేయడానికి ఉద్యుక్తుడై, తాత్కాలిక విషాదమును పొంది 
స్వధర్మాచరణకు వెనకాడుతున్న సమయంలో అర్జునుని ఉద్దేశించి చేయబడిన 
భగవదుపదేశమే భగవద్గీత భగవద్గీత అర్జునుని కర్మాచరణకు పురిగొల్పుతున్నది 
కాబట్టి కర్మయోగమే గీతలోని ప్రధాన ప్రతిపాద్య విషయమని విరి వాదం 


గీత ఉపనిషత్సారము అందువలన గీతలో ప్రతిపాదించబడిన 
యోగములలో దేనికి ప్రాధాన్యమీయాలి అను ప్రశ్నకు సమాధానముగా 
ఉపనిషత్తులచే ప్రతిపాదితమైన అర్థమును సమన్వయపరచుకొని గీతా 


254 అనుష్టాన వేదాంతము 


తాత్పర్యమును నిర్ణయించుట ఉత్తమము ఈ విధముగా నిర్ణయించిన వారు 
శంకర భగవత్పాదులు ఈ నిర్ణయముననుసరించి జ్ఞానయోగం వలెనే, కర్మ 
భక్తి యోగాలు కూడా మోక్ష సాధనాలే ఇక్కడ ఉన్న భేదము గ్రహించాలి 
జ్ఞానమనేది సాక్షాత్సాధన (01600 కర్మ మొదలైనవి క్రమసాధనాలు అనగా 
చిత్తశుద్ధి మొదలైన వాటి ద్వారా కర్మాదులు జ్ఞానోత్పత్తికి ఉపకరించి మోక్షమునకు 
పరంపరా సాధనాలు అవుతున్నాయి కర్మాదులు సాక్షాత్సాధనలు కానేరవు 
ఎందుకనగా కర్మ, భక్తిమాగ్గములలో కార్యము, కారణము, కర్త మొదలైనవి 
ప్రాధాన్యం వహిస్తాయి అద్వైత ఆత్మజ్ఞానంచే ఈ భేదత్వం నశిస్తుంది కాని 
అపుడు మరల కర్మ ఆచరణకు అవసరము, అవకాశము ఉండదు కదా అను 
వాదన వస్తుంది జ్ఞానమే 'ప్రధానమైనపుడు కర్మలు చేయకపోవడం వలన 
వచ్చు నష్టమేమిటి అని భావించి అందరు కర్మవిముఖులవుతారు తమకు 
ఆత్మజ్ఞానమెంత ఉంది? అసలు ఆత్మజ్ఞానమునకు వలసిన అర్హతైనా తమకు 
ఉన్నదా అను ఆలోచన కూడా లేని శుష్క వేదాంతులనెంతమందినో మనమీనాడు 
సమాజంలో చూస్తున్నాం అందుకే పరమాత్మ గీతలో అనేక చోట్ల కర్మ 
ప్రాధాన్యమును స్పష్టముగా చెప్పారు శంకరభగవత్పాదులు కూడా జ్ఞానం 
కలిగే చివరి క్షణం వరకు కర్మలు చేయవలసినదే అని నిర్ణయించారు కర్మ, 
భక్తియోగాలు క్రమసాధనములు 


కర్మఫలితములు వ్యక్షిగతంగాను, లేక సామూహికంగాను కూడా 
ఉంటాయి ఒక వ్యక్తిగా మనిషి చేసే ప్రతి పని, ప్రతి తలపు, వాటి మంచి, 
చెడుల ఫలితాలు వ్యక్తిగా అతనికే తగులుతాయి ఇది వ్యక్తిగత కర్మ అని 
అనవచ్చును ఇక ఒక కుటుంబంలోనో, ఒక జాతిలోనో, లేక ఒక దేశంలోనో 
అందరికి సామూహికంగా ఒకేసారి వచ్చు కష్ట, సుఖాలు సామూహిక కర్మఫలితాలు 
ఒక కుటుంబంలోని వారు అందరు కలిసి ఇతరులకు కలిగించిన కష్ట 
సుఖముల ఫలితములు వారందరు కలిసి ఒకేసారి అనుభవించవలసి వస్తుంది 


వేదాంతం - కర్మసిద్దాంతము 255 


అలాగే ఒక కులం వారు, ఒక మతం వారు సామూహికంగా మరొక కులం 
వారిని లేక మతం వారిని బాధించటం జరిగినపుడు దాని ఫలితం వారందరు 
కలిసి ఒకే సమయంలో అనుభవించవలసి ఉంటుంది అలాగే ఒక దేశ 
ప్రజలు వారి సామూహిక కర్మవలితాలు వారు సామూహికంగానే 
అనుభవించవలసి ఉంటుంది 


మనం చేయు కర్మలలో కొన్ని బుద్ధిపూర్వకంగా తెలిసి నిశ్చితంగా 
చేయునవి కొన్ని సంకల్పం లేకుండా పొరపాటుగానో, తెలియకనో చేయు 
కర్మలు మరికొన్ని తెలిసీ తెలియక చేయు పనులు తెలిసి కావలయునని 
చేయు కర్మల ఫలితములు చాల నిశ్చితముగాను, నివారణ లేనివిగాను 
ఉంటాయి తెలియకనో, పొరపాటునో చేసిన కర్మఫలితములు తాత్కాలికంగానే 
ఉంటాయి ఇక మరికొన్ని కొంత తెలిసి మరికొంత తెలియక చేసిన చెడు, 
మంచి నుల ఫలితములు కూడ అలాగే ఉంటాయి ఒక పనిలోనే తెలియక 
ఇమిడిఉన్న మంచి, చెడుల ఫలితాలు కూడా మంచికి మంచి ఫలితాలు కొంత 
శాతం, చెడు పనులకు చెడు ఫలితాలు మరికొంత శాతం మనిషికి చేరుతాయి 


వర్తమాన జన్మలోనే యోగసాధన ద్వారా మన కర్మ ఫలితములను 
మనమే జయించవచ్చు, నిరోధించవచ్చు అనగా మన కర్మ ఫలితమును 
మనమే జయించవచ్చును లేదా అనుభవించవలసియున్నది కర్మ 
సిద్ధాంతమును అర్థం చేసుకుని విచక్షణతోను, వివెకంతోను, జీవిస్తూ గతంలో 
జరిగిన తప్పులు లేక చెడు పనులు మరల చేయకుండా సరిదిద్దుకుంటూ, 
నిశ్చలబుద్ధితో, నిస్వార్థ బుద్ధితో జీవితయానం సాగిస్తూ, యోగసాధనతో గత 
కర్మల చెడు ఫలితముల నుండి ముక్తి పొందవచ్చును లేనిచో కర్మ ఫలితము 
అనుభవించక తప్పదు 


కర్మ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది నిరంతరం తొలిచే 
ప్రశ్న ఒక బంతిని ఎంత వేగంతో గోడకి వేసి కొడతామో తిరిగి అంతే వేగంతో 


256 అనుష్టాన వేదాంతము 


బంతి వెనక్కి వస్తుంది అలాగే మనము చేయు కర్మల పరిమాణమును బట్టి 
ఫలితము త్వరగానో, ఆలస్యముగానో వస్తుంది ఇక కర్మ యొక్క గుణము 
లేక స్వభావమును బట్టి అది మంచి లేక చెడు ఫలితమును ఇవ్వటం 
జరుగుతుంది ఇక మరొక ప్రశ్న ఈ జన్మలో మనం చేయు కర్మల ఫలితాలు 
భవిష్య జన్మలలోనేనా, లేక ఈ జన్మలో కూడా వస్తాయా? ఈ జన్మలో చేసిన 
కర్మ ఫలితం ఈ జన్మలోనే కనబడవచ్చు కర్మసూత్రమును జాగ్రత్తగా 
పరిశీలించినచో ఇది బోధపడును మనం చేయు మంచిపని ఫలితం 
ఎంతమందికి అందినది, అది మనం ఎంత నిస్వార్ధతతో చేసియున్నాము అను 
విషయము మీద ఫలితం ఎపుడు వచ్చేది ఆధారపడుతుంది “పది మందికి 
సుఖం, ఆనందం కలిగించే పని ఎంత నిస్వార్థతో కూడి ఉన్నదో అంత త్వరగా 
మంచి ఫలితం” ఇస్తుంది 


పుణ్యం-పాపం అను ప్రత్యేకమైన నామములతో ఎ పనులు ఉండవు 
మన పనుల ద్యారా ఇతరులకు సుఖం, ఆనందం కలిగించటం పుణ్యం 
అలాగే దుఃఖమును, కష్టమును కలిగించేవి పాపం నిస్వార్ధత మంచిపనుల 
స్వభావమునకు ఉదాత్తత కలుగజేస్తుంది ప్రతి పనికి ఫలితం దానికి 
తగినట్టుగానే ఉంటుంది మనము చేయు దానధర్మముల ననుసరించి 
ఫలితం ఉంటుంది ఐహిక పుణ్యకర్మముల ఫలితములు ఐహిక సుఖమునే 
కలుగజేస్తాయి దానము (అన్నదానము, విద్యాదానము మొదలైనవి), దానము 
కంటే తపస్సు మిన్న, తపస్సు కంటే, అన్నిటి కంటే మిన్నయైనది స్వార్హత్యాగము 
- ఇవే మన కర్మల స్వభావమును ప్రభావితం చేస్తాయి స్వార్ధత్యాగం అనగా 
ఫలితం ఆశించకుండా పనిచేయడం 


విత్తనాలు వెయ్యగానే పంట చేతికి రాదు గదా! మొలకలు ఎత్తాలి, 
కలుపు మొక్కల్ని తీసివేయాలి, మంచి ఎరువు వేయాలి, క్రిములను నివారించాలి, 
అపుడు గాని పంట చేతికిరాదు గదా! అలాగే ఒక మంచి కర్మ యొక్క ఫలితం 


వేదాంతం - కర్మసిద్ధాంతము 257 
రావడానికి కొంత సమయం పడ్తుంది 


ఈ సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, చేయు దుర్మార్గులు 
అనేక మంది ఉన్నారు వారందరు ఆ దుష్కర్మల ఫలితములను అనుభవించుట 
లేదు గదా! అంతేగాక అధికార, ధనదర్పములతో వారు సుఖంగానే ఉన్నారు 
గదా! మరి కర్మ సిద్దాంతం అబద్ధమా? ్రస్వదృష్టితో చూచినచో అలాగే 
అనిపిస్తుంది కాని సునిశితంగా కర్మ సిద్ధాంతమును అర్థం చేసుకుంటే పై 
ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది ఒక వ్యక్తి గతంలో చేసిన సత్కర్మల 
వలన సతృలితమును ఇపుడు అనుభవిస్తున్నాడు సత్ఫలితము పరిమాణము 
(quantity) పూర్తి అయేదాకా ఆ సత్సలితము పొందుతూనే ఉంటాడు అలాగని 
ఇపుడు చేయు దుష్కర్మల ఫలితాలు వృధాకావు తప్పక అనుభవిస్తాడు 
సత్కర్మల ఫలిత ప్రభావం తగ్గగానే దుష్కర్మల ఫలిత ప్రభావం అనుభవంలోకి 
వస్తుంది అందువలన సత్కర్మలను మొదలుపెట్టిన తరువాత మధ్యలో 
వదలిపెట్టకుండా, నిష్టతో, సహృదయంతో పూర్తిచేస్తే ఫలితం తప్పకుండా 
కలుగుతుంది సత్కర్మ దుష్కర్మలలో ఎది ఎక్కువగా చేయబడిందో ప్రారబ్ద 
కర్మలో దాని ఫలితం ఆలస్యంగా వస్తుంది అని కర్మ సిద్దాంతం తక్కువ 
పరిమాణంలో చేయబడిన కర్మఫలము త్వరగా వస్తుంది ప్రారబ్ధ కర్మను 
వర్తమాన కర్మల ద్వారా నిరోధించగలగటమే ఈ జన్మలోని కర్మను ఈ జన్మలో 
అనుభవించటం ఈ జన్మలోనే అనుభవించుటకు వీలుకానంత 
కర్మఫలమున్నచో అది తదుపరి జన్మలకు వ్యాపించును మంచిగాని, చెడుగాని 
కర్మల ఫలము అత్యుత్కటమైనపుడు అనగా మిక్కిలి తీవ్రమైనపుడు కొంత 
ఫలితమైనా ఈ జన్మలోనే అనుభవములోనికి వస్తుందని కర్మసిద్ధాంతంలోని 
ప్రధానాంశము 


యోగసిడ్ధాంతం ప్రకారం మాన శరీరంలోని నాడీ చక్రాలయందు 
(ఏడు చక్రాలు అని చెప్పబడింది) కర్మ ఫలితం, చెడుగాని, మంచిగాని, 


258 అనుష్టాన వేదాంతము 


నిక్షిప్తమై వుంటుంది సౌరకుటుంబములోని ఎడు గ్రహాలకు ఈ నాడీ 
చక్రములకు సంబంధము ఉన్నదని చెప్పబడింది కర్మఫలితముల 
స్వభావమును బట్టి ఆయా ఎుక్రములలో అవి నిక్షిప్తమై ఉంటాయి జనన 
కాలమును బట్టి వ్రాయబడిన జాతక చక్రములో గ్రహముల స్థానములు 
సూచించబడుతాయి ఆయా స్థానములలోని గహములు ఆయా నాడులలో 
నిక్షిప్తమై యున్న ప్రారబ్ధకర్మఫలితములను సూచించును అనగా ఆ గ్రహములు 
తమ సమయం వచ్చినపుడు నాడీ చక్రముల ద్వారా కర్మను అనుభవింప 
చేస్తాయి అందువలననే ఒక రాశిలోనున్న గ్రహము అందరికి ఒకే రకమైన 
ఫలితమును సూచింపదు గ్రహము ఆయారాసులలో నున్నపుడు ఆ గ్రహ 
కిరణములు ఆ జాతకుని మీద పడును (౬5160010 Magnetic rays) 
నాడీచక్రములలో నిక్షిప్తమై యున్న కర్మలు మనిషి, మనిషికి భిన్నముగా 
నుండును గదా! అందువలననే ఆ గ్రహము ఒకటే అయినను భిన్న వ్యక్తులకు 
భిన్న ఫలితములు సూచించును ఈ విధంగా గ్రహం ఒకటే అయినా అందరికి 
ఫలితము ఒకే విధముగా ఉండదు కర్మ ఫలితమును సూచించునదే జాతక 
చక్రము అంతేగాని గ్రహాలు వాటంతట అవి మంచిగాని చెడుగాని చేయవు 
గ్రహాలు మంచి చేస్తాయి, చెడు చేస్తాయి అనుకుంటే అది భ్రమ మాత్రమే మన 
కర్మలే మనకు తిరిగి ప్రతిఫలాన్నిస్తాయి ఆ ప్రతిఫలం ఎట్టిది, ఎపుడు వస్తుంది 
అని తెలిపేదే జాతకచక్రము, జ్యోతిషశాస్త్రము 

కాలప్రమాణములో 'నిన్న, 'ఈ రోజు, రేపు' అనగా “గతము, 
“వర్తమానము, 'భవిష్యత్తు' వలెనే కర్మలు “'సంచితము', “ప్రారబృము), 'ఆగామి' 
అను మూడు రకములు 'సంచితము అనగా గతజన్మలలో చేసిన కర్మ 
వర్తమానంలో మనం చేయు కర్మ భవిష్యత్తులో సంచితకర్మ అవుతుంది 
ఇపుడు అనుభవములో నున్నది ప్రారబ్బకర్మ ఇది విల్లు నుండి విడువడిన 
బాణము వంటిది దానిని నిరోధించటం అసాధ్యం జీవన్ముక్తుడైనను దానిని 
అనుభవించవలసినదే ప్రారబ్దకర్మ పూర్తి కావటమే కర్మ పరిపక్వత అంటారు 


వేదాంతం - కర్మసిద్ధ్దాంతము 259 


ఈ జన్మలో మనం అత్యున్నతమైన, నిస్వార్థమైన సత్కర్మల ద్వారా ప్రారబ్ధకర్మ 
ప్రభావమును తగ్గించవచ్చు 


మరణం తరువాత శరీరం నుండి కారణం శరీరం ద్వారా ఆత్మ 
బయటకు పోవటం ఫోటో తీయగలిగారని సైన్సు పరిశోధనలు తెలుపుతున్నాయి 
ఈ కారణశరీరం పంచభూతముల అణువులతో ఏర్పడినది కాదు ఇది ఒక 
తేజస్సు లేక విద్యుత్తు వంటి ఆకారమువలె అయస్కాంత పరిధి లేక క్షేత్రముతో 
(Magnetic field) ఉంటుంది అన్నారు ఒక అయస్కాంతము ఇనుమును 
ఆకర్షించినపుడు జరుగు ప్రక్రియ ఏమిటి? ఆకర్షణ ప్రక్రియ కంటికి 
కనబడుతుంది కాని అయస్కాంతము చుట్టు ఉండు అయస్కాంత క్షేత్రం ఒక 
విద్యుత్తులాగ అయస్కాంతం చుట్టు వ్యాపించి ఉంటుంది కారణశరీరం 
కూడ (astral bంdy) జీవాత్మ చుట్టు ఒక విద్యుత్‌ అయస్కాంత క్షేత్రం" వలె 
(Electromagnetic field) వ్యాపించి ఉంటుంది స్టూల శరీరమును వదలి 
పోవుచున్న కారణశరీరముచే ఆవరించబడి యున్న జీవాత్మ ఫోటోలో ఇది 
గుర్తించబడినదని శాస్త్రజ్ఞులు అంటున్నారు (58016౧4953) జీవాత్మను ఆవరించి 
యున్న కారణ శరీరము అనబడు విద్యుత్‌ అయస్కాంత వలయము లేక 
క్షేత్రము సూక్ష్మమైన ప్రకంపనలతో (VIbrat10n5) కూడి ఉంటుందన్నారు ఈ 
ప్రకంపనలలోనే - అదే కారణ శరీరముతో కూడియున్నదనబడు మనసులో 
(Mind) - గతించిన జన్మలోని కర్మల ఫలితములు నిక్షిప్తమై తదుపరి జన్మకు 
అందచేస్తాయి యోగశాస్త్రజ్ఞులైన ప్రాచీన బుషులు ఈ సూక్ష్మమైన కారణ 
శరీరములో 'నాడీచక్రాలు’, “కుండలిని”, “సహస్రారం”, మొదలైనవి ఉంటాయి 
అన్నారు ఈ చక్రములలోనే వివిధ కర్మల ఫలితములు నిక్షిప్తమై కారణ 
శరీరము మరొక స్థూల శరీరములో చేరి, పునర్ణన్మ పొందినపుడు, ఆ జన్మలో 
ప్రారబ్బకర్మమునకు ఆధారమవుతాయి మనిషి పుట్టిన క్షణంలో సౌర 
కుటుంబంలోని గ్రహముల స్థితిని, నక్షత్రముల స్థితిని జాతకచక్రములో 
చూపించి దాని ద్వారా ఆ మనిషి భవిష్యత్తు చెప్తారు భవిష్యత్తు అనగా అపుడు 


260 అనుష్టాన వేదాంతము 


ఆ శరీరంలో ప్రవేశించిన నాడీచక్రములలో నిక్షిప్తమై యున్న గతజన్మల కర్మ 
ఫలితములను సూచించటమే గ్రహస్థితిని బట్టి, గ్రహదశలను బట్టి ఇవి 
సూచింపబడుతాయి జాతకచక్రము అనగా గతజన్మల కర్మఫలితముల పట్టిక 
(Account) దానినే చిత్రగుప్తుని చిట్టా అని కూడ అనవచ్చును ఈ విధంగా 
జ్యోతిష్యమునకు - కర్మసిద్దాంతమునకు అవినాభావ సంబంధము ఉన్నది 


గ్రహాలు ఒకరికి అశుభం చేస్తే, అదే సమయంలో మరొకరికి శుభం 
చేస్తాయి అందునా ఒకే గ్రహం - శని గాని, గురువు గాని - అలా భిన్నంగా 
ఫలితాలు ఇవ్వటం ఎందుకు వాటికి ఎం పట్టింది? వాటికి కూడ స్వార్ధం 
ఉన్నదా? అదంతా ఒక భ్రమ అని, గ్రహాలు వాటంతట అవి ఏమీ చేయవు అని 
చెప్పబడింది గదా! మనిషికి జరుగు శుభ, అశుభములు అతని కర్మ పట్టిక 
(ACCంunNt) ను బట్టి ఉంటాయి ఉదాహరణకు, శని అశుభం చేయు గ్రహం 
అని విశ్వాసం ఒకటి ఉన్నది అది మూఢవిశ్వాసమే శని వలన యోగములు 
సూచింపబడి, అవి అనుభవములో పొందిన జూతకులు ఎంతో మంది ఉన్నారు 


కర్మ ఫలితములు అంటనివాళ్లూ ఉన్నారు రమణ మహర్షి వంటి 
మహాయోగులకు కర్మఫలితాలు అంటవు గ్రహాలు ఎమీ చేయలేవు గత 
కర్మలు నురుజన్మలో సంస్కారములుగా అనుభవంలోకి వస్తాయి కర్మలు 
అనబడు బీజములే లేనిది సంస్కారములనబడు మొక్కలు ఎలా వస్తాయి - 
రావు అపుడు కర్మ ఫలితములే ఉండవు గ్రహసూచనలు ఉండవు ఆ స్థితి 
ఒక్క యోగీశ్వరులకు మాత్రమె సాధ్యము అలా విత్తనములు అనగా కర్మలు, 
మొక్కలు అనగా సంస్కారములు (ఫలితములు) ఒక నిరంతర వలయముగా 
ఈ సృష్టిక్రమములో ఎర్పడుతూనే ఉంటాయి అదే భగవంతుని సంకల్పమైన 
సృష్టి ప్రణాళిక ఆ ప్రణాళికను పరమాత్మ మార్చడు, దానికి ఏమి కూర్చడు 
అంతా మనము చేయు కర్మల వలన మాత్రమే ఈ సృష్టి ప్రణాళిక సాగుతూ 
ఉంటుంది 





వేదాంతం - కర్మసిద్ద్ధాంతము 261 


జాతకచక్రము కర్మఫలముల పట్టిక అన్నాము కదా! అపుడు ఒక 
సందేహం వస్తుంది జాతకచక్రము వ్యక్తి పుట్టిన క్షణమున నున్న గ్రహస్థితిని 
తెలిపి దాని ఫలితమును సూచించును కాని అది ఆ సమయముననున్న 
గ్రహస్థితి గదా, అది వ్యక్తి జీవితాంతము ఫలితములను ఎటుల సూచించగలదు? 
ఈ సందేహం సహజము దీనికి సమాధానం ఒకటే - జనన కాల జాతక చక్రం 
ఆ వ్యక్తి జీవితకాల కర్మ ఫలితములను సూచిస్తుంది ఇది శాస్త్ర సూత్రము 
మాత్రమేనా? లేక పరిశోధనల ద్వారా రుజువు కాబడిన సత్యమా? ఇది 
పరిశోధనల ద్వారా రుజువు కాబడిన సత్యము వ్యక్తి జీవితమున జరుగు 
సంఘటనలను అతని జననకాల జాతక స్థితితో సమన్వయపరచుట ద్వారా 
పరిశోధనలే కాక, వైద్యశాస్త్ర పరిశోధనలు, ఎలక్ట్రానిక్‌ సైన్సు పరిశోధనల ద్యారా 
కూడ (Electronic Science) ఇది రుజువు కాబడిన సత్యము ఎలక్ట్రానిక్‌ 
సైన్సు చెప్పిన న్యూరాన్‌ సూత్రము (Neuron Principle) ఈ పరిశోధనల 
ఫలితము ఈ న్యూరాన్‌ సూత్రము బేక సిద్దాంతము కర్మ సిద్దాంతమునకు 
ప్రతిబింబము వంటిది 


న్యూరాన్‌ సూత్రమునకు (Neuron ౧౧౧౦౧169 ఆధారమైన ప్రధాన 
విషయములు 


భిన్నదశలలో మరల మరల మార్పు చెందుచు వచ్చు విద్యుత్‌ 
ప్రవాహము మానవుని మెదడులో నిరంతరము ప్రవహించుచుండును మెదడు 
నందు జరుగు రసాయనక మరియు కొన్ని ఇతర ప్రక్రియల వలన అచట ఈ 
విద్యుచ్చక్తి (26౧౧48౧9 current) ఎర్పడును 


మెదడు నందున్న భిన్న భిన్నములైన నాడీ లేక నరములందలి 
కణములనే న్యూరానులు అందురు ఈ కణముల (Neurons) పరిమాణము 
(61%6౧510౧) లను, వాటి లక్షణములును కనుగొనబడుట 


సూక్ష్మములైన ముక్కల వంటి జ్ఞానేంద్రియములుగా ఉపయోగపడు 


262 అనుష్టాన వేదాంతము 


(microstnp antenna) పరికరములను కనుగొని వాటి ద్వారా న్యూరాన్‌ వ్యూహ 
నిర్మాణము (a[r2y5) వాటి యొక్క కిరణ ప్రసార లక్షణములను (radation), 
పరిమాణములను (MEa5Urement) తెలుసుకొనుట 


ఉపగ్రహములందు, విమానములందు, ఓడలయందు, ఇతర 
అంతరిక్ష నౌకల యందు ఉపయోగించబడు యాంటెనా (antenna) లకు 
అనుకరణ వంటి సాధనమే న్యూరాన్‌ కణముల యొక్క కిరణ ప్రసార 
(radiation) లక్షణములను కనుగొనుటకు జరిగిన ప్రయోగములలో 
(experiments) ఉపయోగించబడిన సాధనము 


రెండు దశాబ్దములకు పైగా వివిధ ప్రయోగశాలలోను, విశ్వ 
విద్యాలయములందు ప్రధానంగా జైపూర్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన 
పరిశోధనా ఫలితములు (By research Scholars of Regional Engineering 
College, Jaipur, Rajasthan) ఈ న్యూరాన్‌ సూత్రమునకు జాతకచక్రము 
ద్వారా సూచించబడు కర్మ ఫలితములకు గల సంబంధమును విశదపరిచినవి 
ఈ విషయం ఒక జ్యోతిష పత్రికయందు (Astrological Magazine) క్లుప్తంగా 
చెప్పబడింది నాడీకణముల (Neurons) కిరణ (ప్రసార (1461440౧) 
లక్షణములను గురించి ఆ ఇంజనీరింగ్‌ కాలేజి పరిశోధక మండలి జరిపిన 
పరిశోధనలలో న్యూరాన్‌ సూత్రము (Neuron Principle) నకు ఆధారమైన 
కొన్ని ప్రధాన విషయములు వెలువడినట్లు చెప్పబడింది 


మానవుని మెదడు నందు అతిసూక్ష్మమైన కణమే న్యూరాన్‌ (Neuron 
cel) ఈ కణ నిర్మాణము అత్యంత క్లిష్టమైనది (చిక్కులతో కూడినది) ఈ 
కణము నందు DNA, RNA, genes మొదలైనవి ఉండునని శాస్త్రజ్ఞుల 
అభిప్రాయము ఒక్క మెదడు నందే ఈ న్యూరాన్‌ కణ సముదాయం వేయి 
కోట్లను మించి ఉండునని తెలుసుకొనబడింది శరీరమంతయు ఈ కణములు 
వ్యాపించియున్నను వాటి కేంద్రస్థానము మెదడు అవి మెదడు నందే ఎక్కువ 


వేదాంతం - కర్మసిద్దాంతము 263 
భాగము కేంద్రీకృతమై ఉన్నాయి 


ఈ న్యూరాన్‌ కణములు అనేక రకములు వాటి స్వభావము 
భిన్నముగా ఉంటుంది వాటి వాటి ధర్మములు కూడ భిన్నముగానే ఉండును 
మెదడు నందు అవి ఉన్న భాగముననుసరించి వాటి పరిమాణం, రూపు 
మారును న్యూరాన్‌ పొడవు 002 మైక్రోమీటర్‌ (Micrometer) నుండి 100 
మైక్రోమీటర్ల వరకు ఉండునని వైద్యశాస్త్రము చెప్తోంది ఈ న్యూరాన్‌ల 
స్వభావము సంబంధిత వ్యక్తి వారసత్వ లక్షణములతో పాటు మరెన్నో 
విషయములపై ఆధారపడియుండును 


మెదడునందు జరుగు అనేక విధములైన రసాయన క్రిముల వలన, 
నిరంతరము దిశ మార్పు చెందు విద్యుచ్చక్తి (alternating current) 
ఉత్పన్నమగును ఈ విద్యుత్‌ శక్తి సుమారు -80 [౧౪ నుండి +40 ౧౪ (Mh 
volts) ఉండునని కనుగొనబడినది ఈ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మెదడు 
కలుగజేయు విద్యుత్‌ అయస్కాంత తరంగముల (Electromagnetic waves) 
తరచుదనము (//80646౧0)/) కొద్ది హెర్‌ట్ట (Hertz) నుండి కొన్ని వందల హెర్‌ట్ట 
వరకు ఉండునని కూడ కనుగొనబడినది 1995లో ఆగ్టేలియాలోని సిడ్నీ 
విశ్వవిద్యాలయములో శాస్త్రజ్ఞులు ఈ విద్యుత్‌ అయస్కాంత తరంగములను 
హెచ్చుగా చేసి (2౧011166) పరిశీలించారట దీని కొరకు ఉపయోగించబడిన 
మెదడు ప్రవాహా నియామపక పరికరము ఈ విద్యుత్‌ అయస్కాంత 
తరంగములను ఎలా విస్తరింపచేయునో అమెరికా, జపాన్‌, ఇంగ్లాండు టెలివిజన్‌ 
వ్యవస్థల ద్వారా ప్రపంచమంతటా ప్రదర్శించారట ఎన్నో లక్షల మంది 
(ప్రేక్షకులు దానిని దర్శించారని చెప్పబడింది 

గ్రహముల నుండి, సూర్యుని నుండి, నక్షత్రముల నుండి నిరంతరము, 


స్థిరముగా విద్యుత్‌ అయస్కాంత శక్తి (6౧ 6౧610౧, భూమి ఉపరితలము 
చేరుచుండును ఆ అయస్కాంత శక్తి యొక్క బలము (తీవ్రత) తరచుదనము, 


264 అనుష్టాన వేదాంతము 


భాగము (0[&56) (భాగము అనగా ఆ శక్తిలోని ఎ భాగము భూమిని 
చేరుచున్నదో అది) యొక్క పరిమాణము (౭251॥r౭) కనుగొనబడింది అది 
తేదిని బట్టి, సమయమును బట్టి, స్థలమును బట్టి మారుచుండునని గూఢ 
కనుగొనబడింది ఈ అయస్కాంత శక్తి యొక్క తరంగాంతరం (Wave length) 
సుమారు 40 ౫10 * మీటర్ల నుండి 4 ౫10 * మీటర్లు ఉండునని పరిశోధనలో 
తెలిసింది 


మానవుని వివిధములైన చర్యలను నియంత్రించుటకు, సమన్వయ 
పరచుటకు మానవుని మెదడు వివిధ భాగములుగాను తిరిగి అంతర 
భాగములుగాను విభజించబడినదని వైద్యశాస్త్రము చెప్తోంది ఈ వివిధ 
భాగములలోని న్యూరాన్‌ కణములు (౧6౧/6 08119) పరస్పరము భిన్నముగా 
నుండుననియు, అవి అనేక కారణములపై లేక ప్రాతినిధ్యములపై (factors) 
ఆధారపడి ఉండునని కూడ వైద్యశాస్త్రము చెప్పుచున్నది 


మన కన్నులలోనే సుమారు 130 మిలియన్ల అనగా 13 కోట్ల 
న్యూరాన్‌ కణములున్నట్లు సైన్సు చెప్పుచున్నది ఈ కణములు కాంతిశక్తిని 
(em-energy of ght) గ్రహించి దానిని సంజ్ఞల లేక సంకేతముల రూపమున 
మెదడుకు అందజేయును మెదడు వానిని గ్రహించి, విశ్లేషించి ఈ విద్యుత్‌ 
అయస్కాంత కిరణ ప్రసారము (em radiation) పంపిన రంగులు, మరియు 
ఇతర సమాచారమును మనసుకు అందజేస్తుంది మనసు (141౧6) మెదడు 
(Brain) లో ఒక భాగమే గదా! 


ఎలక్ష్రానిక్‌ సైన్సును అనుసరించి ప్రయోగశాలలో కిరణ 
ప్రసారములను (18614800) గ్రహించుటకు ఉపయోగపడు యంత్రముల 
ఎమూనా ద్వారా న్యూరాన్‌ కణముల స్వభావ లక్షణములను గ్రహించి 
పరిశోధించి విశ్లేషించుటకు వీలగును అన్నారు 


మానవుని మెదడు నందు ఏర్పడు విద్యుత్‌ అయస్కాంత శక్తి (6౧ 


వేదాంతం - కర్మసిద్దాంతము 265 


energy) అతని శిరస్సు చుట్టు, అతని శరీరము చుట్టు ఒక తేజో (Halం) 
వలయమును ఎర్పరచును అది ఒక అయస్కాంత క్షేత్రము ఆ అయస్కాంత 
క్షేత్రము యొక్క ప్రభావము, శక్తిని కిర్లియన్‌ (611620 Photographic 
Technique) ఫోటో పద్ధతి ద్వారా కొలుచుట జరిగినది ఈ తేజోవలయము 
(1810) మనిషి మనిషికి మారుచుండును 


న్యూరాన్‌ సూత్రములోని ప్రధాన విషయముల ఇటీవల కాలములో 
ప్రయోగముల (Expenments) ద్వారా సరిచూడబడినవి కొన్ని ప్రధానమైన 
విషయములు 


మన మెదడులోని న్యూరాన్‌ కణములు విద్యుత్‌ అయస్కాంత శక్తిని 
అంతరిక్షము నుండి గ్రహిస్తాయి, తమలోని విద్యుత్‌ అయస్కాంత శక్తిని 
ప్రసారం కూడా చేస్తాయి ప్రయోగశాలలో న్యూరాన్‌ నమూనాలను తయారుచేసి, 
న్యూరానుల యొక్క గ్రహణశక్తి, ప్రసారశక్తి సరిచూడటం (verify) జరిగింది 
న్యూరానులు గ్రహించు, ప్రసారము చేయు విద్యుత్‌ అయస్కాంత శక్తి 
తరంగాంతరములు, న్యూరానుల పరిమాణము, రూపము, పొడవు మొదలగు 
వాటి ననుసరించి భిన్నభిన్నముగా నుండును మెదడు నందు న్యూరానులను 
ఆవరించియుండు ద్రవ వాయు మిశ్రమ పదార్థము (116410) న్యూరాను 
లక్షణములను ప్రభావితము చేయును అని వైద్యశాస్త్రజుల అభిప్రాయము 


మానవుని మెదడుపై ఈ విద్యుత్‌ అయాస్కంత శక్తి (6౧) మరియు 
ఇతర శక్తుల ప్రభావము తేది, సమయము, స్థలముల అనగా జనన కాలమున 
జనన సమయము, జన్మన్థలము (0౯16, Time and Place of Birth) లపై 
ఆధారపడును అంతేగాక ఆ వ్యక్తి యొక్క న్యూరాన్‌ల లక్షణముల ననుసరించి 
ఈ ప్రభావము మెదడు నందు గల వివిధ భాగముల పై వివిధముగా నుండును 


జనన సమయమున శిశువుపై ఎర్పడు ఈ విద్యుత్‌ అయస్కాంత శక్తి 
ప్రభావము శాశ్వతమైనది జీవితాంతము అతని చర్యలను అది ప్రభావితం 


266 అనుష్టాన వేదాంతము 


చేయును అంతేగాక జీవితంలో వయసు పెరుగుచున్న కొలది అతని 
స్వభావమును, చర్యలను కాలక్రమముగా ఆయా సమయములందు 
అంతరిక్షము నుండి వచ్చు విద్యుత్‌ అయస్కాంత శక్తి మరియు ఇతర శక్తులు 
ప్రభావితము చేయును దీనినే జ్యోతిషశాస్త్రములో గోచారము (Transits) 
దశా పద్ధతి (Planetary Perods Systems) అన్నారు 


మానవుని మెదడు నందలి అతిసూక్ష్మమైన నాడీకణము (Nerve 
cel) అనగా న్యూరాన్‌ కణ నిర్మాణం అతిక్లిష్టమైనది అది పనిచేయు 
విధానము కూడా అతి నిగూఢముగా ఉన్నది శాస్త్రీయ పరిశోధకులు 
(scientists) ఈ విషయములోని నిగూఢత క్లిష్టతలను గురించి నిరంతరం 
పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు న్యూరాన్‌ ధర్మములు, దాని ద్వారా 
మెదడు ధర్మములు (11౧010౧9) తెలిసికొనుటకు జరుగుచున్న పరిశోధనల 
ననుసరించి అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ సైన్సు విభాగమును న్యూరల్‌ 
ఎలక్రానిక్స్‌ (Neural Electronics) అన్నారు 


మెదడు మానవుని వివిధ చర్యలకు, ధర్మములను నియంత్రించుచు 
వాటి సమన్వయపరచును ఇది అందరు అంగీకరించిన సత్యము మెదడులో 
12 ప్రధాన భాగములున్నాయి అని వైద్యశాస్త్రము చెప్తోంది జ్యోతిషశాస్త్రము 
ప్రకారము జాతకచక్రములో నున్న 12 భావములు మెదడులోని ఈ 12 
భాగములతో సరిపడుచున్నవి ఇది వింత అనిపించినను ఇది సత్యము 


కాని జ్యోతిషశాస్త్రము - జాతకచక్రము ఇచట చర్చనీయాంశములు 
కావు కర్మ సిద్దాంతము ఇచట చర్చనీయాంశము కావున ఈ న్యూరాన్‌ 
సూత్రము కర్మ సిద్దాంతమును ఎంతవరకు విశదపరచుచున్నదో గ్రహించ 
వలయును 


న్యూరాన్‌ కణములు (Neurons which are Nerve Cells) 
అంతరిక్షము నుండి (58౧408 0 C0505) విద్యుత్‌ అయస్కాంత శక్తిని (౭ 


వేదాంతం - కర్మసిద్దాంతము 267 


energy) గ్రహించటమెగాక, అవి శరీరములో విద్యుత్‌ అయస్కాంత క్షేత్రము 
ద్వారా శక్తిని లేక తేజస్సును (౧210) కలుగజేస్తాయి గత కర్మ ఫలితములు 
నాడీచక్రములలో నిక్షిప్తమై యుండునని యోగశాస్త్రము చెప్పింది గదా! ఇవి 
వర్తమానములో సంస్కారములు అగును అన్నారు నాడీ చక్రములందలి 
న్యూరాన్‌ కణములు ఆయా సమయములందు ప్రారబ్ధ కర్మములననుసరించి 
గ్రహముల నుండి వచ్చు (6౧౫) విద్యుత్‌ అయస్కాంత తరంగములను 
[గ్రహించి తద్వారా సంబంధిత నాడీచక్రము నందలి కర్మ ఫలితములను 
చలనపరచి (ఇ01/4169) ఆ చలనమును మెదడునకు చేర్చును ఇచట 
చలనము అనగా న్యూరాన్‌ కణముల వలన ఎర్పడిన అయస్కాంత క్షేత్రము 
నందలి విద్యుత్‌ అయస్కాంత తరంగముల చలనము అంతరిక్షము నుండి 
వచ్చు విద్యుత్‌ అయస్కాంత తరంగములు నాడీ చ(క్రములలోని 
కర్మఫలితములను చెతన్యపరచినపుడు ఆ ఫలితములు న్యూరానులు ఎర్పరచు 
విద్యుత్‌ అయస్కాంత క్షేత్రము నందలి తరంగాంతరములను (wave length) 
ప్రభావితము చేయును ఆ తరంగాంతరములు మనసు లేక బుద్ధిని ప్రారబ్ధ 
కర్మము ననుసరించి చలనపరచును ఆ చలన ఫలితమును స్టూల శరీరము 
అనుభవించును ఇదే బుద్ధిః కర్మానుసారిణి అను ఆర్యోక్తి సందేశము 


కర్మ ఫలితములను గురించి స్పష్టముగా చెప్పటం చాల దుర్లభమైన 
విషయము ఉదాహరణకు న్యాయస్థానములో ఒక హత్యను గురించి 
విచారణ జరిగినపుడు, న్యాయాధిపతి ఆ హత్యను గురించి అనేక విషయములు 
పరిగణనలోకి తీసుకుంటాడు ఆ హత్య బుద్ధిపూర్వకముగా ఒక పద్దతి 
ప్రకారం జరిగిందా, ఎ ఉద్దేశము లేని (401/6) పెనుగులాట వలన జరిగిందా 
లేక అది ఆత్మరక్షణా ప్రయత్నంలో జరిగిందా - ఇలా అనేక విధముల 
ఆలోచించి శిక్ష నిర్ణయిస్తాడు జడ్డి జరిగినది హత్యే అయినను కారణమును 
బట్టి శిక్ష భిన్నముగా ఉంటుంది ఆత్మరక్షణా ప్రయత్నంలో హత్య జరిగితే 
అసలు శిక్షే ఉండదు 


268 అనుష్టాన వేదాంతము 


అలాగే కర్మఫలితముల వలన కలుగు అనుభవం గురించి సాధారణ 
నిర్వచనం (general definition) ఇవ్వటం దుర్లభం కర్మ ఒకటే అయినను 
ఫలితము వ్యక్తిని బట్టి, సమయమును బట్టి, స్థలము బట్టి, కాలమును బట్టి 
మారుచుండును ఒక కర్మము జరిగినపుడు ఆ కర్మము చేసిన వ్యక్తి వయసు, 
స్థితి, ఆ కర్మము వలన ఇతరులకు కలిగిన కష్టనష్టములు లేదా సుఖము, 
ఆనందము, ఆ కర్మము చేయుటలోని ఉద్దేశము మొదలైన అనేక 
విషయములపై ఆధారపడి ఆ కర్మ ఫలితము అనుభవములోకి వచ్చును 
ఇచట న్యూరాన్‌ సూత్రము కొంతవరకు సమాధానం ఇస్తుంది 


కాలము, రోజు, సమయము, స్థలమును బట్టి అంతరిక్షము నుండి 
వచ్చు విద్యుత్‌ అయస్కాంత శక్తి మానవుని శరీరములోని న్యూరానులపై భిన్న 
భిన్న రీతులలో ప్రభావము చూపును తదనుగుణముగా న్యూరానులు 
మానవుని చర్యలను నడుపును ఆ చర్యల అనుభవములే గదా కర్మ 
ఫలితములు ఒకే స్థలమునందు వివిధ దినములందు వివిధ సమయము 
లందు ఆ అంతరిక్ష విద్యుత్‌ అయస్కాంత శక్తి (౭M 6౧6/౬) వివిధముగా 
నుండును అందుచే ఒకే స్థలములోని, ఇంకను ఒకే కుటుంబములోని 
వ్యక్తుల కర్మఫలానుభవములు భిన్న భిన్నముగా నుండును అందువలన వారి 
స్వభావము, చర్యలు భిన్నముగా నుండును వారివారి శరీరములోని న్యూరానుల 
లక్షణములు భిన్నముగా నుండుటయే దీనికి కారణము 


న్యూరానుల గ్రహణ స్వభావము, ప్రసార స్వభావం (receiving and 
transmitting properties) అనేక పరిమాణములపై (parameters) ఆధారపడి 
యుండును 
1 తలిదండ్రుల నుండి వచ్చు వంశానుగత వారసత్వ లక్షణములు 


2 న్యూరానుల పరిమాణములు (dMen510n5) వాటిని ఆవరించి యుండు 
ద్రవ వాయు మిశ్ర పదార్థ (1416) లక్షణములు 


వేదాంతం - కర్మసిద్దాంతము 269 


3 న్యూరానుల వ్యూహరచన (arrangement or arrays) వాటి పరస్పర 
సంబంధము 


న్యూరానులు స్వయముగా విద్యుత్‌ అయస్కాంత శక్తిని ప్రసారము 
చేయగలవు గనుక ఒక వ్యక్తి నుండి ప్రసారమగు విద్యుత్‌ అయస్కాంత శక్తి 
మరియొక వ్యక్తిని అతని కర్మములను గూడ ప్రభావితము చేయగలవు 


అందువలన మానవుని కర్మలు, కర్మ ఫలితములను గురించి 
ఖబృష్టమగు చిత్రము (picture) ఇచ్చుట దుర్లభము కర్మ సిద్ధాంతమును, 
న్యూరాన్‌ సిద్దాంతముతో సమన్వయపరచి పరిశోధన జరిపినచో మరికొంత 
స్పష్టత ఎర్పడగలదు వేదాంతులు ఎలక్ట్రానిక్‌ శాస్త్రజ్ఞులు తమ వైరుధ్యము 
మరచి కృషి సలిపినచో తగిన సమాధానము దొరకగలదు 


2 కర్మ సిద్దాంతము - విశ్లేషణ 


కర్మ సిద్ధాంతమును గురించి మరికొంత విశ్లేషణ (analysis) 
అవసరము వేద సంహితలలోను బ్రాహ్మణములలోను చెప్పబడిన కర్మ 
సిద్ధాంతము ఎమిటి? దానికి ఉపనిషత్తులు చెప్పు కర్మ సిద్ధాంతమునకు 
భేదమున్నదా? జైన, బౌద్ద మతములలో కర్మసిద్దాంతమునకు స్థానమున్నదా? 
పురాణ, ఇతిహాసములలో వ్యక్తపరచబడిన కర్మ సిద్ధాంతము ఏమిటి? 
షడ్డర్శనములు కర్మను గురించి ఏమి చెప్పుచున్నవి? కర్మ పరిపక్వత అనగా 
నేమి? కర్మసిద్ధాంతమును వ్యతిరేకించు విషయములు ఎమిటి? కర్మ 
సిద్ధాంతమును గురించిన విరుద్ధ (60౧౯౦౪6/5195) అంశములు ఎమిటి? 
సమాజముపై కర్మ సిద్దాంత ప్రభావము ఎమిటి? కర్మ ఫలితముల ద్వారా 
వర్తమాన జీవితము పూర్తిగా నిబద్ధమైనదా? లేక వర్తమాన కర్మల ద్వారా 
మార్గాంతరమున్నదా? - ఈ ప్రశ్నలకు సమాధానము కొరకు అన్వేషణయే ఈ 
అధ్యాయం తదుపరి అధ్యాయములలోని విశ్లేషణ సారాంశము 


270 అనుష్టాన వేదాంతము 


“కర్మ అనునది ఒక నిగూఢ విషయము పెద్ద పశువుల మందలోనైనను 
దూడ తల్లిని గుర్తుపట్టి వెంటనే దగ్గరకు చేరుతుంది అలాగే ఎ కర్మ అయినను 
అది చేసిన వాని వెంట నంటియే యుండును ఆదియే కర్మసిద్దాంతములోని 
ప్రధానాంశము గత జన్మల కర్మములను సంచిత కర్మలు అన్నారు అవి 
బాంకులో దాచిన డబ్బు వంటివి ఆ డబ్బు నుండి కొంత తీసి ఉపయోగములోనికి 
తెచ్చుకొనినట్టుగనే సంచిత కర్మములలో కొన్ని వర్తమాన జన్మము నందు 
అనుభవములోనికి వచ్చును అట్టి కర్మమును ప్రారబ్ధ కర్మము అన్నారు ఇవి 
కాక వర్తమాన జన్మమునందు మనము చేయు కర్మలయందు మనకు స్వేచ్చ 
యుండును మంచి, చెడు గ్రహించి చేయవచ్చు దీనినే క్రియమాణ కర్మము 
అన్నారు ప్రారబ్ధ కర్మము ఒక విల్లు నుండి విడవబడిన బాణము వంటిది ఆ 
విలుకాడు దానిని ఆపలేడు అత్యంత నేర్పరియైన విలుకాడు మాత్రమే దానిని 
మరొక బాణము ద్వారా నిరోధించగలడు ఆ మరొక బాణము వంటిదే 
క్రియమాణ కర్మము ప్రారబ్ధ కర్మము అనుభవించక తప్పదు అందువలన 
ఈ జన్మములో చేయగలిగినది ఎమియును లేదు అనుట మెట్ట వేదాంతము 
దానివలన వర్తమాన జన్మము అర్దరహితమగును అపుడు సృష్టి ప్రణాళికలోని 
ప్రధానాంశమైన ప్రగతిశీల పరిణామము (progressive evolution) నిరర్గకమై 
ఆత్మజ్ఞానమునకు (self realization) దూరమవుతాము సృష్టి ఆంతర్యము 
అది కాదు “పునరపి జననం, పునరపి మరణం” అను సోపానముల 
నధిరోహించి ఆత్మదర్శనం సాధించి జీవన్ముక్తిని పొందగలగటమే ఈ సృష్టి 
ధ్యేయం (80) అందుకు ఉపయోగకరమగు మార్గమే క్రియమాఖ 
కర్మము ఇచట మనకు పూర్తి స్వేచ్చ ఉన్నది కావున మంచి కర్మముల ద్వారా 
ప్రారబ్ధ కర్మము యొక్క దుష్ఫలితమును అనుభవిస్తూనే దాని ప్రభావము 
మనకు అంటకుండ చేసుకొనవచ్చును ఇదియే కర్మ సిద్ధాంతంలోని 
నిగూఢమైన అంశము 


జ్యోతిషము ద్వారా కాని మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా కాని సంచిత 


వేదాంతం - కర్మసిద్ధాంతము 271 


కర్మ ఫలితములను చెప్పటం, భవిష్యత్తును సూచించటం ఒక వృత్తిగా 
చేసుకుని ధన సంపాదన ప్రక్రియగా మార్చినచో, అందలి దివ్యత్వం నశించును 
అది నీచ స్థితికి దిగజారును భుక్తి కొరకు వృత్తిచేయటం, ధనము సంపాదించటం 
తప్పు కాదు కర్మఫలితములను గుర్తించగలుగుట, భవిష్యత్తును మనోదృష్టితో 
గ్రహించగలగటం, ఒక దివ్యత్వముతో కూడినది ఆ దివ్యత్వం ఉన్నవానికే 
వాక్ళుద్ది ఉంటుంది వాక్ళుద్ధి లేనిది ఆ వాక్కు నిష్ప్రయోజనం దివ్యత్వం, 
వాక్ళుద్ధి ప్రధానమైన దానిని వృత్తిగా మలచుకుని ధనము ఆర్జించటం నేరం 
అవుతుంది అట్లు చేసినచో దివ్యత్వం, వాక్ళుద్ది నశిస్తాయి మరొక విషయం 
భూత, భవిష్యత్తులు ఒక్క సృష్టికర్తకు మాత్రమే పూర్తిగా తెలియును దివ్యత్వం, 
వాక్ళుద్ది ఉన్నవారు కూడ చేయకల్గునది స్పష్టమైన సూచనలు మాత్రమే మరి 
దీనిని వృత్తిగా చేసుకుని ధనార్జనా దృష్టితో తాము చెప్పునది జరిగి తీరును అని 
ఉద్దాటించు వారిని ఏమనాలి? అటివారు ఆత్మ వంచకులు (hypocrites) 


ఈ విధంగా ఆధ్యాత్మికతను గూడ వ్యాపారాత్మకంగా మార్చటం 
పరిపాటి అయింది ఇది నేటి సమాజంలో ప్రబలుచున్న అతి నీచమైన లక్షణం 
ఈ లక్షణంలో బ్రిటిష్‌, అమెరికా జాతీయులు అఖండులు వారిలో ఆధ్యాత్మికత 
ఎంతో ఉన్నట్లు కనబడుతుంది సాధనలోని సారము వారు గ్రహించగలరు 
వారు భారతదేశం వస్తుంటారు, యోగులను, సాధకులను కలుస్తుంటారు, 
విషయములు తెలుసుకుంటారు కాని దౌని ద్వారా వారు సాధించేది 
ఆధ్యాత్మికత కాదు, ఆధ్యాత్మికత పేరుతో వ్యాపార సంబంధాలు పెంచుకొనటం 
ఇది అమెరికా జాతీయుల సాధారణ స్వభావం ఇటు ధనార్జన కొరకు 
ఆధ్యాత్మికతను ఉపయోగించుకొను భారతీయులకు గొని, అటు చాప క్రింద 
నీరులాగ ఆధ్యాత్మికతను వ్యాపార విస్తరణకు ఉపయోగించగల అమెరికా 
జాతీయుల శక్తి, యుక్తులకు గాని వాస్తవమైన ఆధ్యాత్మికత (1168010020 
ఆత్మానుభూతి (Direct Expenence) ఎన్నటికీ గ్రాహ్యము కాదు 


272 అనుష్టాన వేదాంతము 


ఏకాగ్రతతో కూడిన ధారణ లేక ధ్యానము (1661142100) మాత్రమే 
స్వచ్చమైన ఆధ్యాత్మికతకు సోపానము అమెరికా జీవితము (AMmencan 116) 
వలె నియమ నియంత్రణలు లేని జీవన సరళి వలన (౭ 01 Ife) తాము 
ఎంతో ఆధ్యాత్మికత సాధించామని భావించినను అది భ్రమగా మాత్రమే 
మిగిలిపోతుంది అట్టి జీవనసరళిలో ఆధ్యాత్మికత విక్రయమునకు అనువైన 
ఒక వస్తువు ($41016 commodity) గాను, బేరసారములతో కూడిన సంత 
వస్తువుగాను (౧౧46100 commodity) మారినది దురదృష్టవశమున 
అనుకరణలో తమ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించుటలో అఖండులుగా 
మారిన భారతీయుల వలన ఈ దేశములో అదే విధమైన జీవనసరళి (44/01 
fe) ప్రబలుచున్నది ఈ అనుకరణ అను వ్యాధి నుండి (61596896 01 
Imitation) విముక్తులైన నాడే ఏ ఆధ్యాత్మికతకు భారతదేశం వన్నెకెక్కినదో 
బోధపడుతుంది 


దేనినైనా సంత వస్తువుగా (Market commodity) మార్చగల యుక్తి 
అమెరికా వారికి ఉన్నది దానితోనే ప్రస్తుతానికి వారు ప్రపంచమునకు 
మకుటం లేని మహారాజులము అను భ్రమలోనున్నారు ఈ విధముగ 
ఆధ్యాత్మికతను భౌతిక లాభములతో (physical worldly advantages) 
ముడిపెట్టినంత కాలము కర్మ సిద్ధాంతములోని అంతరార్ధమైన “కర్మము 
ద్వారా అకర్మము సాధించుట” అను సూత్రము అర్థము కాదు కర్మములు 
నిర్వర్తిస్తూనే కర్మములు చేయకుండుట అని దీని అర్థము అనగా కర్మ 
ఫలితములను తన మనసున కంటనీయకుండుట ఆంతరిక జీవితమునకు 
లేక ఆధ్యాత్మిక జీవితమునకు ఇది మూలమైనది కురుక్షేత్ర యుద్దములోని 
శ్రీకృష్ణుని రూపమే దీనికి చక్కని ఉదాహరణ సంకుల సమర భూమిలో 
రధము నడుపుచున్నను ఆయన ముఖము పరిపూర్ణమైన, ప్రశాంతమైన 
వర్చస్సుతో వెలుగొందుతూ ఉంటుంది ఆ వర్చస్సును గూర్చిన అనుభూతి 
అమెరికావాసులైన ఆధ్యాత్మిక ముసుగులోని భౌతికవాదులకు సాధ్యము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 273 
కాదు 


అమెరికాలో గూడ వేదవేదాంగములు అధ్యయనం చేసినవారు 
ఉన్నారు కాని వారి దృక్పధం ఆధ్యాత్మికం కాదు మానసిక స్థితి, మనస్తత్వ 
శాస్త్ర పరిధుల వరకే వారి ఆలోచనలు వెళ్లి ఆగిపోతున్నాయి భావాతీతమైన 
తురియాస్థాయి దాటిన స్థితి ద్వారా ఆత్మానుభూతి సాధన (Direct Expenence) 
వారి ఆలోచనలకు అందటం లేదు ఈ పరిస్థితే నేడు భారతదేశంలో కూడా 
వ్యాపిస్తోంది దానధర్మముల కొరకు (00400) జరుగు సభలు కూడ అమెరికాలో 
వ్యాపారంలో ఒక భాగంగానే ఉంటాయి ఇది భారతదేశంలో కూడ వ్యాపించి 
ధనవ్యామోహం లేకుండటమే ఆధ్యాత్మికతకు మూలం అను సూత్రము 
మరుగున పడుచున్నది ఈ ఆధ్యాత్మికత అర్థమైనపుడే కర్మ సిద్దాంతం 
బోధపడుతుంది ప్రారబ్ద కర్మ అనుభవించుటకు వలసిన స్టైర్యము ఆధ్యాత్మికత 
ద్వారా కలుగును భగవద్గీత 2వ అధ్యాయంలో 69వ శ్లోకం దీనిని చక్కగా 
విశదపరిచింది 


శో యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తిసంయమీ 
యస్యాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతోమునేః ॥ 


తా॥ సమస్త ప్రాణులకును అనగా సామాన్య మానవులకు ఎది అనగా 
పరమాత్మ తత్వము లేక ఆత్మజ్ఞానము అగోచరముగా నుండి రాత్రివలె 
నున్నదో, అదే సమయమున ఇంద్రియనిగ్రహుడైన యోగికి పగలువలె 
యుండును అతడు మేలుకొనియే యుండును అనగా ఆత్మావలోకనము 
చేయుచుండును దేనియందు అనగా ఇంద్రియ ప్రేరిత విషయములందు, 
సామాన్య జీవులు మేలుకొని యున్నారో అనగా ఆసక్తితో ప్రవర్తించుచున్నారో, 
అది అనగా ఆ విషయ సమూహము పరమాత్మతత్వమును అవలోకించు 
యోగికి రాత్రిగా నుండును అనగా అగోచరముగానుండును 


మేలుకొనునంత వరకు మాత్రమే ఎవరైనా స్వప్న జగత్తులో 


274 అనుష్టాన వేదాంతము 


నుండగలరు _ స్వప్నజగత్తు మిధ్య (Unreal) మేలుకొనినపుడు మిధ్య 
మాయమై వాస్తవం (184110 గోచరమవుతుంది భౌతిక వ్యామోహం స్వప్న 
జగత్తు వంటిది ఆ వ్యామోహంలో ఉన్నంత వరకు వాస్తవం గోచరించదు 
వాస్తవం (realty) అనగా ఆత్మజ్ఞానము అను సత్యం గోచరించినపుడు 
వ్యామోహం అగోచరమవుతుంది 


ఒక వస్తువు యొక్క వాస్తవమును (Realty) గ్రహించలేకపోవుటకు 
కారణము దానిని భ్రమతో అనగా స్వప్ప్నదృష్టితో (Dream 1ke) గమనించటమే 
ఆ వస్తువును యధాతధముగా వాస్తవిక దృష్టితో గమనించినపుడు దానికి 
వ్యతిరేకమైన భ్రమకు అవకాశముండదు 

ఉపనిషత్తులు కూడ ఇదే చెప్పినవి 

బృహదారణ్యక ఉపనిషత్తు (4-3-31) 

“విశేషవిజ్ఞానరాహిత్యమే ప్రత్యగాత్మ స్వరూపము” 

జాగ్రతావస్థ అనగా మేలుకొని యుండునపుడు, స్వష్నావస్థయందు, 
ఇతరమైన వస్తువు అనగా తాను కానిది రెండవదిగా భిన్నముగా నుండును 
కాని సుషుప్తి అనగా నిద్రస్థితి యందు ఇతరమైన వస్తువు ఎదియును 
ఉండదు అందువలన విశేషమైనది తెలుసుకొనుట యుండదు ఇచట ఒక 
ప్రశ్న ఉదయించును నిద్రయందు (సుషుప్తి) విశేష విజ్ఞానము లేకుండుట, 
మేలుకొని యున్నపుడు, స్వప్నమందున్నపుడును విశేష విజ్ఞానముండుటను 
ఆత్మకు స్వభావమా? దీనికి సమాధానము 


మేలుకొని యుండునపుడు గాని, స్వప్నమందు గాని అవిద్యా 
(అజ్ఞానము - స్థూలమైన బాహ్యప్రపంచమే సర్వస్వము అను (భ్రమ) ప్రభావము 
వలన, ఆత్మ అన్నిటియందు ఉన్నది - ఆత్మవత్‌ సర్వభూతాని - ఆత్మకు 
భిన్నమైనది మరేదియును లేదు అను సత్యమును గ్రహించలేక, ఇతర వస్తువు 
తన కంటే భిన్నమైనదనియు, ఆ వస్తువు కంటే తాను భిన్నమైనవాడననియు 


వెదాంతం - కర్మసిద్దాంతము 275 
అను భ్రమ యందుండును ఆ భ్రమయే విశేషజ్ఞానము అందువలననే 


"తత్ర అన్యః అన్యత్పశ్యేత్‌ - ఆ జాగరిత స్వప్నముల యందు 
తాను వేరుగా తన కంటే వేరగు వస్తువును చూచును స్వప్నమున ప్రత్యక్షముగా 
కల్పిత విభక్తరూపము చూపబడినది అటులనే అన్యః అన్యత్‌ జియఘైత్‌' - 
తాను వెరై తన కంటే వేరగు గంధమును వాసన చూచును - 'అన్యో౬న్యత్‌ 
రసయేత్‌ - అన్యుడే భిన్నమగు రసమును ఆస్వాదించును - 'అన్యః 
అన్యద్వదేత్‌ - అన్యుడై ఇతరమును మాట్లాడును - అన్యః అన్యతశ్చణయయాత్‌ 
- అన్యుడై యితరమగు శబ్దమును వినును - 'అన్యః అన్యత్‌ మన్వీత - తాను 
వెరై యితరములగు విషయములను ఆలోచించును - అన్యః అన్యత్‌ 
స్పృశేత్‌ - అన్యుడై యితరములను స్పృశించును - అన్యః అన్యద్విజానీయాత్‌' 
- అన్యుడై యితరమగు విషయమును తెలిసికొనును “జ్యోతి స్వభావుడగు 
పరమాత్మకు విశేష విజ్ఞాన రాహిత్యమే, స్వరూపము _ మేలుకొనినపుడు, 
స్వప్నావస్థ యందు విశేష విజ్ఞానత్వము అవిద్యా (అజ్ఞాన) కల్పితమే కాని 
స్వాభావికము కాదు 


ఇక సుషుప్తి యందు (నిద్ర యందు) సహజ జీవలక్షణములు 
నశించునా? నశించవు సుషుప్తి యందు ఇంద్రియములు, విషయములు 
విభక్తములై యుండవు (వేరువేరుగా ఉండవు) ఉదాహరణకు ఆ ఘ్రాణశక్తి 
(వాసన చూచుట) ఒక స్వభావము అది నశించదు కాని సుషుస్తి యందు 
ఆ (ఘాణశక్తి, సంబంధిత ఇంద్రియం విభక్తములు కావు కావున గంధమును 
(వాసనను) గ్రహించుటలేదు ఇదే విధముగ సుషుప్తియందు ఆత్మరసమును 
ఆస్వాదించుట లేదు కాని రసాస్వాదన శక్తియను స్వభావమును కలిగియే 
యున్నాడు విషయము లేదు గనుక రసమును గ్రహించుట లేదు 


ఈ విధముగనే వక్షృత్వశక్తి, శ్రవణశక్తి, స్పర్శశక్తి, భూత, భవిష్యద్వర్త 
మాన విషయనిర్ణయశక్తి ఎల్లపుడు కలిగియే యుండును అయినను విభక్తమగు 


276 అనుష్టాన వేదాంతము 


(వేరువేరుగ నుండు) రూపము, విషయ ఇంద్రియములు లేనందున వచన, 
శ్రవణ, మనన, స్పర్శన విజ్ఞానములను ఆత్మ సంపాదించుట లేదు 
మేలుకొనినపుడు, స్వప్నమందు గూడ విషయగ్రహణము ఇంద్రియకృతమే 
గాని, ఆత్మకృతము కాదు ఆత్మ నిరంతరం నిర్వికారము అయియున్నది 


“ఆత్మ ఎకరూపముగా ఎల్లవ్వుడు వ్రకాశించుచుండును 
చక్షురింద్రియము ద్వారా కలిగిన బుద్ధి వృత్తి యందు అభివ్యక్తమగు ఆ 
చైతన్యమే దృష్టి అనియు, ఘ్రాణం దియము ద్వారా అభివ్యక్తమగు చేతనము 
ఘూతి అనియు, శ్రోత్రము ద్యారా అభివ్యక్షము అయినపుడు శ్రుతి యను 
నియ వ్యవహారభేదమే గాని, దృష్టి, ఘ్రాతి, శ్రవణాదులు ఆత్మకు వేర్వేరు 
రూపములు, శక్తులు కావు ఈ దృగాది (కన్ను లేక చూపు మొదలైనవి) 
రూపములతో ఆత్మ పరిణామము నొందదు ” ఈ విధముగ ఆత్మ ఏకరూపము 
అని నిరూపించబడినది నానారూపత్వము నిరాకరించబడినది ఆత్మ ఏకత్వ 
నిరూపణమే, నానారూపత్వ నిరాకరణము 


భగవర్గీతలోని పైన చెప్పిన శ్లోకము (2-69) ఆలంకారిక భాషలో 
చెప్పబడినది 


“అజ్ఞానులకు ఎది రాత్రియో అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు ఎది 
రాత్రియో అది అజ్ఞానులకు పగలు ” 


ఆత్మ పరమాత్మ ఇంద్రియ నిగ్రహము మున్నగునవి పరమార్ధ 
విషయములు అజ్ఞానులకు అవి అంతుబట్టవు  తెలిసికొనవలెనను 
కుతూహలము కూడ వారికి ఉండదు అవి యేవియు వారి దృష్టికి 
గోచరింపవు అవి వారికి లేనబ్లేయగును కావున అవి వారికి రాత్రి వంటివి 
అని చెప్పబడినవి ఆ పరమార్ధ విషయములందు వారు నిర్లక్ష్యముగ 
నిదురపోవుచున్నట్లుందురు 


వేదాంతం - కర్మసిద్దాంతము 277 


కాని జ్ఞానులు సంయమశీలురు వారి స్వభావము ఇందుకు 
భిన్నముగా నుండును వారికి ఆత్మానుభూతి యుండును ఆత్మ విషయమై 
జాగరూకులై యుందురు పరమాత్మఅనుభూతి యందు మేలుకొనియుందురు 
ఎ విషయములందు అజ్ఞానులు నిర్లక్ష్యముతో నిదురపోవుచున్నట్లుందురో, ఆ 
విషయములందు జ్ఞానులు మేలుకొనియే యుందురు అనగా వారికేది రాత్రి 
వంటిదో అదే వీరికి పగలు 


మరియు జ్ఞానులు ఇంద్రియనిగ్రహులై యుందురు 
ఇంద్రియార్ధములు వారి దృష్టికి గోచరింపవు అనగా ఆ విషయములందు 
వారు నిదురబోవుచున్నట్లుందురు కాని అజ్ఞానులకు అవియే ప్రితికరముగ 
ఉండును వాటినే అనుభవించుచు జాగరూకులై యుందురు అనగా ఏ 
ఇంద్రియ విషయములందు జ్ఞానులు నిద్రించుచున్నట్టుందురో, ఆ విషయము 
లందే అజ్ఞానులు మేలుకొనియుందురు జ్ఞానులకేది రాత్రి వంటిదో, అదే 
అజ్ఞానులకు పగలు వంటిది 


గుడ్డగూబ వంటి జంతువులు రాత్రి మాత్రమే చూడగలవు, 
సంచరించగలవు రాత్రియే వాటికి పగలు వంటిది పగలు వాటికి ఎమియు 
గోచరించవు సగలు వాటికి రాత్రివంటిది మనకు పగలు వాటికి రాత్రి, 
మనకు రాత్రి వాటికి పగలు, 'సంయమీ' అను ప్రయోగము చాల ప్రధానమైనది 
అనగా ఇంద్రియ నిగ్రహము గలవాడే ఆత్మవిషయమున మెలుకొనగలడు 
అట్టి సంయమము లేనివానికి పరమాత్మ (ఆత్మ) కానరాడని దీని రూఢార్జము 
ఆధ్యాత్మ విషయమున సంయమము (ఇంద్రియ నిగ్రహం)నకు అత్యంత 
ప్రాధాన్యమున్నదని చెప్పబడింది 

మరొక విషయము “పశ్యతోమునేః అని చెప్పబడింది మును 
లనేకులుండవచ్చు కాని “పశ్యతః అని చెప్పినందు వలన ఆత్మదర్శనము 
పొందిన మునులు అరుదు అన్నారు అట్టి స్థితిని ప్రతివారును పొందవలసి 


278 అనుష్టాన వేదాంతము 


యున్నది ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకొని 
యుండవలెనని ఈ శ్లోకము చెప్పుచున్నది 


కర్మసిద్ధాంతము అనుల్లంఘనీయమైనది అనగా అతిక్రమించుటకు 
వీలుకాని చట్టము (2) వంటిది మానవులు జంతువులు అందరు ఈ కర్మ 
సిద్ధాంతము ఎదుటబడినవారే అనగా దాని ప్రభావపరిధిని దాటలేనివారే 
కాని కర్మ సిద్ధాంతమును ఎదుర్కొని నిలబడి ఆత్మదర్శనము ద్వారా 
జీవన్ముక్తుడగుటయే సృష్టి ప్రణాళికలోని ప్రగతిశీల పరిణామ ధ్యేయము 
(Progressive evolution goal) ఈ ఇంద్రియ గోచరమగు ప్రపంచమందు 
(phenomenal world) ఇదే మహోన్నతమైన జీవితాదర్శము కావాలి 


శో హజం కర్మకౌంతేయ సదోషమపి నత్యజేత్‌ | 


స 
సర్వారంభాహి దోషేణధూమేనాగ్ని రివావృతాః ॥ (భగవద్గీత 18-48) 


అర్జునా! పొగచేత నిప్పు కప్పబడినట్లు సర్వకర్మములు దోషము చేత 
కప్పబడియున్నవి అందుచేత స్వభావసిద్ధమైన కర్మను వదలరాదు 


ఈ ప్రపంచమందు పరిపూర్ణమైన సత్కర్మగాని పూర్తిగా దుష్కర్మగాని 
ఎది ఉండదని, అందు వలన స్వాభావికమైన కర్మమును వదలరాదు అని 
యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు భగవద్గీత యందు స్పష్టము చేశాడు 


వాస్తవమునకు ఇంద్రియ గోచరమగు ఈ ప్రపంచమందు ప్రతి 
విషయము కార్యకొరణము (cause and effect) అను ఒక వలయమందు 
నిరంతరం పరిభ్రమించుచునే యుండును ఒక నిశ్చితమైన కారణము లేకుండా 
ఎ కార్యము జరగదు ఈ కారణమును గురించి, దాని ఫలితము ఏ 


పరిస్థితులలో ఎటులుండునో తెలుసుకొనుటయే అటు సైన్సు (5618౧6౭) 
పరిశోధనల, ఇటు వేదాంత శాస్త్ర శాఖల ఆశయము 


సిద్ధాంతములన్నిటిలోకి కర్మసిద్ధాంతము అత్యంత విశ్వజనీనమైనదని 


వేదొంతం౦ - కర్మసిద్దాంతము 279 


"సైన్సు, ప్రపంచములోని అన్ని తత్వశాస్త్రములు అంగీకరించుచున్నవి 
భౌతికమైనవి గాని, మానసికమైనవి గాని ప్రకృతిలోని శర్తులన్నియు (forces) 
ఈ సిద్దాంతమును అతిక్రమించలేవు అని స్వామి అభేదానంద అన్నారు స్వామి 
అభేదొనంద శ్రీరామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులు (641601 student), 
స్వామి వివేకానంద సహచరులు ఆయన ఇంకా ఇలా అన్నారు “అంతరిక్షములో 
ఎల్మకానుల (electrons) ప్రకంపనల దగ్గర నుండి, సూర్యుని చుట్టు భూమి 
పరిభ్రమించటం, సంకల్పితముగానో, అసంకల్పితముగానో మనము చేయి 
ఎత్తటం వంటి చిన్న కార్యం వరకు ఎదో అగోచరమగు శక్తి ద్వారా కార్యకారణ 
సిద్దాంతముననుసరించియే జరుగుచున్నవి 


ఒక కారణము (62156) వలన జరిగిన కార్యము (6/60) మరొక 
కార్యమునకు కారణముగా మారును దీనినే మరొక విధముగా చెప్పినచో ఒక 
ఫలితమునకు (effet) కారణము (62158) ఒక కర్మము ఈ ఫలితము 
మరియొక కర్మమునకు కారణమగును ఈ కార్యకారణములు, లేక కర్మము, 
ఫలితము (cause and effect) ఒక అనంతమైన గొలుసు వంటి పరంపర 
(chain) ఒక కార్యము యొక్క ఫలితము అది చేసిన వ్యక్తి, ఇతరులు కూడ 
దాని ఫలితం పొందుదురు ఒక హత్య జరిగినపుడు దాని ఫలితము హతుడే 
గాక హంతకుడు గూడ ఎదో ఒక రూపమున పొందును 


'కర్మ' అను పదము ఈనాడు ఇంగ్లీషు భాషలో ఒక సహజపదముగా 
చేరినది సంస్కృతమున “కృ అను ధాతువు నుండి పుట్టినదే 'కర్మము' అను 
పదము భౌతిక లేక మానసిక చర్యయే కర్మము ఒక కర్మము మరొక 
కర్మమునకు కారణమగుట వలన “కర్మము లోనే కార్య, కారణములు 
రెండును ఇమిడి ఉన్నవి భౌతికముగాని (శారీరకము,) లేక మానసికముగాని 
ఏ చర్య అయినను మానసికమే అగును కర్మ సిద్దాంతములో ఆకస్మికతకు లేక 
తలవని తలంపునకు స్థానము లేదు (200166౧121 orchance) ఆకస్మికముగానో 


280 అనుష్టాన వేదాంతము 


లేక తలవని తలంపుగా జరుగు చర్యలకు గూడ వాస్తవమునకు మన 
నియమిత (160) పరిజ్ఞానము వలన మనకు అంతుబట్టిని ఎదొ ఒక 
కారణము ఉండే ఉంటుంది అతితెలివిపరులైన కొందరు ఈ చర్యలను 
మానవాతీత శక్తులకు అంటగడ్త్డారు అది విధి (౧౦౪1606౧౦6) అనో, దైవకృతమనో 
(providential) నిర్ణయిస్తారు కాని వాస్తవమునకు ఈ ఆకస్మిక చర్యలకు 
గూడ, మనకు తెలిసినా తెలియకపోయినా ఎదో ఒక కారణం ఉంటుంది 
నిర్దేశక లేక తార్కికమైన విజ్ఞానము లేనివారికి (4౧80160110) ఎదైతే, విధి 
(పేరితంగాను, మానవాతీతంగాను కనబడుతుందో, అదే నిర్దేశక జ్ఞానము 
(scientific knowledge) కలవానికి, తాత్వికునికి (philosopher) సహజంగా 
కనబడుతుంది దానికి కారణం వారి ఆంతరిక దృష్టి విశాలంగాను, 
విశ్వజనినంగాను ఉంటుంది 


కరముల నలన కలుగు ఫలితములను, సత్సలితములు, 
దుష్ఫలితములు, మిశ్రమఫలితములుగా విభజించవచ్చు ఎ ఇతర జీవికి 
అపకారము జరగకుండ కర్మము చేయువానికి గాని సంబంధిత వ్యక్తులకు 
గాని భౌతికంగానో, నైతికంగానో శుభము (లాభం) కలిగించునది సత్కర్మము 
కర్మము చేయువానికి, సంబంధిత వ్యక్తులకు, ఇతరులకు బాధ, దుఃఖము 
కలిగించునది దుష్కర్మము కొంతమందికి లేక చాల మందికి సంతోషము 
కలిగించుచు మరికొంత మందికి బాధ కలిగించునది మిశ్రమకర్మ అన్నారు 


సాపేక్షత (తారతమ్యము) (relatty) తో కూడినది, కాలము, 
స్థలములచే (176 and 50206) నియమితమైనది ఈ “ప్రపంచము ఇందు 
పరిపూర్ణమైన సతృలితములను, ఎవరికీ ఏ రూపముగాను బాధ కలిగించనిది 
అయిన కర్మములు అసంభవము అని భగవద్గీతయే చెప్పియున్నది గదా! 
ఎవరికో ఒకరికి కొంతలో కొంత అయినను లాభము కలిగించని దుష్కర్మము 
గూడ ఉండదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 281 


కావున ఒక కర్మ ఫలితమును గురించి విచారించునపుడు 
దుష్ఫలితముల కంటే ఎక్కువ శాతము సత్సలితములను కలిగించునది 
సత్కర్మముగానే పరిగణించవలయునని స్వామి అభేదానంద అన్నారు 
అటులే ఎక్కువ దుష్ఫలితములను కలిగించునది దుష్కర్మయే అవుతుంది 
ఇదే భగవద్గీతావాక్యం (18-48) “సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని 
రివావృతాః” సారాంశము నిప్పు పాగచే కప్పబడినటుల సర్వకర్మములు 
దోషముచే కప్పబడియున్నవి భగవర్గీత (5-15) శ్లోకంలో మరొక విషయము 
కూడ చెప్పింది 


శో నాదత్తే కస్యచిత్‌ పాపం న చైవ సుకృతం విభుః 
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥ 


ఈశ్వరుడు పురుషుల యొక్క పాపమును గాని పుణ్యమును గాని 
గ్రహింపడు (న + ఆదత్తే) అజ్ఞానముచే జ్ఞానము కప్పబడుటచే, జీవులు 
మోహమును పొందుచున్నారు 


కర్మ సిద్ధాంతములో (కార్య, కారణ సిద్దాంతం, (The law of 
causation or cause and effect) మరొక ప్రధానాంశము ప్రతి ఒక చర్యకు 
అదే రకమైన, ఆదే పరిమాణము గల ప్రతిచర్య ఉండును (The like produces 
the lke) ఇది భౌతిక చర్యల విషయములోనే గాక, మానసిక విషయములకు 
కూడ వర్తించును మానసిక చర్యలైన ఉద్దేశం లేక తలంపు (౧౦1/6), కోరికలు 
(desires) ఆలోచనలు (thoughts) మొదలైన ఇతర మానసిక చర్యలన్నియు 
కర్మ సిద్దాంతమునకు లోబడినవే 


ఈ మానసిక చర్యలే మానవుని స్వభావమును నిర్ణయించును 
(ndmvidual ego) అదే వ్యక్తి అహంభావమునకు మూలము అనగా కర్మ 
ఫలితములైన ఈ మానసిక చర్యలననుగరించియే వ్యక్తులను సత్పురుషులని, 
దుష్టులని, మిశ్రమ స్వభావులని చెప్పుదురు బుద్ధియే స్వభావమునకు 


282 అనుష్టాన వేదాంతము 


మూలమగుచున్నది కావునను, ఆ బుద్ధి కర్మఫలానుసారముగా రూపొందును 
కావునను బుద్ధిః కర్మానుసారిణీ (Character is fate) అను ఆర్యోక్తి 
వ్యావహారికమైనది ఒక మనిషి వ్యక్తిత్వము లేక స్వభావము అతని గత 
మానసిక చర్యల (Mental &010౧09) రూపమే, మరియు వర్తమాన మానసిక 
చర్యల ననుసరించియే అతని భవిష్యత్తు స్వభావములో మార్పులు చోటు 
చేసుకొనును 


కర్మము, ఫలితము ఒక గొలుసనుగా చెప్పబడినందున, (పతి 
కర్మములోను దాని ఫలితము అంతర్గతంగాను, తిరిగి ప్రతి ఫలితములోను 
మరొక కర్మము లేక కర్మమునకు కారణము అంతర్గతంగా నుండును అనగా 
ప్రతి కర్మములోను కారణము, కార్యము రెండును ఒదిగి యుండును ఇది 
విత్తు, చెట్టు సంబంధము వంటిది (9666 2౧౮1686) కావున మన బుద్ది లేక 
స్వభావమును బట్టియే మంచి చెడులు జరుగుచుండును మన కర్మల 
ఫలితమును మనం అనుభవించుటయే మన గత కర్మలకు పరిహారము 
(compensation) మన స్వభావమునకు, మన కష్టసుఖములకు భగవంతుడు 
కారణము కాదు కర్మ సిద్దాంతము ద్వారా మనుష్యు స్వభావములలోని 
హెచ్చుతగ్గులు, భిన్నత్వము, విరుద్ధతను సహేతుకంగా (5016౧1%1021%) 
వివరించవచ్చు 


కర్మ సిద్దాంతములో ఊహాజనితమైన విధిలిఖీతము (hypathesis of 
predestination) అను విశ్వాసమునకు స్థానము లేదు ఈ విశ్వాసమందు 
మానవుని జీవితంలోని మంచి చెడులు ముందే నిర్ణయించబడి ఉంటాయి 
అనియు, భగవంతుని ఇచ్చానుసారము మనుష్యులు పొపులుగానో, 
పుణ్యాత్ములుగానో పుట్టుదురనియు అన్ను విషయములు ప్రధానాంశములు 
కాని ఈ విశ్వాసము వలన సృష్టి ప్రణాళికలోని ప్రగతిశీల పరిణామ పురోగతి, 
మానవుని ధర్మము, విలువలు, ఆధ్యాత్మిక పురోగతికి మూలమైన ఆంతరిక 


వేదాంతం - కర్మసిద్దాంతము 283 


స్వేచ్చ (personalfreedంm) నిర్వీర్యం అగును అపుడు జీవితము యాంత్రికము 
అగును అంతేగాక ఈ విశ్వాసము భగవంతుని అధర్మపరునిగాను, పక్షపాతిగాను 
చిత్రించును జననమునకు పూర్వమే అమాయకుడైన జీవునికి దుఃఖములు, 
కష్టము భగవంతుడు ఎందుకు నిర్ణయిస్తాడు పుట్టుటకు పూర్వమే ఒకరు 
భగవంతుని కరుణ, మరొకరు క్రోధము ఎందుకు పొందుతారు? పుట్టుకకు 
పూర్వమే ఒకరు పాపిగానో, పుణ్యాత్ముడుగానో నిర్ణయించబడినచో ఇక ఈ 
జీవితములో అతడు చేయు పనులకు (ప్రాధాన్యం ఎమున్నది? భగవంతుడు 
కరుణామయుడు, నిష్పక్షపాతి గదా! మరి ఆయన అందరిని మంచివారుగాను, 
ఆధ్యాత్మికపరులుగాను సృష్టించవచ్చు గదా! విధి లిఖితము లేక (బ్రహ్మరాత 
అను విశ్వాసమునందు ఈ ప్రశ్నలకు సమాధానము లేదు కర్మ సిద్దాంతము 
నందు ఈ ప్రశ్నలు ఉదయించవు మన కర్మల ఫలితమే మన కష్టసుబములకు, 
మన మంచితనము చెడ్డతనమును కారణము అని గ్రహించినపుడు 'మన రాత 
ఇంతే' అను మూఢ విశ్వాసమునకు తావుండదు 


కర్మ సిద్దాంతమును గహించగలిగివాడు తన జీవితమును తానే 
నిర్ణయించుకొనగలడు తన చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా తన స్వభావమును 
తానే రూపొందించుకొనగలడు భగవంతుడు శిక్షించటం, కరుణించటం 
అనగా మనసత్కర్మల, దుష్కర్మల ఫలితమును మనం అనుభవించటమే భక్తి 
సిద్దాంతములో కూడ కర్మపరిపక్వ్కము అయిన తరువాతనే అనగా అనుభవ కాలం 
పూర్తి అయిన తరువాతనే భగవంతుడు కరుణించును అని గదా చెప్పబడింది 


“నాదత్తే కస్యచిత్‌ పాపం నచైవ సుకృతం విభుః” (భగవద్గీత 5-15) 
అను గీతావాక్య సారాంశమె యిది 


కర్మఫలితం అనుభవించక తప్పదు అన్నారు అనుభవిస్తూనే దాని 
ప్రభావానికి లోనుకొకుండా ఉండాలంటే ఎలా? ఈ అనుభవము నుండి 
బయటపడుటకు భగవద్గీత మార్గము సూచించుచున్నది 


284 అనుష్టాన వేదాంతము 


శ్లో నమాం కర్మణిలింపంతి నము కర్మఫలే స్పృహా 
ఇతిమాంయో౭భిజానాతి కర్మభిర్నసబధ్యతే ॥ (భగవరధ్గత 4-14) 


కర్మలు నన్ను అంటవు కర్మఫలమందు నాకు ఆసక్తి లదు ఈ 
విధముగ నన్ను తెలిసికొననివాడు కర్మలచే బంధింపబడడు దీని భావము 
కర్మములో అకర్మమును చూడగలగటమే కర్మము, అకర్మమును గురించి 
పూర్వ అధ్యాయములలో వివరించుట జరిగింది అయినను సందర్భాను 
సారముగా ఇచట తిరిగి క్లుప్తముగా మననము చేయుట జరుగుచున్నది 


భగవద్గీత 4వ అధ్యాయము 16, 17, 18 శ్లోకములలో ఇది 
వివరించబడినది 


కర్మరహస్యము చాల నిగూఢమైనది, చాల లోతైనది కర్మ యెట్టిది, 
అకర్మ యెట్టిది అను విషయం పండితులు గూడ గ్రహించలేకుండ ఉన్నారు 
కర్మ అనగా చేయదగిన కర్మను (విహిత కర్మ) వికర్మ అనగా చేయరాని కర్మము 
(నిషిద్ధ కర్మ) అకర్మ అనగా ఊరకయుండు స్థితి ఇంకను విశ్లేషించినచో కర్మ 
అనగా సామాన్యమగు కర్మము వికర్మ అనగా రాగద్వేషరహితముగ 
నిష్కామముగ చేయు కర్మము అని శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి అభిప్రాయం 
ఇలా ఇచ్చ, ఫలాపేక్ష లేకుండ చేయు కర్మము నిత్యజీవితములో చేయకూడని 
కర్మముగానే కనబడుతుంది వికర్మ అనగా నిషిద్ధ కర్మము అనియే 
సామాన్యముగా అర్ధము చెప్పబడినది 


(1) కర్మ అనగా శాస్త్రవిహితమైన కర్మ అని శంకరులు అన్నారు 
వేదోక్తమైన కర్మ అని శ్రీధరులు, రాఘవేంద్రులు అన్నారు ఇక రామానుజులు 
దానిని మోక్షసాధనమైన కర్మ అన్నారు 


(2) వికర్మ అనగా వేదముచే నిషేధింపబడిన కర్మము అని శంకరులు, 
శ్రీధరులు, రాఘవేంద్రులు నిర్వచించారు కామ్యకర్మలు, ద్రవ్యసంపాదనా 


వేదాంతం - కర్మసిద్దాంతము 285 
కర్మలు వికర్మలు అని రామానుజులు బోధించారు 


(3) అకర్మ అనగా కర్మను చేయకుండుట అని శంకరులు, శ్రీధరులు, 
రాఘవేంద్రులు అన్నారు కర్మలో ఇమిడియున్న అకర్తయైన తన ఆత్మ 
స్వరూప జ్ఞానము అని రామానుజులు అభిప్రాయపడ్డారు 


వికర్మలు అనగా నిత్యనైమిత్తిక కామ్యద్రవ్య ఆర్జనాది కర్మలు గూడ 
ఫలాపేక్ష విడిచి చేసినచో గుర్తించవచ్చునని రామానుజుల అభిప్రాయము 
శంకరులు దానిని నిషేధించుటలోని భావము అవి కామ్యకర్మలుగా నున్నంత 
వరకు నిషేధములే అని 


18వ శ్లోకంలో “అకర్మణి చ కర్మయః” అనుటలోని భావము (“చ 
అను శబ్దము చేత) వికర్మను కూడ గుర్తించినటులే అని కొందరి అభిప్రాయం 


ఎవడు కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించునో 
అతడు బుద్ధిమంతుడు, అతడు సర్వకర్మలను ఆచరించినవాడే అగునని 18వ 
శ్లోకములో చెప్పబడింది 


కర్మయందు అకర్మను జూచుట ఫలాసక్తి లేకుండ చేయబడు 
కర్మము బంధము కాజాలదు కర్మయోగములో ఇది ప్రధానాంశము ఫలాపేక్ష 
లేని కర్మము చేయుబడనట్టి కర్మయే యగును అర్థము ప్రతిబింబము 
ప్రక్రియ ఇటువంటిదే చుట్టు ఉన్న వస్తువులు జీవులు అవి చేయు ప్రతి చర్య 
అద్దములో ప్రతిబింబ రూపములో కనబడును కాని అవి చేయు ఏ చర్య కూడ 
అద్దమునకు అంటవు అద్దము చలనం లేకుండ నిర్మలముగా నుండును 
అద్దములో కర్మ జరుగుచున్నది కాని అద్దము అకర్మ స్థితిలోనే యున్నది ఈ 
స్థితియే కర్మములో అకర్మము ఆధ్యాత్మికంగా అత్యున్నమైన స్థితి అది 
యోగీశ్వరులు ఎల్లపుడు ఆ స్టితియందే ఉండి జీవయాత్రకు సంబంధించిన 
కార్యములు చేయుచున్నను చేయనివారే యగుచున్నారు ఈ విధముగా 


286 అనుష్టాన వేదాంతము 


ఫలాసక్తి లేకుండ చేయు కర్మ అకర్మగా, నిష్కర్మగా మారును ఎదో ఒక ఫలితం 
కొరకే గదా ఎ కర్మ అయినా చేయటం, కర్మకు ఫలితం తప్పక ఉంటుంది గదా 
ఫలాసక్తి లేకుండా కర్మ చేయటం ఎమిటి? అను సందేహం రావటం సహజం 
పలాసక్తి లేకుండ కర్మచేయటం అంటే ఫలితం రాకుండ కర్మ చేయటం కాదు 
“కర్మ యందు' కంటే “ఫలితం' మీదనే ఎక్కువ ఆసక్తి చూపుచు లాభమును 
ఆకాంక్షించటమే ఫలాసక్తి అది అకర్మ కానేరదు కర్మము సక్రమముగా 
నిర్వర్తిస్తూ ఫలితం మీద మనస్సు కేంద్రీకరించకుండా ఉండటమే అకర్మ 
నిరంతరం ఫలితం మీదనే మనసు కేంద్రీకరించినచో బంధం ఎర్పడును అట్టి 
బంధం లేకుండ కర్మ సవ్యముగా నిర్వర్తించినచో ఫలితం సవ్యముగానే 
వచ్చును అంతేగాక కర్మము చేయువానికి ఆ కర్మ బంధం ఏర్పడదు అదియే 
కర్మయందు అకర్మను జూచుట దీనినెరుంగుటయే కర్మయోగము కర్మయందు 
అకర్మను జూచుట కర్మరాహిత్యమే అగును అతడు సకల కర్మ ఫలమును 
పొందిన వాడే అగును 18వ శ్లోకంలో అట్టివానిని “కృత్నుకర్మకృత్‌ అనగా సకల 
కర్ణలను ఆచరించినవాడు అన్నారు అట్లుగాక కర్మ చెడ్డది, అది బంధమగును 
అని ఎ కర్మము చేయకుండు వారు అకర్మను చూడలేరు వారు బుద్ది 
మాంద్యులు అవుతారు 


అకర్మ యందు కర్మను జూచుట స్వప్నమునందు సకల కార్యములు 
తాను చేసిన వాని వలె మానవుడు చూచును కాని స్వష్నావస్థ్టయందు తాను 
ఎట్టి కార్యమును చేయని అకర్మ స్థితి యందుండును అలా అకర్మము నందు 
కర్మను చూచుచున్నాడు ఈ సృష్టియే ఒక కర్మము దానికి మూలము 
పరబ్రహ్మము (పరమాత్మ) కాని పరమాత్మ నిర్గుణుడు అతడు ఎ కర్మను 
చేయడు ఈ సృష్టికి అతడు కర్త కాదు ఆయనది అకర్మ స్థితి ఆయన 
సంకల్పము వలన సృష్టియను కర్మము దానంతట అదే జరుగుచున్నది అది 
అకర్మ యందు కర్మ చూచుటయే యగును అనగా నిర్గుణుడు కర్త కానివాడు 
(అకర్మ) అయిన పరమాత్మ యందు సగుణుడు, సంకల్పము వలన కర్త 


వేదాంతం - కర్మసిద్దాంతము 287 


అయిన (కర్మ) సృష్టికర్తను చూచుటయే అకర్మము నందు కర్మమును జూచుట 
దీనిని వ్యావహారికముగా చెప్పినచో కొందరు దేహ ఇంద్రియములను 
బంధించగలిగినను వాసనలకు దూరము కాలేక మనస్సు ద్వారా కర్మములు 
చేయుదురు అనగా చేసినట్లు అనుభవము పొందుదురు వాస్తవమునకు 
బంధరాహిత్యము నిర్ణయించునది మనస్సే కాని ఇంద్రియములు కావు 
ఇంద్రియములను బిగబట్టి చిత్తముతో అన్ని కర్మలు చేయుట అకర్మమునందు 
కర్మము జూచుట అనవచ్చును అది ఉత్తమాచరణ ద్వారా చిత్తము ద్వారా 
కర్మము నెరవేర్చగలిగినచో అది అకర్మమునందు కర్మమే అగును ఇదియే 
కర్మ రహస్యము 

కర్మఫలముగా శిక్షగాని, శుభముగాని పొందటం ((0Mpensation) 
అనగా జరిగిన చర్యకు (20110౧) బదులుగా వచ్చు మరొక చర్య ద్వారా 
సరితూగునట్లు (౨1౧౦1౧) చేయటం లేక జరగటం కర్మ సిద్ధాంత సారాంశము 
చర్యకు ప్రతిచర్య వలెనే కర్మము (కారణము) దాని ఫలితము (046458 and 
effect) పరిమాణములోను, స్వభావములోను (qUanNtIty and quality) 
సరిసమానముగా నుండును సృష్టి ప్రణాళికననుసరించి ప్రకృతి శక్తులు తమ 
లాభమునకు గాని, నష్టమునకు గాని ఎ చర్య చేయవు కేవలం పరిపూర్ణమైన 
సమతుల్యమును (perfect harmony) కాపాడుటయే ప్రకృతి శక్తుల ధ్యేయము 
సముద్రములోని ఆటుపోటులు, ఒక ప్రదేశమందు అతిఉష్ణము, మరొక చోట 
అతి శీతలము, భూగోళమందు ఒక వైపు పగలు అదే సమయమున మరొకవైపు 
రాత్రి, ఈ విధమగు సమతుల్యమును ఏర్పరచుటయే ప్రకృతి చర్యల 
అంతరార్థము ఇదే కర్మ కర్మ ఫలితముల అంతరార్థము గూడ 

భౌతికముగానే కాక మానసిక, బౌద్దిక (బుద్దికి సంబంధించిన), నైతిక, 


ఆధ్యాత్మిక తలములందు కూడ ప్రతి శక్తి చర్యలందును ఈ సమతుల్య 
సిద్ధాంతమే సక్రమపద్ధతిలో జరుగుచున్నట్టు స్పష్టముగ గోచరించును 


288 అనుష్టాన వేదాంతము 


ప్రకృతియందు ఈ విషయములో 'బేరసారము'లకు ఆస్కారము లేదు 
మనస్సు, వాక్కు, కర్మల ద్వారా మనము కోరిన చర్య జరిపినపుడే దానికి తగిన 
ఫలితం మనకు దక్కుతుంది చర్య లేనపుడు ఫలితము లేదు చర్యకు 
సమమగు ప్రతిచర్య లేక ఫలితము అచేతనముగా కన్పడు పదార్ధ విషయములోనే 
గాక చేతనమగు జీవులు, వారి బుద్ధి విషయములో గూడ వర్తించును 
మనము భౌతికంగాను, మానసికంగాను పడు బాధలు మనకు రావలసినది 
కావు, అనిపిస్తుంది కాని అవి ఎందువలన వస్తున్నాయో కారణము గ్రహించుటకు 
మనము ప్రయత్నించినచో, ఇది, ఏనాటిదో మన చర్యలకు ప్రతిచర్య 
(ప్రతిఫలము) మాత్రమే అని తెలియవచ్చును కర్మఫలమును ఎవరూ 
అధిగమించలేరు 


కాని ఇక్కడ మనకు అర్ధముకాని విషయమొకటి ఉన్నది కర్మ, కర్మ 
ఫలితములనునవి బహుక్షిష్టమైన విషయములు ఇది ఆది, అంతం లేని ఒక 
వలయము వంటిది కర్మ జరుగుట, దాని ఫలితం అనుభవంలోకి వచ్చుటకు 
అది పూర్తి అగుటకు ఎంత కాలము పట్టును? అను ప్రశ్నలకు సమాధానము 
మనకు అంతుబట్టదు ఎందుకనగా, కొన్ని కర్మ ఫలితములు అతితక్కువ 
కాలంలోనే అనగా ఈ జన్మలోనే అనుభవములోనికి వచ్చును మరికొన్ని కర్మ 
ఫలితములు మరుజన్మలో అనుభవములోకి వచ్చును 


ఆత్మ, పునర్జన్మలందు విశ్వాసము లేని వారు ఎ జన్మకు ఆ జన్మ 
పుట్టుకతో మొదలు, మరణముతో అంతము అందురు అపుడు మన కష్ట 
సుఖములకు మూలమైన కారణము గోచరించదు ఎందుకనగా మన 
కష్టసుఖములన్నిటికి కారణము ఈ జన్మలో మన చర్యలు కాకపోవచ్చును 
గదా! గతము, వర్తమానము, భవిష్యత్తు (Past, Present and Future) ఒక 
అంతములేని కాలప్రవాహము ఈ కాలప్రవాహములో ఒక్క క్షణము గాని, 
రోజు గాని మరొకదానితో సంబంధము లేని (15014166) కాలప్రమాణము కాదు 
ఈ రోజు రేపటికి గతము ఆ రేపు వర్తమానమగును ఒకదాని నుండి 


వేదాంతం - కర్మసిద్దాంతము 289 


మరొకదానిని వేరుచేయుటకు వీలుపడదు మనము గమనిస్తూనే ఉంటాము 
గదా! ఒక రోజు మనం చేసిన పనికి ఫలితం రావటానికి కొన్ని రోజులు 
పట్టవచ్చును ఈ వర్తమాన భౌతిక జీవితము ప్రతి రోజు మనకు కలుగు 
అనుభవముల సముదాయము అటులే ఈ అనంత విశ్వములోని సృష్టియందు 
ఆత్మ (జీవాత్మ) యొక్క 'జీవితము' అనేక భౌతిక జీవితములందలి అనుభవముల 
సముదాయము 


ఈ భౌతిక జీవితములోని కష్టస్టుబములకు మూలము 'ఆత్మజీవితము 
(hfe of the soul) నందు కనబడును ఒక జన్మములోని జీవితకాలముగా 
చెప్పబడిన నూరు సంవత్సరముల కాలమందు 24 గంటల కాలము (ఒక 
రోజు) అతిచిన్నదిగా కన్సడును అటులే జన్మము, పునర్జ్దన్మములతో కూడిన 
అనంతమైన “ఆత్మ జీవితమందు ఒక జన్మకాలము - అది నూరు 
సంవత్సరములైనను - అతిచిన్నదిగా కన్నడును అందువలన వర్తమాన 
జన్మమందు మనము అనుభవించు కర్మ ఫలితములకు కారణము ఈ 
జన్మలోని మన చర్యలు మాత్రమే కాకపోవచ్చును గత జన్మలందలి కర్మ ఈ 
జన్మయందు ప్రారబ్ధ కర్మగా అనుభవములోనికి వచ్చును ఇదే 
కర్మసిద్ధాంతములో చెప్పబడిన కర్మ పరిహారము అనగా కర్మకు సమతుల్యమగుట 
కర్మఫలితమును అనుభవించుట (The Law of Compensation) 


ఈ సమతుల్యమగు కర్మఫలితమును వ్యావహారికముగా సత్కర్మ 
ఫలితములకే అన్వయించుదురు దుష్కర్మ ఫలితములను దుష్ఫృలితము లేక 
శిక్ష (retribution) అందురు ఎవరినైనా మోసం చేసి స్వలాభం పొంది 
ఆనందించటం ఆత్మద్రోహమే అవుతుంది ఎందుకనగా ఇపుడు ఆనందించటం 
ఎపుడో ఒక రోజు దాని వలన దుఃఖము కలుగునను సత్యమును గ్రహించ 
లేకపోవటమే కర్మము, దాని ఫలితము ఒక చెట్టు మీద పుష్పము ఒక కాయగా 
(ఫలము) మార్పు చెందటం వంటిదే 


290 అనుష్టాన వేదాంతము 


ఒక కర్మ ఫలితము ముందు ఆంతరికంగా (మానసికముగా) కలిగి 
అటుపై భౌతికంగా లాభంగానో, నష్టముగానో, సుఖముగానో, దుఃఖముగానో, 
ఆరోగ్యముగానో, అనారోగ్యముగానో కనబడును ఈ కర్మ ఫలితములు 
ముందుగానే “ఆత్మ అనుభవములోనికి వస్తాయి ఇవి బాహ్యముగా 
గోచరించుటకు కొంత సమయం పడుతుంది అవి గోచరించినపుడు పరిస్థితులు 
బాగున్నాయనో లేక పరిస్థితులు బాగలేవు అనో అంటాము ఆ పరిస్థితులే మన 
ఆలోచనలకు, చర్యలకు బాహ్యరూపములు  బౌద్దులు 'ఇష్టదైవమును” 
అంగీకరించరు ఆత్మ అస్తిత్వమును (౭౧11) అంగీకరించరు అయినను 
వారు తమ నీతి, మత సిద్దాంతములను విశ్వజనీనమైన కర్మ సిద్దాంతము 
ఆధారంగానే నిర్మించారు వేదాంతతత్వశాస్త్ర ములో కర్మ సిద్దాంతము అత్యంత 
ప్రధానమైనది 


ఈ విషయమును గురించి శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులు 
స్వామి అభేదానంద ఇచ్చిన విశ్లేషణ ఎంతో ఉపయోగకరమైనది 


“కర్మ సిద్ధాంతమును గురించి వేదాంతమునకు బౌద్దమతమునకు 
ప్రధానమైన ఒక భేదమున్నది కర్మములు చేయు కర్త, ఆ కర్మ ఫలితము 
అనుభవించు ఆత్మ అనునది లేదు అంటారు బౌద్ధులు కర్మ చేయువాడు, 
అనుభవించువాడు అను ద్వైతార్ధమునిచ్చు రెండు లేవు అంటారు (అనగా గత 
జన్మలోని కర్మ అత్మ ద్వారా మరొక జన్మలోని శరీరము అనుభవించుట 
అనునది లేదు అంటారు) చేయువాడు, ఆలోచించువాడు, సుఖదుఃఖములను 
అనుభవించువాడు అనునవి సంభాషణలో ఉపయోగపడు శబ్దములు 
(మాటలు) మాత్రమే అంటారు వారు కర్మములు ఒకని వ్యక్తిత్వమును 
(స్వభావము) రూపాందించుననియు, అది మరణానంతరము కూడ స్థిరముగా 
నుండునని వారి వాదన మన ఇంద్రియములైన కన్నులు చూచును, చెవులు 
వినును, ఆలోచనలు స్పందన కలిగించును, - ఈ రకమైన మానసిక, భౌతిక 


వేదాంతం - కర్మసిద్దాంతము 291 


చర్యలు సంస్కారములనబడు అతిసూక్ష్మమైన చర్యారూపములుగను, ఆలోచనా 
రూపములుగను, (860146 forms such as deed forms, thought forms) 
ఎర్పడి, అవి మరణానంతరము గూడ అలాగే ఉండి, భవిష్యత్తు నందు మరొక 
శరీరము ద్వారా కర్మ (కార్యకారణ సిద్దాంతము) సిద్ధాంతము ప్రకారం 
పనిచేయును అని బౌద్భుల సిద్దాంతము + 


“కారణ శరీరమును అందున్న ఆత్మను ఆవరించి ఈ కర్మ ఫలితములు 
సంస్కారముల రూపమున ఆత్మ ద్వారా మరొక శరీరమున ప్రవేశించునని 
వేదాంతం చెప్తుంది కాని ఆత్మ అనేది లేదు, సంస్కారములనబడు సూక్షరూపము 
లున్నాయి, అవే మరొక శరీరమున ప్రవేశించునని బౌద్ధమతం అంటుంది ” 


“బుద్ధి, సంస్కారములు ఆత్మ ననుసరించియే ఉండును, ఆత్మయే 
కర్మములు చేయువాడు అనుభవించువాడు (606206 enjoyer or sufferer) 
అని వేదాంతకర్మ సిద్దాంతం కర్త లేనిచో అనగా ఆత్మలేనిచో భౌతిక, మానసిక 
చర్యలు, వాటికి ఆధారమైన బుద్ది అచేతనములుగానే మిగులును కర్తయే 
లేనిచో అనగా ఆత్మకు అస్తిత్వము లేనిచో కర్మ చేసినవాడే ఫలమును 
పొందువాడు కానేరడు అని బౌద్దమును వేదాంతము తిరస్కరించింది కర్మములు 
చేయువాడు, అనుభవించువాడు ఒకడే అను గుర్తింపు లేనిచో, భోజనము 
ఒకడు చేసిన మరొకరి పొట్ట (కడుపు) నిండినది అనునట్లు ఉండును అది 
ఎంతో అసంభవము, అసంబద్దము చర్య జరిగిన చోటుకే ప్రతిచర్య చేరును 
లేనిచో ఒకడు అన్నియు దుష్కర్మలు చేయుచు తాను మాత్రం మరొకరి 
సత్కర్మల ఫలితమును పొందును అనునట్టుండును కర్మ, కర్మ ఫలితములు 
ఒక ఆది, అంతము లేని గొలుసు వంటివి కావున వీటికి కర్త, అనుభవము 
పొందునది అయిన ఆత్మ కూడ ఆది, అంతము లేనిది” 


“గతకర్మ అనగా కారణశరీరములో నిలువయుండు సంచితకర్మ 
అందు ఈ జన్మమందు అనుభవములోనికి వచ్చునది ప్రారబ్ధకర్మ ఈ 


292 అనుష్టాన వేదాంతము 


జన్మయందు మనము చేయునది క్రియమాణ కర్మ భవిష్యత్తు చర్యలు ఆగామి 
కర్మ అన్నారు ” 


“క్రైస్తవమతం పునర్జన్మను గురించి సూటిగా చెప్పకపోయినప్పటికి, 
ఈ మతం ఆత్మ ఉన్నదని విశ్వసించినట్లు, క్రియ ప్రతిక్రియ లేక ఫలితం 
అనబడు కర్మ సిద్ధాంతమును విశ్వసించునట్లు వారి మత గ్రంధము బైబిల్‌ 
ద్వారా మనకు గోచరించును క్రైస్తవ బుషులలో ఒకడైన పాల్‌ (581 Pal) 
గెలాషియనులకు (1ఇ148205) వ్రాసిన పత్రము (Epistle or letter) నందు 
ఇలా అన్నాడు - (7th verse) "What so ever a man soweth, that shall he 
also reap" - మానవుడు ఎది నాటునో, దాని ఫలమునే అతడు పొందును - 
(9th verse) ఇంకా ఇలా అన్నాడు "AnNdIet Us not be weary 10 well doing, 
forin due season we shall reap, if we faint not" - మంచి చేయుట యందు 
మనము అలసట చెందవలదు తగిన సమయమందు దాని ఫలము మనము 
పొందుదుము, అప్పటికి మనము నిస్పృహతో మూర్చ చెందనిచో ” 


ఇది మనము చేయు కర్మల ఫలితమును అనుభవించుదుము అను 
కర్మ సిద్ధాంతమును పోలియున్నది గదా! “అందువలన పునర్జన్మ - ఆత్మను 
పరోక్షముగా విశ్వసించినటులే అగును గదా! “బహుశ క్రైస్తు (6౧౫9 కూడ 
కర్మ సిద్ధాంతమును గూర్చియే పరోక్షముగా బోధించెనని ఆయన తన శిష్యుని 
ప్రశ్నకు ఇచ్చిన సమాధానమందు మనకు గోచరించును "WhO 614910, this 
man or his parents that he was born blind? Jesus answered Neither 
hath this man sinnednor his parents "- ఇతను పుట్టుగుడ్డిగా జన్మించుటకు 
అతను పాపము చేసెనా? లేక అతని తలిదండ్రులు పాపము చేసిరా? అని 
శిష్యుని ప్రశ్న దానికి క్రైస్తు సమాధానం 'ఇతను కాని అతని తలిదండ్రులు 
గాని పాపము చేయలేదు' - అతను పుట్టుగుడ్డి కావున అతనిది ఈ జన్మ 
కర్మఫలము అనుటకు వీలుపడదు అతని తలిదండ్రుల పాపఫలము కూడ 


వేదాంతం - కర్మసిద్దాంతము 293 


కానపుడు మరి అతని గ్రుడ్డితనమునకు కారణమేమిటి? వారసత్వమా? అది 
తగిన సమాధానము కాదు వారసత్వ దోషములు రావచ్చు గాని తప్పక 
వచ్చునని కాదు గదా! ఇక తాత్వికులు అది భగవదేచ్చ అంటారు విధి 
నిర్ణయం ముందు జరుగుతుంది అంటారు కాని “విధి వ్రాత అనునది 
భగవంతుని పక్షపాతిగాను, అధర్మపరునిగాను రూపొందిస్తుంది దీనికి 
సహేతుకమైన సమాధానము కర్మ సిద్దాంతము నందు మాత్రమే ఉన్నది ఆ 
వ్యక్తి సంచిత కర్మ ఫలితమే ఈ జన్మలోని పుట్టుగ్రుడ్డితనమునకు కారణము 
అని వేదాంతకర్మసిద్దాంత సమాధానము ఇంతకంటే సహేతుకమైన సమాధానం 
మరొకటి లేదు అని స్వామి అభేదానంద అంటారు 


ఈ సృష్టి విధానమును, మన ఆలోచనలను, చర్యలను శాసించు 
కర్మసిద్ధాంతము ఇంత విశ్వజనీనమైనపుడు, వర్తమానములో గాని, భవిష్యత్తులో 
గాని మన కర్మఫలములను మనమే అనుభవించి తీరవలయునని కర్మ 
సిద్ధాంతము అంత కరినముగా శాసించునపుడు, మన చర్యలకు 
సమతుల్యములగు ప్రతిచర్యలు జరుగునను విషయము సత్యమైనపుడు, 
కర్మములకు కర్తయైన వాడే ఫలితములను గూడ అనుభవించి తీరవలయునను 
విషయము రూఢియైనపుడు, మనము నిత్యము చేయు ప్రతి చర్యలోను ఎంత 
జాగ్రత్త వహించవలయునో గ్రహించినపుడు మాత్రమే జీవితములో కలుగు 
దుర్భరములగు కర్మ ఫలితముల నుండి విముక్తి కలుగును ఈ సత్యమును 
గ్రహించినవాడు 'విధి వ్రాత అనుచు భగవంతుని నిందించుటకు పాల్పడడు 
అంతేగాక ఈ జన్మమందు తనకు తెలిసి ఏ దుషృత్యము చేయనపుడు 
బాధలు ఎందు వలన కలుగుచున్నవో అతడు గ్రహించగలుగుతాడు మన 
జీవిత సరళికి మన చర్యలే మూలము కర్మ దేనినీ సృష్టించదు, దానికి 
ప్రణాళిక లేదు మన చర్యలే కర్మలు కర్మఫలములగు బాధలను 
అనుభవించుట ద్వారా భవిష్య జీవితము సుఖముగాను, ప్రశాంతముగాను 
చేసుకొనవచ్చును బాధలు అనుభవించుటకు ఎంతో సహనముతోను దురాశకు 


294 అనుష్టాన వేదాంతము 
దూరముగాను ఉండవలయును 


మానసిక చర్యలు (1106001 actions) ప్రధమముగా మిణుకు 
మిణుకు మను వెలుగు కిరణము వలె క్రింది జాతి జంతువులలో ప్రారంభమై 
పరిణామ దశ మనిషి స్థాయికి చేరినపుడు మానసికశక్తి అత్యున్నత న్టాయికి 
చేరింది అంటారు స్వామి అభేదానంద మానవులలో మనసు అత్యున్నత 
స్థాయి చైతన్యము (&01౪/1%) పొందినది చర్యలకు మూలమైన ఈ స్థాయిని 
'రజస్‌' అన్నారు రజస్‌ అనగా చర్యలకు వలసిన చైతన్యము (actMty) దీని 
ద్వారా మానవుడు మానసికంగాను, భౌతిక చర్యల ద్వార ను తనను తాను 
ప్రకటించుకొనును (వ్యక్తము చేసుకొనును) (అ(99569 himself) 


ఇవి మనసుపై ముద్ర వేయును ఈ ముద్రలు భవిష్య చర్యలకు, 
కోరికలకు మూలము (విత్తు) అగును భౌతికమైనను, మానసికమైనను ప్రతి 
చర్యకు మూడు స్థాయిలు ఉన్నవి అన్నారు స్వామి అభేదానంద 
మొదటిది మానసిక చర్యలు అవే కోరికలు 
రెండవది వాటికి బాహ్యరూపమగు చర్యలు (భౌతిక చర్యలు) 


మూడవది వాటి వలన మనసుపై ఎర్పడు ముద్రలు (IMpress10ns) 


అటుపై చర్యలు ముద్రల రూపంలో కొంతకాలం నిద్రాణంగా ఉండి 
తిరిగి చైతన్యమై పై మూడు స్థాయిల ద్వారా తిరిగి మనసుపై ముద్రలు 
ఎర్బరచును ప్రతి వ్యక్తి ఈ మానసిక చర్య (కోరిక), భౌతిక చర్య, మనసున 
ఎర్పడు ముద్ర అనబడు ఈ మూడు స్థాయిలలో బద్ధుడై యున్నాడు మానసిక 
చర్యలు (కోరికలు) ఉన్నంత వరకు మన భౌతిక చర్యలను నిరోధించలేము 
మన ఆంతరిక స్వభావము వలన (Inner nature) భౌతికంగా ఎంతో 
శ్రమపడతుంటాము భగవరగ్గీత కూడ ఇదే సత్యమని చెప్పింది (3-5) 


శ్గో నహికశ్చిత్‌ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌ 


వేదాంతం - కర్మసిద్ధాంతము 295 
కార్యతే హ్యవశః కర్మసర్వః ప్రకృతి జైర్గుణైః ॥ 


జాతు = ఎప్పుడైనను, నహి + తిస్టతి + అకర్మకృత ప్రకృతి జైః = 
ప్రకృతి (మాయ) వలన పుట్టిన ఎవ్వడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా కర్మము 
చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు ప్రకృతి వలన కలిగిన సత్వరజస్తమో 
గుణములతో కూడినవై సమస్త ప్రాణులూ, వివశములై కర్మ చేస్తూనే ఉంటాయి 


ప్రకృతి అనగా జన్మకు కారణమైనట్టియు, పూర్వము నుండియే 
సంపాదింపబడిన కర్మలు ఈ కర్మలు మూడు రకములు - మానసిక కర్మ, 
వాచిక కర్మ కాయిక కర్మ అవే మనో వాక్కాయములను కర్మలు సమస్త 
జీవులు ఒక్క నిద్రావస్థలో తప్ప మిగిలిన రెండు అవస్టలందు అనగా జాగ్రత్‌ 
(మేలుకొని) స్వప్నావస్థలందు పై మూడు విధముల కర్మములందు ఎదో ఒకటి 
గాని లేక రెండు మూడు విధములగు కర్మలు చేస్తూనే ఉంటాయి ఒక్క 
బ్రహ్మజ్ఞాని తప్ప మరెవరు ఉదాసీనంగా ఉండలేరు 


ఎందరో తాత్వికులు, మహాకవులు, ఈ ప్రపంచమంతా ఒక నాటక 
రంగం అన్నారు మనమంతా ఆ రంగస్టలిపై పాత్రధారులమగు నటినటులము 
అన్నారు ఈ జీవితమే ఒక నాటకం ఈ నాటకం నిరంతరం సాగుతూనే 
ఉంటుంది అందు స్టూల శరీరం పొందిన అన్ని జీవాత్మలు నటులే జీవాత్మ 
మనసు ద్యారా తనకు తగిన పాత్రను ఎంచుకుని అందు ప్రవేశించి ఆ పాత్ర 
కోరికలు, స్వభావము శక్తి ననుసరించి వాని చర్యలను ఈ రంగస్టలిపై 
ప్రదర్శిస్తూ ఉంటుంది ఒకరు చక్రవర్తిగానో, దేశాధ్యక్షునిగానో నటిస్తే, 
మరొకరు వ్యాపారవేత్తగానో, డాక్టరుగానో లేక న్యాయవేత్తగానో చరిస్తే, ఇంకొకరు 
తండ్రిగానో, తల్లిగానో నిత్యం తమ పాత్రలను పోషిస్తూ, తెలిసియో, తెలియకో, 
అనంతమైన ఈ ప్రపంచములోని జీవితమను అబండమగు ఈ నాటకరంగములో 
తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ఉన్నాయి ఆంగ్ల నాటకకర్త ఇక్స్‌పియర్‌ ఈ 
విషయమును ఎంతో చక్కగా వర్ణించారు 


296 అనుష్టాన వేదాంతము 
(As you like it - Act Il - Scene VIl) సవ్తాంక జీవితం 


ప్రపంచమే రంగస్టలం, 

నటీనటులు స్రీపురుషులంతా 
రంగప్రవేశం, నిష్రమణం, 

ధరిస్తారు ప్రతి ఒక్కరు ఎన్నో పాత్రలు జీవిత సమయంలో 
అవి ఏడు అంకాలు ప్రధమం శైశవం, 
అమ్మ ఒడిలో పాలకి గోల, అటుపై ఒకింత వమనం 
తదుపరి విద్యార్ధి ప్రకాశవదనం, 
అడుగులో అడుగు అయిష్టంగా బడికి. 

ఇక యవ్వనం, తోడు పైమాయణం 
కొలిమి వలే దీర్ధశ్వాసల (పేమ గీతాలాపన 
అటుపై జీవన సమరం సిపాయి వోలె, 
శార్దూల విక్రీడిత పటుత్వం, ఆపదల నోర్చి, 
క్షణభంగుర కీర్తి శిబరారోహణం 

తరువాత, వయసు మిరిన భారీ ఉదరం, 
నిశిత దృష్టి, పండిన అనుభవ వివేకం, 
ఉక్తులతో నిండు పాత్ర పోషణం 

ఇక విశ్రాంత ఎకాంతం, 

జారిన పటుత్వం, చిక్కిన శరీరం, 

దానికి అందని అంతుచిక్కని ప్రపంచం, 
గొంతులో జీర, మాటలో పిగులు 

ఘటనల సమాహార జీవితం 

చేరుతుంది చరమాంకం మరపులో 
మరుగుపడు అనుభవ వివేకం 

మారిన రూపురేఖలు 


వేదాంతం - కర్మసిద్దాంతము 297 


లేదు నోరు, లేదు చూపు, లేదు రుచి, 
ఏమియు లేని శిశువును బోలు చివరి అంకం 


ఆంగ్ల మహాకవి కీట్సు బుతువుల ప్రతీక జీవితం అన్నాడు 
(Human Seasons) మానవ బుతువులు 


ఎడాదికాలం బుతువులు నాలుగు, 
మనిషి మనసులో కూడ నాలుగే బుతువులు 
పుష్టి గల వసంతం, తుష్టి గల ఊహలు 
తనివితీర సౌందర్య ఆరాధనం 

గ్రీష్మంలో వసంతం నాటి సుకుమార 
శృంగార మధుర విలాసపర్యాలోచనలు, 
స్వర్గతుల్యం స్వప్నవిహారం 

తదుపరి శరత్తులో రెక్కలుడిగిన పక్షి, 
తృప్తితో నిర్వ్యాపారం, 

మంచు తెరల విక్షణం, 

ఇంటి ముంగటి నిర్హిప్త నీటి ప్రవాహంలా 
సాగిపోతుంది జీవితం 

చివరిది హామంతం, 

ముదిరిన చలి, మగ్గిన శరీరం 

ఈ బుతువులు లేని శరీరమే లేదు 


కాని ఈ ప్రపంచమును ౭ంగస్టలిపై తామంతా నటినటులము 
మాత్రమే అను సత్యము గ్రహించగలిగినది ఎంతమంది? చాల తక్కువ 
మంది అంతేకాదు, తాము నటించు పాత్రలు తాము ఎంచుకొనినవే అను 
సత్యమును గూడ గ్రహించలేరు దానికి తోడు, ఎవరో అగోచరుడగు వ్యక్తి 
తమను ఈ నాటకములోని పాత్రలలో నటింపజేస్తాడు అను భ్రమకు లోనగుదురు 


298 అనుష్టాన వేదాంతము 


తాము ఆ భ్రమలో నున్నపుడు ఆ అదృశ్య వ్యక్తి సంతసించునని కూడ 
తలుస్తారు ఇక తమకు బాధలు కలిగినపుడు ఆ అదృశ్యశక్తిని నిందిస్తారు ఆ 
భగవంతుడు ఆడు చదరంగమే ఈ ప్రపంచమని, మనమంతా ఆయన చేతిలో 
పావులము అను నానుడి వ్యావహారికం అయింది ఇది సత్యమా? ఇది 
సత్యమూ కాదు అసత్యమూ కాదు కర్మ సిద్ధాంత అంతరారమును (గ్రహించలేని 
స్టూలదృష్టికి ఇది సత్యముగానే గోచరించును స్ఫూలదృష్టియే భ్రమ అని 
వేదాంతం చెస్తుంది ఆ భ్రమలో నున్నంత వరకు మనకు గోచరమగు సర్వం 
వాస్తవం అనిపిస్తుంది పరమాత్మ సంకల్పం వలన “స్ఫోటం' (Sphota or Big 
Bang) ద్వారా పరమాత్మ చైతన్యము అనబడు (20t111y) మాయచే పదార్ధము, 
శక్తి ఏర్పడినవి ఆ మాయయే ప్రకృతి పదార్ధము, శక్తి సంయోగమే 
ప్రపంచము అనగా సృష్టి ఈ సంయోగము కలిగించినది పరమాత్మ చైతన్యమైన 
మాయ అనబడు ప్రకృతి ఈ ప్రకృతిలో అనగా మాయలో వ్యాపించి ఉన్న 
పరమాత్మయే వైశ్వానరుడు మాయ (ఉన్నది అను భ్రమను కలిగించునది)తో 
ఏర్పడిన పదార్థ, శక్తి సంయోగము నిర్లిప్త్రముగా ఉండదు నిరంతరం ఎదో ఒక 
చర్యకు పాల్పడుతూ ఉంటుంది ఆ చర్యలకు ప్రతిచర్యలు ఫలితాలు 
ఉంటాయి వాటి ద్వారా ఇంక కొన్ని చర్యలు, ప్రతిచర్యలు, ఫలితాలు ఇదే 
ప్రకృతి చైతన్యం లేక మాయ దీనికి పరమాత్మ అనగా వైశ్వానరుడు సాకి 

ఇందు ఆయన ప్రమేయం ఉండదు ఈ ప్రకృతి చైతన్యమే సృష్టి ప్రణాళిక 

అదే కర్మ సిద్దాంతం  ప్రతిఒక్కడు ఆత్మజ్ఞానసిద్ధి కలుగు వరకు ప్రకృతి 
ప్రణాళికలో సాగుతూనే ఉంటాడు 


ఈ ప్రపంచ నాటక రంగంలో నటీనటులు తాము ధరించిన పాత్రలు 
నచ్చనపుడు, ఆకర్షణీయంగా ఉన్నదనిపించిన మరొకరు ధరించిన పాత్రలలోనికి 
మారుచుందురు ఈ విధముగా ఒకదాని నుండి మరొకదానిలోనికి మారుతు, 
అనుభవము గడిస్తూ నాటకము యొక్క ధ్యేయము సాధించుటకు తోడ్పడుతూ 
సాగిపోతూ ఉంటారు ప్రకృతి యనబడు మాయ వలన కలుగు బంధము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 299 


నుండి జీవాత్మ విముక్తి సాధనయే ఈ సృష్టి ప్రణాళిక ఆశయం జీవాత్మను 
ఆవరించి యున్న స్తూలశరీరము యొక్క అజ్ఞానం, స్వార్ధం, ఆశ మొదలైన 
వాటి వలననే ఈ బంధం ఎర్పడుతోంది ఈ అనుబంధం నుండి విముక్తి 
పొందిన జీవాత్మ ప్రపంచ రంగస్టలము నుండి నిష్కమిస్తుంది తిరిగి 
ప్రవేశించదు 


ప్రతి ఒక్క జీవాత్మ ప్రపంచ నాటక రంగమందు ధరించు విభిన్న 
పాత్రలకు మూలము నటీనటులందరిలో అనగా స్రీపురుషులందరిలో 
ఆంతరికంగానే ఉంటుంది కాని బాహ్యంగా ఎక్కడా ఉండదు ఒక విత్తనము 
బ్రహ్మాండమైన వృక్షముగా పెరుగుటకు వలసిన శక్తి ఆ విత్తనములోనే 
అంతర్లీనంగా ఉంటుంది విత్తనము భూమిలోపల పడగానే ఆ శక్తి విజృంభించి 
ఆ విత్తులోని ప్రత్యేకతలను బట్టి, వృక్షముగానో, చిన్న చెట్టుగానో లేక పొదగానో 
రూపొందుతుంది ఇటులే ప్రతి జీవాత్మలో నిద్రాణంగా అంతర్లీనంగా ఉన్న ఈ 
శక్తి తగిన సమయంలో మేల్కొని దానిని చైతన్యపరచి ఈ సృష్టి నాటక రంగంలో 
ఏదో ఒక పాత్ర ధరించునటుల ప్రోద్బలము చేయును అంతర్లీనంగా ఉన్న 
ఈ శక్తులే కర్మఫలములుగా ఎర్పడిన సంస్కారములు ఈ సంస్కారములే 
కోరికలకు, చర్యలకు (a౮tMites) కారణమగును ఈ సంస్కారములు 
నిద్రాణంగా ఉన్నంత వరకు ఎ చర్యలు జరగవు నిద్రాణంగా ఉన్న ఈ స్థితిని 
“తమస్సు' అన్నారు స్వామి అభేదానంద ఉదాహరణకు, మనము గాఢ నిద్రలో 
నున్నపుడు మన చలనశక్తులన్నియు నిశ్చేష్టముగా లేక అచేతనముగా ఉంటాయి 
(nert) జాగ్రతావస్థయందు ఆ శక్తులు మేల్కొని మానసికంగా ప్రకంపనలు 
కలుగజేస్తాయి ఈ ప్రకంపనలే భౌతిక చర్యలకు మూలము భౌతిక చర్యలకు 
ముందు మానసిక చర్యలు తప్పక జరుగుతాయి 


జీవమునకు మూలమైన ప్రతి బీజకణము నందు అనంతమైన 
శక్యత (potentialty) అనగా సాధ్యతకు వలసిన శక్తి ఉంటుంది ఈ శక్యతలు 


300 అనుష్టాన వెదాంతము 


అచేతనమైన తమ స్థితి నుండి చేతనములైన కోరికల స్టితికి సాగినపుడు 
బీజకణమును అనేక పరిణామ దశల ద్వారా ముందుకు తీసుకు వెళ్లును వృక్ష 
దశ నుండి జంతు దశకు అటుపై మానవదశకు చేర్చును 


భగవంతుడు జగన్నాటక సూత్రధారి అను వాక్యం ఎన్నో కావ్యముల 
లోను, పురాణాలలోను, పౌరాణిక నాటకములలోను, పురాణాలలోను మనకు 
కనబడుతూ ఉంటుంది ఇచట భగవంతుడు అనగా శ్రీ మహావిష్ణువు, లేక 
శ్రీకృష్ణునిగానే అన్వయిస్తుంటారు సూత్రధారి యనగా నాటకం నడిపించువాడు 
లేక రంగస్గ్థలమును నిర్వహించువాడు అని యర్గము పాత్రల హావ, 
భావములను ప్రదర్శించేది, నటీనటులు మాత్రమే కాని సూత్రధారుడు కాదు 
నిర్గుణుడైన పరమాత్మకు సృష్టి సంకల్పము కలిగినపుడు ఆయనలోని చైతన్యశక్తి 
మేల్కొనగా ఆయన సగుణుడైన విరాట్‌ పురుషుడైనాడు ఆ విరాట్‌ పురుషుడు 
తన నుండి ఆ శక్తిని బయలుపరచి ఆ శక్తి ద్వారా సృష్టి ప్రణాళిక ఎర్బరచినాడు 
ఆ శక్తియే ప్రకృతి ప్రకృతి చర్యయే సృష్టి విరాట్‌ పురుషుడు వైశ్వానరుడుగా 
విశ్వమంతా అనగా ప్రకృతియంతా వ్యాపించి సృష్టి ప్రణాళికను నిర్వహిస్తున్నాడు 
(Manage) సృష్టికి మూలం (కారణం) ఆయనే అయినను, సృష్టి యందు 
జరుగు చర్యలతో ఆయనకు ప్రమేయం లేదు సృష్టి ప్రణాళికకు అవాంతరములు 
రాకుండ సాక్షిగా దానిని పరిశీలిస్తూ ఉన్నాడు ప్రకృతిలోని పదార్ధ, శక్తుల 
సంయోగ, వియోగములు, పరివర్తనలు వాటి వలన జరుగు చర్యలు, 
ప్రతిచర్యలు, వాటి ఫలితములు వాటి కర్తలకు చెందునట్లు ప్రకృతి ద్వారా 
ఎర్పాటు చేసి ఆ ఎర్పాటును పరిరక్షించుచుండును(పర్యవేక్షించుచుండును) 
(organize orsupervise) సృష్టి ప్రణాళికా పరిరక్షణకు ప్రకృతి ఒక మాధ్యమము 
(Medium) జీవులు పరికరములు _ కర్మాగారమందు స్విచ్‌ వేయగానే 
యంత్రములు వాటంతట అవే పనిచేసి ఉత్పాదన కలిగించును స్విచ్‌ 
వేయటమే పరమాత్మ సంకల్పము యంత్రాగారమే ప్రకృతి యంత్రములు 
నడుచు విధానమే ప్రణాళిక యంత్రములే జీవులు యంత్రములు చేయు 


వేదాంతం - కర్మసిద్దాంతము 301 


పనియే కర్మ ఉత్పాదనయే (production) కర్మ ఫలితము స్విచ్‌ వేసిననాడు 
ఏ పనియు చేయడు యంత్రములు సక్రమముగా పనిచేయుచున్నవో లేదో 
నని పరిశీలన మాత్రమె చేయును ఆ విధముగా అతడు యంత్రాగారమునకు 
సూత్రధారి యంత్రములు స్వయం ప్రవర్తకములు అటులే జీవులు స్వయం 
ప్రవర్తకులు వారి కర్మములకు వారే బాధ్యులు భగవంతుడు పరిశీలకుడు 
మాత్రమే అనగా ఈ సృష్టి ప్రణాళికకు సూత్రధారి సృష్టిలోని చర్యలు, 
ప్రతిచర్యలు స్వయం ప్రవర్తకములు పరమాత్మ చైతన్య శక్తికి పరిరూపమైన 
ప్రకృతిలోని ప్రతి అంశము స్వయంప్రవర్తకమే ఈ స్వయంప్రవర్తకతే సృష్టి 
రహస్యము అదే కర్మ సిద్దాంత అంతరార్థము యంత్రములకు ఎపుడైనా 
అంతరాయము కలిగినపుడు స్విచ్‌ వేసి నతడు ఆ యంత్రములను బాగుచేయించి 
సక్రమముగా నడిపించును అటులే జీవుల మనస్సులందు ప్రకంపనలు 
కల్పించి వాటి ద్వారా సవ్యమైన మార్గమును గోచరింపచేయునది ప్రకృతి 
యందు వ్యాపించి యున్న వైశ్వానరుడు అందుకే అతడు ఈ జగన్నాటకమునకు 
సూత్రధారి వైశ్వానరునిగా ఈ విశ్వమంతటా ఆయన ఉన్నాడు అనగా ప్రతి 
జీవాత్మ పరమాత్మ అంశయే జీవాత్మ స్టూల శరీరముచే ఆవరింపబడి కర్మ 
ఫలములనబడు సంస్కారములచే ప్రభావితమై “పునరపి జననం, పనరపి 
మరణం” అను ప్రవాహములో సాగిపోతూ పరమాత్మకు దూరమవుతోంది ఆ 
దూరమగుటయే ప్రకృతి యనబడు “మాయి” లక్షణము ఒక నాటకం లేక 
సినిమా చేస్తున్నంత సేపు అది నిజమా అను భ్రమతో అందులో లీనమై 
పోతాము అదే 'నాటకం' లక్షణం నాటకం అయిపోగానే భ్రమ తొలగిపోతుంది 
అందలి కొన్ని దృశ్యములు మనస్సునందున్నప్పటికి అవి భ్రమ కలిగించవు 
ఎందుకనగా ఇపుడు మనం “నాటక దృశ్యములను చూస్తూ అందు లీనమై 
లేము అవి వాస్తవములు కావు అని మనకు తెలుసు కాబట్టి అటులే ఈ 
జగత్తు ఒక నాటకము అని గ్రహించిన నాడు భ్రమ తొలగిపోతుంది, జగత్తులో 


జో 


ఉంటూనే దాని ప్రభావమునకు లోను కాము అదే జీవన్ముక్తి " 


302 అనుష్టాన వేదాంతము 


మనకు గతజన్మ అనునది ఒకటి ఉన్నది అనుటకు రుజువు ఎమిటి? 
అని చాలమంది అడుగు ప్రశ్న వర్తమానంలో మన స్టితియే దానికి రుజువు 
కారణము దాని అనుక్రమము (64060586 2౧6 86606౪౧౦8౪) ప్రతి ఫలితములోను 
కారణము అంతర్లీనంగా ఉంటుంది అంటారు స్వామి అభేదానంద ఫలితము 
బయటకు కనబడుతుంది, కారణము అందులోనే అంతర్లీనంగా ఉంటుంది 
ఈనాటి మన స్థితి దేనికో ఫలితమైనపుడు “అది అనగా కారణము బాహ్యము 
కాదు 'అది' మనలోనే ఉన్నది అని కదా అర్థము వర్తమానంలో మన స్థితికి 
గోచరము కాని కారణము ఉన్నపుడు అనగా ఆ కారణము మనకు అంతు 
బట్టనపుడు, అది మనలోనే ఉన్నదని అర్థము కదా మనలో ఉండునవి 
సంస్కారములు అవి ఈనాటివి కావు అని మనకు తెలుసు గదా! ఎందుకనగా 
ఆ సంస్కారములే వర్తమాన ఫలితములకు కారణములగును గదా! ఆ 
సంస్కారములు గత జన్మలోని లేక ఈ జన్మలోని గతించిన అనగా పూర్వము 
జరిగిన కర్మముల ఫలితములు (IMpressions) అగునని తెలుస్తోంది గదా! 
అదే రుజువు ఈ సంస్కారములే (1౧౧r85510౧5) మనిషి స్వభావమును లేక 
శీలమును (6haracter) రూపొందించును అని చెప్పబడింది గదా! కర్మ 
సిద్ధాంతమును అంగీకరించనివారు అన్ని చర్యలు (&01౪/1165) మృత్యువుతో 
సమాప్తమగును, ఎదీమి గలదు, ఈ శరీరము యొక్క చర్యలకు ఎవరూ 
బాధ్యులు కారు, అని వాదిస్తారు - కాని వీరి వాదన వలన చర్య-ప్రతిచర్య 
(కార్య-కారణము) (చర్య-ఫలితము) అను ప్రకృతి సహజమగు ప్రవాహము 
ఆగదు మనము విశ్వసించినా, తిరస్కరించినా భూమ్యాకర్షణ శక్తి ఆగదు గదా! 
అటులే కర్మములు - ఫలితములనబడు సంస్కారములు అను ప్రవాహము ఈ 
ప్రకృతిలో అనంతంగా సాగిపోతూనే ఉంటుంది ఇడి ప్రకృతి నిర్ణయం 
ఎకరీతిగా సాగు తీర్పు జగన్నాటక సంకల్పం లేక హేతువు అదే ఈ 
నాటకరంగంలో వాంఛలకు, వ్యామోహాలకు మనం బానిసలమవుతున్నాం 
ఈ బంధం నుండి విముక్తి ఎలా పొందాలి? ఇది వేదాంతంలో ప్రధాన అంశం 


వేదాంతం - కర్మసిద్దాంతము 303 


పాశ్చాత్యుల మనసులందు ఈ ప్రశ్న సాధారణంగా ఉదయించదు 
ఎందుకనగా ఈ ప్రశ్నల సమాధానముల ప్రాధాన్యము హిందువులు గుర్తించి 
నంతగా వారు గుర్తించలేదు కర్మ సిద్దాంతము వారి మతము నందు ఎ 
మాత్రము ఉదహరించబడలేదు కర్మ సిద్దాంతమునకు ఆధారమైన కారణత్వ 
సిద్ధాంతమును (Law 0f causation) ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం (Modern 
8018006) బహిర్గతం చేయు చున్నను, పాశ్చాత్యుల మత గ్రంధములందు దాని 
ప్రసక్తి ఏ మాత్రం కనబడదు ప్రతి సంఘటనకు లేక ప్రతి అనుభవమునకు 
వెనుక వారసత్వమో లేక మానవాతీత శక్తి ఎదో ఉన్నదను విశ్వాసముతో 
మానవుని చర్యలకు కారణము బయటనే (04151698) ఉన్నదంటారు 
మానవునిలోని కర్మ ఫలితములనబడు సంస్కారములే అతని చర్యలకు, 
స్వభావమునకు కారణము అని వారు గ్రహించుట లేదు ఎదో మానవాతీత 
శక్తి వారి చర్యలకు కారణము అంటారు కాని ఆ శక్తి ఎమిటో వారు 
వ్యక్తపరచలేదు, నిర్వచించలేదు భారతదేశంలో ఈ విషయమును గురించి 
ఎన్నో గ్రంధములు వ్రాయబడినవి కర్మ సిద్దాంతము నిర్వచించబడినది 
నిత్యజీవితములోని సమస్యలను కర్మ సిద్ధాంతమునకు అన్వయించి 
సమ ధానములు చెప్పబడినవి జగన్నాటకములోని నిగూఢత్వము వివరించ 
బడినది 


ప్రతి జీవుడు కర్మకు అధీనుడే వర్తమాన జీవితంలోనే కాక భవిష్య 
జీవితములో (జన్మలో) కూడ కర్మకు అధీనుడే ప్రకృతిబద్ధమైన ఈ కర్మము 
నుండి జీవునికి విముక్తి లేదా? ఇక్కడ ఒక సత్యమును గ్రహించవలసియున్నది 
స్వామి అభేదానంద చెప్పినట్లు ప్రకృతి కొరకు జీవాత్మ సృష్టించబడలేదు కాని 
ప్రతి జీవాత్మ అనుభవముల కొరకే ప్రకృతి కృషి చేయుచున్నది ఇది 
గ్రహించుట తలచినంత సులభము కాదు మన భౌతికమైన స్టూలశరీరం 
ప్రకృతికి ప్రతీక అపుడు ఈ భౌతిక శరీరం జీవాత్మ కొరకు ఏర్పడినదా? లేక 
జీవాత్మయే భౌతిక శరీరము కొరకు ఎర్పడినదా? జీవాత్మను గురించి జాగ్రత్తగా 


304 అనుష్టాన వేదాంతము 


పరిశీలించినచో దీనికి సమాధానం దొరుకుతుంది మన మనస్సు, బుద్ధి, 
ఇంద్రియములు, శరీరము, దృగ్గోచరమగు అనగా దృగ్‌ విషయ పరిధిలోనివే 
అనగా కంటికి కనబడునవి కాని జీవాత్మ ఈ పరిధికి బయటగా వాటికి సాక్షిగా 
ఉన్నది అది మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియముల పరిధి దాటి ఉన్నది 
మనలోనే ఆంతరికంగా ప్రకృతికి దాని నిబంధనలకు అతీతంగా ఆత్మ ఉన్నది 
దానికి పరిపూర్ణమైన స్వచ్చ ఉన్నది ఆ విధంగా స్వేచ్చ లేక విముక్తి కొరకు 
తపన మనలోనే ఉన్నది ఈ స్వేచ్చ అనునది వాస్తవముగా లేనిచో దాని కొరకు 
తపన ఉండదు గదా! కావున పరిపూర్ణమైన "స్వచ్చ అనునది ఒకటి ఉన్నది 
అనునది వాస్తవము ప్రతి జీవుడు ముందుగానో, ఆలస్యముగానో దానిని 
పొందును ఇదే ప్రతి జీవుని అంతిమ ధ్యేయము అదే జీవన్ముక్తి 


మనలో నిత్యము చలించు తలంపులు, కోరికలు మన చర్యలకు 
కారణము అని తెలిసిన విషయమే గదా! ఈ కోరికలున్నంత వరకు మనము 
చర్యలు చేస్తూనే ఉంటాము దాని ఫలితము అనుభవించక తప్పదు ధనము 
కొరకో, కీర్తి కొరకో, స్వర్గప్రాప్తి కొరకు కర్మకాండలో, ఎదో ఒక చర్య (కర్మము) 
చేస్తూనే ఉంటాము స్వర్గప్రాప్తి అనేది ఊహకు అందనిది కాబట్టి భౌతికంగా 
అధి గోచరము గాదు కాని మిగిలిన భౌతికపరమైన కోరికలైన ధనము, 
సంపద, కీర్తి, కుటుంబము, అధికారము మొదలైనవి తీరినపుడు స్వర్గతు ల్యమైన 
సౌఖ్యము కలుగునను భావము మనలో ఏర్పడుచున్నది కాని ఇది స్వార్ధము 
అను పునాది మీద ఏర్పడు సౌధము ఆ సౌధములో ఆత్మ బంధింపబడి ఆ 
కర్మ ఫలితములకు జీవుడు బద్భడగుచున్నాడు ఎపుడైతే నిష్కామముతో 
కర్మములు ఆచరించుదుమో అపుడు కర్మ సిద్ధాంతము అను బంధమునుండి 
విముక్తులగుదుము అదే జీవుడు నిత్యము ఆశించు స్వేచ్చ స్వార్థపరమైన 
కోరికలను తీర్చుకొనుటకు కాక కర్మము కొరకే కర్మము చేసినచో ఆ స్వచ్చ 
లభించును 


వేదాంతం - కర్మసిద్దాంతము 305 


కర్మము కొరకే కర్మము చేయుట అనుటలో ఎమైనా అర్ధమున్నదా? 
అను సందేహము సహజం అదియును గాక అట్టి కర్మము సాధ్యమా? అను 
ప్రశ్న కూడ ఉన్నది. జననమొందినది మొదలు తలిదండ్రులతోను, 
కుటుంబముతోను, బంధువులతోను, సమాజముతోను మనకు సంబంధం 
ఎర్పడుతుంది ఈ సంబంధమే బంధము అవుతుంది ఏనాడో పొందిన 
ఉపకారమునకు ఫలితముగా ఈనాడు ఈ బంధము ఏర్పడుతుంది ఆ 
పొందిన ఉపకారమును బంధరూపముగానున్న బుణము అన్నారు ఆ 
బుణమును తీర్చుకొననినాడే ఆ బంధము నుండి విముక్తి ఉదాహరణకు, 
ఎక్కడ నుండి అయినా ధనము అప్పుతెచ్చి అది తీర్చునంత వరకు మానసికంగా 
వ్యధ అనుభవిస్తూ ఉంటాము అది తీర్చిననాడు మనకు కలుగునది ఎమిటి? 
తృప్తి, మానసికంగా శాంతి అదే స్వేచ్చ జననమొందినది మొదలు ఎర్పడు 
బంధములు గూడ అట్టి బుణఫలితములే ఆ బుణము ఏనాటిది? 
ఈనాటిది అయినచో మనకు తెలుస్తుంది గదా! ఈ బంధములు మనకు తెలిపి 
వచ్చినవి కాదు గదా! జననముతోనే ఎర్పడినవి గదా! అనగా మన ఊహకు 
అందని ఎనాటివో ఆ బుణములు ఆ “ఎనాడో' అను పదమునకు అర్థము 
ఏమిటి? “పునర్జన్మ అనునది ఉన్నది అని అంగీకరించినపుడే “ఎనాటివో ఈ 
బుణములు' అనుదానికి అర్థము ఏర్పడుతుంది అప్పు తీర్చునపుడు మనకు 
ఏ కోరిక ఉండదు “అప్పు తీర్చుట అను పని (కర్మము) కొరకే ఆ పని 
చేయుదుము దాని ఫలితం తృప్తి, ఆనందము అటులే మనము చేయు ప్రతి 
కర్మము కొరకే ఆ కర్మము చేసినచో, అనగా కర్మ ఫలితమునే ఉద్దేశముగా 
(Motve) తీసుకొనకుండా, కర్మము నెరవేర్చినచో ఆంతరికముగా స్వేచ్చ 
కలుగును కర్మ సిద్దాంత ఆశయమే యిది బుణ విముక్తులగుటయే జీవిత 
ధ్యేయమని వేదాంతం చెప్పంది 


ఈ ధ్యేయం నెరవేర్చుటకు ముందు తెలుసుకొనవలసిన విషయం 
ఒకటి ఉన్నది మానసికంగాను, శారీరకంగాను మనము ఉపయోగించుకొను 


306 అనుష్టాన వేదాంతము 


శక్తులు వాస్తవమునకు మనవి కావు అవి మనవి అనుకొనుట మన భ్రమ 
మాత్రమే మనము పీల్చు గాలి మనది అని చెప్పగలమా? దానిని మనము 
ఉపయోగించుకుంటున్నాము కాని అది నునది అని చెప్పలేము మనలో ప్రతి 
ఒక్కరి శరీరములోను జీవకణములను కలుపు ఆకర్షణశక్తి ఉన్నది అది ఎవరి 
శరీరములోది వారిదే కాని గాలి అలా కాదు అది విశ్వము అంతటికి 
చెందినది అలాగే మనము ఉపయోగించుకొను ప్రతి శక్తి విశ్వం అంతటికి 
చెందినది 


మన స్థూల శరీరము నుండి కొంతసేపు విడివడి ఈ విశ్వములో 
(universe) మనము ఎలా కనబడతామో ఊహించగలిగితే, ఆంతరిక్షము - 
సృష్టిరూపము తెలుసుకొనుట సులభమవుతుంది అంతరిక్షము (0505) 
అంతా పదార్థమయమైన సముద్రము వలె ఉంటుంది సముద్రములో నీటి 
సుడిగుండాలు (whIrlpool5) అనేకం ఉంటాయి అలాగే అంతరిక్రములో 
పదార్థము అను సముద్రములో గూడ అనేక సుడిగుండాలు ఉన్నాయి మన 
స్తూల శరీరములు అంతరిక్షములోని ఆ సుడిగుండముల వంటివేనని స్వామి 
అభేదానంద అన్నారు ఆ సుడిగుండములోని ప్రతి కణము నిత్యము 
చలిసూనే ఉంటుంది అటులే మన మనస్సు స్వభావమును గమనించినచో 
'మనస్సు' అను ఒక ప్రవాహము (Mental current) నిత్యము విశ్వములో 
ప్రవహిస్తూ ఉంటుంది అని స్వామి అభేదానంద అన్నారు ఈ ప్రవాహమును 
ఈ విశ్వమంతటికి మనస్సు అని కూడ ఆయన (608౧౫16 ౧౫౧౦౮) అన్నారు దాని 
విభిన్న రూపములే మనలోని ప్రతి ఒక్కరి మనస్సు కాని వాస్తవమునకు ప్రతి 
ఒక్కరిలోను పనిచేయునది ఆ విశ్వము యొక్క మనసు మాత్రమే (05 
mInd) అయితే విశ్వములోని శక్తి (6౧6/౬) ఈ సృష్టిలో అనేక రూపముల 
ద్వారా (అనగా అనేక జీవుల ద్వారా) పనిచేయుచున్నది కాని ఆ శక్తి ప్రత్యేకించి 
ఎ ఒక్క జీవునికి చెందినది కాదు ఆల్తోవన, శ్రవణ, రుచి, వాసన మొదలైన 
అన్ని శక్తులు విశ్వము అంతటికీ చెందినవే అవి ఏ ఒక్కరివి కావు మానవ 


వేదాంతం - కర్మసిద్దాంతము 307 


శరీరము అను యంత్రం ద్వారా పనిచేయు ప్రతి ఒక్క శక్తి ప్రకృతి శక్తిలోని 
భాగమే కాని ఈ శక్తులన్ని మనవి అను భ్రమలో మనం ఉన్నాము అందుకనే 
భగవద్గీత (3-27) ఇలా చెప్పింది 


శో ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః । 
అహంకార విమూఢాత్మాకర్తాహమితి మన్యతే ॥ 


సత్త్వరజస్తమోగుణముల సామ్యావస్థను “ప్రకృతి' అన్నారు. దానినే 
“మాయ అని గూడ అంటారు దేహము, ఇంద్రియములు, బుద్ధి, మనస్సు 
మొదలగునవి ప్రకృతి యొక్క కార్యకారణరూపమైన వికారములు అట్టి 
ప్రకృతి వికారములైన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ది చేత లౌకిక, 
వైదిక కర్మములను ఆచరిస్తూ, ఈ ప్రకృతి వికారములనే ఆత్మ అని మూఢాత్ములు 
(అజ్ఞానులు) భావిస్తుంటారు ఇది అజ్ఞానుల కర్మ పద్దతి 


ప్రకృతి వలన ఏర్పడిన త్రిగుణములచే సమస్త కార్యములు 
జరుగుచున్నవి త్రిగుణములచే నిండిన ప్రకృతి కర్మ స్వరూపమైనది ప్రకృతి 
వేరు ఆత్మవేరు ప్రకృతియే కర్మ అని భావించి ఆత్మయే కర్మచేయుచున్నదను 
మోహమున అజ్ఞాని పడుచున్నాడు నిలిచియున్న రైలుబండి యందు తాను 
కూర్చుని, ఎదుటి బండి పరుగెత్తుట ప్రారంభించిన వెంటనే తాను కూర్చుని 
ఉన్న రైలుబండియే కదలుచున్నట్లు కలుగు భ్రమ ఇటువంటిదే 


ఇంకను భగవద్గీత (3-28) ఇలా వివరించింది ప్రకృతి గుణముల 
వలన సహజ కర్మలు కలుగును తత్త్వజ్ఞాని ఈ విషయము గ్రహించి, ప్రకృతి 
గుణములు తమ తమ నియమముల ననుసరించి ప్రవర్తించునని గ్రహించును 
వాటి యందు ఆసక్తి లేక మెలగును కర్మలు అనగా దేహ, ఇంద్రియ, 
మనస్సు, బుద్దల వ్యాపారములు అవి మమకారమునకు హెతువులు 
తత్త్వవేత్త గుణకర్మలకు ఆత్మకు ఉన్న భేదం తెలుసుకుని ఇంద్రియ 
విషయములందు భ్రమను పొందడు కర్మల యందు కర్తృత్వ అభిమానమును 


308 అనుష్టాన వేదాంతము 


పొందడు ఇంద్రియములు గుణరూపములు అవి విషయభోగముల 
గుణములను గ్రహించి ప్రవర్తించును ఉదాహరణకు ప్రకాశించుట అగ్ని 
యొక్క గుణము ఆ ప్రకాశమును గ్రహించు శక్తి మన కళ్లకు ఉన్నది కళ్ల 
ద్వారా అగ్ని యొక్క గుణము అగు ప్రకాశమును మనము గ్రహించుచున్నాము 
ఇదే విధముగ ఇంద్రియములచే గుణములు గ్రహింపబడుచున్నవి కాని ఇవి 
ఎవియు ఆత్మ చైతన్యమును గ్రహించుట లేదు ఈ విషయము గ్రహించిన 
వానికి ఇహభోగవాంఛ ఉండదు 


కర్మములకు తామే కర్తలము అని భ్రమించినంత కాలము వాటి 
ఫలితములను అనుభవింపక తప్పదు సూల శరీరమే సర్వము అని 
భ్రమించినంత కాలము మనము నటీనటులము అని తలచినంత కాలము 
ఆత్మసత్యము మనరు బోధపడదు కర్మఫలితములను అనుభవించక తప్పదు 
విశ్వము (జగత్తు) అనునదే ఒక అనంతమైన శరీరము అనియు, దాని భాగమే 
మన స్టూల శరీరమనియు, మన మనసు అనంతమైన విశ్వమనసు (008౧110 
Mind) లోని భాగమనియు, గ్రహించగలుగునది మన శరీరము కాదు, మనస్సు 
కాదు, అది వాటికి అతీతమైనది అదె మనలోని సత్యమైనది యైన ఆత్మ ఇది 
గ్రహించగలిగిన నాడు కార్యములకు మనము కర్తలము కాదు, మనము 
నటీనటులమూ కాదు అని తెలుసుకుని, కర్మఫలితములు మనకు అంటకుండ 
చేసుకొనగలము ఇదే విముక్తి మన శరీరము చేయు కర్మములు, మనసు 
చేయు కర్మములు వాస్తవమునకు మనలోని ఆత్మ చేయుట లేదు, ప్రకృతియే 
తన భాగమైన మన శరీరము ద్వారా చేయుచున్నది ఇది అత్యంత ప్రధానమైన 
సత్యము 


ఈ జగత్తు అంతా ఒక నాటకం శ్రీమహావిష్ణువు ఈ జగన్నాటకమునకు 
సూత్రధారి అన్నారు మరి నటీనటులు ఎవరు? మనమంతా నటీనటులమే 
సూత్రధారి నాటకమును నడిపించువాడు మాత్రమే అతడు అందు పాల్గొనడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 309 


ఒకవైపు జగత్తు నాటకం అంటూనే మనం నటీనటులం అని తలచినంత కాలం 
ఆత్మసత్యము మనకు బోధపడదు అంటే అర్థమేమిటి? ఇది విరుద్ధంగా 
ఉన్నట్లు కనబడుతోంది దీని అంతరార్థం ఏమిటి? 


లేని దానిని ఉన్నదిగా ప్రదర్శించటమే నటన అంటే భ్రమ 
కలిగించేదే నటన కాని నటుడు తాను భ్రమ పొందడు తాను భ్రమ 
పొందకుండా నాటకంలోని పాత్రను రంగస్థలం మీద (5186) జీవం పొందినట్లు 
చేసి ఒక భ్రమ కల్పిస్తాడు కాని ఈ జగత్తు అను నాటకంలో ఆత్మను మరచి 
స్థూల శరీరమే సత్యము అను భ్రమను పున పొందుతున్నాము వాస్తవమునకు 
మనం చేసే పనులన్నీ మన మనస్సు ద్వారా ఆత్మ శరీరం చేత చేయిస్తోంది అది 
గ్రహించలేకపోవుటయే భ్రమ కాని నటునికి భమ ఉండదు తాను ధరించిన 
పాత్ర వేరు తాను వేరు అని అతనికి తెలుసు తెలియాలి లేకపోతే అతడు 
నటించలేడు పాత్రలో అతడు లీనం కాడు, కాకూడదు నటుడు తనను 
మరచి పాత్రలో లీనమైతే నాటకం రసాభాస అవుతుంది నాటకం అయిపోగానే 
తాను ధరించిన పాత్ర ఉండదు 


కాని జగన్నాటకంలో స్టూలశరీరం కర్మలు చేస్తుంది ఫలితం 
పొందుతుంది నిజానికి ఫలితం పొందేది శరీరం కాదు జీవాత్మ ఫలితాలను 
పొందుతుంది అంటే మన స్టూల శరీరం పాత్ర రూపం మాత్రమే ఆ పాత్రను 
ధరిస్తోంది జీవాత్మ అంటే స్టూలశరీరం నటుడు కాదు అది ఒక పాత్ర మాత్రమే 
(a character in a play) అంటే మనమంతా పొత్రలము మాత్రమే, 
పాత్రధారులము కాము అనగా నటులము కాము పాత్రధారి అను నటుడు 
జీవాత్మ అది గ్రహించినపుడు ఆత్మను గురించి మనకు తెలుస్తుంది అది 
గ్రహించలేక స్టూలశరీరమే పాత్రధారి అనగా మనమే నటులము అనుకుంటే 
మనం ఆత్మకు దూరమవుతాము 


నాటకం రక్తి కట్టించేది ధరించబడిన పాత్ర కాదు, దానిని ధరించిన 


310 అనుష్టాన వేదాంతము 


నటుడు నాటకం రక్తి కడితే ఆ రసానుభూతి పొంది భ్రమలో పడునది 
(పేక్షకుడు నటుడు కాదు అలాకాక తాను ధరించిన పాత్రే నిజము అనుకుని 
నటుడు భ్రమలో పడితే నాటకం రసాభాస అవుతుంది అతడు నటించలేడు 
కురుక్షేత నాటకంలో భీమపాత్రధారి పాత్రలో లీనమై తానే భీముడనుకుని 
దుర్యోధన పాత్రధారి తొడలు విరగగొడితే అది నాటకం కాదు, హత్య అవుతుంది 
అందుకే నటుడు తాను వేరు, పాత్ర వేరు అనుకోవాలి కాని పాత్రతో ఐక్యత 
పొందకూడదు 


అలాగే జగన్నాటక రంగంలో మన స్టూల శరీరాలు నటులు కాదు 
అవి పొత్రలు అనగా ఉపాధులు ఉపాధి అనగా ఆధారం పొందేది జీవాత్మ 
అందువలన జీవాత్మయే నటుడు జీవాత్మయే ఈ శరీరం అను పాత్రను 
ధరించి జగన్నాటకంలో తన పాత్ర పోషిస్తుంది అది గ్రహించలేక మనమే అంటే 
మన శరీరాలే నటులు అనుకుంటే అది భ్రమ మాత్రమే మనము నటులము 
కాదు ప్రపంచం ఒక నాటకరంగం అంటే మనకు కనబడేది అంతా వాస్తవము 
కాదు, అది అంతా ఒక భ్రమ అని అర్థము మనమంతా నటీనటులం అంటే 
మనము కాదు మన స్టూలశరీరం అను ఉపాధి పొందిన జీవాత్మ అని అర్థము 
అది గ్రహించగలిగినపుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది భ్రమ తొలగిపోతుంది 
భ్రమను కల్పించినది ప్రకృతి అను మాయ ఈ మాయకు సూత్రధారి 
నారాయణుడు నటుడు పాత్ర నుండి బయటపడినట్లు మనం భ్రమ నుండి 
బయటపడితే సత్యం తెలుస్తుంది 


మన స్థూల శరీరమును, మన మనస్సును ఆత్మగా తలచినంత 
కాలము 'నేను లేక “మేము అను అహంకారము ప్రజ్వరిల్లును అదే 
అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లకు 
దారితీయును అవే దుష్కర్మలకు అటుపై దుష్ఫలితములకు కారణమగును 
అనంతమైన విశ్వము యొక్క శరీరము (008౧116 5౦06)/) విశ్వము యొక్క 


వేదాంతం - కర్మసిద్ధాంతము 311 


మనస్సులోని అంశములే మన శరీరం మనస్సు అని గ్రహించిననాడు నేను, 
“మేము అను అహంకారము తొలగును అట్టివారు జగత్తు నాటకమని 
గ్రహించి అందు తమ పాత్రలను నిష్కామముగా ధరించి, జగన్నాటక ధ్యేయం 
సఫలమగుటకు తోడ్ప్సడుదురు జగత్తును నాటకము అని గ్రహించి ఆత్మ 
సందర్శనము పొందగలుగుటయే ఈ జగన్నాటక ధ్యేయము ఇదే విషయమును 
గీతాచార్యులు భగవద్గీతలో స్పష్టము చేశారు (భగవద్గీత 2-47) 


శో కర్మణ్యేవాధికారస్తే మాఫలేషుకదాచన । 

మాకర్మఫల పేతుర్చూర్మాతే సంగోస్వకర్మణి ॥ 

కర్మచేయుటకు మాత్రమే మనకు అధికారమున్నది కర్మఫలమును 
కోరు అధికారం లేదు అందుకే కర్మఫల వాంఛ కూడదు కర్మఫలము కొరకు 
వాంఛ ఉన్నచో కర్మఫలమునకు హేతువు అవుతాము అలాగని మనము కర్మ 
చేయకుండానూ ఉండకూడదు కర్మ తప్పక చేయవలసినదే కర్మఫలమును 
ఆశించి కర్మ చేసినచో అది పునర్జన్మ కారణమగును 


పరిపక్వమైన అంతఃకరణము లేని సగటు మానవునికి అర్జునుడు 
ప్రతీక అట్టివాడు కర్మ పరిత్యాగము ద్వారా జ్ఞాననిష్టకు అర్హుడు కాడు 
అందువలన అతడు కర్మ చేయవలసినదే కాని కర్మఫలప్రాప్తి కొరకు వాంఛ 
లేనిచో కర్మబంధము ఏర్పడదు కేవలం ఈశ్వరానుగ్రహం కొరకు కర్మలను 
ఆచరింపమని కూడా గీతాచార్యుడు చెప్పలేదు (భగవద్గీత 2-48) ఈశ్వరా 
నుగ్రహం అను ఆసక్తిని కూడ వదలి కర్మ చేసినచో అంతఃకరణ పరిశుద్ధ 
మవుతుంది అట్టి అంతఃకరణ శుద్ధి వలన జ్ఞానయోగసిద్ది కలుగునని 
చెప్పబడింది ఫలమును పాందినను పొఠందకపోయినను సమబుద్ధితో 
కర్మలను నిర్వర్తించుట యోగమనబడినచి 


కర్మలను మానరాదు ఫలమును ఆశించరాదు ఇది పరస్పర 
విరుద్ధముగా కనబడును కర్మఫలమును ఆశించక ఎవరు కర్మ చేయగలరు 


312 అనుష్టాన వేదాంతము 


ఫలమును ఆశించకున్నచో కర్మలు చేయవలసిన అవుసరమే ఉండదు గదా! 
గీతాచార్యుడు దీనికి వ్యతిరేకముగా జీవిత రహస్యమును బోధించారు 
ఫలాపేక్షతో కూడిన కర్మ వ్యామోహమును కలుగజేయును సర్వభోగముల 
నాశించి చేయు కర్మములు గూడ బంధమును కలుగజేయును ఆశను 
జయించినచో స్వేచ్చ కలుగును చిత్తశుద్ధి ఎర్బడును అందుచే కర్మల 
నాచరించవలయును గాని కర్మఫలమును ఆశించరాదు అని గీతాచార్యులు 
బోధించారు ఇది విరుద్ధము కాదు పడవ నీటిపైననే ప్రయాణము చేయును 
కాని పడవలో నీరు ప్రవేశించినచో అది మునిగిపోవును పడవ నీటిపై 
నుండునటులే మనము కర్మలు తప్పక చేయవలయును పడవలోనికి నీరు 
చేరినచో అది మునిగిపోవునటులే ఫలాపేక్షతో కర్మములను ఆచరించినచో 
వాటి వలన బంధము ఏర్పడును నిష్కామకర్మాచరణమే అనాసక్తి యోగము 
కష్టసుఖములు, ఆశనిరాశలు నిరంతరం ఒకదాని వెంట మరొకటి వలయంలో 
చరిస్తూనే ఉంటాయి వాటి ప్రభావము నుండి బయటపడుటకు మార్గము 
నిష్కామ కర్మయోగము 


మన శరీరము ప్రకృతికి ప్రతీక అని, మనలోని శక్తులు ప్రకృతి శక్తుల 
విస్తరణ (46౧9100) అన్నాము గదా! మరి మనవి కాని శక్తులతో నిర్వర్తించు 
కర్మల ఫలితం మనం ఎలా ఆశించగలము ఆశించలేము మన శరీరం, మన 
మనస్సు ద్వారా వ్యక్తమగు (6౫085560) శక్తులకు మూలమేదో ($0౬౧06) 
గ్రహించి ఆ శక్తుల ద్వారా చేయు కర్మ ఫలితము మూలమునకే చెందునని 
అనాసక్తితో కర్మలు నిర్వర్తించినచో 'కార్యకారణము' అనబడు బంధము నుండి 
విడివడుదుము అపుడే మన మనస్సు, ఇంద్రియములు నిరంతరము 
చురుకుగా ఫలాసక్తి లేకుండా కర్మములు చేయుటలో పాల్గానును 


కర్మములే చేయకపోతే కర్మ సిద్ధాంత శాసనము నుండి తప్పించు 
కొనవచ్చును గదా అని కొందరు వాదించవచ్చు అది ఒక పొరపాటు లేక భ్రమ 


వేదాంతం - కర్మసిద్దాంతము 313 
మాత్రమే దీనికి సమాధానం భగవద్గీత చెప్పింది (18-59) 


ఎ కారణం వలననైనా మనము అహంకారమును ఆశ్రయించి - 
దురహంకారముతో కాని, దురభిమానముతో కాని - కర్మము చేయుటకు 
నిరాకరించినచో లేక చేయకుండుటకు నిశ్చయించుకొనినచో అది వృధాయే 
అవుతుంది మనలో సహజముగానుండు త్రిగుణ (సత్త్వరజస్తమోగుణము) 
ప్రభావముచే ప్రకృతి యనబడు మాయ మనము చేయకూడదని 
నిశ్చయించుకొనిన కర్మను స్వాభావిక గుణ ప్రభావము ద్వారా చేయునట్లు 
చేయును ఒక కర్మము చేయుట, చేయకపోవుట మన వశములోనిది కాదు 
అని దీని భావము మనలోని గుణముల వలన కలుగు ప్రవృత్తిచే కర్మములు 
చేసియే తీరుదుము 


మన నిత్యజీవితములో కర్మముల నుండి విరమించుకొనుట లేక 
తప్పుకొనుట, పిరికితనము అగునని గీతా ప్రవచనము మనము కర్మముల 
నుండి తప్పుకొనినను అనగా కర్మములు చేయుట విరమించుకొనినను, మన 
మనసు విశ్రమించదు అది పనిచేయుచునే యుండును కర్మ సిద్ధాంత 
రహస్యమును గ్రహించి చేయు నిష్కామకర్మయోగము ద్వారా మాత్రమే స్వేచ్చ 
లభించును అనాసక్తి కర్మయోగము ద్వారా మన మనస్సు శుద్ధి పొందును 
అపుడే ఆత్మజ్యోతి మన మనోఫలకము పై ప్రతిబింబించును మన శరీరము, 
ఇంద్రియములు, మనస్సు ద్వారా పరమాత్మ చైతన్యము (The Divine Will) 
అనగా ప్రకృతి వ్యక్తమగుచున్నదని మనకు బోధపడును ఇదియే గీతాప్రవచనము 
(4-20,21) 


కర్మఫలమందు ఆసక్తి లేనివాడై, నిత్యతృప్తుడై, దేనిని ఆశ్రయించినివాడై, 
కర్మ చేయుచున్నను అట్టివాడు కర్మచేయనివాడే యగును 


అంతఃకరణమందు విషయకామనలు లేనివాడు అనగా ఆశలేనివాడు, 
శరీరమును నిగ్రహించినవాడు శరీరముతో మాత్రమే కర్మము చేయువాడు 


314 అనుష్టాన వేదాంతము 
అగును కర్మబంధము అతనిని అంటదు 


అజ్ఞానము, స్వార్ధము, భ్రమల నుండి విముక్తి ద్వారా ఆత్మ జన్మ 
పునర్ణన్మల బంధము నుండి ముక్తి పొందును ఆ విధముగా శాశ్వతమైన శాంతి 
పొందును ఏ మతములోనైనా అత్యున్నతమైన లక్ష్యము ఇదే దానిని 
సాధించుట ద్వారా జీవితధ్యేయము నెరవేరును ఈ స్థితి సాధించినపుడు 
ఆత్మపరిపూర్ణమైన స్వేచ్చ పొందును ప్రకృతి శాసనముల నుండి స్వేచ్చను 
సాధించగలుగుటయే దానికి కారణము అదియే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము 
సిద్దించినపుడు జీవుడు అంతర్యామియైన పరమాత్మయే తాను (పరమాత్మ 
అంశయే తాను) అని గ్రహించును అట్టివారే జీవన్ముక్తులగు అవతారమూర్తులు 
వారే జగద్రక్షకులు ప్రతి జీవాత్మ పరమాత్మయే అను జ్ఞానము ద్వారా వారు 
కర్మము కొరకే కర్మము చేశాతు అనాసక్తితో కూడిన అనగా నిష్కామకర్మయోగము 
వారు సాధించారు ఆ కోవకు చెందినవారే శ్రీకృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు 
రామకృష్ణ పరమహంస మొదలైనవారు 


భగవద్గీత (2-50)లో నిష్కామకర్మకు మార్గము సమత్వ బుద్ధి 
యోగము అని చెప్పబడింది పుణఖ్యపాపములను, సుఖదుఃఖములను 
సమదృష్టితో గ్రహించి మనస్సు ఉద్రేకమునకు లోను కాకుండ చేసుకొనుటయే 
సమత్వబుద్ధియోగము సమత్వబుద్ధి కర్మములందు క్షేమము కలుగజేయును 
కర్మలు బంధస్వభావము కలవి సమత్వబుద్ధి వలన వాటిలో ఉండు 
బంధస్వభావము తొలగును అనగా సుఖమైనా దుఃఖమైనా, పుణ్యమైనా, 
పాపమైనా మనసుకు అంటదు ఇష్టాయిష్టరూపములైన కర్మఫలములు 
మనసు దరికి చేరవు సమత్వబుద్ధి ద్వారా మోహమను కాలుష్యమును 
అతిక్రమించవచ్చు అట్టివాడు కర్మయోగి అగును కర్మయోగి అయినవాడు 
నిస్వార్ధజీవి చంచలబుద్ధితో ఎకాంతముగా పర్వతముల పై లేక వాటి గుహల 
యందు తపస్సు చేయు యోగి కంటే ఎకాగ్రచిత్తముతో తన వృత్తిని చేయు 


వేదాంతం - కర్మసిద్దాంతము 315 


చెప్పులు కుట్టు మాదిగయే కర్మయోగమందు ఉన్నతుడు అని స్వామి వివేకానంద 
అన్నారు 

మనస్సు, శరీరము మానవుని జీవనస్థితికి లక్షణములు _ అవి 
అతనిని నిష్కియునిగా ఉండనీయవు కర్మములు తప్పవు అనినపుడు 
కర్మలు ఏ ఉద్దేశముతో చేయవలయును కర్తవ్యము నవ్యముగా 
నిర్వహించుటయే కర్మల ఉద్దేశము కావలయును అన్నారు కాని ఒక కర్తవ్య 
నిర్వహణ మాత్రమే సమత్వబుద్ధి ద్వారా తృప్తినిచ్చునా? కర్తవ్య నిర్వహణ 
ఉద్దేశము తృప్తియే కదా! కాని ఆ తృప్తి కలుగునా? 


ఉద్దేశముననుసరించి కర్మలు మూడు విధములు మొదటి రకము 
ఇంద్రియ సుఖమునకు, శరీర పోషణకు చేయునవి రెండవ రకము కర్తవ్య 
నిర్వహణ కొరకు చేయునవి ఇక మూడవది ఎ ఉద్దేశము లేక ప్రేమతో 
చేయునవి 


ఇందు మొదటి రకములో ఆకలి, జాతి అభివృద్ధి (Propagation of 
5060165) అను తృష్ణ తీర్చుకొనుటయే ప్రధానంగా కనబడుతుంది 
వృక్షజాతిలోను పరిణామదశలో నిమ్నదశలోని (101e5t) జంతువులలోను 
ఇది కనబడుతుంది మానవులలోనూ ఇది ఎక్కువగానే కనబడుతుంది 
భేదము వృక్షములా, జంతువులా, మానవులా అని కాదు దశ లేక స్థితిలోనే 
భేదము పరిణామదశలలో పైకి ఎదిగిన కొలది పైన చెప్పబడిన తృష్ణకు ఆత్మ 
పరిశీలన, మంచి-చెడు, కర్తవ్య నిర్వహణ అనునవి పరిణామములో ఉచ్చదశ 
అయిన మానవునిలో కలుగును 


రెండవ రకములో (స్వార్ధభ్రమ) (10౪౭ 01 561 వృద్ధి చెందుతుంది 
ఇక్కడ శరీరమే ఆత్మఅను భావంలో మానవుడు ఉంటాడు అందువలన అది 
ఆత్మజ్ఞాన స్థితి కాదు ఈ రకము క్రమముగా మొదటి రకము నుండి ఏర్పడి 
వృద్ధి చెందుతుంది పరిణామములో (౬501౪44100) క్రింది దశకు చెందిన 


316 అనుష్టాన వేదాంతము 


జంతువులలోను కాక పశుప్రవృతి గలిగి ఆధ్యాత్మిక దృష్టి వికసించని మానవులలో 
కూడ ఈ స్థితి కనబడుతుంది స్ఫూల శరీరమునే ఆత్మగా తలచటం వీరి 
స్వభావముగా కనబడుతుంది విరి చర్యలన్నిటికి స్వార్ధమే (పేరకముగా 
ఉంటుంది తమకు అనుకూలముగానున్నది మంచిదిగాను లేనిది చెడుగాను 
భావించటం వీరి ప్రధాన లక్షణము దీనివలన వీరిలో అహంభావము పెరిగి 
సర్వము “నేను నన్ను అను దృక్పధము ఎర్పడుతుంది నిత్యము తమ 
సుఖము మాత్రమే చూచుకొను వీరు మృగప్రాయులైన ఆటవికజాతి (కిరాతకులు) 
స్థాయివారు కాని క్రమముగా పరిణామములో (Evolution) వీరు మనసు 
వికసించి నీతి నియమములను గ్రహించగలిగిన స్థితికి చేరుదురు ఈ స్థితిలో 
తమ దగ్గరి వారి (అనగా కుటుంబ, రక్తసంబంధీకులు, బంధుగణములు) 
అవసరములను గూడ గౌరవించగలుగుతారు వారి యెడల తమ బాధ్యతను 
గూడ గుర్తించగలుగుతారు తమకు మాత్రమే తృప్తి, రక్షణ అను పశు 
స్వభావము నుండి కుటుంబ రాగబంధములలోకి ఎదుగుతారు తమతోపాటు 
వారి రక్షణ, పోషణకు కూడ ప్రయత్నించుటతో వారి యెడల తమకు గల 
బాధ్యతను గురించిన స్పృహ వీరిలో ఏర్పడుతుంది 


మూడవ రకములో మనిషికి తన ఇరుగుపారుగువారితో సంబంధము 
ఎర్బడుతుంది వారిలో తనకు ఉపకారము చేసినవారిని, ఆనందము 
కలుగజేసిన వారిని బంధుసములుగా చూసి వారికి ఉపకారము చేయుటకు 
ప్రయత్నిస్తాడు ఇరుగు, పొరుగువారి యెడల అనగా సమాజము యెడల తన 
ధర్మమును (బాధ్యతను) గుర్తించటం ప్రారంభిస్తాడు 


ఈ విధముగా రక్తసంబంధము లేని వారి యెడల కూడ మానవుడు 
తన బాధ్యతను గుర్తించటం మనం అనుభవములో గమనిస్తూ ఉంటాము 
కాని ఈ బాధ్యతలను గుర్తించటం, నెరవేర్చటం వ్యక్తిగతంగా ఉంటుంది 
ఏదైనా బాధ్యతను గుర్తించటం అనుదానికి మూలము మానవులలో నిక్షిప్తమై 


వేదాంతం - కర్మసిద్ధాంతము 317 


యుండు స్వీయడ్రేమ (10౪6 0f elf = తనను తాను ప్రేమించుట లేక తన 
యెడల తాను మక్కువ కలిగియుండుట) పరిణామదశలలో ఇది క్రమంగా 
వికసించి ఇతరుల యెడల పేమ చూపుట వరకు విస్తరించును ఈ (ప్రమ 
పరిణామమే బాధ్యతను గుర్తించుట బాధ్యతను గుర్తించుట వ్యక్తిగతముగా 
వారివారి పరిస్థితులు, పరిసరములపై (environment) ఆధారపడి ఉంటుంది 
వ్యక్తిపరముగా ఇది భిన్నముగా నుండును బాధ్యత అనునది సాపేక్షమైనడి 
(relative) అనగా సంబందార్దకమైనది (expressing relation) అందువలన 
అందరికి సమముగా వర్తించు నిశ్చితమైన ప్రమాణము బాధ్యతకు లేదు 
పరిస్థితులు అందరికి ఒకే ప్రమాణములో ఉండవు కదా! వృత్తిని బట్టి, ప్రవృత్తిని 
బట్టి, పరిసరములను బట్టి అవి మార్పు చెందుచుండును దానిని బట్టి 
బాధ్యత ప్రమాణము కూడ మారుచుండును అదియును గాక జీవితములోని 
వివిధ స్థాయిలను అనుసరించి కూడ బాధ్యత మార్పు చెందుచుండును 
ఒకరికి బాధ్యత మరొకరికి కాకపోవచ్చును గదా! మానవుని జీవితములో 
వయసు దశలను అనుసరించి కూడ బాధ్యత రూపాంతరము చెందుచుండును 
పాత బాధ్యతలు పోయి క్రొత్త బాధ్యతలు ఎర్చడును ఆయా స్థితిగతులకు 
యుక్తమగునదే 'బాధ్యత' అను భావము మనలో ఏర్పడుతుంధి ఆ భావమే 
“బాధ్యత అను స్పృహ (sense 01 duty) 


'బాధ్యత' అనునది వస్తుపరంగా (00601౪/6) ఎమి ఉండదు 
అనగా బాధ్యత బయట నుండి రాదు అది పూర్తిగా ఆత్మాశయమైనది 
(subjective) అనగా మనస్సుకు సంబంధించినది మానసికంగా ఆ స్పృహ 
కలిగినపుడే “బాధ్యత' ఏర్పడుతుంది “ఇది నీ బాధ్యత' అని ఎవరు 
చెప్పగలరు? మనలోని ఆంతరిక స్పృహ (1౧౧6 5౭౧5౭) మాత్రమే మనకు 
బాధ్యత'ను తెలియజేస్తుంది 


కొంత ప్రవృత్తి వలన, కొంత అసంపూర్ణ జ్ఞానము వలన కొన్ని 


ఓ qa 


318 అనుష్టాన వేదాంతము 


సందర్భములందు కొన్ని చర్యలను బాధ్యతగా నిర్వర్తించవలయును అను 
భావన మనలో కలుగుతుంది ఈ భావనయే ఆ బాధ్యతను నిర్వర్తించుటకు 
ప్రోద్బలం చేస్తుండి ఈ భావనయే శరీరమును మనస్సుతో బంధించును ఈ 
భావనయే ‘బాధ్యత అను స్పృహ అన్నాము గదా! ఆ స్పృహయే వ్యక్తిని 
పరిసరములకు బద్దుని చేయును ఆస్పృహ లేనపుడు ఈ బంధము ఉండదు 
బాధ్యతానిర్వహణలో దాస్యభావము ఉంటుంది కాని బాధ్యత సవ్యముగా 
నిర్వర్తించినపుడు తృప్తి ఆనందము కలుగునను స్పృహ కూడ దానిననుసరించియే 
ఉండును పరిసరములు మారినపుడు దానికి యుక్తమగునట్లుగా బాధ్యత 
కూడా మారును బాధ్యతానిర్వహణ అనగా కర్మము నిర్వర్తించుటయే గదా! 
అందువలననే కర్మము చేయకుండ ఎ ప్రాణి ఉండదు అని భగవద్గీత 
చెప్పింది 


బాధ్యతానిర్వహణ ద్వారా తృప్తి దాని ద్వారా కొంత ఆనందము 
కలిగినను, నిరంతరం కొనసాగు సుఖము ఉండునా? ఉండదు జీవితాంతం 
బాధ్యతానిర్వహణలో కాలం గడిపినను చివరకు ఎమి మిగులును? సుఖమా? 
దుఃఖమా? ఎదియును కాదు ఎందువలన అనగా బాధ్యతలు నిరంతరం 
పెరుగుతూనే ఉండును భౌతికమైన ఈ బాధ్యతలు అనగా కర్తవ్యములు 
(కర్మములు) కాక మరొకటి, సత్యమైనది అయిన బాధ్యత ఏదైనా ఉండునా? 
అను ప్రశ్న ఉదయిస్తుంది అది నిజమైన సుఖమును కలుగజేయునా? 
అనునది కూడ మరియొక ప్రశ్న 


పరోపకారమే ఉత్కృష్టమైన బాధ్యత అని కొందరు అంటారు 
ఇతరులకు మనము ఎందుకు ఉపకారము చేయాలి అంటే, అలా చేయాలి 
అని పెద్దలు అన్నారు అని గాని, లేక ఏదో పుస్తకంలోని వాక్యం అలా చెప్తోంది 
అని గాని అంటారు పరులకు ఏమీ చేయకుండా మన లాభం మనం 
చూసుకుని సంపద పొందితే తప్పు ఏమిటి? అంటే, అలా చేయకూడదు అని 


వేదాంతం - కర్మసిద్దాంతము 319 


మతగ్రంధాలు చెప్పన్నాయి అంటారు చేసినచో భగవంతుడు శిక్షించును అని 
భయ పెట్టుదురు ఈ ప్రపంచంలో ఎన్నో మతములున్నాయి ప్రతి మతమునకు 
గ్రంథములు ఉన్నాయి, భగవంతుడున్నాడు 


భగవంతుడు ఒక జాతిని ఒక విధముగాను, మరొక జాతిని లేక 
మతమును మరొక విధముగాను ఎందుకు ఆజ్ఞాపించాలి? 


మహమ్మదీయ మతగ్రంధము పురుషుడు ఇరువది వివాహములు 
చేసుకొనుటకు అనుమతించును గదా! అనగా అది భగవంతుని ఆజ్ఞగా 
చెప్పబడుచున్నది గదా! ఇది అమెరికాలో చెల్లదు అనగా ఒకే సమయములో 
ఇరువది మంది భార్యలు ఉండుటకు కుదరదు గదా! సామాజిక పరిస్థితులను 
బట్టి భగవంతుని ఆజ్ఞలు మారుచుండునా? ఏ వ్యక్తి అయినా ఈ విభిన్న 
మతగ్రంధములను అవి నిర్వచించు భగవంతుని ఆజ్ఞలు పరిశీలించినచో, 
అతని విశ్వాసము చిలించి, అసలు భగవంతుడు ఎవరు? ఈ పరస్పర 
విరుద్దములైన ఆజ్ఞలు ఎమిటి? అసలు భగవంతుడు లేడు, శిక్షలు లేవు అను 
నిర్ణయమునకు కూడ చేరవచ్చును అపుడు అతనికి బాధ్యతలు ఉండవా? 


“బాధ్యత (ధర్మము) (64%) అనునది ఒక నిగూఢమైన (abstract) 
విషయము అందువలన దానిని నిర్వచించుటకు సాధ్యపడదు కాని బాధ్యత 
(ధర్మము) అను పదమునకు గల అర్థమును గహించవచ్చును వివిధ మత 
గ్రంథములలో “అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది దర్శము, ఇది 
అధర్మము అని చెప్పబడినది కాని అవి పరస్పరం విరుద్ధముగా కనబడుతాయి 
అయినను వాటిని క్రోడీకరించి స్టూలముగా గ్రహించినచో వాటి అంతరార్థము 
'స్వార్థము వలదు, నిస్వార్థముగా నుండుము' అని కనబడును ఎమతమునకు 
సంబంధించిన 'దేవుని ఆజ్ఞలనైన విశ్తేషించినచా ఇదే వాటికి మూలము అని 
గోచరమగును స్వార్ధము నుండి నిస్వార్థము వైపుకు మరలించు ఎ కర్మము 
అయినను వ్యక్తి ప్రవృత్తిని వికసింపజేసి ఆత్మకు స్వేచ్చ కలుగజేస్తుంది 


320 అనుష్టాన వేదాంతము 


మనసును పరమాత్మ వైపుకు మరలించును అట్టి కర్మము మాత్రమే 
ఉన్నతమైనది ఇది గ్రహించగలిగిన వ్యక్తి బాధ్యత (ధర్మము)ను మత 
గ్రంధముల, లేక సుభాషితముల పరిధిని దాటి విశ్వజనీనమైన నిస్వార్ధ 
నియమముగా గ్రహించును 


స్వభావమును (శిఅమును) ఉద్ధరించునది సత్కర్మ (బాధ్యత), 
దానిని నీచపరచునది (హీనస్థితికి చేర్చునది) దుష్కర్మ (బాధ్యత) - ఇదే 
విశ్వజనీనమైన, నిస్వార్థ నియమము ఇది కూడ వ్యక్తి యొక్క ప్రవృత్తిని బట్టి, 
పరిసరములను బట్టి అనుగుణముగానుండును కాని శీల ఉద్ధరణ లేక 
నీచగతి ఎవరో ఒక వ్యక్తి యొక్క ఎదో ఒక దశలోని స్థితిని బట్టి ప్రమాణముగా 
నిర్ణయించతగదు సర్వమానవాళికి వర్తించు విశ్వజనీనమైన ప్రమాణము 
(standard) ను అనుసరించియే శీలమును నిర్ణయించవలయును అన్ని 
జాతులకు, అన్ని మతములకు, అందరి వ్యక్తులకు వర్తించు అత్యున్నతమైన 
ఆదర్శమే ప్రామాణికము కావాలి అంత ప్రామాణికమైన ఆదర్శమైన శీలము 
(స్వభావము) ఏమిటి? సర్వబంధముల నుండి విముక్తితో కూడిన పరిపూర్ణమైన 
ఆత్మ స్వేచ్చయే, అత్యున్నతమై, ప్రామాణికమైన శీలము 


ఆత్మ స్వేచ్చతో కూడినది (//8660గ of 8061) ఇహపరములందు 
స్వాతంత్ర ప్రతిపత్తికి దోహదపడునదే సత్యమైన బాధ్యత (కర్తవ్యము లేక 
కర్మము) ఆదర్శవంతమైన అట్టి కర్మము ధృవనక్షత్రము వలె మార్గము 
చూపును 

నిస్వారతయ మనము నిత్యము చేయు కర్మములకు (ప్రేరకము 
కావలయును అపుడే ఆత్మస్వే చ్చ కలుగును ఆత్మ స్వేచ్చ ద్వారా వైశ్వానరునిగా 
సర్వవ్యాపియైన పరమాత్మ అంశములే జీవాత్మలన్నియు అను స్పృహ కలిగి 
విశ్వమానవ దృక్పధము కలుగుతుంది అదే అనాసక్తి యోగము లేక నిష్కామ 
కర్మములోని సారాంశము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 321 


“నిన్ను నీవు ప్రేమించినటులే ఇరుగుపొరుగు వారిని (ప్రేమించు 'నీ 
శత్రువులను కూడ (ప్రేమించు అని బోధించాడు ఏసుక్రీస్తు కాని గౌతమబుద్ధుడు 
“తోటి ప్రాణులందరిని (ప్రేమించు) అని చెప్పినట్లుగా ఏసుక్రీస్తు చెప్పలేదు 
తోటిప్రాణులందరిని (ప్రేమించు స్థాయికి మనం చేరగలిగినపుడు, మనలో 
“నేను, “నాది, 'నన్ను' అను అహంభావం అదృశ్యమై ఆధ్యాత్మికంగా సృష్టిలో 
ప్రాణులందరు సమానమే అను భావన (స్పృహ) బలపడుతుంది 


ఇదే భగవర్గీతలో భగవానుడు చెప్పారు (13 అధ్యాయం 28, 29, 
30 శ్లోకములు, 


సమస్త ప్రాణులందును పరమాత్మయే యున్నాడు అది 
గహించినవాడు తనను తాను హింసించుకొనజాలడు ఇతర ప్రాణులను 
తన కంటే వేరుగా తలచుట చేత వాటికి కష్టము కలిగించును బ్రహ్మజ్ఞాని 
బ్రహ్మమునకు అన్యముగా దేనిని తలచడు ప్రపంచమంతయు అతనికి 
ఒకే బ్రహ్మస్వరూపముగా కనిపించును కర్మములన్నియు ప్రకృతి (శరీరము) 
చేతనే చేయబడుచున్నవి, ఆత్మకర్మలు చేయుట లేదు అని అతడు 
గ్రహించును సూర్యుడున్నచోట వెలుగు ఉండును, అగ్ని యున్నచోట వేడి 
యుండును అటులే పరమాత్మ యొక్క సన్నిధానమునందు శక్తి పనిచేయు 
చున్నది ఆ శక్తియే ప్రకృతి ఆ ప్రకృతి యొక్క కృత్యములు వలసిన రీతిగా 
జరుగుచున్నవి సంపూర్ణ జ్ఞాని యొక్క శరీరమే ప్రకృతి మనస్సు మొదలగునవి 
వలసిన రీతిగా కర్మములు చేయుచున్నవి కాని దాని వలన జ్ఞాని యొక్క 
సంపూర్ణ స్థితి యేమియును చలించదు ఈ సత్యము గ్రహించగలిగినవాడే 
నిష్కామకర్మయోగి కెరటము, నీటి బిందువు, నురగ - ఇవి అన్నియు 
సముద్రము యొక్క వేరువేరు రూపములే కాని అన్యములు కావు అన్నియు 
సముద్రమునందే కలియుచున్నవి సముద్రము తన శక్తిచేత ఇన్ని రూపములు 
దాల్చుచున్నది ప్రకృతి మాయాశక్తి రూపము ఆ ప్రకృతి భిన్నరూపములే ఈ 


322 అనుష్టాన వేదాంతము 


సృష్టిలోని అసంఖ్యాకులైన ప్రాణులు ప్రకృతి పరమాత్మ శక్తికి బాహ్యరూపము 
ప్రకృతిలో సర్వవ్యాపియైన విశ్వాత్మగా పరమాత్మ యున్నాడు ఇది 
గ్రహించినవాడు నిష్కామకర్మయోగి అగును అతనిని కర్మములంటవు 
నిశ్చలమైన పరబ్రహ్మము, చలనము గల శక్తియు, వాస్తవమునకు రెండును 
ఒక్కటియే అగ్నిలేని ఉష్ణము, ఉష్ణము లేని అగ్నిని ఊహింప శక్యము కాదు 
గదా! శక్తి బ్రహ్మము యొక్క గోచరరూపము శక్తి కర్మములు చేయును అనగా 
ప్రకృతి లేక శరీరము కర్మములు చేయును ఆ కర్మములు బ్రహ్మమును 
అనగా ఆత్మను చేరవు ఇది గ్రహించిన నాడే నిష్కామకర్మ సాధ్యమగును 


ప్రకృతి యంతటా వ్యాపించియున్న పరమాత్మకు సర్వము సమానమే 
సూర్యుని వెలుగు సర్వత్రా వ్యాపించునటులే పరమాత్మ (వైశ్వానరుని) ప్రేమ 
అందరికి చెందును 


ఈ (ప్రేమ “సత్‌ రూపమైనపుడు ఫలితము పరమానందము ఈ 
పరమానందము వర్ణనకు అతీతమైనది (ప్రమకు మరొక రూపమే 
పరమానందము సృష్టి సంకల్పుడైన పరమాత్మ ప్రవృత్తి (ఎమ ఈ గమ 
కామముతో కూడినది కాదు పరమోన్నత ప్టితి (absolute existence), 
పరమజ్ఞానము (absolute knowledge), పరమానందము (absolute bliss) - 
వీటి కలయిక పరమాత్మ ఈ మూడింటి సంయుక్త రూపమే (పేమ ఈ 
పేమలో వాంఛ ఉండదు 


పరమాత్మతనలోని చైతన్యమును (శక్తిని) ప్రకృతిగా రూపొందించాడు 
ఆ ప్రకృతిలో అంతర్యామియైన ఆత్మగా వైశ్వానరుడై పరమాత్మ ఇమిడియున్నాడు 
పరమాత్మ తనలోని మాయను, అనగా భ్రమను కల్పించునది, ప్రకృతిపై 
ఆచ్భాదించియున్నాడు భ్రాంతి కలిగించుచు ఆచ్చాదనగా ఉన్నదే ప్రకృతి లేక 
స్థూల శరీరములో గోచరమగు సౌందర్యము పైకి కనబడు సౌందర్యము 
భౌతికము మాత్రమే ఆ భౌతికమే వాస్తవము అనుకొనుట భ్రాంతి ఆ భ్రాంతిని 


వేదాంతం - కర్మసిద్దాంతము 323 


కలిగించునదే మాయ ఆ భ్రాంతి దాటినచో వాస్తవము బోధపడును ఆ 
వాస్తవమే పరమాత్మ (వైశ్వానరుడు లేక విశ్వాత్మ) యొక్క ప్రవృత్తియెన ప్రేమ 
ప్రకృతిలో మనకు కనబడు సౌందర్యమును ఇంద్రియాతీత దృష్టితో గమనించినచో 
(transcendental) ఆ సౌందర్యమునకు మూలమైన (పేమ అవగతమవుతుంది 
ప్రకృతి, శక్తి లేక కర్మమునకు ప్రతీక ($yMbol of energy oractivity) ఆ శక్తి 
లేక చర్యలు భ్రాంతి కలిగించు మాయ అను తెర (లేక) పారచే కప్పబడి 
యుండును ఆ తెరను తొలగించుకొని చూచినచో అంతర్యామిగా నున్న 
పరమాత్మ యొక్క (పేమరసానుభూతి అనుభవములోనికి వస్తుంది మాయ 
(భ్రాంతి) వెనుక వాస్తవ ప్రకృతి యనబడు సత్య సౌందర్యము, దాని వెనుక 
అంతర్యామిగా నున్న పరమాత్మ (ప్రేమ ఇదియే సృష్టి రహస్యము 


మన స్టూల శరీరమే ప్రకృతి అదే శక్తి లేక కర్మములకు ప్రతీక 
భ్రాంతికి (మాయ) ప్రతీకలైన ఇంద్రియము (5౭౧585) లకు లోబడి కర్మములు 
చేసినంత కాలము అసక్తి అను (ప్రేరణ ఉంటూనే ఉంటుంది కాని 
ఇంద్రియాతీతమైన అనగా భావతీతమైన ఉద్దేశముతో కర్మము లాచరించినచో 
ఆసక్తి *అదృశ్యమై దాని స్థానంలో అనాసక్తమైన (పేమ ఎర్పడుతుంది ఆ 
ప్రేమయే అంతర్యామియైన పరమాత్మ అంశమైన జీవాత్మకు ప్రతీక అపుడు 
భ్రాంతి ప్రభావం అదృశ్యమై అనాసక్తి యోగ (నిష్కామకర్మ యోగ) సాధన 
సాధ్యపడుతుంది 


సత్యం శివం సుందరం సత్యం లేక సత్‌ అనగా ఆత్మ శివం అంటే 
పరమాత్మ పరమాత్మ (విశ్వాత్మ) అంశమైన ఆత్మ ఎరమసుందరం అనగా 
ఇంద్రియ గోచరమగు సౌందర్యమును దాటి భావాతీత దృష్టితో పరికించినచో 
అంతర్‌ సౌందర్యము గోచరమగును - అదే సత్యసొందర్యము 


సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యము (Truth is Beauty and 
Beauty 1s Truth) అను వాక్య భావమును శంకర భగవత్పాదులు 'సౌందర్యల హరి" 


324 అనుష్టాన వేదాంతము 


కావ్యములో వ్యక్తం చేశారు సత్‌ + చిత్‌ + ఆనందము సచ్చిదానందమే 

పరబ్రహ్మము అన్ని ఉపనిషత్తులలోను ప్రధానముగా చెప్పబడినది ఇదే 

ఆత్మ పరమాత్మ సంబంధము అదే ఆత్మజ్ఞానము - అదే బ్రహ్మజ్ఞానము కూడ 

పరబ్రహ్మ సచ్చిదానందరూపుడు - పరమోన్నతస్థితి (absolute existence), 

పరమజ్ఞానము (absolute knowledge) పరమ ఆనందము (absolute bliss) 
విటి కలయికే పరమాత్మ 


అదే అందరిలో ఉండు ఆత్మ ఆత్మ యొక్క లక్షణము సత్‌ లేక 
ఉనికి (అస్టిత్వము, స్థితి) అనగా సత్‌ లేక సత్యము అంటే ఆత్మ అని అర్ధము 
చిత్‌ అనగా జ్ఞానము ఆనందం అనగా వర్ణనకు అతీతమైన పరమానంద స్టీతి 
అదే పేమ ఇది ఆత్మ లక్షణము ఆత్మజ్ఞానము పొందిన వ్యక్తి 
సచ్చిదానందమును పొందును అనగా సత్యమైన జ్ఞానము వలన కలుగు 
పరమానందం పొందును అదే పరమాత్మ లక్షణము, ప్రకృతిలో అగోచరముగా 
నుండు ప్రేమ అది పరమాత్మ వలె అగోచరమే కాని ఆ రసానుభూతి 
నిరంతరం ప్రకృతిలో వ్యక్తమవుతూనే ఉంటుంది 


“కానరాదీ సృష్టి గల చోద్యమేమొ 
దాని జూచిన మదిలీనమౌనందె 

ఆ శాంత సీమ యందా శెలపంక్తి 

పై శోణరుచుల లోపలి శీతభాను 
చెరలాట లతనితో చిత్రాంచలముల 
మెరసి చేసెడి శారమేఘమాలికలు 
మంతనంబుల నవ్వి మజ్జనములాడు 
శాంతమౌ యీనీల జల తరంగములు 
ఇవి డోలికలభంగి నెగిరి యూగాడ 
ధవళ ఫేనార్టమై తనరునీ తటము 


వేదాంతం - కర్మసిద్దాంతము 325 


ఈ సరస్తట పుష్పవృక్షసంతతుల 

ఆ సారమదియెమొ! యాకర్త్లణంబొ! 
జెర నా నేత్రమ్ములవి మూతపడెడు 
ద్రవించె హృదయంబది తన్మయంబున 


ప్రకృతిలో మనకు కనబడు సౌందర్యమును ఇంద్రియాతీత దృష్టితో 
గమనించినచో ఆ సౌందర్యమునకు మూలమైన ప్రమ అవగతమవుతుంది 
ప్రకృతిలోని చిరుగాలులు, ఆ గాలికి కదులు చెట్లు, ఆకులు, పూలు, గలగల 
పారుయేరులు, ఆ గలగలల యందలి మధురభావ స్పందనలు, లోయలందు, 
కొండలయందు వినబడు ప్రతిధ్వనులు, పశుపక్ష్యాదుల అమాయక చర్యలు 
- గమనించినచో ప్రకృతి సౌందర్యము గోచరించును ఆ సౌందర్యములో 
అంతర్జీనముగా నుండు డ్రేమను గ్రహించినపుడు, గోచరమగు దానిలోని 
అగోచరమగు సౌందర్యము గోచరించును అపుడు పరమానందము (Absolute 
81195) పొందుటకు మార్గము సుగమము అగును అపుడే సర్వవ్యాపియును 
అగోచరుడునునగు పరమాత్మను సర్వత్ర మానసికంగా చూడగలుగుతాము 


అచటనిచట ఎచట చూచిన నీవై ఉన్నావు, 
మాకు దృష్టి ఉండాలి గాని 

అణువణువు నీకేతనం, 

రక్తియే నీశక్తి, 

యేమయే నీ ఉక్తి, 

అద్వెతమే నీరూపు 

ఆ శక్తిలోని ఉక్తిలోని 

ఐక్యతే మాకు ముక్తి 

హొయలు తీరు నీరూపం 

ప్రకృతే ప్రతిబింబం, 


326 


అనుష్టాన వేదాంతము 


అనంతం సృష్టిచిత్రం 

ఊహాతీతం, అది భావాతీతం 

ఆది అనూహ్యం 

అంతం అగోచరం 

“సత్‌ రూపం అనేకం 

సత్యం శివం సుందరంబిది 
సచ్చిదానంద గమ్యం 

ఆ శాంతసీమ హిమశెలపంక్తి 
ఆపై రాగరుచుల శితభాను 
చెరలాటలతనితో చిత్రాంచలముల 
మెరసి చేసెడి శారమేఘమాలికలు 
అనేకంలో ఎకం నీ ఆకారం 
సూర్యుని వైపు తిరుగాడు పుష్పం, 
కుదువపెట్టు సౌందర్యం, 
ఆత్మార్పణ పారవశ్యం 

ఎక్కడ నీ ఉనికి? 

అహంలోనా? ప్రమలోనా? 

కోకిల గానం నిరంతరం 

మనసు పులకరించు, 

హృదయం చలించు, అన్వేషణ నీకోసం 
కాలం నీ కల్పనం, 

ప్రకృతి నీ సంకల్పం, 

రుతువులు నీ చింతనం 

పూవుల ఇంపుసాంపులు 

పొంగు తుమ్మెదల చెరలాటలో, 


వేదాంతం - కర్మసిద్దాంతము 


ఎక్కడ నీవు? 

తుమ్మెద చెరలాటలోనా? 
పూవుల సొగసులోనా? 
అతీతం మనోపరిధికి 
అందదు మన అహానికి 
ఏమిటా సచ్చిదానందం? 
మోహగపేమమా? 
రసోద్రేకమా? 
వివేకచేతనమా? 
రసోద్వేగ సంకల్పమా? 
పావనానుభవమా? 
ఆకాశ ప్లవనమా? 

ఎమో! ఎవరికి తెలుసు? 
ఆత్మార్పణమే 
సచ్చిదానంద దర్శనం 
విశ్వాత్మకం సచ్చిదానందం 


సర్వవ్యాపకుడైన విశ్వాత్మకుని చూడగలిగే స్థితికి ఎదిగితే మనలోని 
ఆత్మజ్యోతి ద్యోతకమవుతుంది అలా (ప్రేమ ద్వారా సౌందర్యమును తద్వారా 
ఆనంద అనుభూతి పొందకలుగుతాము ఆస్థితిలోనే అనాసక్తి యోగసాధన 
వీలుపడుతుంది నిష్కామ కర్మయోగము సాధ్యపడుతుంది పర్వత సానువుల 
నుండి నీరు క్రిందకు పారుతుంది అది గలగల పారు సెలయేరుగానూ 
ఉంటుంది ఘోషించు వరదలాగానూ ఉంటుంది శరత్కాల శాంత 
గోదారిలాగ కూడ ఉంటుంది ఇవి అన్నియు కర్మలే గదా! వాటి వలన ఆ 
నీటికి ఫలితమేమి ఏమియును లేదు పారుట నీటి స్వభావ కర్తవ్యము దాని 
వలన ఇతరులకు ఫలితము కలుగును గాని స్వయముగా దానికి ఎమియును 


328 అనుష్టాన వేదాంతము 


లేదు గదా! కనీసం ఫలితమును గురించిన ఆలోచన గూడ నిటికి ఉండడు 
గదా! ఒక చెట్టునే ఉదాహరణగా తీసుకుందాము అది విత్తము నుండి పెరిగి 
పడిపోయే దాకా తన పనిచేస్తూనే ఉంటుంది గదా! తన కర్మల ఫలితమును 
గురించి అది ఎపుడైనా ఆలోచిస్తుందా? స్థాణువులకు, పశుపక్ష్యాదులకు 
మనసు అను ఇంద్రియము లేదు గదా, వాటికి తాము కర్మము చేయుచున్నాము 
అను భావనయే రాదు గదౌ, ఇక ఫలితము ప్రసక్తి ఏముండును అను ప్రశ్న 
ఉదయించును వాస్తవమే ఏ ప్రాణికీ లేని ఇంద్రియము, మనసు మానవునికి 
ఉన్నది అందువలన మనసు స్వభావమైన ఆసక్తి లేకుండ కర్మము ఎట్లు 
చేయనగును? ఆసక్తి వలన ఫలితమును గురించిన ఆలోచన కలుగును గదా! 
మరి అనాసక్తి యోగము ఎటుల సాధ్యపడును? 


ఇచట మనము ఒకటి గ్రహించవలసి యున్నది మనసు అను 
ఇంద్రియము లేని ఈ ప్రాణులే ప్రమానుభవమును పొందగలుగుచున్నవి 
గదా! ఆ [్రేమానుభావమే సౌందర్యానుభూతి ద్వారా పరమానందము 
కలుగజేయును అని గదా చెప్పబడినది మనసే లేనిది ప్రేమానుభూతి ఎలా 
కలుగుతుంది? కావున పశుపక్ష్యాదులలో గూడ ఆయా పరిణామ దశకు 
అనుగుణముగా ఎంతో కొంత పరిమాణములో మనసు ఉండుననే చెప్ప 
వలయును అపుడు పరిణామములో ఉన్నతుడైన మానవుడు పరిపూర్ణముగా 
రూపొందిన మనసు కలిగి ఉండి (పేమానుభూతి పొందలేడు అంటే దోషము 
ఎవరిది? మానవునిదే గదా! దోషము మనలోనే ఉన్నది సాధన లోపమే 
ప్రేమానుభూతిని పొందలేకపోవుటకు కారణము 


కావున సాధన ద్వారా ప్రకృతియందు అంతర్లీనంగా ఉన్న (ప్రేమ 
ప్రవృత్తిని గ్రహించి తద్వారా సౌందర్యానుభూతిని పొంది పరమానంద స్థాయికి 
ఎదుగవచ్చును ఆ విధంగా సర్వవ్యాపియైన పరమాత్మను పొంది బ్రహ్మజ్ఞాన 
అనుభూతిని సిద్ధింప చేసుకొనవచ్చును తద్వారా అనాసక్తి యోగము లేక 
నిష్కామ కర్మయోగము సాధింపవచ్చును 


వేదాంతం - కర్మసిద్ధాంత 329 


సర్వము పరమాత్మయే (సర్వం ఖల్విదం బ్రహ్మ అని గ్రహించి 
నపుడు మాత్రమే మన మనసునండు సపేమబీజము ఏర్పడును ఈ డ్రేమ 
భావన ద్వారా బాధ్యత (ధర్మము) కర్మములకు అతీతముగా ఎదిగి వాటిని 
ఎదో తప్పదు కాబట్టి బద్ధుడై మొగమాటము కొరకు కాక (పేమ ప్రేరితుడై 
అనాసక్తితో నిర్వర్తించును 


ue బాధ్యత (ధర్మము) కంటే అతీతమైనది మనసు గుమ 
డ్రరితమైనపుడు బాధ్యత అను భావన రాదు బాధ్యతాభావముతో కర్మములు 
నిర్వర్తించటం బానిసత్వమునకు రూపాంతరము (పేమతత్వము బానిసభావము 
నుండి విముక్తి కర్మ నిర్వహణలో ఆత్మస్వేచ్చకు మార్గము సుగమమగును 
పరమాత్మకు ఎ ప్రాణియందూ బాధ్యతలేదు, కాని ప్రేమ, వాత్సల్యం ఉంటాయి 
కాబట్టి కర్మనిరర్వహణ యందు బాధ్యత, (పేమలకు మధ్య గల భేదము 
గుర్తించగలగాలి "బాధ్యత యాంత్రిక బానిసత్వ లక్షణం కలుగజేస్తుంది 
'ప్రేమ' ఆనందమును, స్వేచ్చను కలుగజేస్తుంది 


సర్వప్రాణుల యెడల (ప్రమానుకంపనముతో (feeling of love) 
కూడిన భావచైతన్యము పొందిన వ్యక్తి అన్ని బాధ్యతాబంధముల నుండి, అన్ని 
భౌతిక రుణానుబంధముల నుండి విముక్తుడౌతాడు అతడు ఇంద్రియ 
సుఖము కొరకు తాపత్రయపడడు 'అహం' అను భావము తొలగి, “తాను” 
స్థూల శరీరం కాదు, అందలి ఆత్మ అని గ్రహించగలుగుతాడు అనాసక్తి 
యోగమునకు అతడు అర్హుడవుతాడు అలా నిష్కామకర్మముల ద్వారా 
ధ్యానయోగశక్తిని పొందగులుగుతాడు 


(ప్రేమ గ్రురితం కాని బాధ్యత మధురంగా ఉండదు అంతేగాక అది 
కరినంగాను, బాధాకరంగాను ఉంటుంది ఉదాహరణకు భార్యాభర్తల 
సంబంధమునే తీసుకుందాము భరించేవాడు భర్త, భరించబడేది భార్య అను 
యాంత్రికమైన, మూఢమైన భావాలతో చరించినంశ కాలం సంసారంలో 


330 అనుష్టాన వేదాంతము 


ఉండవలసిన మధురానుభూతి ఉండదు రెండు హృదయాల కలయిక 
సంసారం ఆ హృదయాలలో ప్రేమ నిండినపుడే నిజమైన ఆ కలయిక 
ఏర్పడుతుంది లేనిచో ఎదో పెండ్లి జరిగింది కాబట్టి తప్పదు అని నెత్తిన బరువు 
మోస్తున్నట్లుగా భర్త, మంగళసూత్రం కట్టనవాడు కాబట్టి నిరాసక్తితో సంసారం 
సాగించు భార్య నిరంతం బంధం అను ఉచ్చులో తగిలిన పక్షులలాగ 
గిలగిలలాడుతుంటారు అదే (పేమభరితమైన మనసులతో నిండిన భార్యాభర్తల 
సంబంధం మధురంగా ఉండి సంసార బాధ్యతలను ధైర్యంగా, సంతోషంగా 
నిర్వహించగలుగుతారు ప్రేమ ఉన్నపుడే సుఖ, శాంతులుంటాయి ప్రతి 
ఫలాపేక్ష ఉండదు సత్యమైన (ప్రమ వ్యక్తిని (ప్రమ కొరకే కర్మములు 
నిర్వహించుటకు (ేరకమవుతుంది ఎదో బాధ్యత కాబట్టి చేస్తున్నాము అను 
యాంత్రికభావం అదృశ్యమవుతుంది ఇది గ్రహించిన వానికి కర్మసిద్ధాంత 
సారము గ్రాహ్యమవుతుంది డ్రేమ(పరితములైన కర్మములు వ్యక్తిని 
పరిపూర్ణమైన కర్మయోగి స్థాయికి ఎదుగునట్లు చేయును 


భగవద్గీతలో 5వ అధ్యాయం 11, 12 శోకములలో ఇదే వివరించబడింది 
కర్మయోగులు ఫలాపేక్షను వదలి, చిత్తశుద్ది కొరకు కేవలము శరీరము 
చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, ఇంద్రియముల చేతను కర్మములు 
చేయుచున్నారు కర్మయోగి యొక్క హృదయము నుండి అహంకారము, 
స్వార్థము మాయమగుచున్నవి అపుడు అంతఃకరణములు, బాహ్యకరణములు 
తమ తమ కర్మములు మాత్రమే చేయుచుండును లోపల నుండి కోరికయను 
ఇంధనము వాటికి రాదు అందువలన చిత్తశుద్ధి కలుగును కర్మము నుండి 
కర్మయోగి పొందు లాభము ఇదియే కర్మయోగియైనవాడు కర్మఫలము 
నందాసక్తి లేనివాడై నిష్కామనిష్ట ద్వారా కలుగు శాంతిని పొందుచున్నాడు 
నిష్కామనిష్ట లేనివాడు ఆశకు వశుడై కర్మఫలాసక్తితో కర్మబద్దుడగుచున్నాడు 


ఎసుక్రీస్తు మానవాళి కొరకు తనను తానే అర్పించుకున్నారు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 331 


గౌతమబుద్దుడు మానవసేవ కొరకు తన సుఖమును త్యాగం చేశాడు వారు 
చేసినదానికి ప్రేరణ ప్రేమ వారు తమకు తామే మానవసేవ చేపట్టారు వారు 
చేసిన దానిలొ బాధ్యతకు స్థానం లేదు అది బాధ్యతకు ఎంతో అతీతమైనది 
వారిది పేమ బాధ్యత కాదు దాని వలన వారు పొందినది శాంతి, దైవత్వ 
లక్షణమైన ఆత్మస్వేచ్చ 


అట్టి దైవికమైన (61౪1౧6 (ప్రేమ, ఆత్మ స్వేచ్చ ద్వారా బ్రహ్మజ్ఞానము 
కలుగుతుంది దైవికమైన (ప్రేమ అనగా ప్రాణులందరు ఒకటే అను 
ఐక్యతాభావము కాని ఈ భావము మనము భౌతిక (౧14౧9) తలము నందు 
మాత్రమే జీవితము గడిపినంత కాలము మనకు కలుగదు అత్యున్నతమైన 
ఆధ్యాత్మిక తలమునందు మాత్రమే ఇది కలుగును పరమాత్మ సర్వత్ర 
సమముగానే వ్యాపించియున్నాడు 


భగవద్గీత 6వ అధ్యాయం 29, 30 శ్లోకములలో ఈ విషయమే 
చెప్పబడింది 

యోగము నందు ఐక్యమైనవాడు, అన్నిటియందు సమదృష్టి కలిగి 
యుండును పరమాత్మను సర్వప్రాణులందును, సర్వప్రాణులను పరమాత్మ 
యందున్నవిగను చూచును 


ఎవరైనను “తాను ప్రత్యేకమైన జీవుడను అని చెప్పినచో అది గంగా 
ప్రవాహము నందు ఒక చిన్న భాగమునకు ఆనకట్ట కట్టి, ఆ ఆనకట్టలోని నీటిని 
తన యొక్క గంగ అని చెప్పినట్లు ఉండును అని శ్రి రామకృష్ణ పరమహంస 
అన్నారు 

ఎవరు పరమాత్మను అన్నిటి యందును, సర్వమును పరమాత్మ 


యందును చూచుచున్నాడో అతని దృష్టి నుండి పరమాత్మ తప్పుకొనజాలడు, 
అంతియే కాదు పరమాత్మ దృష్టి నుండి అతడు మరుగునపడలేదు అతడే 


332 అనుష్టాన వేదాంతము 


నిష్కామకర్మ కర్మయోగి కర్మయోగికి దైవత్వముతో ఎకత్వము లభిస్తుంది 
అతడికి జీవితము త్యజించవలసిన అవుసరము ఉండదు ఇహములోనే 
సర్వకర్మములను నిర్వర్తించుచు కర్మములకు అతీతుడై సచ్చిదానందమును 
పొందును 


ఇంతవరకు ఉపనిషత్తులు, భగవద్గీతననుసరించి కర్మ సిద్దాంతము 
విశ్లేషించబడినది వర్తమాన జీవితములో కాలపరిస్టితులతో సమన్వయించ 
బడినది ఇక కర్మసిద్దాంత పరిణామముల గురించి అనగా వేదకాలము నుండి 
నేటి వరకు కర్మసిద్దాంతములో జరిగిన మార్పులు కూర్చులు తెలుసుకొనవలసి 
యున్నది 


3 కర్మసిద్దాంత పరిణామము (Evolution of the Doctrine of Karma) 


మానవ పరస్పర సంబంధ విషయములోను, నైతిక, తాత్త్విక 
విషయములలోను నిగూఢమైన కర్మసిద్దాంతము కలుగజేసిన ఆలోచనా 
వికాసము ఎంతో ఉన్నది మానవులలో కలుగుచున్న అసమానత, బాధలకు 
తార్కికమైన, హేతుబద్ధమైన సమాధానము కర్మసిద్ధాంతములో నున్నది ప్రకృతి 
యందు జరుగు ప్రతి చర్య ఒక బలీయమైన కర్మము ఆ కర్మము వెనుక ఒక 
బలీయమైన కారణము మానవ జీవిత స్టితిగతులకు మూలము అను విషయము 
కర్మ సిద్దాంతము వెలుగులోనికి తెచ్చినది విశ్వాసము కంటే హేతువే ప్రధాన 
ఆధారముగా శాస్త్రీయ దృక్పృధముతో (50616110 out 100k) మానవప్టితిగతులు 
దైవప్రోక్రములు అనుట కంటే కర్మ ఫలితములుగా కలుగు సహజ సిద్దములు 
అనుట మిక్కిలి సమంజసము అను ఆలోచనాసరళి కర్మసిద్దాంతము వలన 
ఎర్పడినది 


వేదకాలము నుండి నేటివరకు ఈ కర్మసిద్దాంతము ఎంతో 
పరిణామములకు లోనైనది కర్మ ఫలితముగా కలుగు పునర్జన్మ సంచిత, 


వేదాంతం - కర్మసిద్దాంతము 333 


ప్రారబ్ధ కర్మలు కర్మ సిద్ధాంతములోని ప్రధానాంశములు కర్మ సిద్దాంత 
పరిణామ దశలు ఉపనిషత్తులలో పతాక స్టాయికి చేరుకున్నాయి కర్మకాండల 
దశ నుండి ఉపనిషత్తులలో కార్యకారణ (0264586 and effect) దశకు కర్మ 
సిద్ధాంతము రూపొందినది 


పరిణామక్రమములో కర్మ ఒక వ్యక్తిగత బాధ్యత, అనగా కర్మ 
లేనిది మానవుడు మనజాలడు కర్మము నుండి అనగా దాని ఫలితము నుండి 
ఎ మానవుడు తప్పించుకొనజాలడు అను పరిపక్వమైన భాష్యము కర్మ 
సిద్దాంతమునకు ఏర్పడినది కర్మ స్వయంప్రతిపత్తి కలది అను సిద్దాంత 
పరికల్పన జరిగినది "నొసటి వ్రాత లేక 'విధి వ్రాత అను పదములకు 
పర్యాయముగా 'ఇది నా కర్మ అను పదము ప్రాచుర్యము పొందినది సర్వము 
భగవంతుని ఇచ్చానుసారమే జరుగును, జీవులు ఆయన ఆటలోని పావులు 
అను విశ్వాసునకు ఎదురు పలుకుగా (Challenge) అనగా సవాలుగా కర్మ 
సిద్దాంతము పరిణతి చెందినది 


కర్మ సిద్దాంతము బలపడుటకు బౌద్దమతము కూడ తనవంతు 
దోహదము ఇచ్చినది ఒక చర్య జరుగుట యందు గల ఉద్దేశము ననుసరించి 
ఆ చర్యకు కలుగు నైతికస్థాయి రూపొందును ఉద్దేశపూర్వకముగ (౧౦౪/6) 
జరగని కర్మము వలన ఫలితముగా ఎటువంటి శిక్షయు జరగదు అని 
బౌద్ధమత కర్మసిద్ధాంతము కర్మములకు మూలము కోరికలు, ఆ కోరికలే 
కర్మములను బలీయమొనర్చును అందు వలన వాంఛలు లేక కోరికలే ని 
చర్యకైనను మూలము అని బౌద్దమత సిద్ధాంతము కోరికల వలన చర్యలు 
జరుగును ఆ చర్యల వలన భౌతిక బంధములు ఏర్పడును తృష్ణ లేక 
కోరికలను నియంత్రించటమే కర్మ ఫలితముల నుండి తప్పించుకొనుటకు 
మార్గము అని బౌద్దసూత్రము 


జైనమతము కూడ సమాజములో కర్మసిద్దాంత ప్రభావమునకు 


334 అనుష్టాన వేదాంతము 


మార్గమైనది జైనుల కర్మ సిద్ధాంతము కొంత వింతగా నుండును కర్మము 
అనునది పదార్థ కణ సముదాయము అది ఆత్మయందు (జీవాత్మ) 
అంతర్గతముగా స్థిరపడును అని జైనమతవాదన "కర్మ పదార్దము సహజముగా 
దుష్టమైనది (6౪41) ఈ కర్మమే జీవులను జనన, మరణ వలయములో 
బంధించును అన్నారు జైనులు జననం, మరణం, పునర్జన్మ అనునవి ఒక 
ఆవృతము అన్నారు అందువలన అకర్మ వాదనను బోధించారు, అనగా ఏ 
కర్మమును చేయకుండుట శరీరమును కృశింపజేయుట వంటి ప్రాయశ్చిత్తముల 
ద్వారా కర్మము నుండి విముక్తి పొందవచ్చును అని జైనసిద్ధాంతము 


అటుపై భగవద్గీత ద్వారా నిష్కామకర్మయోగము ఆచరణలోనికి 
వచ్చినది బౌద్దుల బోధిసత్వ ఆదర్శము కూడ ఈ కోవకు చెందినదే 
హిందూమతములోని షడ్డర్భనములు అనగా న్యాయ, వైశేషికములు, సాంఖ్య 
యోగములు, పూర్వ, ఉత్తర మీమాంసలు కర్మసిద్ధాంతమును గూర్చి విభిన్న 
భాష్యములు చెప్పినవి “కర్మము నకు సంబంధించినంత వరకు భగవంతుని 
ప్రతిపత్తిని గూర్చి ఈ దర్శనములు విభేదించినవి కర్మ అచేతనమైనది 
అందువలన కర్మఫలితము జీవులకు చేరుటకు చేతనుడైన భగవంతుని 
ప్రమేయము ఉండవలసిన అవసరమున్నదా? లేదా? అను ప్రశ్న వాద 
ప్రతివాదములకు దారితీసినది “కర్మ పరిపక్వము' అనగా నేమి? ఇది కర్మ 
సిద్ధాంతములో ప్రధానాంశము కాలక్రమేణ విధి, నొసటివ్రాత (fate, destiny 
610 ) మొదలగు పదములు “కర్మము నకు పర్యాయములైనవి కర్మఫలితము 
తప్పించుకొనుటకు వీలులేనిది అను అంశము ప్రాధాన్యము పాందినను, 
వర్తమాన జీవితములో క్రియమాణ కర్మకు స్థానము కల్పించారు 


వేదకాలములో విశ్వసించబడిన స్వర్గ, నరకములు ప్రత్యేక 
లోకములుగా వాటి ప్రమాణమును కోల్పోయినవి ఈ జీవకోటి నిలయమైన 
ప్రపంచమును దాటి అవి ఎక్కడను బయట లేవు అను తార్కికవాదమునకు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 335 


స్థానమేర్చడినది దేవతలు కూడ కర్మఫలిత పరిధిలోనివారే అన్నారు కర్మ 
ఫలితముననుసరించి పునర్ణన్మలో కష్టసుజానుభవమే నరకము, స్వర్గములు 
తప్ప అవి వేరు లోకములు కావు అన్నారు రోగబాధలు కూడ గతజన్మ కర్మ 
ఫలితములే అన్నారు కర్మ ఫలితము నుండి తప్పించుకొనుట అసాధ్యము 
అనునది కర్మ సిద్దాంత ప్రధాన అంశమైనది దీపము వెనుకనే నీడ వలె ఈ కర్మ 
సిద్దాంతము క్రొత్త మూఢవిశ్వాసమునకు కూడ దారితీసినది చాతుర్వర్ణ వ్యవస్థ 
స్థానంలో కులవ్యవస్థ ఎర్పడి దానికి కర్మఫలితమునకు ఒక అక్షము (2౫15) గా 
విశ్వసింపబడినది జప, దాన పుణ్యకర్మల ద్వారా ప్రారబ్దకర్మను నిర్వీర్యము 
చేయవచ్చును అను వాదము రూపాొందినది 


కర్మసిద్ధాంతము శాస్త్రీయ (5016౧10) దృకృధముతో కూడినది 
అయినను, బ్రాహ్మణముల కాలములో ఎర్పడిన కొన్ని మూఢ విశ్వాసములు 
ఇంకను స్టిరముగానే ఉన్నవి మరణించిన వారికి చేయు శ్రాద్ధకర్మల ద్వారాను, 
తీర్ణయాత్రల ద్వారాను, నవగ్రహ జపముల ద్వారాను, కర్మ ఫలితమును 
నిరర్ధకముగా చేయవచ్చును అను వాదన కర్మ సిద్ధాంతమునకు ప్రతికూల 
అంశములుగా ఎర్బడినవి 


ఉపనిషత్తుల ద్వారాను, ఆధునిక విజ్ఞానశాస్త్రము ద్వారాను (5016౧06) 
సృష్టి పురోగతితో కూడిన ఒక పరిణామ ప్రవాహము (evolution) అని 
తెలియుచున్నది పరిణామము నందు పురోగతియె తప్ప తిరోగతి ఉండదు 
పరిణామములో మానవజన్మ పొందిన జీవుడు పునర్ణన్మము ద్వారా తిరోగమించి 
తిరిగి పశుజన్మము కర్మ ఫలితముననుసరించి పొందును అను వాదన 
వ్యతిరేకించబడినది మానవుడు పునర్జన్మ ద్వారా కర్మ ఫలితముగా పశు, 
పక్ష్యాదులుగా పుట్టుదురు అను వాదన కర్మసిద్దాంత అంతరార్థము కాదు అని 
తార్కికముగా వివరించుట, కర్మము వ్యక్తిగతమేనా? లేక సామూహికముగాను, 
సామాజికముగాను కూడ దాని ఫలితము ఉండునా? ఒక చెడు కర్మఫలితమును, 


336 అనుష్టాన వేదాంతము 


మరియొక సత్కర్మ ఫలితము ద్వారా నిరర్ణకముగా చెయవచ్చునా? కర్మ 
ఫలితమును ఒకరు మరొకరికి మార్చతగునా? ప్రారబ్ధకర్మ అనుభవింపక 
తప్పదు అనినచో వర్తమాన జీవితములో చేయు క్రియమాణ కర్మము యొక్క 
భావము ఏమిటి? దాని ప్రభావము ఎమిటి? కర్మపరిపక్వము అనగా నేమి? 
సంచితకర్మ ప్రారబ్ధకర్మ, క్రమాణకర్మ వీటి పరస్పర సంబంధము ఏమిటి? 
ఇవి ప్రధాన చర్చనీయాంశములు అయినవి 


ఇక వేదకాలము నుండి నేటి వరకు కర్మసిద్దాంతము పొందిన 
పరిణామదశలను పరిశీలించుదము 


1) వేదకాలము నాటి కర్మ సిద్దాంతము 


వేద సాహిత్యమునందు, అనగా ప్రధానముగా “సంహిత ల యందు 
“కర్మ అను శబ్దము కర్మసిద్ధాంత అర్థముతో ఉపయోగించబడినట్లు కనబడుట 
లేదు కర్మ సిద్దాంతమునకు రూపము ఎర్పడిన తరువాతనే కర్మము, 
సుకృతము, దుష్కృతము, పునర్దన్మ అను శబ్దములు అటుపైన వేదసాహిత్యము 
నందు ప్రవేశము పొందినట్లు తెలియుచున్నది సంహితల యందు “కర్మ 
శబ్దము మతసంబంధమైన కర్మకాండలు అను అర్ధముతోనే ఉపయోగించ 
బడినట్లు కనబడుచున్నది దైవప్రేతి కొరకు చేయబడు కార్యములను మాత్రమే 
కర్మములుగా పరిగణించినట్లు తెలియుచున్నది చర్య, ప్రతిచర్య, ఆత్మ జన్మ 
పునర్జన్మ అను అర్థములు “కర్మ శబ్దమునకు ఉపనిషత్తులకు పూర్వకాలము 
నాటి వేదసాహిత్యమునందు కనబడవు బుగ్వేదములో, ముఖ్యముగా 
“బాహ్మణము'లలో “కర్మను “యజ్ఞకర్మ పరముగానే ఉపయోగించారు 
క్రతువు, హోమబలి, పరిత్యాగము (0%6గ౧0) “యజ్ఞకర్మ'కు అర్థముగా 
చెప్పబడినది ప్రధానముగా సంహితలలో ఈ యజ్ఞకర్మకు “ఇష్టాపూర్తము' 
అనునది పర్యాయపదముగా ఉన్నట్లు కనబడుచున్నది 'ఇష్టాపూర్తము' అనగా 
ఇష్టమును, పూర్తమును (లేక) సత్కార్యాచరణము మరొక విధముగా 


వేదాంతం - కర్మసిద్ధాంతము 337 


గ్రహించినచో “ఇష్టా అనగా పరిత్యాగము చేయబడినది ($&0గ%106), “పూర్తా' 
అనగా పూరించుట అని కూడా అర్దము వచ్చును 'ఇష్టాపూర్తము 
పదమునుగురించి గత విరుద్ధ, విభిన్న వ్యాఖ్యలు ఇచట చర్చనీయాంశము 
కాదు సంహిత, బ్రాహ్మణముల కాలము నాటి కర్మసిద్దాంతరూపకల్పన 
మాత్రమే చర్చనీయాంశము యజ్ఞకర్మలందు చేయబడు 'హోమబలుల' 
ద్వారా స్వర్గమునందు స్థానము పొందగలుగుటయే ఇష్టాపూర్తమునకు 
పర్యవసానార్థముగా చెప్పవచ్చును 'స్వర్గసుఖము అను 'నిధి'ని ఎర్సరచు 
కొనుటయే దీని భావార్థముగా కనబడును దైవప్రార్లనల యందు భగవంతునికి 
సమర్పించబడు దక్షిణల యందు ఇమిడియున్న కోరిక ఒక్కటే, అది మనిషి 
మరణానంతరము అతనిని గురించి అతని “ఇష్టాపూర్తము'ను తెలిపి అతనిని 
స్వర్గమునకు చేర్చవలయును అనునదే అనగా ఉపనిషత్తులలోను, 
భగవద్గీతలోను కర్మకు గల భావార్థము వేదసంహితలలోను, బ్రాహ్మణముల 
లోను ఏ మాత్రము కనబడదు 


'యజ్ఞోవైకర్మ అని బ్రాహ్మణముల (శతపధ బ్రాహ్మణము) వచనము 
'యజ్ఞకర్మ'కు రూపాంతరముగానే “ఇష్టాపూర్తమును' భావించవచ్చును వైదిక 
కర్మలందు 'అగ్నికి దైవత్వము, మధ్యవర్తిత్వము (౧౭౮140౧ ఊహించబడినది 
బుగ్వేదములో అగ్నిని (1-1-1) 'యజ్ఞస్యదేవమ్‌ అన్నారు అనగా హోమబలులకు 
సంబంధించిన దైవము బుగ్వేదములో అగ్నిని దేవదూతగాను, పురోహితుని 
గాను భావించారు దేవతల కరుణను పొందుటకు అగ్నిని మార్గముగా 
(మాధ్యమము గ౧౧౭6|4౧) ఎంచుకున్నారు ఈ విశ్వాసము నేటికి కూడ 
ఆచరణలో నున్నట్లు అందరికి తెలిసిన విషయమె బుగ్వేదములో (1-164- 
35) యజ్ఞమును విశ్వమునకు నాభి అన్నారు (యజ్ఞభువనస్యనాభిః) 
యజ్ఞములో హోమబలులు చేయుట ద్వారా బ్రాహ్మణులు దైవత్వమును 
పొందుడురు అని విశ్వసింపబడినది ఈ యజ్ఞ సంప్రదాయము నేటికి 
రాజకీయ నాయకుల విజయము కొరకు, ఇతర వ్యాపారాత్మకమైన స్వార్ధ 


338 అనుష్టాన వేదాంతము 


ప్రయోజనముల కొరకు 'ఆచరణలోనున్న విషయము విదితమే కదా! ఈ 
సంప్రదాయము బ్రాహ్మణముల కాలము నుండియే ప్రాచుర్యము పొందినదిగా 
కనబడును సంహితల యందు ప్రార్థనలకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడినది 
కాని బ్రాహ్మణములందు య-జ్ఞకర్మలు ఎక్కువ ప్రాధాన్యము సంతరించు 
కున్నాయి హవిస్సుల ద్వారా (అగ్నిహోత్రమునందు వేల్చుటకు ఇవురబెట్టిన 
యన్నము, నెయ్యి) హవనము (హోమము) పాప పరిహారమునకు మార్గముగా 
విశ్వసించబడినది హవము నందు (యజ్ఞకర్మయందు) అగ్నిహోత్రమునకు 
అపారమైన ప్రాధాన్యము ఆపాదింపబడినది తదుపరి కాలములో అనగా 
ఉపనిషత్తులలో పరిపూర్ణ రూప పరిణామమును పొందిన కర్మ సిద్దాంతము 
నందు ప్రాధాన్యము పొందిన ధర్మము, నీతి, విలువలు, యజ్ఞకర్మలందు 
కానరావు 

సంహితల యందు “పాపకర్మము,, “పుణ్యకర్మము' అను పదములు 
స్పష్టముగా నిర్వచింపబడలేదు దుష్టచిత్తముతో (ఉద్దేశముతో ౧0౪౪6) 
చేయు పనిని దుష్కతము అని తరువాత కాలమునందు అన్నారు “పాపము” 
లేక “పుణ్యము అను శబ్దములను విడిగా పూర్తి అర్దముతో ఉపయోగించినట్లు 
సంహితలందు కనబడదు వాటిని ఉపసర్గలు (౧[6[౫69) గా మాత్రమే 
ఉపయోగించారు అనగా ఒక శబ్దమునకు ముందు ప్రత్యయముగా మాత్రమే 
ఉపయోగించారు పాపఫలము, పుణ్యఫలము అనియే తప్ప ప్రత్యేకముగా 
నీతిని యమములను సూచించు 'పాపము' లేక “పుణ్యము అను పదములు 
విడిగా ఉపయోగించబడలేదు బ్రాహ్మణములందు కూడ ఇందుకు భిన్నమైన 
పరిణామము కనబడదు అంతియేగాక ఒక వ్యక్తి అనుభవించు పాప, లేక 
పుణ్యఫలములు తను చేసిన మంచి చెడుల వలన కాక తన పూర్వీకుల 
దుష్కృత, సుకృత ఫలములు మాత్రమే అను భావన ఉన్నట్లుగా కూడ 
కనబడును ఈ భావన కర్మసిద్ధాంతము నందు చెప్పబడిన కుటుంబ సంచిత 
కర్మఫలమును పోలియున్నట్టు కనబడును, కాని కర్మసిద్దాంతము సంహితల 


వేదాంతం - కర్మసిద్దాంతము 339 


యందు, బ్రాహ్మణములయందు ఎ విధముగాను నిర్దిష్ట రూపము పొంది 
యుండలేదు అనునది మాత్రము స్పష్టము 


'పునర్ణన్మ కర్మ సిద్ధాంతము నందు ప్రధానాంశము కర్మఫలములు 
ఎపుడు అనుభవములోనికి వచ్చునో, తెలియుట దుర్లభము అని గదా కర్మ 
సిద్దాంతము వర్తమానములో అనుభవములోకి వచ్చు ఫలితములు గతములోని 
ఎ జన్మలోనివైనా కావచ్చు అని చెప్పబడినది గతజన్మ ఉన్నది అనినపుడు 
పునర్జన్మ కూడ ఉండి తీరవలయును గదా! అందువలననే “పునర్జన్మ” కర్మ 
సిద్దాంతము నందు ప్రధానాంశము అయినది 


సంహితలయందు (బుగ్వేదము 1-164-30) పునర్జన్మ గురించి 
చెప్పబడినది కాని ఉపనిషత్తుల ద్వారా కర్మసిద్దాంతము నందు చెప్పబడిన 
పునర్జన్మ విధానమునకు, బుగ్వేదమునందు చెప్పబడిన పునర్జన్మ విధానమునకు 
చాల భేదము కనబడును ఆత్మ తనలోని అంతర్లీనముగానున్న శక్తి (స్వధా) 
ఆధారముగా శరీరములను మార్చుచుండును, ఆత్మకు మృత్యువు లేదు అని 
కూడ పునర్జన్మను గురించి బుగ్వేదవచనము సత్పురుషుడు తన వంశములోనే 
తిరిగి పునర్జన్మ పొందును అని కూడ విశ్వసించబడినది ఈ విశ్వాసము నేటికి 
కూడ ఎంతో కొంత నమ్మకముగానే మిగిలియున్నది కర్మఫలమునకు 
పునర్జన్మకు గల సంబంధమును గురించి వేదమునందు చెప్పబడలేదు 
ఇష్టాపూర్తమును అనుభవించుటకు మరణానంతరము జీవుడు స్వర్గమునకు 
చేర్చబడును అని వేద (అధర్వవేదము XVI 2-56, 57) వచనము స్వర్గము 
చేరుటకు ఆత్మ మరియొక శరీరము నందు ప్రవెశించును అనగా స్వర్గము 
నందు ఆత్మ పునర్జన్మ పొందును అని భావార్ధముగా తెలియుచున్నది 
ఇష్టాపూర్తము లేక యజ్ఞఫలము జన్మ పునర్ణన్మల మధ్యగల వారధి 
(అనుబంధము)గా కనబడుచున్నది ఇష్టాపూర్తము ద్వారా దేవయానము నందు 
స్వర్గము చేరి ఆత్మ పరకాయ ప్రవేశము చేయును అని ఊహించబడినట్లు 
కనబడును 


340 అనుష్టాన వేదాంతము 


కర్మ సిద్దాంతము నందు చెప్పబడినట్లు సంచిత, క్రియమాణ కర్మల 
ఫలితముగా పునర్జన్మ కలుగును అని కాక ఆత్మ తనలో అంతర్లనముగా నున్న 
శక్తిచే పునర్ణన్మలు పొందుచుండెను అని బుగ్వేదవచనం యజ్ఞమందలి 
అగ్నిహోత్రుని ద్వారా పునర్జన్మను (పునర్ముత్యువు) జయించవచ్చును (౫ 1-4- 
14) అని శతపధ బ్రాహ్మణం చెప్పింది అగ్నిహోత్రుడు జీవుని స్వర్గమునకు 
చేర్చు యానముగా (146644౧) భావించబడెను అగ్నిహోత్రుని ఆరాధించినవాడు 
తన సంతానముగా తానే ఉద్భవించును అని విశ్వసించబడినది “ఆత్మావైపుత్ర 
నామాసి” మరణానంతరము స్టూల శరీరము దహింపబడిన తరువాత జీవుడు 
పునర్జన్మ పొందును అని శతపద బ్రాహ్మణవచనము (౫1 2-1-1) పునర్జన్మలో 
మానవునిగానే కాక ఇతర జీవులుగా కూడ జన్మము పొందుటకు అవకాశము 
కలదు అని వేదసంహితలు, బ్రాహ్మణములు చెప్పినవి కాని ఇది కర్మ 
సిద్ధాంతము ప్రకారము కర్మఫలముననుసరించిన పునర్జన్మ కాదు 


సంహితల యందు, బ్రాహ్మణముల యందు వివరించబడిన 
పునర్జన్మలకు, కర్మ సిద్దాంతములో చెప్పబడిన పునర్జన్మలకు, పోలిక, 
అనుబంధము లేకపోయినను, వేదమునందు చెప్పబడిన ఇష్టాపూర్తము, 
యజ్ఞకర్మలు కర్మసిద్దాంత సౌధమునకు పునాది వంటివి అని మాత్రము 
చెప్పవచ్చును వీటి ఆధారముగానే ఉపనిషత్తుల కాలము నాటి సంపూర్ణ కర్మ 
సిద్ధాంతము రూపొంది ఉండవచ్చును అని అనిపించును మూలము 
పునాదియే అయినను దానిపై ఏర్పడిన సౌధము పునాది కంటే భిన్నముగా 
ఉండుటకు అవకాశము కలదు 


యజ్ఞకర్మను “ఇష్టి' అన్నారు దీని ద్వారా ఏదో అగోచరమగు శక్తి 
కలుగునని, ఆ శక్తి ద్వారా కలుగు లాభము స్వర్గములో ఆ వ్యక్తి పేర ఒకే నిధిగా 
ఉండునని, యజ్ఞకర్త మరణానంతరము తన ఆత్మ పరకాయ ప్రవేశము ద్వారా 
అనగా మరియొక శరీరరూపము పొందుట ద్వారా స్వర్గములో నున్న తన నిధిని 
పొందును అని విశ్వసించారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 341 


కర్మ సిద్దాంతములో ఇది రూపాంతరము పొందినది పాపము, 
పుణ్యము అనునవి కర్మ సిద్ధ్దాంతములో ప్రధానాంశములు ప్రతి ఒక్క చర్యకు 
(action) ప్రతిచర్య (20t10n) రూపములో ఫలితము ఏర్పడును అనునది 
కర్మ సిద్దాంతము ఈ చర్య భౌతికమైనపుడు ప్రతిచర్య దాదాపు వెంటనే 
కనబడును కాని ధర్మము, నీతి, నియమములకు సంబంధించిన చర్యలకు 
ఫలితములు ఎపుడు కలుగునో తెలియుట దుర్లభము దీనినె కర్మఫలితము 
అంటారు ఈ కర్మ ఫలితములు చాలవరకు భవిష్యత్తులోనే కలుగును ఇవి 
కష్ట, సుఖముల రూపములో నుండును వీటినే అదృష్టము, దురదృష్టము లేక 
విధి వ్రాత అన్నారు వర్తమానములో జరుగు ప్రతి చర్యకు (కర్మము) ఎపుడో 
భవిష్యత్తులో కలుగు ఫలితమునకు అగోచరమగు సంబంధము ఉన్నది అని 
కర్మ సిద్దాంత సారాంశము కర్మఫలితములు సంస్కారముల రూపములో 
కారణ శరీరము ద్వారా ఆత్మను అనుసరించి యుండును అని కూడ కర్మసిద్దాంత 
అంతరార్ధము కర్మ పరివక్వము ద్వారా దాని ఫలితము అనుభవములోనికి 
వచ్చును అను కర్మ సిద్దాంత అంశము ఇష్టాపూర్తము ద్వారా స్వర్గములో 'నిధి' 
ఏర్పరచుకొనుట, మరణానంతరము స్వర్గములో కలుగు నూతన శరీరము 
ద్వారా ఆ నిధిని అనుభవించుట అనునది యజ్ఞకర్మ సారాంశముతో 
పోలియున్నదేమో అనిపించును 

వేద సంహితలు, బ్రాహ్మణములలో చెప్పబడిన పునర్జన్మ విషయము, 
కర్మ సిద్దాంతమందు వివరించబడిన పునర్జన్మ విషయమునకు భిన్నముగా 
నుండును యజ్ఞకర్మ లేక ఇష్టాపూర్తము ప్రకారము ఒక వ్యక్తి ఆత్మ 
మరణానంతరం స్వర్గములో పరకాయ ప్రవేశము పొంది (trAN5-MIgration) 
అచట నిల్వయున్న 'నిధిని అనుభవించును అనగా యజ్ఞకర్మ ప్రకారము 
పునర్జన్మ మరియొక లోకము లేక తలములో (౧1206) సంభవించును కాని 
కర్మ సిద్దాంత ప్రకారము పునర్జన్మ ఈ లోకములోనే అనగా భూతలములోనే 
సంభవించును 


342 అనుష్టాన వేదాంతము 


కర్మసిద్ధాంతములో కూడ దేవయాన, పితృయాన మార్గముల ద్వారా 
స్వర్గ, నరకములలో కర్మఫలములు అనుభవించును అని కర్మ సిద్ధాంత 
పూర్వదశ యందు కనబడును కాని అటుపై కర్మ సిద్దాంత పరిణామ 
రూపములో కర్మఫలము స్వర్గ నరకములలో అనుభవించుట జరిగినపుడు 
సంచితకర్మ పునర్ణన్మ యందు ఈ లోకమందు కలుగు ప్రారబ్బకర్మ అనుభవము 
అర్థశూన్యమగుటయే గాక కర్మ సిద్దాంత ఉద్దేశమే నిరర్ణకమగును అని కర్మ 
సిద్దాంత సారాంశముగా చెప్పబడినది అనగా కర్మ సిద్దాంతము ప్రకారము కర్మ 
ఫలానుభవము ఈ లోకమున మాత్రమే పునర్ణన్మ యందు కలుగును 
స్వర్గనరకములు వర్తమాన జన్మయందు అనుభవములోనికి వచ్చు ప్రారబ్ధకర్మ 
ఫలముల భావార్థక సంకేతములు మాత్రమే తప్ప స్వర్గ నరకములు అని వేరు 
లోకము లేవు అని కర్మ సిద్ధాంతము ద్వారా స్పష్టమయినది 


కర్మసిద్ధాంతము నీతి, నియమము, ధర్మము, విలువలు ఆధారముగా 
రూపొందినది కాని యజ్ఞకర్మ ప్రధానంగా స్వర్గసుఖములు పొందవలెను అను 
ఆకాంక్షతో మాత్రమే ఎర్పడినది ఇష్టాపూర్తము లేక యజ్ఞకర్మ కాలక్రమేణ 
ఆరణ్యక దశ నుండి ఉపనిషత్తుల కాలము నాటికి కర్మసిద్ధాంతముగా 
రూపాంతరము చెంది యుండవచ్చునేమో అనిపించును బ్రాహ్మణముల 
కాలము నాటి యజ్ఞకర్మకాండల ప్రాభవము ఉపనిషత్తుల కాలము నాటికి తగ్గి 
నీతి, నియమము, ధర్మము, విలువలు ప్రధానంగా కర్మ సిద్ధాంత ప్రాభవము 
పెరిగినది కదా! ఉపనిషత్తుల కాలంలో స్వర్గసుఖముల కంటే ఆధ్యాత్మికత 
ద్వారా బ్రహ్మజ్ఞాన సముపార్దనకే ప్రాధాన్యము ఏర్పడినది సంహితలు, 
బ్రాహ్మణములయందు పాపము, పుణ్యము, ఆధ్యాత్మికత, బ్రహ్మజ్ఞానములకు 
స్పష్టమైన స్థానము లేదు ఉపనిషత్తులలోనే ఏటికి నిర్దిష్టమైన స్థానమేర్చడినది 
యజ్ఞకర్మల ద్వారా స్వర్గమునందు సుకృతనిధి ఏర్పడును అన్నాడు కాని 
మనిషి దుష్కృత్యములకు నిధి ఎక్కడ ఏర్పడును? అవి ఆ వ్యక్తి 
మరణానంతరము ఎక్కడ అనుభవించును? ఈ ప్రశ్నలకు సమాధానముగానే 


వేదాంతం - కర్మసిద్ధాంతము 343 


కర్మ సిద్దాంత ప్రధమదశ యందు స్వర్గము, నరకము ఎర్పడి పాపము, 
పుణ్యము అను పదములు నిర్వచింపబడి వాటి ఫలితముగా స్వర్గసుఖములు, 
నరకబాధలు ఊహించబడినవి తదుపరి కాలములో కర్మ సిద్దాంతము 
పరిణామము చెంది స్వర్గ, నరకములు ఊహారూపములు మాత్రమే, కర్మ 
ఫలితములు కారణ శరీరమును అంటియుండు సంస్కారముల ద్యారా 
పునర్ణన్మ యందు పాప, పుణ్యములు అనుభవములోనికి వచ్చును అని 
తార్కికముగా వివరించబడినది 


కర్మసిద్దాంత రూపకల్పన జరిగిన తదుపరి కూడ పూర్వమిమాంసకులు 
కర్మకాండలకే ఇంకను ప్రాధాన్యము ఇస్తూనే ఉన్నారు ఇవ్వెపూర్తమును 
తొలగించి దాని స్థానములో యజ్ఞకర్మకు ప్రాధాన్యము ఇచ్చారు 


జైనమతస్తులు కర్మను ఒక ద్రవ్యముగా అనగా ఒక పదార్షముగా 
నిర్వచించారు ఈ పదార్థము ఇంద్రియములకు అతీతము, అగోచరము 
అయినది అన్నారు ఈ పదార్థము ఆత్మను అంటియుండి దానికి కర్మణ 
శరీరరూపము కలిగించును అని కూడ అన్నారు ఈ నిర్వచనము జైనమత 
ప్రత్యేకత అయినను వేదసంహితలలోని ఇష్టాపూర్తమునకే ఇది ఒక పరివర్తన 
రూపమా అని సందేహము కలుగుటకు అవకాశమున్నది ఇష్టాపూర్తము ఒక 
చరాస్తిగా చెప్పబడినది ఇది ద్రవ్య లేక పదార్థ రూపమునకు సూచన 
కావచ్చునని భావించవచ్చును గదా! కావున జైనులు విశ్వసించు కర్మ యొక్క 
ద్రవ్య లక్షణము దీని పర్యాయమే కావచ్చును అని భావించవచ్చునేమో? 


బౌద్దమతముననుసరించి కర్మ ఒక నిర్జీవ పదార్ధము కాదు అది 
ప్రధానముగా శీలమునుండియే ఉత్పన్నమగును, అనగా అది మానసికము 
అని బౌద్ధవాదము సంచితకర్మ రూపరహితమై మహాభూతములతో (great 
elements of nature) ఎర్పడి పునర్జన్మ రూపమునకు కారణమగును అని బౌద్ధ 
కర్మ సిద్ధాంతము జైన బౌద్ద మతముల కర్మ సిద్ధాంతమును గురించిన 


344 అనుష్టాన వేదాంతము 
మరికొంత వివరణ తదుపరి తెలిసికొందుము 


షడ్డర్భనములు అనగా సాంఖ్య యొగములు, న్యాయ వైశేషికములు, 
ఉత్తర మీమాంస (వేదాంత శాస్త్రము) కూడ కర్మను జడము, అచేతనము అని, 
అది ప్రకృతిలోని ఒక అంశము అని ప్రవచించినవి ఈ విధముగా కర్మ సిద్దాంత 
సరిణామ దశలకు, పునర్జన్మ సిద్దాంతమునకు ఏదో ఒక విధముగ వేద 
సంహితలనాటి ఇష్టాపూర్తము ప్రాధమిక దశగా విశ్వసించుటకు ఆస్కారము 
కలుగుచున్నది 


2) జైన మతములోని కర్మ సిద్దాంతము 


జైనులకు చివరి ప్రవక్త వర్దమానుడు అతనినే జినుడు అన్నారు 
ఇంద్రియ ప్రకృతిని జయించిన వారందరికి “జినుడు అను నామము చెల్లును 
వర్ధమానుడు బుద్దుని సమకాలీనుడు వయస్సులో బుద్దుని కంటే పెద్దవాడు 
క్రీ॥పూ॥ 6వ శతాబ్దము ద్వితీయ భాగములో (599 8010527 80) జీవించెను 
అని చరిత్రకారుల అభిప్రాయము జైన ప్రవక్తలను తీర్ణంకరులు అందురు 
జినుడు, మహావీర అను గౌరవ నామములచే ప్రసిద్ధుడాయెను తనకు 
ముందు వరుసగా ఇరువది ముగ్గురు తీర్థంకరుల ద్వారా ప్రవచించబడినదని 
గురు పరంపరాగతమైనదని తాను నూతన మతస్థాపకుడను కాను అని 
వర్థమానుడు చెప్పినట్లుగా జైనులు విశ్వసింతురు వర్ణమానుని అనుచరులు 
అందరు చాల వరకు రాజకుటుంబముల నుండి వచ్చిన వారే వర్గమానుడు 
గూడ మగధరాజ్య ప్రభువైన ఒక క్షత్రియ కుటుంబములోని వాడే 


వర్ధమానుడు పన్నెండు (12) సంవత్సరములు తపస్సు, ఉపవాసము 
మొదలైన దీక్షలను ఆచరించెను ఇరువది ఎనిమిదవ యేట అధ్యాత్మిక జీవిత 
సంబంధమైన ఈ దీక్షను ప్రారంభించెను ఈ దీక్ష సమయములోనే ఆతడు 
దిగంబరుడాయెను  క్రీ॥పూ॥ 8వ శతాబ్దము ద్వితీయ భాగములోనివాడైన 


వేదాంతం - కర్మసిద్దాంతము 345 


పార్వునాధుని మతమునే తాను బోధించుచున్నానని మహావిరుడు చెప్పెను 
అనేక శతాబ్దముల పూర్వము వాడైన బుషభుడు జైనమత స్థాపకుడని జైన 
సంప్రదాయము అయినను ఈ తీర్థంకరుల చరిత్రకు సరైన చారిత్రక 
ఆధారములు లేవు 


భిన్న మతముల వారు వర్దమానుడు ఎర్పరచిన జైనసంఘము 
నందు చేరిరి అందు ఒక వర్గమువారు వర్ధమానుని వలె సర్వత్యాగముతో 
బాటు పూర్ణదిగంబరత్వమును అంగీకరించిరి కాని రెండవ వర్గము వారు 
పార్వ్వనాధుని అనుసరించి వస్త్రధారణ అవసరము అని విశ్వసించారు ఈ 
విధముగా “సవస్త్ర' “వివస్త్ర' విభాగముల వలన క్రీ॥శ॥ ఒకటవ శతాబ్ద రెండవ 
భాగములో జైనులు దిగంబరులు, శ్వేతాంబరులని రెండు శాఖలుగా విడిపోయిరి 


ఈ శాఖలందు భేదము నీతిసూత్రములందే ఎక్కువ గలదు 
తత్త్వసిద్దాంతములందు భేదము గోచరించదు ఏ మాత్రము 'నాది' (వస్త్రముతో 
గూడ) అను భావమున్నచో నిర్వాణము లభింపదనియు, భుక్తి లేకుండ గూడ 
జీవించగలగవలయుననియు, స్రీలకు మోక్షము లేదనియు దిగంబర శాఖ 
వారి విశ్వాసము అలంకారము లేకుండుట, దిగంబరత్వము, అధోముఖముగా 
నుండుటయే తీర్ధంకరుని లక్షణమని వీరు విశ్వసించారు విరు ఎ పవిత్ర 
గ్రంధమును అంగీకరించరు శ్వేతాంబరుల మతగ్రంధములను వీరు 
తిరస్కరింతురు జైనమత గ్రంధ నిర్ణయము క్రీ॥పూ॥ నాల్గవ శతాబ్దంతమున 
పాటలీపుత్రమున ఏర్పాటు చేయబడిన సభలో ప్రారంభించబడి, క్రీ॥శ॥ 454లో 
వలభి నగరమున జరిగిన సభలో నెరవేరినది 


జైన బౌద్ద మతములు రెండును సృష్టికి కారణుడైన సగుణ బ్రహ్మమును 
అంగీకరించవు యతి శేఖరులనే దైవ సమానులుగా పూజించును ఎటువంటి 
జీవహింసను అంగీకరించవు  ఉభయమతములు వేద ప్రమాణమును 
వ్యతిరేకించును వర్గమానుని, బుద్దుని ఉపదేశములు దాదాపు సమానముగ 


346 అనుష్టాన వేదాంతము 


నుండుట చేతను, ఇద్దరు సమకాలీనులగుట చేతను జైనమతము, బౌద్ధ 
మతశాబయనియు తలంపబడెను వర్ణమానుడు క్రీపూ॥ 527 నందున, 
బుద్దుడు క్రీ॥పూ॥ 543 నందున నిర్వాణము పొందినట్లు చెప్పబడినది ఈ 
తేదీలలోని భేదమునకు కారణము నిర్ణయ విధానములో లోపములే తప్ప 
వారిరువురు రెండు నామములు గల ఒకే వ్యక్తి అయి ఉండవచ్చును అను 
అభిప్రాయము కలుగుటకు అవకాశమున్నది వారిరువురు రాజకుమారులే 
వారి ఇరువురి బంధువులకు, అనుచరులకు దాదాపు ఒకే విధమైన 
నామములున్నవి ఒకే కాలములో జన్మించి వారిరువురు ఒకే కాలమున 
దివంగతులైరి ఈ సమకాలినతను గూర్చి వాదప్రతివాదనలు ఉన్నవి అవి 
ఇచట చర్చనీయాంశములు కావు భారతీయ సంప్రదాయమున ఈ రెండును 
భిన్నమతములు జైనము బౌద్ధముతో సంబంధము లేని స్వతంత్ర మతమని 
నిశ్చయింపబడినది 


జ్ఞానము, ఆత్మను గూర్చి జైన బౌద్ధ సిద్ధాంతములు భిన్నములైనవి 
కర్మ పునర్ణన్మములను గూర్చిన భావములందు రెంటికిని గల సమానత్వము 
వలన మాత్రమే, రెండు మతములు ఒకటియే అని చెప్పుటకు వీలుపడదు 
జైనమతమే బౌద్ధమతము కంటే పురాతనమైనదని పెక్కుమంది అభిప్రాయము 


ఉపనిషత్తులలో పునర్జన్మ సిద్ధాంతము కొన్ని సందర్భములలో ప్రసక్తికి 
మించి అధికముగానే చెప్పబడినది దానితో సర్వవస్తువులందు 'ఆత్మ' కలదు 
అను విశ్వాసము ఎర్పడినది దానినే జైనమతస్థులు మరికొంత సాగదీశారు 
జడపదార్థములైన అగ్ని, వాయువు, వృక్షములు మొదలైన వాటికి కూడ ఆత్మ 
ఉన్నదని అభిప్రాయపడ్డారు జైనులు దీని వలన యజ్ఞములచే సుఖముగా 
కాలము గడపవచ్చునను విశ్వాసమునకు ఆటంకము ఏర్పడినది అన్ని 
వస్తువులు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులు, ఆకులు, చెట్లు కూడ “ఆత్మ 
లను కలిగియుండి పునర్జన్మ పొందునను భావము వలన ఎ మాత్రము 


వేదాంతం - కర్మసిద్దాంతము 347 


జీవహింస చేయుటకైనను ప్రజలు భయపడసాగిరి యజ్ఞముల కొరకైనను, 
వినోదము కొరకైనను జీవహింస చేయరాదు అని వర్థమానుడు బోధించెను ఏ 
దేవతనుద్దేశించి బలులు చేయబడుచున్నవో అట్టి దేవతయే లేదు అని చెప్పి 
తన అహింసావాదమునకు వర్ధమానుడు బలము చేకూర్చెను జీవితములోని 
దుఃబమునకు దేవుడు బాధ్యుడు కాడు, తపోదీక్షయే దుఃబనివారణోపాయము 
అని జైనుల వాదము  వేదప్రమాణమును జైనమతము అంగీకరించలేదు 
కావున దానిని అవైదికమతము అని పరిగణించారు జైనులు వేదప్రోక్తమైన 
జగత్తు సత్యత్వమును అంగీకరించిరి కాని ఉపనిషత్తుల వలె దానికొక సమగ్ర 
రూపమును నిర్వచింపలేకపోయిరి ప్రకృతి అణువులచే నిర్మితమైనదని 
జైనుల అభిప్రాయము జైనధర్మసూత్రములు ఆధ్యాత్మిక సత్యముపై 
ఆధారపడియున్నవి ఈ విషయములో హిందూతత్వ విచారముతో పోలిక 
కనబడును 


జ్ఞానమును అయిదు విధములుగా జైనులు విభజించిరి 1) మతి, 
2) శ్రుతి, 3) అవధి, 4) మనఃపర్యాయము, 5) కేవలము 1) ఇంద్రియముల 
ద్వారా తెలియు సామాన్య జ్ఞానము మతి అది ఇంద్రియముల వలన మనస్సు 
ద్వారా కలుగు జ్ఞానము దీనిలో స్మృతి (జ్ఞాపకము), సంజ్ఞ (గుర్తించుట), 
తర్కము (పరిశీలన), అనుమానము (deductive reasoning) భాగములు 
మనస్సును అనింద్రియము అన్నారు మతి అను జ్ఞానమునకు ముందుగా 
దర్శనముండును ($6౧596 perception or observation) 2) ఇక రెండవది 
శ్రుతి ఇది సాక్ష్యము, సంజ్ఞ (కyMbం0h, శబ్దముల (wంr[d5) నుండి 
గ్రహించబడును అనగా మతి జ్ఞానము దర్శనము (sense perception or 
observation) ద్వారా కలుగును శ్రుతిజ్ఞానము వర్ణనము ద్వారా (d౭5౯MIptive) 
కలుగును 3) “అవధి అనగా ప్రత్యక్ష జ్ఞానము ఇది దూరదర్శన, శ్రవణ 
(వినుట) (దూరశ్రవణ) మొదలగు శక్తుల ద్వారా కలుగు జ్ఞానము 
దేశకాలములందు దూరముగానున్న వస్తువుల అప్రత్యక్ష దర్శనము ఇది 


348 అనుష్టాన వేదాంతము 


యోగదృష్టి (జ్ఞానదృష్టి) ద్వారా కలుగును దర్శనము అఫప్రత్యక్షమైనను దాని 
వలన కలుగు జ్ఞానము ప్రత్యక్షము అన్నారు (ClaIvoyance) 4) 
మనఃపర్యాయము అన్యుల భావములను మనస్సు ద్వారా గ్రహించుట 
(Telepathy) 5) కేవల' అనగా పరిపూర్ణ జ్ఞానము సర్వవస్తురూపగుణ 
జ్ఞానము ఇది దేశకాలములకు పరిమితము కానిది ఇదే సర్వజ్ఞత్వము 
సర్వజ్ఞుడైన వానికి అంతయు విదితమే అగును ఇది ఇంద్రియాతీతమై, 
వర్ణింపనలవిగానిది, అనుభవముతో మాత్రమే తెలియునది ఇది భవబంధముల 
నుండి విముక్తులైన పరిశుద్ధులకు మాత్రమే లభించును 


జ్ఞానము ప్రత్యక్షము, పరోక్షము అని రెండు విధములు మతి, శ్రుతి 
పరోక్షములు ఇంద్రియములు, మనస్సు వలన లభించు ఈ రెండును 
పరోక్షములు మిగిలిన మూడు అవధి, మనఃపర్యాయము, కేవల ప్రత్యక్షములు 
కాని ఆత్మజ్ఞాన విషయములో జ్ఞానము, జయముల సంబంధము ఆవశ్యకము 
జ్ఞానము అనగా తెలివి లేక ఒకానొక మానసిక ప్రవృత్తి జ్ఞానము గలవాడు జ్ఞాని 
లేక వేదాంతి జ్ఞేయము అనగా తెలియదగు విషయము ఆత్మజ్ఞానము నందు 
మూడు అనగా జ్ఞాని, జ్ఞానము, జ్ఞేయము ఒకే వ్యక్తిత్వము యొక్క రూపములు 
జ్ఞానము లేని జీవులు లేవు ఎందుకనగా, జ్ఞానములేని జీవి అచేతనము 
అగును అచేతనములు అనగా జీవములేని ద్రవ్యములు జీవములేని 
జ్ఞానము పునాదిలేని గృహనిర్మాణమగును 


“పరిపూర్ణ స్థితిలో (perfect condition) ఆత్మ శుద్ధజ్ఞాన, దర్శన 
స్వరూపము (knowledge and intuition) ” ఇవి రెండును ఒకే సమయమందు 
కలుగును అజ్ఞాన జీవులందు దర్శనము ముందు కలిగి తరువాత జ్ఞానము 
కలుగును జ్ఞానమంతయు ఆత్మయందే యుండును అవరోధములైన 
కామమోహాదికములు తొలగినచో జ్ఞానము బహిర్గతము అగును 


జ్ఞానము రెండు రూపములు అన్నారు జైనులు అవి ప్రమాణము, 


వేదాంతం - కర్మసిద్దాంతము 349 


నయము ప్రమాణము అనగా వస్తు స్వరూప జ్ఞానము నయము అనగా 
వస్తుసంబంధ జ్ఞానము నయసిద్దాంతము జైనమత ప్రత్యేకత ఒక వస్తువును 
గూర్చి, మనము తెలుపు “అభిప్రాయ దృకృథధము'ను నయము అన్నారు 
దృకృధములను మనము నిర్వచించి భావనాశక్షిచే వేరుపరచుదుము మన 
కోరికలననుసరించి మన భావములు ఆయా దృకృధములకు చెందును 
(conception) మన జ్ఞానదశల ననుసరించి ఒకే సత్యము భిన్నరూపములలో 
గోచరించును ఒక అవస్టలో సత్యముగా కనబడినది మరియొక అవస్థలో 
అట్లు కనబడకపోవచ్చును మన దృకృధములననుసరించి సత్యస్వరూపము 
ఉండును అని బైనసిద్దాంత ప్రధానాంశము సత్యము యొక్క సామాన్య 
స్వరూపము భిన్నముగాను, పాక్షికముగా మాత్రమే లభించును 


ఒక ఎనుగును ఆరుగురు గ్రుడ్డివారు వర్ణించిన విధమును జైనులు 
ఈ సందర్భనుగా ఉదహరింతురు ప్రతి ఒక్క గ్రుడ్డివాడు ఎనుగును తాకి 
తాను తాకిన భాగమే దాని పూర్ణస్వరూపమని వర్ణించెను వాస్తవమునకు వారు 
ఊహించినది ఎనుగునందు అంశ మాత్రమే దృకృధములందలి భేదముల 
చేతనే, ఆ భేదములను గ్రహింపలేకపోవుట చేతనే తాత్వికములందు స్పర్ధలు 
కలుగుచున్నది 


కారణము కార్యమునకు పూర్వమే యుండును అనియు కార్యము 
మార్పు చెందినపుడు కారణము కూడ మార్పు చెందును అన్నారు కార్యము 
కారణమునకు ఇతరమైన రూపమున ఉండునను వాదన కూడ ఎర్పడినది 
కాని జైన సిద్ధాంతము ఈ రెంటిని సమన్వయించినది ఉదాహరణకు ఒక 
స్వర్ణహారము కార్యము బంగారము దానికి కారణము రెండును ఒకటే అని 
తలచినచో భేదము లేదు కారణమైన బంగారము కంటే హారము నందు 
భిన్నరూపము అనబడు కార్యసృష్టి జరిగినది అనుకొనినచో రెంటికిని భేదము 
కలుగును రెండు దృకృధముల నుండి ఎర్పడిన ఈ రెండు భావములు 


350 అనుష్టాన వేదాంతము 
పాక్షికములు, అసంపూర్ణములు 


ప్రతి వస్తువు నందు స్వభావ వైవిధ్యము ఉండునని అదే భిన్నత్వములో 
ఏకత్వము మాత్రమే అని జైన సిద్దాంతము సత్స్వరూపము భిన్నత్వము 
కలిగియుండును, కాని దానిని తనలోనే సమన్వయించును అన్నారు 
వస్తుగుణములు విజ్ఞానమందు పరస్పర భిన్నములుగా గోచరించును కాని 
జీవితమునందు అనుభవము ద్యారా అవి కలిసియే యున్నవని తెలియును 
ఒక చెట్టు కొమ్మలు కదిలినపుడు చెట్టు కూడ కదులుచున్నది అని చెప్పవచ్చును 
కాని చెట్టు స్థావరము అందుచే అది కదులుట లేదు ఒక వస్తు స్వతఃస్థితిని, 
దానికి ఇతర వస్తువుల సంబంధము వలన కలుగు స్థితిని స్పష్టముగా వేరుగా 
తెలుసుకొనవలెనని జైనమతము చెప్పును 


జైనుల కర్మతత్తశాస్త్రమును తెలుసుకొనుటకు పూర్వము 
మనస్తత్వమును గూర్చి వారి భావములు తెలుసుకొనుట యవసరము 


మనస్సు, శరీరముల ద్వెతమును జైనులు అంగీకరించారు అనగా 
మనస్సు, శరీరములు భిన్నమైన రెండు భాగములు అని అమోదించారు 
పంచేద్రియములను రెండు వగ్గములుగా వారు విభజించారు అవి 1) 
ద్రవ్యేంద్రియములు 2) భావెంద్రియములు నేత్రములను అవి చూచు 
వస్తురూపముతో సంధానము చేయునది రంగు రంగు వస్తుగుణములలో 
నొకటి దానిని గ్రహించు విధమునకు అనుగుణముగా నేత్ర నిర్మాణము 
ఎర్పడినది ఈ విధముగా ఇంద్రియములు జీవునికి ఉపకరణములుగా 
చేయబడినవి 


ద్రవ్యేంద్రియములు అనగా భౌతిక జ్ఞానేంద్రియములు, 
భావేంద్రియములకు ప్రతిరూపములు (6064016! parts) అనగా ఇవి 
ఇంద్రియముల రెండు ప్రతిరూపములు అదే విధముగా మనస్సుకు రెండు 
రూపములు కలవు అవి ఒకదానికొకటి ప్రతిరూపములు మాత్రమే అవి 


వేదాంతం - కర్మసిద్దాంతము 351 


భౌతిక, మానసికరూపములు (physical and psychical) ఆత్మ శరీరమంతా 
వ్యాపించియున్నది అనగా ఆత్మ శరీరములు ఒకే అస్తిత్వము (రూపము) 
యొక్క రెండు ప్రతిరూపములు అన్నారు జైనులు భౌతిక భాగమనగా 
ద్రవ్యభాగము రెండు ప్రతిరూపములు అనగా రెండు లక్షణములు గల ఒకే 
అస్తిత్వం అని జైన సిద్దాంతము కాని ఇది ఆత్మ, శరీరములకు గల 
సంబంధమును గూర్చిన సమస్యకు పరిష్కారము కాజాలదు 


ఇంద్రియముల ద్వారా ఆత్మవస్తురూపము నెరిగి అనుభవించు చున్నది 
అన్నారు బాహ్యాముననున్న వస్తు గుణములు అనుభవించదగినవి వాటిని 
అనుభవించుటకు ఇంద్రియములు ఆత్మయొక్క ఉపకరణ శక్తులు జైనులకు 
విశేషమైన మనస్తత్వజ్ఞానము గలదని తెలియుచున్నది ఇంద్రియమునకు 
వస్తువునకు గలుగు సంపర్కముచే ఇంద్రియములకు గ్రహించు జ్ఞానము 
(sense perception) కలుగుచున్నది అన్నారు కాని మానసిక దర్శనము ఇంత 
మాత్రముచే కలుగదు ఆత్మజ్ఞానమునకు అడ్డుగా నుండు తెరను తొలగించుటకు 
మాత్రమె ఉపయోగపడును అని భావించారు 


కర్త, భోక్త, జ్ఞానియు నొకడే అనగా చేయువాడు, ఫలితము 
అనుభవించువాడు మరియు జ్ఞానము పొందువాడును ఒకడే సంకల్పమునకు 
భావనకు దగ్గర సంబంధమున్నది సాధారణముగా మొదట భావన, తరువాత 
సంకల్పము, అటుపై జ్ఞానము కలుగును ద్రష్ట అనగా ప్రత్యక్షముగా గాని, 
లేక మానసికముగా గాని చూచువాడు అనగా గ్రహించువాడు అందువలన 
ద్రష్టకు, దృశ్యమునకు నిత్యము సంబంధముండును అట్టి సంబంధమే 
జీవునికి పుద్లలము (పదార్గము)నకు ఉండును అన్నారు జైనులు దద్రష్టకు, 
దృశ్యమునకు, జీవునికి పుద్దలమునకు (పదార్థమునకు) గల సంబంధమును 
ఏర్పరచునది జ్ఞానము కాదు అన్నారు ఎందుకనగా, ఒక విషయమును 
మనము తెలిసికొనవచ్చును, కాని దానిని అనుసరించి మనము నడువక 


352 అనుష్టాన వేదాంతము 


పోవచ్చును గదా! సృష్టియంతయు జ్ఞానమున ప్రతిబింబించును అట్టి 
జ్ఞానము ద్వారా సిద్దాత్ముని ప్రజ్ఞారూపమై సృష్టి యున్నది అని భావించారు 
కాని వానియందు ఆతనికి ఆత్మబంధము లేకపోవచ్చును జీవుని కోరికల 
ననుసరించి లోకానుబంధముండును వాంఛకు దాసుడై జీవుడు బంధమున 
బడియుండవలసిన అవసరము లేదు ఎందువలనననగా వాంఛలను 
తొలగించుకొనవచ్చును గదా! 


ప్రతి జీవియు దేహ, ఆత్మ సంయుక్త రూపము ఆత్మ కర్శత్వము 
గల భాగస్వామి దేహము నిష్కియాత్మకమైనది మనస్సే సత్యము అను 
సిద్ధాంతము నందు దేహమే సత్యము అను సిద్దాంతము నందు గల లోపములను 
జైనులు గుర్తించుట వలన మనస్సుకు దేహమునకు (పదార్ధము) సంబంధ 
సహకారములున్నవి అన్నారు కాని ఆత్మ అనాత్మ (ఆత్మ కానిది అనగా 
దేహము) భేదము కేవలము మనస్సుచే కల్పించబడినది అని జెనమతము 
గుర్తించలేదు అని ప్రఖ్యాత అద్వైతవేత్త (ఖావవాది) సర్వేపల్లి రాధాకృష్ణ 
భావించారు ఆత్మ అనాత్మ అనునవి శాశ్వతమైన రెండు వస్తువులు అని 
జైనమతము ఆ రెంటికి మధ్య జరుగు కార్యకలాపము మాత్రమే ఆ రెంటి 
కంటే భిన్నమైనదైన జ్ఞానము అన్నారు కాని దేహము పరిణామము ద్యారా 
ఉన్నత దశారూపములలో నూతన గుణములను ప్రదర్శించును అని బైనతత్త్వం 
గుర్తించలేదు అని రాధాకృష్ణ అన్నారు 


మనస్సు, శరీరము వేరు అను ద్వైత సిద్ధాంతమును నమ్మిన మానసిక 
జ్ఞానము అను స్థాయిలోనే జైన సిద్ధాంతము ఆగిపోయినది రెంటికి గల 
పరస్పర సంబంధ బాంధవ్యము జైన సిద్ధాంతము గుర్తించలేదు “కర్మ 
పదార్థము దానియొక్క సహజ స్వభావముననుసరించి, కావలసిన మార్పులను 
తానే చేసికొనును జీవుడును అట్లే, కర్మ నియతి ననుసరించి, వచ్చు 


అపరిశుద్ధజ్ఞానదశల నుండి, తన జ్ఞానమందలి మార్పులను తానే కల్పించు 
కొనుచుండును ” 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 353 


ఇఐ రెండును అనగా కర్మ జీవుడు సర్వసన్వతంత్రములైన రెండు 
శక్తులు అన్నారు అట్టి స్థితిలో జీవుడు ఎందుకు కర్మఫలమును 
అనుభవింపవలెను, అను ప్రశ్నకు సమాధానముగా “పూర్వ స్థాపితమైన 
సామరస్యము వలననే అది జరుగుచున్నది అన్నారు (1౧61౧ Philosophy 
Voll! P 310) 


భౌతిక పదార్ధములు, చిన్నవి, పెద్దవి అనేకములు కలవు ఇందు 
కొన్ని కర్మ పదార్దములు అవి జీవులను ఆకర్షించును సాహచర్యముచే జీవి, 
కర్మ పదార్గ అణువులు కలియును ఒకే ప్రదేశమందు ఎర్పడు ఈ సాహచర్యమే 
కర్మ పదార్ధము జీవునందు ప్రవేశించుటకు కారణము మనస్సునకు ఇందు 
ఎ మాత్రం ప్రమేయము లేదు అన్నారు కాటుక పొడిచే అది ఉంచఒడిన పాత్ర 
నలుపుగా మారుట ఇందుకు ఉదాహరణముగా చెప్పబడింది స్వతంత్రములైన 
జీవి, కర్మ అను రెండు శక్తులు ఎటులో సమన్వయము పొందినవి రెంటికి 
ప్రత్యక్షమైన కారణ సంబంధం ఏమియును లేదని చెప్పబడింది అందువలన 
ఈ సంబంధం నిగూఢమైన (౧)/౩(8౧౧ దని చెపవలసియున్నది 


దీనిని బట్టి జ్ఞానము గూడ నిగూఢమె అగును మనస్సు నందొకటి, 
దానికెదుట నున్న స్వతంత్రమైన జగత్తునకు పరస్పర సంబంధము లేదని 
ఊహించబడినది అనగా మనము మన ఎదుటి వస్తువులను చూడకుండ, 
వాటి ప్రతిమలను, ప్రతిబింబములను మాత్రమే చూచి వాస్తవ ప్రపంచము 
తెలుసునని తలంచుట అగుచున్నది ఈ సందర్భములో సర్వేపల్లి రాధాకృష్ణ 
ఇలా అన్నారు (1౧61౧ Philosophy ౧ 310) “మనస్సునకు, జగత్తునకు ఒక 
సమాన ధర్మముండిన గాని మనస్సునకు జగత్తునకు సామ్యమున్నదని చెప్పుటకు 
వీలుపడదు అందువలన మనస్సు తన సౌధమున కూర్చుండి బయటనున్న 
ప్రపంచమును చూచుచున్నది అను సిద్దాంతము అర్థహినమగును i 


ఆత్మకు కొలతలున్నవని, అది పెరుగుటకు, తరుగుటకు 


354 అనుష్టాన వేదాంతము 


అవకాశమున్నదని అన్నారు ఆత్మగర్భమున ప్రవేశించునపుడు చిన్నదై, శరీరముతో 
పాటు క్రమాభివృద్ది చెంది తుదకు ఉన్నత రూపము పొందును ప్రతి 
జీవితాంతమున అది మరల సూక్ష్మమై యింకొక జన్మమును పొందుచుండును 
కాని శరీరమందు ఆత్మ వ్యాపించియున్న విధము భిన్నమైనది అది మరొక 
ప్రకృతి వస్తువు వ్యాపించు విధము కాదు ఎందుకనగా ఆత్మభాగములు 
లేనిది ఆత్మ తన శరీరములో నుండి స్తూల శరీరమునకు కూడ చైతన్యము 
కలిగించుచున్నది 


ఒక దీపము చిన్న పాత్రలో ఉంచినను, లేక పెద్ద గదిలో ఉంచినను 
అచట గల ప్రదేశమంతయు సమానముగనే కాంతిని ప్రసరించును ఈ 
ఉపమానము ఆధారముగా జైనులు జీవి తాను ప్రవేశించు శరీరముల 
ననుసరించి పెరుగుటయో, తరుగుటయో జరుగును అన్నారు 


అద్వైత ప్రవక్త ఆదిశంకరులు ఈ అభిప్రాయముతో ఎకీభవించలేదు 
(శంకర సూత్ర భాష్యము, 2వ అధ్యాయం, 33-36) (1 2-33-36) దేహముతో 
సమానవ్యాప్తి గల ఆత్మలుండుట సాధ్యపడదు అని శంకరసూత్రభాష్యము 
దేహముచే ఆత్మ పరిమితమైనచో దేహమువలెనే అది అనిత్యమగును అనిత్య 
వస్తువగుటచే మోక్షము లేనిదియునగును అంతేగాక ఆత్మ ఒక కొలత గల 
శరీరమును విడిచిపోవునపుడు, మరల నింకొక భిన్నదేహహులలో ప్రవేశించి 
నపుడు అనగా పునర్ణన్మ యందు ఆత్మ కష్టము నెదుర్కొనవలసియుండును 


జైనసిద్దాంతము ప్రకారము ఆత్మ అవసరము ననుసరించి చిన్నదిగాను, 
పెద్దదిగాను మారును అని స్టూలముగా చెప్పవచ్చును కాని కర్మ పదార్ధ 
అణుసమూహములో ఆత్మయందు ఎవి ప్రవేశించునో, ఏవి బయటకు పోవునో 
చెప్పుటకు వీలుపడదు మరి ఎ విధముగా పెరుగుట, తరుగుట జరుగునో 
స్పష్టముగా జైనులు చెప్పలేదు 


నైతిక ప్రవర్తనము, కర్మ స్వాతంత్ర్యము జైన సిద్దాంత ప్రధానాంశములు 


వేదాంతం - కర్మసిద్దాంతము 355 


భగవంతుడు జగమును సృష్టించెను అని గాని, లేక జగత్తు ప్రకృతి నుండి 
జనించినది అని గాని, లేక జగత్తు మిధ్య అని గాని జైనతత్త్వము అంగీకరించదు 
ఎందుకనగా ఆ వాదములు దుఃఖ కారణమును గాని, దుఃఖనివారణో 
పాయమును గాని చూపలేవు అని జైనవాదము 


శాశ్వత స్వభావము గల సత్నదార్ధమున్నదని జైనులు అంగీకరింపరు 
ప్రతి వస్తువునకు జననము, స్థితి, లయములు కలవు వస్తువు నిర్వచనము 
మన దృకృధము ననుసరించి యుండును అన్నారు ఏదైతే జగత్తు రూపములో 
నున్నదో అదే ఆద్యంతములు లేకుండ ఎల్లపుడు ఉండును అని జైనవాదము 
దానికి గుణములు, మార్పులు ఉండను అన్నారు జన్మ సిత, లయములు 
గలది ఎదియైనను ద్యవ్యమే అగును అన్నారు దానికి కొన్ని క్రియాశక్తులు 
ఉండునని భావించారు పదార్ధములలో నున్స మూలద్రవ్యము స్థిరమైనది 
అనియు ప్రతి ద్రవ్యము నందు మార్పులకు లోనగు గుణములుండుననియు 
జైనులు చెప్పారు భౌతిక రూపములు జడముల వలె యధాస్టితిలో ఉండగా, 
ప్రత్యేక ద్రవ్యములు మారుచుండును అన్నారు జీవి మార్పులేనిది కాదు 
మనకు అనుభవములో నున్నదే జీవి అని జైన దృక్పధము దానికి మించిన 
జీవలక్షణములను వారు పట్టించుకొనలేదు ఈ ప్రపంచములో వస్తువులు 
(ద్రవ్యములు) క్రొత్త గుణములను పొందుతూ, పాతవాటిలో కొన్ని వదలుచు 
నిరంతరం మార్పు చెందుచుండును అని జైనతత్త్వము భిన్నత్వములో 
ఎకత్వము జైనుల వాస్తవ జగత్తు దానికి మించినది మరేమియును లేదని 
జైనుల తత్త్వసిద్దాంతము దీనినే భేదాభేదవాదము అనవచ్చును తన భిన్న 
గుణములందు విచ్చిన్నము కానిదై (వేరు కాని) ఉండునదే జైనుల దృష్టిలో 
వస్తుస్వరూపము వస్తువు, గుణము విడదీయరానివి అనేక గుణముల కలదే 
వస్తువు అగునని వారి నిర్వచనం అదియే నిత్యము పరిణామశీలము గలది 
అన్నాడు “అనంత ధర్మాత్మకం వస్తు అని జైనదర్శ్భనము “సర్వవస్తు 
సారరూపమగు ద్రవ్యము ఒకటే”, అది అనేక రూపములను ప్రదర్శించును 


356 అనుష్టాన వేదాంతము 


జననము స్థితి, లయములు దాని లక్షణములు ద్వంద్వ వైరుద్ద్ధ్యములచే 
దానిని వర్ణింపవచ్చును అని రాధాకృష్ణ అభిప్రాయం (1౧6414౧ Philosophy P 
313) 


ద్రవ్యము (పదార్థము) అణువులలో నుండు విధముగానే గుణములు 
వస్తువులకు చెందియుండునే కాని యే ఆధారము లేకుండ ఉండజాలవు 
ద్రవ్యములకు సామాన్యగుణములు మరియు ప్రత్యేక గుణములు కూడ 
నుండును కాని ఎదో ఒక గుణము ఆధారముగ దానినే వస్తువు అనుటకు 
వీలులేదు అయినను వస్తువు లేనిది గుణము కాని, గుణము లేనిది వస్తువు 
గాని ఉండవు వస్తువునకు గుణమునకు సంబంధము లేదు అని న్యాయ 
(గౌతమ న్యాయ సిద్దాంతము అనగా బౌద్దము కాదు న్యాయసిద్దాంతము 
షడ్డర్శనములలో నొకటి) సిద్దాంతము దానిని జైనులు తిరస్కరించారు ఒక 
వస్తువు తన గుణములందే యుండును గుణములే వస్తువునకు 
రూపమునిచ్చును ఇది సంబంధమే కాని స్టితికాదు అన్నారు “వస్తువు తన 
గుణముల నుండి వేరైనదైనచో, అప్పుడు ఒక వస్తువే అనంత వస్తువులుగా 
మారవచ్చును లేక, గుణములు తమ వస్తువునకు పూర్తిగా వెరైనవైనచో, ఇక 
ఒక వస్తువుండుటకు అవసరము ఉండదు” (1౧6140 Philosophy Part | P 
313) అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు 


నిర్గుణ బ్రహ్మవాదమును జైనులు తిరస్కరించారు వస్తు, గుణ 
సంబంధము ఎకకాలమునందుండు సమానత్వము, ఏకత్వము ఇది 
విభజించుటకు వీలుకానిది సహజముగా ఏకరూపము గలది వస్తువు, 
గుణము యొక్క ఐక్య భావము, ఏకత్వము వలన గాని, సంయోగము 
వలనగాని ఎర్పడినది కాదు అన్నారు 


ద్రవ్యము (పదార్ధము) గుణముతో కూడినది అది ఒక రూపమును 
లేక ఒక స్థితిగాని కలిగి యుండవలెను దీనినే మార్పునకు లోనైన పర్యాయము 


వేదాంతం - కర్మసిద్ద్ధాంతము 357 


అన్నారు (౧౦61044100) గుణములు మారవు సాగగొట్టబడు గుణము, 
పసిమి రంగు బంగారము యొక్క గుణములు ఇవి మారవు పర్యాయము 
(modification) అనగా రూపము మారును పర్యాయములను రెండుగా 
విభజించారు 1) ఒక వస్తువు యొక్క ముఖ్యగుణముల పర్యాయములు 
(రూపములు) రంగు నిత్యగుణము అయినను నీటి రంగు మారవచ్చును 2) 
తాత్కాలిక గుణ పర్యాయములు నీటి కాలుష్యము అనగా బురద వంటిది 
మారవచ్చును 


“జీవము , 'అజీవము' అను సర్వ స్వతంత్రములైన రెంటి నుండి - 
విశ్వమంతయు ఎర్పడినది అని జైన సిద్ధాంతము జీవము అనుభవించునది 
(భోక్త), అజీవము (జడము) అనుభవించబడునది (భుక్తి) జీవము చైతన్యము 
కలిగియుండును అజీవము లేక జడము అచేతనము జడమును మనము 
చూచుట ద్యారా, స్పర్శ, వాసన ద్వారా గుర్తించవచ్చును కాని జడమునకు ఈ 
మూడు విధములైన చైతన్యములు (చూపు, స్పర్శ, వాసన) లేవు అందువలన 
జడము ఒక చూడబడు వస్తువు లేక దృశ్యము మాత్రమే ఏదైతే వివిధ 
పదార్థములను చూడగలుగునో, తెలియగలుగునో, సుఖవాంఛ వలన 
దుఃఖమునకు భయపడునో, పరోపకారము మొదలగు సత్కార్య ఫలముల 
ననుభవించగలుగునో అట్టిది మాత్రమే 'జీవము' అన్నారు జైనులు 'జీవము' 

“అజీవము - అనునవి “నేను, 'నేను-కానులకు సంబంధించనవిగాని 
సరిపడునవి గాని కావు వస్తు ఆశ్రయముగా అనగా ద్రవ్యము, లేక పదార్థము 
లేక దృశ్యము (00600) ననుసరించి చేయబడిన వర్గీకరణమే ఈ “జీవ “అజీవ' 
భేదను జీవులు” చేతనములైన ఆత్మలు, శరీరములు కలిగియుండును 
ఆత్మలు పదార్దములకు భిన్నమైనవి అందువలన అవి శాశ్వతమైనవి (eternal) 
అజీవములలో తిరిగి రెండు రకములు 1) రూపము లేనివి అవి ధర్మము, 
అధర్మము, ఆకాశము, కాలము మొదలగునవి 2) పదార్థము లేక పుద్దలములు 
రూపము కలవి 


358 అనుష్టాన వేదాంతము 


అజీవ ద్రవ్యములు ఆకాశము, ధర్మాధర్మములు, కాలము రూపము 
లేనివి ఆకాశము రెండు విధములు అన్నారు వస్తువులతో కూడిన ఈ 
లోకమంతయు “లోకాకాశము' అన్నారు పైన శూన్యముగా కనబడు 
అకాశమునకు “ఆలోకాకాశము' అని పేరు పెట్టారు “విభజించుటకు 
వీలుపడని పుదలము యొక్క అణువుచే అడ్డగింపబడినదై, అన్ని పదార్ధముల 
అంశములకు స్థలమును ఇచ్చునదే ప్రదేశము” అని నిర్వచించారు జైనులు 
ఆ ప్రదేశము నందు ధర్మము యొక్క అంశము, అధర్మము యొక్క అంశము, 
కాలము యొక్క అంశము మరియు ఎన్నో పదార్ధముల అణువులు 
సూక్ష్మరూపమున నుండవచ్చును అన్నారు ప్రదేశము అనునది చలనమునకు 
గాని, నిశ్చలత్వమునకు గాని స్థితిరూపము కాదు ధర్మము అనునది చలన 
నియమము 


ధర్మమునకు రుచి, రంగు, వాసన, శబ్దము, స్పర్శ ఉండవు 
ధర్మము లొకమంతయు వ్యాపించియున్నది విడదీయరాని సంబంధము 
కలిగి అది అవిచ్చిన్నమై (00౧1౧60649) యున్నది అది ఆకాశమంతయు 
వ్యాపించియున్నది దానికి వ్యాప్తి యున్నది వాస్తవమునకు ఎకప్రదేశము 
నందున్నను, వ్యవహారికముగా అది పెక్కు ప్రదేశములను ఆక్రమించి 
యుండును అది అమూర్తము అనగా శరీరము లేనిది, అవిచ్చిన్నము 
(continuous) అయినది అది రూపము లేని స్వభావము కలదైనను 
అనంతరూపములు కలది, దృశ్యమునందు, అదృశ్యమునందు ఉండు శక్తి 
కలది అందుచే అది నిత్యమైయున్నది చలనముచే అది చలించదు కాని 
చలించు స్వభావము గల జీవములకు, పదార్థములకు చలించుటకు దోహదము 
చేయును ఉదాహరణగా జైనులు నీటిని చెప్పారు నీరు తాను కదలదు కాని 
తనయందు చేపలు కదలుటకు దోహదము చేయుచున్నది ద్రవ్యమునకు 
ఉండు ప్రత్యేక గుణములేవియును ధర్మమునకు లేవు అయినను అది 
స్వయంసమర్గమైన యునికి కలిగియున్నది అది చలనమునకు కారణము 


వేదాంతం - కర్మసిద్దాంతము 359 


కాదు అయినను అది చలనమునకు అవకాశము కల్పించు చున్నది అనగా 
చలనమునకు అది మాధ్యమము (౧౭౮61౪౧౫) 


అధర్మము నిశ్చలత్వమునకు బీజము (మూలము) దానికి ఇంద్రియ 
గుణములుండవు రూపముండదు అది లోకాకాశమంతయు నిండియున్నది 
ధర్మము, అధర్మము రెండును క్రియారహితములు, రూపము లేనివి, అణు 
రహితములు, విడదీయరానివి, చంచలత్వమునకు, నిశ్చలత్వమునకు అవి 
ఉదాసీనహేతువులు (Indifferent) వాస్తవ హేతువులు వేరుగానున్నవి 
లేనిచో వస్తువులు నిత్యము చలించునవో, ఎన్నడు చలనము లేనివో యగును 
ధర్మాధర్మములు చంచలత్వము, నిశ్చలత్వము ననుసరించి యుండవు కాని 
చలించునట్టి, చలనములేనట్టి అన్ని వస్తువులకు ఆధారభూతమైన శక్తులు 
ధర్మాధర్మములు _ చెల్లాచెదరుగా నున్న వన్తుసమూహమునకు ఒక 
క్రమస్థానమును కలుగజేయునవి ధర్మాధర్మములు 


జైనతత్వమున ధర్మ అధర్మములు అనగా పుణ్యపాపములు కావు 
ఇది ప్రధాన విషయము అవి వస్తువులకు చలనము, విశ్రాంతి కలుగజేయు 
శక్తులు ఆకాశము ధర్మాధర్మములతో కూడి యున్నది అది జీవులకు, 
ద్రవ్యములకు (పదార్థములకు) స్థితి కలిగియుండుటకు దోహదము చేయు 
చుండును జీవులు, ద్రవ్యములు ఉండుటకు ఆకాశము స్థానమిచ్చినది 
ధర్మముచే నవి చలించును అధర్మముచే నవి నిశ్చలమగును 


కాలమును గూడ ఎదో ఒక విధమైన ద్రవ్యముగా అప్పుడపుడు 
జైనులు చెప్పారు కాలమనునది ఒక సూత్రము ప్రపంచమంతయు ఈ 
కాలసూత్రముతో నిండియున్నది ఈ కాలసూత్రమందు ఈ విశ్వము యొక్క 
"గతి పరంపరలన్నియు ఇమిడియున్నవి అపుడపుడు ఏర్పడు మార్పుల 
యొక్క సమగ్ర రూపమె కాలము అనుకొనుట పొరపాటు అన్నారు కాలము 
ఒక అనంతమైన గమనము భూతము నుండి భవిష్యత్తులోనికి ప్రవహించు 


360 అనుష్టాన వేదాంతము 


అవిచ్చిన్న స్వరూపము కాలమునకు అస్తిత్వము ఉన్నది, కాని పరిమాణము 
లేదు దానికి వ్యాప్తి లేదు ఎందుకనగా అది ఎకముఖముగా మాత్రమే 
ఉండును (UNIlateral) కాలము రెండు విధములని అన్నారు ఆది, అంత్య 
రూపములు లేనిది శాశ్వతకాలము ఆది, అంతములు, గంటలు, 
నిమిషములుగా భిన్నత్వము గల కాలమును తాత్కాలిక కాలము అన్నారు 
శాశ్వతకాలమును కాలమనియు, తాత్కాలిక కాలమును సమయము అన్నారు 
సమయమునకు కాలము ముఖ్యకారణము పరిణామము వలన మార్పులలో 
ఉనికి గ్రహింపబడెను మార్పుల వలన గాని వస్తువులలోని చలనము వలన 
గాని తాత్కాలిక కాలము (relative time) తెలియును అన్నారు కాలము 
చక్రమనియు, కొంతకాలమునకు అన్ని రూపములు నశించును గాన కాలము 
నాశనరూపమని గూడ చెప్పారు 


ఇక అసలు పదార్థము లేక పుద్దలము అనగా జైనులు ఏమి 
నిర్వచించారో తెలిసికొనవలసియున్నది ఇంద్రియములకు కనబడు శరీరములు, 
మనస్సు, కర్మలు మొదలగునవి మూర్తి అనగా రూపము గలవి అన్నియు 
పుద్గలములు “శబ్దము, సంయోగము, సూక్ష్మత్వము, స్టూలత్వము, ఆకారము, 
విభాగము, అంధకారము, ప్రతిమ, కాంతి, ఉష్టములతో కూడిన గుణము 
లన్నియు పుద్దలమునకు చెందినవి” (1౧61౧ Philosophy P317) పరిమాణము 
నిర్ణయించుటకు సాధ్యము కాని గుణము, నిత్యము అయిన వస్తువు పదార్థము 
(పుదలము) పదార్థము పెరుగును, తరుగును కాని అణువుల సంఖ్య 
మాత్రము పెరగదు, తరగదు పదార్ధము గి రూపమునైనను పొందును, ఎ 
గుణములనైనను పొందగలదు చలన స్వభావము గల శక్తి యొక్క వాహనమే 
పుద్గలము (పదార్థము) అన్నారు పుదలమునకు ఈ చలనశక్తి యుండును 
ఈ చలనము రెండు విధములు 1) పరిస్పందన (౪/10/1100 or simple 
motion) 2) పరిణామము (evolution) ప్రపంచమునకు పుద్గలము భౌతిక 
మూలాధారము పదార్థము ఆరు విధములు అన్నారు ఇవి “స్పష్టతి, 


వేదాంతం - కర్మసిద్దాంతము 361 


'స్వచ్చత ననుసరించి యుండును స్పర్శ, రుచి, వాసన, రంగు, శబ్దము 
అనునవి పుద్దలము యొక్క లక్షణములు ఆత్మలు, ఆకాశము తప్ప 
మిగిలినవి అన్నియు పదార్ధము నుండి పుట్టినవే అని జైనవాదన మనకు 
కనబడు వస్తువులు స్టూల పదార్ధములు ఇంద్రియములకు కనబడని 
సూక్ష్మపదార్థము కూడ ఉన్నది ఈ సూక్ష్మప దార్గమే భిన్న పరిమాణములకు 
(degrees) చెందిన కర్మ రూపముగా మారును అని జైన ద్రవ్య సిద్దాంతము 


ప్రపంచమంతయు అణువులతో ఎర్పడినది ఇది జైన ద్రవ్య 
సిద్దాంతములో ప్రధానాంశము మనకు కనబడుచున్న వస్తువులు 
సరమాణువులచే ఏర్పడినవి సంపూర్ణము, సమానము అగు లక్షణములు 
గల్గిన పుద్గలము విడిపోయి (breaks ౪౮౧) గుణభేదములు గల అణువులుగా 
మారును అణువునకు ఆది, మధ్య, అంత్యములు లేవు అణువు సూక్ష్మమైనది, 
నిత్యమైనది అది సర్వాతీతమైన చివరిది (411౧౧6) అది దేని నుండి పుట్టినది 
కాదు దానికి నాశనము లేదు దానికి మూర్తము అనగా శరీరము లేదు కాని 
అన్ని శరీరములకు ఆధారము సర్వజ్ఞాడైన (0౧౧18018౧0 కేవలుడు ఒక్కడు 
మాత్రమే తన దివ్యదృష్టితో చూడగల రూపము అణువునకున్నదని యొకప్పుడు 
చెప్పబడినది అణువులకు బరువుండును తేలికైన పదార్థములు పైకి, 
బరువైన పదార్థములు క్రిందకును కదులును ప్రతి అణువు ప్రదేశములో 
(space) ఒక బిందువు లేక స్థలమును (point of space) ఆక్రమించును 
సూక్ష్మష్థతి యందు (54016 state) స్థూలముగా (gross) ఒక అణువు 
స్థానమునందును అసంఖ్యాకములైన అణువులాక్రమించును ప్రతి అణువునకు 
ఒక విధమైన రుచి, రంగు, వాసన, స్పర్శ యుండును ఈ గుణములు 
స్థిరమైనవి, శాశ్వతమైనవి కావు పరస్పర ఆకర్షణ గల అణువుల సంయోగముచే 
ద్రవ్యము (పదార్ధము) ఏర్పడును సంయుక్తాణువులను స్కంధములు 
అన్నారు స్కంధములు ఇతర స్కంధములతో కలియుచుండును పుధలము 
అణువులందును, స్కంధములందును ఉండును ఆకాశము, ధర్మము, 


362 అనుష్టాన వేదాంతము 


అధర్మము అణువుల చలనము వలన ఎర్పడును స్కంధములు రెండు 
అంతకు మించిన సంఖ్యలో సంయోగము చెందుచుండును ఈ విశ్వమే ఒక 
మహాస్కంధము అన్నారు ఈ ప్రపంచమందలి అన్ని పరివర్తనములకు అణు 
సంయోగ వియోగములే కారణము వ్యతిరేక స్వభావము గల అణువులే 
సంయోగము చెందుచుండును వివిధ భూతములకు (616౧6౧15) అనువైన 
లక్షణములను కలిగించి, వాటితో అణువులు భూత (616౧16౧6) రూపము లను 
ఏర్పరచుచున్నవి ఈ విశ్వములో ఎన్ని విధములైన భూతములున్నవో 
(elements) అన్ని విధములైన అణువులున్నవని న్యాయ, వైశేషిక దర్శన 
సిద్దాంతము మూలములైన అణువులలో గుణభేదములున్నవని జైనులు 
అంగీకరించరు ఒకే లక్షణములు గల అణువులు భిన్నరూపములలో 
సంయోగము చెందుట వలన భిన్నములైన భూతములు (elements) 
ఎర్పడుచున్నవని జైనద్రవ్య సిద్ధాంతము 


జైనతత్త్వ సిద్దాంతములో కర్మద్రవ్యరూపము కలది దీని ప్రకారము 
భావములు, ఊహలు మన శీలమును ప్రభావితము చేయును అది మన 
ఆత్మకు సంస్కారములు కల్పించును మార్పు కూడ కలిగించునని చెప్పబడినది 
కర్మ ఒక శక్తి అది ద్రవ్యాత్మకం పదార్థము సూక్షరూపము కర్మరూపము 
ఎర్పడుటకు తగిన సూక్ష్మపదార్ధము జగత్తులో అంతట నిండియున్నది 
పుణ్యపాపఫలములు కలిగించు ప్రత్యేకమైన శక్తి యీ సూక్ష్మ పదార్థమునకు 
గలదు బయటనున్న ప్రపంచముతో కలుగు సంబంధము వలన ఆత్మ 
యందు యీ సూక్ష్మపదార్ధము ప్రవేశించును ఇందువలననే కర్మ శరీరం 
ఎర్బడును ఆత్మ మోక్షము పొందు వరకు యీ కర్మ శరీరము దానిని వదలదు 
ఈ కర్మ పదార్థమే ఆత్మతేజస్సుకు అడ్డముగా నుండును జీవులు భావకర్మయును, 
దేహములు ద్రవ్యకర్మను అనుసరించును అని జైనమతము వాస్తవమునకు 
యీ రెండును ఒకటియే కాని ఒకటి చేతనము (60౧501015), రెండవది 
అచేతనము (౧౦౧౦౦౧95౧1౦౪5) దీని మూలముననే ఆ భేదము కలిగినది 


వేదాంతం - కర్మసిద్దాంతము 363 


మనము చేయు ప్రతికర్మ తన సంస్కారమును జీవునిపై ముద్రెంచును ఆ 
ముద్ర భవిష్యత్తులో జరుగు కర్మలకు పునాదియగును ప్రతి కర్మయు 
మానసిక సంస్కారమునకు కారణమగును _ కర్మలన్నియు తమకు 
అనుగుణములైన ఫలితములనిచ్చును తగిన ప్రయత్నముతో కర్మ 
ఫలితములను అనుభవములోనికి రాకుండ చేయవచ్చునని జైనవాదన 
అయినను కర్మ “నివురు గప్పిన నిప్పు వలె నాశనము కాకయుండును 
అన్నారు 

ఈ విధముగా జైనకర్మసిద్దాంతము ఒక ప్రత్యేకత కలిగి యుండినను, 
సంప్రదాయకర్మ సిద్దాంతముతో పోలికలు కలిగి యుండినట్లు కనబడును 
కర్మ అణు స్వభావముతో పదార్థరూపము కలిగి యుండునని అన్నారు కర్మ 
“అధోగురుత్వము ను (downward gravity), ఆత్మ 'ఊర్ణ్వగురుత్వమును' 
కలిగి యుండునని జైనవాదన కర్మ ద్రవ్యములోని అణువులు అనంతములు 
మనస్సు, దేహము, వాక్కు ద్వారా కర్మపనిచేయును పరిస్పందన (VIbraton) 
వలన మనస్సు, వాక్కు శరీరము చేతనమగును ఈ చేతనము (౭01/1) 
ద్వారా జీవుని (ఆత్మ) యందు పరిస్పందన తరంగములు ఏర్పడి దాని ద్వారా 
పదార్థమును ఆకర్షించు శక్తి కలుగును అన్నారు కర్మ వలన ఆత్మ యందు 
క్రోధము, గర్వము, ఆశ, మోసము వంటి ఉద్రేకములు కలుగును ఈ 
ఉద్రేకముల వలన ఎక్కువ (౧౧౦9) కర్మ పదార్థమును ఆకర్షించుటకు ఆత్మకు 
శక్తి ఏర్పడును ఈ విధముగా ఆత్మకు ద్రవ్యముతో బంధము ఎర్పడును 
అన్నారు ఎంత కర్మ పదార్థం ఆత్మలోకి ప్రవహించును అనునది వ్యక్తి యొక్క 
కోరికల, ఉద్దేశ్యము యొక్క, స్థితిగతుల తీవ్రత (౧1609100 పై ఆధారపడి 
యుండును కర్మద్రవ్యము, ఆత్మతో కలియుట వలన “కర్మణ శరీరము” 
ఎర్పడును అన్నారు ఈ కర్మప్రవాహమును నిరోధించగలిగినపుడు కర్మబంధము 
నుండి విముక్తి కలుగును కర్మ ఫలితములMు అనుభవించుట ద్వారా కూడా 
నిల్వయుండిన కర్మ పదార్ధ ప్రభావము నుండి విముక్తి పొందవచ్చును అని 


364 అనుష్టాన వేదాంతము 
కూడ అన్నారు 


పదార్థమునకు, పదార్ధము వలన ఏర్పడు వస్తు రూపమునకు 
భిన్నమైనవి జీవులు జైనులు “జీవ' అను శబ్దమును (మాట) అనేకార్ధములలో 
ఉపయోగించారు ప్రాణము, శక్తి, ఆత్మ చైతన్యము, బాహ్య ప్రపంచమునకు 
భిన్నమైన చేతనానుభవము, అని “జీవ శబ్దమునకు అర్థముగా చెప్పారు 
జీవులు అసంఖ్యాకములు అందు అనేక జాతులు కలవు ప్రధానముగా అవి 
1) నిత్య సిద్ధ జీవులు, 2) ముక్తులు, 3) బద్ద జీవులు ముక్తజీవులకు 
దేహములుండవు వారు సర్వబంధములకు అతీతముగా నుందురు బద్ధజీవులు 
పదార్థమునకు బద్భులు, మోహములకు దాసులు, వారు అనంతమైన “పునర్ణన్మల 
పరంపరలో బంధితులగుదురు నిత్యసిద్ధజీవులు సంపూర్ణ పవిత్రరూపులు , 
పదార్థదోషము వీరిని అంటదు వీరియందు ఆత్మ-పదార్థ బంధపాశము 
ఉండదు అజ్ఞానము వలన తానే పదార్థమని జీవుడు భ్రాంతిలో నుండును 
అన్నారు ముక్తజీవులు దోషములకు అతీతులు ముక్తజీవి పవిత్రుడైన ద్రష్ట 
(చూచువాడు) ముక్తజీవియే ఉపనిషత్తులందు చెప్పబడిన “ఆత్మ ఆత్మ 
స్వయంస్థితి గలది లోకానుభవ ప్రమాణముతో నిశ్చితమైనవి బద్ధజీవులు 
“ఈ రెంటి స్వరూప స్వభావములను స్పష్టపరచుటలో జైనతత్త్వములో 
గందరగోళము ఎర్పడినది” అని అద్వెతవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు 
(indian Philosophy, Voll, P 321) i 


ఆత్మ సర్వదా పదార్థ సంబంధము కలిగియుండును కర్మ యీ 
సంబంధమునకు కారణము ఒక్క సిద్ధావస్థ (స్థితిలో యీ బంధముండదు 
ఆత్మ అన్ని స్థితులలోను అవిచ్చిన్నముగా నుండును అది దేహము నుండి 
ఏర్పడినది కాదు ఒక క్రొత్త పదార్థము ఏర్పడుట గాని, ఉన్న పదార్థము 
నాశనము పొందుట గాని జరగదు అని జైనులు అంగీకరింతురు అణువుల 
సంయోగము వలననే నూతన రూపములు ఎర్పడును జీవులు అనేకములు 
అవి అన్నియు నిత్యములు జీవుల మూలరూపమైన చేతనత్వము నశింపదు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 365 


జీవులకు పరిమాణము (5126) గలదు అది భిన్నభిన్నముగా 
నుండును ఎప్పటికి ఎ దేహములందు ఉండవలెనో ఆ దేహ పరిమాణముల 
ననుసరించి జీవపరిమాణము పెరుగుట, తరుగుట జరుగును జెనుల 
అహింసా సిద్దాంతమునకు అనుకూలముగా జీవులలో యీ భేదవాదము 
ఏర్పడినది చర్మము (స్పర్శ), కళ్లు, చెవులు, నాలుక ముక్కు అను అయిదు 
జ్ఞానేంద్రియములు గల జీవులు ఉత్తములు అన్నారు స్పర్శేంద్రియము 
(చర్మము) మాత్రమే గల జీవులు అధమములు అన్నారు మిగిలినవి 
మధ్యమములు ఉత్తమ జీవులగు మానవులకు, దేవతలకు ఆరవ 
ఇంద్రియమగు మనస్సు ఉన్నది ఇది అంతరింద్రియం దాని వలన వారు 
వివేకము గల జీవులు ఇంద్రియములు దేహములు కలిసి ఆత్మస్థితి 
(essence of the soul) కానేరవు విటికి అంతర్భూతము, ఆధారము అయిన 
చేతనత్వము (C0n5610u5n౧e55) జీవుల ప్రధాన లక్షణం జీవలక్షణమైన 
జ్ఞానము జీవుణకి భిన్నము కాదు జ్ఞానమార్గములు అనేకములుండుట వలన 
లోకములు అనేకములుగా ఏర్పడినవి అని జైనజ్ఞానుల అభిప్రాయము 


జననం, మరణం, జననములలో ఆయా సమాన భూత శరీరములనో 
(elemental bodies),ఇతర భూత శరీరములనో పొందుచుండును ఇవి కొన్ని 
స్టూలములు మరికొన్ని సూక్ష్మములు సూక్ష్మములు కంటికి కనబడవు 
మొక్కలు మొదలగునవి ఒకే ఇంద్రియము కలవి మొక్కల లతలు జీవి 
దేహములు కావచ్చును ఇతర తత్వజ్ఞాలు లతలు కూడ జీవులే అని చెప్పినను 
జైనులు మాత్రము యీ సిద్ధాంతమును విశేషముగా వృద్ది చేశారు జీవి దశ 
దేహ దశ ననుసరించి యుండును జడపదార్థము నందు జీవచైతన్యము 
నిగూఢమైయున్నది చేతనమైన (401/6) దేహమునందు అది చలించుట 
ప్రారంభించినది మనుష్య దేహములో చేతనత్వము (0005010050693) 
చురుకుగా నున్నది 


366 అనుష్టాన వేదాంతము 


జీవునకు రూపము లేదు అయినను జ్ఞాన లక్షణము కలిగి 
యుండుట వలన కర్మఫలము అనుభవించుచున్నాడు అందుచే 
దేహపరిమాణము కలిగి యున్నాడు జీవి మార్పులను పొందుచుండును 
లేనిచో జీవుడు కారణమునకు కర్త కాజాలడు (0404594! agent) జీవి 
భావములకు ఉపాదానకర్త (భౌతిక కారణము) అన్నారు కర్మ పదార్ధము 
నిమిత్తమాత్రము కారణము ఉదాహరణగా కుమ్మరి కుండలు చేయుట 
చెప్పారు కుమ్మరి జీవి యందు కుండను గురించిన భావన ఉన్నది తరువాత 
అది మట్టికుండ రూపములో బయటపడినది అనేకరూప పరిణామములున్నను 
జీవి తన సహజ స్వభావమును అవిచ్చిన్నముగా నిలుపుకొనును జనన 
మరణములు జీవికి పర్యాయపదములు మాత్రమే ముక్తజీవి, సంసార 
బంధములో నున్న జీవునితో నేకముగానే ఉండును (One wth) అనగా జీవి 
నిరంతరము పరిణామ ప్రవాహ వల యందు తగుల్కొని యుండనవసరము 
లేదు అనగా శరీరముతో నిమిత్తము లేకుండ జీవి ఉండగలదు చైతన్యము 
ఒక స్వతంత్ర శక్తి దానికి పదార్థముతో సంబంధము అవసరము లేదు అది 
ఆది, అంతములేని శాశ్వతశక్తి అణు సముదాయములు విచ్చిన్నమై 
నాశనమగుచుండును 


అజీవ ద్రవ్యములు అయిదుగా చెప్పబడినవి అవి 1) ధర్మము, 2) 
అధర్మము, 3) ఆకాశము, 4) కాలము, 5) పుద్దలము లేక పదార్థము ఇందు 
మొదటి నాలుగు రూపము లేనివి చివరిది పుదలము రూపము కలది ఆరవ 
ద్రవ్యము జీవము అని జైనమతము ఈ ఆరింటియందు కాలము తప్ప 
మిగిలినవి రూపసంబంధము కలవి అని ఊహించారు కాలము సత్యమైనది 
కాని దానికి రూపము లేదు కాలము ఒక స్వతంత్రస్థితి గల ద్రవ్యము అని 
జైనద్రవ్య సిద్దాంతము ఒకే స్థలమునందు అనేక ద్రవ్యములున్నను అవి తమ 
స్వభావములందు మార్చులేకుండ పరస్పరము ప్రవేశశక్తి కలిగియుండును 
జైనులు చెప్పిన ఆరు ద్రవ్యములు వైశేషికులు చెప్పిన తొమ్మిది భూతములు 


వేదాంతం - కర్మసిద్దాంతము 367 


(elements) కంటే భిన్నమైనవి వైశేషికులు చెప్పిన తొమ్మిది భూతములు 1) 
భూమి, 2) జలము, 3) అగ్ని, 4) వాయువు, 5) ఆకాశము, 6) కాలము, 7) 
దిక్కు, 8) మనస్సు, 9) ఆత్మ కాని జైనులు ఇందు మొదటి నాలుగు 
పదార్ధములు అన్నారు ఇంద్రియములకు అనుకూలమైన పదార్ధ లక్షణములు 
వాటికి కలవు అన్నారు కలియుటకు వీలగు అంశములు, పరస్పర ప్రవేశము 
ద్వారా మార్పు పొందుట వలన పదార్ధము ద్రవ్యమగును శబ్దము ఆకాశము 
నుండి వచ్చును అన్నారు వైశేషికులు కాని పదార్ధ అంశముల ప్రకంపనల 
(vibrations) వలన శబ్దము జనించును అని జైనుల వాదన 


పైన చెప్పబడిన ఆరు ద్రవ్యములలో జీవము, పుధ్గలము 
ప్రధానమైనవి మిగిలినవి ఆ రెండింటి పరస్పర చర్యల (అనగా ఒకదాని పైనొకటి 
పనిచేయుట వలన) ఫలితములు జీవి పదార్ధబద్దుడగుటయే సంసారము 
జీవ, పుద్దలములు క్రియతో కూడిన ద్రవ్యములు, అనగా ఒక చోట నుండి 
మరియొక చోటికి చలించుచుండు ముఖ్య కారణములు ధర్మము, అధర్మము 
చలనమునకు అవకాశము కల్పించును కాని అవి మార్పులకు ప్రత్యక్షముగా 
గాని పరోక్షముగా గాని కారణములు కానేరవు అందువలననే వాటి క్రియతో 
కూడిన, క్రియతో కూడని ద్రవ్యములు అన్నారు కర్మవలన జీవ, అజీవములకు 
అనుబంధము కలుగును కర్మోత్పత్తి, ఫలితము, నాశనము, జీవఅజీవములు 
ఇవి జైన తత్త్వ సిద్దాంత అంశములు జీవ, అజీవము ప్రధాన నియమములు 
(principles) అవి రెండును సాధారణముగా కలిసి యుండును అజీవ 
బంధము నుండి విముక్తియే జీవునికి మోక్షము అన్ని కర్మముల గమ్యము 
(602) మోక్షమే కర్మ చేయకుండుట, లేక కర్మ నాశనముచే ఈ గమ్యము 
సిద్ధించును “'సంవరము , 'నిర్ణరము అనురెండు పదములు కర్మసిద్దాంతములో 
జైనులుపయోగించారు “సంవరము అనగా ధర్మనియతి తీర్ణంకరుల 
బోధనల ననుసరించి మనోవికారములైన కామక్రోధాది గుణములను 
నిరోధించుట ద్యారా సంవరమును సాధించవచ్చునన్నారు 'నిర్ణరమును 


368 అనుష్టాన వేదాంతము 


పూర్వపాపములను కరిననిష్ట ద్వారా నాశనము చేయుట అని నిర్వచించారు 
'సంవరము' ద్వారా కర్మజీవియందు ప్రవేశించకుండ నిరోధించవచ్చు అన్నారు 
పూర్వము చేసిన పాపములను “నిర్ణరము ద్వారా నాశనము చేయవచ్చును 
అన్నారు. “ఆశ్రవము' అనగా లోనికి ప్రవహించుట బంధముల వలన 
'సంవర', 'నిర్ణరముల' అవసరము ఏర్పడినది ఇతర పదార్ధములు జీవునిలోనికి 
ప్రవహించుటయే 'ఆశ్రవము' జీవుని దేహమునకు బంధించునది బంధము 
అది అయుక్త విశ్వాసము (మిధ్యా దర్శనము), అవిరతి (పరిత్యాగము లేకపోవుట) 
(non-renunciati0n), ప్రమాదము (అజాగ్రత్త), కల్మషము (౧25510౧5), వాక్కు, 
మనస్సు, దేహముల వలన జీవిలో కలుగు ప్రకంపనల (VIbrations) వలన 
కలుగును ఒక వస్తువు ఏది కాదో అదేనని భ్రమించుట మిధ్యాత్వము ఆశ్రవ 
బంధములు దుష్కర్మఫలితములు సత్రవర్తనము ద్వారా కర్మనిర్మూలమగును 
భావములు కర్మను నిర్ణయించును అన్నారు 


జీవిలో నుండు కర్మ పదార్థమే జీవి జన్మకు కారణమగును జీవికి 
విజ్ఞానము, అంతర్‌జ్ఞానము (దివ్యదృష్టి) (knowledge and intuition) 
సహజములు ఇవి కలుషితమగుటకు కర్మయే కారణము మోక్షము 
సిద్దించు వరకు జీవి పూర్తిగా పదార్థము నుండి బయటపడడు ఆ విధముగా 
జీవికి కాలుష్యమేర్పడును కర్మగా మారుటకు ముందు సూక్ష్మ పదార్ధము 
జీవిలోనికి ప్రవాహమై ప్రసరించును ప్రతి ప్రత్యేకమైన కర్మ ఏదో ఒక చర్య 
వలన ఎర్పడును ఆ చర్య మంచిది కాని, చెడు కాని, ఉపేక్షతో కాని లేక 
నిర్ణక్ష్యముగా చేసినది కాని కావచ్చును ఆ కర్మ సుఖదుఃఖ ఫలితముల 
నిచ్చుచుండును ఒక కర్మ తన ఫలితమునిచ్చునపుడు, అది జీవము నుండి 
తుడిచివేయబడును ఇది నిరంతరాయముగా జరిగినపుడు మరెన్నడు జీవుని 
యందు కర్మఫల ప్రవేశం జరగకుండ పదార్థ కాలుష్యమంతయు పూర్తిగా 
తుడిచివేయబడి జీవి శుద్దమగును కాని దురదృష్టము వలన కలుష 
ప్రవేశము, ప్రక్షాళనము ఒకే సమయమందు జరుగుచుండుటచే జీవి సంసార 


వేదాంతం - కర్మసిద్ధాంతము 369 


చక్రమందు బంధింపబడియే యుండును మరణకాలమున జీవి తన కర్మణ 
శరీరమును పాంది, కొన్ని క్షణములలో పునర్జన్మ పాందవలసిన చోటికి పోయి 
నూతన దేహములో ప్రవేశించి, దాని పరిమాణముననుసరించి తాను పెరుగుట, 
తరుగుట జరుగుచుండును ఐహిక (౧౬4౧౮౬౧6) బద్ద జీవులను జన్మ 
స్థానముల ననుసరించి నాలుగు రకములుగా నిర్ణయించారు 1) నరకములో 
పుట్టినవి 2) జంతు ప్రపంచములో పుట్టినవి 3) మానవ సమాజములో 
పుటినవి 4) దేవతల సమాజములో పుట్టినవి 


విధి, స్రష్ట, విధాత, దైవం, పురాకృత కర్మ ఈశ్వరుడు, ఇవి అన్నియు 
కర్మకు పర్యాయపదములు అన్నారు జైనులు ఒకరి కర్మఫలమును మరొకరు 
అనుభవించుటకు వీలుపడదు అని జైనకర్మ సిద్దాంతములో ఒక అంశము 
కర్మఫలము అనుభవింపక తప్పదు అని కూడ అన్నారు వర్ణవిభాగము 
(కులములు) జైనులు నిరసించలేదు కాని శీలము బట్టి మాత్రమే వర్ణము 
గ్రహించారు “తాను చేయు కర్మ వలన నొకడు బ్రాహ్మణుడో, క్షత్రియుడో, 
వైశ్యుడో, శూద్రుడో అగును ఎవ్వనిని ఎ కర్మలు అంటవో వానిని మేము 
బ్రాహ్మణుడందుము" (Indian Philosophy ౪0! | P 328) అని అన్నారు 


జైన సిద్ధాంతములో దుష్కర్మకు ఉద్దేశము ప్రధానము కాదు 
ఉద్దేశము ఉన్నను, లేకున్నను (1౧16౧0 అనగా ఉద్దేశపూర్వకముగా కాక 
యాదృచ్చికముగా పాపము జరిగినను చెడుకర్మయే ఆకర్షించబడును అని 
విశ్వసించారు ఇది బౌద్ధ సిద్దాంతమునకు వ్యతిరేకము బుద్ధి పూర్వకము కాని 
కృత్యములు, దుష్కృత్యములైనను చేసిన వ్యక్తిని దోషిగా నిర్ణయించుట కుదరదు 
అని బౌద్ద సిద్ధాంతము కాని దురుద్దేశము ఉన్నను లేకున్నను దుష్కృత్యములు 
పాపములే అని మహావీరుడు ఉద్దాటించాడు దురుద్దేశము అనునది 
పాపమును అధికము చేయు అంశము మాత్రమే అన్నారు దురుద్దేశము వలన 
ఆత్మ (జీవి) యందు ప్రకంపనలు ఎక్కువై ఎక్కువ కర్మను ఆకర్షించును అని 
నిర్వచించారు 


370 అనుష్టాన వేదాంతము 


ఈ విధముగా జైనుల కర్మ సిద్దాంతము ఒక ప్రత్యేకతను 
సంతరించుకున్నది 


1 కర్మ అనునది సూక్ష్మపదార్ధము పద్గులము (పదార్థము) నుండి కర్మ 
ఎర్పడును కర్మలు జీవుని వైపు ఆకర్షించబడును 

2 మనసు ఒక పదార్ధ అస్తిత్వము అది కర్మ యొక్క ఉత్పత్తి కొన్ని జీవులకు 
మాత్రమే మనను భౌతిక లక్షణము ఎందుకనగా యీ ప్రపంచమున కొన్ని 
జీవులకు మనసు (4100) ఉండదు కాబట్టి 

3 క్రోధము, కామము, గర్వము, ఆశ మొదలగు మానసిక స్థితులు పదార్థము 
నుండి జనించినవే అవి భౌతికములు (Matenal) 

4 తప, ధ్యాన, ప్రాయశ్చిత్తముల ద్వారా గతములో ఏర్పడిన కర్మలను 
నిర్మూలించవచ్చు 

5 కర్మలు పదార్థ స్వభావము కలవి కావున, ఉద్దేశము మాత్రమే కర్మకు 
మూలము కాదు అన్నారు ఉద్దేశము లేనంత మాత్రమున చెడు కర్మ 
ఆకర్షింపబడకుండ ఉండదు 


6 కరిన నియమముల ద్వారా కర్మను నిరోధించవచ్చును అన్నారు 
ప్రాయశ్చిత్తము, తపస్సులకు ప్రాముఖ్యముండుట వలన జైనకర్మ 
సిద్దాంతమందు సర్వమునకు అదృష్టము ప్రధానమని లేక సర్వం పూర్వ 
నిర్ణీతము అను విశ్వాసములకు ఆస్కారము లేదనిపించును 


జైనమతము తాపసిక ప్రవృత్తికి, పరిశుద్ధ స్వభావమునకు ప్రాధాన్యము 
యిచ్చినది ఇతర మతముల కంటే ఇందు తపోసాధనకు ముఖ్యస్థానము 
కలదు అహింస, సత్య, దానవ్రతములు, బ్రహ్మచర్యము, పరిత్యాగము 
(renunciation) అనునవి హిందూ బౌద్ద, జైనమతములందు దాదాపు 
సమముగానే కనబడును, కాని వాటి దృకృధములందు భిన్నత్వము గోచరించును 
ద్రవ్యసూత్ర ఆధారముగా రూపొందిన జైనుల కర్మసిద్దాంతమే దీనికి కారణము 


వేదాంతం - కర్మసిద్దాంతము 371 


కావచ్చును కర్మ లేక చర్యలు (20t1y) చేయకుండ నిరోధించుట ద్వారా 
క్రొత్త కర్మ ఆకర్షింపబడకుండ చేయవచ్చును అని జైన దృకృధము కాని 
భగవద్గీత కర్మ చేయకుండ ఎ జీవి మనలేడు అని చెప్పింది 


కర్మ ఉద్దేశము (104100) ద్వారా ఎర్పడును అని బౌద్ద సిద్ధాంతము 
అందుచే ఉద్దేశమును నిర్మూలించిన కర్మలుండవు అన్నారు అందువలన 
శరీరమును కృశింపజేయు కరోర నియమములు బౌద్ధమునందు లేవు 


మానవ చర్యలు కామము (కోరిక) ద్యారా రూపొందును అని 
భగవద్గీత (18-2) చెప్పింది అందుకే భగవద్గీత నిష్కామకర్మ, అనాసక్తి యోగం 
ప్రబోధించింది బౌద్భల “తృష్ణనిరోధము' భగవర్గీత “నిష్కామకర్మ” (అనాసక్తి 
యోగము) ఒకటిగానే కనబడును కాని జైనుల “కర్మ విరోధము ఇందుకు 
భిన్న దృక్పథము 

జైనుల కరోర నియమములకు ప్రతిగా కర్మఫలము నుండి 
తప్పుకొనుటకు హిందూమతము భక్తి యోగమును ప్రవచించింది భక్తి విశ్వాస 
ఫలితమే భగవంతుని వివిధ అవతారరూప విశేషము కర్మఫలమునకు 
సమాధానముగా బౌద్ధమతము దానము, పుణ్యమును కూడ దానము 
చేయతగును అని బోధిసత్వ సూత్రములను ప్రవెశపెట్టారు 


కాలక్రమములో ప్రచారములోనికి వచ్చిన తాంత్రికులు కర్మ 
సిద్ధాంతమును ఎదిరించారు మంచి, చెడు, పుణ్యము, పాపముల మధ్య 
తారతమ్యమును నాశనము చేశారు తపశ్చర్యల ఉపయోగమును 
తిరస్కరించారు సుఖానుభవమునకు హెచ్చు ప్రాధాన్యము యిచ్చారు 
యోగసాధనను విడిచి భోగసాధనకు ప్రయత్నించారు 


ఇంకను వామాచారులు అను మరియొక శాఖ ఎర్పడింది వీరు 
పూర్తిగా భౌతిక సుఖమునకు, ఉద్రేక వాంఛలకు (౧25510౧5), అత్యధిక 


372 అనుష్టాన వేదాంతము 
ప్రాధాన్యము కల్పించి జైనమునుల తపోసాధనలను హేళన చేసి తిరస్కరించారు 


తాంత్రికుల, వామాచారుల ప్రభావము కొంత బౌద్ద, హిందూమతముల 
మీద ప్రసరించింది కాని జైనమతమును ఎ విధముగను ప్రభావితము చేసినట్లు 
కనబడదు దీనికి కారణము బహుశ జైనుల తత్వశాస్త్ర ములోని కర్మద్రవ్యరూప 
సిద్ధాంతము కావచ్చుననిపించును జైనకర్మ సిద్ధాంతములో ఉద్దేశము లేక 
భావము (01౪/6) నకు ప్రాధాన్యము లేకపోవుటచే కర్మ ఫలానుభవ 
విషయములో ఎటువంటి సమాధానము లెక రాజీ ప్రసక్తికి అవకాశము 
లేకపోయినది భక్తి, అవతార విశ్వాసము, బోధిసత్వ బోధనములకు 
జైనమతములో స్థానం లేకుండ పోయినది హిందూ, బౌద్దమతముల వలెనే 
జైనమతము కూడ అహింస బోధించినను, అహింసా సిద్దాంతము జెనమతములో 
అత్యంత కారిన్యముతో కూడినది కర్మద్రవ్య సిద్దాంతము వలన పుణ్యదానము, 
పాపపరిగ్రహణమునకు జైనమతములో స్థానము లేదు ఒకరి కర్మను 
మరొకరు అనుభవించుట అసంభవము అని జైన సిద్ధాంతము 


3) బౌద్ధమతములోని కర్మ సిద్దాంతము 


ప్రాచీన బౌద్ధమతము అనగా బుద్ధుడు స్వయముగా ప్రబోధించినది, 
ప్రకటించిన తత్త్వ సిద్ధాంతము అత్యంత స్వతంత్రములైన తత్త్వములలో 
నొకటి అని చెప్పుటకు సందేహమునకు తావులేదు కాని అనంతర కాలములో 
విభిన్న దశలలో బౌద్ధమతము నందు అనేక భిన్న రూపములు ఎర్పడినవి 
బౌద్దమత స్థాపకుడైన బుద్ధుని గురించి అనేక పుక్కిటి పురాణగాధలు పుట్టినవి 
వాటిని వదలి ప్రాచీన బౌద్ద తత్త ముఖ్య సూత్రములను పరికించినచో అవి 
ఈనాటి 'కర్మ విషయ అవసరములకు సముచితమైనవి అని గ్రహించవచ్చును 
అని తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు ప్రకృతి శాస్త్రీయ విజ్ఞానమునకు 
(Natural Science) విశ్వాసమునకు (faIth) గల పరస్సర వైరుధ్యములను 
తొలగింపగల శక్తివంతమైన తత్త్వశాస్త్రము పురాతన బౌద్ధమతము 


వేదాంత౦ - కర్మసిద్దాంతము 373 
రూపొందించినది అని కూడ ఆయన అభిప్రాయపడిరి 


భారతదేశము నందే బౌద్దమతము పుట్టిన తదనంతర వేయి సంవత్సర 
కాలములో అది ఎంతో పరిణామములకు లోనైనది ఎన్నో శాఖలు పూర్ణరూపము 
పొందినవి 


ఉపనిషత్తులు అనేకుల మానసిక కృషి ఫలితము బౌద్ధమతము ఒకే 
వ్యక్తిలో మూర్తీభవించిన తత్త్వజ్ఞాన సర్వస్వము బౌద్దము జ్ఞానము, జీవితము 
కలిసిన తత్స్వ్వశాస్త్రము ఆనాటి సమాజము పైనది అద్భుత ప్రభావము చూపినది 
బుద్దుని వ్యక్తిత్వ ప్రతిభయే ప్రాచిన బౌద్ధమత విజయమునకు ప్రధాన కారణము 
ఆనాటి సామాజిక పరిస్థితులు కూడ దోహదము చేసినవి జైనప్రవక్త వర్ధమాన 
మహావిరుడు; బౌద్దమత స్థాపకుడు సిద్ధార్ధుడు (బుద్ధుడు) దాదాపు ఒకే 
కాలమువారు వారి జనన, మరణ సంవత్సరముల గురించి వాదప్రతివాదము 
లున్నవి తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన ప్రకారం మహావీరుడు 
క్రీపూ॥ 599లో జన్మించి క్రీ॥పూ॥ 527లో నిర్యాణము పొందెను బుద్దుడు 
క్రీ॥పూ॥ 567లో జన్మించి క్రీ॥పూ॥ 448లో నిర్యాణము పొందెను 

బుద్ధుడు అనగా జ్ఞానసిద్దుడు ఆ పేరుతోనే గౌతముడు బౌద్ధమత 
స్థాపకుడైనాడు అతని పేరు సిద్దార్ధుడు వంశనామము గౌతముడు ఆరు 
సంవత్సరముల కరిన తపోనిరతి తదుపరి ఐశ్వర్యము, మతగ్రంధముల వలన 
కలుగు అనుభవశూన్యజ్ఞానము, యతి జీవితములోని దుర్భరదీక్ష అన్నియు 
నిరర్ణకములని నిశ్చయించుకొనెను చివరకు ఒక వటవృక్షభాయలో కూర్చుండి 
తన పరమలక్ష్యమైన జ్ఞానజ్యోతిసాధన తన మనస్సున స్థిరీకరించుకొనెను ఆ 
వృక్ష ఛాయలో ఆసనమందు నిగూఢమైన సమాధి అవస్థ యందు విశ్రాంతుడై 
యుండగా నొక దివ్యజ్ఞానజ్యోతి అతని మనస్సున వెలిగెను ఆ వృక్షమును 
బోధివృక్షమని, ఆ యాసనమును జ్ఞానపీరమనియు ఆయన శిష్యులు 
శాశ్వతమొనర్చిరి ఎన్నో సంవత్సరముల అన్వేషణ, ధ్యానముల ద్వారా 


374 అనుష్టాన వేదాంతము 


దుఃఖపూరితమైన మానవ జాతికి ఆనందము కలిగించు మార్గము చూపుట తన 
కర్తవ్యముగా నిర్ణయించుకొనెను నలుబది సంవత్సరముల నిరంతర ప్రచారము 
తరువాత బుద్దుడు తన కర్తవ్యమును శిష్యులకు అందజేసి ఎనుబది 
సంవత్సరముల వయస్సున నిర్వాణము పొందెనని చెప్పుదురు [ప్రసన్నమైన 
గాంభీర్యము, అత్యంత సౌజన్యము, సౌమ్యమైన నిశ్చలత్వములైే రూపము 
దాల్చినట్లుగా నుండెను బుద్దుని మూర్తి శాక్యముని, తధాగతుడను నామములు 
గూడ అతనికి కలవు 


ప్రతి మత తత్త్వ సిద్దాంతము ఆనాటి సమాజముననున్న ఆలోచనలను, 
స్వభావమును ప్రతిబింబించును ఆ తత్త్వము నర్థము చేసికొనుటకు ఆనాటి 
సామాజిక పరిస్థితులను గ్రహించవలయును బుద్దుని కాలమున దేశము 
ఏకచ్చత్రాధిపత్యమున లేదు అనేక స్వతంత్రరాజ్యములున్నవి దేశభాషలు 
వివిధములైనను సంస్కృతభాషను మాతృభాషగానే గ్రహించిరి వేదములకు 
లోక ప్రమాణ గౌరవముండెను మన ధర్మశాస్త్రము వాడుకలో నుండెను 
చిత్రవిచిత్ర వాదనలతో పరస్పర విరుద్ధమైన అనేక సిద్దాంతములతో సామాజిక 
వాతావరణమంతయు సంకులముగా నుండెను దినదినము మారుచుండు 
వాదనలుండెను సత్యము-మిధ్య యందు భేదము, పరలోకము- 
పునర్దన్మమున్నవా, కర్మ స్వాతంత్ర్యము మొదలగునవి నిరంతర వాదప్రతివాద 
ప్రసంగ విషయములైనవి మనస్సే ఆత్మయని, కాదని, దేవుడే సర్వస్వమని, 
కాదని, మొదలగునవి వివాదాంశములాయెను ఇట్టి కోలాహలముతో కూడిన 
సమాజ వాతావరణములో వేద సంప్రదాయమునకు విరుద్ధమైన సిద్దాంతము 
లెన్నో పుట్టుకొచ్చినవి ఇందువలన నొక విధముగా తత్త్వశాస్త్రమే కళావిహీనమై 
యుండెను అసాంఖ్యాక దేవతా గణసృష్టి, బహుదేవతారాధన, దేవతాదుల 
శాపములు, వరముల గూర్చిన విశ్వాస ప్రచారము ఆనాటి విశ్శంఖల 
స్వాతంత్ర్యముతో సమాజ వాతావరణముబ్రత్యంత సంకీర్ణము, సంకులముగా 
తయారైనది దేవతలను తృప్తిపరచుటయే ప్రజల నిత్యకృత్యమైనది 


వేదాంతం - కర్మసిద్దాంతము 375 


కర్మకాండలతో కూడిన వేదమతము సామాన్య జనవాహానికి గతియెనది 
దాదాపు 2500 సంవత్సరముల తర్వాత నేటి సమాజములో కూడ యీ సంకీర్ణ 
స్థితి ఎంత దారుణముగా నున్నదో మనకందరకు ప్రత్యక్ష దృశ్యమే గదా! 
బౌద్ధము (ప్రకాశించింది, దేశ సరిహద్దులు దాటి వెళిపోయింది, వేదమతము 
పునరుద్ధరించబడింది, ఉపనిషత్తుల వేదాంత ధోరణి ప్రచారము లోనికి వచ్చింది, 
కాని బౌద్ధమత స్థాపనాకాలమున ప్రబలియున్న సామాజిక సంకుల వాతావరణము 
నేటి సంకీర్ణ వాతావరణమునకు ఏ మాత్రమైనా భిన్నముగా నుండేనా అని 
ఆలోచించిన పూర్తిగా అదే సంకుల స్థితి నేడును ఆవరించి యున్నదని 
విదితమగును కులవ్యవస్థ వేరుపురుగువలె సమాజమును తొలుచుచున్నది 
వేద, మత ప్రచారములు, మత విశ్వాసములు, స్వార్ధ ప్రయోజనములకు 
ఆధారములు, అస్త్రములు అయినవి వేదాంతము కూడ స్వార్థముతో కూడిన 
_ప్రచారాడంబరాగ్నిలో సమిధ్రఅగుచున్నది 


ఆనాడు తలమోదుకొని దేవుని సంతృప్తిపరచుట, దేవుని ప్రీతియే 
పుణ్యము, దైవద్రోహము పాపము అను విశ్వాసము ప్రచారములో నుండెను 
కర్మ సిద్ధాంతము నాలుక చివరి మాటగా మిగిలియుండెను దాని ఫలితముగా 
మతమునకు జీవితమునకు, దేవునకు మానవునికి మధ్య $సమన్వయ 
సామరస్యమ్తు అదృశ్యమాయెను కర్మకాండల పేరున క్రూరచర్యలు ప్రబలినవి 
మూఢవిశ్వాసములు మానవ నితి, ధర్మములను, విలువలను కలుషిత 
మొనర్చెను ఈ స్థితిగతులు బుద్ధుని హృదయమును కంపింపజేసెను 
అందుచే అతడు మానవాతీత ధర్మము కంటే మానవధర్మమే లోకహితము అని 
నిశ్చయించెను మానవుడు తన సుఖదుఃఖములకు, మోక్షమునకు తానే కర్త, 
బాధ్యుడు అని చెప్పినచో మానవత్వం ఉద్ధరించబడును అని బుద్ధుడు 
తలచెను మన సుఖదుఃఖములకు మరొకరు ఎవరో కారకుడు అని తలచుట 
మూర్థత్వమె అగును అన్నాడు కర్మ నియమము ద్వారానే వ్యావహారిక 
ప్రపంచము యొక్క కారణము ఊహించవచ్చును అని చెప్పాడు లోకాతీతమైన 


376 అనుష్టాన వేదాంతము 


సత్‌పదార్ధ సూచన చాల నిగూఢమైనదని, అది తర్కబుద్ధికి అందదు అన్నాడు 
ఉపనిషత్సిద్దాంతములు అంగీకరించెను, కాని అవి జనసామాన్యమునకు 
అందనిచో వాటి ప్రయోజనము శూన్యము అన్నాడు ఆనాడు ఉపనిషత్తుల 
ఉపదేశములను కలుషిత మొనర్చి, దేవతలను తమ స్యాధీనములో 
నుంచుకొనుటకై కొందరు ఉపాసనల పేరుతో సమాజంపై ఆధిపత్యము 
సంపాదించిరి పాపపరిహాళము డబ్బుతో కొనగల్గినచో మానవ హృదయమున 
నుండు అశాంతి తొలగదు అని తలచి మానసిక శాంతి కొరకే సర్వము అని 
బౌద్దమత స్థాపన బుద్దుడు చేసెను 

19వ శతాబ్దములో హేతువాదము ననుసరించి హేతువును మత 
విశ్వాసమును మంటగలుపు అభ్యాసముగా నిర్వచించారు కొందరు బుద్దుని 
గూడశుద్ధ హేతువాదిగానే చిత్రించారు కాని అతడు పూర్తిగా హేతువాది అని 
చెప్పుటకు వీలుపడకపోయినను, అతడు ఒక విధముగా హేతువాదియే అని 
తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయపడిరి బుద్దుని ఆశయము మతనాశనము 
కాదు ఎట్టి పక్షపాతమును లేకుండ సత్యమును గ్రహించుటయే అతని కృషి, 
ఆశయము దేవుడు చెప్పెను అను విశ్వాసముతో గాక మానవ సహజమైన 
పద్ధతినే అతడు అనుసరించుట .వలన, అంతవరకు అతడు హేతువాది అని 
చెప్పవచ్చును ప్రకృతియందు మనకు గోచరించు విషయములను పరిశీలించు 
నపుడు ప్రకృతికి అతీతమైన విషయములను గ్రహించరాదు అను ప్రకృతి 
శాస్త్రవేత్తల అభిప్రాయములతో అతనికి సామ్యము కనబడును తాను 
చెప్పదలచిన విషయమును గురించి అతనికి స్పష్టమైన భావన యుండుటవలన 
మానవాతీత అద్భుత సాక్ష్యముల అవసరము అతనికి కలగలేదు బుద్దుడు 
నిరర్థక తత్వవాదముల జోలికి పోలేదు ఒక విధముగా బౌద్ధము తత్ఫోపదేశము 
కాదు అది ప్రధానముగా మనస్తత్వము, తర్కము 


ఆనాటి పరిస్థితులననుసరించియే అతడు తన విధానమును 


వేదాంతం - కర్మసిద్దాంతము 377 


నిర్ణయించుకొనెను పరమార్ధ చింత, విశ్వాసభావములు సన్నగిల్లిన కాలమది 
ముందు తర్కింపకుండ యే సత్యమును అంగీకరించని పరిస్టితులు అవి 
అట్టి ప్రజలున్న వాతావరణములో తర్క ఆధారము లేకుండ యే మతము 
నిలువజాలకుండెను అందువలన బుద్ధుడు తర్కానుభవముల మీదనే 
ఆధారపడెను (మూఢవిశ్వాసములకు, సంశయవాదములకు / అవకాశము 
కల్పించలేదు తపస్సు ద్వార తనకు కలిగిన అనుభవమును శిష్యులకు చెప్పి 
వారిని కూడ అటులే ప్రయత్నించి తెలుసుకొనమనెను బుద్ధుడు తానే 
ఉద్దారకుడను అని చెప్పలేదు తనవలెనే ఎవరికి వారు తామే ఉద్ధరించు 
కొనుటకు మార్గము చూపెను ఆయన ప్రోత్సాహముచే ప్రయత్నము చేసిన 
వారి మనసులందు ఆయన యుపదేశజ్ఞానము ఆయనకు స్ఫురించినటులే 
దాదాపు సమానముగా స్ఫురించెను అతని పద్ధతి మనస్తత్వ్వమును 
అనుసరించినది వ్యర్థ తత్త్వ భావములకు అవకాశమీయక తాను స్వయముగా 
అనుభవములో చూచి, సమన్వయించుకుని తనకు యదార్థములని తోచిన 
వాటినే నిర్ణయములుగా చేసె లోకములోని దుఃఖ నివారణకు పూనుకొనెను 


బుద్దుడు బోధించినది నూతనముగా రూపొందించిన విషయములు 
గాదు అతడు తాను జీవించిన యుగము నుండి వేరుపడిపోలేదు సంప్రదాయ 
సిద్దమైన మతవిశ్వాసములను ఎదుర్కొనెను కాని ఆ సంప్రదాయముల 
వెనుక సజీవమైన శక్తిగానున్న ఆర్యధర్మమును అతడు తిరస్కరించలేదు 
బుద్ధుడు తన సిద్ధాంతమును నిర్మించుటలో ఉపనిషత్తులను గ్రహించెను, 
కాని వైదిక బహుదేవతారాధనతో ఉపనిషత్తులకు గల సంబంధమును 
తిరస్కరించెను, ఉపనిషత్తుల ఇంద్రియాతీత ప్రమాణములను వదలి 
వాటియందలి విశ్వజనీన ధర్మమును అంగీకరించెను బుద్దుడు ఉపదేశించిన 
మతము (ప్రాచీన బౌద్ధము) ఉపనిషత్తులందలి ఉపదేశమును నూతన 
దృక్పధముతో తిరిగి స్థాపించెను అని సర్వేపల్లి రాధాకృష్ణ సాహసిక అభిప్రాయము 
ఆనాటి హిందూ ధర్మ ప్రవక్తలకు బుద్ధునికి గల భేదము అతని అపూర్వమైన 


378 అనుష్టాన వేదాంతము 


నిష్ట, విశ్వమంత విశాలమైన కరుణతో కూడిన మనస్సు బౌద్దమతము కర్మ 
సిద్దాంతమును దాని ద్వారా సమకూరు నిర్వాణమును విశ్వసించెను 


బుద్ధుడు తన యనుభవముతో నాలుగు విషయములు సత్యములని 
నిర్ణయించెను అవి 1) దుఃఖము, 2) దుఃఖకారణము, 3) దుఃఖము 
అనివార్యము, 4) దుఃఖము నివారించుటకుపాయుము జీవితము 
దుఃఖమయము అను విషయము బౌద్ధమతము నూతనముగా కనుగొనిన 
విషయము గాదు కాని బుద్దుడు యీ విషయమును యెక్కువ చేసి 
వర్ణించినట్టు కనబడును జీవిత దుఃఖలక్షణములను బుద్దుడు వర్ణించినంత 
దారుణముగా యింకెవరును వర్ణించినట్లు గోచరించదు ఉపనిషత్తులలో 
కూడ విషాదభావమున్నది కాని బౌద్దములో నది కేంద్ర స్థానమాక్రమించినది 
కొన్ని బౌద్దమతశాఖలు ఆశకు అవకాశము లేదని, ఇహలోకములో జీవించుట 
అలసటతో కూడినది, అంతకు మించి సుఖములేదు అని ప్రకటించినవి ఇది 
నిజముగా నిరాశావాదము (08991018%) కాని పూర్వబౌద్ధము (బుద్ధుడు 
స్థాపించిన) అట్టిది కాదు జీవితము దుఃఖమయము అని చెప్పింది, నిజమే 
జ్ఞానము ద్వారా కామములను జయించి దుఃఖమును నివారించుకొనవచ్చును 
దుఃఖములను ప్రతిఘటించమని చెప్పెను జీవితము వ్యర్థమని, విధి 
బలీయమని, నిరాశాభావము బుద్దుడు బోధించలేదు 


దుఃఖకారణము కామము (కోరిక) అన్నాడు బుద్ధుడు ఒక కామము 
మరికొన్ని కామములను ఉత్పత్తి చేయును మనము కోరు ప్రతి వస్తువు 
అనిత్యమే వాటి అనిత్యత ఆశాభంగము కలిగించును అటుపై దుఃఖము 
కలుగబేయును సుఖములన్నియు క్షణికములు జీవితము దుఃఖాత్మకము 
ఇది మూలసిద్ధాంతము ఆత్మ యీ లోకపు వస్తువు కాదని బుద్దుని వాదన 
దేహము, ఇంద్రియములు, చేతనత్వము అన్నియు అనాత్మరూపము 
(ఆత్మకానివి)లు, దుఃఖకారణములు అన్నాడు ఇందు యేదియు సత్యము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 379 


కాదు అవి శుష్కములు (6౫౧౧౧) జీవము అని మనము అనుకొనునది 
శుష్కక్రియల సమూహమని, దానిని గురించి బాధపడవలసిన పనిలేదు 
అన్నాడు వాటిని గురించి మానవుల కలహము అజ్ఞానఫలితమే అన్నాడు 
అజ్ఞానము పోయినచో భావములు నశించును భావములు పోయినచో 
దుఃఖానుభవము నశించును 


సుమారు 2500 సంవత్సరముల క్రిందట బుద్దుడు నిర్మించిన 
అల ఆచరణాత్మకమైన తత్త్వమును (Philosophy of dynamism)ఈనాడు భౌతిక 
విజ్ఞాన శాస్త్రజ్డులు (Physical scientists) నిర్మించ ప్రయత్నించుచున్నారు 
భౌతిక వస్తువులను గూర్చి విద్యుదయస్కాంత సిద్దాంతము (Electromagnetic 
Theory) వెలుగులోనికి వచ్చినది ఎ పదార్థము జడము కాదు అది 
అణు శక్తితో కూడి నిత్యము స్పందించుచుండును అంటున్నారు అదే విధముగ 
మనస్తత్వ శాస్త్రమున గూడ అనేక విష్టవాత్మకమైన మార్పులు వచ్చినవి 
వస్తువులు నిరంతరం పరివర్తనములను పాందుచుండునని బుద్ధుడు ఒక 
పరిణామ సిద్ధాంతమును రూపాొందించెను ఆత్మలు, పదార్థములు, అణువులు 
నిత్యము చలించుచు మార్పులకు లోనగు శక్తులు అని నిర్వచించాడు 
రూపములు కనబడును, అదృశ్యమగును ఈ పరంపరా సమూహమే 
జీవితము అన్నాడు జీవితమొక ప్రవాహమనియు, ఇంద్రియగోచరమగు యీ 
లోకము క్షణక్షణము మారుచుండును జనన మరణ చక్రమే జీవితము 
జీవితము, ఎన్ని సంవత్సరముల ప్రమాణము కలదైనను సరివర్తనకు లోనగుచునే 
యుండును మానవదైవ సంబంధములన్నియు పరిణామము పొందినవే అని 
బౌద్ధ సిద్దాంతము ఇట్లు అనేక పరివర్తనముల కలయికయే లోకము అన్నారు 
నదీ ప్రవాహములో నీటిపై బుడగలు ఏర్పడును, ప్రకాశించును, పగలి నీటిలో 
కలిసిపోవును అట్టిదే ఈ లోకము నీటి ప్రవాహములో నిత్యము క్రొత్త నీరు 
వచ్చి చేరుచుండును ప్రవాహము నిరంతరముగా కన్సడును ఈ ప్రపంచమున 
అన్నియు నిరంతరమైన మార్పులతో కూడినవి అనునదే బౌద్దతత్త్వమునకు 


380 అనుష్టాన వేదాంతము 


ప్రధాన బిందువు జీవితకాల పరిమాణములో నిది భిన్నత్వమే, కాని జన్మించిన 
ప్రతిది మరణింపక తప్పదు ప్లర్షివర్తనయే సత్యము ప్రపంచమునకు 
నిత్యత్వము లేదు ఇది బౌద్దభావము 


ఈ పరిణామ ప్రవాహమునకే వస్తువులు అని నామకరణము 
చేయుచున్నాము బాలుడు, యువకుడు, మధ్యవయస్కుడు, ముదుసలి - 
వీరంతా ఎవరు? ఒకరే గదా అవి ఒకే వస్తువు యొక్క పరిణామ స్థితులు 
విత్తనము, చెట్టు ఒకటే అనంతమైన చలనము వలన వస్తురూపములు 
ఏర్పడుచున్నవి మన దేహమునకు కారణము పదార్థము ఆత్మకు కారణము 
చేతనశక్తి అవి నిత్యము మార్పులు పొందుచున్నను, అవి పూర్వరూపములే 
అను మన భావన ఒక భ్రాంతి మాత్రమే ఇట్టి దశా పరంపరల రూపమే వస్తువు 
ఒక దశ అనంతర దశకు కారణమగును నిత్యము పరివర్తనలకు లోనగుచున్నను 
ఏకముగా కన్పడునదే ప్రపంచము అన్నారు 


ఈ మార్పులకన్నిటికి ఆధారమేమైన ఉన్నదా? కారణ ధర్మమే 
ఆధారము అన్నాడు బుద్దుడు ఇది విశ్వవ్యాప్తమైనది కారణధర్మము యొక్క 
అవయవము అవిచ్చిన్సత (continuity) స్ధితి అనునది మార్పుల పరంపర 
ఒక వస్తువు అనగా ఒక శక్తి, ఒక కారణము, ఒక స్థితి ఇది యంతయు ఒక 
ధర్మము అన్నాడు బుద్దుడు నిరంతర పరివర్తన క్రమముతో కూడినదే యీ 
లోకము అన్నాడు 


జగత్తు అనిత్యము అని ఉపనిషత్తుల సిద్ధాంతము పూర్వబౌద్ధము 
దానినే అంగీకరించినది అనంతర బౌద్ధ శాఖలు దానిని క్షణికవాదముగా 
మార్చుజేసినవి కాని అనిత్యమునకు, క్షణికమునకు భేదమున్నది శరీరము 
నూరు సంవత్సరములున్నను మనస్సు, బుద్ధి నిత్యము మారుచుండును అని 
బుద్ధుడు చెప్పెను అందుచే వస్తువుల కన్న వస్తుజ్ఞానమే క్షణికము అని 
బుద్దుని ఉద్దేశముగా తెలియుచున్నది శరీరము, మనస్సు, చిత్తము 


వేదాంతం - కర్మసిద్దాంతము 381 


మొదలగునవి 'ఆత్మ కానేరవు అని బుద్దుని అభిప్రాయము ఇవి నిత్యములు 
కావు ఇచట అనిత్యము అనగా క్షణికత్వము కాదని తెలియుచున్నది ఈ 
భావము “అగ్నిజ్వాల ఉదాహరణగా స్పష్టము చేయబడినది ఒక జ్యాల 
అనేక చిన్న జ్వాలల పరంపర అట్టి చిన్న జ్వాల ఒక్క క్షణమే యుండును 
దీపజ్వాల క్ర్షణికముగాదు చిత్తమున కలుగు పరిమాణ పరంపర (ఆలోచనము) 
అటువంటిదే అనగా చిత్త వికారములు (Mental processes) క్ర్షణికములు 
(momentary) కాని వస్తువులు అనిత్యములు (IMpermanent) ఇదే 
బుద్ధుడు చూపదలచిన భేదము అట్టుకాక క్షణ్‌కత్వమును అన్నిటికి 
వర్తింపజేసినచో అది క్షణీకవాదము అనంతరకాల బౌద్దతాత్తికులు సర్వము 
క్షణికము అని విశ్వసించిరి 


స్థిరము, సత్యమైన, నిత్యమైన పదార్గమును గురించియే 
ఉపనిషత్తులకు బౌద్ధమునకున్న భేదము నిత్య సత్పదార్థము మానవుని 
ఆత్మరూపమై యున్నదని ఉపనిషత్తులు ప్రకటించినవి బుద్దుడట్టి నిత్య 
సత్సదార్థమున్నట్టు చెప్పియుండలేదు అంతమాత్రముచే లోకమంతయు 
చలించు శక్తుల పరిభ్రమణము మాత్రమే అని యాతని యుద్దేశమని చెప్పలేము 
మనస్సు చలించును లోకము చలించును వీటికి మూలము ఏదైన ఉన్నదా? 
ఈ చలనమునకు కర్త ఈశ్వరుడా? పదార్ధమా? లేక ప్రపంచము స్వయంశక్తిచే 
చలించుచున్నదా? దీనికి స్పష్టమైన సమాధానము లేదు అనుభవముతో 
కూడిన అంశములనే బుద్దుడు అంగీకరించెను మార్పులకు ఆధారమైన 
వస్తువు లేదనెను అందువలన ప్రధానమైనది కారణసూత్రమే మూల 
కారణమును గూర్చి బుద్దుడు ఏమియును చెప్పియుండలేదు ప్రపంచమును 
అవసరమే పాలించుచున్నది ఇందు గందరగోళమగు స్థితిగాని చపలమైన 
అన్య జోక్యముగాని లేదనెను జగత్తులో జరుగు పరివర్తనములో ఈశ్వరశక్తి 
యున్నదని ఉపనిషత్తుల భావము ఒకదానితో మరొకటి సంబంధములేని 
వివిధ దశల సమూహమే ప్రపంచము అని ఉపనిషత్తులు చెప్పలేదు పరివర్తనము 


382 అనుష్టాన వేదాంతము 


సత్యమని ఉపనిషత్తుల సిద్దాంతం కాదు ఆ పరివర్తనముల వెనుక మార్పులేని 
నిత్య సత్పదార్ధమొకటి యున్నదని ఉపనిషత్తుల భావము ఆ పదార్ధ 
లక్రణములే యీ మార్పులకు మూలము మూలపదార్ధమొకటి యున్నదని 
కాని పరివర్తనమే నిత్యమని కాని బుద్దుడు భావించలేదు అభ్యుదయమునకు 
వలసిన ప్రాపంచిక స్వభావమును గురించి మాత్రమే యాతడు విచారించెను 
రూపములకు వెనుకనున్న సత్యమైన వస్తువును గూర్చి యాతడు తలచలేదు 


గోచరమగు ప్రపంచము పైననే బుద్దుడు దృష్టి కేంద్రీకరించాడు 
అందువలన ఉపనిషత్తుల వలె సృష్టికి ఒక కేంద్రమున్నదని, సర్వజీవములందు 
అది ఒక నిత్యమైన శక్తిగా నున్నదను నిశ్చయముపై అతడు దృష్టి సారించలేదు 
మనకు గోచరమగు యీ జగత్తు అనిత్యమని బుద్దుడు అంగీకరించెను కాని 
దాని వెనుకనున్న సత్యపదార్థము యీ అనిత్య పరంపరలోనిది కాదు అయినను 
కనబడు యీ లోకముతో దానికి సంబంధము లేదనుట కుదరదు ఎందుకనగా 
అపుడీ కనబడు ప్రపంచమంతయు అసత్యమగును అందువలన ప్రతి 
వస్తువు ఉన్నట్లుగా కనబడును కాని వాస్తవమునకు అది అట్లు లేదు ఒకే 
సమయమందు ప్రతి వస్తు నిత్యము, అనిత్యమును గూడ అయి ఉన్నది 
దీనిని రజ్జు సర్ప (తాడ-పాము) భ్రాంతి అని అద్వైతములో అన్నారు ఈ 
అనిత్యస్థితిని నిత్య పరిణామ (0౧4006) ప్రవాహముగా బుద్దుడు చిత్రించాడు 
ఈ పరిణామమందు ప్రతిదశ అనంతర దశకు కారణమగును అంతేగాక 
పూర్వదశ ప్రత్యేకత అనంతర దశలోనికి ప్రసరించును అందుచే ఈ పరిణామ 
పరంపరలో పూర్వదశ అనగా పూర్వవస్తువు, అనంతర దశతో అనగా వస్తుపరిణామ 
రూపముతో సంబంధము ఉండియు, లేనట్టు కనబడును అపుడు పూర్వవస్తువు 
నిత్యమా? అనిత్యమా? ఎదీ కాదు, కాని రెండును అగును అనగా ప్రతి వస్తువు 
ఉన్నది, లేదు, ప్రతిది నిత్యము, అనిత్యము ఒకటి మరొకదానికి కారణమగును 
ఈ పరివర్తన పరమార్థము దానికి కారణమగును ఈ పరివర్తన పరమార్ధము 
దానికి వెనుకనున్న సత్సదార్థము అది మూలపదార్థము ఈ పరిణామమే 


వేదాంతం - కర్మసిద్దాంతము 383 


బుద్దుని ఉపదేశ సారాంశము కాని పరిణామము, వస్తు అనిత్యత గురించి 
చెప్పి, బుద్దుడు మూలపదార్థమును గురించి మౌనము వహించెను ఈ నిత్య, 
అనిత్య లక్షణములను విభజించజాలము రెండు దశల సమన్వయము 
వస్తువు స్థితిగా గ్రహించవలెను మనకు గోచరమగు ప్రపంచపు నిత్యరూపము 
యీ సమన్వయ స్థితియే అనగా తాత్కాలికమైన మధ్యమ స్వరూపము 
మనకు గోచరమగు ప్రపంచము నిత్యము అని తర్కించుట వృధా ప్రయాసయే 
అగును దానికి వెనుకనున్న సత్సదార్థము లేక మూలపదార్ధమును గురించి 
బుద్ధుడు ఎందుకు మౌనము వహించెను? దానికి ఒకటే కారణము కనబడును 
ఆ 'సత్‌ రూపము మన మనస్సునకు అగోచరము, అతీతము కనబడని 
విషయమును గురించి ఉదహరించుట వ్యర్థమని భావించినట్లు కనబడును 
లోకానుభవమునే అతడు సాధనముగా ఎన్నుకొనెను 'సతొ రూపము 
అనుభవమునకు అతీతమైనది అతీత విషయముల స్వభావమును నిర్ణయించు 
ప్రయత్నము నిరర్దకము అని అతడు భావించెను వాస్తవమునకు మానవ 
జ్ఞానము పరిమితమైనది అట్టి పరిమిత జ్ఞానముతో సత్‌పదార్థము ఉన్నది, 
లేదు అని నిర్ణయించుట అసాధ్యమని గుర్తించక తప్పదు 


కాని మానవబుద్ది ఉదాసీనంగా ఉండదు గదా! ఉపనిషద్కర్తలు 
'సత్‌' పదార్ధమున్నది అని స్పష్టముగా ప్రకటించారు నిత్య పరివర్తనకు 
లోనగుచున్న ఈ ప్రపంచమందు ఆ “సత్‌ పదార్థమును (మూల పదార్థమును) 
దర్శించుట అసంభవమని బుద్ధుడు బావించెను అందుకని గోచర 
ప్రపంచమును, లోకానుభవమును సాక్ష్యముగా గ్రహించి “సత్‌ పదార్థమును 
గురించి బుద్దుడు మౌనము వహించెను మరియీ మౌనమును నాస్తికవాదముగా 
పరిగణించవలయునా? పరిగణించకూడదనే అనిపించయను ఎందుకనగా 
బౌద్దవాజ్ఞ్మయ పరిశీలనలో బుద్దుడు అది, అంతము లేనిది, అద్వితీయమైనది 
అయిన పదార్ధమొకటి యున్నదని తన శిష్యులకు చెప్పినట్లుగా తత్త్వవేత్త 
సర్వేపల్లి రాధాకృష్ణ ఉదహరించారు (1౧61౧ Philosophy Vol | ౧ 379) 


384 అనుష్టాన వేదాంతము 


అయినను నాగసేనుడు మొదలగు అనంతర బౌద్ధతత్త్యవేత్తలు బుద్దుని 
మౌనమును నాస్తికత్వముగానే నిశ్చయించారు 


నిత్యత్వముతో కూడిన అనిత్యత్వమునకు, క్షణిక వాదమునకు గల 
భేదమును నిర్వచించి అద్వైత ప్రవక్త శంకరుడు క్షణికవాదమును విమర్శించెను 
(సూత్రభాష్యము 2-2-2) అంతయు క్షణికమని బౌద్దవాదము పరిణామములో 
రెండవ క్షణములో మొదటి క్షణములోనున్న వస్తువుండదు అక్కడ ఎర్పడిన 
యింకొక వస్తువు పూర్తిగా క్రొత్తది అందువలన రెండవదానికి మొదటిది 
కారణమని చెప్పుటకు వీలుపడదు ఇక రెండవది మొదటిదాని కార్యమని 
చెప్పుటకు కూడ వీలుపడదు క్షణికవాదము ప్రకారము అనంతర వస్తువు 
ఎర్పడునప్పటికి పూర్వవస్తువు అదృశ్యమగును అనంతర వస్తువు పూర్వవస్తువు 
కారణముచే ఎర్పడినట్లు కాదు శూన్యము నుండి స్థితి ఎర్పడదు ఇది 
శంకరుల విమర్శ ఈ విమర్శను సమాధానపరచుటకు కొందరు అనంతర 
బౌద్దతాత్వీకులు పరిణామము వెనుక ఒక నిత్యమైన వస్తువున్నదని 
అంగీకరించారు (1౧61౧ Philosophy P 377 Vol Hh మూలాధారము 
నిత్యమైనది పరిణామము చెందునది వస్తువు గుణవిశేషము అందుచే 
మొదటి క్షణములో నున్న వస్తువు మరుక్షణములో ఉండదు అని బౌద్దము 
చెప్పినది అనుట భావ్యము కాదు అని కొందరు ఆధునిక తత్వ్వజ్ఞుల 
అభిప్రాయము 


రెండుగానున్న మనస్సు, శరీరములు పరిణామములో ఒకే భాగము 
పరిణామము నిరంతరాయము అందలి భిన్నదశల సంబంధరూపములే 
వస్తువులు జీవము (IndMidual 589 నిత్యమైనదే కాని అది చేతనత్వముతో 
(consciousness) కలిసియుండదు ఈ విశ్వమందు ఏ ఒక్క బిందువు లేక 
అంశమైనను (౧01౧ పరిభ్రమించుచున్న యితర సర్వముతోను సంబంధము 
కలిగియుండును అట్టి అంశము చేతనమైనపుడు (60౧501018) దానిని ఒక 


వేదాంతం - కర్మసిద్దాంతము 385 


యి 


జీవమందుము (Individual self or subject) దానినే అనగా జీవమునే 
అనుభవము ఆధారముగా (6ఆగ%౧|గ౦4|) నుండు మానవ జీవితము ఆన్నారు 
అది పరిణామము చెందుచు పెరుగును శరీరమును గాని పరిణామములకు 
లోనగు మనస్సును గాని 'ఆత్మగా గుర్తించరాదు అని ఉపనిషత్తులు స్పష్టము 
చేసినవి కాని భౌతిక, మానసిక గుణముల కలయిక ద్వారానే ఒక వ్యక్తి 
రూపొందుచున్నాడు వస్తువు వలెనే వ్యక్తి కూడ ఒక సంయోజితమే (synthetic 
compound) బౌద్ధుల దృష్టిలో యిది సంస్కారము మానవుడు కూడ ఒక 
ద్రవ్యమే అన్నారు కాని అతడు సజీవుడు అనంతర బౌద్ద తాత్వికులు 
ఆత్మగాని, జీవముగాని, సత్‌గాని ఏదియు లేదు అన్నారు దేహములో ఏ 
భాగమునందైనను ఆత్మ ఉన్నదని వెదకుట శుష్క ప్రయత్నమే ఆగును 
అన్నారు శరీరమునకు ఆత్మకు సంబంధమున్నదని చెప్పినచో అన్ని కర్మలు 
ఆత్మయే చేయును అని మానవులు కర్తవ్యములనే మరచిపోవుదురు అని 
బౌద్ధుల వాదన అపుడు కర్మ సిద్ధాంతమే నిరర్ణకమగును అని భావించారు 
సతరూపమైన పరమాత్మయే జీవాత్మయని విశ్వసించుటకు బౌద్ధులు 
యిష్టపడలేదు 

ఆత్మలేదని బుద్ధుడు నిజముగా విశ్వసించి యున్నాడా? స్పష్ట 
సమాధానము లభ్యము కాదు ఎలనన ఆత్మను గూర్చి బుద్ధుడు మౌనము 
వహించెనే గాని లేదు అనలేదు ఆయన అనుచరులు అనంతరకాలములో 
మౌనమును “ఆత్మలేదు' అను వాదముగా చిత్రించారు ఆత్మయే సర్వస్వము 
అని విశ్వసించినచో “అహం'కారము, “మమకారము వృద్ధి చెందునని తలచి 
బుద్దుడు ఆత్మను గూర్చి మౌనము వహించెనేమో చైతన్యము కల ప్రతిది ఆత్మ 
యనుటకు బుద్దుడు యిచ్చగించలేదు? గోచరమగు గుణములకు అగోచరమగు 
ఆధారమున్నదనినను అతడు అంగీకరించలేదు 


“అత్మ కానిదేదో చెప్పుటకు బుద్దుడు వెనకాడటేదు కాని 'ఆత్మ 


386 అనుష్టాన వేదాంతము 


యేదో మాత్రము అతడు చెప్పలేదు “ఆత్మ నిత్యమైనదని విశ్వసించిన వారిని, 
“ఆత్మ నాశనమగును అని వాదించు వారిని - ఇద్దరిలో ఎవరినీ సమర్థించుటకు 
బుద్ధుడు యిచ్చగించినట్లు తోచదు కాని గోచరమగు వస్తువుల వెనుక 
నిత్యాత్మ ఉన్నదని చెప్పినచొ అది అతీంద్రియ శక్తులను అంగీకరించినట్లగును 
అని బుద్దుడు చెప్పెను దుఃఖమయమైన యీ ప్రపంచము ఆత్మకు తగిన 
స్థానము కాదు అనెను అయినను ఉపనిషత్తుల ఆత్మ సిద్దాంత విషయమున 
అతడు మౌనముగానే ఉండెను ఆత్మసత్య స్వరూపము తర్కమునకు 
అందదు జీవాత్మకు పరమాత్మ మూలము కాని ఆ పరమాత్మ మన 
జ్ఞానమునకు అగమ్యము, అగోచరము ఆ పరమాత్మ ఉన్నదనుటకు గాని, 
లేదు అనుటకు గాని ఎవరికైనను అధికారమున్నది కాని బుద్దుని దృక్పృధములో 
తత్త్వవాదమునకు కొన్ని పరిమితులున్నవి 19వ శతాబ్దములో బుద్దుని 
పద్ధతిలోనే భౌతిక, జీవ శాస్త్రజ్ఞులు పదార్థము, జీవములను నిర్వచించు 
ప్రయత్నము చేయకనే మనస్తత్వ పరిశోధన సాగించారు బుద్దుడు 
మనోవికారములను గురించి చెప్పి ఆత్మను గురించి చెప్పుటకు ప్రయత్నము 
చేయలేదు 


స్థూల శరీరంలో గల అన్నమయ, ప్రాణమయ, మనోమయ, 
బుద్దిమయ, ఆనందమయమని అయిదు కోశముల లోపలి ఆత్మ వస్తువును 
ఉపనిషత్తులు కనుగొనినవి ఒకవేళ బుద్దుడు దానిని అంగీకరించి యుండినను, 
బయటకు చెప్పలేదు ఆత్మ అంగుష్టమాత్ర ప్రమాణము కలిగియుండునని, 
మరణ సమయమున అది బ్రహ్మరంధ్రము నుండి దేహమును విడిచిపోవునని 
ఉపనిషద్వచనము దానిని బుద్దుడు తిరస్కరించెను ఆత్మ నిరూపించుటకు 
సాధ్యము కాదు కాని అన్నిటికి మనలోనున్న అదియే సర్వసాక్షి మరియు కర్త 
అని మనము గ్రహించవలసియున్నది బుద్దుడు కాలానుకూల లౌక్యముతో 
ఆత్మయున్నది లేనిది నిర్జారించలేదని పూర్వబౌద్దులు అంగీకరించి అతని 
మౌనము అపార్థములకు దారితీసినదని కూడ భావించారు అని సర్వేపల్లి 


వేదాంతం - కర్మసిద్దాంతము 387 
రాధాకృష్ణ అన్నారు 

బౌద్ధ తత్త్వవేత్త నాగార్జునుడు ఆత్మ లేదనునదే సత్యము, యిది 
బోధపడుట యోగ్యత లేని వారికి కష్టమని, బుద్ధుడు యౌ సత్యమును 
చెప్పలేదు అన్నాడు బుద్దుని ఉపదేశముల భాష్యకారులైన నాగసేనుడు, 
బుద్ధఘోషు, ఆత్మను గురించి బుద్దుని మౌనమును నాస్తిశత్వముగానే 
వ్యాఖ్యానించారు వస్తువు ప్రదర్శించు గుణముల వెనుక నిత్యమైనదని 
ఎమియు లేదు అన్నారు కొన్ని గుణముల సంపుటి శరీరము అట్టే కొన్ని 
మానసిక అవస్థల సంపుటి ఆత్మ అన్నాడు నాగసేనుడు అంతకు మించి 
ఆత్మకు ఎ విధమైన ప్రత్యేకత, అతీత లక్షణము అతడు అంగీకరించలేదు 
'ఆత్మయను పదమే శుష్కమైనది అన్నాడు 


మనస్తత్వ శాస్త్రజ్ఞులు “ఆత్మను అంగీకరించరు విభిన్న భావముల 
సంపుటమే “ఆత్మయను ఒక అలంకారపదము అన్నారు ఆత్మశబ్దము దేనిని 
నిర్ణయించదు మనకు తెలియునవి దాని భావములు మాత్రమే అన్నారు 
పూర్వబౌద్వలు చెప్పినటులే వీరు కూడ “ఆత్మజ్ఞానము'ను వ్యతిరేకించారు 
(బాహ్యవస్తువునకు భిన్నమైన ఆంతరికమైన నిత్యమైన వస్తువున్నదనుట 
మూఢవిశ్వాసము మాత్రమే అన్నారు 


ఆత్మ విచిత్రమైనది ఇట్టి సులభ వాదములతో అది పోదు మానసిక 
అనుభవములు భిన్నముగా నుండును వాటిని సమన్వయించి ఏకత్వము 
కలిగించునది మనస్సు కానిది ఒకటి ఉండవలయును అదియే ఆత్మ 
ఆత్మకార్యమైన సమన్వయము లేనిచో పరస్పరము అన్వయము లేని 
భిన్నభావసంపుటి వలన జ్ఞానము కలుగదు మన అనుభవములనగా 
jhe had 
భావములే గాని, వస్తువులు కావు ఇది తాత్త్విక సత్యము శంకరాచార్యులు 
తన సూత్రభాష్యములో దీనిని స్పష్టము చేసినారు (2-2-18 నుండి 32 వరకు) 
మన అనుభవము క్షణికము గాదు అది ఒక వ్యక్తికి చెందినది ఆ వ్యక్తి 


388 అనుష్టాన వేదాంతము 


లేనిచో గత స్కృతి సాధ్యము కాదు ఒక క్షణమున జరిగినది మరొక క్షణములో 
స్మృతికి వచ్చును ఈ జరిగినది అనగా అనుభవము క్షణికమైనచో నిన్నటిది 
నేడు స్మరణకు వచ్చు అవకాశముండదు అందుచే మన అనుభవములు 
క్షణకములు కానేరవు అని శంకరులు క్షణికవాదమును ఖండించినారు నిన్న 
జరిగిన దాని నేటి స్మృతి భ్రాంతియని వాదించినచో నిన్నటిది క్షణికమగును 
కాని క్షణీకములో రెండు నస్తువులు వాటి సమానత్వము ఉండదు కాని 
యిచట నిన్న జరిగినది, నేటి దాని స్మృతి అను రెండు వస్తువులు (భావములు) 
ఉన్నవి వాటికి సమన్వయమున్నది రెండు వస్తువులు లేనిచో 
సమన్వయమునకు (సమానత్వమునకు) అవకాశముండదు క్రణికవాదము 
అంగీకరించినచో నిన్నటిది నేడు ఉండదు కాని యిచ్చట రెండు కలవు 
ఈ విధముగా భూత వర్తమానముల అనుభవమును ఎకదిశకు తెచ్చి 
సమన్వయించుటకు ఒక నిత్య ద్రష్ట (చూచువాడు) ఆవశ్యకత ఉన్నది 
“నిన్నటి, నేటి అనుభవముల సమానత్వము వలన “స్మృతి కలిగినది అనినను 
ఆ సమానత్వమునకు ఒక ద్రష్ట కావలయును లేనిచో అనుభవ సమన్వయము, 
జ్ఞానము, స్మృతి సాధ్యము కావు అని అన్నాడు శంకరుడు ఆ ద్రష్టయే ఆత్మ 

ఆత్మను గూర్చి తాత్త్విక సిద్ధాంతమెట్లున్నను బౌద్భులు మాత్రము 
మానవజీవితమునకు నిత్యమైన ఆత్మకు సంబంధము లేదనియే వాదించారు 
ఒకవేళ నిత్యమైన ఆత్మ ఉన్నదని అంగీకరించినను అది జీవితములో 
నిష్ర్రయోజనమైనదన్నారు 


ఉపనిషత్తులందు జీవాత్మలక్షణములు, నామము, రూపము చెప్పారు 
నామమనగా ప్రాతిపదికము లేక ఒక వస్తువునకు వాడుకలో నున్న పేరు 
(నామము మానసిక స్థితికి చెందినదని, రూపము భౌతిక పదార్థాంశములకు 
చెందినద్ది!అని అన్నారు నిర్గుణ బ్రహ్మ ప్రకటితమగుటకు యీ నామరూపములే 
ద్వారములు బౌద్భలు జీవాత్మను బహిరంగముగా అంగీకరించకున్నను, 


వేదాంతం - కర్మసిద్దాంతము 389 


వ్యక్తిత్వమును వారు కూడ నావురూపములుగానే విభజించారు 
జీవనిర్మాణములో మనస్సు ఒక ఏకత్వమును కలిగియున్నది మనస్సు కొన్ని 
శక్తుల కలయిక మనస్సు శరీరములు పరస్పరము ఆధారపడియున్నవి 
అన్నారు స్టూలమైనది (3౦59) అనగా బయటకు కనబడునదియే రూపము 
సూక్ష్మమైనది నామము (540116) ఒకటి లేనిది మరొకటి లేదు ఉదాహరణగా 
కోడిగ్రుడ్డు చెప్పారు కోడిగ్రుడ్డు పెట్టినప్పుడు గ్రుడు, పైన డొల్లను (5౧611) 
విడిగా పెట్టదు రెండు కలిసియే గ్రుడ్డు అగును దాదాపు అన్ని భారతీయ 
తత్త్వ సిద్ధాంతములు మనస్సును ఒక అవయవముగానే గుర్తించినవి బౌద్దులు 
గూడ అటులే విశ్వసించారు 


మానవ వ్యక్తిత్వము నామరూపముల అనగా మనస్సు శరీరములచే 
కల్పించబడిన భావముల సమూహము అన్నారు బయట కనబడు 
ప్రపంచమంతయు రూపము అని, మనసులో నున్నది మరొక ప్రపంచమని 
అన్నారు పూర్వబౌద్దులు (అనగా బుద్దుని కాలమువారు) మనస్సును గూర్చి 
యింతకు మించి తెలుసుకొను ప్రయత్నము చేసినట్టు కనబడదు వారి 
దృక్పధము ప్రధానముగా నైతికము వారు తమ భౌతికరూపము ఆధారముగా 
జగత్తును గురించిన నిర్ణయములు చేయ ప్రయత్నించారు 


చిత్తము (బుద్ది), విజ్ఞానము (లేక తర్కశక్తి, మనస్సు నామమునకు 
సంబంధించినవిగా చెప్పారు మనస్సు, శరీరములందు కొంత స్థిమితము 
గలది దేహము అన్నారు మనస్సునకు యీ స్థిమితము తక్కువ మనస్సునందు 
సంజ్ఞావేదన, విజ్ఞానములున్నవి అన్నారు ఇంద్రియములు, మనస్సు 
దర్శించునవి, వాటికి సంబంధించిన వాటిని గ్రహించు శక్తిని సంజ్ఞా విభాగమని, 
వేదనమనగా ఇంద్రియముల కార్యము లేక అనుభవము (166100) అనగా 
మానసికానుభవము అన్నారు విజ్ఞానము బాహ్య వస్తువులతో ఇంద్రియ 
స్పర్శచే మానసికానుభవములను కలిగించును తృష్టకు యిదియే కారణమగును 


390 అనుష్టాన వేదాంతము 


మనస్సుకు స్పష్టమైన గ్రహణశక్తి యున్నది వివిధ పరిణామదశలందు 
అనేకములైనవి పరంపరగా మనస్సుచే గ్రహించబడును ఈ గ్రహించు శక్తి 
అనగా సంజ్ఞా (గ్రహించబడునది యింద్రియ విషయము కావచ్చు లేదా 
మానసిక విషయము కావచ్చును 


మానసికముగా దర్శించు దానిని ధర్మము అన్నారు బౌద్దులు 
మనస్సు ఒక భౌతిక అవయవము అన్నారు అది వేదనముల నుండి అనగా 
అనుభవముల నుండి (1661౧35) భావమును, అర్థమును కల్పించుకొనును 
అది యెట్లు జరుగునో మనకు తెలియదు ఇంద్రియముల ద్వారా కలుగు 
అనుభవమును అర్థముతోను భావముతోను కూడిన జ్ఞానముగా మనస్సు ఎట్లు 
మార్చునో బౌద్భులు వివరించలేదు కాని అట్టి మానసిక దర్శనమును ధత్మము 
అన్నారు ఇంద్రియము అనగా విషయి తెలియబడిన అంశము లేక గోచరించిన 
వస్తువుతో అనగా విషయముతో కలిసినపుడు అనుభవము లేక వేదనము 
ఏర్పడును (16611౧8) ఇదే విషయి, విషయ సంబంధము అనగా ఇంద్రియము, 
విషయములస స్పర్శ (( (contact) అప్రయత్నముగా ఇంద్రియము, విషయము తో 
కలిసినపుడు ఏర్పడు మానసిక దశల ఫలితమును విజ్ఞానము అన్నారు 
నేత్రము (ఇంద్రియము) వేరు, వస్తువు వేరు ఆ రెండు కలిసినపుడు (దృష్టి 
ద్వారా) ఆ బాహ్యరూపము ఇంద్రియముపై తన ప్రభావము చూపును దాని 
ఫలితముగా వ్యక్తిలోని ఆంతరిక రూపము (మనస్సు) మార్పునకు లోనగును 
ఈ మార్చు పర్యవసానమే జ్ఞానము అని భావించారు అనగా ద్రష్టకు 
(చూచువానికి) దృశ్యమునకు గల సంబంధము విజ్ఞానము 


ఆధునిక మనస్తత్వశా స్త్రములో సంకల్పము (111) ఎంతో ప్రాధాన్యము 
వహించినది వేదనము (అనుభవము feeling), స్మరణ (recognition) ల 
వలెనే సంకల్పము కూడ ప్రధానమైనదే మానవ జీవితమునకు విజ్ఞానము 
ప్రధాన ఉపకరణము విజ్ఞానమునకు సంకల్పము ప్రధానాంశము బౌద్దులు 


వేదాంతం - కర్మసిద్దాంతము 391 


చెప్పు దానిని బట్టి విజ్ఞానము జ్ఞానమునకు, వేదనము ఆనుభవమునకు, 
సంస్కారము సంకల్పమునకు పర్యాయపదములుగా చెప్పవచ్చును కోరిక, 
ప్రయత్నము సంకల్ప లక్షణము ప్రయత్నము సంస్కారమునందు 
యిమిడియున్న శక్తి నైతిక ప్రవృత్తి సంకల్పము యొక్క ఫలితము అన్నారు 
నైతికమునకు విరుద్ధముగా నుండు మానసిక లక్షణములకు సంకల్పములే 
కారణము అన్నారు అహంకారము తృష్ణ, నీచకామము మొదలైనవి అన్నియు 
సంకల్ప (14/11) వికార రూపములే సంకల్ప లక్షణము లేక ఉద్దేశపూర్వక క్రియా 
లక్షణము మానసిక జీవితములో ప్రధాన అంశము అని ఆధునిక మనస్తత్వ 
శాస్త్రము (Modern psychology) చెప్పుచున్నది సంకల్పమునకు కొన్ని 
సమయములందు సిద్దాంతపరంగాను, కొన్ని సమయములందు లనుష్తాన 
పరంగాను (practical) బౌద్దులు ప్రాధాన్యమునిచ్చిరి సంకల్పము (4/10, 
సంకల్పము యొక్క బాహ్య, అంతరక్రియారూపములే జ్ఞానము అన్నారు 
సంకల్పాత్మకమె మానవజీవితం కావున, లక్ష్యమును సాధించుటకు చేయు 
ప్రయత్నమే సంకల్పమనబడును (1॥1) సంకల్పములోనున్నది కార్యము 
అనగా సంకల్పము క్రియాత్మకము క్రియకు ఆటంకము ఏర్పడినపుడు 
ఆలోచనారూపములో జ్ఞానము పనిచేయును ధ్యానమునకు గమ్యం ఆనందం 
ఇది కూడ సంకల్పపరిణామమే అన్నారు ఇచట ధ్యానమే సంకల్పము యొక్క 
క్రియారూపము భావము సంకల్పము నుండి వేరుకాదు అది అన్ని 
(క్రియలను అనుసరించును 


ఇంద్రియాలకు అతీతమైనది 'ఆత్మ బౌద్ధ తత్వ్వములో 'ఆత్మకు 
స్థానము లేదు కాని దాని స్థానమును విజ్ఞానమునకు యిచ్చినట్లు కనబడును 
జన్మల పరంపరలో విజ్ఞానము తోడువచ్చునదిగా చెప్పారు విజ్ఞానం నిత్యమైనది, 
మార్పులేనిది కాదు జన్మనుండి మరొక జన్మకు ప్రయాణించు వ్యక్తిత్వము 
కాదు అది క్షణికమైన అనేక దశాపరంపర ప్రవాహము విజ్ఞానదశ లేక 
స్థితులు అనుభవము (వేదనము)తో సంబంధము లేనివి భౌతిక స్థితుల 


392 అనుష్టాన వేదాంతము 
ఆవశ్యకత వీటికి లేదు 


బౌద్దుల మనస్తత్వ సిద్ధాంతము చెదిరిన అనేక విషయములను 
ఒకచోటకు చేర్చి సంబంధము కల్పించబడినదిగా కనబడును బౌద్దులు ప్రతి 
ధర్మమునకు ఆధారము లక్షణము (స్వభావము) అన్నారు ఆ లక్షణములు 
విజ్ఞానమునకు కారణములగును కాలానుగుణముగా బౌద్ధులు దానికి 
కారణము (హేతువును)ను ప్రకటించారు కొన్ని దృశ్యములు చూచినపుడు 
వాటికి సమానమగు భావములు మనస్సునందు కలుగును అట్లు ఎందుకు 
కలుగును? అవి భావముల స్వభావము అగుటచే అన్నారు ఆధునిక భౌతిక 
శరీర తత్త్వశాస్త్రము (Physiological Psychology) ప్రకారము ఆ స్వభావము 
నరముల అభ్యాసము అని చెప్పబడినది 


మానసిక దశలు పరిణామముతో కూడినవి ప్రతి దశకు మూడు 
స్థాయిలు చెప్పారు (పుట్టుక, స్థ సితి, భంగము (genesis, development and 
dissolution) $ ఇందు ఒక్కొక్కటి అతిసూక్షకాలమే యుండును ఆ 
సూక్ష్మకాలమును చిత్తదశ అనవచ్చును అనగా పుట్టుట, స్థితి కలుగుట, 
నాశము - యీ మూడును కలిసి చిత్తక్షణమగును 'అది స మాత్రమే 
క్షణము ఎందుకనగా నిజానికి అది క్షణకాలము కూడ ఉండదు బౌద్ద 
మనస్తత్త్వశా స్త్రము మానసిక దశలను గురించి చెప్పినది అంతవరకు బాగుగనే 
యున్నది కాని సంకల్పము, శ్రద్ద (Wl, 216౧10౧) మొదలగు వాటి గతి లేక 
గమనమునకు ఒక నాయకుడు లేక ద్రష్ట అవసరమున్నదా లేదా అను 
విషయమును వారు గ్రహించినట్లు కనబడదు అనుభవములు, సంబంధము 
లను గురించి (16611౧05 and [elat10n5) చెప్పిరి గాని వాటిని సమన్వయించుటకు 
వలసిన ఒక చేతనత్వమును గురించి (60౧౪౦1068౧6565) చెప్పలేదు 
బాహ్యవస్తువులతో ఇంద్రియ స్పర్శచే మానసికానుభవము కలిగించునది 
విజ్ఞానము అన్నారు భిన్న మానసికావస్థల కూటమి దీనికి కర్త అని భావించారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 393 


నామము, రూపముల వలన అనగా మనసు, శరీరముల వలన చర్యలు అనగా 
(క్రియ జరుగును కాని యివి (నామరూపములు) అనేక పరిణామముల 
కలయిక ఇంద్రియ స్పర్శచే మానసికానుభవము కలుగును కాని స్పర్శ 
అనుభవించునది ఎవరు అని ఆలోచించక, ఆ స్పర్శకు ఆధారము ఏమి అని 
మాత్రమే ఆలోచించవలయును అన్నారు మనకొక వ్యక్తిత్వమున్నదనుకొనుట 
ఒక భ్రాంతి మాత్రమే అన్నారు కాని పునర్జన్మ పొందుట, నిర్వాణము పొందుట 
అనుటలో భావమేమి? దానికి సమాధానముగా యిలా అన్నారు కొన్ని 
భిన్నస్టితుల సమూహము ఒక వృక్షము దానికి ఫలము కలిగినపుడు “వృక్షము 
ఫలించినది' అని చెప్పుదురు అటులే మానవుడు విభిన్న స్థితులు సమూహ 
(కలయిక) రూపము ఆ రూపము సుఖము కాని దుఃఖము కాని పాందినచో 
ఆ మానవుడు సుఖమును లేక దుఃఖము పొందెను అని చెప్పెదరు మానవుని 
వర్తమాన దశ గతించిన దశ కాదు అయినను వర్తమానము గతము నుండి 
వచ్చినదే కనుక అది దశ పరంపరకు ఫలితముగానే చెప్పవలయును అన్నారు 


నిత్యమైన ఆత్మలేదు అను బౌద్దుల విశ్వాసములోనే పునర్జన్మ 
విషయము స్పష్టమగుచున్నది అని తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ భావించారు 
నిత్యాత్మ లేనపుడు పాపపుణ్యఫలముల అనుభవము ఎవరికి చెందును? 
ఫలానుభవ సమయమునకు పాపము చేసినవాడు లేడు అనగా మరణించెను 
పునర్జన్మ రూపమున ఆ కర్మఫలము అనుభవించుటకు వేరొకడున్నాడని 
చెప్పినచోనెట్లు సంభవమగును దీనికి బౌద్ధుల సమాధానమిది శిక్షానుభవ 
సమయమునకు జీవసమానత్వము (Ming 00గ౫౧|6౮ ఉండును ఈ జీవి 
నియమము లేని, పరస్పర సంబంధము లేని దశాపరంపర కాదు “అది యొక 
భౌతిక, నైతిక, సజీవదశాసంపుటి' చనిపోయినవాడు పునర్జన్మ పొందినవాడు 
కాదు కాని వారిరువురి మధ్య ఎక్కువ భేదముండదు చచ్చినవాని నుండియే 
తిరిగి జన్మ పొందినవాడు పుట్టును “ప్రతి దినము మనము నూతన 
పురుషులమే కాని పూర్తిగా నూతనులము కాము బాల్యదశ నుండి పెరిగి 


394 అనుష్టాన వేదాంతము 


పెద్దవాడైన తరువాత ఆ వ్యక్తి బాలుడు కాడు కాని ఆ బాలుడు అతడు కానిచో 
అతడు లేడు, అతని తలిదండ్రులుండరు ఇటులే “ఎడతెగని మార్పులో, 
ఎడతెగని అవిచ్చిన్నత్వమున్నది" (continuity) దశాపరంపరల నుండి పూర్ణవ్యక్తి 
లభించును ఉదాహరణగా బౌద్ధులు పాలు పెరుగు చెప్పారు పుల్లని పెరుగు 
పాల నుండి రాలేదు కాని అసలు పాలు లేనిచో పుల్లని పెరుగు రాదుకదా! 
అదియే సమానత్వము అన్నారు ఇది అంతయు దశల పరంపర 
సమానత్వముగాని, భిన్నత్వము గాని యేదియు పూర్ణము కాదు పూర్వము 
ఏర్పడినది అనంతరమేర్పడినది రెండును సన్నిహితములే అందుచే రెండును 
ఒకటిగానే భావించవచ్చును ఇదే విధముగ కర్మకూడ ఎడతెగనిదే (౧0౧౪౧౮౪౦౬౩) 
పునర్జన్మ నూతనమే ఉపనిషత్తులలో చెప్పబడిన జీవాత్మ నిత్యమైనది కాని 
అది అనిత్యమైన జీవరూపమున (bం6) నంసారమను చక్రమున 
పరిభ్రమించును పుణఖ్యపాపకర్మ ఫలములను అనుభవించును జీవాత్మ 
పునర్జన్మములకు ఏకత్వము కల్పించును “అనిత్వత' (IMperManence) 
“కారణధర్మము' (08094110) వలన క్రియతో కూడిన “జీవిభావము 
పరిణమించినది ప్రతి అనుభవము అనంతర క్షణములో కలుగు అనుభవముతో 
కూడిన జీవితములో కలిసిపోవును ఇట్లు గత అనుభవమంతయు 
సూక్ష్మరూపమున వర్తమానములోనికి ప్రవహించును బౌద్భల సిద్ధాంతము 
ప్రకారము స్మృతి (౧6౧౦౧) యనునది ప్రత్యేకముగ ఏమియు లేదు గతము 
తన ముద్ర వర్తమానముపై వేసి అదృశ్యమగును 


దుఃఖమయమైన జీవ (జీవిత) ఉత్పత్తి, దాని నాశమునకు 
కారణములను అనులోమ, విలోమక్రమమున బుద్దుడు చెప్పియున్నాడు 
అనులోమ అనగా ఆరోహణ క్రమములో అజ్ఞానము నుండి సంస్కారములు, 
సంస్కారముల నుండి విజ్ఞానము, విజ్ఞానము నుండి నామరూపములు, 
నామరూపముల నుండి ఆరు ఇంద్రియములు అనగా చర్మము, కళ్ళు, 


వేదాంతం - కర్మసిద్దాంతము 395 


చెవులు, నాలుక, ముక్కు (యీ ఆరు జ్ఞానేంద్రియములు sense 0/౧9), 
వీటి నుండి సంయోగము, దాని నుండి వేదనము, దాని నుండి కామము, దాని 
నుండి అనుబంధము, దాని నుండి పరిణామము, దాని నుండి జననము, దాని 
నుండి ముసలితనము మరణములు, వియోగము, దుఃఖము, నిరాశ 
ఎర్పడుచున్నవి ఇవి ఒకదాని నుండి మరొకటి ఏర్పడుటచే అనులోమక్రమము 
(direct order) తిరిగి అజ్ఞానము నశించినపుడు విలోమక్రమములో ఒకటి 
తరువాత మరొకటి అన్నియు నశించును ఇది అవరోహణం (reverse order) 
పైన చెప్పినవి దుఃఖపరంపరకు మూలకారణములు కామమునే అజ్ఞానము 
అన్నాడు బుద్ధుడు అజ్ఞానము నశించినపుడు కామము పూర్ణముగా నశించును 
అపుడు వరుసగా సంస్కారములు, విజ్ఞానము, నామరూపములు, 
జ్ఞానేంద్రియములు, అనుబంధము, వేదనము, తృష్ణ, సంయోగము, 
పరిణామము ఒకటి నశించగా మరొకటి క్రమముగా అన్నియు నశించును 
అపుడు జన్మము నశించును దానితో ముసలితనము, మరణము, వియోగము, 
దుఃఖము మొదలగునవి నశించును దీనినే దుఃఖపరంపరను నాశనము 
చేయు విధానము అన్నారు బుద్దుడు దీనిని బహుక్లుప్తముగా చెప్పెనని, 
అనంతర కాలముననది విసృతపరచబడినదని తాత్త్విక విమర్శకుల 
అభిప్రాయము ఇందలి భావము బహుక్షుప్తము మానవ జీవితం సంసార 
బంధమున తగుల్కొని యున్నదని, దాని నుండి బయటపడుటకు అవకాశమిది 
అని దాని భావము ఉపనిషత్తులు కూడ సంసారమును బంధముగానే 
చెప్పినవి సంసారచక్రమనబడు ప్రవాహమున నున్న వివిధ అంశములే గత, 
వర్తమాన, భవిష్య జీవితములుగా రూపొందుచున్నవి జీవస్వేచ్చ జీవితమునకు 
మూలము అది నశించుటయే నిర్వాణము ఇదియే బౌద్ధతత్త్వము బౌద్ధము 
చెప్పినది అతిచిన్నదైన సత్యము “జన్మమెత్తుటయే మానవుడు చేసిన 
మహాపాపము” ఇది కారణధర్మముగా విస్తరింపబడినది విజ్ఞానమే “అహం' 
కారము అది నిత్యమైన 'ఆత్మ లోనిది కాదు కారణము - కార్యము వలన 


396 అనుష్టాన వేదాంతము 


ఏర్పడు దశాంపరంపరయే విజ్ఞానము లేక “అహంకారము ఇది క్లుప్తముగా 
బౌద్ధ సిద్దాంతము మనలను అంటిపెట్టుకుని ఉన్న “అహం కారము అవిద్య 
వలన ఏర్పడిన ఒక అనిత్యరూపము “అహం కారమున్నంత కాలము “అవిద్య' 
యుండును వ్యక్తి కర్మల ద్వారా దుఃఖమును కలిగించుకొనుట కాదు అసలు 
విషయం వ్యక్తియే (౧6/66) అనగా జీవియే దుఃఖము యొక్క రూపము 
“అహం' భ్రాంతిని కలుగజేయును కాని ఆ 'అహం' కూడ ఒక భ్రాంతియే 
అన్నారు ఉపనిషత్తులు గూడ ఆత్మను గూర్చిన అజ్ఞానము ఉన్నంతవరకు 
యీ జీవుని రూపముండును అనియే చెప్పినవి “అహం' అను భావమే 
అజ్ఞానమునకు మూలము “అహం' నశించినపుడే అజ్ఞానము నశించును 
అజ్ఞానవశముచే ప్రపంచమంతయు దుఃఖవశమగుచున్నది 


పుట్టుట, పెరుగుట, వ్యక్తిత్వము పొందుట యివి అన్నియు అవిద్య 
(అజ్ఞానము) నుండి యేర్చడినవే అన్నాడు బుద్దుడు కాని యీ అవిద్య ఎట్లు 
వచ్చినదో మాత్రము చెప్పలేదు జీవపరిణామము ఒక ప్రవాహము దానికి 
కారణము అవిద్య - అట్టి అవిద్యకు పూర్వము ఎమియును లేదు ఎందుకనగా 
సృష్టి పరిణామమునకు "ఆది లేదు అన్నాడు కారణధర్మముల పరంపరలో 
అజ్ఞానమును మొదటగా చెప్పాడు దానికి కారణమొకటే కన్సడును అవిద్య 
నుండి సంకల్పము కలిగి సంకల్పము నుండి 'అహం'కారము ఏర్పడును 
అజ్ఞానము అనగా నేమిటి? “నేను గురించిన అసంపూర్ణ భావనయే అజ్ఞానము 
అన్నాడు ఉపనిషత్తులు కూడ అవిద్య ను గూర్చియే చెప్పినవి కాని జీవాత్మ 
పరమాత్మ యొక్క రూపము అని తెలియకుండుటయే అవిద్య అన్నవి 
అవిద్యయే “అహం భావమునకు అటుపై దుఃఖమునకు మూలకారణము 
అని చెప్పినవి 


అజ్ఞానము నశింపవలయును, నశించును అన్నాడు బుద్దుడు 
అందువలన అది సత్యము, నిత్యము కానేరదు అట్లని అది అసత్యము కూడ 


వేదాంతం - కర్మసిద్ధాంతము 397 


కాదు ఎందువలనన దాని నుండి మరికొన్ని కలుగుచున్నవి అసత్యమైనచో 
అవిద్య మరి దేనికి కారణము కాజాలదు బుద్దుని దృక్పృధములో అవిద్య 
జీవస్థితికి కారణము ఉపనిషత్తులలో చెప్పినది యింక స్ఫుటముగాను, 
పరమసత్యముగాను ఉన్నది 


ఎన్నో రూపములతో కూడినది యీ ప్రపంచము దానికి రెండు 
శక్తులున్నట్టుగా చెప్పబడినది అది సత్యమును ఆవరించి దానిని అగోచరము 
చేయును అదియే మరల ఆ సత్యమును గోచరము చేయును ఈ శక్తి 
అనాత్మరూపము (ఆత్మకానిది) కాని ప్రపంచము యొక్క యీ శక్తిని 
గుర్తించుటకు అన్నిటికి కేంద్రమైన ఒక స్థితిని (Central 061౧0) గుర్తించవలసి 
యుండును లేనిచో అవిద్యకు కారణమును గ్రహించలేము అవిద్య పూర్తిగా 
నిష్రయోజకమైనదా అనినచో కాదనియే చెప్పవలయును అవిద్య వలననే 
మోక్షసాధనకు అవకాశము కలుగును అనగా అవిద్య తొలగించుకొనుటయే 
ఆ సాధన నిర్వాణము నాశనమునకు అతీతమైనది, సత్యమనునది దాటిపోవు 
ఒక ఛాయకు (౧255౧9 5h2dంw) మించినది, అని చెప్పినచో, “అహం అను 
వ్యక్తిత్వము పూర్తి అనాత్మ (౧0౧-be1ng) కానేరదు అందుచే వ్యక్తిత్వము 
'ఆత్మ-అనాత్మల' సమ్మేళనము లేక మిశ్రమము అవిద్య అనగా జ్ఞానము 
లేకుండుటనియే అర్థము గాని అది అసత్యము అని కాదు అవిద్య 
నశించినచో సత్యము కనబడును అనంతర కాల బౌద్ద తాత్వికులు అవిద్య 
హరాత్తుగ ఎర్పడినది అన్నారు విశ్వసంకల్పము నుండి జీవసంకల్పము లేక 
వ్యక్తి సంకల్పము (Individual ౪||) అటులే హరాత్తుగ సంభవించినది అని 
చెప్పారు విశ్వమానసము (universal mind) ఉన్నది ఒకటి మాత్రమే దాని 
నుండి ఏర్పడిన అసంపూర్ణ ప్రతిబింబములే భిన్నవ్యక్తులు అన్నారు అవిద్య 
అను శక్తి విశ్వశక్తి నుండి వివిధ వ్యక్తిత్వములను రూపొందించును అని 
విశ్వసించారు పరమసత్యము అను కేంద్రమునందున్న వ్యతిరేక స్వభావమే 
(Negativity) అవిద్య అన్నారు సత్యము దాని లోపల నుండును అవిద్య 


398 అనుష్టాన వేదాంతము 


ఆవరించి యుండుటచే సత్యము గోచరించదు బౌద్దతత్త్వ్యము ఉపనిషత్తులకు 
అనుకూలముగా నున్నట్లు కనబడును కాని “ఆత్మ విషయమున అనిశ్చితము 
దానిని ఉపనిషత్తులకు దూరము చేయుచున్నది పరిపూర్ణమైన 'సత్‌' 
పదార్థమున్నదని ఆమోదించినచో, బౌద్గతత్త్వ్వము ఉపనిషత్తుల ఆమోదమును 
పొందును 


దుఃఖవిమోచనమే బుద్దుని ఉపదేశసారము జీవితములో దుఃఖము 
నుండి విమోచనము పొందుటకు నైతిక వర్తనము ప్రధానము మోక్షమునకు 
'అహం' నశింపజేయాలి బౌద్ద నీతికి ఆధారము మనస్తత్వము బౌద్ధ 
మనస్తత్వము విస్తృతమగుటకు నీతి, నిరూపణయే కారణము బౌద్ధులు ఆత్మ 
సిద్ధాంతమును నిరసించారు దానికి కూడ నైతిక ఉద్దేశమే కారణముగా 
కనబడును బౌద్ద సిద్ధాంతము ననుసరించి సంకల్పము (॥॥) మానవుని విశిష్ట 
లక్షణము అతని నైతిక వ్యక్తిత్వమునకు సంకల్పమే ఆధారము తృష్టయే 
జన్మకు కారణమని బౌద్ధ కర్మ సిద్దాంతము చెప్పుచున్నది నైతిక నియమములు 
కూడ అదియే చెప్పుచున్నవి మంచి సంకల్పమే అత్యంత విలువైనది అని 
బుద్దుడు చెప్పియున్నాడు నైతిక నియమములచే సంకల్పము విశిష్టమగును 
అనెను కర్మయందు ఆసక్తి నశించినపుడు “అహంకారము నశించును 
ఇంద్రియ సుఖములందు ఆసక్తి నశించినపుడు కర్మ కూడ నశించును జన్మ 
పరంపర నుండి నిత్యానంద స్థితిని పాందుటయే బౌద్ధమత లక్ష్యము 


కర్మ బుద్ధి, సంకల్పములు రెంటికి చెందియున్నది కర్మ ఒక 
మానసిక ఉద్దేశము కర్మ కార్యముగా రూపొంది ఫలితమునిచ్చును ప్రతి 
కర్మకు మనోనిశ్చయము లేక సంకల్పము, కార్యము జరుగుట, కార్యము 
వలన అసంతృప్తి అను స్థాయిలుండునన్నారు తృష్ణను, మోహమును 
తొలగించు కర్మలు సత్కర్మలు దుఃఖఫలితములనిచ్చునవి దోష కఠ్మలుగా 
విభజించారు పరోపకారములు సత్కర్మలు స్వార్థముతో కూడిన విదుష్కర్మలు 


వేదాంతం - కర్మసిద్దాంతము 399 


రాగము గాని వైరాగ్యము గాని మితిమించి యుండరాదు అన్నాడు 
బుద్ధుడు ఇంద్రియ లోలత్వము, కరిన తపస్సు, ఉపవాసములు రెండు 
పద్ధతులు విపరీతములని బుద్దుడు తిరస్కరించినాడు అతడు మధ్యమార్గమును 
అనుసరించాడు అదియే అష్టాంగయోగము 1 సక్రమ విశ్వాసము, 2 సక్రమ 
ఆశయము, 3౩ సక్రమ వచనము, 4 సక్రమ ప్రవర్తనము, 5 సక్రమ జీవన 
ప్రవృత్తి, 6 సక్రమ ప్రయత్నము, 7 సక్రమ మనఃప్రవృత్తి, 8 సక్రమ 
సంతోషము దీనినే బౌద్దమత "అష్టాంగ నీతిధర్మము' అన్నారు 


వ్యక్తి తాను యితరము కంటే వేరైన జీవమును అను భావమును 
కలిగించు జ్ఞానము అని చెప్పబడిన వ్యవహార దృక్పృధమును అణుసమూహమైన 
అనగా పంచభూతముల రూపమైన శరీరము కలిగించును. విజ్ఞానము, ప్రజ్ఞ 
లేక అంతరదృష్టి (1౧919౧0 మానవ ఆలోచనల భిన్నరూపములని అనంతర 
(|ater) బౌద్దులు భావించారు తాను ప్రత్యేక జీవమును అను భావము, 
విశ్వజీవముతో కలిసినపుడు ప్రజ్ఞ అను జ్ఞానము ఎర్పడును అన్నారు ప్రజ్ఞ 
(అంతరదృష్టి ౧51900 ఉన్నతస్థాయి జ్ఞానము అజ్ఞానము నుండి విజ్ఞానము 
అటుపై ప్రజ్ఞను పొందుటకు ప్రయత్నించవలయును అన్నారు 


బౌద్ధములో మనోశిక్షణ ప్రధానాంశము శిక్షణ అనగా శిక్ష కాదు 
మనోశిక్షణ ఉద్దేశము ఇంద్రియములను అణచివేయుట కాదు సత్యమును 
గ్రహించు సాధన వాటికి కల్పించుటయే మనోశిక్షణ అన్నాడు బుద్దుడు 
ఇంద్రియములను శిక్షించినచో అవి బలహీనమై పనిచేయుట మానుకొనును 
సత్యనిర్ణయమునకు వాటిని ఉపయోగపడేట్లు చెయటమె సరియైన ఇంద్రియ 
శిక్షణము అన్నాడు బుద్ధుడు ఇంద్రియ జ్ఞానమును, బుద్దిని వికసింప 
చేయుటయే వాటిని సంస్కరించుట అగును అపుడే నిజమగు ఆత్మదృష్టి 
కలుగును “ప్రజ్ఞ స్థితి యందు “సత్‌ లేక పరమాత్మ దర్శనము కలుగుటకు 
అవకాశమున్నదని ఉపనిషత్తులు చెప్పును మరి “ప్రజ్ఞ గూర్చి చెప్పునపుడు 


400 అనుష్టాన వేదాంతము 


'సలోను బుద్ధుడు అంగీకరించినటులే కనబడును అయినను పరిపూర్ణ 'సత్‌ 
దర్శనమును గూర్చి అనగా దివ్యదృష్టిని గురించి స్పష్టముగా చెప్పుటకు 
బుద్ధుడు ఎందువలంనో వెనుదీసినటుల కనబడును దానికి బదులు 
మానసిక దశా విశేషములను చెప్పియున్నాడు ప్రజ్ఞ దశ తరువాత ధ్యానము, 
నిశ్చల సమాధి అన్నాడు ప్రార్థనకు బదులు ధ్యానమును ప్రవేశపెట్టినట్లు 
కనబడును దైవకృప కొరకు ప్రార్థన నిర్హేతుకము అని బౌద్ధభావన 'స్వయంశిక్షణ' 
యే సర్వమునకు ఆధారము అన్నారు స్వయంకృషికి, స్వయం వికాసమునకు 
పరిపూర్ణమైన స్వేచ్చ మానవునకున్నది అన్నారు “తనను తాను జయించిన 
వానిని ఎవ్వడు జయించలేరు అన్నారు “తన 'అహం'కారమును 
నాశనమొనర్చుకొనిన వానిని దేవతలైనను జయింపలేరు అని ఉద్దాటించారు 
మతముతో సంబంధము లేని సర్వమానవ (ప్రేమను పెంపొందించు మనో 
(చిత్త) శిక్షణమును బుద్దుడుపదేశించెను 


దేహమును నిగ్రహించుటయే జ్ఞానసాధనము అన్నాడు నిగ్రహించుట 
అనగా తపస్సు, ఉపవాసము కాదు తపమునకు బదులు జ్ఞానమునిచ్చు 
మానసిక దశలను గురించి చెప్పాడు ధ్యానము వలన చిత్తమునకు ప్రసన్నత 
కలుగునని బౌద్భలు విశ్వసించారు నేటికిని అదే విశ్వాసము బౌద్భలలో 
కనబడును నేడు ధ్యానము (౧౫౭6240౧) అందరికి ఉపయోగపడు సాధనగా 
రూపొందింది ఇంద్రియ చాపల్యము తొలగించి, “అహంికారమును 
నశింపచేసినచో 'సత్‌ దర్శనమగునని (పరమాత్మ దివ్యజ్యోతి) భారతీయులు 
నేటికి కూడ విశ్వసించుచున్నారు విభిన్న మతతత్తముల ననుసరించి 
యోగాభ్యాస విధములు విభిన్నముగానున్నవి ఉపనిషత్తుల ననుసరించి 
యోగమనగా పరబ్రహ్మముతో ఐక్యత పతంజలి యోగము. అనగా 
'సత్యదర్శనము' బౌద్ధయోగములో ప్రపంచము శూన్యము అని తెలియును 
'యోగో పదమునకు అర్థము ధ్యానము 


వేదాంత౦ - కర్మసిద్దాంతము 401 


స్మృతి (౧౭౧౦౧౧) లేని స్టితియే సమాధి అని బుద్దుడు చెప్పినట్లు 
తోచదు కామము నిర్మూలించుటకు పొందిన సమాధి స్టితియే సక్రమమైనదని 
బుద్ధుని ఉపదేశము అతీంద్రియ శక్తుల కొరకు యోగసాధన బుద్దుడు 
అంగీకరించలేదు సక్రమపద్ధతిలో నైతిక ఆచరణ, జ్ఞానము ద్వారా కూడ 
శక్తులు పొందవచ్చునని యోగాభ్యాస విధానమును బుద్దుడు సంస్కరిం చాడు 
ఇంతకు ముందు చెప్పబడిన అష్థాంగయోగము ద్వారా ఐహిక బంధములను 
తాలగించుకొనవచ్చునని చెప్పాడు 


ప్రవర్తనము రెండు రకములుగా విభజించారు అవి యోగ్య 
ప్రవర్తన, అయోగ్య ప్రవర్తన _యోగ్యప్రవర్తన స్వార్ధరాహిత్యము నుండి 
కలుగును _అది కరుణతో కూడిన కర్మరూపము పొందును అయోగ్యప్రవర్తన 
'అహం'కారము ఆధారముగా కలుగును ఇడి దౌర్జన్యముతో కూడిన 
కర్మరూపము పొందును నిషేధింపతగినవి పది అన్నారు అవి విసర్జించినచో 
సత్కర్మలు జరుగును దశనిషేధములు అసత్యము, దూషణము, అర్థము 
లేని సంభాషణ, మూర ప్రసంగములు - ఇవి నాలుగు వాక్కుకు సంబంధించిన 
దోషములు ఇతరుల వస్తువులను కాంక్షించుట, ద్వేషము, వ్యత్యాసము 
చూపుట, - ఇవి మూడు మానసిక దోషములు హత్య, చౌర్యము, వ్యభిచారము 
ఇవి మూడు దేహసంబంధ దోషములు ఈ దశ నిషేధములలో 
పంచవిధములైన నిగ్రహము యిమిడియున్నది క్రోధము, వస్తు సంపాదన 
ఆకాంక్ష శరీర సుఖ ఆపేక్ష పిరికితనము, ఈర్ష్య ఈ అయిదింటిని 
నిగ్రహించినచో వ్యక్తి తాను సుఖమును పొందును, యితరులకు సుఖము 
కలుగజేయును 


ధర్మములు కూడ పదియనినారు అవి దానము, సత్రవర్తనము, 
ఓర్పు, దీక్ష, ధ్యానము, వివేకము, సక్రమ సాధన, పట్టుదల, బలము, జ్ఞానము 
నైతిక శిక్షణ అనగా ధర్మము, విజ్ఞానము, అంతరదృష్టి అన్నారు పూర్వ బౌద్ధ 


402 > అనుష్టాన వెదాంతము 


ధర్మ నియమములకు, ఉపనిషత్తుల నీతి సూత్రములకు కొంత పోలిక 
కనబడును 


మానవ ప్రవర్తనమునకు దుఃఖనిరోధము, సుఖప్రాప్తి మూలమైన 
ఉద్దేశములు అత్యున్నతమైన సుఖము నిర్వాణమే అన్నారు చార్వాకులు 
అనగా నాస్తికులు సుఖమునకు మూలము శరీరము, దానిని వృద్ధిచేసిన 
సుఖము పెరుగునన్నారు బౌద్దతత్తము ననుసరించి అజ్ఞానము, స్వార్ధము 
పునర్జన్మకు కారణములు అవినశించినచో సుఖము కలుగును అని బౌద్భలు 
అన్నారు ఏ వ్యక్తియు యితరుల కంటే వేరు కాదు సర్వజీవములతో 
ఐక్యభావము పొందుటయే మోక్షము అని బౌద్భులు విశ్వసించారు బౌద్దధర్మము 
నందు నీతికి పరలోక ఫలమున్న సూచనలు లేవు అయినను సామాన్యుల 
తృప్తి కొరకు స్వర్గసుఖము నీతి వలన కలుగునను భావము మాత్రము 
తిరస్కరింపబడలేదు 


ధర్మము ఆచరించుటకు బాహ్య పరిస్థితులతో పనిలేదు జ్ఞానము 
లేకపోవుట అను స్థితికి రాజు అయినను పేద అయినను ఒకటే విధి (బాధ్యత) 
నిర్వర్తించుట కంటే వ్యక్తి శీలములో కలుగు పరివర్తనమునకు ఎక్కువ 
ప్రాధాన్యము నిచ్చియున్నారు వినయము, దానము, దయ లేని జీవితము 
బ్రతికియు మరణించినటులేయగునన్నారు కర్మ వలన యీ శరీరము 
ఏర్పడును జ్ఞానము వలన మాత్రమే ఆ శరీరము నశించదు అయినను 
పునర్జన్మ రూపమున ఇంకొక శరీరము ఏర్పడకుండ జ్ఞానము చేయగలదని 
బౌద్ధ విశ్వాసము జ్ఞానము అనగా మానసిక జ్ఞానము, శాస్త్ర, మంత్ర 
పాండిత్యము మాత్రమే కాదని, జ్ఞానమునకు నైతిక అనుష్టానము (practical 
morality) ప్రధానమైనది అని బుద్ధుని భావము కామక్రోధాది వికారముల 
నుండి జీవుని కాపాడునదే జ్ఞానము అన్నాడు మెదడులో ఎక్కడో ఒక మూల 
దాగియుండునది జ్ఞానము కాదు “మనలో ప్రవేశించి, మన ఆవేశములను 


వేదాంతం - కర్మసిద్ధాంతము 403 
సంస్కరించి, మన ఆత్మలో లీనమై, జీవితముతో ఏకమై పోవునదే జ్ఞానము ” 


బౌద్ధనీతి అనగా సన్యాసి నియమమే అను ఒక విమర్శ యున్నది 
కామమును (66519) అణగజేయుటయే సన్యాసనియమము అనుకుంటే 
బౌద్దనీతి అదే అనవచ్చును కామము (కోరికలు లేక వాంఛలు) చంచలము 
దానికి శాంతి యుండదు భోగవాంఛ అజ్ఞానుల కామరూపము 
విద్యావంతులలో అది 'వస్తువాంఛి రూపములో ఉంటుంది కామము 
నశించినపుడే భోగవాంఛ, వస్తువాంఛలు నశించును దీనికి వజ్రసంకల్పము 
అవసరమని బుద్దుడు బోధించాడు సంకల్పము (౪4/11) వలన వాంఛలు 
(కామము) ఏర్పడును కాబట్టి సంకల్పమును నాశనము చేయవలెనా? బుద్దుడు 
సంకల్పమును నాశనము చేయమనలేదు ఈ ప్రపంచమును వదలి 
పొమ్మనలేదు కామము (వాంఛ)తో యుద్ధము చేసి నిరోధించమని చెప్పాడు 
కామము, రాగద్వేషములు క్షుద్రములు అన్నాడు కాని వాటి నుండి 
పరమోన్నతమైన పవిత్ర ప్రేమభావమును ఉద్భవింపజేసిన ఘనత బౌద్ధమతముది 
మాత్రమేననియు, శ్రైస్తవమతము కూడ పోలజాలదు అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ 
'కామరాగము'లను నశింపజేయుమని బుద్దుడుపదేశింపలేదు సర్వజీవుల 
యెడల అనంతమైన (ప్రమను చూపగల జీవితము కొరకు సాధన చేయమని 
బుద్భడుపదేశించెను బుద్దుని పూర్వజన్మములను తెలుపు జాతక కధలు 
బుద్దుని అమిత ప్రేమను చాటిచెప్పుచున్నవి పశువాంఛతో కూడిన భోగమునకు, 
మితిమీరిన వైరాగ్యమునకు మధ్యమార్గము బుద్దుడు అవలంబించెను 
కామమును సరైన మార్గములో నడపమని చెప్పెను కాని కామమును పూర్తిగా 
నాశనము చేయమని చెప్పలేదు అనగా కామములన్నిటిని నిర్మూలింప 
నవసరము లేదు దుష్కామములను మాత్రమే నిరోధించవలెనని భావము 
అట్టు చేయువాడే బుద్దుని దృష్టిలో తపస్వి తపస్సు ఆంతరికమే గాని బాహ్య 
శరీర స్థితులకు సంబంధము లేదు అని బుద్దుని దృక్పధము దేహమును 
జాగ్రత్తగా రక్షించుకొనవచ్చును కాని శరీరముపై అభిమానము పనికిరాదు 


404 అనుష్టాన వేదాంతము 


అన్నాడు బుద్దుడు అనగా “శరీర పరిత్యాగము కాక జీవిత మమకార 
పరిత్యాగమునే” బుద్ధడుపదేశించెను శరీరమును కృశింపచేయుట తపస్సు 
కాదు చిత్తశుద్ధి చేసుకొనుటయే తపస్సు 


ప్రపంచములోనందరిని సన్యసించమని బుద్దుడు చెప్పలేదు, అట్లని 
ఆశించనూలేదు జనులను సంసార బంధములోనున్నవారిని ఉపాసకులనియు, 
ఆ బంధములను త్యజించినవారిని శ్రమణులనియు వర్గీకరించెను అయినను 
లోకములో విధినిర్వహణ ఒక్కటి మాత్రమే మోక్షమార్గము కాదు అన్నాడు 
సిద్దాంతరీత్యా బుద్ధుడు శరీరమును కృశింపచేయుటకు అంగీకరించలేదు 
కాని నిర్వాణ సాధనకు బహు కరినమైన శిక్షణ విధానము నిర్ణయించెను 
నిర్వాణ సాధనకే బౌద్దులందురు సంఘముగా నేర్చడిరి స్త్రీలను చేర్చుకొనుటకు 
బుద్ధుడు వ్యతిరేకించినను, శుద్దోదనుని మరణము తరువాత అతని భార్య 
అనగా పూర్వాశ్రమమున బుద్దుని తల్లి, 500 మంది రాజుల భార్యలతో సహా 
వచ్చి బౌద్ధమతములో చేర్చుకొనుమని కోరినపుడు బుద్దుడు మూడు 
పర్యాయములు తిరస్కరించి, చివరకు స్రీలకు ఉద్ధరణ అవసరము అని 
వారికి సభ్యత్వము నిచ్చెనని చరిత్ర చెప్తోంది 


వర్ణధర్మములో జైనబౌద్ధములకు సామ్యము కనబడును శీలమును 
బట్టియే వర్ణమును గ్రహింతురు వర్ణవిభాగమును జైనులు తిరస్కరించలేదు 
కాని కర్మల వలన వర్ణనిర్ణయము జరగవలెనని నిర్ణయించారు “ఎవ్వని ఏ 
కర్మలూ అంటవో వానిని బ్రాహ్మణుడు అన్నారు ” జైనులు బౌద్ధులు బ్రాహ్మణ 
శబ్దమును ఒక గౌరవ శబ్దముగా ఉపయోగించారు కులగర్వము, ప్రత్యేకత 
జైనులు నిరసింతురు కులగర్వము పాపకారణము అన్నారు 


బుద్దుని వర్ణధర్మము ఉపనిషత్తుల ననుసరించినట్టు కనబడును 
శీలము చేతనే వర్ణము వచ్చును కాని పుట్టుకచే కాదు అన్నాడు 


బుద్దుని కాలమున జన్మ ఆధారముగ ఆచరణలోనున్న వర్ణవ్యవస్థ 


వేదాంతం - కర్మసిద్దాంతము 405 


సంకరమాయెను ఆత్మ నిగ్రహము కలిగి జ్ఞానమూర్తియైనవాడే బ్రాహ్మణు 
డగును క్రోధ ద్వేషపూరితమనస్కుడు శూద్రుడగును అన్నాడు పుట్టుకతో 
నెవ్వడును బ్రాహ్మణుడు గాని శూద్రుడు గాని కాడు కర్మల వలననే 
బ్రాహ్మణుడు గాని శూద్రుడు గాని అగును అని చెప్పాడు పూర్ణజ్ఞానమూర్తియే 
బుద్ధుడు జ్ఞాన ధ్యాన నిగ్రహములచే ఎవరైనను బుద్దుడు కావచ్చునని 
బుద్ధుని భావము అందుచే అన్ని వర్ణములు వారికి బౌద్ధ సంఘములో 
సభ్యులగుటకు అర్హత కలిగెను బుద్దుడీ విధముగా వర్ణభేదమును తొలగించెను 
కాని ధర్మసూక్ష్మము తెలుసుకొనగల బుద్ధిసూక్ష్మత శ్రమణులను బ్రాహ్మణులకే 
యున్నదని వారిని ఎక్కువగా ఆదరించెను అందరికి జ్ఞానము పొందుటకు 
అర్హత ఉన్నదని అంగీకరించినను “పుణ్యపరిపాకము చేతనే బ్రాహ్మణకులమున 
జన్మము లభించునని బుద్ధుడు అంగీకరించినాడు ” 


జైన బౌద్ధములు సంఘసంస్కరణకు ప్రయత్నించలేదు వాటి 
ప్రవక్తలైన మహావీరుడు, బుద్ధలకు సంస్కరణోద్యమమునకు వలసిన ఆవేశము, 
నాయకత్వము లేవు ఉపనిషత్తుల వలెనే జైన బౌద్దములు వర్ణ వివక్షతా 
కారిన్యము గర్భించినవి వర్ణ వినాశనమునకు గాని, సంస్కరణమునకు అవి 
ప్రయత్నించినట్లు ఎక్కడా కనబడదు గృహస్థ కర్మల జోలికి బుద్ధుడు పోలేదు. 
కాని వేద ప్రమాణమును అంగీకరించలేదు సత్యము విషయములో గుప్తము 
చేయు పద్ధతిని అతడు అంగీకరించలేదు అయినను బుద్దుడు వేదములను 
నిందించలేదు 


కర్మ సిద్దాంతము బౌద్ధము నూథనముగా సృష్టించినది కాదు అది 
చాల పురాతనమైనది జీవి యొక భౌతిక నైతిక దశాసంపుటి అని బౌద్ధ 
పరిణామ వాదము ఇది కర్మ సిద్దాంతమునకు తార్కికమైన ఆశ్రయము 
కల్పించినది కారణము, కార్యము అను అంతు తెలియని ఒక గొలుసు నందు 
(chain) ప్రతి మానవుడు ఒక ‘లింకు ప్రతి “లింకు నకు వ్యక్తిత్వము లేక 


406 అనుష్టాన వేదాంతము 


ప్రత్యేకత ఉంటుంది కాని అది ఆ గొలుసునందున్నంత వరకు మాత్రమే 
పరస్పర సంబంధములపై ఆధారపడిన వ్యక్తిత్వము అది గొలుసు లేనిది 
“లింకు” లేదు, 'లింకు' లేనిది గొలుసు లేదు మానవుని జీవితములో ప్రతి జన్మ 
ఒక “లింకు, అతని చరిత్ర పుట్టుకతో ప్రారంభమైనది కాదు ఎప్పటిదో 
తెలియని అనేక గత జన్మల వెనుక ప్రారంభమైనది అతని చరిత్ర 


మానవ స్వభావము ఆధారముగానే కర్మసిద్దాంశము ఏర్పడినది 
ఆత్మకు స్వేచ్చ యున్నది. కాని ఆ స్వేచ్చను క్రీణింపచేయు ఎన్నియో 
క్రియలు (చర్యలు) మానవ స్వభావము ద్వారా జరుగుచున్నవి వాటిని 
గురించినదే కర్మ సిద్ధాంతము - మన కర్మల ఫలితములను మనము 
తప్పించుకొనలేము వెనుక చెప్పినట్టుగా జైనమునందు కర్మ సిద్దాంతము 
విచిత్రమైనది కర్మ ఒక పదార్థరూపం అన్నారు అందు ఉద్దేశమునకు 
(motive (or) intention) స్థానము లేదు కర్మప్రవాహములో ఎ విధమైన రాజీకి 
(compromise) అవకాశము లేదు అందువలన భక్తి, అవతార, బోధిసత్వ 
సిద్ధాంతములకు జైనములో అవకాశము లేకపోయినది హిందూ 
బౌద్దమతములలో వృద్ధి చెందిన తాంత్రిక తత్వము జైనమతములో లేకపోవుటకు 
కూడ అదే కారణము కావచ్చును 


బౌద్ధములో కర్మ మూలము సంకల్పము (4/11 or Intention or 
motive) హిందూమతములో కూడ కోరికలతో కూడిన అనగా కామ్య కర్మలకు 
ప్రత్యేకత యున్నది కామ్యము అనగా కోరికతో కూడిన సంకల్పము (616516 
with will) బౌద్ధులు దానిని తృష్ణ అన్నారు తృష్ణ నిరోధము ద్వారా నిర్వాణము 
పాొందవచ్చునన్నారు కర్మ సిద్దాంతములో హిందూ, బౌద్ధతత్త్వములకు పోలిక 
కనబడును 


కర్మ ఫలితముల తారతమ్యముల వలననే మానవులందరు ఒక 
రీతిగా లేరు అని హిందువుల వలెనే బౌద్భులు కూడ విశ్వసించారు కర్మ 


వేదాంతం - కర్మసిద్ధాంతము 407 


సిద్దాంతము తెలియనిచో దేవుడు అన్యాయము చేశాడు అను భ్రాంతిన 
పడుదురు కర్మ ఫలము అనుభవించుట ద్వారా కర్మ విముక్తి కలుగునని 
కూడ గ్రహించారు కర్మ సిద్దాంతమందలి వ్యక్తి స్వీయకర్మ బాధ్యతను 
అంగీకరించారు పాపఫలము అది చేసిన వాని జీవితదశననుసరించి యుండును 
అన్నారు దుర్మార్గుడు చేసిన పాపఫలము జన్మాంతరముల వరకు 
అనుసరించును అదే ఒక సత్పురుషుడు చేసిన పాపఫలితము వర్తమాన 
జన్మలోనే అనుభవములోనికి వచ్చి అతనిని విముక్తుని చేయునని బౌద్ధులు 
చెప్పారు దానికి వారిచ్చిన ఉదాహరణమిది కొద్దిగా ఉప్పూ ఒక చిన్న 
పాత్రయందలి నీటిలో వేసినచో ఆ నీరంతయు ఉప్పగానగును అంతే 
ఉప్పును గంగానదిలో కలిపినపుడు గంగా నదిజలము రుచి యందు మార్పు 
కనబడదు 


దేవతలకు, మానవులకు కర్మసూత్రమును ఉల్లంఘించుటకు 
సాధ్యము కాదు అన్నారు అటులైనచో పురుష ప్రయత్నమునకు స్థానము లేదా 
అను సందేహము కలుగును కర్మఫలమే సర్వస్వము, ప్రార్థన ద్వారా కాని, 
పురుష ప్రయత్నము ద్వారా కాని దానిని మార్చుట అసాధ్యము అని గ్రీకులు 
విశ్వసించారు ఇస్లాము మతములో కూడ యిట్టి విశ్వాసమే కనబడును 
బౌద్ధములో బుద్ధత్వము (జ్ఞానసిద్ధి) పొందుట కూడ కర్మఫలమా అను ప్రశ్నకు 
బుద్ధుడు సమాధానము చెప్పలేదు కాని బౌద్ధధర్మములను పాటించుట 
ద్వారా కర్మ నిర్దించవచ్చునని బౌద్ధము చెప్పుచున్నది కర్మదోషమును 
ప్రతిఘటించుటకు శక్తి కావలయునని బుద్ధుడు చెప్పియుండుట వలన 
పురుష ప్రయత్నమునకు స్థానము కల్పించబడినటులే గ్రహించవలయును 
బుద్ధుని బోధనలో పశ్చాత్తాపము పురుష ప్రయత్నములలో నొకటి బౌద్ధములో 
ఆ విధముగ కర్మసూత్రములో కర్మ స్వాతంత్ర్యమునకు స్థానమేర్చడినది నేటి 
విజ్ఞానశాస్త్రమునందు (9016౧06) కూడ కారణధర్మము (020656) నకు 
స్థానముండుట వలననే కర్మ సూత్రమునకు సమర్ధన కలుగుచున్నది 


408 అనుష్టాన వేదాంతము 


జైనులు తలచినట్లు కర్మ నిర్జీవ పదార్థము కాదు అని బౌద్ధతత్త్వ్వము 
అది జీవుల శీలము నుండి ఎర్పడును జీవము నిరంతరం వికసించుచుండును 
ఆత్మయనునది లేదు అనియు నిత్యము పరిణామము చెందు దశాపరంపరలే 
యున్నవి అను పరిణామవాదమే బౌద్దతత్త్యము గత దశ వర్తమానమును 
బంధించును కాని భవిష్యత్తు దశను మన సంకల్పమునకు అనుకూలముగా 
రూపొందించుకొనవచ్చును వర్తమానము గతము అధీనములోనున్న యంత్రము 
కాదు గతమునకు వర్తమానమునకు మధ్య నిరంతరమైన ఒక సూత్రము 
ఉన్నదన్నారు కాని కర్మసూత్రము నిర్జీవము కాదు నీతి నియమములతో 
కూడిన మత జీవితమునకు అవకాశమున్నదన్నారు 


బుద్ధుడు మానసిక తత్వ్వమునకు ఎక్కువ (ప్రాధాన్యమునిచ్చెను 
ఉపనిషత్తులు చెప్పిన “ఆత్మను గురించి మౌనము వహించినను, వివిధ 
మానసికదశాసంపుటమే ఆత్మ అన్నాడు మానసిక దశా పరిణామములకు 
అనుకూలముగా కర్మ సూత్రముండును మానసిక దశలకు కర్త మన 
యాత్మయే కదా! అందుచే గత కర్మబంధమును ఎపుడైనను ఛేదించుకొనుటకు 
దానికి అవకాశమున్నది కర్మల ఫలితమున్నంత వరకు పునర్జన్మ అవసరము 
ఉండును పునర్జన్మ లేకుండుటే మోక్షము పాపపుణ్యములకు అతీతమైనది 
జన్మరాహిత్యము నైతిక వర్తనము ద్వారా అది సాధ్యము అన్నారు 


బౌద్ధతత్త్వమున కర్మఫలము కర్త ఉద్దేశము ననుసరించియుండును 
దురుద్దేశము దుష్కర్మలకు మూలము _ జైనకర్మ సూత్రము ప్రకారము 
మనస్సు, వాక్కు, దేహము చేయు కర్మలందు దేహము చేయునవే 
దుష్కార్యములు అవి అధికము కాని బౌద్ధమున దేహ, వాక్కు కర్మ కంటే 
మనోకర్మలే ఎక్కువ దుష్టములు ఉద్దేశము లేకుండ హత్య వంటి నేరము 
చేసినను అది దుష్కార్యము కాదు ధమ్మపదము అను బౌద్ధతత్త్వగ్రంధము 
నందు ఒక ఉదాహరణ చెప్పబడినది ఒక గ్రుడ్డి సన్యాసి తొక్కుటచే కొన్ని 


వేదాంతం - కర్మసిద్దాంతము 409 


కీటకములు నశించినవి తోటి సన్యాసులు దానిని మహాపాపముగా పరిగణించి 
బుద్ధునికి చెప్పిరి బుద్దుడు గ్రుడ్డి సన్యాసి నేరం చేయలేదనెను ఆ సన్యాసి 
కీటకములను చూడలేదు అందువలన అతనికి వాటిని చంపు ఉద్దేశము 
లేదు ఉద్దేశము లేదు కావున అది హత్యానేరము కాదు దాని దుష్ఫలితము 
ఆ సన్యాసికి అంటదు అని బుద్దుడు నిర్ణయించాడు అనగా బౌధతత్త్వములో 
ఉద్దేశము లేకుండ చేయబడిన కర్మ ఫలితమునకు విలువ లేదు నేటి 
న్యాయస్థానములలో కూడ శిక్షాస్మృతి (౧6౧౬| 6069) ననుసరించి ఉద్దేశము 
లేని హత్యానేరమునకు శిక్ష స్వల్పముగా నుండును గదా! అటులే బౌద్ధకర్మ 
సిద్ధాంతమున ఉద్దేశము లేకుండ చేసిన హత్యవలన హంతకుడు నేరస్థుడు 
కాదు 


బౌద్దకర్మ సిద్ధాంతం ప్రకారం కర్మమునకు కర్తయే ఫలితము 
ననుభవించవలయును కర్మ ఫలితము ఒక నీడవలె అతనిని వెంటాడును 
ఉద్దేశపూర్వకముగా చేసిన కర్మల ఫలితములను తప్పించుకొనుట అసాధ్యము 
కర్మఫలితమును కర్తయే యెటుల అనుభవించవలయునో అటులే ఆ కర్త కృషి 
వలన మాత్రమే దాని నుండి విముక్తి సాధ్యము మరణానంతరము శరీరము 
నశించును కాని కర్మలు నశించవు 


కర్మ ఫలితము ననుసరించి వ్యక్తి పునర్జన్మ పొందునని బౌద్ధతత్వ్వము 
పునర్జన్మ స్థితి, రూపము, లక్షణము కర్మ ఫలితముపైననే ఆధారపడును కాని 
కర్మ పరిపక్వము ఎపుడు జరుగునది చెప్పుటకు బౌద్దతత్తములో కూడ 
సాధ్యపడలేదు కర్మఫలము వర్తమాన జన్మములో కాని భవిష్యత్తులో 
నెపుడైనను రావచ్చునన్నారు సత్కర్మ దుష్కర్మ ఫలితములు విడివిడిగానే 
ఉండునని కూడ నిర్ణయించారు సత్కర్మ ఫలితములు, దుష్కర్మ ఫలితముల 
కంటే శక్తివంతమైనవి అన్నారు సత్కర్మ విశాలమైనదని, అది పరిపక్వము 
చెందుటకు చాలకాలము పట్టునని చెప్పారు ఎవరి కర్మఫలము వారే 


410 అనుష్టాన వెదాంతము 


అనుభవించవలెనని బౌద్దకర్మ సిద్దాంతమైనను, కర్మఫలమును మరియొకరికి 
పుణ్య పరిణామము లేక పుణ్యఫలదానము ద్వారా యివ్వవచ్చునని చేర్చబడిన 
అంశము కర్మ సిద్దాంతమునకు వ్యతిరేకముగా కనబడును కర్మఫలము కర్త 
యొక్క స్థితి, గతులు, వనరుల ($12148 and resources) పై ఆధారపడునను 
విషయము కూడ కర్మసిద్దాంతమునకు విరుద్ధముగానే తోచును కర్మపరిపాకము 
(పరిపక్వము) విషయములోని సందిగ్గత కూడ ఉన్నది కొన్ని కర్మలు తప్పక 
పరిపక్వము చెందును అన్నారు మరికొన్ని కర్మల విషయములో పరిపక్వత 
ఉన్నదో లేదో సందిగ్గముగానే ఉన్నది అనగా కర్మ పరిపక్వత విషయములో 
స్పష్టత లోపించినట్టు కనబడును కొన్ని కర్మలు వర్తమాన జన్మలో పరిపక్వము 
చెందును అన్నారు కాని వాటిని స్పష్టము చేయలేదు కర్మల వర్గీకరణము 
నందు ఎట్టి స్పష్టమైన పద్ధతి ఉన్నట్లు కనబడదు 

అనంతర కాలములో కర్మ సిద్దాంతమునందు కొన్ని మార్పులు 
చేర్చబడినట్లు కనబడును అందు పుణ్యదానము, బోధిసత్వుని కరుణ ద్వారా 
దుష్కర్మ నాశనము ప్రధానమైనది వాంఛలను నిరోధించగలిగిన బౌద్ధ భిక్షువు 
తన పుణ్యఫలమును ఇతరుల దుష్కర్మ ఫలమును నిరోధించుటకు దానము 
చేయవచ్చునన్నారు దాని వలన దుష్కర్మ ఫలము నశించును, మరియు 
దాతకు తిరిగి పుణ్యఫలము చేకూరును అనంతర కాలములో మహాయాన 
బౌద్ధములో బోధిసత్వుని దయతో దుష్కర్మను నాశనము చేయవచ్చునన్నారు 
జన్మ-పునర్ణన్మల నుండి రక్షణ చెప్పలేదు కాని దుష్కర్మల నుండి రక్షణకు 
మార్గము చెప్పారు 

జన్మ పరంపరలు కర్మ నియమముననుసరించి యుండును ఆ 
పరంపరల ప్రతీకయే సంసారచక్రము అన్నారు పూర్వజన్మ అంతము, 
పునర్జన్మ ప్రారంభమే మరణమునకు అర్థమన్నారు జీవితకాలములోనే ఎన్నో 
మార్చులుండును కాని జననము, మరణము అత్యంత పెద్దమార్పులు 


వేదాంతం - కర్మసిద్దాంతము 409 


కీటకములు నశించినవి తోటి సన్యాసులు దానిని మహాపాపముగా పరిగణించి 
బుద్ధునికి చెప్పిరి బుద్దుడు గ్రుడ్డి సన్యాసి నేరం చేయలేదనెను ఆ సన్యాసి 
కీటకములను చూడలేదు అందువలన అతనికి వాటిని చంపు ఉద్దేశము 
లేదు ఉద్దేశము లేదు కావున అది హత్యానేరము కాదు దాని దుష్ఫలితము 
ఆ సన్యాసికి అంటదు అని బుద్దుడు నిర్ణయించాడు అనగా బౌధతత్త్వములో 
ఉద్దేశము లేకుండ చేయబడిన కర్మ ఫలితమునకు విలువ లేదు నేటి 
న్యాయస్థానములలో కూడ శిక్షాస్మృతి (౧6౧౬| 6069) ననుసరించి ఉద్దేశము 
లేని హత్యానేరమునకు శిక్ష స్వల్పముగా నుండును గదా! అటులే బౌద్ధకర్మ 
సిద్ధాంతమున ఉద్దేశము లేకుండ చేసిన హత్యవలన హంతకుడు నేరస్థుడు 
కాదు 


బౌద్దకర్మ సిద్ధాంతం ప్రకారం కర్మమునకు కర్తయే ఫలితము 
ననుభవించవలయును కర్మ ఫలితము ఒక నీడవలె అతనిని వెంటాడును 
ఉద్దేశపూర్వకముగా చేసిన కర్మల ఫలితములను తప్పించుకొనుట అసాధ్యము 
కర్మఫలితమును కర్తయే యెటుల అనుభవించవలయునో అటులే ఆ కర్త కృషి 
వలన మాత్రమే దాని నుండి విముక్తి సాధ్యము మరణానంతరము శరీరము 
నశించును కాని కర్మలు నశించవు 


కర్మ ఫలితము ననుసరించి వ్యక్తి పునర్జన్మ పొందునని బౌద్ధతత్వ్వము 
పునర్జన్మ స్థితి, రూపము, లక్షణము కర్మ ఫలితముపైననే ఆధారపడును కాని 
కర్మ పరిపక్వము ఎపుడు జరుగునది చెప్పుటకు బౌద్దతత్తములో కూడ 
సాధ్యపడలేదు కర్మఫలము వర్తమాన జన్మములో కాని భవిష్యత్తులో 
నెపుడైనను రావచ్చునన్నారు సత్కర్మ దుష్కర్మ ఫలితములు విడివిడిగానే 
ఉండునని కూడ నిర్ణయించారు సత్కర్మ ఫలితములు, దుష్కర్మ ఫలితముల 
కంటే శక్తివంతమైనవి అన్నారు సత్కర్మ విశాలమైనదని, అది పరిపక్వము 
చెందుటకు చాలకాలము పట్టునని చెప్పారు ఎవరి కర్మఫలము వారే 


412 అనుష్టాన వేదాంతము 


దశలను తిరిగి సంపుటీకరణము చేయాలి అటుల చేయునది ఉపాదానమను 
ఒక ఆకర్షణశక్తి ఇది లేనిది కర్మకు అవకాశముండదు కర్మ వీటి కొరకు 
ఎదురుచూచుచుండును అన్నారు ఇది బౌద్ధ పునర్జన్మ సిద్ధాంతము 


మరణ సమయమున కర్మబలముచే హృదయము కొలది సేపు 
కొట్టుకొనును ఈ కర్మము గత ఘనకార్య స్మృతులతో తనచే నిర్మితమైన 
నూతనరూపమును ధరించి విజ్ఞానముగా నూతన జీవితములోనికి సాగిపోవును 
అన్నారు విజ్ఞానము కర్మ చేతను, తృష్ణ చేతను ముందుకు త్రోయబడును 
అపుడే మరియొక జన్మము మొదలగును ఇచట ఒక విషయము గమనించినచో 
పునర్జన్మ విషయము బోధపడును నశించిన పూర్వవిజ్ఞానమే మరణము 
నూతన విజ్ఞానము క్రొత్త దేహమున ప్రవేశించుటయే పునర్ణన్మము కాని యీ 
నూతన విజ్ఞానము ఎచట నుండి వచ్చినది? అది పూర్వజన్మ విజ్ఞానము నుండి 
రాలేదు పూర్వజన్మకు కారణములైన ధర్మములు, అనగా పూర్వజన్మలోనున్న 
కారణములు అవి మరణసమయమున కలుగు నూతన జన్మ ఆపేక్ష, దానికి 
తోడు తృష్టలతో కలిసి నూతన విజ్ఞానము (60౧561015౧855) ఎర్పడును 
విజ్ఞానమనగా బాహ్యవస్తువులతో ఇంద్రియ స్పర్శచే మానసికానుభవం 
కలిగించునది అదియొక శక్తి కావచ్చు 


బౌద్ధమతములో దేవతలకు, రాక్షసులకు, మానవులకు, పశువులకు 
గల భేదము విశ్వసించబడినది దేవతలు, రాక్షసులు అగోచరులు జన్మకాంక్ష 
కలిగినపుడు సంకల్పముచే యే రూపమునైన పొందగలరు మానవ, పిశాచ, 
పశువులకు అట్టి శక్తి లేదు వారికి పునర్ణన్మమునకు వలసినవన్నియు 
సిద్ధమైనపుడు మాత్రమే పునర్జన్మ కలుగును అవి సిద్దమగు వరకు 
గంధర్వరూపమున అశరీరులై యుండి తమ భావబలముతో నూతన శరీరమునకు 
వలసిన స్థితులను కల్పించుకొందురు ఇది బౌద్ధ విశ్వాసము 


పునర్జన్మము పొందిన మానవుడు చనిపోయిన వాని కర్మఫలము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 413 


పొందును ఇతడు నూతన పురుషుడే ఇరువురు ఒకరు కాదు, కాని 
ఇరువురకు సంబంధమున్నది మరణించిన వ్యక్తి కర్మలరూపమే నూతన వ్యక్తి 
బృహదారణ్యక ఉపనిషత్తునందు (3-2-10) యాజ్ఞవల్ము్యునకు, ఆర్తభాగునకు 
జరిగిన సంభాషణము నందు యీ విషయమే వెల్లడియగును 


బౌద్ధతత్త్వమందు కర్మయే మరణానంతరం మిగిలి యుండునది 
కాని కొన్ని సమయములందు ఆ బాధ్యత విజ్ఞానమునకున్నదని చెప్పబడినది 
“మనకు కనబడునదంతయు మన విజ్ఞాన ఫలితమే ఒక విధముగ విజ్ఞానమే 
మన ఆత్మవస్తువు ($Ub}ect of ంur 5011) లేక ఆత్మనిర్మాణ కర్త విజ్ఞానమునకు 
కర్మమునకు, ఆలోచన (4040900, సంకల్పములకు (41) దగ్గర సంబంధము 
చెప్పబడినది ఉత్తమ నిర్వాణమునందు కర్మము, విజ్ఞానము రెండును 
బంధములు కావు వ్యక్తి మరణముతో సర్వదుఃఖములు నాశనమగును 
కర్మయే జన్మ-పునర్ణన్మల పరంపరను నడుపును కర్మ నశించినచో పునర్జన్మ 
లేదు” 

అనంతర కాలమున నేర్పడిన బౌద్ద్ధశాఖలందు సిద్ధాంత భేదము 
లేర్పడినవి అవి యిచట చర్చనీయాంశములు కావు మహాయానశాఖయందు 
బుద్ధడు మానవరూపమును వదలి, అతీంద్రియ శక్తులతో కూడిన 
దైవరూపమును పొందెను హీనయానశాఖయందు బుద్దుని పూర్వజన్మ 
వృత్తాంతము, బోధిసత్వుని కారుణ్యము జాతక కధల ద్వారా ప్రాచుర్యము 
పొందినవి 


4) జైనబౌద్ధములు - దైవతత్త్వము (Attitude to God) 
కర్మ సిద్దాంత సందర్భములో జైనబౌద్ధ మతముల దైవతత్త్వమును 
గురించి కొంత తెలిసికొనవలసియున్నది దీనిని గురించి తత్త్వవేత్త సర్వేపల్లి 


రాధాకృష్ణ యిచ్చిన విశ్లేషణ ఎంతో సమంజసముగాను సునిశితముగానున్నది 
ముందుగా జైనమత దైవతత్త్సము 


414 అనుష్టాన వేదాంతము 


ఈ ప్రపంచమునందున్న వస్తువుల సంబంధములు స్టిరములు 
కావు, స్వతంత్రములు కావు ఎందుకనగా అవి మన భావఫలితములు 
మాత్రమే _జైనతత్త్వముననుసరించి అనేకత్వముతో కూడిన లోకము ఒక 
తాత్కాలిక దర్శనమే కాని సత్యజగత్తు కాలేదు లోకమంతయు పరమాణువుల 
వలె (మోనాడులు - Monads) జీవులతో నిండియున్నదని జైనవాదము 
అతిసూక్ష్మమైన అణువునందు అనంతజీవకోటి యిమిడి యున్నదన్నారు 
లోకములో నిరుపయోగమైనది నిస్సారమైనది లేదన్నారు చేపలతో నిండియున్న 
కాసారమును చూచినచో నీరు మాత్రమే కన్పడును చేపల ఆకృతులు 
స్పష్టముగా కనబడవు అటులే బాహ్యప్రపంచము స్పష్టముగా కనబడును 
కాని అందు జీవము లేని ప్రదేశము ఎ మాత్రము లేదు అన్నారు 


“చైతన్యము గల ప్రతివస్తువు జీవమే ” జైనబౌద్ధములు ఎడతెగని 
తాత్త్విక వాదనలతో నిండిన యుగమునకు చెందినవి స్పష్టమైన నిర్ణయములు 
లేని తాత్త్విక తర్కములగుటచే “జీవునికి ఆత్మకు, ఆత్మకు జడపదార్థమునకు 
గల భేదమును స్పష్టము చేయు జ్ఞానము ఎర్పడలేదు ” వస్తువులకు స్థితి 
యుండును వాటి యందున్న జీవము ఒక విధమైన వస్తువు అన్నారు 
పదార్థము నుండి విడివడినపుడు ఆ వస్తువు ఆత్మ యనబడెను పదార్థ 
దోషములు దానికి లేనపుడు అది శుద్ధ చైతన్యమగును అదే ఆత్మ దానికి 
గోచరమగు రూపము లేదు ఉత్తమమైన ఆత్మకు రూపములేని 
చెతన్యముండును అదే పరిశుద్ధ జీవము పుద్గలము జైనతత్తములో 
ప్రధానాంశము పుద్గలమనగా కేవలము చైతన్యరహితమైన జడపదార్ధము 
కాదు అన్నారు దానికి కూడ చైతన్యమున్నదన్నారు ఆత్మ అనునది 
చేతనత్వముతో కూడిన జీవము పుద్దలము (పదార్ధము) చేతనత్వము గల 
అనాత్మ (ఆత్మ కానిది) పదార్థము ప్రాతిపదికము అనగా మూలము అన్నారు 
పుద్గలము శుద్ద ఆత్మభావమునకు వ్యతిరేకము అది భిన్నరూపము గల 
వస్తువు జైనతర్కములో అది సత్యమైనది కాదు జీవము పదార్థ ఆత్మల 


వేదాంతం - కర్మసిద్ధాంతము 415 


మిశ్రరూపమన్నారు అనగా పదార్థముతో నిండిన యాత్మయే జీవియని 
జైనతత్త్వము సంసారము నందు తగుల్కొని యున్న ప్రతిజీవియు పుద్దాత్మకు 
వ్యతిరేకమైన పదార్థ (పుధలము) అంశమును కలిగియుండును ఆత్మ అనగా 
శుద్దచైతన్యము, జడపదార్థము, మరియు యీ రెంటి కలయిక అయిన 
జీవము, యీ మూడును మూలపదార్థములని జైనతత్త్వ సిద్దాంతము 


“జీవము, అజీవము ఆత్మ యొక్కయు, పదార్థము యొక్కయు 
వ్యావహారిక రూపములు కావు" రెంటి సంయోగములే జీవాజీవములు 
పుద్గలము (పదార్థము) నందు ఆత్మ సంబంధమున్నది అటులే ఆత్మయందు 
పుద్దలము (ద్రవ్యము లేక పదార్థము) ప్రవేశించియే యున్నది జీవ, అజీవములు 
అనగా ఆత్మ, అనాత్మలు కావు అట్టు చెప్పుటలో అపార్ధమున్నది వాస్తవముగ 
ఆత్మ అనాత్మలు “మూలరూపములు” (pnmary elements) వాటికి 
పరస్పర సంబంధము లేదు జీవములో ఆత్మ యెక్కువగాను, అజీవములో 
అనాత్మ ఎక్కువగా నుండును అవి రెండును పూర్ణమైన “సత్‌ పదార్థములో 
రెండు క్రమములు గల రూపము 


ప్రపంచము జీవసంపుటి ప్రతిజీవియు ప్రత్యేక రూపము గల 
వ్యక్తిగాను, సంపుటములో సమిష్టి రూపముగాను ఉండును అదే 
అనేకములో నొకటి, ఒకటిలో అనేకము “చైతన్యముగల కేంద్రము లన్నియు 
జీవముటే ' ఈ ప్రపంచమున ఆత్మ, పదార్థము, ద్రష్ట (చూచువాడు), 
దృశ్యము విడిగా నుండవు అవి కలిసియే యుండును ఈ రెంటిలోను 
ఒకదానిని మరియొకటి అధీనము చేసికొనుటకు జరుగు ఘర్షణయే మానవ 
అనుభవరూపము అని జైనవాదము “జీవునందుగల ఆత్మ అంశమునకు 
ఊర్థ్వగతి, పదార్థ అంశమునకు అధోగతి సహజములు” అన్నారు కాని అది 
కొంత విచిత్రముగా కనబడును పదార్థభాగమధికమగుటచే జీవుడు 
భూలోకమున జన్మమును పొందుచుండును అన్నారు 


416 అనుష్టాన వేదాంతము 


జీవములలో తారతమ్యమునకు కారణము ఆత్మపదార్థముపై అనాత్మ 
పదార్థము పొందిన ఆధిపత్యములో గల తారతమ్యములే దేవతలు, 
సిద్ధాత్ములలో అనాత్మపై ఆత్మ అధికారము ఎక్కువగా నుండును ఉన్నతి 
చెందిన దశలలో అనాత్మ ప్రభావము అతితక్కువగా నుండును అనాత్మశక్తి 
అల్పమైనపుడు మనకు దేవతాశక్తి కలుగును శుద్దఆత్మ యందు ఆత్మ, 
శుద్ధపదార్థము నందు అనాత్మ సంకరము లేకుండ ఉండును వాస్తవ 
అనుభవములో అట్టి సంకరము లేని స్థితి దుర్లభము 


గోచరమగు యీ జగత్తు అంతా ఆత్మ అనాత్మల, సత్తు అసత్తుల 
మిశ్రమము “సత్‌ సత్యమైనది అదియే ఆత్మ దానికి సర్వజ్ఞత్వముండును 
అసత్తు సర్వజ్ఞత్వమును మరుగుపరచి జీవునికి బంధములను కలిగించును 
ఆత్మలోకమంతట వ్యాపించియున్నది కాని జీవుడు ఒక ప్రాంతమునకే 
బద్దుడు అసత్తు వలన ప్రత్యేక వ్యక్తిత్వము కలుగును ఆకాంక్ష, మమకారముతో 
ప్రత్యేక వ్యక్తిత్వము కలిగియున్నట్లు తలపించునది అనాత్మశక్తి అది ఆత్మ 
యొక్క పరిమిత బాహ్యరూపము మానసిక లోకమున అదియొక స్థితి అది 
అసత్‌ యొక్క రూపము దేహము జీవుని అసంపూర్ణతను ప్రకటించి ఆ 
దృకృధము ఆత్మకు కలుగజేయును వివిధ జీవులలోని భేదములు వారివారి 
శరీర భేదముల వలననే కలిగినవి అన్నారు అనగా వివిధ శరీరములలోని 
ఆత్మ యొక్కటియే కాని దాని వ్యతిరేకమైన పదార్థము వలన విభిన్న 
వ్యక్తిత్వము అను భ్రాంతి ఎర్చడుచున్నది “వాస్తవమునకు అన్ని జీవరూపముల 
సారాంశము (6556009) “సత్‌' చైతన్యమే ” 


అనుభవములో మనము ఇంద్రియ దర్శనము (దృశ్య స్పర్శాను 
భవము)నకు, జ్ఞానమునకు ప్రాధాన్యము యిచ్చుచున్నాము అందుచే 
ఎకమాత్రమైన 'సత్‌ అనేకములుగా గోచరించును అంతియేగాక అవియే 
సత్యమని భ్రాంతి కూడ పాందుచున్నాము ఇట్టి వ్యవహార జీవన స్థితి నుండి 


వేదాంతం - కర్మసిద్దాంతము 417 


దానికి అతీతమైన తార్కికదృష్టి గల ద్రష్ట (చూచువాడు) స్టీతికి చేరవలయునని 
జైనసిద్ధాంతము విశ్వమునంతను చూచు ద్రష్ట అవిచ్చిన్నమైన లేక నిరాటంకమైన 
లేక పూర్ణమైన స్థితి గలది దానిని మనము ఒక మానసిక జీవిగా ఊహించి 
దానికి దేహ, దేశ, కాలములను కల్పించి దానికొక ప్రత్యేకత ఆపాదించి 
వ్యావహారికముగా అదియొక జీవియనియు అట్టివి అనేకములున్నవని 
తలచుచున్నాము ఈ సందర్భమున సర్వేపల్లి రాధాకృష్ణ శంకరాచార్యుల 
భాష్యమును గుర్తు చేశారు “మనము ద్రష్టను ఒక దృశ్యముగా చేసి దాని 
లక్షణములను మనము వితర్కించుటకు వీలగునని తలచినంత కాలము జీవ 
అనేకత్వము సత్యముగానే గోచరించును సక్రమమైన జ్ఞానమార్గమును 
తెలుసుకుని, మన వ్యావహారిక అనుభవములోని భావములు, ఊహలచే 
మనము ద్రష్టకు కల్పించిన దేహము మొదలైన రూపములను తొలగించి 
ద్రష్టకు దృశ్యముతో సంబంధమును నిర్మూలించి చూచినచో సత్యముగా ఒకే 
ద్రష్టయుండెనని అర్థమగును ” ఈ అత్యున్నత భావస్థాయి ఎదుగుటకు 
జైనమతము అంగీకరించలేదు “ఈ మహోన్నత భావతత్త్వ్వము" సామాన్యునికి 
లభించుట సులభసాధ్యము కాదు 


పూర్ణ సత్సదార్థము ఒకటి మాత్రమే యను సిద్ధాంతమును జైనము 
ఆలోచించినది కాని వ్యతిరేకించినది “అందరికి ఒకటే ఆత్మ యుండుట 
నిజమైనచో ఒకరి నుండి మరొకరికి భేదముండదు, భిన్న అనుభవములు 
పొందుటకు అవకాశముండదు అన్నారు జైనులు మానవులు దేవతలుగా 
మారుదురు మంచివారు, చెడ్డవారు ఒకటేయగుదురు ' అని వాదించారు 
మానసిక స్థాయిలో గాని వ్యావహారిక స్థాయిలో గాని అనేకత్వమును 
తిరస్కరించవలసిన అవసరము లేదు కర్మఫలము వ్యావహారిక ప్రపంచ 
(empirical level) స్థాయిలోనే కలుగును జీవునకు మనస్సు, దేహములతో 
సంబంధమున్నంత వరకు దాని అనేకత్వమును అంగీకరించవచ్చును 


418 అనుష్టాన వేదాంతము 


జీవుని పరిమితత్వము (౧1480౧0) శాశ్వతమూ తొలగించరానిదీ 
అయినపుడు జీవుని అనేకత్వము సత్యమే అగును కాని జీవుని పరిమితత్వము 
బాహ్య బంధములు మూలతత్త్వమున లేకపోవుట వలన అవి తాత్కాలికము 
లనియు, సిద్దాత్మ యందు అనగా సిద్ధి ద్వారా స్వేచ్చ పొందిన ఆత్మయందు 
అవి సంపూర్ణముగా నశించును అని జైనులు అంగీకరింతురు అట్టి స్థితిలో 
తాత్కాలికమైన జీవుని అనేకత్వము తార్కికము, హేతుబద్ధము కాదు 
“మొదటను చివరను ఏదైతే ఉండదో అది వర్తమానమున ఉండుననుట 
అసత్యము” అని తత్త్వవిచారమున అందరు అంగీకరింతురు అన్నారు సర్వేపల్లి 
రాధాకృష్ణ గోచరమగు ప్రపంచములోనిది, తాత్కాలికము అయినది 
పరమసత్యము కానేరదు 


ఈ ప్రపంచమున కనబడు జీవుని అనేకత్వమును సమర్థించినచో, 
ప్రతి ఒక్క జీవుని ప్రత్యేకతను, వ్యక్తిత్వమును అంగీకరించవలసి యుండును 
అట్టి ప్రత్యేక వ్యక్తిత్వము కలిగి, ఇంద్రియబద్ధమైన ప్రకృతి గుణములతో 
కూడిన యీ దేహముతో నున్న జీవునకు మోక్షము సాధ్యమా? సాధ్యమైనను 
అపుడు జీవునకు ఎమగును? అసలు మోక్షమునకు సవ్యమైన అర్థము 
ఎర్పడునా? వీటికి సమాధానము వ్యతిరేకముగానే యుండును ప్రత్యేకత 
నశించినపుడు గదా ఏకత్వము లభించునది ఆ ఏకత్వమే గదా మోక్షము కాని 
ఆ ఎకత్వము దేనితో? మూలచైతన్యము ఒకటి యున్నది అని అంగీకరించినపుడే 
ఆ ఏకత్వమునకు అర్థము ఏర్పడును 


విశ్వమున నున్నవి రెండు శక్తులు అవి జీవాత్మ పరమాత్మ వాటి 
సంబంధముననుసరించియే అద్వైతము కాని ద్వైతము కాని సంభవము 
జైనులు వారి ద్రవ్య సిద్ధాంతములో పదార్థమునకు కారణము లేక మూలము 
చెప్పలేదు ఎందుకనగా విశ్శంఖల స్వభావము గల నియంతగా (01424400 
ఒక దేవుడున్నాడని, అతని యిచ్చ ప్రకారము విశ్వము నడుచును అని జైనులు 


వేదాంతం - కర్మసిద్దాంతము 419 


అంగీకరించరు  లోకాతీతుడైన దేవునకు జైనసిద్దాంతములో స్తానములేదు 
మరి దేవుడెవరు? ఒక పదార్థము యొక్క భిన్నరూపములే ప్రకృతి, ఆత్మ, 
దేవుడు అని జైనసిద్దాంత అంతరార్థ్హముగా కనబడుచున్నది అని సర్వేపల్లి 
రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు పరిపూర్ణ సిద్ధి పొందిన ఆత్మయే దేవుడు ఇంకొక 
విధముగా దేవుని ఊహించినచో ఆతనికి పరిమితత్వము ఏర్పడును మానవుడు 
తన మనసున యితరుల కంటే తాను వేరు అని తలచినపుడే మనసుకు 
పరిమితి ఏర్పడును పరిమితి లేని (lIMIt2t10n5) మనసును పొందకలిగినపుడు 
ఆ మనసు తనను తానే దర్శింపకలుగును అపుడు మానవుడు తన 
యనుభవములోని లోపములను తొలగించుకొనకలుగును అనుభవము 
లోపలనే జ్ఞానశక్తి యున్నది ప్రపంచములోని పరిమితులకు లోనగు 
రూపములకు అతీతమైన స్థితికి చేరుటకు యీ శక్తి ప్రేరణ కలిగించును అది 
అతీతమైన స్థితి మాత్రమే ద్వైత అద్వైతములలో చెప్పిన పరమాత్మ కాదు 
పరిమితుడైన (11౧12౮) జీవి అపరిమితత్వము (1౫11699) పొందుటకు జేయు 
కృషి ఫలించినపుడు ఆత్మశక్తి కలుగును అదియే జ్ఞానశక్తి 


పరిమితమైన, పరిమితరహితమైన రెండు పదార్థములు పరస్పర 
విరుద్ధముగా కనబడును కాని అవి ఒకే పూర్ణత్వములోని రెండు అంశములు 
అందుకే జైనతత్త్వమున ఎకత్యములో అనేకత్వము, అనేకత్వములో ఎకత్వము 
చెప్పబడినది ఇదే జైన బహుజీవ సిద్ధాంత సారాంశము బహుజీవ సిద్దాంతమందు 
కేవలము ఆత్మకాని, కేవలము పదార్థము కాని లేవు అవి రెండును తర్కము 
ద్వారా ఏర్పడిన రూపములే సత్యము ఒకటి (ఎకము) మాత్రమే అదే 
పూర్ణత్వము శుద్ధ ఆత్మ శుద్ద పదార్థము (purely spiritual and purely 
material) రెండు విధములైన దాని సంకల్పరూపములే అవి పరస్పరం 
వ్యతిరేకముగా కనబడును కాని అవి పూర్ణత్వములోని అంశములే 
విడదీయరానివి అన్నిటి రూపము ఆ ఎక ఆత్మశక్తియే (ఎకసత్యము) అదియే 
ప్రపంచమున అనేక రూపములలో కనబడును శుద్ధ ఆత్మ, శుద్ధ పదార్థముల 


420 అనుష్టాన వేదాంతము 
యొక్క భిన్నత్వము చివరకు పూర్ణత్వ దర్శనము కలిగినపుడు తొలగిపోవును 


జైనతత్త్వము మనస్సునకు, దాని చర్యలకు ప్రాధాన్యము నిచ్చినది 

అదే వారి ప్రధాన ప్రమాణము మానసిక వ్యాపారమైన ఆలోచనలకు కనబడు 
జగత్తు రూపమే సత్యమైనది అనినచో అది సగుణ బ్రహ్మ ఏకత్వమును (విరాట్‌ 
స్వరూపుడైన బ్రహ్మము) (పరబ్రహ్మము కాదు ఎలనన పరబ్రహ్మనిర్గుణము) 
పోలియుండును (60౧0818 Monism) ఇదే శుద్ధ చైతన్యమైన పరిపూర్ణత్వము 
(Absolute) అనినచో అది నిష్కియాత్మకమైన శక్తి అనగా క్రియలేని 
చైతన్యము ఇది స్థాణువైన (స్థిరమైన) ఈశ్వరత్వము అది శూన్యముతో 
సమానమైనదే కాని జైనతత్త్వమున సిద్ధాత్మ ఒక స్టితిగా (60౧610౧ of soul) 
చెప్పబడినది ఆ స్ధితి యందు ఆత్మ తన బంధముల నుండి విడివడి 
స్వాతంత్ర్యమును పొంది ఊర్థ్వగమన (Upward Movement) శక్తి పొందును 

అందు అధోగమనముండదు (౧౦ dంwnward Movement) కానియీ సిద్దాత్మ 
స్థితి, ఊర్థ్వ గమనము తార్కికముగా నిర్వచించుటకు సాధ్యపడదు పూర్ణ లేక 
సిద్ధాత్మస్థితి ఇంద్రియగోచరము కాదు ఊహకు కూడ అందదు కాని ఆత్మకు 
సహజ స్వభావముచే పూర్ణత్వమున్నదని, అది ఆటంకముగానున్న వానిని 
తొలగించినచో ఆ సహజ పూర్ణత్వము కనబడును అని జైనుల దృఢ విశ్వాసము 

సర్వమును గ్రహించగలుగు సహజశక్తి ఆత్మకున్నదని, దానిని వ్యక్తపరచుటకు 
సాధనలున్నాయని జైనులు చెప్పారు అంతియే కాక జైనులు మరియొకటి 
కూడ చెప్పారు మనసుకు అతీతమైన 'కేవలి (అనగా పూర్ణస్థితి) కి అతీంద్రియ 
జ్ఞానమున్నదని అన్నారు ఇది పరిపూర్ణమైన అపరిమితమైన అద్వెత తత్త్వమునకు 
చేర్చును తాత్కాలికమైన యీ వస్తువులతో కూడిన ప్రపంచమంతయు 
అసత్యమైనదని అది సత్యమునకు శూన్యమునకు కాక మధ్యమార్గమున 
కదులుచున్నదని తలచవలసివచ్చును ఆత్మకున్న 'పరమసత్య స్వరూప 
స్థితిని” విస్మరించినచో అపుడు గోచరమగు ప్రపంచము సత్యమని చెప్పుటకు 
వీలగును అట్టుకాక “ఆత్మ సత్యస్వరూప స్థితిని” మనము గుర్తించినచో 


వేదాంతం - కర్మసిద్దాంతము 421 


అనాత్మ రూపమైనదంతయు పరిపూర్ణ సత్యము కాదని తెలియును 'అనాత్మ 
స్వరూపము సత్య స్వరూపము యొక్క ఛాయ మాత్రమేయని బోధపడును 
అది జ్ఞానదృష్టితో మాత్రమే తెలియనగును అపుడు అనాత్మకక్తి వలన 
గోచరమగు అనగా ఇంద్రియముల ద్వారా కనబడు యీ ప్రపంచమంతయు 
తాత్కాలికము, అసత్యము అని తెలియును అది శంకరాచార్యులు చెప్పిన 
శుద్దాద్వైత స్థితియే కదా! కాని జైనులు ఆ స్థితికి చేరుటకు అంగీకరించక 
అలాగని పూర్ణత్వ స్థితి లేదని చెప్పక మధ్యమార్గము నవలంబించి బహుజీవ 
సిద్ధాంతమును ప్రవేశపెట్టారు ఇది దైవతత్త్వమును గురించి (attItudeto god) 
జైనుల దృకృథధము ఇంతకు మించి చర్చించుటకు యీ గ్రంధ పరిమితిలో 
సాధ్యపడదు 


ఇపుడు బౌద్ద దైవతత్త్వము (attitude to god) బుద్దుని కాలమున 
మతము, దైవమానవ సంబంధము వ్యాపారాత్మకమైనవి ఉపనిషత్తులు 
బ్రహ్మజ్ఞానమును బోధించినవి అది మహోన్నతమైన తత్వము కాని అదే 
సమయమున బహుదేవతారాధనము ఆచరణలోనున్నది గ్రహగోళములకు 
వ్యక్తి గుణారోపణము (p౭r50౧1fy) చేయుట, పంచభూతములకు, చెట్టు, 
చేమలను, సర్పములను, నదులు, పర్వతములను, జంతువులను దైవశక్తి 
సంకేతములుగా ఊహించి. పూజించుట సర్వసామాన్యమైపోయినది 
దైవత్వమును అనేక భౌతిక రూపములకు తగిలించి, విశ్చంఖలముగా అనేక 
వికృత దైవరూపములను కల్పించటం జరిగింది ఆ దేవతారూపములకు 
ఉన్నతస్థానం సృష్టంచటం కూడ జరిగింది ఉపనిషత్తులు యీ అసంఖ్యాకము 
లైన, కల్పితములైన దేవతామూర్తులను పూర్తిగా తిరస్కరించినవి అయినను 
ఆ కల్పిత దేవతల ప్రభావము సమాజముపై శాశ్వత ముద్ర వేసినది అది 
నాటిది కాని దాదాపు 2500 సంవత్సరములు గడచిన తరువాత నేటికి కూడ 
మౌడ్యముతో అసంఖ్యాక కల్పిత దేవతామూర్తులను పూజించుచుండటం మన 
అందరికి తెలిసిన విషయమే సృష్టికర్తలు దేవతలని, మానవ కష్టసుఖములకు 


422 అనుష్టాన వేదాంతము 


దేవతలే కారణమని ప్రకటించు ఘనులు నేటికీ సమాజమున లెక్కకు 
మించియే యున్నారు కదా! దీనికి తోడు నాడు, నేడు మతమునకు కొంత 
భయము తగిలించబడినది ఈ భయమే మూఢత్వమునకు మూలము ఈ 
భయము మూలమున స్తోత్రములు, వ్యాపార సరళిలో మొక్కుబడితో కూడిన 
ఆరాధనలు మానవ సమాజమునకు ఆవరింపజేసిన దుస్థితిని నిర్మూలించవలెనని 
బుద్దుడు నిశ్చయించుకొనెను అందుకు అతనికి దేవతాభావ నిర్మూలనమే 
తగిన మార్గమని తోచెను సృష్టి ఎలా ఏర్పడినది, జీవులు ఎలా ఉద్భవించినవి 
అను ప్రశ్నలకు సమాధానములు తన ఆశయమునకు తోడ్పడవు అని తలచెను 
పైగా దాని వలన బానిసత్వ భావన, బాధ్యతలను విస్మరించుటచే నిష్ర్రియతతో 
సోమరితనము ప్రబలును అని బుద్దుడు విశ్వసించెను 


దేవుడు కర్తయని అంగీకరించినచో ప్రపంచములో జరుగుచున్న 
మంచి చెడులకు అతడే కర్త కావలసి యుండును అపుడు మానవ కర్మలు 
నిరర్థకమగును అనగా మానవుడు నిష్కియుడగును దేవతలను స్తోత్రములతో 
తృప్తిపరచుట ఒక్కటే మానవుని ధ్యేయమగును ఇది భక్తియోగ విమర్శ కాదు 
భక్తియోగమనగా దేవుని తృప్రిపరచటం కాదు భక్తియోగమును గురించి 
అనంతర అధ్యాయములో చర్చించబడును ఆనాటి, ఈనాటి వ్యవహారిక భక్తి 
ధ్యేయము దేవుడు శిక్షించునను భయముతోను, వాంఛలు నెరవేర్చుకొనుటకు 
మొక్కులు వంటి యిచ్చి పుచ్చుకొను "వర్తకతుల్య సంబంధము” అది భక్తి 
కాదు 


దైవమే ఒకరిని సుకృతునిగాను, మరొకరిని దుష్కృతునిగాను లేక 
ఒకరినే ఒక క్షణములో సుకృతునిగాను మరుక్షణంలో దుష్కృతునిగాను, 
అలాగే యోగిని నేరస్టునిగాను, నేరస్సుని యోగిగాను క్షణంలో చేయగలదైనచో 
ధర్మ జీవనమునకు, సత్‌శీల ప్రవర్తన సాధనకు ప్రాధాన్యము నశించి మానవుడు 
ఉదాసీనుడగును “నారు పోసినవాడే నీరు పోయును” అను నానుడి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 423 


భావార్థము పెడర్ధమునకు దారితీయును దైవము సర్వమునకు కర్తయైనచో 
మన దోషములకు, దుష్కతములకు అతడే కర్త కావలయును అపుడు మన 
దోషములను మన్నింపుమని అతనిని కోరటంలో అర్థముండదు సత్రవర్తనకై 
ప్రయత్నము వృధా యగును ఎచటనో ఎపుడో తటస్థించు స్వర్గ నరకములను 
గురించి భ్రమలు కల్పించబడినవి అందుచే మానవ స్వప్రవర్తన ద్వారా కలుగు 
ధర్మ అధర్మ ఫలితములు తటస్థములాయెను (neutral) దైవప్రార్థన ద్వారా 
అరచేతిలో సుఖముండునను భ్రమ ప్రబలినది ఈ వాతావరణములో 
బుద్దుడు ధర్మము సుఖము, అధర్మము దుఃఖములకు గల పరస్పర సంబంధము 
ప్రకటింప నిశ్చయించుకొనెను 


తమ కర్శత్వమును దేవునిపై పడవేసి భారము అతనిదే అను 
మూఢత్వముతో స్వయంకృషిని పూర్తిగా విస్మరించు మూర్చ పద్ధతిని చూచి 
బుద్ధుడు దైవము, కరృత్వము అను విషయములను వదలి యీ లోకమున 
వ్యక్తి యొక్క ధర్మాధర్మములను గురించి తద్వారా సుఖమును గురించి 
మాత్రమ తన ప్రబోధనలందు ప్రాధాన్యము నిచ్చెను ప్రకృతి రూపములకు 
శక్తియున్నది కాని వాటికి దైవత్వమును ఆపాదించినపుడు మతమౌఢ్యమునకు 
దారితీయును ప్రకృతి రూపములను ప్రకృతిలో గల సహజ విధానము 
ననుసరించి అర్థము చేసికొనినచో మతమౌఢ్యము వలన ఎర్పడు (భాంతి 
తొలగును నిర్గుణ దైవారాధన (పరబ్రహ్మ జ్ఞానము) ద్వారా యోగశక్తి 
కలుగును కాని సగుణ దైవారాధనను పూర్తిగా విస్మరించనవసరము లేదు 
భయము, వాంఛలతో కూడిన సగుణ దైవారాధన మూఢత్వమునకు 
దారితీయును సగుణదైవము ద్వారా నిర్గుణ బ్రహ్మజ్ఞాన సాధన ఉత్తమము 
సగుణ దైవారాధన దైవము సర్వమునకు కర్త అను భావముతో కూడినచో అది 
కర్మ సిద్ధాంతమునకు విరుద్ధము కర్మ నియతిననుసరించియే సర్వము 
జరుగును దేవుడు దయామయుడనినచో లోకమువ భయంకర బాధాకర 
సంఘటనలున్నవనుటకు సాధ్యముకాదు సుఖదుఃఖములకు కర్మయే 


424 అనుష్టాన వేదాంతము 


కారణము అని అంగీకరించినపుడు దేవుడు దయామయుడను విశ్వాసము 
కర్మఫలమును భరించుటకు వలసిన మనోధైర్యము కలుగును ప్రపంచమున 
జరుగు అన్నిటికి కర్మసిద్దాంతమే సరియగు అర్ధము నీయగలదు దేవతలున్నారని 
అంగీకరించినను కర్మసిద్ధాంతమునకు వారితో పనిలేదు దేవతలు కూడ 
కర్మసూత్రమునకు బద్భులని కర్మ సిద్ధాంతము చెప్పును మానవుడు 
స్వకర్మవశుడు 

సృష్టికర్తయగు సర్వేశ్వరుడు (9606006 creator) ఒకడున్నాడను 
సంప్రదాయవాదమును, వస్తువులందు గల సహజశక్తి వలననే యీ ప్రపంచము 
ఏర్పడును, నడచును అను భౌతికవాదుల (14218215) స్వభావవాదమును 
బుద్ధుడు తిరస్కరించెను ప్రపంచమునందలి భిన్నత్వమునకు (61/6/91 
కారణము కర్మయే అన్నాడు కర్మలకే నిర్ణయాధికారము కలదు కర్మల 
ఫలములననుసరించియే యీ లోకము నడచుచున్నది ఒకడు కర్మ 
ఫలముననుసరించి సూర్యుడంతటివాడు కావలసి వచ్చినచో అతడు అటులే 
జన్మించును దాని కనుగుణమైన అధికారము, సౌకర్యములు కూడ 
కర్మఫలముననుసరించి ఎర్బడును సృష్టి ఆరంభమునందు కూడ పూర్వసృష్టిలోని 
వ్యక్తుల కర్మఫలములకనుగుణముగా అనంతర సృష్టి ఏర్పడును అన్నారు 
అనగా జీవుల గత కర్మల ఫలితరూపమే వర్తమాన లోకము 


కాని నృష్టిని గూర్చి నంవ్రదాయువాదుల అభిప్రాయము 
భిన్నముగనున్నది సృష్టిని గడియారముతో పోల్చిరి సృష్టించబడిన ప్రపంచము 
వలెనే గడియారము సృష్టించబడినది ప్రపంచము వలెనే గడియారము 
నడచును అన్నారు కాని గడియారము సృష్టించిన వాడొకడున్నాడు అటులే 
లోకము సృష్టించిన దేవుడు ఒకడున్నాడందురు బుద్దుడీ వాదమును 
తిరస్కరించెను విత్తనము వృక్షముగా మారును దానికి ఎవరి అవసరము 
లేదు అటులే ఒక దేవునితో నిమిత్తము లేకుండ సృష్టి జరగవచ్చును 


వేదాంతం - కర్మసిద్దాంతము 425 


వస్తువులు, ఆలోచనలు, క్రియా (కర్మ) ఫలితములే అటులే సుఖదుఃఖాను 
భవములు కూడ కర్మ ఫలితములే అన్నారు బౌద్భులు కర్మఫలితమైన 
జీవితమును లేక సంసారమును బౌద్భలు ఒక చక్రముతో పోల్చారు ఆ చక్ర 
చలనమునకు వలసిన శక్తి ఆ చక్రములోనే ఉన్నదని చెప్పారు గ్రుడ్డు నుండి 
కోడి, కోడి నుండి గ్రుడ్డు అటులే పరంపరగా ఏ సహాయము లేకుండ 
పుట్టుచుండును నేత్రములు, చెవులు, దేహము, జీవము (life or spint) 
నిత్యము ప్రపంచముతో సాంగత్యము (00౧1100) పొందుచుండును ఈ 
సాంగత్యము వలన అనుభవము, ఆకాంక్ష ప్రవృత్తి కలుగుచున్నవి వీటి వలన 
జరుగు కర్మ ఫలితముగా తిరిగి నూతన జన్మ రూపమున కళ్లు, చెవులు, 
దేహము ఎర్పడుచున్నవి “ఇదియే నిరంతరము, శాశ్వతమును అయిన 
ధర్మచకక్ర ప్రవర్తనము” (the everlasting law (or) wheel of nghteousness) 
దాని గమనమును మనము మార్పు చేయజాలము బుద్ధుడు రక్షకుడు 
అనుట కంటే ఒక బోధకుడు అనుట సమంజసముగా నుండును సత్యమును 
దర్శించుటకు మార్గము చూపుటయే అతని ధ్యేయము ఈ ప్రపంచమందు 
ఎన్నో యుగాల క్రింద సంసారమనబడు పరంపరకు సృష్టికర్త యొకడున్నాడని 
బుద్దుడు తలచలేదు ఈ సంసార (ప్రపంచ) ప్రవాహమునకు మూలము లేక 
కారణము సంసారమే (ప్రపంచమే) తప్ప మరొకరు కాదు అన్నాడు అంతరిక్షము 
(008౧0౧09) సృష్టికర్త, సృష్టి యతని కార్యము మొదలగునవి అతని దృష్టిలో 
నిరర్ధకమైనవి వస్తువులెట్లు ఎర్పడుచున్నవో తెలియుటకు వస్తువులను వదలి 
మరొక చోటుకు పోవనవసరము లేదు అని భావించాడు కార్యమునకు 
కారణమే పూర్వమైనది అను వివరణ నిశ్చితమైనది కాకపోయినను మనిషికి 
అంతకు మించి తెలుసుకొనుటకు సాధ్యము కాదు ఈ సృష్టికి ప్రధమ 
కారణమును ఊహించినను ఆ కారణము నిష్కారణమగును కదా! అప్పుడది 
తనకు తానే విరుద్ధమగును కారణము కార్యము ఒక పరంపరగా తలచి ప్రతి 
కారణమును ఒక ఫలితముగా గ్రహించి దానికి కారణము అంతకు పూర్వము 


426 అనుష్టాన వేదాంతము 


దానిలో నున్నట్లు తలచినచో ప్రతి కారణము తానే ఫలితము కూడా నగును 
అపుడు కార్యకారణ పరంపర ఆది అంతము లేనిదై ప్రధమ కారణం ఎమిటి 
అను సమస్య ఉత్పన్నం కాదు అటులే కర్తలేని సృష్టిని గురించి తర్కము కూడ 
నిరర్ణకమే యగును ఏలనన సృష్టికి కర్త యుండినచో అతడు జీవులను 
బాధించు దురుద్దేశముతోనే పనిలేక యీ సృష్ట చేసినవాడగును సృష్టియంతయు 
దుఃఖమయమే గదా! ఈశ్వరుడు సృష్టికర్తయైనచో అతడు పరిపూర్చ్ణుడై 
యుండడు పరిపూర్ణుడైన ఈశ్వరుడు అసంపూర్ణమైన సృష్టిని చేయడు గదా! 
అందుచే దయామయుడైన ఈశ్వరుడు యీ సృష్టికి కారణము కాదు ఈ సృష్టి 
యతని లీలయైనచో అతడు ఒక పనిలేనివాడు బాధ్యత లేని విలాస పురుషుడై 
యుండాలి అందుచే యీ సృష్టిని నిరయతో నడుపునది కరినమైన “ఒక సూత్ర 
నియతి” మాత్రమేనని బుద్దుని అభిప్రాయము ఆయన అభిప్రాయములో 
యీ జగత్తు మంచిది గాని చెడ్డది గాని, దయారహితమైనది గాని, పూర్ణమైనది 
గాని కాదు ఈ “ప్రపంచమంతయు మానవతా లక్షణములు గల ఒక 
(anthromorphism) శక్తి వలన నడచుచున్నట్లు కనబడును” అన్నాడు 
అవసరమును గురించి ఒక నియమముతోనే యీ లోకము నడచుచున్నది 
అంతియే కాని ప్రకృతి (లోకము) బయట నుండి ఆపాదించబడిన, లేక 
విధించబడిన ఎ సూత్రమునకు లోబడదు అని నిర్ణయించెను 


సంసారము అనగా ప్రపంచము ఒక చక్రము, అది నిరంతరం 
తిరుగుచునే యుండును జన్మ పునర్ణన్మల వలన మానవుడు అందు 
తగుల్కొని, దాని నుండి బయటపడుటకు ప్రయత్నం చేస్తుంటాడు కాని 
సంసార స్వభావము వలన నిరాశ చెందనవసరం లేదు అని ఉపనిషత్తులు 
చెప్తున్నాయి మానవుని ఆత్మోన్నతికి తోడ్పడు విధముగనే యీ సంసారము లేక 
ప్రపంచము సంకల్పించబడినది అని ఉపనిషత్తుల సారాంశము కాని 
బౌద్ధమతము కూడ అటులే చెప్పుచున్నదా? లేదు బౌద్ధమతము సత్యము, 
నిత్యము అయిన పరమాత్మతత్త్వమును అంగీకరించలేదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 427 


బౌద్ధుల ఉపదేశము వారి కర్మ సిద్దాంతములోనే యున్నది సృష్టికి 
పూర్వము ఒక ఉద్దేశము కాని తరువాత ఆశయము కాని లేవు అని బౌద్ధులు 
తర్కించారు నిత్యము, సత్యము అయినది కర్మ నియమమే అన్నారు సృష్టికి 
వెనుక ఒక పరమసత్యము 'సత్‌ ఉన్నదని ఉపనిషత్తులు చెప్పును మరియీ 
రెంటికి భేదమేమైనా ఉన్నదా? భావము ఒకటే రూపములు భిన్నములు 
అదియే భేదము కర్మననుసరించి సృష్ట వైచిత్యము రాదు కర్మననుసరించి 
జీవితములో సుఖదుఃఖములు, హెచ్చుతగ్గులు కలుగుచున్నవి కాని 
ఉపనిషత్తులు చెప్పు నిత్యమైన ఆత్మతత్త్వము కర్మసిద్దాంతమునకు వ్యతిరేకము 
కాదు సర్వవ్యాపియైన పరమాత్మగా కాక బహురూపియగు విలాస వురుషునిగా 
చెప్పినపుడు ఆ విశ్వాసమును తిరస్కరించుటకు కర్మసిద్దాంతముపయోగపడును 
బుద్ధి ఊహలతో కూడినది ఊహల ద్వారా లోకమును గురించి ఆది అనేక 
కల్పనలను చేయును విజ్ఞానముతో కూడిన జీవితమునకు సంబంధము లేని 
పరబ్రహ్మమును గూర్చి కూడ యిట్టి ఊహలు లేక భావములు ఉపనిషత్తులలో 
కూడ అక్కడక్కడ కనబడును కాని ప్రధాన ఉపనిషత్తులు వివరించిన 
బ్రహ్మతత్త్వము మనస్సున కతీతమైనది దానిని నిర్వచించుటకు సాధ్యపడదు 
'సతొను గూర్చిన అట్టి భావము జీవితమునకు అతీతమైనది “జీవితముతో 
సంబంధము లేని అట్టి బ్రహ్మ పదార్థము మానసిక కల్పన మాత్రమేనని" 
బుద్ధుడనెను బుజువు చేయుటకు సాధ్యపడని బ్రహ్మ పదార్థమున్నదని, 
లేదని తర్కించుటకు మనకు అధికారము లేదని బుద్దుని వాదన మన 
విజ్ఞానము పరిమితమైనపుడు పరమాత్మను గూర్చిన మన భావములు కూడ 
పరిమితమే అగును అన్నాడు పరబ్రహ్మమును గూర్చిన జ్ఞానము పరోక్షము 
లోకము, దాని స్వభావము ప్రత్యక్షము అప్రత్యక్షమైన దానికంటే ప్రత్యక్షమైన 
దానిని గూర్చి విచారించుటయే మేలు అని బుద్దుని వాదన అనేక రూపములతో 
కూడిన యీ ప్రపంచము అనంతసాగరము కార్యము, కారణముల 
సంబంధముచే నది నిత్యము పరిణామములకు లోనగుచుండును ఈ 


428 అనుష్టాన వేదాంతము 


పరిణామములు సృష్టికర్త లిలలుగా భావించనవసరము లేదని బుద్దుడు 
తలచెను అంతియేకాని 'సత్‌ను గూర్చి ఉపనిషత్తులు చెప్పిన దానిని 
బుద్దుడు తిరస్కరించలేదు ఉపనిషత్తులు, బౌద్ధమతము గూడ జీవిత 
దుఃఖమును గూర్చియే చెప్పియున్నవి కాని దుఃఖమొకటియే నిత్యము 
సత్యము కాదు, దుఃఖము లేని స్థితిని తెలుసుకొనుటకు “నిద్రాణమైయున్న 
ఆత్మశక్తి”ని మేల్కొలుపుటకు ఉపనిషత్తులు, బౌద్దము కూడ కృషి చేసినవి 
జగత్తు ఆత్మమయము ఆత్మను తెలిసికొనుట ద్వారా దుఃఖమును 
నిరోధించవచ్చునని ఉపనిషత్తులు చెప్పును కోరికలు పాపరూపములు 
వాటిని నిరోధించుట ద్వారా దుఃఖమును నిరోధించవచ్చునని బుద్దుడు 
చెప్పెను ప్రకృతికి వెనుక నిత్యసత్యమైన 'సత్‌' పదార్థమున్నదని యీ సృష్టి ఆ 
ఆత్మశక్తి స్పందన పరిణామమే యని అంగీకరించనిచో సృష్టి ఉద్దేశము లేని 
యెడారి యగును అని రాధాకృష్ణ భావించారు క్రమము, నైతిక నియమముతో 
కూడినది యీ ప్రపంచ గమనము ఉద్దేశము లేనిచో ఆ గమనము 
నిరర్ణకమగును గమ్యము లేని గమనమును బుద్దుడు అంగీకరించలేదు 
నిత్య పరిణామములకు లోనగు యీ సృష్టి అనగా ప్రపంచము లేక ప్రకృతి 
వెనుక ఒక నిత్య “సత్‌ (సత్యము) ఉన్నదని బుద్దుడు యెరిగియే యుండునని 
అనిపించును దానికివ్వబడిన పేరులోనే బౌద్దమునకు, ఉపనిషత్తులకు గల 
భేదము దానిని కర్మయనవచ్చును, ధర్మమనవచ్చును, నిత్యసత్యమనవచ్చును 
ఏ పేరున చెప్పినను నిత్యసత్యము మారదు ప్రపంచ పరిణామములు 
ఇంద్రజాల మహిమలు కాదు ప్రపంచము వెనక 'నిత్య సత్‌ శక్తి ఉన్నదని 
అంగీకరించనిచో ప్రపంచము ఇంద్రజాల ప్రదర్శనమే యగును 


కర్మ నియమము ద్వారా చిత్తశుద్ధి పొంది మానవుడు తన జీవన 
నియమములను ఎర్పరచుకొనవలయును ఈశ్వరుడున్నాడని బుద్దుడు 
అంగీకరించలేదు ధర్మమే (nIghteousness) నిత్యము యీ లోకమును 
పాలించును ధర్మమే ఈశ్వరరూపము దానిని బుద్దుడు గుర్తించెను 


వేదాంతం - కర్మసిద్ధాంతము 429 


కర్మసూత్రము పూర్తిగా మానసికము కాదు, జడమైన శక్తి మాత్రమేనని బుద్ధుడు 
చెప్పలేదు అణుసమూహములను, వాటి సమ్మెళనము ద్వారా వస్తువులను 
కల్పించగల ఆ శక్తి కేవలము జడశక్తి కాదు “ప్రపంచ పరివర్తనమునకు 
కారణమై, నిత్యమై, స్వయంపోషకమైన అనంతశక్తి లేదని బుద్ధుడు చెప్పిన 
వాక్యము ఒక్కటియును లేదు” అని తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు 
ప్రపంచ విధానమును పరిశిలించినచో నొక విశ్వధర్మముననుసరించి అది 
నడచుచున్నదని గ్రహించగలము ఈ జగత్తు నిరంతరము పరిణామమునకు 
లోనగుచున్నది పరిణామము సత్యము కాని నిత్యము కాదు మార్పు 
చెందుచుండును ఈ పరిణామము అనుసరించు విశ్వధర్మమునకు మూలము 
పరబ్రహ్మమున్నదని సూచనగా మనకు తెలియుచున్నది గదా! తాత్త్వ్వికముగా 
చెప్పినచో యా విశ్వధర్మము ఒక దివ్య పురుషుని మానసమందు సంకల్ప 
రూపమున జనియించి యుండునని గ్రహింపవచ్చును ఆ సంకల్పము 
నిర్గుణ పరమాత్మ యొక్క సగుణ చైతన్యరూపమున వెలువడినదిగా 
గ్రహింపవచ్చును 


చపలచిత్తుడైన దేవుడొకడు అకారణముగా ధర్మక్రమమున కల్పించు 
కొనునను దైవతత్వ్వము కర్మసిద్ధాంతమునకు వ్యతిరేకము అట్టి దేవుని 
నిరసించుట దేవుని అస్తిత్వమును ప్రశ్నించుట కాదు ప్రపంచ గమనము 
దైవత్వమునకు వ్యతిరేకము కాదు జగత్తునకు కారణమైన పరమాత్మ స్థితి 
మన జ్ఞానమునకు అందదు అంత మాత్రము చేత అది లేదని చెప్పుట 
కుతర్కమగును ధర్మసూత్రం అమోఘమైనది దానిని బుద్ధుడు అంగీకరించి 
నాడు కాని అట్టి ధర్మమునకు మూలమైన పరమాత్మను గుర్తించక మౌనము 
వహించినాడు ఏదియు హేతువునకు విరుద్ధముగా జరగదు పరిణామ 
పరంపరలు నిర్హేతుకములు కావు ఈ ప్రకృతి పురోగతి పరమత్మ యందే 
యున్నదను జ్ఞానమువలననే జగత్పరిణామము నిర్హితుకము కాదు అను 
విశ్వాసము స్థిరపడును దేవుడు కోపగించునను భయముతోము, దేవుని 


430 అనుష్టాన వేదాంతము 


దయ కొరకు స్వార్థముతో కూడిన భక్తిని బుద్దుడు వ్యతిరేకించి ధర్మబద్ధమైన 
స్వబ్భమైన మతమును స్టాపించుటకు కృషి చేసెను “ప్రపంచము నిర్జీవ 
సమూహముతో మాత్రమే నిండినది కాదు, సజీవమైన ధర్మరూపమని బుద్దుడు 
నిర్ణయించెను ' “చరములతోను, అచరములతోను నిండిన యీ ప్రకృతి 
నిర్మాణ విధానమే ధర్మము అని బుద్దుడు నిర్వచించెను ” ప్రకృతిలో జరుగు 
ప్రతిదానికి కారణము దానిలోనున్న జీవము యొక్క న్పందనమే 
నిష్కామతత్తమునకు ఆధారము ఆ విశ్వ జీవతత్త్వము (Universal 80110 
దానిని బుద్దుడు గ్రహించి యుండడు అని చెప్పలేము 


స్వాభావికముగ మనిషి ఒక దేవుని కోరును దేవుని విషయంలో 
బుద్భుడెంత మౌనం వహించినను తుదకు బుద్దునే ఒక దేవుని చేశారు అతని 
అనుచరులు తాను తత్వ్వమార్గదర్శిని, ఒక జ్ఞానిని మాత్రమేయని బుద్దుడు 
చెప్పినను, సామాన్య జనులు అతనే రక్షకుడని పూజించనారంభించారు 
సామాన్య జనుల మత భావములను బుద్ధుడు అంగీకరించవలసి వచ్చెను 
అందువలన దేవతలను గూడ మనుష్యులుగానే చిత్రించెను సృష్టికర్త 
యనువాడు లేడనిన బుద్ధుడు సామాన్య జనులు ఆరాధించు దేవతలను 
పరిగణనలోనికి తీసికొనవలసివచ్చెను మానవులకు దేవతలకు 'సంపర్కము' 
అంగీకరించెను దేవతలు కూడ బౌద్ధమతము స్వీకరించినట్టుగా చెప్పబడెను 
వేదమతములోని దేవతలు బౌద్దసన్యాసుల శిష్యులుగా అనేక గాధలు 
కల్పించబడినవి త్రిమూర్తులు కూడ మాయామోహితులైరనియు, బుద్దుడొక్కడే 
మాయామోహములకు లోను క*ఎవాడని కధల ద్వారా ప్రచారం జరిగింది 


యుగయుగముల నుండి ఒక ప్రవాహరూపమున సాగునది జ్ఞానము 
కాని యీ జ్ఞాన ప్రవాహము ఏదైనా ఒక తార్కికమైన పరిణామక్రమమును 
అనుసరించి ఉన్నటుల మగకు గోచరించదు ఒక తాత్త్విక సిద్ధాంతమునకు 
మరియొక సిద్దాంతమునకు మధ్య పరిణామ సంబంధము కనబడదు ఒకదానిని 


వేదాంతం - కర్మసెద్దాంఅము 431 


మరొకటి తిరస్కరించటం కనబడుతుంది కాని ఆ తిరన్కరంఎలలోనే ఒక 
అప్రకటిత ప్రాధమిక సామ్యము (basic similarity) కనబడును బుద్దుడు 
జ్ఞానజ్యోతిసాధన బోధించెను కాని నిగూథము మూలము అయిన 
విషయములను వదలివేసెను అయినను ఉపనిషత్తల లోని యనేక భావములు 
బౌద్దతత్తములో కనబడును బుద్దుడు తానొక నూతన ధర్మ ప్రవక్తనని 


శ్రీ 
చెప్పలేదు ఉపనిషత్తత్వ్వము వేదములకు భిన్నముగా నున్నడి దౌద్ధ్దము కూడ 
వేద ప్రమాణమును గ్రహించలేదు ఉపనిషన్మతము బౌద్దము రెండును 
కర్మకాండలు హేతురహితములని తిరస్కరించినవి యజ్ఞకర్మలు, తపస్సులు 
మోక్షమార్గములు కావని చెప్పనవి ఉపనిషత్తులలోని పారిభాషిక పదములైన 
నామరూపములు, అవిద్య, కర్మ పరిపక్వము లేక కర్మవిపాకము, ఉపాధి, 
ఉపాదానము, ప్రకృతి, ఆత్మ, నివృత్తి, నిర్వాణము మొదలగునవి బుద్దుడు తన 
సంభాషణములందు ఉపయోగించెను ధర్మనియమములను సామాన్య 
మానవునికి అందుబాటులోనికి తీసుకు శ్లటమే బుద్దుని ధ్యేయము 
ఉపనిషత్తులు చెప్పిన విషయములు సామాన్యునికి అందుబాటులో ఉండవు 
వాటికి గల భాష్యములు, వ్యాఖ్యలు సామాన్యునికి తెలియవు ఉపనిషత్తుల 
సారాంశమును నిత్యజీవితములో అనుష్టాన ప్రదముగా (456061 In practical 
fe) చేయుటకు బుద్ధుడుపక్రమించెను అందువలన నిగూఢ విషయములను 
వదలి మిగిలిన విషయములను సరళముగా జనసామాన్యమునకు అందజేసెను 
“ఈ విధముగా బుద్దుడు ఉపనిషత్తులను సామాన్య ప్రజల స్వాధీనము 
చేసేను” అని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నాడు ఎవరో కొద్ది మంది వద్ద గుప్తనిధిగా 
నుండిన ఉపనిషత్తుల జ్ఞానమును సామాన్యునికి అందజేయుట వలన బౌద్ధము 
నేటికిని ప్రపంచములో సజీవముగానే యున్నది ఆదిశంకరాచార్యుల వంటి 
తత్త్వజ్ఞానులు ఉపనిషత్తుల జ్ఞానమునకు పునర్జీవము కలిగించుట వలన 
భారతదేశములో బౌద్ధమతము మరుగునపడినది ఉపనిషత్తులపై విప్లవో 
ద్యమము బుద్దుడు ప్రారంభించలేదు తన ధ్యేయమునకు అనుగుణముగా 


432 అనుష్టాన వేదాంతము 


కొన్ని నిగూఢ విషయములను విస్మరించెను ఆ విస్మరించబడిన విషయము 
అనగా ఆత్మ-పరమాత్మ సంబంధము ఉపనిషత్తుల జ్ఞానము నందు 
ప్రధానమైనది దానిని వదలి మిగిలిన వాటినే పరమసత్యముగా బుద్దుడు 
ప్రకటించుట వలన బౌద్దము ఉపనిషత్తులకు వ్యతిరేకము అను అభిప్రాయము 
ఏర్పడినది 

అయినను భారతీయ తత్త్వ విచారణా సంప్రదాయములో బౌద్ధమునకు 
స్థిరమైన స్థానము ఏర్పడినది ఉపనిషత్తులకు పునరుజ్జీవనము కలిగించు 
ఉద్యమములో బౌద్ధమతతత్త్వ విషయములు కొన్ని హిందూమతములోనికి 
చొరబడినవి జీవితమును గురించి సదవగాహన, భూతదయ, శీలప్రాధాన్యము 
(value of character), కర్మ సిద్దాంతము అనుష్టాన యోగ్యముగా మారుట, 
తోటి మానవుని క్షేమమునకు తోడ్పడుట, హేతువ్యతిరేక భావములను 
బయటపెట్టుట వంటి విషయములు వేదమతము పై బౌద్దమత ప్రభావమునకు 
మచ్చుతునకలు తుదకు బుద్దుడు జనుల హృదయమందు దేవుడుగా సుస్థిర 
స్థానము పొందెను పౌరాణిక సాహిత్యములో అవతారమూర్తి అయినాడు 
బౌద్ధమతము భారతదేశములో నశించినను బుద్దుడు మాత్రము భారతీయుల 
మనస్సులలో అమృతమూర్తిగా నిలిచియున్నాడు 


చివరగా ఒక విషయము చెప్పవలసియున్నది ఈ అధ్యాయ 
ప్రధానాంశము కర్మ సిద్దాంతము దాని పరిణామములు ఆ పరిమితికి లోబడి 
జైన బౌద్దముల కర్మ సిద్ధాంతములను వివరించుట జరిగినది అందుకు 
వివరణాత్మకముగా జైన బౌద్ధమత సిద్ధాంతములను క్షుప్తముగా చెప్పవలసి 
వచ్చినది అంతేగాని జైన బౌద్ధ మతముల విస్తృత విశ్లేషణ, విభిన్న కోణముల 
నుండి విమర్శనాత్మక వివరణలు యిచ్చుట ధ్యేయము కాదు అది యిచట 
సాధ్యపడదు అందున బుద్భుని అనంతర కాలమున బౌద్దమతము నందు 
పరస్పర విరుద్ధ సిద్ధాంత పరిణామములతో లెక్కకు మించిన శాఖలు ఏర్పడినవి 


వేదాంతం - కర్మసిద్దాంతము 433 


నాగసేన, బుద్ధఘోష, నాగార్జున వంటి బాష్యకారుల వ్యాఖ్యలు ఎర్పడినవి 
అవి అన్నియు యిచట వివరించుటకు సాధ్యపడదు యూ అధ్యాయ 
పరిమితిలో అది యిమడదు కర్మ సిద్ధాంతమును గురించి మాత్రమే 
సాధ్యమైనంత వివరముగా జైన బౌద్ధముల దృకృధములను పేర్కొనటం 
జరిగింది 


5) పురాణ, ఇతిహాస యుగము కర్మ సిద్దాంతము 


జైన బౌద్ధ మతములకు పూర్వము అనగా సుమారు క్రీ॥పూ॥ 9వ 
శతాబ్దము నుండి క్రీ॥పూ॥ 7వ శతాబ్దము వరకు బ్రాహ్మణ మతము అనగా 
వేదమత పునరుద్ధరణ ప్రయత్నములు ప్రారంభమైనట్లుగా కనబడుచున్నది 
అటుపై జైన బౌద్ధముల వలన వైదిక మతము వెనుకబడినది అనంతరము 
క్రీ॥పూ॥ 2వ శతాబ్ద ప్రాంతము నుండి వైదిక పునరుద్ధరణ స్థిరముగా ముందుకు 
సాగింది క్రీ॥పూ॥ 9వ లేక 10వ శతాబ్ద ప్రాంతమును అనంతర వేదయుగము 
అన్నారు ఈ కాలమునే పురాణ, ఇతిహాస యుగము అన్నారు కాని పురాణ, 
ఇతిహాసములందు చెప్పబడిన సామాజిక పరిస్థితులు యీ కాలమునకు 
చెందినవిగా కనబడుట లేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయము మౌర్య 
సామ్రాజ్య ((క్రీ॥పూ॥ 3వ శతాబ్దము) గుప్త సామ్రాజ్య (క్రీ॥4॥ 4వ శతాబ్దము) 
మధ్యకాలము చారిత్రకముగా మరుగునబడిన కాలముగా చెప్పబడుచున్నది 
పురాణ, ఇతిహాసము లందలి సామాజిక విషయములు యీ కాలము నాటికి 
చెందినవిగా కనబడుచున్నవని మరికొందరి అభిప్రాయము పురాణ, 
ఇతిహాసములు క్రీ॥పూ॥ 6000-4000 సంవత్సరముల మధ్యకాలమునకు 
చెందినవి అని నిర్ణయించినవారు పురాణ ఇతిహాసములు క్రీ॥పూ॥ 3వ శతాబ్దము 
తరువాత క్రీ॥శ॥ 4వ శతాబ్దమునకు పూర్వము వ్రాయబడి యుండవచ్చును 
అను వాదమును నిర్ద్వందముగా తిరస్కరింతురు బాలగంగాధర తిలక్‌ 
మహాశయుడు పూర్వవేదభాగములు (బుగ్వేద భాగములు) శక్రీ॥పూ॥ 6000 
సంవత్సరముల ప్రాంతమున రూపొంది యుండవచ్చునన్నారు ఆయన 


aad అనుష్టాన వేదాంతవ.. 


వాదము కొంత మంది చరిత్రకారుల అంగీకారము పొందినది అనగా క్రీ॥పూ॥ 
6000-4000 సంవళ్ళిరముల ముధ్యకాలములో వేదములు రూపొందినవి అని 
అంగీకరించిన ౫ ర॥చా॥ ౧౦ సంవత్సరముల యనంతర కాలములో 
పురాణ ఇతిహసములు వ్రాయబడి యుండవచ్చును అని అంగీకరించవలసి 
యుందును రామాయణకర్తగా వాల్మీకి, వేదములను విభజించి నిర్దిష్ట్టరచుటకు 
మహాభారత ఇలిహాసమునకు, మరియు పదునెనిమిది పురాణములకు వ్యాసుని 
కర్తగా విశ్వసిస్తున్నాము గదా! రామాయణ కాలము క్రీ॥పూ॥ 5000 సంవత్సరముల 
ప్రాంతమని, మహాభారత కాలము క్రీ॥పూ॥ 3000 ప్రాంతమనియు కొందరి 
దృఢమైన వాదన వ్యాసుని శ్రీకృష్ణుని సమకాలీనునిగాను, మహాభారత 
యుద్ధమును స్వయముగా చూచినవానిగాను వీరు చెప్పుగురు పౌరాణికకర్త 
వ్యాసుడు గాన భారత ఇతిహాసము పురాణములు (క్రీ;పూ॥ 3000 సంవత్సర 
అనంతరము రూపొంది యుండునని విశ్వసించవలసియుండును కాని 
మహాభారత యుద్ధము క్రీ॥పూ॥ 1500 సంవత్సర ప్రాంతమున జరిగియుండునని 
మరియొక వాదన గూడ యున్నది దీని ననుసరించి వ్యాసుడు వేదముల 
విభజన క్రీ॥పూ॥ 15వ కతాబ్దమునకు పూర్వమే చేసియున్నను, పురాణములు, 
మహాభారత ఇతిహాసము యీ ప్రాంతముననే వ్రాసి యుండునని గ్రహించవలసి 
యున్నది ఇంతియేగాక మరియొక వాదన గూడ యున్నది క్రీ॥పూ॥ 3వ శతాబ్ద 
అనంతరము, క్రీ॥ క 4వ శతాబ్దమునకు పూర్వము అనగా సుమారు 700 
సంవత్సరముల కాలము ఎ కారణముల వలననైనను చారిత్రకముగా మరుగున 
(obscure) బడినది ఈ కాలమున బ్రాహ్మణ మత (వేదమత) పునరుద్ధరణ 
జరిగినట్టుగా చెప్పబడుచున్నది ఆ సందర్భముగా కాలానుగుణమైన అనేక 
మార్పులు, కూర్పులు, చేర్పులు పురాణ ఇతిహాస గ్రంధములందు జరిగి 
యుండవచ్చునను వాదన బలముగానున్నది దీనిననుసరించి వ్యాస వాల్మీకుల 
ఇతిహాసములు, వ్యాసపురాణములు ఇపుడు మనకు అందుబాటులో నున్నవి 
పూర్తి మూలరూపములు కావు అని తెలియుచున్నవి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 435 


మహాభారత కాలమును గురించి చారిత్రక తామకాననములు 
ఆధారముగా విశేష కృషి సలిపి పి హెచ్‌డి డిగ్రీ పొందిన ఎక్కిరాల వేదవ్యాస్‌ 
మహాభారతము క్రీ॥పూ॥ 3000 సంవత్సరమునకు ముందే జరిగియుండునని 
నిరూపించుటకు ప్రయత్నము చేకారు మహాభారత యుడ్గ్డానంతరము 
శ్రీకృష్ణుడు 36 సంవత్సరములు జీవించి శక్రీ॥పూ॥ 3102లో నిర్యాణము 
పొందాడని అభిప్రాయపడ్డారు అప్పటికి శ్రీకృష్ణుని వయస్సు 125 సంవత్సరములు 
అన్నారు అనగా భారత యుద్ధము 3102 + 36 క్రీ॥పూ॥ 3138లో జరిగినది 
అని ఆయన నిర్ణయము శ్రీకృష్ణ నిర్యాణం తరువాత వ్యాసుడు 
జీవించియున్నాడని, పాండవుల స్వర్గారోహణ తరువాత హిమాలయాలకు వెళ్ళి 
అక్కడ తపస్సులో నిమగ్నమైనాడని అన్నారు శ్రీకృష్ణుని నిర్యాణం రోజునే 
కలియుగం ప్రారంభమైనదని ఆయన విశ్వాసం శ్రీకృష్ణ నిర్యాణానంతరం 
ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి, సోదర సమేతంగా స్వర్గారోహణకై 
వెళ్తాడు (18-2-3102 80 అనంతరం వెంటనే యిది జరిగింది) పరీక్షిత్తు 
పాలన అనగా కలియుగ ప్రారంభంలో వ్యాసుడు మహాభారత మరియు 
పురాణ రచన గావించాడని ఆయన పరిశోధనా నిర్ణయము 


భగవద్గీతలో బ్రహ్మసూత్ర విషయము ఉదహరించబడినది గాన 
గీతోపదేశమునకు ముందే వ్యాసుడు వేదవిభజన, బ్రహ్మసూత్రరచన గావించి 
యుండును 

“బ్రహ్మసూత్రపదైశ్చెవ హేతుమద్శిర్వినిశ్చితైః. (13-5) 

యుక్తులతో కూడి అనగా హేతువాదముతో బాగుగా నిశ్చయించబడిన 
బ్రహ్మసూత్ర వాక్యములచే నిర్ణయింపబడినది 


వ్యాసుడు కృష్ణుని సమకాలికుడు, కృష్ణుని నిర్యాణము తరువాత 
కూడ వ్యాసుడు జీవించి యుండెనని చెప్పబడినది గదా! వ్యాసుడు శ్రీకృష్ణ 
నిర్యాణానంతరమే మహాభారత రచన, పురాణ ప్రవచనము చేసెను అయినను 


436 అనుష్టాన వేదాంతము 


ఆయన వ్రాసిన పదునెనిమిది పురాణములకు, అంతకు పూర్వము ఆయన 
తండ్రి పరాశరుడు వ్రాసిన ఆదివిష్ణు పురాణమునకు ఆధారమైనది, 
బహుపురాతనమైనది అయిన “ఆదిపురాణము' అనునది ఉన్నదని అన్నారు 
అది వేదముల కంటే కూడ పూర్వకాలమునకు చెందినదని అనగా క్రీ॥పూ॥ 
7000-10000 సంవత్సరముల ప్రాంతమున రూపొంది యుండవచ్చును అన్నారు 


యుగాంతములలో పురాతన విజ్ఞాన గ్రంధములు నాశనమగుట, 
తిరిగి బుషులు, యోగులు తమ తపస్సు, ధ్యానయోగముల ద్వారా వాటిని 
గ్రంధస్థం చేయటము జరుగుతూనే యున్నది అందువలన ఎది ఎ యుగము 
నాటిది, ప్రళయము తరువాత ఏది పునరుద్ధరింపబడినది నిర్ణయించుట 
మనకు సాధ్యపడదు ఈ ఆదిమ గ్రంధం లేక ఆదిపురాణం గురించి నారద, 
స్కాంద పురాణములో చెప్పబడినదని డా॥ ఎక్కిరాల వేదవ్యాస్‌ ఉదహరించారు 
వ్యాసుని పదునెనిమిది పురాణములే తప్ప యీ 'ఆదిగ్రంధము'ను చూచుటకు 
సామాన్యునికి సాధ్యపడదు అందువలన నారద, స్కాంద పురాణముల నుండి 
ఉదహరింపబడిన శ్లోకములు, చారిత్రకముగా మరుగైన క్రీ॥పూ॥ ౩వ శతాబ్దము 
నుండి క్రీ॥శ॥। 4వ శతాబ్ద మధ్యకాలములో ఇతిహాస పురాణములలో జరిగిన 
కూర్పులు, మార్పులు, చేర్పులలోనిదే అయి యుండవచ్చునని ఎవరైనను 
భావించినచో వారిని నిందించలేము అందువలన ఈ “పురాణ సంహితి లేక 
“ఆదిపురాణము'ను గురించిన చర్చ ఎన్నటికి తేలదు కాన అది యిచట 
చర్చనీయాంశము కాదు మనకు అందుబాటులోనున్న వ్యాసుని పురాణములే 
కర్మసిద్ధాంత పరిణామ అంశములకు ఆధారములు 


ఇక రామాయణం రామాయణకర్త వాల్మీకి వాల్మీకి రాముని 
సమకాలికుడు ఆయన రామాయణం రాముని కాలంలోనే వ్రాశాడు కాని 
రామాయణములో (అయోధ్యకాండ - 109 సర్గ - 33-34 శ్లోకములు) బుద్దుని 
నాస్తికత గురించి చెప్పబడింది అందువలన రామాయణం మహాభారత కాలం 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 437 


తరువాతనే జరిగినట్లు వాదన యున్నడి అయినచో అపుడు వాల్మీకి ఎట్లు 
వచ్చును బౌద్ధ సన్యాసి మతమునకు ప్రతిఘటనగా రామాయణము 
రూపొందియుండునని కొందరి భావన అనగా రామాయణ కాలము నాటి 
వాల్మీకి రచన బుద్ధుని అనంతరం మార్పు చెంది యిపుడున్న రూపములో 
మనకు చేరినదని భావించవలసియుండును ఏది ఏమైనను రామాయణగాధ 
మహాభారత పూర్వగాధయేయని నిర్జ్యందముగా చెప్పవలసియుండును 


వాల్మీకి రామాయణమునకు తన ఆంగ్ల గద్య అనువాదమునకు 
పీరికలో సి రాజగోపాలాచారి (రాజాజి) యిలా అన్నారు సంప్రదాయ 
దృక్పృథధముననుసరించి శ్రీరాముని జీవితకాలములోనే వాల్మీకి రామాయణము 
రచించెనని విశ్వసించబడినది కాని స్వాభావిక అనుభవ దృకృధముతో 
పరిశీలించినచో వాల్మీకి రామాయణ రచనకు ఎంతో పూర్వకాలము నుండియే 
రామాయణగాధ గ్రంధరూపములో కాకపోయినను సజీవముగానే యున్నట్లు 
తెలియుచున్నది తరతరాల నుండి పరంపరగా అందించబడిన యీ గాధకు 
వాల్మీకి కావ్యరూపము యిచ్చినట్టుగా కనబడును ఇదే ఈ కధలోని కొన్ని 
కారిన్యముతో కూడిన సంఘటనలకు అర్థము కలుగచేసింది వాలి వధ, 
రాముని ఆనతిన సీత వనవాసమునకు వెడలుట అట్టి సంఘటనలే 


రామాయణ, మహాభారత పురాణముల రచనాకాలమును గురించిన 
పరస్పర విరుద్ధ వివిధ వాదములను చర్చించుటకు యిచట సాధ్యపడదు 
పురాణ, ఇతిహాసములు కర్మను గురించి ఎమి నిర్వచించినవో తెలుసుకొనుటయే 
యిచటి ప్రధానాంశము వేదకాలమును గురించి జరిగిన పరిశోధన తప్పు అని 
కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అన్నారు వేదాలు 
అనాదివి ఎపుడు ఏర్పడినవో తెలియదు హేతువాద పరిమితులలో వేదకాల 
నిర్ణయ ప్రయత్నాలు జరిగినవి, జరుగుచున్నవి భూగోళ శాస్త్రపు ఆధారాలు, 
వేదభాషాశైలి, వేదాలలో కొన్నిచోట్ల చెప్పబడిన నక్షత్రాల ఉనికిని ననుసరించి 


438 అనుష్టాన వేదాంతము 


జ్యోతిషశాస్త్ర పు లెక్కల ప్రకారం గ్రహకూటమితో క్రీ॥పూ॥ ఎదో సహస్రాబ్బమును 
వేదాలకు ఆదిగా నిర్ణయించటం శుష్క ప్రయత్నాలే అన్నారు 


అందుచే కాలనిర్ణయమును గురించిన పరిశోధన అవసరమే 
అయినను చరిత్రకు అందని, తర్కమునకు లొంగని పురాణ ఇతిహాసముల 
కాలమును నిర్ణయించుటలో వైరుధ్యములు నిరంతరం సాగుతూనే ఉంటాయి 
కావున వాటిలో యిమిడియున్న అంతరార్థమును గ్రహించే ప్రయత్నమే మేలు 


పురాణములు కేవలం కధల కోసం వ్రాసినవి కావు అందు కధల 
రూపంలో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యములును విశ్వసత్యములు 
అంతరార్థముగ యిమిడియున్నవి పురాణాలను మతగ్రంధాలుగా మాత్రమే 
చిత్రించి సప్తాహాలు వగైరా చేయుట వలన పురాణ ఇతిహాస అంతరార్థము 
మరుగునపడి అవి కాశీ మజిలీ కధలుగా మిగిలిపోతాయి పురాణములు 
వేదార్థమునకు సంకేతములు సంకేతార్థము గ్రహించనిచో అందలి గాధలు 
భయముతో కూడిన మూఢభక్తికి దోహదము చేయును తిన్నడు మూఢభక్తుడే 
కాని అతనికి వాంఛలు లేవు, విజ్ఞానము లేదు అందుచే అతనికి భయము, 
ఆచారములు లేవు అతని మూఢత్వము విజ్ఞాన తార్కిక రహితమైన 
నిష్కలంకభక్తి కాని పురాణ అంతరార్థము తెలుసుకొనగల విజ్ఞానము 
అవకాశము కలిగియుండి పురాణకధలు మాత్రమే గ్రహించి తద్వారా నిరర్ధకమైన 
సంప్రదాయములను, ఆచారములను కల్పించుకుని, వాటికి ఆచరణ యోగ్యత 
కల్పించుటకు అవి ఆచరించనిచో కలుగు బాధలను కల్పించి భయము 
సృష్టించుకుని దాని ఫలితముగా మూఢత్వము ప్రబలుటకు మనము 
తోడ్పడుచున్నాము అట్టి పురాణ శ్రవణము కాని, ఆడంబర పురాణ శ్రవణ 
కార్యక్రమములు గాని ప్రయోజకములు కావు అది మన బుద్ధిహీనతను 
చాటిచెప్పును 


వేదాంతం - కర్మసిద్దాంతము 439 
పురాణములందలి కర్మసిద్దాంతము 


భాగవత పురాణము (11-31-1) (అ్యృరీయ స్కంధము, ముప్పది 
ఒకటవ అధ్యాయము, ఒకటవ ళోకము)లో కర్మలే జన్మకు మూలము అని 
చెప్పబడినది 

కర్మణా దైవనేత్రేణ జన్తుదేహో పపత్తయే । 

స్రీయాఃప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః ॥ 

కర్మఫలము ననుసరించి విధి (దైవ) (ప్రేరితుడై దేహమును పొందుటకు 
జీవుడు పురుషుని రేతస్సు కణముల ద్వారా స్తీ గర్భములోనికి ప్రవేశించును 
ఇంకను (1132-38లో) యిలా చెప్పబడినది 

అవిద్యా కర్మ నిర్మితాఃః అవిద్య (అజ్ఞానము) వలన కర్మలు 
ఎర్పడుచున్నవి 

ఇదే పంచమాధ్యాయములో కూడ చెప్పబడినది కర్మఒక ఆశయం 
అనగా వాసన లేక వాంఛల రూపము అన్నారు 

కర్మాశయం హృదయగ్రన్థి బన్గ-మవిద్యయా సాదితమ ప్రమత్తః। 

అవిద్య కర్మలకు అభిప్రాయరూపము (౪/ 5-14) కర్మలు 


హృదయగ్రంధిని (చిక్కుముడి వంటిది) కల్గించును అది లౌకిక బంధములకు 
మూలము సావధానముగా దానిని ఛేదించవలయును 


తిరిగి తృతీయ స్కంధము ముప్పది రెండవ అధ్యాయము 1-21 
శ్లోకములలో కర్మల వలన పరలోక ప్రాప్తి, పునర్దన్మలను గురించి చెప్పబడినది 
గృహాసక్తుడైన వ్యక్తి గృహస్థ ధర్మముల ద్వారా ధర్మారకామములను 
అనుభవించును అట్టివాడు ఆత్మజ్ఞానము నుండి విముఖుడగును కామ 
(వాంఛ) మోహముతో యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించును దేవతలను 


440 అనుష్టాన వేదాంతము 


గూర్చి వ్రతములు చేయును మరణానంతరము చంద్రలోకము చేరి 
సోమరన పానముతో ఆనందించి తిరిగి అధఃవతనము పాందును 
సంసారబంధము నందు ఆసక్తులై మానవులు బహువిధములగు కామ్యకర్మలను 
నిత్యకర్మలను చేయుట యందే నిమగ్నులై యుందురు వారు రజోగుణ 
ప్రధానులై ఇంద్రియాసక్తులు, గృహాసక్తులునునై నిత్యము పితృదేవతల 
నర్చించుదురు గృహా (సంసార) సక్తులు పితృలోకమునకు వెడలి తిరిగి తమ 
పుత్రాదులందు పొత్రాదిక్రమముతో జన్మించి గర్భాదానము మొదలు, శ్మశానము 
వరకు గల సమస్త కర్మలు చేయుచుందురు పితృలోక భోగములతో 
పుణ్యము తరిగిపోగా వారు వివశులై తిరిగి మానవలోకమున పడిపోవుదురు 
ఇదే విషయము (11 31-31, 32)లో కూడ కనబడును 


శ్లో తదర్ధంకురుతే కర్మయద్చద్దోయాతి సంస్కృతిమ్‌। 
యో2ఒనుయాతిదదత్సేశమ విద్యాకర్మబన్ధన£॥ 31 


యద్యసరద్ఫిః పధిపునః శిశ్నోదరకృతోద్యమైః। 
ఆస్టితోరమతే జన్తుస్తమో విశతి పూర్వవత్‌॥ 32 


అవిద్య వలన కర్మ వలన యీ దేహము జీవుని బంధమునకు 
కారణమై వానికి క్లేశము కలుగజేయును అదే జన్మజన్మలకు ఆ జీవుని 
అనుసరించును తిరిగి మూఢుడై జీవుడు ఆ దేహము కొరకే కర్మలు చేసి ఆ 
కర్మలకు బద్భుడై సంసారమందు తిరుగాడుచుండును జీవుడు సన్మార్గము 
లందున్నను కొన్ని సమయములందు ఉదరపోషణకు, లైంగికతృప్తి కొరకు 
దుష్టసహవాసములకు దిగవలసి వచ్చును అట్టిచో తిరిగి దుష్కర్మ ఫలితమునే 
అనుభవింపవలసివచ్చును 

తృతీయ స్కంధము ముప్పదవ అధ్యాయము ముప్పది నాల్గవ 
శోకములో (11-30-34) దుష్కర్మ ఫలితములను అనుభవించుట ద్వారా 
జీవుడు శుద్భుడగును అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 441 


నిష్కామభక్తి ద్వారా కర్మఫలము నుండి విముక్తి పొందవచ్చునని 
భాగవత పురాణము చెప్పుచున్నది అట్టివారిని భగవంతుడు కర్మవిముక్తులను 
చేయును 


కోః ధర్మత్రాణాయసాధూనాం జన్మకర్మాపనుత్తయే॥ (౫||-2-17) 


సాధువుల కర్మ విముక్తి కొరకు, ధర్మరక్షణ కొరకు సర్వాంతర్యామి, 
జగదీశ్వరుడునునగు శ్రీహరి ఉద్భవించును 


శ్లో ధునోతి భగవాన్‌ హృతస్థోజన్యాఉ తాశుభమ్‌ ॥ (X11-3-46) 


అనేక జన్మార్టితములైన మానవుల పాపపుణ్యములను శ్రీకృష్ణ 
భగవానుడు తొలగించును 


ఇతర పురాణములందు కూడ వర్తమాన జన్మములోని కష్ట 
సుఖములకు గతకర్మ ఫలితములే కారణమని చెప్పుచున్నవి 


బ్రహ్మవైవర్త పురాణము (3-11-19-24) యిలా చెప్పుచున్నది 
జీవులందరు తమ కర్మ ఫలమును తప్పక అనుభవింతురు సత్కర్మ దుష్కర్మ 
ఫలితములు ఎన్నటికి అంతము కావు అనుభవించుటయే వాటి నుండి 
విముక్తి కర్మల వలననే స్వర్గనరకములు కలుగును కర్మఫలముననుసరించియే 
పునర్జన్మ కలుగును కర్మఫలము వలననే పునర్దన్మలో మహారాజుగానో, 
సేవకునిగానో పుట్టును ధనికునిగానో, బీదవానిగానో పుట్టటం జరుగును 
జీవితములో అన్నిటికి గతకర్మలే కారణము 


పురాణ వాజ్ఞ్మయములో కర్మమును ఒక కారణశక్తిగా చిత్రించారు 
జీవితములో అన్ని చర్యలకు గతకర్మలే కారణమని, కర్మఫలితముగానే 
దేహరూపము కలుగునని, చరాచర సృష్టికంతకు కర్మఫలితమే కారణమని 
వాయుపురాణము చెప్పుచున్నది 


442 అనుష్టాన వేదాంతము 


గితకర్మకారణముననే జీవులు వివిధ వర్గములలో జన్మించుచున్నారని 
మత్స్యపురాణ వచనము కూర్మ పురాణము కూడ సర్వమునకు కర్మయే 
కారణమని చెప్పుచున్నది “సర్వత్ర కారణమ్‌ కర్మ శుభాశుభమ్‌ నసంశయః" 
' (॥ 94-2) సర్వత్ర పభాశుభములకు నిస్సంశయముగ కర్మయే కారణమని 
పద్మపురాణ ప్రవచనము “కర్మదాయాదకాలోకే కర్మసంబంధి బాంధవాః" (॥ 
94-8) సంబంధ బాంధవ్యములకు కూడ గతకర్మయే కారణమని కూడ 
పద్మపురాణము చెప్పుచున్నది కర్మవలనే జీవుడు జనించును, కర్మ వలననే 
జీవుడు నశించును, సుఖదుఃఖములు, భయము బాధలు కర్మ వలననే 
కలుగును “సుఖమ్‌ దుఃఖమ్‌ భయమ్‌ శోకమ్‌ కర్మణైవ ప్రపద్యతే” (1 24- 
17) అని బ్రహ్మవైవర్త పురాణము నిర్వచించినది సర్వమునకు కర్మయే 
కారణమని పద్మపురాణవచనము 


కర్మ, పునర్జన్మను గురించి వాయుపురాణం యిలా అన్నది (14-2) 

“తధా సుకృతకర్మాతు ఫలమ్‌ స్వర్గ సమశ్నుతే | 

తస్మాత్‌ స్థానాత్‌ పునర్రృష్టో మానుష్యమనుపద్యతె ॥ 

సుకృత కర్మల ఫలితములు మనిషి స్వర్గములో అనుభవించును 
కర్మఫలం పూర్తికాగానే అతడు తిరిగి మానవుడుగా జనించును 


మార్కండేయ పురాణము గూడ యిదే తెలియజేయుచున్నది (౫ 
64) “తద్రూప దేహమ్‌ అన్యప్రపద్యతే” మరణ సమయమున బాధతో కూడిన 
దేహమును వదలి ఆ మనిషి ప్రాణము మరియొక శరీరములో (ప్రవేశించును 
కర్మల ద్వారా కలుగు ఫలితము అనబడు శిక్షను అనుభవించుటకే భౌతిక 
శరీరము ఉద్దేశించబడినది అంతేగాని యదార్ధముగ తలిదండ్రుల వలన 
ఏర్పడినది కాదు యీ భౌతిక శరీరము అని కూడ చెప్పినది గత కర్మలే 
ఆయుర్జాయమును, మరణమును నిర్ణయించును అన్నది ఇంకను 
మార్కండేయ పురాణము (౫1-31) ఈ సంసార చక్రము ఘటయంత్రము 


వేదాంతం - కర్మసద్దాంతము 443 
వంటిది (నూతి గిరక లేక ఎతము లేక బావి నుండి గ్‌ 


కూడిన పెద్ద చక్రము) అని, అది ప్రకృతి నిబంధనల 
తిరుగుచునే యుండును అన్నది 


ee 


న్‌! 
fo 
ల్‌ 
లో 
Cc 
టై 
& 
(3 


లో 


గత జన్మను గురించి, పునర్జన్మను గురించి మత్స్యపురాణం యిలా 
అన్నది తాను చేసిన పుణ్యపాపముల ననుసరించి మరణానంతరం జీవుడు 
మరియొక దేహమున ప్రవేశించును (39-18-19) “ఆన్యయోనిమ్‌ 
పుణ్యపాపానుసారమ్‌ హిత్వా దేహమ్‌ భజతే పుణ్యము యోనిమ్‌ పుణ్యకృతో 
విశన్తి పాపమ్‌ యోనిమ్‌ పాపకృతో వ్రజంతి” పుణ్యము చేసిన జీవుడు 
పుణ్యాత్ముడుగాను, పాపము చేసిన జీవుడు పాపాత్ముడుగాను పునర్జన్మ 
పొందును గతకర్మ ఫలితముననుసరించి పునర్జన్మ రూపము ఏర్పడును 
మానవులు పశుపక్ష్యాదులుగా పునర్జన్మ పొందవచ్చును అన్నది (154-147- 
152) ఇది గూపకాలంకార భావ ప్రకటనగానే (౧౪0౧0౧0౭! expression) 
తలచవలయును పశుపక్ష్యాదులుగా జన్మించవచ్చును అనగా ప పపక్ష్యాదులను 
పోలియున్నటుల కనబడు రూప స్వభావములు కలుగవచ్చును అని 
గ్రహించవలయును మహాప్రళయానంతరం జరుగు పునసృష్టి ఆవృత్తములో 
నుండును (6610 అనగా పునసృష్టి ప్రారంభ పరిణామములు గతసృష్టిని 
పోలియుండునని భావముగాని వర్తమాన సృష్టిలో జీవుని జన్మ పునర్ణన్మలలో 
మానవ పశుపక్ష్యాది జన్మలు ఆవృతములో (6/6110) నుండునని అర్థము కాదు 
“పునరపి జననం పునరపి మరణం ' అనునది ఒక పరంపర అది ఆవృతము 
కాదు సృష్టిలో పురోగమనమే గాని తిరోగమనముండదు 


విష్ణుపురాణము (1|| 7-4-7) కర్మలు ఒక గొలుసు వంటివి అన్నది 
జీవితాంతమున జీవుడు యమునికి బానిసయై శిక్షలననుభవించును ఈ 
శిక్షల యనంతరము తిరిగి దేవతలుగానో, మానవులుగానో, లేక 
తత్‌సమరూపులుగానో జీవులు పునర్జన్మ పొందుచు నిరంతరము చక్రమున 


444 అనుష్టాన వేదాంతము 


తిరుగుచుందురు (౪1-5 50-52) నరకము వలెనే స్వర్గము కూడ 
తాత్కాలికమే ఎచట నున్నను పునర్జన్మను గురించిన భయము జీవుని 
వెంటాడుచునే యుండును అని విష్ణుపురాణ వచనము (౪1-7-16) సుఖము 
కొరకు మానవుడు అనేక కర్మలు చేయును దాని ఫలితముగ పునర్జన్మలో 
మరియొక శరీరము పొందును అలా నిరంతరం నూతన దేహములను 
పొందుచునే యుండును అగ్నిపురాణము కూడ (203-1-3) మరణానంతరమున 
జీవుడు మరియొక శరీరమును పొంది కర్మఫలమును అనుభవించును అన్నది 

(371-8-9) మరణ సమయమున ఆత్మ త్వరితగతిన బయటపడి మరియొక 
యోనిలో జన్మ పొందును “చ్యవన్తమ జాయమానమ్‌ వాప్రవిశాన్తమ్‌ చ 
యోనిషు” “గ్రహ్రంతి తక్షణాద్యోగె శరీరమ్‌ చ అతివాహికమ్‌” సూక్ష్మ 
శరీరములోని యోగము ద్వారా లేక ఆత్మబంధము వలన వెనువెంటనే 
మరియొక శరీరమును వట్టుకొనును అని అగ్నివురాణ వచనము 

పాపకర్మఫలము అంతమైన వెంటనే జీవుడు నరకము నుండి బయటపడును 
అని గరుడ పురాణము (1 104 (1-3)) చెప్పుచున్నది మార్కండేయ పురాణములో 
చెప్పినటులే గరుడ పురాణము కూడ (| 225-11) ఘటయంత్రము వంటి యీ 
సంసార చక్రములో జీవుడు తిరుగాడుచుండును అని ప్రవచించినది “ఎవమ్‌ 
సమ్‌సారచక్రై అస్మిన్‌ భ్రమయతె ఘటియంత్రవత్‌” 


పిల్ల తల్లివెంట ఉండునట్లు కర్మ కర్త వెంట నంటియేయుండునని 
అగ్నిపురాణము చెప్పుచున్నది (159-13) “వత్సవత్‌ ప్రాకృతమ్‌ కర్మ కర్తారమ్‌ 
వినతి ధృవమ్‌ కర్మ ఎంతయో ఫలితము అంతే యుండునని పద్మ 
పురాణ ప్రవచనము (॥ 94-79)” “యాదృశమ్‌ క్రియతే కర్మతాదృశమ్‌ 
పరిభుజ్యతే. పాలములో నాటిన విత్తును బట్టియే పంట ఫలము వచ్చును 
అని కూడ అన్నది పద్మపురాణం కాబట్టి జీవితములో కష్టసుఖములు జీవుని 
స్వయంకృత కర్మ ఫలితములేనని పురాణముల సిద్దాంతము (గ person 
reaps what he sows) స్వకర్మ ననుసరించియే జీవుడు బ్రహ్మ క్షత్రియ వైశ్య 


వేదాంతం - కర్మసిద్దాంతము 445 


శూద్ర వర్ణములను పొందునని బ్రహ్మవైవర్తము (1 24-(20-22) స్పష్టము 
చేసినది 


స్వచ్చమైన భక్తి ద్వారా భగవంతుని అనుగ్రహము పొందుట ద్వారా 
గత కర్మ ఫలమును అధిగమించవచ్చునని పురాణములు చెప్పుచున్నవి 
అదియే మోక్షమునకు మార్గమని పురాణవచనం ఈ ధ్యానమార్గము మోక్ష 
మార్గమని విష్ణుపురాణము, మత్స్య, కూర్మ గరుడ పురాణములు చెప్పుచున్నవి 


గత కర్మనే విధి అని (F౫2౭), దుష్కర్మ ఫలితమును పురుష 
ప్రయత్నము ద్వారా నిరోధించవచ్చునని కూడ పురాణములు చెప్పుచున్నవి 
పురుష ప్రయత్నమునే పురుషార్థము అన్నారు 
శ్లోః ప్రతికూలమ్‌ తధా దైవవ్‌ పౌరుషేణ విహన్యతే 
మన్గలాచారయుక్తానామ్‌ నిత్యముత్తాన శాలినామ్‌ 
మత్స్యపురాణమ్‌ (321-3) 


విధి (దైవమ్‌) ప్రతికూలమైనను పురుషార్ధ లేక పురుష ప్రయత్నము 
ద్వారా అనగా సత్కర్మల ద్వారా దానిని అనుకూలముగా చేసుకొనవచ్చును 


గత సత్కర్మ ఫలములు పురుష ప్రయత్నము లేకుండగనే యీ 
జన్మయందు సిద్ధించునని మత్స్యపురాణవచనము స్వశక్తివలన స్వయంకృషి 
వలన కోరినది సాధించవచ్చునని మత్స్యపురాణము చెప్పుచున్నది (221-58) 
గత కర్మ వర్తమానములో కాని, భవిష్యత్తులో కాని ఫలితమునిచ్చును కాని 
పురుషార్థము (పురుష ప్రయత్నము) వర్తమానములోనే ఫలితమునిచ్చును 
అనగా విధి (గతకర్మ) మరియు పురుషార్థము కలిసి కాలముతో సంయుక్తముగా 
ఫలితమునిచ్చునని మత్స్యపురాణము వివరణ అంతేగాక సర్వము విధియేయని 
సోమరిగా కూర్చుండు మానవులు ఎమియు సాధించలేరని మత్స్యపురాణము 
హెచ్చరించుచున్నది (221-11-12) ఇదే అగ్నిపురాణము కూడ చెప్పుచున్నది 
(226-36) 


446 అనుష్టాన వేదాంతము 


స్త్‌ 


రుషమ్‌ దైవ సమృత్యాకాలె ఫలతిభార్గవ 
దైవమ్‌ పురుషకారశ్చద్వయమ్‌ పుమ్సః ఫలావహమ్‌ 226-3 


లో 
భ్‌ 


విధి, కాలము కలసి పురుష ప్రయత్నము వలన కర్మఫలితము 
కలుగజేయును 


ఇంకను 


భోః కృషేర్వృష్టి సమాయోగాత్‌ కాలెస్యుః ఫలసిద్ధ్యః 
సధర్మమ్‌ పౌరుషమ్‌ కుర్యాన్నాలసోనచదైవాన్‌ 226-4 

వర్షము పడినపుడే పంటఫలము దక్కును అటులే పుణ్యకార్యము 
ద్వారా విధిని నిరోధించవచ్చును విధి బలీయమని మనిషి సోమరిగా 
ఉండరాదు 
మహాభారతమునందలి కర్మసిద్దాంతము 

"పైన చెప్పబడి పురాణ కర్మ సిద్దాంతము మహాభారతములో చెప్పబడిన 
కర్మ సిద్ధాంతముతోనే ఎక్కువ భాగము పోలియున్నది మహాభారతమందలి 
కర్మ సిద్ధాంతము సంప్రదాయబద్ధమైనది భగవద్గీత మహాభారతములోనిది 
ఉపనిషత్తుల సారాంశమే గదా భగవద్గీత అందువలన మహాభారతములోని 
కర్మసిద్దాంతము ఉపనిషత్తులతో సామ్యము కలిగియున్నది 


కర్మకు శక్తి గలదు, అనగా చేసిన కర్మఫలమును అనుభవించి 
తీరవలయును సర్వజీవులు కర్మబద్ధులు జ్ఞానము వలన కర్మబంధమును 
చేదించనగును అను ఉపనిషద్భావమే మహాభారత శాంతి పర్వములో కనబడును 


“కర్మణా బధ్యతెజంతుః విద్యయాతు ప్రముచ్యతే” 
ఇచట జంతు: అనగా జీవులు అని అర్థము 


తండ్రి తాతల కర్మఫలము వారి సంతతికి ప్రాప్తించునని కొన్ని చోట్ల 


వేదాంతం - కర్మసిద్దాంతము 447 


చెప్పబడినది వ్యక్తి స్వేచ్భకు కర్మబంధమునకు మధ్య పామరస్యము 
(reconciliation) కల్పించు ప్రయత్నము జరిగినట్లు కనబడున 


కర్మ నియమము కరోరమైనది కాన వ్యక్తి స్వచ్భకు అవకాశము తకుువ అను 
భావమునకే ఎక్కువ ప్రాధాన్యము యివ్వబడినట్లు కనబడును కాని మానవ 
ప్రయత్నము కర్మను మార్పు చేయగలదు అని కూడ చెప్పినది కర 
వంటిది నిప్పును విసరి జ్వాలగా మార్చవచ్చును అదే నిషును 
ఆర్పివేయనువచ్చును ఇది మహాభారత సిద్దాంతముగా తోచును 


కర్మలు మూడు విధములన్నది సంచితము, ప్రారబ్ధము ఆగామి 
ఈ జన్మమునందు స్టూల శారీరము అనుభవించవలసిన పూర్వజన్మకర్మ 
ఇఖలములందు ఏది అనుభవములోనికి వచ్చుట ప్రారంభమగునో అట్టి కర్మను 
ప్రారబ్ధకర్మ అన్నది మిగిలిన పూర్వజన్మకర్మలు సంచితములు ఇక ఈ 
జన్మలో చేయు కర్మలు సంస్కారరూపములుగా ఆగామి కర్మలగును 
మహాభారతము చెప్పిన ఇంకొక ప్రధాన విషయమున్నది సంచిత కర్మలను, 
ఆగామి కర్మలను జ్ఞానము తోడను, ప్రాయశ్చిత్తము చేతను నిరోధించవచ్చును 
కాని ప్రారబ్ద కర్మలను నిరోధించుట సాధ్యపడదు దైవకృప ద్వారా అనగా 
నిశ్చలభక్తి ద్వారా కూడా సంచిత ఆగామి కర్మలను నశింప చేయవచ్చును ఒక 
కార్యము చేయతలచినపుడు అది ఫలించుటకు కర్మఫలము యెంత అవసరమో 
సముచిత ప్రయత్నము గూడ అంతే అవసరము అని గ్రహించవలయునన్నది 
మరియు కర్మ నియమము భగవానుని అధీనము అన్నది పరమాత్మ స్వభావ 
ప్రకటనమే కర్మసూత్రము కర్మసూత్రము ధరించువాడు, ఆధారము, శక్తి 
పరమాత్మయే అన్నది అనగా సంచిత, ప్రారబ్ద, ఆగామి కర్మల పరంపరకు 
పరమాత్మయే ఒక సూత్రము 


పునర్జన్మను గూర్చి స్పష్టమైన నిర్వచనము భారతములో కనబడదు 
పితృయాన, దేవయానములు, నరకములున్నవని సూచించినది అమరత్వ 


448 అనుష్టాన వేదాంతము 


మనగా ఐశ్వర్యము కాదు జరామరణములు లేని నిత్యానందమునే అమరత్వ 
మన్నది యోగికి మాత్రమే అది సాధ్యము అని స్పష్టము చేసినది యోధునకు 
స్వర్గము లభ్యమగును భౌతిక దేహమును విడిచిన మునీశ్వరులు, 
యుద్ధభూమిలో మంణించిన వీరులు, నక్షత్రములగుదురని మహాభారత 
సందేశము పరమాత్మతో ఐక్యతతో కూడిన అనుసంధానమే లక్ష్యము 
కావలయునన్నది. గోచరమగు ప్రకృతితో తనకు సంబంధము లేదు అని 
గుర్తించగలిగినపుడే విముక్తి సాధ్యమని మహాభారత తత్త్వములో నొక యంశము 
అశ్వమేధిక పర్వంలోని అను గీతలో చెప్పినట్లు దేహరూపముననున్న జీవుడు 
స్వచ్చమైన ఆత్మదర్శనము పొందగలిగినపుడు అతనికి పరిపూర్ణ స్వేచ్చ 
లభించును అతడు విశ్వమునకు అధిపతి, అతడు సంకల్ప మాత్రమున కోరిన 
దేహమును పొందగలడు తుదకు పరబ్రహ్మముతో ఐక్యత పొందును ఇది 
మహాభారతకర్మ సిద్ధాంత సారాంశము 

“ఏవంపతతి సంసారే తాసుతాస్విహ యోనిషు 

అవిద్యాకర్మ తృష్ణాభిర్రామ్యమాణోధచ।క్రవత్‌' 1 (వనపర్వము) 

“ఈ ప్రకారముగ అవిద్య, కర్మ తృష్టల ద్వారా చక్రమువలె తిరుగుచు 
మనుజుడు సంసారమున వివిధ యోనులందు పడుచున్నాడు ” 

“రధః శరీరం పురుషస్యదృష్ట 

మాత్మానియన్తే న్లియాణ్యాహురశ్వాన్‌ 
తైరప్రమత్తః కుశలీసదశ్వె 
ర్హానైః సుఖంయాతిరధీవధీరః ॥ (వనపర్వము) 


“ప్రత్యక్షముగ కనబడు ఈ స్తూల శరీరము ఒక రధము వంటిది 
బుద్ధి సారధి ఇంద్రియములు గుజ్జములు నేర్పరి, అప్రమత్తుడు అయిన 
సారధి గుజ్జములను వశపరచుకొని సుఖముగ పయనించునట్లు సాధన 
మనస్కుడు, సావధానపరుడు అయిన మానవుడు ఇంద్రియములను తన 


వేదాంతం - కర్మసిద్దాంతము 449 
వశము నందుంచుకుని జీవయాత్రను సుఖముగ సాగించును 


“కర్మణః పురుషః కర్తాశుభస్యా ప్యపభస్య చ 
స్వఫలమ్‌ తదుపాసనాతి కథమ్‌ కర్తాస్విదీశ్వరః” 
(వనపర్వము 181-5) 


ఎవరు చేసిన కర్మ ఫలములను వారే అనుభవింతురు దానికి 
భగవంతుడు కర్త కాదు 


“తత్రాస్యస్వకృతమ్‌ కర్మ ఛాయేవానుగతమ్‌ సదా |” 
(వనపర్వము (181-25) 


ఎవరు చేసిన శర్మలు వారిని వునర్జన్మ యందు నీడవలె 
అనుసరించును 


“య ఆత్మానా దుశ్చరితాద్‌ అశుభమ్‌ ప్రాప్నుయాన్నరః 
ఎనసాన సదైవమ్‌ వాకాలమ్‌ వాగన్తు మర్చతి ॥” 
(ఉద్యోగపర్వము 156-9) 
మనిషి తన దుష్ట స్వభావము వలన కష్టములు పాందును దానికి 
అతడు దైవమును కాని కాలమును గాని నిందించకూడదు 
“శయానంచానుశేతేహితిస్టన్తం చానుతిష్టతి 
అనుధావతి ధావన్తం కర్మపూర్వకృతం నరమ్‌ ” (స్రీపర్వము) 
మానవుని పూర్వకృతకర్మ అతడు నిద్రించినచో వెంటనే నిద్రించును, 
లేచినచో వెంటనే లేచును, పరుగెత్తినచో వెంటనే పరుగెత్తును 
“నాయమ్‌ పరస్య సుకృతమ్‌ దుష్కృతమ్‌ వాపిసెవతే 
కరోతి యాదృశమ్‌ కర్మ తాదృశమ్‌ ప్రతిపధ్యతే॥ 
(స్తీపర్వము 279-21) 


450 అనుష్టాన వేదాంతము 

ఒక మనిషి మరొకరి సుకృత దుష్కృత ఫలములను అనుభవించడు 
తాను చేసిన కర్మఫలమును తానే పొందును 

“ఆత్మెవహ్యాత్మనొబన్గురాత్మెవ రిపురాత్మనః 

ఆత్మెవహ్యాత్మనః సాక్షికృత స్యాపకృతస్యచ ॥" (స్రపర్వము) 

మనుజుడు తనకు తానే బంధువు తనకు తానే తువు తనకు తానే 
శుభాశుభకర్మలకు సాక్షి 

“కర్మణా కాలయుక్తేన తధెదమ్‌ భ్రామ్యతెజగత్‌ 

(శాంతిపర్వము 34-10) 


కర్మలు కాలముతో కలిసి ప్రపంచమును త్రిప్పుచున్నవి జనన 
మరణములు కర్మ ఫలితములే 


“స్వకర్మణా హతం హన్తి హత ఏవ సహన్యతే” _ (శాంతిపర్వము) 
పాపి యగువాడు తన కర్మచే తనే చనిపోయియుండును కాబట్టి 
అతనిని చంపువాడు చచ్చినవానినే చంపుచున్నవాడు అగును 
కోహిలోకస్యకురుతెవినాశప్రభవావుభౌ 
కృతమ్‌ హితత్కృతెనైవ కర్తాతస్యాపి చాపరః 
(శాంతిపర్వము 217-16) 
ఈ ప్రపంచమునందు పునరుత్పత్తి నాశము ఎవరు చేయుచున్నారు? 
మానవుని విభిన్న కర్మలే ఇందుకు కారణము 
జానతాతుకృతమ్‌ పాపమ్‌ గురుసర్వమ్‌ భవత్యుత 
అజ్ఞానాత్‌స్థలితే దోష ప్రాయశ్చిత్తమ్‌ విధీయతె 
(శాంతిపర్వము 36-41) 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 451 


ఉద్దేశపూర్వకముగా చేయబడిన దుష్కార్యములు చాల తీవ్రమైనవి 
ఉద్దేశము లేకుండ అనగా యోదృచ్చికముగ చేయబడిన దుష్కార్యములు 
తీవ్రములు కావు వాటిని ప్రాయశ్శిత్తము ద్వారా నిరోధించవచ్చును 


“యాదృశంవపతే బీజం క్షేత్రమాసాధ్యకర్ణకః 
సుకృతే దుష్కృతే వాపి తాద్భశం లభతే ఫలమ్‌ ॥" 
(ఆనుకాసనిక పర్వం) 


రైతు పొలములో విత్తనములు నాటును దానిననుసరించి అతనికి 
ఫలము లభించును అట్లే మనిషి పుణ్యము, పాపము అను ఏ కర్మను 
చేయునో తదనుసారము అట్టి ఫలితమే అతనికి దక్కును 


మహాభారతము ననుసరించి మనుజుడు తన కర్మములననుసరించి 
కులము పొందును కాని గుణముల ననుసరించియే కులము వచ్చును అని 
కూడ చెప్పబడింది అనగా జన్మించుట ఎ కులము (వర్ణము) నందైనను అతని 
నిజమైన కులము గుణముల బట్టియే వచ్చునని గ్రహించవలసియున్నది 


“యస్తు విప్రత్వముత్సృజ్య క్షాత్రమ్‌ ధర్మమ్‌ నిషేవతే 
బ్రాహ్మణ్యాత్సపరిభ్రష్టః క్షత్రయోనౌ ప్రజాయతే ॥ 
(అనుశాసనపర్వము 131-9) 


బ్రాహ్మణుడు తన బ్రాహ్మణ ధర్మమును వదలి క్షత్రియ ధర్మము 
ననుసరించినచో అతడు బ్రాహ్మణత్వము నుండి పతనమొంది క్షత్రియుడుగా 
జన్మించును 


“వైశ్యకర్మ చయోవి[ప్రో లోభమోహవ్యపాశ్రయం 
బ్రాహ్మణ్యమ్‌ దుర్లభమ్‌ ప్రాప్యకరొత్యల్పమతిఃసదా 
సద్విజోవైశ్యతామేతి వైశ్యోవాశూద్రతామియాత్‌ 
స్వధర్మాత్రచ్యుతోవిప్రస్తతః శూద్రత్వమాప్పుతి [| 


452 అనుష్టాన వేదాంతము 
(అనుశాసనపర్వం 131 (10-11) 


దురాశా మోహితుడైన బ్రాహ్మణుడు అల్పబుద్ధి కలవాడై వైశ్యవృత్తిని 
చేపట్టును అట్టివాడు వైప్యనిగానే జన్మించును అటులే శూద్రుని వృత్తిని 
అవలంబించు వైశ్యుడు శూద్రునిగానే జన్మించును బ్రాహ్మణుడు కూడ తన 
ధర్మమును వదలి శూద్రధర్మమును పాటించినచో శూద్రునిగానే జన్మించును 


“సత్యం దానం క్షమాశీలమానృశంస్యంతపోఘృణా 

దృశ్యన్తే యత్ర నాగేన్ద సబ్రాహ్మణ ఇతి స్మృతః" (వనపర్వము) 

ఎవని యందు సత్యము, దానము, క్షమ, సౌశీల్యము, క్రూరత్య 
రాహిత్యము, తపస్సు, దయ - అను ఈ సద్గుణములుండునో, అతడే 
బ్రాహ్మణుడని చెప్పబడును 


“బ్రాహ్మణః పతనీయేషు వర్తమానో వికర్మను 
దావ్భికోదుష్కృతః ప్రాయః శూద్రేణ సదృశోభవేత్‌ 1” (వనపర్వము) 


ఎవడు (బ్రాహ్మణుడై యుండియు, పతనమను గోతియందు 
పడత్రోయు పాపకర్మలందు తగుల్కొనునో దుష్కర్మ పరాయణుడై యుండునో, 
అతడు శూద్రునితో సమానుడేయగును 

“యస్తు శూద్రోదమే సత్యేధర్మే చనతతోత్టిత:ః 

తం బ్రాహ్మణమహంమన్యేవృత్తేనహిభవేద్‌ ద్విజః" (వనపర్వము) 

ఎవడు శూద్రుడైనను శమ, దమ సత్య ధర్మములను పాలించుటకు 
ఉద్యుక్తుడై యుండునో అతడు బ్రాహ్మణుడనియే నేను (ఇచట బ్రాహ్మణుడు 
(కౌశికుడు) ధర్మవ్యాధునితో చెప్పిన మాటలు) నమ్ముచున్నాను ఎలనన, 
మనుష్యుడు సదాచారము తోడనే బ్రాహ్మణుడగుచున్నాడు 


“శృణుయక్షకులం తాతనస్వాధ్యాయో నచశ్రుతమ్‌ 


వదౌంతిం - కర్మసడ్ధాంతము 453 
కారణంహి ద్విజత్వే చవృత్తమేవ న సంకయః (వనపర్వము) 
బ్రాహ్మణత్వమునకు కారణము కులము కాదు స్వాధ్యాయము 

కాదు శౌస్త్రశ్రవణము కాదు పద్ద ధర్మాచరణమే బ్రాహ్మణత్వమునకు 

కారణము 

“కర్మభిః శుచిభిర్దవి శుద్దాత్మావిజితేంద్రియః 

శూద్రోపి ద్విజవత్‌ సేవ్య ఇతి బ్రహ్మాబ్రవీత్‌ స్వయమ్‌ ” 

(అనుశాసనపర్వం,) 

శూద్రుడైనను జితేంద్రియుడై, పవిత్రకర్మల యొక్క అనుష్టానముచే 
తన అంతఃకరణమును పవిత్రమొనర్చుకొనినచో అతడు బ్రాహ్మణుని వలె 
గౌరవించతగినవాడు 

శాంతిపర్వము, అనుశాసన పర్వములలో కాలము, విధి, కర్మల 
పరస్పర సంబంధము వివరించబడినది విధి, కర్మ పరస్పరము భిన్నములని 


భావించినట్లు కనబడుచున్నను తుదకు విధి, కర్మ వరస్పరము 
పర్యాయములనియే నిశ్చయించినట్లు తెలియుచున్నది 


“కాలేన సర్వమ్‌ లభతే మనుష్యః (వనపర్వము 26-5) 


మానవులకు సర్వము కాలము వలననే లభ్యమగును కాలమే 
మనుష్యులకు పరిణతి కలిగించును కాలమే మనిషిని నాశనము చేయును 
కాలమే సర్వము సృజించును, కాలమే లయము చేయును (ఆదివర్యము 
1-188-189) 


కాలమే సర్వమునకు కారణము (శాంతిపర్వము 220-72-73) 
“కాలఃకర్తావికృతాచ 


కాలమునకు కర్మకు దగ్గర సంబంధము చెప్పినది శాంతిపర్వము 


454 అనుష్టాన వేదాంతము 


సత్కార్యములకు, దుష్కార్యములకు కర్మయే సాక్షి “సాక్షినామ్‌' అని చెప్పబడినది 
కర్మ ఫలితమును కాలమే కలిగించును (శాంతిపర్వం 34-7) కమ్మరివాడు 
(Black smith) తన అధీనంలోని పనిముట్టుతో ఇనుమును సాగగొట్టును 
అటులే కాలము తన అధీనములోని కర్మ ద్వారా ప్రపంచమును సజీవము 
చేయును (శాంతిపర్వము 34-10) “కర్మణా కాలయుక్తేన తధేదమ్‌ 
భ్రామ్యతేజగత్‌” కాలము, కర్మము ఎకముఖము అని మహాభారత నిర్వచనము 


విధి (దైవము)కి కర్మకు అనుసంధానము కల్పించారు తుదకు 
కర్మయే విధి అన్నారు 

కర్మను తప్పించుకొనుట సాధ్యముకాదు, అనుభవించి తీరవలయును 
అను కర్మ సిద్ధాంతమును కొన్నిచోట్ల అతిక్రమించినట్లు లేక మార్చుచేసినట్లు 
కనబడును 


కర్మను నిరర్ణకము చేయవచ్చునని, లేక మరియొకరికి మార్చుట, 
సత్కర్మ ఫలమును దానము చేయుట వంటి అవకాశములున్నవి అన్నారు 


“తపసాకర్మాభిచైవ ప్రదానేన చ భారతా 
పునాతి పాపమ్‌ పురుషః పూతశ్చేన్న ప్రవర్తతే" (శాంతిపర్వము 36-1) 


తపస్సు, యజ్ఞకర్మ గానము ద్వారా మనిషి తన పాపకర్మలను 
కడిగివేసుకొనవచ్చును కాని తిరిగి అట్టి కర్మలు చేయకూడదు 


“యది నాత్మని పుత్రేషు, నచేత్‌పొత్రేషు నపిత్రుషు 
నహి పాపమ్‌కృతమ్‌ కర్మసద్యః ఫలతి గౌరివ” (శాంతిపర్వం 92-20) 


ఒక వ్యక్తి చేసిన కర్మఫలము అది జరిగిన సమయమున అనుభవము 
లోనికి రాకపోవచ్చు కాని అది కర్త అనుభవములోనికి రానిచో అతని 
సంతానమునకు అనుభవములోనికి వచ్చును సంతానము అనగా అతని 
సంతానము కావచ్చు, మనుమలు, మనమరాండ్రు కావచ్చు, లేదా అతని 


వేదాంతం - కర్మసిద్దాంతము 455 


వారసులు కావచ్చు కర్మఫలమును సంతానమునకు లేక వారసులకు 
మార్చవచ్చు (transfer) 


““'కృతంచ వికృతమ్‌ కిన్చిత కృతే కర్మాణి సిధ్యతి 
సుకృతే దుష్ఫృతమ్‌ కర్మ న యధార్థమ్‌ ప్రపద్యతె” 
(అను కాసనపర్యము 6-28) 


సత్కర్మలు దుష్కర్మలను నిషలములు చేయవచ్చు సంచిత 
సత్కర్మలు వర్తమాన దుష్కర్మలచే నిషృలములు కావచ్చు (అశ్వమేధికపర్వము) 
౨ దానములు చేయువాని దుష్కర్మ ఫలములు దానము గ్రహించిన వానికి 
అంటును దానము గ్రహించినవాని సత్కర్మ ఫలములు దాని చేసిన వానికి 
మారును 


చివరగా (శాంతిపర్వము (37-8) కొన్ని సమయములందు ధర్మమే 
అధర్మముగాను, అధర్మము ధర్మముగాను, సత్యము అసత్యముగాను, 
అసత్యము సత్యముగా మారుచుండును అని మహాభారత సందేశము 


రామాయణములో కర్మసిద్ధాంతము 


రామాయణములో కర్మ సిద్దాంతమునకు ప్రాధాన్యము కనబడదు 
మానవుని కష్టసుఖములు దైవ (విధి) ప్రేరితములు అని చెప్పబడినది సీతా, 
రామ, లక్షణులు పడిన బాధలు వారి కర్మఫలములుగా చెప్పబడలేదు తనను 
అరణ్యమునకు పంపుటకు కైకేయి కోరిన వరములు దైవ (ేరితమే కాని 
అన్యము కాదని రాముడు లక్ష్మణునకు వివరించును (అయోధ్యాకాండము 
22-16) 


“యది భావోనదైవోజ.యంకృతాంతవిహితో భవేత్‌ | 


కైకేయికి కలిగిన యీ అభిప్రాయము దైవకృతము కానిచో నామెకు 
నన్ను పీడించవలెనను బుద్ది ఏల కలుగును? 


456 అనుష్టాన వేదాంతము 


“నాన్యద్దైవాత్సమర్ధయే ' - (అయోధ్యకాండ 22-18) కైకేయి కోరికకు 
కారణము దైవము తప్ప మరియొక కారణమును నేను సమర్దించను అని 
రాముడు అంటాడు 

“యన్యన గ్రహణం కించిత్కర్మణో ౬న్యత దృశ్యతే 

(అయోధ్యాకాండ 22-21) 
కైకేయి ప్రదర్శించిన వైపరీత్యమునకు కారణము దైవముకాక మరొకటి 
కారణమని తనకు తెలియుట లేదు అంటాడు రాముడు 


ఇంకను రాముడిలా అన్నాడు 


“సుఖదుఃఖేభయక్రోధా లాభాలాభౌ భవాభవౌ 
యచ్చకించిత్తధా భూతం ననుదైవస్య కర్మతత్‌॥” 
(అయోధ్యకాండ 22-22) 


సుఖము, దుఃఖము, శాంతము, క్రోధము, లాభము, నష్టము, 
జననము, మరణము అను వాటికి కారణము ఊహింపరానిది వాటికి ద్రవము 
తప్ప మరొకటి కారణము కాదు మరియు 


“అసంకల్పితయేవేహ యదకస్మాత్సవర్తతే 
నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్‌ 11 
(అయోధ్యకాండ 22-24) 


ప్రారంభించిన కార్యమునకు భిన్నముగను, యాదృచ్చికముగను 
(తలంపకుండ) ఎ కార్యము అతిశిఘముగ జరుగునో అది దైవము సంకల్పించిన 
కర్మయనియే తలంపవలెను అని రాముని సందేశము చివరకు రావణుడు 
మరణించిన తరువాత అతని భార్యలు అతని మరణము దైవ(పేరితమే 


అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 457 


“న కామకారః కామం వా తవరాక్షస పుంగివ 

దైవం చేష్టయతే సర్వం యతం దైవేన హన్యతే" (యుద్దకాండ 113-23) 

ఓ రాక్షసశ్రేష్ణా! నీ మరణము నీ యిచ్చ ననుసరించి మాత్రమే 
కలిగినది కాదు సర్వము దైవమే చేయుచున్నది దైవము చేత హతుడైన 
వానినే శత్రువు చంపుచున్నాడు 


ఇలా సర్వము దైవ(పేరితమే అని చెప్పబడినను కొన్ని చోట్ల కర్మ 
ప్రస్తావన కూడ యున్నది పుత్రవియోగ బాధలోనున్న దశరధుడు కర్మఫలమును 
గూర్చి ప్రస్తావించును 


“యదాచరచి కళ్యాణి! శుభంవా యదివాఒపభమ్‌ 
తదేవలభతేభద్రే! కర్తా కర్మజమాత్మనః' (అయోధ్యకాండ 63-6) 


మానవుడు చేయు పని ననుసరించియే ఫలము శుభమో, అశుభమో 
జరుగును పుత్రవియోగ దుఃఖములో కౌసల్య కూడ యిటులే తన బాధపూర్వకర్మ 
ఫలితముగా తలంచును 


“నిస్సంశయం మయామన్యేపురావీర।! కదర్యయా 
పాతు కామేషు వత్సేషుమాత్ఫూణాం కాతితాస్తనాః ॥ 
(అయోధ్యాకాండ 43-17) 


పాలు త్రాగుచున్న దూడలను తమ తల్లుల నుండి తాను పూర్వజన్మలో 
దూరము చేసియుందునని, దాని ఫలితముగ యిపుడు పుత్రవియోగము 
అనుభవించుచుంటినని కౌసల్య విలపించును ఇదే విషయము రాముడు 
లక్షణునికి చెప్పుడు 


“నూనం జాత్యంతరే కస్మిన్‌ స్ర్రీయః పుత్ఫెర్వియోజితాః 
జనన్యామమసౌమిత్రే తస్మాదేతదుపస్థితమ్‌ ॥" 
(అయోధ్యాకాండ 53-19) 


458 అనుష్టాన వేదాంతము 


పూర్వజన్మము నందెన్నడో తన తల్లి స్త్రీలను వారి పుత్రుల నుండి 
వేరుచేసియుండునని, ఆ కర్మఫలమే యీ దుఃఖమని రాముడు విలపించును 


ఒకరి కర్మ ఫలము మరియొకరు అనుభవించుట కుదరదు అని 
కర్మసిద్దాంతము కదా! కాని యిచట తల్లి కర్మఫలము తనయులు కూడ 
అనుభవించుచున్నట్లు చెప్పబడినది తల్లికి పుత్రవియోగము అనగా పుత్రులు 
దూరమైనపుడే గదా! ఇచట కర్మఫలము యిరువురకు సమన్వయించబడినదని 
భావించవలయును 


పూర్వకర్మఫలమును గురించి తిరిగి అరణ్యకాండలో ప్రస్తావించ 
బడినది సీతాపహరణము తరువాత రాముడు విలపించుచు లక్ష్మణునితో 
నిట్లనును 


“పూర్వం మయానూనమభీప్పితాని 

పాపానికర్మాణ్యసకృత్కృతాని, 

తత్రాయ మద్యాపతితో విపాకో 

దుఃఖేనదుఃఖం యదహం విశామి ॥” (అరణ్యకాండ 63-4) 


తాను పూర్వమెపుడో అనేక పాపకృత్యములు ఆచరించియుందునని, 
అది సత్యమే అయియుండును తనకు సంభవించుచున్న దుఃఖము తరువాత 
దుఃఖము వచ్చుటకు ఆ పాపకర్మఫలమే కాని వేరు కాదు అని రాముడు 
విలపించును 


వాలి వధ అయిన తరువాత విలపించుచున్న తారను హనుమంతుడు 
ఓదార్చుచు కర్మఫలమును గూర్చియే చెప్పును 
“గుణదోషకృతం జంతు: స్వకర్మఫలహేతుకమ్‌ 
అవ్యగ్రస్త దవాష్నోతి ఎర్వంధ్రేత్యశుభాశుభమ్‌ ॥” 
(కిష్కింధాకాండ 21-2) 


వేదాంతం - కర్మసిద్ధాంతము 459 


(ప్రతి జీవుడు తన పూర్వకర్మలననుసరించి తిలిసయో తెలియకయో 
తానుచేసిన సత్కర్మ దుష్కర్మలకు అనుగుణముగా సుఖదుఃఖములు తనను 
అనుసరించును అతడు పరలోకమున వాటిని అనుభవించును సుగ్రీవునిచే 
వాలి చంపబడెనని తలంపరాదు ఎందుకనగా వాలి స్వకర్మ ఫలితముగానే 
చనిపోయాడు సుగ్రీవుడు కేవలం నిమిత్తమాత్రుడు కాని అదే సమయమున 
రాముడు తార మొదలైన వారిని ఊరడించుచు సర్వమునకు భగవంతుడే 
కారణము అన్నాడు 


“నియతిః కారణం లోకే నియతి; కర్మసాధనం 
నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణమ్‌” 
(కిష్కింధాకాండ 25-4) 


భగవంతుడే లోకములన్నింటికి కారణము భగవంతుడే సకల 
కర్మలకు సాధనము అతడే సకల జీవులను నియమించువాడు 


“నకర్తా కస్యచిత్‌ కశ్చిత్‌ నియోగేచాపినేశ్వరః 
స్వభావేవర్తతేలోకస్తస్యకాలః పరాయణమ్‌॥'” 
(కిష్కింధాకాండ 25-5) 


ఎవ్వడును యే కార్యమునకు కర్త కాలేడు మరొకరికి ప్రేరకుడు 
కూడ కాలేడు లోకమంతయు కాలమునకు వశమై నడచును కాలమే 
సర్వమునకు మార్గము కర్మ పరిపక్వత అనగా కర్మ ఫలములు అనుభవము 
లోనికి వచ్చుట కాలముననుసరించి కలుగును కాలము గడిచిన తరువాతనే 
కర్మ పరిపక్వత కలుగును 
“నకాలస్యాస్తి బంధుత్వం నహేతుర్నపరాక్రమః 
నమిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనోవశః॥" 
(కిష్కింధాకాండ 25-7) 


460 అనుష్టాన వేదాంతము 


కాలమునకు ఎవ్వనితోను బంధుత్వముగాని పక్షపాతముగాని 
ఉండదు కాలమును వశపరచుకొనుటకు ఉపాయము గాని కాలము 
జయించుటకు తగిన పరాక్రమముగాని లేవు కర్మానుగుణముగ ఫలమును 
వర్తింపజేయునదే కాలము అని రాముని సందేశము 


పుత్రవియోగముతో దుఃఖించు దశరధుడు తాను పూర్వము తెలియక 
మునికుమారుని చంపిన కర్మఫలమే నేటి పుత్రవియోగదుఃఖము అంటాడు 


“తస్యాయం కర్మణోదేవి | విపాకస్సముపస్థితః 
అపధ్యెస్సహసంభుక్తే వ్యాధిరన్నరసే యధా॥” 
(అయోధ్యకాండ 64-60) 


అపధ్యము చేసినప్పుడు వ్యాధి వృద్ధి చెందును అటులే తాను 
ఆనాడు చేసిన పాపకర్మఫలమే యీనాడు కలిగినదని దశరధుడు వాపోవును 


సీతను వెదకబోయిన వానరులతో సంపాతియను గృధ్రరాజు (గ్రద్ద) 
విధిని గూర్చి యిట్లనెను 


“విధిః కిలనరంలోకే విధానేనానువర్తతే 
యధాయంవిహితో భక్ష్యశ్చిరాన్మహ్యముపాగతః 1 
(కిష్కింధాకాండ 56-4) 


ఇచట విధి ప్రస్తావించబడినది విధి ననుసరించి యే లోకము 
నడచుచుండును విధి ననుసరించియే వానరులు తనకు ఆహారరూపమున 
నచటకు వచ్చిరి అనును విధి కర్మకు పర్యాయమా? చెప్పబడలేదు 


అశోకవనములోనున్న సీతను చూచిన హనుమంతునితో సీత తన 
దుఃఖమునకు కారణము తన పురాకృత కర్మమే కాని వేరొండుగాదు అనును 
ఇచట తిరిగి కర్మ ప్రస్తావన వచ్చినది 


వేదాంతం - కర్మసిద్ధాంతము 461 


“భాగ్యవైషమ్యయోగేన పురాదుశ్చరితేనచ, 

మయైతత్‌ ప్రాప్యతే సర్వం స్వకృతం హ్యుపభుజ్యతే ॥" 
(యుద్ధకాండ 116-39) 

పూర్వకర్మఫలమనుభవింప తప్పునా అనును 


కర్మను గురించిన ప్రస్తావనలున్నను రామాయణమందు మానవుని 
కష్టసుఖము లకు విధిలేక దైవనిర్ణయమే కారణము అను విశ్వాసము అధికముగా 
కనబడును కర్మమును గురించిన ప్రస్తావనలు అనంతర కాలమున రామాయణ 
కావ్యములో చోటు చేసికొనిన ప్రక్షిప్రములు అయి యుండవచ్చు ననిపించును 


తత్త్వశాస్త్రము, కర్మసిడ్ధాంతము భిన్నములు కావు గత, వర్తమాన, 
ఆగామి కర్మల ప్రవాహమే కాలము కాలము యొక్క రూపమే గోచరసృష్టి 
పరిణామములు ఆ పరిణామములకు మూలము పరమాత్మ ఆ పరమాత్మను 
గురించిన వివే ననమే తత్త్వశాస్త్రము వాల్మీకి రామాయణము ఒక సుప్రసిద్దమైన 
ఇతిహాసము ఇది మహాభారతము వరె “నానామత భావసంపుటము 
కాదు మతతత్త్వ దృకృధములో మహాభారతమునకు గల ప్రాముఖ్యము 
రామాయణమునకున్నట్లు కనబడదు అయినను రామాయణము 
తత్త్వవివేచనరహితము కాదు ఇతిహాసము కావున తత్కొలము నాటి 
విశ్వాసములనే ప్రధానము ప్రదర్శించినది గృహస్థ ధర్మమును పోషించినది 
మోక్షసాధనకు సంసారమును త్యజించవలసిన అవసరములేదన్నది శ్రీరాముడు 
ధర్మమునకు అవతారము పరిపూర్ణతకు మూర్తి మహాభారతము కూడ 
ఇతిహాసమే కాని అది వాల్మీకి రామాయణము వలె మహాకావ్యము కాదు 
మహాభారతము వివిధ తత్త్వభావసంపుటము అయినను రామాయణ 
మహాభారతముల రెంటి యందు కర్మఫలానుభవ ప్రస్తావనలున్నవి కాని 
కర్మసిద్ధాంత నిర్వచనము స్పష్టముగా లేదు రామాయణమందు కర్మఫలానుభవ 
ప్రస్తావనలున్నను సర్వమునకు విధి లేక దైవ నిర్ణయమే కారణమను 


462 అనుష్టాన వేదాంతము 


విశ్వాసమునకే అధిక ప్రాధాన్యము యివ్వబడినది కాని మహాభారతము భిన్న 
విశ్వాసముల సంకలనముగానే కనబడును వాటిని సమన్వయము చేయు 
ప్రయత్నము కనబడదు భిన్నభావ సమన్వయ ప్రయత్నము భగవద్గీతలో 
కనబడును మహాభారత యుద్ధారంభ సమయమున భగవద్గీత 
ఉపదేశించబడినది యుద్ధము సమాప్తమైన తరువాత అర్జునుడు యుద్దారంభ 
సమయమున శ్రి కృష్ణుడు తనకుపదేశించిన గీతను తిరిగి తనకుపదేశింపమని 
శ్రీకృష్ణుని కోరును కాని శ్రీకృష్ణుడు భగవద్గీత యోగదృష్టితో ఉపదేశించినదని, 
తత్సమానమైన యోగదృష్టి తిరిగి పొందుట దుర్లభమని పలికి దానికి మారుగా 
అనుగీత బోధించును అనేక తత్ప్వ్వశాఖలున్నట్లు అనుగీత అంగీకరించును ఈ 
భిన్న విక్వాసముల సమన్వయము ద్వారా కర్మ సిద్దాంతమునకు ఒక నిర్వచనము 
నిచ్చుటకు భగవద్గీత యందు ప్రయత్నము జరిగినది 


భగవద్గీత యందలి క ర్మసిద్దాంతము 


గుణమును బట్టి కర్మము జరుగును అని భగవద్గీత నిర్ణయము 
సత్వ, రజస్తమోగుణములు వాటికి అనుగుణమగు కర్మలకు తగిన స్వభావము 
కల్పించును అవిధముగ కర్మలు మూడు విధములని భగవర్గీత చెప్పినది 
అవి 1) సాత్విక కర్మలు, 2) రాజసిక కర్మలు, 3) తామసిక కర్మలు సాత్విక 
కర్మలు అనాసక్తితోను, వివేకజ్ఞానముతోను, నిస్వార్థతతోను కూడి యుండును 
రాజసిక కర్మలు వాంఛలతోను, తీవ్రమైన మనోవికారములతోను కూడి 
యుండును తామసిక కర్మలు అజ్ఞానముతో కూడినవి భగవద్గీత (14-5-29) 
వీటిని వివరించినది సత్త్వరజస్తమములను మూడు గుణములు ప్రకృతి 
నుండి ఉత్పత్తి యగును 


“సత్వంరజస్తమ ఇతిగుణాః ప్రకృతి సంభవాః ;” (14-5) 


త్రిగుణములు ప్రకృతిని ఆశ్రయించి యుండునని భావము కాదు 
అగ్నినుండి ఉష్ణము వేరుకాదు అటులే ప్రకృతియంతయు యీ 


వేదాంతం - కర్మసిద్దాంతము 463 


త్రగుణములందున్నది త్రిగుణములు, ప్రకృతి భిన్న స్వరూపములు కావు 
పరమాత్మ నిర్గుణుడు అతనిని గుణములు బంధించజాలవు ఆ నిర్లుణుని 
అంశయే ఆత్మ అనగా ఆత్మయే పరమాత్మ గుణములచే ఆత్మబంధింపబడదు 
కాని గుణములచే బంధింపబడునది ఇందడ్రియములతో కూడిన శరీరము 
ఆత్మ కరీరమందుండుటచే ఆత్మ బంధింపబడినట్లు తోచును అదియే 
అజ్ఞానము నీటిలోని సూర్యప్రతిబింబము వలె నీరు కదలుటచే బింబము 
కదిలినట్టు కనబడును కాని సూర్యుడు కదలుట లేదు “సత్త్వం నిర్మలత్వాత్‌' 
"_ (6) సత్యము నిర్మలత్వముతో కూడినది “సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన' 
(6) సుఖములందు, జ్ఞానమునందు ఆసక్తిచే అది బంధించుచున్నది సత్త్వము 
అద్దమువలె ఆత్మ ప్రకాశమును వెలిబుచ్చును అద్దము దృళ్యములను, 
వస్తువులను యదార్థముగ ప్రతిబింబించును యదార్హమును గ్రహించుటయే 
జ్ఞానము సత్త్వగుణముచే అద్దమువలె బాహ్యవస్తుజ్ఞానము కలుగును దాని 
వలన సుఖానుభవము నందు అనురక్తి కలుగును వస్తువుల వలన కలుగు 
సుఖమును గురించిన పరిశోధన జ్ఞానాసక్తిని కలిగించును అట్టి జ్ఞానము దాని 
వలన కలుగు సుఖము పరస్పరము సంబంధము కలిగియుండును 
సత్వగుణము గల వ్యక్తి యొక్క మనస్సు ప్రకృతి జ్ఞానాసక్త్‌ అనుబంధముతో 
కూడియుండును జ్ఞానము వలన వచ్చు సుఖము ఆనందమయమైనది అది 
సుఖమునిచ్చును ఆ సుఖమును మానవుడు అధిగమించలేడు ఆ 
విధముగా సత్వగుణము బంధము కలిగించును సత్వము బంధము 
కలిగించును అనగా, జ్ఞానముచే కలిగిన సుఖము వలన “నేను సుఖము 
గలవాడను” అను సుఖాసక్తి ఏర్పడుట వలన అది విషయమగును అనగా 
ఇంద్రియసుఖమగును ఈ విషయము (ఇంద్రియసుఖము) ఆత్మకు 
అంటునట్లు చేయబడుట వలన “నాకే సుఖము గలదు” అను సుఖాసక్తి 
ఏర్పడి అది అవిద్యయే యగును ఆత్మకు సంబంధము లేనిదానితో 
సంబంధమున్నట్లు చేయుచున్నది ఇచట సుఖభావము అంతఃకరణ స్వభావమే 


464 అనుష్టాన వేదాంతము 


కాని ఆత్మయొక్క స్వభావము కాదు ఎందుకనగా ఆత్మకు ఆసక్తి సంబంధములు 
తగవు ఆసక్తి సంబంధములు, సుఖాసక్తి క్షేత్ర సంబంధమైనది మాత్రమే 
ఆత్మకు సంబంధము లేదు ఇది శంకరభాష్యము కాని రామానుజులు 
మరొక విధముగా చెప్పియున్నారు సత్త్వగుణము ఆత్మకు సుఖము జ్ఞానముచే 
ప్రకాశము కలిగించుచున్నది ఆ విధముగా సత్వ్వగుణము ఆత్మను 
సుఖసంబంధము చేతను, జ్ఞాన సంబంధము చేతను బంధించుచున్నది 
వైదిక, లౌకిక కర్మాచరణముల ద్వారా జ్ఞానము, సుఖము పాంది, ఆ 
కర్మానుసారముగ పునర్జన్మ పొందు విధముగ సత్త్వ్వగుణము ఆత్మను 
బంధించుచున్నది అని రామానుజ భాష్యము అర్ధసమన్వయము చేసుకొనినచో 
సుఖము, జ్ఞానము సత్వగుణము ద్వారా పొందిన వృత్తిసుఖము వృత్తిజ్ఞానము 
మాత్రమే గాని ఆత్మస్వరూపానందము, ఆత్మస్వరూప జ్ఞానములు కానేరవు 
అని బోధపడును ఆత్మకు సుఖము తనది అను భ్రమను మాత్రమే 
కలుగజేయుచున్నది క్షేత్ర (శరీర) ధర్మమైన సుఖమును, ప్రపంచ విషయమైన 
జ్ఞానమును అనగా పాండిత్యమును వృత్తిరూపమైన అంతఃకరణ ధర్మములైనను, 
వాటిని ఆత్మయందు ఆరోపించబడుటచే నత్త్వగుణము ఆత్మను 
బంధించుచున్నది ఆ బంధమును కూడ దాటినపుడే పూర్ణమైన ఆత్మస్థితిని 
పొందుట సాధ్యము అంతఃకరణ ధర్మములు సుఖము, జ్ఞానము వీటి 
యొక్క భ్రాంతిని (అధ్యాసము) సంగము అన్నారు 'నేను సుఖము 
పొందుచున్నాను, నేను జ్ఞానము పొందినాను' అనునవే సంగములు ఈ 
సంగముల ద్వారానే సత్త్వగుణము ఆత్మను బంధించుచున్నది అయితే 
సత్వ్వగుణము రజస్సు, తమస్సులు కలిగించు బంధమంత చెడ్డది కాదు 
అయినను అన్ని గుణములు ఆత్మకు ఎదో విధముగ బంధములే ఆ 
బంధములను దాటినపుడే పరమాత్మజ్ఞానము కలుగును 


“రజోరాగాత్మకం' (7) అనురోగము, ఆశ, అనుబంధము రజోగుణ 
లక్షణములు “తృష్టాసంగసముద్భవమ్‌" తృష్ణ అనగా కోరిక దాని వలన 


వేదాంతం - కర్మసిద్దాంతము 465 


విషయాసక్తి కలుగును తృష్ణ వ్యక్తం కావటానికి తపన పుడుతుంది అదే 
ప్రవృత్తి (స్వభావము)గా రూపొందును ఇదే రజోగుణబంధము రజోగుణము 
చర్యలకు అనగా కర్మలకు (01/10) మూలము “నేనుయీ కర్మచేయుదును, 
దాని ఫలమును అనుభవించుదును” అను అభిమానము జీవుని కర్మకు కర్తగా 
చయును 'రాగాత్మకం అనగా కామస్వరూపం అని కంకరభాష్యం రజస్సు 
వస్త్రమునకు వేయు రంగువలె ఆత్మకు రంగు కలుగజేయును అనాత్మ(ఆత్మ 
కానివి) విషయములలో ఆత్మకు ఆశ కలుగుట అనునది ఆ రంగు రాగము 
అనగా ఆశయని కాదు రాగము వలన ఆశ జనించును ఒక వస్తువు మీద 
కలిగిన రాగము అనగా అభిమానము వలన అది కావలయును అను ఆసక్తి 
(ఆశ, తృష్ణ) ఏర్పడును ఆ వస్తువు మీద ఆసక్తి కర్మబంధము కలిగించును 
రజోగుణము శరీరము ద్వారా ఆత్మకు కర్మబంధము కలిగించును స్త్రీపురుషుల 
పరస్పరానురాగము, వస్తువులను గురించిన ఆశ, పుత్రమిత్రాదుల గురించిన 
ఆశ కర్మసంగమును కలిగించును అనగా కర్మ చేయవలెనను ఆశ వలన 
పుణ్యపాపకర్మములు జరిగి వాటి ఫలితముగ జన్మలు కలుగును అన్నారు 
రామానుజులు కర్మసంగమే ఒక భ్రాంతియని భావించవలయును భ్రాంతియే 
కర్మకు మూలము సత్త్వగుణమును గూర్చి 'బధ్నాతి' అని, రజోగుణము, 
తమోగుణములను గూర్చి 'నిబధ్నాతి' అని చెప్పుటలో సత్త్వగుణము, రజోగుణ, 
తవోగుణములంతటి చెడ్డదికాదం అని భోగవర్గీత బావముగా 
గహించవలయును 


'తమస్వ్వజ్ఞానజంి (తమః తు అజ్ఞానజం) (8) ('తు'పాదపూరణము 
కొరకు ఉపయోగించబడినది) (ప్రత్యేకార్థము లేదు) తమస్సు వలన అజ్ఞానం 
ఏర్పడును “మోహనంసర్వదేహినామ్‌ సర్వప్రాణులకు మోహము కలుగ 
జేయును మోహము మాయ “ప్రమాదాలస్యనిద్రాభిః' బుద్దిమాంద్యము, 
ప్రమాదము, ఆలస్యము, నిద్ర అను వాటిచే తమస్సు జీవుని బంధించును 


466 అనుష్టాన వేదాంతము 


సత్త్వగుణ లక్షణం వస్తువివేక సామర్థ్యం అనబడు ప్రకాశం ఆ 
సామర్ధ్యం లేకపోవటమే ప్రమాదము అది తమస్సు వలన కలుగును 
రజోగుణము వలన చర్యలయందు చురుకుతనము (&ఇ01౪/10/7 దానివలన 
ప్రవృత్తి ఎర్పడును 


రజోగుణకార్యమే ప్రవృత్తి దానికి వ్యతిరేకం ఆలస్యం ఇది 
తమోగుణ లక్షణం ఈ తమోగుణం అన్ని జీవులలోను ఉండును 


“సత్వ్వగుణము భౌతిక (ఐహిక) సుఖములందును, రజోగుణము 
భౌతిక కర్మలందును, తమోగుణము నిద్ర, సోమరితనములందును జీవుని 
బంధించుచున్నవి మూడు గుణములు ఆత్మను ఏదో విధముగ బంధించుచునే 
యున్నవి ఈ మూడు గుణములు ప్రకృతిలో కలసియున్నటులే మనలో కూడ 
కలిసియే యుండును ఒక్కొక్క సమయమందు ఒక్కొక్క గుణము అధిక 
ప్రాబల్యము కలిగియుండునని” భగవద్గీత సందేశము 


'నాన్యం గుణేభ్యః కర్తారం (14-19) గుణములు బయట నుండి 
వేరొకదానిచే కల్పించబడినవి కావు గుణములే గుణములకు కారణము 
త్రిగుణములు ప్రకృతి స్వరూపము కర్మమునకు యీ గుణములకు మించి 
ఎరుగా కర్త ఎవరును లేరు త్రిగుణములే కర్తలు ఇంద్రియ వాంఛలు 
గుణముల నుండి పుట్టినవే త్రిగుణములకు అతీతమైనదే పరమాత్మ 
పరమాత్మ ఎట్టి కర్మలకు కర్త కాదు పరమాత్మసాక్షి వలె మాత్రమే యుండును 
ఆత్మను గూడ యట్లే గ్రహించవలయును 


“నాన్యం గుణేభ్యః కర్తారం యదా దృష్టానుపశ్యతి” (14-19) 


ఎపుడును గుణములను మించి వేరొకటి గుణములకు కర్తగా 
చూచుటలేదో అనగా గుణములకు గుణము కర్తయని చూచునో అట్టి జీవుడు 
(ద్రష్ట బ్రహ్మజ్ఞానము పొందును అనగా తనను తాను గుణముల కంటే 


వేదాంతం - కర్మసిద్దాంతము. 467 
వేరువానిగా తెలిసికొనవలయును 


జీవుడు చేయు సమస్త కర్మలకు జీవుడు కర్త కాదు వాటికి 
త్రిగుణములే కర్త ఆ త్రిగుణములతో కూడినదే మనస్సు ఆ మనస్సే సమస్త 
కర్మలకు కర్త ఇంద్రియములచే కర్మలను చేయించునది మనస్సు ఆత్మసాక్షి 
మాత్రమే కర్మబంధమును పొందునది కూడ మనస్సే కాని మనస్సుచే 
నియంత్రించబడు యీ శరీరము ఆత్మను ఆవరించియుండుటచే ఆత్మ 
కర్మబంధము పొందునట్లు కనబడును ఈ జగత్తు ఒక నాటకమనుకుంటే 
దానికి మనస్సు, త్రిగుణములు కర్తలు సినిమా ఒక తెర మీద చూస్తుంటాము 
సినిమా ఒక నాటకమే కదా! ఆ నాటకములో త్రిగుణాత్మకములైన దృశ్యములకు 
ఆధారము తెర కాని నాటకములోని గుణాత్మకములైన చర్యల (ఇ0410/1169) 
ఫలితములు తెరకు అంటవు తెరలేనిది సినిమా లేదు కాని సినిమా తెరకు 
అంటదు అనగా సినిమాకు తెర ఆధారం (కర్త), కాని సినిమాలోని సుఖదుఃఖాలు 
తెరకు అంటవు తెరయే ఆత్మ గుణాత్మకమైన జీవితమే సినిమా ఆత్మను 
గురించిన యీ సత్యము గ్రహించినవాడు (మద్భావము = నా స్వరూపము 
(పరమాత్మ స్వరూపము)) బ్రహ్మజ్ఞానము పొందును 


ఇందలి అంతరార్ధము గ్రహించకున్నచో ఒక (ప్రమాదమునకు 
అవకాశమున్నది ఎవరైన ఎదైన హత్యవంటి నిషిద్ధ కార్యము చేసి “ఇదినా 
ఇంద్రియములు చేసినవి నాకేమియు సంబంధము లేదు అను విపరీతార్ధము 
చెప్పుదురు ఇది శుష్కవేదాంతమగును ఆ పాపకార్యము ఆత్మకు అంటదు 
కాని దానికి కర్త అయిన మనస్సు, దేహము ఫలితము అనుభవింపక తప్పదు 
అనుభవించునది శరీరమే అయినను, ఆత్మ అనుభవించుచున్నది అను భ్రమ 
కలుగును ఆ భ్రమ తొలగినపుడు పరమాత్మ గోచరమగును 


లౌకికస్టితికి కర్మ ఆధారము కర్మలు ఆచరించుట ద్వారా కర్మబంధము 
ఏర్పడును కర్మ బంధహేతువు, జన్మకారకము కర్మ చేయక ఏ జీవియు 


468 అనుష్టాన వేదాంతము 


మనజాలదు కాన దోషము కర్మయందు లేదు కర్మచేయు విధానమందు 
దోషముండునని గీతయందలి సాంఖ్యయోగము నందు చెప్పబడినది (2-38, 
2-39) కర్మను సమబుద్ధితో ఆచరించినపుడు ఆ కర్మ పాపము అంటదు 
సమబుద్ధి అనగా సుఖదుఃఖములను, లాభనష్టములను, జయాపజయములను 
సమదృష్టితో గ్రహించుట దీనినే కర్మను వివేకముతో అనగా బుద్ధితో ఆచరించుట 
అన్నారు 

(4-14 జ్ఞానయోగము) జీవుల పునర్ణన్మ వారి గత కర్మననుసరించియే 
యుండును గాని వారి పునర్జన్మలకు భగవంతుడు కర్త గాదు ఆయనకు 
పక్షపాతము ఎమియు యుండదని చెప్పబడింది సృష్టి గమనము (progress) 
లో భాగమైన జీవుల జన్మ పునర్ణన్మలకు అప్రత్యక్షముగా (1౧616010) కారణము 
(హేతువు) అగుట వలన కర్త అగు భగవంతుడు ఆ సృష్టియను కర్మ యొక్క 
ఫలమునందు ఆసక్తిలేని వాడగుట వలన అకర్తగానేయున్నాడు అందువలన 
ఆ కర్మ ఆయనను అంటుటలేదు అటులే జీవులు కూడ ఫలాపెక్ష లేక కర్మలు 
నిర్వర్తించినచో వారిని కర్మలు అంటవు అదియే నిష్కామకర్మ దీనిని గురించి 
పూర్వ అధ్యాయములలో వివరముగా చర్చించబడినది 


(14-41) (జ్ఞానయోగము) కర్మబంధమనునది కర్మచేయుట యందు 
గాని, చేయకపోవుటయందు గాని లేదు ఫలాసక్తి యందు, కర్తృత్వ బుద్ధి 
యందు అనగా నేను చేయుచున్నాను అను అహంకారము యందు, 
కర్మఫలాసక్తికి మూలమైన సుఖము, వస్తుజ్ఞానము అనబడు భ్రాంతియందు 
మాత్రమే కర్మబంధమేర్చడును అని భగవర్గీత వివరించినది కర్మ 
ఫలానుసారముగ స్వర్గాదిలోకములు పొందినను అవి జన్మ పునర్జన్మల 
పరంపరను ఆపలేవు ఆత్మజ్ఞానము తెలుసుకొనుట ఒక్కటే కర్మబంధము 
నుండి విముక్తి మార్గము 


కర్మమును నిష్కామముగా ఆచరించి కర్మయోగము ద్వారా జ్ఞానము 


వేదాంతం - కర్మసిద్దాంతము 469 


పొందవచ్చు ఇదే బాలగంగాధర తిలక్‌ వంటి తాత్వికులు చెప్పారు 
నిష్కామకర్మమే కర్మబంధ విముక్తికి మార్గము అని తిలక్‌ భగవద్లీత వ్యాఖ్యలో 
చెప్పారు కాని కొంతమంది అద్వైతులు కర్మయోగము తుది (Ultimate) 
మార్గము కాదు, కర్మయోగం ద్వారా జ్ఞానం లభించును, ఆ జ్ఞానం ద్వారా 
కర్మబంధవిముక్తి లభించును, అంతేకాని కర్మయోగం ఒకటే తుదిమార్గము 
కాదు అంటారు. మరికొందరు కర్మయోగ, జ్ఞానయోగముల సమన్వయం 
ఒకటే సాధనం అంటారు కాని ఈ వాదముల వలన ప్రయోజనము ఏమిటి? 
పాండిత్య ప్రకటనకు మాత్రమే పనికి వస్తాయి గమ్యం అన్నిటికి ఒకటే 
అయినపుడు అనగా కర్మబంధము నుండి విముక్తియే అయినపుడు సాధనము 
ఏది అయినా ఒకటే గదా! 


(మోక్షసన్యాసయోగము) (18-60, 61) - జీవుడు కర్మచే బంధితుడు 
ఆ బంధము వలన అవివేకుడగును అవివేకమున ఎ పనిచేయుటకు 
యిచ్చగించకుండునో అదే పనిని కర్మ ప్రభావము వలన తప్పకచేయును 
'స్వభావజేన' స్వభావము అనగా పూర్వజన్మ (60) సంస్కారములచే గలిగినది, 
“స్వేనకర్మణా నీ యొక్క కర్మచేత, 'నిబద్ధం' పూర్తిగ బంధింపబడినవాడవు 
ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించును పూర్వసంస్కారములనబడు కర్మకు వ్యక్తి 
నిబద్దుడైనపుడు ఇక యీ జన్మకు ఉద్దేశము, గమ్యము ఉండవా? జీవుడు 
కర్మబద్దుడైనంత మాత్రమున, యీ జన్మలో పురుష ప్రయత్నము వ్యర్ధము 
కారాదు పూర్వజన్మ సంస్కారములు, యీ జన్మమందు పురుష ప్రయత్నము 
అను రెండును జీవితమందు ప్రధాన అంశములు అవి నిరంతరము 
సంఘర్షణకు లోనగుచుండును సత్కర్మ రూపమే పురుష ప్రయత్నము స 
మనిషికైనను పూర్వజన్మ సంస్కారము అనగా సంచితకర్మ ఎటులున్నదో 
తెలియుట అసాధ్యము అందువలన ఈ జన్మమందు సత్కర్మరూపమున 
పురుష ప్రయత్నము తీవ్రతరము చేసినచో పూర్వజన్మ సంస్కారములు 
నిషృలములగుటకు అవకాశము మెండుగ నుండును ఈ జన్మమందు అట్టి 


470 అనుష్టాన వేదాంతము 
పురుష ప్రయత్నము లేకున్నచో, పూర్వజన్మ సంస్కారములు తప్పక ప్రభావము 
చూపును 

సత్కర్మ అనగానేమి? ఇచట కర్మ అనగా యజ్ఞయాగాదులు, 
పూజలు, వ్రతాలు కాదు మనసావాచా, కర్మణా (త్రికరణశుద్ధిగా) యితరులకు 
ఉపకారము చేయకున్నను, అపకారము మాత్రము చేయకుండుటయే వర్తమాన 
పరిస్థితులలో సత్కర్మగా చెప్పవలయును దీనినే భరహరి చక్కగా వివరించాడు 

(నీతిశతకం - సుజనపద్ధతి (6-64) 


శ్గో॥ ఏతే సత్సురుషాః పరార్థఘటకా స్వార్టాన్‌ పరిత్యజ్యతే 
సామాన్యాస్తుపరార్ణముద్యమభృతః స్వార్గావిరోధేనయే 
తేఒమీ మానుషరాక్షసాః పరహితం స్వార్జాయనిఘ్నన్తియే 
యేతుఘ్నన్తి నిరర్ధకం పరహితం తేకేన జానీమహే ॥ 


అనువాదము 


“తమ కార్యంబు! బరిత్యజించియు( బరార్ధప్రాపకుల్‌ సజ్ఞనుల్‌, 
దమకార్యంబు ఘటించుచున్‌ బరహితార్ధవ్యాపృతుల్‌ మధ్యముల్‌, 
దమకై యన్య హితార్ధ్థఘాతుకజనుల్‌ దైత్యుల్‌, వృధాన్యార్థభం 
గము గావించెడు వారలెవ్వరో యెజుంగన్‌ శక్యమే యేరికిన్‌ ॥” 


తమ కార్యములను విడిచి అనగా త్యాగబుద్ధితో పరలకు సహాయము 
చేయువారు ఉత్తములనియు, అట్లు చేయలేనివారు తమ కార్యములకు 
భంగము రాకుండ అనగా త్యాగబుద్ధితో కాక స్నేహబుద్దితో పరులకు సహాయము 
చేయువారు మధ్యములనియు, త్యాగబుద్ధి గాని, స్నేహబుద్ధి గాని రెండును 
లేక స్వార్గబుద్ధితో పరుల కార్యములు చెడగొట్టువారు అనగా అపకారము 
చేయువారు రాక్షసులనియు చెప్పాడు భర్శృహరి ఇక మరొక రకమువారిని, 
అనగా తమకు ఏ మాత్రము ప్రయోజనము లేకపోయినను పరులకు అపకారము 


వేదాంతం - కర్మసిద్దాంతము 471 


చేయు ప్రవృత్తి కలవారిని ఏమనవలయునో తనకు తెలియుటలేదని వాపోయాడు 
భర్తృహరి 

ఇంకను నిస్వార్థ స్నేహమును గురించి క్రీరనీరముల సంబంధమును 
ఉపమానముగ భర్తృహరి చెప్పాడు నీతిశతకము - పరోపకారపద్ధతి (7-66) 

క్రీరేణా పునస్త్వీదృశీ 

పాలలో నీరు కలిపినపుడు అవి రెండును వేరుచేయుటకు 
వీలులేకుండ కలియును పిదప ఆ పాలను కాచినపుడు నీరు ఆవిరై పోవును 
అపుడు పాలు పాంగి పైకి వచ్చును ఆ పాలపై నీరు చల్లినపుడు అవి 
అణిగిపోవును నీరు ఆవిరై బయటకు పోవుటచే తాళలేక పాలుకూడ పొంగి 


నీటిని అనుసరించుననియు, తిరిగి నీరు చల్లినపుడు శాంతించుననియు 
భర్శృహరి ఉదత్రేక్షాలంకారములో చెప్పాడు 

నిస్వార్థమైన మైత్రి యిటులుండవలయునని భర్తహరి ఉద్దేశము 

భగవర్గీత (18-60)లో చెప్పినది కూడ యిదే మానవుడు తన 
పూర్వజన్మకర్మచే బంధితుడగుచున్నాడు ఇహజన్మయందు సత్కర్మరూపపురుష 
ప్రయత్నముచే ఆ బంధము నుండి ముక్తుడు కావచ్చును 

ఈ ప్రపంచమంతా భగవంతుని ఆటస్థలము మనమంతా ఆయన 
ఆటబొమ్మలము అను విశ్వాసమొకటి మనలో ప్రబలంగా నున్నది కాని 
భగవద్గీత (18-61) మోక్షసన్యాసయోగము అర్థము చేసుకొనే ప్రయత్నం చేస్తే 
యీ విశ్వాసములోని మూఢత్వం తెలుస్తుంది 

“ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్టతి 

భ్రామయన్‌ సర్వభూతాని య న్రారూఢానిమాయయా ” (18-61) 


పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములందు వెలసి 


472 అనుష్టాన వేదాంతము 


అచటనుండి వారిని యంత్రమును ఎక్కినవారి వలె అనగా కీలుబొమ్మలవలె 
తన మాయచే త్రిప్పుచుండును 


నిర్గుణుడైన పరమాత్మ ఎచటనో లేడు మన హృదయమందే 
ఆత్మరూపమున నున్నాడు “సర్వభూతానాం హృద్దేశే ' అని చెప్పబడింది మన 
శరీరమే ప్రకృతికి పర్యాయము ఆ ప్రకృతియే పరమాత్మ చైతన్యరూపము 
అనగా మాయ ఆ ప్రకృతి యందే పరమాత్మ వైశ్వానరునిగా వ్యాపించియున్నాడు 
ప్రకృతి కార్యము లన్నియు మాయా (చైతన్య) రూపములే వాటికి భగవంతుడు 
కర్త కాదు ప్రకృతియే కర్త ప్రకృతిలో నున్న పరమాత్మ వాటికి సాక్షి 
పర్యవేక్షకుడు 


దీనికి రామకృష్ణ పరమహంస ఒక ఉపమానము చెప్పారు పాము 
కోరలందు విషముండును, కాని ఆ విషము వలన దానికి బాధ లేదు అది 
యితరులను కరచినచో వారికి ప్రమాదము సంభవించును అటులే భగవంతుని 
(పరమాత్మ) యందు మాయయున్నది కాని ఆ మాయచే అతడు బంధితుడు 
కాదు ఆయన యందలి మాయకు రూపమైన ప్రకృతియందు ఆయన 
వ్యాపించియున్నాడు ప్రపంచమును భగవంతుడు ఆడించుచున్నాడు 
అనుటలోని అర్థమిదియే ఈశ్వరుడు అనగా పరమాత్మ ఒక శాసకుడు 
సమస్త ప్రాణులకు వారివారి కర్మానుకూలముగ ఫలములు పొందుటకు ఒక 
యాంత్రికమైన చలనమును కల్పించెను ఈ యాంత్రికమైన చలనమే 
సంసారచక్రము సంసారమనగా ప్రపంచము ఈ చక్రము దానంతట అదే 
తిరుగుచున్నట్లు కనబడును వాస్తవమునకు అది మాయచే తిరుగుచుండును 
ఆ మాయకు లోబడిన ప్రాణులు ఆ చక్రమున కర్మానుసారముగ తిరుగుచునే 
యుందురు “యంత్రారూఢాని మాయయా” అని చెప్పబడినది 


సమస్త ప్రాణులకు అంతర్యామి ఈశ్వరుడు (పరమాత్మ) మాయచేత 
వారి కర్మలననుసరించి వారిని త్రిప్పుచూ వారి హృదయమునందే యున్నాడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 473 


“యంత్రారూథానిమాయయా” అని చెప్పుటలోని భావము ప్రకృతికి పర్యాయమైన 
శరీరము ఒక యంత్రము అందు జీవుడు కూర్చుని యుండును స్వయముగా 
తాను శరీరమును నడపకపోయినా రైలు వలె ఆ యంత్రము నడుస్తుండుటచే 
అతడు కూడ నడుస్తూనే ఉండును “ఆత్మ నిశ్చలమైనది, నిష్కియమైనది” 
శరీరముచే అవరించబడియుండుటచే శరీరముతో ఆత్మకు సంబంధము 
ఏర్పడి శారీరక క్రియ (కర్మ) ఆత్మకు ఆపాదించబడుచున్నది రైలును 
'ప్రేరకుడు నడుపును కాని నడుచునదిరైలు (ప్రేరకుడు (డైవరు) ఇంధనము 
ద్వారా రైలును నడుపును కాని ప్రేరకుడు నడవడు నడచునది రైలు 
ప్రేరకుడు కూడ నడుచునట్ట్లు కనబడును ఈ ప్రపంచమే అనగా శరీరమే ఒక 
యంత్రము (రైలు) ఈశ్వరుడు అనగా ఆత్మప్రేరకుడు కర్మానుసారముగా 
శరీరమును పరమాత్మ (ఆత్మ) నడుపును శరీరము కర్మానుసారముగ 
జన్మపునర్జ్దన్మలలో నడుచును నడుచునది శరీరము అందుండునది ఆత్మ 
అన్ని ప్రాణులలోను ఈశ్వరుడున్నాడు అనగా ఆ ప్రాణుల ద్వారా కర్మలు 
చేయిస్తూ, ఆ ప్రాణుల ద్వారా తానే మరల ఫలితము అనుభవిస్తున్నాడు అని 
అంతరార్థము “సర్వము ఈశ్వరుడే, మనము నిమిత్తమాత్రులము” అనుటలోని 
భావము ఇదియే 


త్రిగుణ రూపమే ప్రకృతి అనగా శరీరము గుణములను 
అనుసరించియే కర్మలు జరుగును కర్మబంధము నుండి విముక్తుడగుటకు 
మానవుడు గుణాతీతుడు కావలయును అని చెప్పబడింది త్రిగుణరూపమే 
శరీరమైనపుడు, గుణాతీతుడగుట ఎట్లు? దీనికి సమాధానము భగవద్గీత 
గుణత్రయ విభాగయోగము 14-22 నుండి 24 వరకు శ్లోకములలో 
వివరించబడినది 


గుణాతీతుడగుటకు ఎంతో సాధన కావలయును ఎందుకనగా 
అందుకు మానవుడు రాగద్వేష శూన్యుడై ఉండాలి సత్వ్వకార్యమైన ప్రకాశము 


474 అనుష్టాన వేదాంతము 


కాని, రజోగుణకార్యమైన ప్రవృత్తి గాని, తమోగుణ కార్యమైన నివృత్తిగాని 
దుఃఖస్వరూపములైనను వాటిని ద్వేషింపడు లేక సుఖస్వరూపాలైనను వాటిని 
కోరడు ఈ గుణాతీత లక్షణం ఎవరికి వారికి మాత్రమే తెలుస్తుంది 
రాగద్వేషాలు ఉండటం, లేకపోవటం ఎవరికివారు తామే స్వయముగా 
తెలుసుకొనవలయును ఇతరులకు అది తెలియదు గుణాతీత స్థితి 
చిహ్నము వ్యక్తి అంతఃకరణమునకు మాత్రమే తెలియును గుణాతీతుడు 
తటస్టుడు ప్రకృతి గుణముల వలన గాని వాటి వలన జరుగు కార్యముల 
వలన గాని అతడు చలించడు అతడు సుఖదుఃఖములను సమానముగా 
చూచును అతనికి రాయి, బంగారము రెండును సమానమే, ప్రియాప్రియములు 
రెండును సమానమే గుణాతీతుడు సర్వకర్మలను పరిత్యజించిన యతి 
(సన్యాసి) కావచ్చు, నిష్కామకర్మ యోగి కావచ్చు, లేదా సర్వమందు భగవంతుని 
చూడగల స్థిరబుద్ధితో కూడిన భక్తుడు కావచ్చు అతనికి ప్రత్యేక బంధము 
ఏమియు లేని మనస్సు సమముగా నుండును “సర్వారంభ పరిత్యాగి' - ఏ 
పని తనకు తానుగా సంకల్పించి పూనుకొనడు అనగా ఆ పని చేయవలెను 
అను కీర్తి కాంక్షతో ఏ పనియును చేయడు తన వద్దకు వచ్చిన పనినే 
నిస్వార్ధంగా, సవ్యముగా, పూర్తిచేయును గుణాతీతుడే జీవన్ముక్తుడైన ఆత్మజ్ఞాని 
తామరాకు మీద నీరు పడినను దానికి అంటదు గుణాతీతుని నీటి యందు 
మునిగి తేలుచున్నను రేక్కలకు నీరు అంటని పక్షితో పోల్చారు శ్రీరామకృష్ణ 
పరమహంస 


భగవద్గీత 3-5, 6 శోకములలో (కర్మయోగము) “కర్మ సర్వః ప్రకృతి 
జైర్గుణై:' మరియు “కర్మేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసాస్మరన్‌ । 
ఇంద్రియార్గాన్‌వి మూఢాత్మా అని చెప్పబడింది అనగా ప్రకృతి వలన 
(మాయ వలన) జనించు గుణములచే ప్రతివాడును కర్మములను చేయుచునే 
యుండును కర్మములు చేయక ఎవరును ఒక్క క్షణము కూడ ఉండలేరు 
కర్మ అనివార్యమైనది జ్ఞానేంద్రియములతో గాని కర్మేంద్రియములతో గాని, 


వేదాంతం - కర్మసిద్దాంతము 475 


మనస్సుతో గాని చేయు ప్రతి పనియు కర్మయే యగును ఇవి చేయకుండ 
ప్రపంచమున ఎవరైనను జీవించగలరా? ఇట్లు ప్రాణి కర్మబద్దుడైనను పురుష 
ప్రయత్నముచే ఈశ్వరార్పణ బుద్దితో నిస్వార్ధముగా కర్మల నాచరించినచో 
అతడే గుణాతీతుడగును అంతియేకాని ఎవడు కర్మేంద్రియ, 
జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సుచే ఇంద్రియ విషయములను గూర్చి 
తలచుచుండునో అతడు మూఢుడగును అట్టివాడు కపటి, వంచకుడు 

వాంఛలు నశించకపోవటం వలన కొంతమంది వాటిని గోప్యము (రహస్యము)గా 
పొందుతూ ఉంటారు వారు పైకి వద్దు అంటూనే లోపల దానినే కోరుకుంటూ 
ఉంటారు 


కర్మ స్పందనతో (79500056) కూడియుండును ఈ ప్రకృతిలో 
స్పందన లేని వస్తువు లేదు కర్మఫలితము ఒక మార్పు అణువు మొదలు 
అండము ఎరకు అన్నియు మార్పు చెందుచునే యుండును మనము ఈ 
ప్రకృతి యను మాయయందు బంధించబడినవారము కావున కర్మమును 
వదలివేయుటకు మనకు స్వేచ్చ లేదు ప్రకృతి యనబడు యీ శరీరమునందు 
జీవాత్మ బంధించబడియున్నంత వరకూ మనస్సు చలించుచు ఎదో ఒకటి 
సంకల్పించుచునే యుండును అదే మనస్సు యొక్క ప్రవృత్తి ఆ 
సంకల్పమునకు ఇంద్రియములు కార్యరూపమునిచ్చును మనస్సును 
నిగ్రహించకుండ ఇంద్రియములను అణచుట వలన ప్రయోజనము లేకపోగా 
కపటత్వము మాత్రమే వచ్చును ఉదాహరణకు నీటియావిరితో నడచు 
ఇంజను రైలుబండిని లాగును దానిని ఆపవలసినపుడు ముందుగా ఆవిరి 
ప్రసారమును ఆపి అటుపై చక్రములను ఆపవలయును (brakes) అట్టుకాక 
ముందుగా చక్రములను ఆపినచో, ఆవిరి తగ్గకపోవటం వలన బేకులు 
విరిగిపోవటం, అటుపై ప్రమాదము జరుగును మనస్సు ఆవిరి వంటిది, 
ఇంద్రియముల చక్రములు మానవుడు చేయు కార్యములు అతని 
మనో ప్రవృత్తిని బట్టియే యుండును 


476 అనుష్టాన వేదాంతము 


సత్త్వరజస్తమోగుణరూపమైన ప్రకృతిని గురించి (కర్మయోగము) 3- 
27, 28 శ్లోకములలో వివరించబడింది త్రిగుణములచే నిండిన ప్రకృతిని 
'మాయ' అని గూడ అంటారు అది కర్మ స్వరూపమైనది ప్రకృతి పరమాత్మ 
కాదు ప్రకృతిలో పరమాత్మయున్నాడు కర్మ కర్మకు కారణము గూడ 
ప్రకృతియే అట్టి ప్రకృతి యొక్క వికారములే (మారురూపములు లేక 
చిహ్నములు) మానవదేహము, ఇంద్రియములు, మనస్సు ప్రకృతి వికారమైన 
యీ శరీరము వేరు, ఆత్మ వేరు ప్రకృతి వికారములే కర్మలనాచరించును ఈ 
వికారములే అనగా ఇంద్రియములతో కూడిన శరీరమే ఆత్మయనుకొనుటయే 
“అహంకారము కర్మ చేయని ఆత్మను కర్మచేయుచున్నదని తలచుట భ్రమ 
అనగా అహంకారము ఒక భ్రమ ఒక రైలుబండిలో కూర్చున్న వ్యక్తి, 
ఎదుటనున్నరైలుబండి కదలినపుడు తాను కూర్చున్న బండియే కదలుచున్నదని 
తలచుట భ్రమకు ఉదాహరణగా చెప్తున్నారు దేహము, ఇంద్రియములు, 
మనస్సు ఇవి గుణముల రూపములు ఇవి వాంఛ, వ్యామోహములకు 
హేతువులు వాటి చర్యలే కర్మలు ఆత్మకు గుణకర్మలకు సంబంధము లేదు 
గుణములు తమ నియమములననుసరించి వర్తించును గుణరూపమైన 
ప్రకృతి దృశ్యము అందున్న పరమాత్మ చూచువాడు అనగా సాక్షి లేక దృక్కు 
దృక్కు, దృశ్యములు వేరు వాటిని ఒకటిగా తలచుటే దుఃఖహేతువు ఆత్మ, 
అనాత్మయైన ఇండ్రియములతో కూడిన శరీరము ఒకటేనని గుణడ్రేరితములైన 
ఇంద్రియములచే జరపబడు కర్మలు తానే చేయుచున్నానని తలచుటయే 
మోహము ఈ మోహమే జీవుడు సంసారచక్రమున తిరుగుటకు కారణము 


గుణడ్రేరితములైన ఇంద్రియములు అనగా ప్రకృతి సహజములైన 
గుణములచే పేరితములు మనము చేయు ప్రతి కర్మయు గుణరూపమైన 
ప్రకృతియే చేయించుచున్నది అని అర్థము మనమే చేయుచున్నాము అను 
తలంపు భ్రమ లేక అజ్ఞానము ప్రకృతి యనగా స్వభావము లేక సత్తాది గుణ 
సామ్యావస్థ ప్రకృతికి ప్రతీక లేక చిహ్నము మన శరీరము కావున మనము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 477 


చేయు ప్రతి కర్మయు ప్రకృతి కార్యమే అగును అని స్వామి రంగనాధానంద 
వ్యాఖ్యానించారు మానవులలోని శక్తులన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే మానవుని 
కర్మలకు మూలమైన త్రిగుణములు ప్రకృతిలోనివే బయట కనబడు ప్రకృతి 
అంతా మనలో కూడా ఉన్నది త్రిగుణములు ఒకదానికొకటి సమముగా 
నున్నప్పుడు సృష్టిపరిణామము జరగదు వాటిలో హెచ్చుతగ్గులు ఎర్పడినపుడే 
కర్మలు జరుగును ఆ కర్మ ఫలితములే సృష్టి పరిణామమునకు కారణము 
నిర్మలత్వము సత్త్వము అత్యంత చలనశక్తి రజస్సు, చలనం లేనిది అనగా 
నిశ్చలత్వము కాదు, అది సోమరితనము, తమస్సు ప్రకృతిలో జరుగు ప్రతి 
కార్యము యీ మూడు గుణముల వలననే జరుగును సృష్టి పరిణామం 
అనగా వస్తు, శక్తి పరిణామమే కాదు జీవపరిణామము కూడ యీ మూడు 
గుణముల ఆధారముగానే జరుగుచున్నవి త్రిగుణ డ్రురితమగు కర్మలు 
ప్రకృతిలో జరుగు చర్యలకు ప్రతిబింబములే అందుకే భగవద్గీత (3-27)లో 


“లకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః" 
అన్నది ప్రకృతి యొక్క గుణముల చేత అన్ని విధముల చేయబడుచున్నవి 
కర్మలు 

“అహంకార విమూఢాత్మాకర్తాహమితి మన్యతే" 


అట్టి కర్మలను అహంకారము చేత మూఢుడు తాను చేయుచున్నాడనని 
తలచును 


ప్రకృతిలో సామ్యావస్థలో నున్న త్రిగుణములు వికారము నొంది 
కారణరూపముగాను, కార్యరూపముగాను మార్పు చెందు నని శంకరభాష్యము 
అట్టి గుణముల చేతనే లౌకిక, వైదిక కర్మలు చేయబడుచుండునని శంకరులు 
అన్నారు దేహము, ఇంద్రియములు తనవి అను భ్రమలో “నేనే కర్మలు 
చేయుచున్నాను” అని తానే కర్తగా మానవుడు తలచుచున్నాడు దేహము 


478 అనుష్టాన వేదాంతము 


వేరు, ఆత్మ వేరు అని తెలిసినవానికి ఇంద్రియ భ్రాంతి యుండదు గుణములే 
కర్మలను చేయించుచున్నవి అని గ్రహించి కర్మలయందు ఆసక్తి పొందడు 
విషయ వ్యామోహితుడు కాడు 


గుణములను అధిగమించే శక్తి కూడ ప్రకృతిలోనే యున్నది ప్రకృతిలో 
జరుగు పరిణామములకు కారణము అందు నిత్యము రసాయనక, భౌతిక 
పదార్థములలో జరుగు సంయోగ, వియోగములతో కూడిన మార్పులు 
ప్రకృతిలో జరుగు రసాయనక భౌతిక మార్పులు మన శరీరంలో కూడ 
జరుగుచున్నవి ఈ మార్పులే మన చర్యలకు (కర్మలకు) కారణము 
ప్రకృతిలో ఒక పరిణామము మరియొక పరిణామమును అధిగమిస్తుంది 
అందుచే ప్రకృతి కర్మలకు లోబడదు, చలించదు కాని కర్మలు ఆగవు ఆ 
ప్రకృతి కర్మలకు ప్రతిబింబములుగా గుణములచే మనము చేయు కర్మలు 
జరుగుచున్నవి అని గ్రహించినప్పుడు మనము వాటికి చలించము వాటియందు 
ఆసక్తులము కాము అపుడే సర్వము “నేను చేయుచున్నాను” అను అహం 
నశించును అటులే గుణముల నుండి స్వేచ్చ కలుగును శక్తులన్నీ ప్రకృతిలో 
యిమిడి యున్నటులే మనలో కూడ యిమిడియున్నాయి ఆ శక్తులను 
సమన్వయించుకొనగలిగినపుడు అనగా ఒకదానికొకటి సమమగునట్టు, 
వ్యతిరేకము కానట్లు చేసికొన గలిగినపుడు మనము గుణములకు బానిసలము 
కాము, “సర్వం నేను ' అను అహంకారులము కాము 


బరువు బాధ్యతలతో కూడినది గృహస్థ జీవితము గృహస్థ జీవితములో 
నిష్కామకర్మ సాధ్యమా? సన్యాసికి గాని బ్రహ్మచారికి (ఆజన్మ బ్రహ్మచారికి) 
గాని యీ జంరూటము ఉండకపోవచ్చు అందువలన వారికి నిష్కామ కర్మ 
సాధ్యపడవచ్చును కాని నిత్యము ఉద్వేగభరితమైన వర్తమాన గృహస్థ 
జీవితములో నిష్కామకర్మ సాధ్యమా? దీనికి భగవద్గీత యిచ్చిన సమాధానము 
తిలుసుకొనవలసియున్నది 


వేదాంతం - కర్మసిద్దాంతము 479 


భగవర్గీత కర్మయోగాధ్యాయము 3-1 నుండి 8 శ్లోకములలో అనాసక్తి 
భావముతో కర్మలనాచరించు విషయము చెప్పబడినది అటుపై 9 నుండి 16 
శ్లోకముల వరకు ఫలాపేక్ష లేకుండ చేయబడు కర్మ యజ్ఞముతో సమానమని 
చెప్పబడినది కర్మలను నిష్కామబుద్ధితో ఆచరించవలయునని కర్మయోగములో 
గీత మరల మరల చెప్పినది సాధువులకో సిద్దులకో తప్ప లౌకిక జీవులకు 
దానిని సాధన చేయు మార్గమేది? ఆత్మజ్ఞానమే దానికి మార్గమని 
కర్మయోగములో చెప్పారు నిత్యము లౌకిక జీవితములో మతాడంబరముల 
తోను, ఐహికవాంఛా వ్యామోహములతోను, తాము ఎది ఎందుకు చేయు 
చున్నామో తెలియక మతమౌఢ్యముతో కూడిన భయముతో అతలాకుతల 
మగుచున్న జీవితముతోను, మతమునే ఆసరాగా తీసుకుని మతము పేరిట 
ఏవో నిరర్ధకమగు సభలు, ప్రకర్షలు, పిట్టకధలు, సినిమా సంభాషణలతో 
పాంగిపారలు పురాణ, హరికథా ప్రహసనములు, ఎదో ఒక విధమగు స్వార్థముతో 
వేదోద్ధరణ, మతోద్దరణ అను ముసుగులో పూజలు, ఉత్సవములు జరిపించు 
ప్రవృత్తితోను సలసలక్రాగుచున్న నేటి సమాజములో నిష్కామకర్మయే 
సాధ్యపడనపుడు, ఇక నిష్కామయోగులకే ఎంతో నిష్టతో కూడిన అభ్యాసము 
తరువాత గాని సాధ్యపడని ఆత్మయోగ సాధన ఈ మానవునికి సాధ్యమా? 
యోగాభ్యాసము కూడ ఒక సర్కస్‌గా మారిన రోజులివి మరి యిట్టి 
పరిస్థితులలో నిష్కామకర్మ నిష్పయోజకమో లేక సాధకమో తెలియవలసి 
యున్నది 

'యజ్ఞము' అను పదమునకు అగ్నిహోత్ర, మంత్ర, తంత్రాదులతో 
కూడిన ఒక వైదిక ప్రక్రియగా కాక పరోపకారార్థము చేయు క్రియగా భగవద్గీత 
అంతరార్థముగా వివరించినది (కర్మయోగాధ్యాయము) ఇట్టి యజ్ఞము 
అందరికి అందుబాటులోనే యుండును కర్మలు బంధహేతువులు అను 
భయమునకు భగవద్గీత సమాధానము చెప్పినది ఫలాసక్తితో చేయు కర్మలు 
మాత్రమే బంధహేతువులు, పునర్జన్మకారణములు కాని ఫలాపేక్షరహితముగ 


480 అనుష్టాన వేదాంతము 


చేయు కర్మ ఎన్నటికి బంధ హేతువు కానేరదు అని గీత స్పష్టము చేసినది ఇదే 
నిష్కామకర్మ ఇట్టి కర్మలు అతి సామాన్యమైనవి అయినను “అవి 
మహాయజ్ఞముగ మారిపోయి జీవునకు శ్రేయము కలిగించును. 


మనము చేయు పనిని విధ్యుక్త ధర్మముగా (యధావిధిగా) నిర్వహించి 
ఫలితమును భగవదర్పితముగా భావించి అనుభవించినచో అది నిష్కామకర్మయే 
యగును ఎటులైనను ఫలితమును అనుభవించునది మనమే భగవంతుడు 
రాడు, అనుభవించడు కాని భగవదర్పితము అను భావన మనలో కలిగినపుడు 
మానసికముగా ఇది నా స్వార్దితము,, “నాది అను అహంకారమునకు 
స్థానముండదు అహంకార రహితమైన అనుభవము నిష్కామకర్మ ఫలానుభవమే 
యగును అది మనసున ధ్యానయోగమునకు మార్గము సుగమము చేయును 
మనిషికి తృప్తి అనునది ఎపుడు ఎర్పడునో అపుడే స్వార్ధము నశించును 
స్వార్థరహితమైన కర్మనిశ్చయముగ నిష్కామకర్మయే యగును నిష్కామకర్మను 
గూర్చి సభావేదికలపై ఉపన్యాసముల కంటే నిరాడంబరముగ ఆచరణ ద్వారా 
నిష్కామకర్మ చేసినచో కర్తకు యోగదాయకము, ఇతరులకు ఆదర్శప్రాయము 
అగును 


'బుషి అనునది ఒక బిరుదు దీనిని ఎవరైనను పొందవచ్చును 
నిష్కామముగా ఆనాడు రాజులే కర్మయోగము సాధన చేసి రాచరికపు 
ఒడుదొడుకుల మధ్య ఆత్మయోగానుభూతి పొందిరి వారు రాజత్వము, 
బుషిత్వము రెండును పొంది రాజర్షులైరి అందువలన నేటి ఉద్వేగభరిత 
జీవితములో కూడ నిష్కామకర్మయోగము కష్టసాధ్యము అనవచ్చును గాని 
అసాధ్యము అనుట సమంజసము గాదు దృష్టులు మూడు రకములు అవి 
దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి బాహ్మ శరీరము, రూపు, జాతి, రంగు 
మాత్రమే గ్రహించునది దేహదృష్టి స్వభావము, శీలము, పాండిత్యమును 
గ్రహించునది మనోదృష్టి ఈ రెంటి వలన మాత్రమే నిష్కామకర్మ యోగము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 481 


సాధ్యపడదు పరమాత్మ సర్వవ్యాపి అని ప్రకృతియందు వైళ్వానరునిగా 
వ్యాపించియున్న ఆ పురుషుని అందరియందు చూడగలుగు దృష్టి ఆత్మదృష్టి 
అట్టి ఆత్మదృష్టి ద్వారా కలుగు అనుభూతితో నిష్కామకర్మ యోగము 
సాధ్యపడును ప్రకృతియే మన శరీరము వైశ్వానరుడైన ఆ పురుషుడే ఆత్మ 


“ప్రకృతి సాయంబున ప్రభవించె జగము 
సకలంబునద్దాన సంభవమయ్యె 
ప్రకృతిపురుషుల యైక్యభావంబు తెలియ 
సకలంబునద్దాన చక్కగా తెలియు 
ప్రతిబింబరూపముల్‌ ప్రకృతిపురుషులకు 
సతియుపతియు వారిజత జూడనెంచు 
మతిమంతుడిమ్మహి మహిమవంతుండు 
ప్రతిలేడు వానికి వసుధలోనెవడు ” 


అదీ యీ విశ్వసృష్టి అది గ్రహించిననాడు నిష్కామకర్మము 
అసాధ్యము కాదు 


(జ్ఞానయోగము (4-12) కర్మఫల ప్రాప్తిని ఆశించి మానవులు 
దేవతలను ఆరాధించుచున్నారు, ఎందుకనగా యీ లోకమున కర్మఫలప్రాప్తి 
శీఘ్రముగ కలుగును అని చెప్పబడినది అందువలన నిష్కామకర్మ ఫల ప్రాప్తిని 
యీ లోకమునందే పొందవచ్చును లభించినదానితో తృప్తిపడువాడు ఆశకు 
లోనుకాడు  ఆశలేనిచో స్వార్థము రాదు స్వార్థము లేనపుడు కర్మ 
నిష్కామమేయగును నిష్కామకర్మమునకు మనోనిగ్రహము అవసరము అని 
జ్ఞానయోగము (4-27)లో చెప్పబడినది బంధమనునది కర్మములు చేయుట 
యందుగాని, చేయకుండుట యందుగాని యుండుట లేదు కర్మఫలాపేక్ష 
వలన కర్తృత్వ భావమేర్పడి అందుచే బంధము కలుగుచున్నది ఇది 
జ్ఞానయోగము (4-41)లో చెప్పబడినది కర్మములు చేయకుండుట కంటే 


482 అనుష్టాన వేదాంతము 


కర్మలు చేయుటయే యోగదాయకము అని కర్మసన్యాసయోగములో (5-2) 
చెప్పబడినది 


కర్మసన్యాసమనగా కర్మలను త్యజించమని గీతారము కాదు 
సన్యాసవునగా త్యాగము త్యాగము చేయవలసినది కర్మఫలము గాని 
కర్మగాదు నిష్కామముగా కర్మము చేయువాడు కర్మయోగి యగును 
అట్టివానిపై రాగద్వేషముల ప్రభావముండదు అట్టివాడు ఎల్లపుడును 
సన్యాసియేయగును రాగద్వేషములు, సుఖదుఃఖములు అనబడు 
ద్వంద్వములను త్యజించినవాడే నిజమైన సన్యాసి  నిప్కామకర్మయోగ 
అంతరార్థము కూడ యిదియే యని గదా చెప్పబడినది సన్యాసి వేషము 
మాత్రము ధరించి అంతరంగమున రాగద్వేషాదులను కలిగియుండిన అతడు 
సన్యాసి కానేరడు “వాసనాత్యాగమే వాస్తవసన్యాసము  అదిలేనివాడు 
సన్యాసియైనను పతితుడే అదియున్నవాడు గృహస్థు అయినను సన్యాసియే 
యగును” (గీత 5-3) 


సంసారబంధము అనగా కర్మబంధము తొలగుటకు రాగద్వేషములను 
త్యజించుటయే మార్గము నిష్కామకర్మయోగము ద్వారా 'నిర్విషయ ఆత్మస్థితి' 
అనగా కోరికలను అధిగమించిన ఆత్మస్థితిని పొందవచ్చును ఆ స్థితియే 
జ్ఞానయోగ గమ్యము గూడ అట్టి యెడ జ్ఞానయోగ, కర్మయోగములందు 
భిన్నత్వము, వైరుధ్యమును గురించి తర్కించుట వివేకమనబడదు జ్ఞానయోగ 
కర్మయోగములను ఒకటిగా చూచువాడే సత్యమును చూచువాడగును “ఏకం 
సాంఖ్యంచ యోగంచ (5-5) సాంఖ్యమనగా జ్ఞానయోగము, యోగమనగా 
కర్మయోగమని భావము ఇది గ్రహించక ఎవరైనను వేదాంతమును గురించి 
తర్కించ ప్రయత్నించినచో నది శుష్కవేదాంతమే యగును ప్రకృతి ప్రతిబింబ 
రూపమే ఇంద్రియములతో కూడిన యీ దేహము అని చెప్పబడినది గదా! 
అందువలన ఆత్మకు అనగా జీవునకు కర్మ కర్భత్వము గాని కర్మఫలము తోటి 


వేదాంతం - కర్మసిద్దాంతము 483 


సంబంధము గాని కల్పించబడలేదు ప్రకృతిరూపములైన గుణములే కర్తలు 
గుణసంబంధమైన జన్మాంతర సంస్కారములే కర్మఫలితములు ప్రకృతి 
రూపాంతరమైన యీ దేహము కర్మములు చేయునట్లు, కర్మఫలము 
లనుభవించునట్లు కనబడును అది గ్రహించినపుడు పురుష ప్రయత్నము 
ద్వారా గుణముల సమతుల్యమును సాధించి కర్మయోగ గమ్యమును 
చేరవచ్చును 


కర్మబంధము నుండి విముక్తి కొరకు భక్తిమార్గము సులభమార్గము 
గాను నిశ్చితమార్గముగాను భావించబడుచున్నది భక్తి ద్వారా భగవంతుని కృప 
పొంది తద్వారా కర్మఫలము నుండి విముక్తి పొందవచ్చునని విశ్వసించ 
బడుచున్నది ఇది కర్మ సిద్దాంతమునకు విరుద్ధము అని కొందరి వాదన 
కర్మఫలము నుండి తప్పుకొనుట సాధ్యపడదు, అనుభవించి తీరవలయును, 
కర్మల పరంపరకు భగవంతుడు సాక్షి మాత్రమే, ఎవరి కర్మ వారు 
అనుభవించునట్లు చేయును, కర్మ పరిపక్వము పొందుటలో ఏమియును 
కల్పించుకొనడు అని కర్మ సిద్ధాంతము చెప్పుచుండగా భక్తిమాగ్గము ద్వారా 
భగవంతునిచే కర్మపక్వము చెందునట్లు లేక కర్మనశించునట్ట్లు చేయించవచ్చునని 
చెప్పుట కర్మసిద్దాంతమునకు విరుద్ధము గదా అనునది వాదన 


ఈ వాదనలో రెండు లోపములున్నవి మొదటిది భక్తిమార్గములోని 
ప్రధాన అంశమును విస్మరించుట, రెండవది కర్మానుభవములో భగవంతుడు 
కల్పించుకొనును అనుట భక్తికి ప్రధానమైనది ప్రపత్తి భక్తియే ప్రధానముగా 
గల విశిష్టాద్వెత, ద్వెత సిద్దాంతములకు ప్రపత్తి ప్రధానాంశము ప్రపత్తి అనగా 
సంపూర్ణ శరణాగతి అనగా సంపూర్ణ ఆత్మార్పణము (selfsurrender) భక్తియనగా 
ఎవరెవరో దేవతల పేర్లను ఊహించుకుని, రూపం కల్పించుకుని తమ వాంఛ 
నెరవేర్చుకొనుటకు వారిని పూజించటం కాదు, కనపడిన ప్రతి రాయికి, చెట్టుకి 
మొక్కటం కాదు, వర్తక తుల్యమైన మొక్కులతో యాత్రలు చేయుటకాదు 


484 అనుష్టాన వేదాంతము 


ఎవరో ఒక ఇష్టదేవతారూపమును ఆశ్రయించి అతడే సర్వాంతర్యామి అయిన 
పరమాత్మ ప్రతిబింబముగా భావించి, సర్వమునందు అతనిని, అతనిలో 
సర్వమును చూచుచు, విధ్యుక్త కర్మములను నిర్వర్తించుచు కర్మఫలము 
భగవదార్పణముగా తలచుటయే ఆత్మారరణము అపుడు కర్మఫలాను 
భవమునకు మూలమైన “అహంకారము” అనగా “నేను “నాది” అను భావన 
నశించును అది నశించిన స్వార్ధము నశించును అది నశించిన కర్మఫలము 
సుఖముగాని, కష్టముగాని ఆ వ్యక్తికి అంటదు అంటదు అనగా అనుభవము 
ఉండదని గాదు కర్మఫలము అనుభవించుచున్నను, అనుభవించుచున్నటుల 
ఆ వ్యక్తికి అనుపంచదు ఈ స్థితి మాటలతో అర్థం కాదు అది సాధన ద్యారా 
మాత్రమే అందును జీవన్ముక్తికి అదియే ప్రధమ సోపానము మహాభారతములో 
గాని, భాగవతములో గాని, ఇతర పురాణములలో గాని భక్తులు ఎన్నో బాధలు 
పడి వారి కర్మ పరిపక్వము అయిన తరువాతనే వారిని భగవంతుడు 
కరుణించినట్లుగా కధలు తెలుపుచున్నవి గదా! ఉదాహరణకు భక్త కుచేలుని 
గాధ కుచేలుడు ఎన్నో బాధలు భరించిన తరువాత గాని శ్రీకృష్ణుడు అతనిని 
కరుణించలేదు “భగవంతుడు భక్తులను పరీక్షించును' అని వ్యావహారికముగా 
మనము చెప్పుకునే దాని అర్థము యిదే కావున భగవంతుడు జీవుల 
కర్మఫలానుభవము లందు కల్పించుకొనడు భక్తిమార్గమున ప్రపత్తితో (ఆత్మార్పణ 
లేక శరణాగతి) కర్మల నాచరించినపుడు అనాసక్తి యోగసాధనకు భగవంతుడు 
(పేరకుడై (౧2/50 కర్మఫలానుభవ విముక్తి కలిగించును కావున భక్తిమార్గము 
కర్మసిద్ధాంతమునకు వ్యతిరేకము కాదు 


పరమాత్మ (భగవంతుడు)ను గురించి చెపునపుడు అర్థమగుట 
కొరకు "పైవాడు అని ఆకాశము వైపు చూచుచుందుము ఆకాశము 
పరమాత్మయా? వాస్తవముగ కాదు ఆకాశము జడము పరమాత్మ 
చైతన్యమునకు మూలము ఆకాశమునకు పరమాత్మకు కొన్ని సామ్యములున్నవి 
అంతేకాని ఆకాశము పరమాత్మ కాదు ఆకాశము అవ్యక్తమైనది, అనగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 485 


కంటికి కనబడునట్టి రూపము లేనిది పరమాత్మకూడ అవ్యక్తుడే కదా! కంటికి 
కనబడు రూపము లేని ఆకాశము సర్వత్ర వ్యాపించియున్నది అటులే 
పరమాత్మ అగోచరుడు, సర్వత్ర వ్యాపించియున్నవాడు “సర్వం ఖల్విదం 
బ్రహ్మ అని ఉపనిషద్వాక్యము భగవద్గీత (9-6)లో యిదియే చెప్పబడినది 
వాయువు కంటికి కనబడదు, కాని సర్వత్ర వ్యాపించియుండును వాయువు 
ఆకాశమందున్నది కాని వాయువు ఆకాశమునకు అంటదు అనేక కోట్ల 
సంఖ్యలో ప్రాణులను కల్గిన యీ జగత్తు పరమాత్మయందు యిమిడియున్నది 
కాని అది పరమాత్మకు అంటదు దేవుడెక్కడున్నాడను ప్రశ్నకు సమాధానముగా 
దేవుడు సర్వత్ర వ్యాపించియున్నాడని చెప్పుటకే యీ శ్లోకము “గీత యందు 
చెప్పబడింది 


అట్టి పరమాత్ముని సగుణునిగాను నిర్గుణునిగాను తెలుసుకొన 
వచ్చును భగవద్గీత (9-15)లో “బహుధావిశ్వతోముఖమ్‌” అని చెప్పబడినది 
అనగా వివిధ రూపముల విశ్వరూపుడు పరమాత్మ అని అర్థము జ్ఞానయోగము 
ద్వారా ఆత్మయే పరమాత్మ అని అర్థము జ్ఞానయోగము ద్వారా ఆత్మయే 
పరమాత్మ అని అద్వైతభావముతో గాని, పరమాత్మ బహురూపుడు, అందు ఒక 
రూపమును సేవించు ద్వెతభావముతో గాని పరమాత్మను తెలుసుకొనవచ్చును 
భక్తికి ఆడంబరము లక్ష్యము కాదు 'భగవధ్గీత' 9-26లో చెప్పబడినటుల 
'పత్రం పుష్పం ఫలం తోయం' వాంఛారహితమైన మనస్సుతో ఆకును గాని, 
పువ్వును గాని, పండును గాని, చివరకు జలమును గాని సమర్పించినను అది 
పరిశుద్ధమైన ఆత్మార్బణమేయగును (9-27 నుండి 30 వరకు) గల 
శ్లోకములందు ఆత్మార్పణ గురించి యింకను చెప్పబడినది ఈశ్వరార్పణ 
బుద్దితో కర్మల నాచరించవలయుననగా పాపకార్యములను కూడ అని అర్థము 
కాదు పాపకార్యములు స్వార్ధబుద్ధి తోడనే జరుగును స్వార్థమున్నంత వరకు 
ప్రపత్తి యుండదు అనగా ఆత్మార్పణ యుండదు 


486 అనుష్టాన వేదాంతము 


చరాచర ప్రాణికోటియందు భగవంతుడు సమముగా నుండును 
కాని ప్రాణులు వారి వారి కర్మఫలానుసారము సుఖదుఃఖములు పొందుచున్నారు 
అందుచే దేవుడందరి యందు సమముగా నున్నను, దేవుని యందు అందరు 
సమముగా నుండలేకపోవుచున్నారు భగవద్గీత (9-30) యింకొక ముఖ్య 
విషయము చెప్పింది ఎవరైన మిక్కిలి దుష్కార్యములు చేయువాడైనను, 
పశ్చాత్తాపము పొంది మనసు పరమాత్మ వైపు మరల్చి అహమును విసర్జించినచో 
అతని పూర్వ దుష్కర్మ ఫలములు నిరోధించబడును పురుష ప్రయత్నముచే 
కర్మఫలమును నిరోధించవచ్చుననుటలోని భావమిదియే ఒకనాటి కిరాతుడు 
అనంతరం మహర్షి వాల్మీకియై ఆదికావ్యమైన రామాయణమును రచించటం 
యిందుకు ఒక మహత్తరమైన ఉదాహరణ భగవద్గీత (9-32)లో చెప్పబడినటుల 
యిది స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు కూడ వర్తించును ఆధ్యాత్మపధమున 
గుణబేదము గాని, లింగభేదము గాని, జాతిభేదము గాని లేదు సంకుచిత 
భావములకు భగవద్గీత అతీతమైనదని విశదమగుచున్నది “య ద్భావంతద్భవతి' 
మనస్సు దేనిని గూర్చి నిరంతరం ఆలోచించుండునో, ఆ రూపమే దానికి 
కలుగును త్రికరణముగ నిస్వారమునే అనుసరించినచో బుద్ధి అటులే 
రూపొందును (9-34) 


ఈ ఆత్మ సమర్పణ విషయములో సామాన్యుడు ఎదుర్కొను 
కష్టమొకటి యున్నది అదియే మనస్సు యొక్క చంచలత్వము ఈ 
విషయమే అర్జునుడు భగవానునితో చెప్పుకొనును ఆత్మసంయమయోగము 
(6-26, 33, 34, 35, 36) శ్లోకములలో యిది వివరించబడినది 


కర్మఫలమందు ఆపేక్షను విడిచి కర్మల నాచరించువాడు యోగి 
యగును అతడు సమస్తమును త్యజించిన సన్యాసితో సమానుడగును 
ఎవరైనను అగ్నిహోత్రమును వదలినంత మాత్రమున, క్రియలను వదలినంత 
మాత్రమున సన్యాసి కాడు క్రియాఫలమును వదలి క్రియలను ఆచరించువాడు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 487 


సన్యాసి, యోగి అగును అని (6-1) శోకములోని భావము “ధ్యానయోగమునకు 
కర్మయోగము బహిరంగ సాధనం” కర్మయోగి చిత్తపద్దిని, జ్ఞానమును 
పొందును ఇదియే నిజమైన వేదాంతము ఆత్మ సంయమము అనగా 
ధ్యానస్థితి కొరకు సాధన కర్మయోగమనగా మనలోని వాసనలను తొలగించుకుని 
సంగము (attachment) (వ్యామోహము) లేకుండ, ఫలాపేక్షను వీడి 
కార్యములను (కార్యం = కర్మ) చేయుట కాషాయాంబరములు కట్టినంత 
మాత్రమున సన్యాసి కాలేడు, విభూతి ధరించినంత మాత్రమున యోగి 
కాలేడు, త్రిపుండ్రము (నామము) పెట్టినంత మాత్రమున భక్తుడు కాలేడు 
చేయదగిన కార్యములు ఫలాపేక్ష లేకుండ చేయువాడే నిజమైన వేదాంతి 
ఏకాకియైన బ్రహ్మచారికి గాని సన్యాసికి గాని కర్మ సన్యాసము అనగా క్రియలు 
చేయకుండుట సరిపడవచ్చును, వారికి ధ్యానయోగమే మార్గము కనుక కాని 
గృహస్థునకు కర్మయోగము ద్వారా పురుష ప్రయత్నమే మార్గమగును అయినను 
ధ్యానయోగులైన సన్యాసులకు కర్మసన్యాసము చెప్పబడినది గాని కర్మయోగులైన 
గృహస్థులకు ధ్యానయోగము అనవసరము అనలేదు ఏ కార్యము 
చేయుచున్నను ఏకాగ్రతతో ఆత్మార్పణ దృష్టితో ఈశ్వరుని (పరమాత్మ) 
మనసునందు స్థిరీకరణ చేసుకొనగలిగినచో అది ధ్యానయోగమే యగును 
కర్మయోగము ద్వారా ధ్యానయోగమే లౌకిక జీవితములోని ఎకైక మార్గము 
“అనాశ్రితః కర్మఫలం" (6-1) కర్మఫలమును అపేక్షించనివాడు సన్యాసి వలె 
ధ్యానయోగఫలమును పొందును అని భావార్థము 


ఆత్మసంయమమునకు (ధ్యానమునకు) మనోనిశ్చలత అవసరము 
కాని మనస్సు చంచలమైనది (6-33)లో చెప్పబడినటుల “సామ్యెన ' అనగా 
మనస్సు యొక్క సమత్వము చేతనే (నిశ్చలత్వము) ధ్యానయోగము 
సాధ్యమగును ధ్యానయోగమే అనాసక్తి యోగమునకు మార్గము గదా! కాని 
ఏ ఇంద్రియమైతే మానవుని పశుపక్ష్యాదుల కంటే ఉన్నతునిగా చేసినదో అదే 
ఇంద్రియము తన చంచల స్వభావముచే మానవుని పతనమునకు 


488 అనుష్టాన వేదాంతము 


కారణమగుచునృది అదే మనసు మనస్సు చపలముగా నున్నంత వరలు 
నిష్కామకర్మయోగము సాధ్యపడదు నిష్కామకర్మయోగము లేనిది ధ్యాన 
యోగము లేదు ఈ విషయమున అర్జునుడు సర్వమానవులకు ప్రతినిధి 
లౌకిక జీవితములో ఆత్మార్పణ సాధనకై తపనపడు మానవునికి అర్జునుడు 
ప్రతీక 


“చంచలం హి మనః” (6-34) అని అర్జునుడు వాపోవును 
మనోనిగ్రహము “దుష్కరమ్‌” అని చెప్పక “సుదుష్కరమ్‌ '' అని చెప్పబడినది 
అనగా మనోనిగ్రహము నిశ్చయముగ అసాధ్యము అని గాక అది అతిప్రయాసతో 
కూడినదిగా భావార్థమును గ్రహించవలయును 


“అసంశయం మహాబాహోమనోదుర్నిగ్రహంచలమ్‌ ' (6-35) 


మనస్సు (చలమ్‌) చంచలమైనది సంశయము లేదు దానిని 
'దుర్నిగ్రహం” అనగా నిగ్రహించుట కష్టసాధ్యము అని శ్రీకృష్ణుడు కూడ 
అంగీకరించుచున్నాడు అయినను “అభ్యాసేనతు కౌన్తేయ వైరాగ్యేణ చగృహ్యతే' 
(6-35) అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను మనోనిగ్రహము సాధించ 
వచ్చునని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు మనస్సును నియంత్రించుట ఎటులనునది 
ప్రతి మానవునకు ఎదురగు ప్రశ్న దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గములు రెండు 
1) అభ్యాసము, 2) వైరాగ్యము ఇందు అభ్యాసమనగా సాధన అనగా 
నిరంతర ప్రయత్నము పతంజలి యోగసూత్రములు గూడ బహుకాల 
నిరంతరాభ్యాసముచే మనోనిగ్రహము తప్పక సాధ్యపడగలదని చెప్పుచున్నవి 
అభ్యాసమనగా పురుషప్రయత్నమే యగును  నిత్యజీవితములో దేనిని 
సాధించుటకైనను (practice) అభ్యాసము అవసరము విద్యార్థులు 
౧ంవత్సరమంతయు సాధన చేసిన గాని సంవత్సరాంతమున పరీక్షలందుత్తీర్ణులు 
కాలేరు జన్మల పరంపర యందు కలుగు సంస్కారముల వలన చంచలమయిన 
మనస్సును నిశ్చలము చేయుటకు ఏకాగ్రత సాధించుటకు ఎంత సాధన 


వేదాంతం - కర్మసిద్దాంతము 489 


(అభ్యాసము) కావలయునో తెలియదగును ఇక వైరాగ్యము వైరాగ్యమనగా 
రాగద్వేషములను నియంత్రించుట, విషయవాంఛలను త్యజించుట 
రాగద్వేషములను త్యజించినపుడు మనస్సు అంతర్ముఖమగును అపుడే 
ధ్యానమందు మనోనిశ్చలత కలుగును 


సర్వత్ర పరమాత్మ యున్నాడను భావమును అనగా అభేదబుద్ధిని 
పొందినచో రాగద్వేషములను అధిగమించుటకు మార్గము సుగమమగును 
అపుడు ఆత్మదృష్టి కలుగునని (6-31) శ్లోకములో వివరించబడింది తన ఆత్మ 
వలెనే అందరి యందున్న ఆత్మ కూడ యుండును అను భావము కలిగినపుడు 
ఆత్మదృష్టి బలపడును “ఆత్మాపమన్యేన సర్వత్ర సమంపశ్యతి” - (6-32) 
తనను ఉపమానముగా చేసుకొని అనగా సమస్త ప్రాణులను సుఖదుఃఖము 
లందు తనతో పోల్చుకొనుచు చూచువాడు యోగశ్రేష్టుడగును అన్నారు ఇది 
ఆచరణ (అనుష్టాన) వేదాంతం (Practical Vedanta) “అంతయు పరమాత్మయే' 
' అనుచు యితర జీవులకు అపకారము చేయుట విశ్వాత్మను గుర్తించినట్లు 
కాదు అది “అనుభవ వేదాంతము" కాదు “అంతటా ఒకే ఆత్మ కలదు” అను 
భావమును ఆచరణయందు చూపగలిగినపుడే ఆత్మానుభూతి కలుగును ఇదే 
ఆత్మాపమ్యస్థితి శ్రైస్తవమతమందు విశ్వమానవ సౌభార్శత్వము (సోదరత్వము) 
(universal brotherhood) యీ కోవకు చెందినదే అయినను ఆత్మాపమ్యస్టితిని 
పోలినది కాదు “సోదరభావము యీ స్థాయికి చేరుటకు మొదటి మెట్టు 
మాత్రమే ఉపనిషత్తులు చెప్పిన 'శ్రేమ' యీ భావమునకు చరమస్థితి 
(ultimate) అదే ఆత్మాపమ్య స్థితి అనగా విశ్వము నంతను ఒకే ఆత్మరూపముగ 
గ్రహించుట చంచలమైన మనస్సును నియంత్రించుటకు సాధనను మించిన 
మార్గము లేదని భగవర్గీత చెప్పియున్నది మనస్సునందు రెండు 
భాగములుండును ఒకటి నిరంతరం చంచలముగా నుండి ఇంద్రియ 
వాంఛల వైపు పరుగెత్తుచుండును రెండవది దానిని వెనుకకు మరల్చుటకు 
ప్రయత్నము చేయుచుండును ఇందు ఎప్పటికి ఎది బలముగా నుండునో 


490 అనుష్టాన వేదాంతము 


అది జరుగును అనగా మనస్సును మనస్సు ద్వారానే నియంత్రించుటకు 
సాధ్యపడును 


భగవద్గీతలో కొన్ని శబ్దములకు (10౮5) ప్రత్యేక అంతరార్థముండునని 
గ్రహించవలయును (6-35)వ శ్లోకములో శ్రీకృష్ణుడు అభ్యాసము ద్వారా 
మనోనిగ్రహమును సాధించవచ్చునని చెప్పుచు అర్జునిని మహాబాహో” అని 
సంబోధించును మహాబాహో అనగా గొప్ప భుజశక్తి గలవాడా! యని యర్థము 
భుజ శక్తి, పరాక్రమము భౌతికములు మనస్సు కూడ భౌతిక యింద్రిములలో 
నొకటి భౌతికశక్తులు సద్వినియోగమగుటకు నిరంతర సాధన కావలయును 
భౌతికముగా అత్యంతశక్తివంతుడైన అర్జునుని అదే శక్తితో అభ్యాసము ద్వారా 
భౌతిక ఇంద్రియమైన మనస్సును నిగ్రహించవలయునని 'మహాబాహో' అని 
సంబోధించుటలోని అంతరార్థము 


గీతాసారము భగవద్గీతలోని చివరి అధ్యాయము 18 మోక్షసన్యాస 
యోగము భగవద్గీత అంతా వినిన తరువాత సామాన్య మానవునికి కలుగు 
'ప్రశ్నఒకటే ఈ ప్రపంచమంతా ఒక భ్రమ అనినపుడు, కర్మఫలం అనుభవించక 
తప్పదు అనినపుడు, ప్రాణులు కర్మము చేయక ఉండలేడు, కర్మము 
అనివార్యములు, పురుష ప్రయత్నముచే నిష్కామకర్మ ద్వారా కర్మఫలమును 
నిరోధించవచ్చునని భగవద్గీత ఎంత చెప్పినను, అసలు పనులు చేయుట 
ఎందుకు, అనివార్యమైన ఫలమును అనుభవించుట ఎందుకు అనునదే 
మరల మరల కలుగు ప్రశ్న పనులు చేయకుండ ఉండగలమా? ఒకవేళ 
పనులు చేసిన వాటి వలన అనేక సమస్యలు ఏర్పడును (pr0bleM5) వాటికి 
తగిన పరిష్కారము (85014100) కొరకు తపన అందువలన లోకమాన్య 
బాలగంగాధరతిలక్‌ తన గీతా రహస్యములో చెప్పినట్లు, అసలు పని చేయకుంటే 
సమస్యలుండవు గదా అను ఆలోచన మనదేశంలో సామాన్య మానవుని 
మనస్సును తొలుస్తూ ఉన్నది కాని అట్టి మానవుడు పనిచేయక సోమరిగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 491 


కూర్చుండినను అతని మనసు అలా కూర్చుండదే! అతని మనస్సు నందు 
కోర్కెలు నిరంతరం సుడులు తిరుగుచుండును గదా! మరి ఏమి చేయాలి? 
అందుకని కోర్కెలు తీర్చుకొనుటకు మాత్రమే పనులు చేయుట ప్రారంభించును 
అదే స్వార్థమునకు ప్రారంభం మనస్సు చంచలం అని శ్రీకృష్ణుడు గూడ 
అంగీకరించాడు అందువలన మనస్సును కోర్కెల వెంట పరుగుతీయకుండ 
నియంత్రించవలయునని గీతాసారము 


ప్రపంచంలో అందరు సన్యాసులు కాలేరు కావలసిన అవసరము 
కూడ లేదు భగవద్గీత (18-2)లో చెప్పినట్లు 


“కామ్యానాం కర్మణాంన్యాసం సన్యాసం” (18-2) 


కామ్యకర్మలను (ఫలాపేక్షతో చేయు కర్మలు) వదలుట (న్యాసమ్‌) 
సన్యాసము అన్నారు సన్యాసమనగా సమస్తమును త్యజించి వనములకు 
పోవలయునని గీత చెప్పుట లేదు ఇంకను “సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం 
విచక్షణాం” (18-2) సర్వకర్మ ఫలమును త్యాగము చేయుటయే నిజమైన 
త్యాగము అని విచక్షణ కలవారు చెప్పుదురు (ప్రాహుః) _ స్వర్గవాంఛతో 
చేయబడు యజ్ఞాది కర్మలు త్యాగములు కావు అని అర్థము నిత్యం 
గృహస్థులు కోరునది స్వర్గసుఖం అనగా కష్టములు లేని జీవితం ఫలాపేక్ష 
లేకుండ కర్మలను చేసినపుడు వనములకు, ఆశ్రమములకు పోకుండగనే 
సన్యాసి పొందు మోక్షమునే పొందగలరని గీతావచనము సోదర మానవుని 
విస్మరించి వనానికి వెడలినను మోక్షము సాధ్యము కాదు సర్వము నందు 
భగవంతుని చూచుటయే ఉత్తమము అదే బంధవిముక్తికి మార్గము 


శ్రీమద్భాగవతంలో కూడ ఇదే భావం వెల్లడి అగుచున్నది అనగా 
వనములకు వెడలనవసరము లేదు గృహమునే తపోవనముగా చేసుకొన 
వచ్చును ఒకవేళ వనములకు వెడలినను మనస్సు కోర్కెలతో నిండియున్నంత 
వరకు దేహము మాత్రమే యచట నుండును మనస్సు పరిపరివిధముల 


492 అనుష్టాన వేదాంతము 


కోర్కెల వెంట పరుగెత్తుచుండును అట్టి వనవాసము ఎమి ప్రయోజనము 
లేదు ఆత్మను తెలుసుకొనుట కొరకే గదా - వనములలోనైనను చేయు 
ఏకాంతవాసము అది మనలో, అందరిలో నున్నది దైవం కోసం ఎక్కడెక్కడికో 
వెళ్ళటం అజ్ఞానం అని రామకృష్ణ పరమహంస అన్నారు 


కష్టములు వచ్చినపుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు అపుడే మొక్కులు, 
దేవుడితో యిచ్చిపుచ్చుకునే బేరసారాలు మొదలగును మానవుడు తెలిసికొన 
వలసినది ఒకటే సంకటస్థితి యందు మనస్సును దైవమునందుంచి శక్తిని 
పుంజుకొనవలయును ఆ శక్తియే కష్టములను దాటుటకు మార్గమును 
తెలుసుకొనును భగవంతుడు దిగివచ్చి మనకు ఆ పని చేయడు భగవంతుడు 
మనలోనే యున్నాడు అని మనము గ్రహించినపుడు మనకు శక్తి కలుగును ఆ 
శక్తియే భగవంతుని కృప ఆ శక్తి వలననే మనకు మార్గము దొరుకును కొన్ని 
సమయములందు ఆ శక్తి మనకు లభించినను, మనకు బయట నుండి 
సహాయము అవసరమగును అట్టి సమయమున ఎవరో ఒకరు ఏనాటి 
కర్మబాంధవ్యము వలననో మనము ఊహించని విధముగ మనకు సహాయ 
పడుదురు, మన పని నెరవేరును అదే “దైవం మానుషరేపేణ” అనుటలోని 
భావము దైవము కర్మలలోను, కర్మఫలములందు కల్పించుకొనడు కాని 
కర్మఫలములు ఒక క్రమపద్దతిలో సందర్భానుసారముగా జీవులకు అందునట్లు 
చేయుటయే భగవంతుని సంకల్పము ద్వారా ప్రకృతిలో ఎర్పడిన ఒక అల్లిక 
పన్నిన విధము (Net work) అతడు మనలోను, ప్రకృతిలోను ఉండియే 
సాక్షిగా దానిని గమనించుచుండును 


కర్మఫలములనబడు కష్టసుఖములే మన చుట్టూ యున్న ఒక 
దుర్గము (కోట) “దుర్గాణి” (18-58) అని భగవద్గీతలో చెప్పబడినది ఆ 
దుర్గమే ప్రకృతి అనగా మన శరీరమును ఆవరించియున్న “మాయి 
నిషమ్మామకర్మము ద్వారా సర్వవ్యాపి భగవంతుడు అను జ్ఞానముతో శక్తిని పొంది 


వేదాంతం - కర్మసిద్దాంతము 493 


ఆ మాయను దాటవచ్చునని భగవధ్గతాసారము అట్లుగాక అంతయు “నా శక్తి 
వలననే జరుగుచున్నది. అను అహంకారమున్నంత వరకు భగవంతుని 
మార్గదర్శకత్వము అనగా ఆత్మశక్తి లభించదు ఆది పూర్తిగా భౌతికశక్తి మీదనే 
ఆధారపడుటయగును 


“సర్వధర్మాన్‌ పరిత్యజ్యమామేకం శరణం వ్రజ 
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాపచః” (18-66) 


ఇది భగవద్గీతలో అత్యంత ప్రధానమైన శ్లోకము గీతయందలి 
తత్త్వబోధలోని చివరి శ్లోకముగా చెప్పవచ్చును సమస్త ధర్మములను విడిచిపెట్టి 
(మామ్‌ + ఎకం) “నన్ను ఒక్కని మాత్రమే” శరణము పొందుము (వ్రజ), 
(అహం) నేను, (త్వా) నన్ను, సర్వపాపముల నుండి విడిపించెదను (మోక్ష 
యిష్యామి), శోకింపకుము (మాశుచః) అని శ్రీకృష్ణుడు అర్జునునికి ధైర్యము 
చెప్పెను వైష్ణవ మతమందు యీ శ్లోకము జపమంత్రమంత ప్రాధాన్యము 
పొందినది 

'సర్వధర్మాన్‌ పరిత్యజ్య అనగా శ్రీకృష్ణుని బోధనలోని అంతరార్థము 
ఏమిటో తెలియవలెను చేయవలసిన కర్మమే ధర్మము అగును కర్మము 
చేయకుండ ఏ జీవుడు ఉండలేడు అని చెప్తూనే, సర్వధర్మములను త్యజించమని 
చెప్పుటలోని అర్థమేమి? శ్రీకృష్ణుడు పరస్పర విరుద్ధమైనవి బోధించి యుండడు 
గదా! కావున “నర్వధర్మాన్‌ పరిత్యజ్య అనుటలోని ప్రత్యేకార్లము 
తెలియవలయును 


ఈ శ్లోకముతో కర్మయోగములోని 35వ శ్లోకమును అనుసంధానము 
చేసి చూచినచో అంతరార్ధము బోధపడును 

“శ్రేయాన్‌ స్వధర్మోవిగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ 

స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మోభయావహః (3-35) 


494 అనుష్టాన వేదాంతము 


'స్వనుష్టితాత్‌' చక్కగా నాచరింపబడిన ఇతరుల ధర్మముల కంటే 
'విగుణః' గుణహీనముగా చేయబడినదైనను స్వధర్మమే శ్రేయమైనది స్వధర్మ 
నిర్వహణ యందు మరణమే పొందినను (నిధనమ్‌) అది (శ్రేయమే యగును 
ఇతరుల ధర్మము భయానకమైనది అని చెప్పబడినది 


ఇచట స్వధర్మము, పరధర్మము దేనిని బట్టి నిర్ణయించవలయును 
క్షత్రియుడుగా అర్జునుడు నిర్వర్తించవలసిన ధర్మమునుపదేశించుట 
గీతోపదేశములోని ముఖ్యఉద్దేశము కావున యిచట ధర్మము వర్గాశ్రమము 
ననుసరించి చెప్పబడినదిగా తెలియుచున్నది కాని నేడు వర్ణాశ్రమములు 
లేవు వాటి ధర్మములు లేవు వర్ణముల స్థానమున కులములు వచ్చినవి ఈ 
కులములు పుట్టుకతో వచ్చునవి కొని గుణములను, కర్మములను అనుసరించి 
పొందినవి కావు వర్ణములకున్న ధర్మములు యీ కులములకు లేవు ఏ 
కులము వాడైనను ఏ పనైనను లేక అన్నిపనులు చేయవచ్చును చేయుచున్నాడు 
అందువలన గీతలో ఉద్దేశించబడిన స్వధర్మ పరధర్మములని ఎమియును 
లేవు కావున ఎవరు ఏ పనిని తన ప్రవృత్తికనుకూలముగా నిర్ణయించుకుందురో 
అదే వారి స్వధర్మముగా (పని, లేక కర్మము) గ్రహించవలయును తాము 
నిర్ణయించుకున్న ధర్మమును స్వధర్మముగా నిర్వర్తించుచు పరుల కార్యము 
(ధర్మము) జోలికి పోకుండుటయే “శ్రేయాన్‌ స్వధర్మో' అను గీతావచనేమునకు 
నేటి స్థితిగతులకు సరిపడు వ్యాఖ్య అగును కొన్ని సమయములందు 
స్వభావమునకు (ప్రవృత్తి), అభిరుచికి, ఆశయమునకు సరిపడని వృత్తిని 
చేయవలసివచ్చును అది సంచితకర్మ (ప్రారబ్ధకర్మరూపమున) ఫలమేయగును 
అట్టి సమయములందు తృప్తి యొక్కటియే మార్గాంతరము తనకు ప్రాప్తించిన 
వృత్తినే స్వధర్మముగా నెంచి, నిత్యము పరుల వృత్తులు సుఖముగా నున్నవి, 
అది తనకు లేదు అను ఓటమి, నిస్పృహ స్థితికి లోనుగాక, ప్రాప్తధర్మమును 
(వృత్తి లేక జీవనస్థితి వలన చేయవలసిన కార్యములు) సవ్యముగ నిస్వార్ధముగా 
నిర్వర్తించవలయుననియే యీ శ్లోక అంతరార్థము కష్టముగా కనబడినను 


వేదాంతం - కర్మసిద్ధ్దాంతము 495 
స్వధర్మమే మేలైనది 


నేటి సమాజము చాల సంక్షిష్ట రూపములో నున్నది ధర్మమును 
స్పష్టముగా నిర్వచించుటకు సులభసాధ్యము కాని పరిస్థితి యీనాడున్నది 
సహజముగ స్వధర్మ పరధర్మములను ధర్మశాస్త్రము, సృతులు, సూత్రముల 
ద్వారానే తెలుసుకొనవలసియుండును కాని శాస్త్రములు, స్మృతులు ఎప్పుడు 
వ్రాయబడినవి వర్ణాశ్రమ ధర్మములు గౌరవించబడుచున్న, అనుసరించ 
బడుచున్న కాలములో వ్రాయబడినవి అటులే వాటి భాష్యకారులు, 
వ్యాఖ్యాతలు ధర్మములకు భాష్యము చెప్పారు కాని నేడు వర్ణములు లేవు 
కులములు ఏర్పడినవి వాటినే వర్ణములుగా భావించినను అవి ఒక్కొక్కటి 
శతాధిక శాఖోపశాఖలుగా చీలిపోయి పరస్పర విరుద్ధ ధర్మములకు ప్రాచుర్యము 
కల్పించినవి చాతుర్వర్ణములు స్పష్టముగా లేనపుడు వాటినుద్దేశించి 
నిర్దేశించబడిన ధర్మములు యీనాడు ఆచరణయోగ్యములు కావు వర్ణములు 
అదృశ్యమైనటులే వర్ణధర్మములు కూడ అంతరించినవి వర్ణసంకరముతో 
పాటు ధర్మసంకరము కూడ జరిగినది అందువలన ప్రాప్తించిన వృత్తిధర్మమునే 
స్వధర్మముగా భావించవలయునని “శ్రేయాన్‌ స్వధర్మాన్‌” అనుటకు భాష్యముగా 
చెప్పవలయును అదే స్వధర్మ నిర్వహణమగును స్వధర్మమును విడిచి లేక 
మరచి పరధర్మమునకు మారుట మనస్సు స్థమితము లేకుండుట యగును 
దీనికి శ్రీరామకృష్ణ పరమహంస చక్కటి ఉపమానము చెప్పారు వర్షములు 
లేనపుడు పంటపొలము బీడుగా మారును అంత మాత్రమున తరతరాలుగ 
వ్యవసాయమునే స్వధర్మముగా విశ్వసించిన వ్యవసాయదారుడు దానిని బీడుగా 
వదలివేయడు, వేయలేడు కాని క్రొత్తగా వ్యవసాయము మొదలుపెట్టిన 
వ్యాపారి ఒక పర్యాయము వర్షములు లేనంత మాత్రముననే దానిని 
విడిచివేయును అపుడతడు ఉభయభభ్రష్టుడగును అదియే స్వధర్మమును 
విశ్వసించుట యందలి ప్రాధాన్యము 


496 అనుష్టాన వేదాంతము 


18వ అధ్యాయమున వర్ణస్వభావ కర్మములను గురించి చెప్పుచు 
49వ శ్లోకమునందు తిరిగి యిదే విషయమును శ్రీకృస్థుడు చెవ్పారు 


“శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్‌ | 
స్వభావ నియతం కర్మకుర్వన్నాస్నోతి కిల్చిషమ్‌ 1 (18-47) 


తన ధర్మము (విగుణః) గుణములేనిదైనను సవ్యముగా నిర్వర్తించినచో 
అది యితరుల ధర్మము కంటే (శ్రేయాన్‌) మిక్కిలి శ్రేష్టమైనది (స్వభావనియతం) 
స్వభావము వలన నేర్పడిన (స్వభావము ప్రారబ్ధకర్మము వలన కలుగును) 
కర్మమును చేయువాడు (కిల్బిషం) పాపమును (నాష్నోతి) పొందడు 


విషపురుగులోని దోషము దానికి దోషము కాదు అది యితరులకు 
ప్రాకినచో అది అనగా ఆ విషము వారికి దోషమగుచున్నది అటులే స్వధర్మ, 
పరధర్మములని శంకరభాష్యము “నేను చేయుచున్నాను అను కర్పృత్వాభి 
మానమును విడిచి కర్మఫలమైన దేహము, మనస్సు, ఇంద్రియములు కర్మమును 
చేయుచున్నవి అని తలచి కర్మయోగమును ఆచరించుట ఉత్తమము దీనికి 
ఈశ్వరార్పణ బుద్ది (ప్రపత్తి) ప్రధానము అని రామానుజుల భాష్యము ఎ 
కర్మముననైనను నిస్వార్ధ బుద్ధితో నిర్వర్తించిన అది భగవదారాధనే యగును 
“స్వభావనియతం కర్మ అనగా నేటి సమాజ పరిస్థితుల ననుసరించి ప్రాప్తించిన 
వృత్తిధర్మమునే స్వధర్మముగా పరిగణించవలయునని భావము (18-46)లో 
కూడ దీనినే స్పష్టము చేశారు 


“యతః ప్రవృత్తిర్భూతానాంయేన సర్వమిదం తతం | 
స్వకర్మణా మభ్యర్చ్య సిద్ధిం విందతిమానవః ॥” (18-46) 


(యతః) ఎవరి నుండీ నర్వప్రాణులు, ఉత్పత్తి, [క్రియలు 
యగుచున్నవో, (యేన) ఎవరిచే యీ ప్రపంచమంతయు వ్యాపించబడియున్నదో 
(తం) అతనిని స్వకర్మముచే అర్చించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 497 
(విందతి) అన్నారు 


ఈ ('ప్రపంచమందు అన్నిటి యందు పరమాత్మ, పరమాత్మ 
యందన్నియు యున్నవి పరమాత్మ సర్వాంతర్యామి అందుచే యీ 
ప్రకృతియందు నిరర్దకమగునది ఏదియును లేదు చరాచరములన్నియు ఎదో 
యొక విధముగ సార్థకములే చరములందు చలనము (క్రియ లేక కర్మము) 
కనబడుచుండును అచరములందు చలనము కనబడదు ఉదాహరణకు 
పర్వతములు గూడ పెరుగుచున్నవి అని భౌతిక విజ్ఞాన కాస్త్రజ్ఞులు ($60168౧1595) 
చెప్పన్నారు గదా! 


సమస్త జీవుల సంయుక్తరూపమే ప్రకృతి ప్రతి జీవుడు తనకు 
ప్రాప్తించిన వృత్తి ధర్మమును నిర్వర్తించుట ద్వారా ప్రకృతిలో తన వంతు 
ధర్మమును నిర్వర్తించుచున్నాడు కావున ప్రతి మానవుడు తాను చేయగలిగిన, 
చేయుచున్న కార్యమును ఈశ్వర ఆరాధనగా చేయుటయే కర్మయోగ 
మనబడును దీనినే స్వావలంబన యోగము అని శ్రీమద్భాగవతంలో అన్నారు 
(3-28-2) 


స్వధర్మాచరణం శక్యావిధర్మాచ్చ నివర్తనం | 
దైవాల్లబ్టేన సంతోష ఆత్మవిచ్చరణార్చనమ్‌ ॥ 


యధాశక్తిగ స్వధర్మమును ఆచరించవలయును ఇతరుల ధర్మమును 
అనుసరించక విడవవలయును లభించిన వస్తువును దైవప్రాప్తమని తృప్తితో 
సంతోషించవలయును ఆత్మజ్ఞానులను అర్బించవలయును 


“స్వకర్మణాతమభ్యర్చ్య (18-46) అనగా స్వధర్మాచరణ ద్వారా 
భగవంతుని ఆరాధించుట ఇదియే గీతా సారాంశముగా చెప్పవలయును 
దీని అర్థము గ్రహించినపుడే సంపూర్ణ ఆత్మార్పణ సాధ్యమగును అది లేనిచో 
కర్మ నిర్వహణయందు “అహంభావము పెరిగి కర్మబంధము ఎర్పడును 

| 


498 అనుష్టాన వేదాంతము 


ఆత్మార్పణ బుద్దితో స్వధర్మాచరణమే ఉత్తమమైనదని చెప్పబడినది ఈ 
ప్రపంచమందు ఒకటి తక్కువ పని మరొకటి ఎక్కువ పని అను సంశయమునకు 
స్థానము లేదు ఇదే భగవద్గీత సందేశము ప్రకృతియందు సమస్త జీవుల 
సమన్వయముండును అది మనకు కనబడదు అది తెలుసుకొనగల్లీనపుడు 
'ఆత్మార్పణ' యననేమిటో బోధపడును దాని ద్వారానే 'ఆత్మానుభూతి' 
కలుగును స్వధర్మము (మన పని) ద్వారానే కర్మయోగము సాధించి 
ఆత్మయోగమును పొందవచ్చును 


గతజన్మ సంస్కారముల వలన పుట్టుకతోనే కొన్ని లక్షణములు 
ఏర్పడును ఆశలు, అభిరుచులు కలుగును వీటినే సైన్సులో జన్యుపరమైన 
స్థితి (Genetic or DNA) అన్నారు _ వురుషప్రయత్నముతో వీటిని 
మార్చుకొనవచ్చును కాని సాధారణముగా అది ఒక పరిధిలో (1౧1) మాత్రమే 
సాధ్యము దానిని సహజ స్వభావము అన్నారు సహజ స్వభావముతోనే 
స్వధర్మమును నిర్వర్తించుచు పరులకు అపకారము జరగకుండునటుల జాగ్రత్త 
వహించవలయును కాని నేటి మానవ జీవితం యాంత్రికమైనది యాంత్రిక 
జీవితమందు అత్మస్వేచ్చ కరువగును స్వధర్మమునందు నిరాశ నిస్పృహ 
ప్రబలును పరుల ధర్మము నందు వాంఛ, ఆకర్షణ కలుగును అది 
స్వార్థమును పెంచును ఆత్మార్పణ బుద్ధితో స్వధర్మమును నెరవేర్చినచో యీ 
ప్రమాదమునకు తావులేదు (wంrk 19 61/౧9) పని యందు ఆరాధనా 
భావమున్నపుడు పనిచేయుట యందు ఆనందము కలుగును వృత్తిపరంగానే 
కాదు కుటుంబపరంగాను, అన్ని కార్యములందు యిది వర్తించును మనము 
చేయు పని ఎంత చిన్నదైనను, దానికి ఆత్మ మూలము అని గ్రహించినపుడే 
అనుభూతి కలుగును సర్వవ్యాపియైన భగవంతుని (“సర్వం ఖల్విదం 
బ్రహ్మ ) సర్వమందు చూచి ఆ అనుభూతి ద్వారా తాను కూడా దైవముగా 
మారవచ్చుననియే గీత యిచ్చు సందేశం ఈ అవకాశము మానవునికి 
నూత్రమే యున్నది తప్పులు చేయటం మానవునికి ఎంత సహజమో వాటిని 


వేదాంతం - కర్మసిద్ధాంతము 4909 


సరిదిద్దుకొనుటకు అంత స్వేచ్చ మానవునకున్నది ఆ స్వేచ్చను వక్రమార్గమున 
పడకుండ సద్వినియోగము చేసుకొనినచో ఆ స్వేచ్చ ఆత్మానుభూతికి 
మార్గమగును మనము చేయు పని నైతికవిలువతో కూడినదై దానిని 
యితరులు అనుసరించినపుడు ఆ నైతిక విలువ ఫలితము మనకు వస్తుంది 
అదే సర్వము నందు భగవంతుని చూచుటకు దోహదపడును 


'సర్వధర్మాన్‌ పరిత్యజ్య (18-66) అనునది ఆత్మొర్పణబుద్దికి 
మార్గముగా గ్రహించవలయును ఇది భక్తి ప్రపత్తికే మార్గము సర్వధర్మములను 
పరిత్యజించమనగా “అహంతో సర్వమునందు పరమాత్మను చూడలేని 
ధర్మములను అనగా కర్మములను పరిత్యజించమని భావము దృశ్యములగు 
వస్తువులే సర్వము అని తలపక 'దృక్‌' (చూచునది) యగు ఆత్మను గ్రహించటమే 
సర్వధర్మాన్‌ పరిత్యజ్య అనుటలోని అంతరార్ధము ధర్మములను పరిత్యజించ 
మనగా ఏ పనిలేకుండ సోమరిగ నుండమని కాదు అంతేకాక ధర్మమును 
వదలి అధర్మ కార్యములు చేయమని కాదు ప్రపత్తి (ఆత్మార్చణ)తో కూడిన 
కర్మయోగము ద్వారా కర్మబంధ విముక్తి కలుగునని చెప్పుటయే “మామేకం 
శరణం వ్రజ, మోక్షయిష్యామి అను గీతావచనములోని భావము జ్ఞానులకు 
అజ్ఞానులకు కూడ యిదే విముక్తి మార్గము జ్ఞానులు అంతర్ముఖులగుటకు, 
అజ్ఞానులు “ఆత్మవత్‌ సర్వభూతాని” జీవులందరు నా తోటివారు అని 
అందరియందు భగవంతుని చూడగలుగుటకు ఇదే మార్గము 


నది ఎంతో దూరము ప్రవహించి చివరకు సముద్రములో కలియును 
ఈ సంగమమే శరణాగతి మన చర్యలు నదీప్రవాహము వంటివి సముద్రమున 
సంగమమగుటకే నది ప్రవహించును ఫలాపేక్ష లేకుండ కర్మయోగము 
సాధించిన అది ఆత్మార్పణమే యగును నది సముద్రములో కలిసినపుడు తన 
స్వభావము కోల్పోయి సముద్ర స్వభావమునే పొందును అయితే నిష్కామకర్మ 
ద్వారా దైవస్వభావముతో మనము ఐక్యత పొందుదుము “కర్తవ్యము 


500 అనుష్టాన వేదాంతము 


నిర్వహింపుము, ఫలితము నీ కొరకే ఆశించకుము” అదే సత్‌చిత ఆనందమునకు 
సోపానము “సత్‌ అనగా సత్యము నిత్యము, శాశ్వతమైన సత్యము అదే 
పరబ్రహ్మము (పరమాత్మ) “చిత్‌” అనగా జ్ఞానము లేక బుద్ధి శాశ్వతమైన 
ఆ పరమాత్మను తెలుసుకొనుటయే ఆ జ్ఞానము అట్టి “చిత్‌ పొందినది 
“ఆనందము అది తాత్కాలికమైన భౌతిక ఆనందము కాదు ఎన్నడు తరగని 
సుఖమును కలిగించునదే ఆ ఆనందము ఆ అనంద స్థితియే బ్రహ్మజ్ఞానము 
ఆ పరబ్రహ్మమే సచ్చిదానందము ఆ బ్రహ్మస్థితిని పొందినవారు కూడ 
సచ్చిదానంద స్వరూపులగుదురు శాశ్వతమైన జ్ఞానమయమైన ఆనందస్థితి 
అది “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అనుటలోని అంతరార్థము 


యిదే 


నిత్యము క్రియలు లేక కార్యములతో నిండి యుండు యీ 
జీవితమును ఒక యానము (యానకము) (11664164గ)) గా గ్రహించినచో కర్మ 
యుక్తమైన జీవితము ద్వారానే పరమార్ధమును గ్రహించగలుగుతాము అనగా 
నిత్యము మనము చేయు కర్మములే కర్మవిముక్తికి మార్గములు అనగా 
మనలను మనమే ఉద్ధరించుకొనవలయును కర్మయుతమైన జీవితము ఒక 
ప్రవాహము ఎత్తుపల్లములను పాటించక నది ప్రవహించి సముద్రమును 
చేరును జీవితము కూడ అంతే కర్మయోగము ద్వారా సర్వమునందు 
భగవంతుని (పరమాత్మ) చూచి ఆత్మయోగ సిద్ధి పొందుటయే జీవితగమ్యము 
అపుడు మనకు మనమే శరణు పాందుదుము మనకు మనమే విముక్తి 
పాందుదుము 


జీవన పర్వాలలో 
పరువాలెన్నో 

మరి పతనాలెన్నో 
నిమ్నోన్నత పరీవాహమే 


వేదాంతం - కర్మసిద్దాంతము 501 


జీవిత స్వారస్యం, 

జీవన తరంగాలలో 

నిమ్నాలే మిన్న 

ఎక్కడో మరి ఉన్నతాలు 
సంగమమే 

వెలుగు చీకటుల సంగమమే 
పరిణామం 

జీవనయాన పరిణామం 


కర్మ యోగమును గురించి భగవద్గీత పరిసమాప్త శ్లోకము (18- 
78)లో అంతర్లీనముగా చెప్పబడినది 


“యత్రయోగేశ్వరః కృష్ణోయత్రపార్గోధనుర్ధరః, 
తత్రశ్రీ ర్విజయోభూతిర్లువా నీతిర్మతిర్మమ' (18-78) 


(యత్ర) ఎచట యోగేశ్వరుడగు కృష్ణుడు ధనుర్ధరుడగు పార్థుడుండునో 
(తత్ర) అచట శ్రీ (సంపద) విజయము, (భూతిః) ఐశ్వర్యము (ధృవా) దృఢమైన 
నీతిః (నీతియు) (ఉండునని) మతిర్మమ (మతిఃమమ), (మమ) నా యొక్క 
(మతిః) అభిప్రాయము 


గీతాబోధ పరిసమాప్తమైన తదుపరి సంజయుడు ధృతరా మునికి తన 
అభిప్రాయముగా చెప్పిన శ్లోకమిది చెప్పినది సంజయుడైనను యిది శ్రీకృష్ణుడు 
చెప్పిన నిష్కామకర్మయోగ సారాంశము 18వ అధ్యాయమే గీతాస్తారాంశమగును 
17వ అధ్యాయము వరకు చెప్పినదంతయు శ్రీకృష్ణుడు తిరిగి చెప్పియున్నాడు 


ధనుర్ధరుడైన పార్గుడు గీతాసారాంశమును గ్రహించిన కర్మయోగి 
(కార్యశూరుడు)కి ప్రతీక ఆ యోగస్థితికి అర్జునుడు చేరుటకు (ప్రేరకుడు అట్టి 
యోగమునకే బాహ్యరూపమైన శ్రీకృష్ణుడు కర్మయోగి, కర్మయోగరూపుడు 


502 అనుష్టాన వేదాంతము 


(పేరకుడు) ఒక్కచోట నున్నపుడు సర్వశుభములు కలుగుననుట అర్జునుడు 
అప్పటి తన స్థితిపై తానే విజయము సాధించెనని భావార్థము (పేరకము ఆత్మ 
అనగా శ్రీకృష్ణుడు మన వెన్నెముక వెంబడి నాడీకేంద్రములు (యోగనాడులు) 
యుండును అదియే మానవుని ప్రజ్ఞకు సాధకము అది దివ్య ప్రజ్ఞపేరకము 
వలన ఉత్తేజము పొందినపుడు, ఆయుధమగును అర్జునుని ధనస్సు దానికి 
ప్రతీక దైవప్రజ్ఞ నరుని ప్రజ్ఞతో కూడినపుడు విజయము తధ్యము కర్మము 
నరుని ప్రజ్ఞ నిష్కామము దైవప్రజ్ఞ రెండును కలిసిన అది నిష్కామకర్మ 
యోగమగును 


నరుని ప్రజ్ఞ శక్తి, దైవజ్ఞ యుక్తియని లోకమాన్య బాలగంగాధరతిలక్‌ 
తన గీతారహస్యమున వ్యాఖ్యానించారు. ఎచట శక్తియుక్తి ఎకీభవించునో 
యచట బుద్ది, సిద్ధి తప్పక యుండును కేవలము శక్తిచేగాని, కేవలము 
యుక్తిచే గాని కార్యము నెరవేరదని గీతారహస్యముగా తిలక్‌ భావించారు 
జరాసంధ వధ సందర్భమును తిలక్‌ మహాశయులు ఉదాహరణగా చెప్పారు 
“అంధం బలం జడం ప్రాహుః' (మహాభారతము సభాపర్వము 20-16) 
బలము గ్రుడ్డిది జడప్రాయమైనది, “ప్రణేతవ్యం విచక్షణైః” (2-20-16) దానికి 
యుక్తిపరుడు మార్గదర్శకుడు కావలయును అని ధర్మరాజు శ్రీకృష్ణునితో 
అనును శ్రీకృష్ణుడు “మయి నీతిర్చలంభీమే” (సభా 20-3) తన యందు నీతి 
(యుక్తి) భీముని యందు బలము యున్నవి యనును యుక్తిచే శ్రీకృష్ణుడు 
జరాసంధుని భీమునిచే వధింపజేయును యోగము అనగా యుక్తి యుక్తికి 
ఈశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధరుడు అనగా యుద్ధము చేయుటకు శక్తిగలవాడు 
శక్రియుక్తుల కలయికయే నిష్కామకర్మకు మార్గము 


నిస్వార్ధ కర్మమే గీతా సారాంశమని మహాత్మాగాంధి కూడ అభిప్రాయ 
పడ్డారు (The Gospel of selfless action) 1930 దండి ఉప్పుసత్యాగ్రహ 
సందర్భమున ఆయన ఉదాత్తమైన అనర్గళమైన భాషణలందు యిలా అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 503 


(Means-end) సాధనము-ఫలితమును గురించి చెప్పుచు సతృలితమునకు 
మూలమైన నీతి, ధర్మములకు శ్రీకృష్ణుని సంకేతముగాను, కుద్దమైన 
సాధనమునకు అర్జునుని ప్రతీకగాను వర్ణించారు మనము ఎంచుకొను 
మార్గము లేక సాధనము స్వచ్చమైనపుడు, నిస్సం శముగా భగవంతుని ఆశీస్సులు 
ఉండును అన్నారు ఈ రెండు కలిసినపుడు విజయము తధ్యము అని 
కర్మయోగ సారాంశముగా చెప్పారు 


దీనిని కర్మయోగ రహస్యము (The secret of Action) గా శ్రీ 
అరవిందులు నిర్వచించారు అరవిందుల దృష్టిలో భగవద్గీత సిద్ధాంత 
గంధము కాదు అది ఒక సమన్వయ గ్రంధము లేక సాధన గ్రంధము కర్మ 
జ్ఞాన, భక్తి యోగముల సమన్వయ ప్రయత్నమే భగవద్గీతా సారాంశము 
అన్నారు కాని కర్మయోగమునకే ఎక్కువ ప్రాధాన్యము యివ్వబడినదని 
అభిప్రాయపడ్డారు. అయినా పరమాత్మతో సమాగమమగుటకు మార్గమునే 
(మోక్షము) సూచించింది అన్నారు ప్రకృతి అంతటా అన్నిటిలోను, అందరిలోను 
అగోచరముగానున్న దైవమును తెలుసుకొనుటయే కాక దివ్యచైతన్యమే (01/106 
Consciousness) అందరికి రావలయునని అరవిందుల ఆశయము మనకు 
నచ్చినది చెయుటయే కర్మయోగం కాదు కేవలం నైతిక ప్రవర్తన కూడ 
కర్మయోగం కాదు దివ్యచైతన్యముతో ఎకమైన స్థితిలో కర్మలు చేయుటయే 
కర్మయోగం అన్నారు కేవలం విధ్యుక్త ధర్మ నిర్వహణ మాత్రమే కర్మయోగం 
కాదు అన్నారు కురుక్షేత్ర యుద్ధము వలెనే జీవితం ఒక యుద్ధరంగం అని 
అరవిందుల అభిప్రాయం అందు సారధి సచివుడు పరమాత్మ తన 
దివ్యచైతన్యమును చేరుటకు మానవులకు తననే ఉదాహరణగా చెప్పుటకు 
తానే మానవ జీవితంలో వ్యక్తమగును దానినే అవతారమన్నారు నిష్కామ 
కర్మ ద్వారా జ్ఞానమును పొందుటయే ఆత్మార్బణకు మార్గమగును అన్నారు 
దివ్యచైతన్యముతో తన చైతన్యం ఎకం చేసి ఆ స్థితిలో కర్మలు చేయుటయే 
కర్మయోగమగును అన్నారు అరవిందుల దృష్టిలో కర్మఫలత్యాగమే ఒక 


504 అనుష్టాన వేదాంతము 


యజ్ఞము తాను కర్తను కాదని తెలుసుకొనుటయే కర్మఫల త్యాగమునకు 
మార్గము గీత కర్మ సన్యాసమును చెప్పలేదు “అహం' నేను అను 
వ్యక్తిత్వమును వదులుకొని తద్వారా పరమాత్మతో ఐక్యత సాధించుటయే 
గీతాసందేశమన్నారు 


బాలగంగాధర తిలక్‌, సర్వేపల్లి రాధాకృష్ణ వంటివారు భగవద్గీతను 
కర్మయోగము ద్వారా నైతిక విలువల సాధనను బోధించిన గ్రంధము అన్నారు 
అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతప్రవక్తలు తమ సిద్దాంతములకనుగుణముగా 
భాష్యము చెప్పారు వర్తమానయుగంలో కొంత మంది విధ్యుక్త ధర్మమును 
ఆచరించుట ద్వారాను, పరోపకారము ద్వారాను కర్మయోగ సాధనయే 
గీతాసందేశమన్నారు అరవిందులు యిందుకు భిన్నమైన వ్యాఖ్య చెప్పారు 
గీత ఆధ్యాత్మిక గ్రంధము అన్నారు నిమ్న స్వభావము నుండి ఉన్నతమైన 
దైవస్వభావము సాధించి తద్వారా మానవాళి అందరిలోను దివ్యచైతన్యం 
ప్రనహించునట్లు చేయుటకు గీత సాధనమార్గము చెప్పిందని అరవిందులు 
వ్యాఖ్యానించారు మానవ జీవితస్థితి, ఉనికిని గురించిన రహస్యమును 
వివరించుటయే గీతాసందేశము అన్నారు అరవిందులు మానవుని స్థితి ప్రకృతి 
యంత్ర సముదాయములో (Machinery of Nature) నొకటి మాత్రమే కాదు 
ప్రకృతి యంత్రసముదాయము ఒక నియమిత చక్రము వంటిది ఎదో 
యుగములోనో లేక అనేక యుగములలోనో ఆత్మ ఆ చక్రములో తగుల్కొని 
యుండుటయే జీవిత స్థితి కాదు జీవించుట కొరకే జీవితము కాదు అది 
దివ్యచైతన్యముతో ఐక్యత కొరకు ఎందుకనగా ఆత్మ పరమాత్మ యందలి 
అంశమే కదా! కర్మము అనునది తనను తాను తెలుసుకొనుటకు, తన స్థితిని 
ఫలము చేయుటకు మరియు తాత్కాలికమైన బాహ్యగోచరమగు కర్మఫలితము 
కొరకే గాక, ఆంతరికమైన దివ్యచైతన్యము కొరకు కూడ అయి యుండవలయును 


అన్నారు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 505 


భగవద్గీత (18-78) శ్రోకమునకు అర్థము చెప్పుచు అద్వైత (భావవాది) 
తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ యిలా అన్నారు యోగము అనగా ధ్యానము 
ద్వారా ఒక దర్శనమును (౪1510౧) పాందగలుగుట మానవుని ఆత్మ 
చైతన్యవంతమై పరమాత్మతో కలిసినపుడు విజయము, సంపద, నీతి, ధర్మము 
తప్పక కలుగును యోగ అనబడు దర్శనమును (౪1510౧) శక్తి అనబడు 
ధనుస్సుతో కలిసినపుడు, యోగమును ఉన్మాదముగా దిగజారకుండగను, శక్తి 
కిరాతకము (క్రొర్యము)గా రూపాందకుండగను జాగ్రత్త వహించవలయునని 
గీతా సందేశము దివ్యత్వములోని అంశములే యోగములు ఆ యోగసాధన 
ద్వారా, ఆత్మార్పణ ద్వారా తన శక్తిని పరమాత్మ సృష్టి ప్రణాళిక (0౦5౧౫6 Plan) 
పురోగతికి దోహదము చేయుచు భగవంతుని తెలుసుకొనవలయునని గీత 
చెప్పుచున్నది ఆధ్యాత్మిక దర్శనము, మానవసేవ నిరంతరం కలిసియే 
ముందుకు సాగవలయును మానవ జీవితములో ద్వివిధమైన ధ్యేయమున్నది 
ఒకటి ఆత్మ పరి పూర్ణత (స్వీయ పరిపూర్ణత) రెండవది సామాజికమైన సామర్థ్యము 
ఉన్నత భావన మరియు సక్రమ కార్యము (high thought and just action) © 
సంయోగమే మానవపరిపూర్ణతకు మార్గము ఇదే నిత్యము జీవితధ్యేయము 
కావలయును అనియే భగవద్గీత సందేశము శ్రీకృష్ణుడు ఆత్మ పరిపూర్ణతకు, 
ఉన్నత భావనకు సంకేతము అర్జునుడు సామాజిక సామర్ధ్యమునకు, సక్రమ 
కార్యశక్తికి ప్రతీక 


ఆత్మార్పణ లేక శరణాగతి యనగా సర్వము దైవమే చేయును అను 
తలంపుతో పురుష ప్రయత్నం వదలివేయమని కాదు సృష్టిలోని ఈశ్వరుని 
ప్రణాళికనూ (011001౧0) విస్మరించరాదు, అటులే సర్వము పురుష ప్రయత్నము 
చేతనే కలుగును అని భ్రమ చెందరాదు అట్టి భ్రమ 'అహం కారమునకు 
దారితీయును ఫలమును భగవంతునికి అర్పించి ప్రతి వ్యక్తి తన కర్తవ్యమును 
పూర్తి చేయవలయును ఈశ్వరకృప యనగా కర్మఖలితమును ఆత్మార్పణ 


506 అనుష్టాన వేదాంతము 


ద్వారా భగవంతునకు వదలినపుడు కార్యము నెరవేర్చుటకు తగిన ప్రేరకము 
ఆంతరికముగా లభించుట అట్టి ఈశ్వరకృప, జీవుని ప్రయత్నము కలిసినపుడు 
లౌకిక జీవితములోను ఆంతరిక జీవితములోను విజయమార్గము ప్రాప్తించును 
సూర్యుని వెలుగు నీటి మీద, అద్దము మిద ప్రతిఫలించును నీరు, అద్దము 
ఎంత స్వచ్చముగా ఉండిన సూర్యుని వెలుగు అంత ప్రతిఫలించును 
కర్మసాధనకు వనరులు (resources) అవసరము వనరులు రెండు విధములు 
ఒకటి బాహ్యమైన భౌతిక వనరులు రెండవది ఆంతరికమైన ఆత్మసంబంధ 
వనరులు ఆత్మార్పణ అనగా శరణాగతి (ప్రపత్తితో గూడిన భక్తి) ద్వారా 
ఆంతరిక వనరులు ఒనగూడును భౌతికమైన బాహ్యవనరులు కార్యసాధనకు 
తోడ్పడును ఆంతరిక వనరులు కార్యసాధనకు సవ్యమైన మార్గము చూపును 


భగవగ్గీతలో చెప్పబడిన జ్ఞాన, కర్మ భక్తియోగములలో పరస్పర 
వైరుధ్యమున్నదని కొంతమంది వాదము జ్ఞాన, కర్మ మార్గములను ఒకటిగా 
చెప్పి భక్తిమార్గము దానికి విరుద్ధముగా నున్నదందురు జ్ఞాన, కర్మమార్గములు 
రెండును కర్మసిద్దాంతమును తమదైన రీతిలో అంగీకరించినవే జ్ఞానమార్గము 
కర్మత్యాగమునకు ప్రాధాన్యము చూపితే, కర్మమార్గము నిష్కామకర్మాచరణకు 
ప్రాధాన్యము నిచ్చినది కాని భక్తిమార్గము ద్వారా కర్మఫలానుభవము నుండి 
విముక్తి పాందవచ్చునని చెప్పబడినది గదా! అది కర్మ సిద్దాంతమునకు 
విరుద్దము గదా! అందురు ఈ విషయము యింతకు ముందు చర్చించబడినది 
వాస్తవమునకు జ్ఞాన కర్మ భక్తి మార్గములు మూడును కర్మసిద్దాంతమునకు 
విరుద్ధములు కావు మానవుడు కర్మలు చేయక తప్పించుకొనలేడు, కర్మఫలము 
అనుభవించకా తప్పదు అనియే గదా భగవద్గీత చెప్పినది అయిన 
గీతాసందేశములో ప్రధానాంశములైన జ్ఞాన, కర్మ, భక్తి మార్గములు కర్మ 
సిద్ధాంతమునకు విరుద్ధము లెట్లగును? 


కర్మ పరిపక్వము చెందునంత వరకు అనుభవించక తప్పదు కర్మ 


వేదాంతం - కర్మసిద్దాంతము 507 


పరిపక్వము లేక కర్మవిపాకము అనగా కర్మఫలమును పూర్తిగా అనుభవించుట 
ద్వారా దాని ప్రభావము నుండి విముక్తి పాందుట-అనుభవించుట ద్వారానే 
కర్మ నుండి విముక్తి కలుగును ఆ విముక్తి సమయమునే కర్మ పరిపక్వము 
లేక కర్మవిపాకము అన్నారు 


పునరపి జననం, పునరపి మరణం అను వలయము నుండి 
విముక్తికి కోరికలను, కర్మలను త్యజించవలయునని తొలితరం ఉపనిషత్తులు 
- బృహిదారణ్యక ఛాందోగ్య, కర, ముండక, ప్రశ్న మొదలగునవి చెప్పినవి 
ఆత్మార్పణతో కూడిన భక్తియే మార్గమని శ్వేతాశ్వతర ఉపనిషత్తు బోధించినది 
ఈ ఉపనిషత్తుల బోధనలను కర్మసిద్దాంతముతో సమన్వయించుటకే భగవద్గీత 
నిష్కామకర్మమును గురించి చెప్పినది అని కొందరి అభిప్రాయము ఇంతియే 
గాక కులధర్మము ననుసరించి చేయవలసిన కర్మములుగా చెప్పబడినవి 
కర్మసిద్ధాంతమును గురించి కొన్ని క్లిష్ట సమస్యలు కలిగించును అని కూడ వారి 
అభిప్రాయం వర్ణములు గుణకర్మములననుసరించి విభజింపబడినవి అని 
భగవద్గీతలో చెప్పబడినది కులములు (02519) వర్ణములు కావు కులమునకు 
అన్వయింపబడిన ఆంగ్ల శబ్దమును అనువాదములో వర్ణమునకు కూడ 
అన్వయించుట వలన ఈ సమస్య ఏర్పడును వర్ణము అనునది గుణకర్మముల 
ననుసరించి అర్హత కలుగుట ద్వారా కలుగును పుట్టుకతో మాత్రమే వచ్చునది 
కాదు వర్ణము అనునది గుణము ద్యారా చేయు కర్మముల ద్వారా 
పొందునది కులమునకు గుణముతో కాని, చేయు కర్మముతో గాని పనిలేదు 
కులము పుట్టుకతోనే ఎర్బడును అన్ని కులముల వారు అన్ని పనులు 
చేయుచున్నారు హిందువుల కొరకు అని భగవద్గీతలో ఎక్కడా చెప్పబడలేదు 
ఉదాహరణకు శూద్రులు అనగా వారొక కులమువారు అని భావము కాదు 
శూద్రుడు అనగా శ్రామికుడు అని అర్థము శరీరము అనబడు సమాజమునకు 
శూద్రుడు పాదము వంటివాడు అనగా శరీరమునకు పాదములు శ్రామికభాగము 
వలె శూద్రుడు సమాజములో శ్రామిక విభాగము వాని శ్రమ ననుసరించి 


508 అనుష్టాన వేదాంతము 


కర్మములుండును అగ్రవర్ణములను సేవించుటయే శూద్రుని కర్మము అని 
భావించుట పూర్తిగా వర్ణాశ్రమములను గూర్చి వక్రభాష్యమే యగును శ్రమ 
అనగా సేవ కాదు అగ్రవర్ణము, నిమ్నవర్ణము అనునది నేటి సమాజములో 
బుద్ధిహీనత వలన కల్పించబడిన బిరుదులు లేక పట్టములు మాత్రమే 
భగవర్గీత ఏ ఒక్కరి కొరకు చెప్పబడినది కాదు అది సర్వప్రాణికోటికి అనగా 
జీవులందరి కొరకు చెప్పబడినది 


భగవర్గీత 18-44, శ్లోకములో చెప్పబడిన “పరిచర్యాత్మకం 
కర్మశూద్రస్యాపి స్వభావజమ్‌' అను వాక్యమునకు మిగిలిన మూడు వర్ణముల 
వారికి సేవచేయటమే (పరిచర్య) శూద్ర న్వభావముగా శబ్టార్థమును 
వ్యాఖ్యానముగా చెప్పుచున్నారు “పరిచర్యాత్మకం' అని చెప్పబడినది గాని 
'అగ్రవర్ణము లుగా” చెప్పబడిన వారికి “పరిచర్య చేయుట అని చెప్పబడలేదు 
“'పరిచర్య' అనగా శ్రామిక జీవనము శూద్రులకు స్వాభావికము అని చెప్పబడినది 
కాని అగ్రవర్ణములకు వారు పరిచర్య చేయుచు దాస్య జీవనము గడపవలెనని 
వ్యాఖ్యానించుట భావ్యము కాదు 


నేటి సమాజంలో శ్రమలేనిది జీవనము లేదు మనము ఎదైన 
దుకాణమునకు (5[00) వెళ్లినపుడు ఆ దుకాణుదారు “మీకు ఎమి సేవ 
చేయుదును "HOw 040 | serve you" అని సంబోధించుట మర్యాద 
లక్షణమైనది ఇచట “ఎమి సేవి అనగా దాస్యము అని భావము కాదు 
'serve' 'సర్వ్‌ అను ఇంగ్లీషు పదమునకు వ్యావహారికముగా 'ఇచ్చు” '8|/6 
అని అర్థముతో ఉపయోగించబడుచున్నది అంతేకాని “ఎమి సేవ చేయుదును” 
అనగా నీచత్వమును లేక అధోస్థాయిని సూచించునది కాదు “పరిచర్య శూద్ర 
స్వభావము’ అనగా శ్రామిక జీవులందరు శూద్రులను అర్థము చెప్పవలయును 
కావున శూద్రవర్ణము ఒక కులము కాదు శ్రమజీవనమును లోకువ భావముతో 
అగౌరవపరచమని భగవర్గీత చెప్పలేదు శామికునికి కూడ ఆత్మగౌరవము, 


వేదాంతం - కర్మసిద్ధాంతము 509 


ఆత్మవిశ్వాసము ఉండును సమాజమునకు వారి అవసరము ఎంతైనా 
యున్నది ప్రతిపనికి దానికి తగిన అవసరము, స్థానము ఎల్లపుడు ఉండును 
(18-45)వ శ్లోకంలో “స్వకర్మ నిరతః సిద్ధిం యధా విందతి” అని చెప్పబడింది 
కదా! ఎవరైనను తన పనియందె (స్వకర్శ నిమగ్నుడై (శ్రద్ధతో చేయుదురో వారు 
సిద్ధిని (విందతి) పొందుదురు అని భగవర్గీత వచనము స్వకర్మ ద్వారానే 
ఆత్మసాక్రాతారమును పొందవచ్చును 


'పరిచారకుడు అనగా చేసిన పనికి భత్యము (1869) పొందువాడు 
భత్యము లేకుండ ఎవరు ఎ పనిచేయుట లేదు గదా! అనగా అందరూ 
శూద్రులే వారు వృత్తి ద్వారా శూద్రులగుదురు అనగా పనికి భత్యము 
తీసుకొనుట వలననే కాని వారు కులశూదులు కారు ఆ విధముగా శ్రామిక 
జీవులందరు శూద్రవర్ణము వారే అగుదురు గుమాస్తాలందరు శూద్రులే 
అగుదురు కావున శ్రమకు జీతము తీసికొనుట తప్పుకాదు, దాని వలన వారికి 
నిమ్నవర్ణము గాదు గుణములననుసరించి కలుగు స్వభావముల ద్వారా 
వర్ణములు ఎర్పడును దాని బట్టి వృత్తులు చేయుదురు అంతేకాని యిందు 
అగ్ర, నీచ అను తారతమ్యము లేదు ఉత్తమమైన చింతన కలవారందరు 
అగ్రవర్ణులే యగుదురు భౌతిక జీవితమునందే అనురక్తి కలిగి స్వార్ధబుద్ధితో 
మెలగువారు శూద్రులే యగుదురు మనో పరిపక్వతననుసరించి వర్ణము 
లేర్పడుచున్నవి శూద్రుని యొక్క ధర్మము కర్మయోగమునకు సమానమైనది 
వైశ్యుని ధర్మము రాజయోగమును పోలియుండును రాజయోగి తన స్వరూపము 
నందలి శక్తిని సేకరించును లౌకిక ప్రపంచమున శక్తికి చిహ్నము ధనము ఆ 
ధనమును వైశ్యుడు సేకరించును క్షత్రియునిది భక్తియోగముగా చెప్పవచ్చును 
సంఘమునందు ప్రీతి కలిగి దాని క్షేమము కొరకే అతడు కృషి చేయును ఇక 
బ్రాహ్మణునిది జ్ఞానయోగము సృష్టినంతటిని బ్రహ్మస్వరూపముగా చూచు 
జ్ఞాని అతడు ఈ నాలుగు యోగములు ఒకని యందే అమరిన యెడల 
అతడు పరిపూర్ణ మానవుడగును అతడు నాలుగు వర్ణ ధర్మములను ఏకము 


510 అనుష్టాన వేదాంతము 


చేయగలవాడగును ఈ నాలుగు వర్ణములు చక్కగా అమరిన సంఘము 
ఉత్తమమైన మానవ సమాజము జ్ఞానియైనవాడు అన్ని వర్ణముల ధర్మములను 
సక్రమముగా నిర్యర్తించగలడు అతడపరిపూర్ణుడైన బ్రాహ్మణుడు మూడు 
వర్ణముల కర్మములను నిర్వర్తించగలవాడు క్షత్రియుడగును రెండు వర్ణముల 
కర్మములు నిర్వర్తించగల సామర్థ్యము మాత్రమే గలవాడు వైశ్యుడగును ఈ 
విధముగ కర్తవ్య నిర్వహణా సామర్ధ్యము (క్రిందకు దిగివచ్చి శ్రామిక కర్మము 
మాత్రమే నిర్వర్తించగలవాడు శూద్రుడగును సత్త రజస్తమోగుణముల 
కలయిక వలన యీ భిన్నత్వము ఎర్పడును సత్త్వగుణము పూర్ణముగా 
గలవాడు జ్ఞానియగును అతడు బ్రాహ్మణుడు ఎక్కువ భాగము సత్త్వగుణము, 
కొంత రజోగుణము గలవాడు క్షత్రియుడు ఎక్కువ రజోగుణము కొంత 
తమోగుణము గలవాడు వైశ్యుడు తమోగుణ ప్రధానుడు శూద్రుడు 
గుణప్రధానముగా వారు చేయు కర్మములుండును దానిననుసరించి వారు 
వృత్తులు చేయుదురు జ్ఞానసంబంధమైన విద్యకు శూద్రులు తగరు అనగా 
వారు తమోగుణ ప్రధానులు కావున మానసికముగా వారు జ్ఞానము గ్రహించగల 
స్థితి యుందుండరు అని భావము సత్త్వగుణ స్పర్శ కలిగినపుడు వారి మనసు 
వికసించును అపుడు వారు అర్హులగుదురు బ్రాహ్మణులుగా చెప్పబడువారిలో 
ఎంతమందిలో సత్త్వగుణ([్రేరిత మానసిక వికాసమున్నదో పరిశీలించినచో 
ఫలితము చాల నిరాశాజనకముగా యుండును వేదమంత్రములు బట్ట 
పెట్టినంత మాత్రమున సత్వగుణరూపమైన మానసికవికాసము రాదు వాస్తవమైన 
బ్రాహ్మణత్వము సిద్ధించదు 


భగవధ్గీత (18-45)లో “స్వకర్మ నిరతః సిద్ధిం యధాదిందతి” అని 
చెప్పబడినది ఇచట స్వకర్మమనగా వర్ణధర్మము ననుసరించి కాకపోయినను, 
తన గుణప్రధానముగా రూపొందిన ప్రవృత్తి (స్వభావము) ననుసరించి 
ఎంచుకొనిన కర్మమును స్వకర్మగా భావించి దానిని నిస్వార్ధముగా కర్తవ్య 
నిర్వహణగా చేసినచో కృతార్భడగును ఆత్మసాధనకు పరిపక్వత పొందుటకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 511 
స్వకర్మమును మార్చవలసిన పనిలేదు 


మనుస్మృతి కూడా కొన్ని సందర్భములలో నిర్ణ్యందముగాను మరికొన్ని 
సందర్భములలో దానికి విరుద్దముగాను వర్ణధర్మములను నిర్వచించినది ఇక 
చట్టములు మనము రూపాందించుకున్నవి అందు చెప్పబడినవి వర్ణములు 
కాదు, కులములు మాత్రమే ఒక కులములో తలిదండ్రులకు జనించిన 
తదుపరి ఆ కులమును మార్చుటకు వీలుపడదు అని చట్టము కుల 
వ్యత్యాసములను తారతమ్యలుగా భావించి పరస్పర వైషమ్యములకు దారి 
తీయనంత వరకు కులముల వలన ప్రమాదము లేదు కులమును మార్చినంత 
మాత్రమున ఆ వ్యక్తి గుణకర్మములు మారవు సామాజికముగా కులము 
ననుసరించి కొన్ని కట్టుబాట్లు, ఆచారములు, సంప్రదాయములుండును 
అవి బాహ్య లౌకికములు మాత్రమే ఈ కట్టుబాట్లు, ఆచారములు, వర్ణాశ్రమ 
ధర్మములకు, కర్మములకు సంబంధించినవి కావు సత్త్వరజస్తమోగుణములే 
వర్ణములకు ప్రధానము వాని ననుసరించియే కర్మములు ఏర్పడును 


ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మసూత్రములు బ్రహ్మసూత్ర 
సారాంశము భగవద్గీత గీతావచనమే ఆధ్యాత్మికముగా జ్ఞానసాధనకు 
ఆరోహణలో అంతిమ సోపానము, జ్ఞాన సర్వస్వము అందు చెప్పబడినదే 
ఆధికారికముగా తుదివచనముగా గ్రహించుట నేటి సమాజమునకు ఉత్తమము 


ఇక ధర్మసూత్రములు, గృహ్యసూత్రములు, స్మృతులు ఇవి 
మతసంబంధమైన కర్మకాండలకు, లౌకిక ఆచారములకు సంబంధించినవి 
ఆధ్యాత్మికముగా మార్గదర్శకములు కావు ఇందు వర్ణములను గురించి 
నిశితముగా నిన్దేశించబడి యుండవచ్చును కాని ధర్మనిర్ణయము కాలమును 
బట్టి జరుగుచున్నది. గృహ్యనసూత్రములు, ధర్మసూత్రములు ఆయా 
కాలానుగుణముగా నిర్ణయించబడినవి ఈ సూత్రములు శంకరభాష్యములో 
(బ్రహ్మసూత్రభాష్యము) సందర్భానుసారముగా ఉదహరింపబడినవి స్మృతి 


512 అనుష్టాన వేదాంతము 


ప్రమాణంగా ఉదహరించారు అయితే కేవలం సంప్రదాయం మీద ఆధారపడి 
ఉన్న నిర్ణయములను మార్చుకొనవలసి యున్నది ఎందువలననగా 
మతమునకు, ధర్మనునకు సమాజములోని అన్ని వర్గాలతోను, మానవ 
మాత్రులందరితోను దేశకాల పరిస్థితులపై ఆధారపడినట్టి సంబంధం ఉండి 
తీరాలి మానవ ఆత్మకు కలుగుచున్న ప్రమాదమును మతం, ధర్మం 
గుర్తించాలి, లేనిచో వాటి మనుగడకే ప్రమాదం వాటిల్లును ఈ గుర్తింపే 
భగవర్గీత కలిగించును భగవద్గీత స్పృతులకు, సూత్రములకు అతీతమైనది 
గీతావచనము ఆధ్యాత్మిక జ్ఞానసర్వస్వము, తుదివచనము 


పూర్వ సూత్రములను వల్లెవేసినంత మాత్రమున సరిపోదు దేశకాల 
పరిస్థితులను బట్టి ధర్మనిర్ణయము చేయకలిగియుండాలి భగవద్గీత 
కాలానుగతధర్మములకు సూత్రములకు అతీతమైనది అందువలన కొన్ని 
గతకాల ధర్మసూత్రములు భగవద్గీతకు భిన్నముగా కన్పడవచ్చును కాని 
భగవద్గీత సార్వజనీనము, సర్వకాలములకు చెందినది బ్రహ్మసూత్రభాష్య 
(అధ్యాయం 3, పాదం 1, సూత్రం 25) యజ్ఞములలో పశుహింసను గురించి 
చెప్పు సందర్భమున శంకర భగవత్పాదులు ఇలా అన్నారు “దేశకాల 
నిమిత్తములను బట్టి ఒకప్పుడు ధర్మమైనదే అందుకు భిన్నమైన దేశకాల 
పరిస్థితులలో అధర్మమవుతుంది కాబట్టి శాస్త్రజ్ఞానం వలన మాత్రమే ధర్మాధర్మ 
విజ్ఞానం కలుగుతుంది. శంకరులు చెప్పినట్లు ధర్మశాస్త్ర మనేది దేశకాల 
నిమిత్తముల ననుసరించి ధర్మాధర్మ విజ్ఞానమును కలిగించాలి 


సంప్రదాయమునునది కాలంతో రాజీపడాలి పడకపోతే సంప్ర 
దాయానికే నష్టము కాలం ఆగదు శూద్రులకు, స్రీలకు బ్రహ్మవిద్యాధికారం, 
వేదాధ్యయనాధికారం, ఉపనయనాధికారం మొదలగు అనేక విషయాలు 
కాలక్రమేణ పునఃపరిశీలనాంశములైనవి అస్పృశ్యత, స్తీ విద్య, బాల్య 
వివాహములు, వృద్ధవివాహములు, దేశాంతర యానము వంటి అనేక 


వేదాంతం - కర్మసిద్దాంతము 513 


విషయములలో సంప్రదాయవాదులు, సంప్రదాయ పరిరక్షకులు కూడ రాజీపడి 
తలవంచవలసి వచ్చింది. చారిత్రకమైన ఈ వాస్తవమును చూస్తూ కూడ 
“మేము ఒప్పుకోము" అను మూర్భులైన సంప్రదాయవాదులను గురించి 
జాలిపడటం తప్ప చేయవలసినది, చేయగలిగినది ఏమియును లేదు 


ఈ సందర్భములో కొన్ని ధర్మసూత్రములను (గౌతమ ధర్మసూత్రముల 
వంటివి), బ్రహ్మసూత్ర శంకర భాష్యమును (1-3-38) ఉదహరించి 
వేదమంత్రములను శూద్రుడు వినటం జరిగినపుడు అతని చెవుల యందు 
సీసము కరిగించి పోయవలయునని చెప్పబడినదని శూద్రవర్ణమును గురించి 
విపరీత భాష్యము చెప్పువారు కూడ ఉన్నారు బ్రహ్మసూత్రములలో 
ప్రధమాధ్యాయములో తృతీయ పాదమందు అపశూద్రాధికరణమందు ఈ 
విషయము చర్చించబడినది కర్మ సిద్ధాంతము - వేదాంతమును గురించిన 
సందర్భములో యీ విషయము కొంత తెలిసికొనవలసి యున్నది 


మానవులకు, దేవతలకు బ్రహ్మవిద్యాధికారమున్నదని చెప్పబడింది 
(బ్రహ్మసూత్రము 1-3-34-*38) మానవులందు ద్విజులకు మాత్రమే యీ 
అధికారమున్నది, శూద్రులకు లేదన్నారు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులను మాత్రమే 
ద్విజులు అన్నారు ద్విజులనగా రెండవసారి జన్మించినవారు అని అర్థము 
ఉపనయనము ద్వారా ఈ జన్మ కలుగును అన్నారు బ్రహ్మసూత్రములను 
గురించి చెప్పునపుడు స్వంత అభిప్రాయములను చొప్పించగలుగునంతటి 
ఉదాత్తుడను కాను నేను అయినను యీ రచన బ్రహ్మసూత్రభాష్యము 
కానందున, అందలి అపశూద్రాధికరణములోని కొన్ని విషయములతో వర్తమాన 
సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విభేదించుటకు సాహసించు 
చున్నాను 


ఇదే సందర్భములో స్రీలకు ఉపనయనార్హత వేదాధ్యయనార్హత 
లేవు కాబట్టి వారికి బ్రహ్మవిద్యార్హత లేదు అని వాదించువారితో కూడ 


514 అనుష్టాన వేదాంతము 


విభేదించక తప్పదు శూద్రులకు అర్హత లేదు అని చెప్పుటకు అపశూద్రాది 
కరణమును ఉదహరిస్తున్నారు శూద్రునకు సైతం బ్రహ్మవిద్యాధికారం 
ఉన్నదా? అను విషయమును గురించి అట్టి అధికారము శూద్రునకు లేదు అని 
చెప్పుటకు ఈ అధికరణములో ఛాందోగ్య ఉపనిషత్తులోని జానశృ్శతి-రైక్వుని 
కధను (నాల్గవ అధ్యాయము, మొదటి, రెండవ ఖండములు) ఉదహరించారు 
జానశృ్ళతి అను రాజు గొప్ప కీర్తిమంతుడు కాని అతడు రైక్వుడు అను బుషి 
అంత బ్రహ్మజ్ఞాని కాడు ఆ విషయము అతనికి తెలియజేసి అతడు 
బ్రహ్మవిద్యను రైక్వని దగ్గర పొందునట్లు చేయవలెనని దేవతలు రెండహంసల 
రూపమున వచ్చి జానశ్ళ్శతికి వినబడునట్లు సంభాషంచుచు జానశ్రుతి రైక్వుని 
వలె తేజశ్ళాలి కాదు అనును అది విని జానళ్ళతి తన అల్పత్వమును గ్రహించి, 
రైక్వుడు ఎక్కడున్నది తన సారధి ద్వారా తెలిసికొని ఆయన వద్దకు 
బ్రహ్మవిద్యార్దనకై వెడలును అప్పుడు జానశళ్ళతి మిక్కిలి విచారముతో 
నుండెను జానశ్ళ్శతి ఆ మహర్షికి ఎంతో ధనము, గోవులను, హారములను 
బహూకరించ ప్రయత్నించును కాని వాటిని ఆ మహర్షి నిరాకరించి “ఓ 
శూద్రుడా! నీ గోవులు, ధనము, హారములు నీ వద్దనే ఉంచుకొనుము” అని 
అనును ఇదియే ఈ అధికరణములోని ప్రధాన విషయము “తిరిగి రాజు 
మరికొన్ని ఆవులను, హారములను, తన కుమార్తెలలో ఒకరిని అతనికి భార్యగాను 
సమర్పించును ఆ మహర్షి తృప్తిచెంది ఆ రాజుకు ఉపదేశము చేసెను 
జానశృతిని శూద్రుడా! అని సంబోధించి చివరకు బ్రహ్మవిద్యను 
మహర్షి ఉపదేశించాడు కాబట్టి శూద్రులకు కూడ బ్రహ్మవిద్యాధికారం 
ఉన్నదని కొందరు వాదించారు కాని జానశృతి శూద్రుడు కాడు క్షత్రియుడు 
ఇచట శూద్ర అను శబ్దము మామూలు రూఢార్ధములో వాడబడలేదు, 
విచారముతో వచ్చినవాడు అనువ్యుత్పత్తి అర్థంలో ప్రయోగించబడింది అని 
బ్రహ్మసూత్రకర్త వ్యాఖ్యానించారు జానశృతి క్షత్రియుడు, ఉపనయనాధికారం 
ఉన్నది కాబట్టి బ్రహ్మవిద్యాధికారం ఉన్నది అన్నారు శూదద్రునకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 515 


ఉపనయనాధికారం వేదు కాబట్టి వేదాధ్యయినాధికారం లేదు అన్నారు 
ఉపనయన సంస్కారము లేనందువలన అతనికి పాపము రాదు అని కూడ 
నిర్ణయించారు 


అదే అధికరణములో (1-3-37)లో గౌతముని వంటి మహర్షులు 
బ్రహ్మవిద్యోపదేశమునకు ముందు విద్యార్ధి శూద్రుడు కాదు అని నిర్ణయించుకుని 
అటు తరువాతనే ఉపదేశం చేశారు కావున హద్రునకు ఉపనయనము లేదు 
కాబట్టీ వేదాధ్యయనము లేదు అన్నారు 


ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో నాల్లవ అధ్యాయం నాల్గవ 
ఖండములోని జాబాలసత్యకాముని కధకు సంబంధించినది సత్యకాముడు 
జాబాల పుత్రుడు తన జాతి (గోత్రము) అతనికి తెలియదు సత్యకాముడు 
గురుశుశ్రూష ద్వారా బ్రహ్మవిద్యార్దనక్ర గౌతముని వద్దకు వెళ్ళును గౌతముడు 
అడిగగా తాను జాబాల సత్యకాముడనని, తన గోత్రము (జాతి) తెలియదని 
చెప్పును అతడు చెప్పిన యదార్ధమునకు సంతసించి సత్యభాషణం అనగా 
సత్వగుణం బ్రాహ్మణధర్మం కాబట్టి సత్యకాముడు శూద్రుడు కాదని నిర్ణయించి 
గౌతముడు అతనికి బ్రాహ్మణోచితమైన ఉపనయన సంస్కారము చేయును 
ఉపనయనం చేసి బ్రహ్మవిద్యోపదేశం చేయవలయును కాన ఉపనయానా 
ధికారం లేని శూద్రులకు బ్రహ్మవిద్యాధికారం లేదు వేదములను వినుట కాని, 
అధ్యయనము కాని, అనుష్టానము గాని, అర్ధజ్ఞానము గాని హద్రులకు 
నిషేధింపబడినది అన్నారు (1-3-38 బ్రహ్మసూత్రములు) 


ఉపనయనార్హత శూద్రునకు లేదు శూద్రుడని నిర్ణయించుట 
ధర్మము (గుణము,ను బట్టియా లేక పుట్టుకను బట్టియా? ఇది నిరంతరము 
ఉండునట్టిది, సమాధానము లేనట్టిది అయిన ప్రశ్న గౌతమునకు సత్యకాముని 
పుట్టుక తెలియదు గుణమును బట్టి సత్యకాముని శూద్రుడు కాదని 
గౌతముడు నిర్ణయించుకున్నాడు ఉపనయనము చేశాడు కావున శూద్రత్వము 


516 అనుష్టాన వేదాంతము 


లేదు కాబట్టి శూద్రుడు కాదని నిర్ణయించుకున్నాడని చెప్పవలసి యుండును 
శూద్రత్వము అంటే ఎమిటి? శూద్రత్వము తమోగుణ ప్రధానము తమోగుణము 
వలన బుద్ధి వికసించదు బుద్ధివికాసము లేనిది బ్రహ్మవిద్యార్హత రాదు నేటి 
బ్రాహ్మణులలో ఎంతమందికి బ్రహ్మవిద్యోపదేశమునకు తగిన బుద్ధివికాస 
మున్నదో వారికి ఎపుడో ఒకప్పుడు ఉపనయనము చేసినంత మాత్రమున 
బ్రాహ్మణత్వము వచ్చునా? రాదు ఇక్కడ మరొక ప్రశ్న ఉదయించును 
ఉపనయనము లేనిది వేదాధ్యయనార్హత లేదు అన్నారు గాదా! మరి ఎంతో 
మంది ఉపనయనము లేనివారు భారతీయులు, ఎంతో మంది పాశ్చాత్యులు 
గూడ వేదములను చదివి, వ్యాఖ్యానించి గ్రంధాలు రచించారు గదా! వారికి 
అర్హత ఎక్కడిది వారికి ఉపనయనము లేదు కాబట్టి అర్హత లేదు వాస్తవమే 
వారిది వేదాధ్యయనము కాదు వేదపరనము, దానిపై పరిశోధన మాత్రమే 
దానికి ఉపనయనముతో పనిలేదు ఉపనయనానంతరము గురుముఖముగా 
మాత్రమే వేదాధ్యయనము జరగవలెను అపశూద్రాధికరణము ప్రసంగవశాత్తు 
చెప్పటం జరిగినది అని బ్రహ్మసూత్రకర్త అన్నారు కర్మసిద్దాంతసారమైన 
కర్మయోగమునకు మూలమైన బ్రహ్మవిద్యాధికారము గురించి నేటి 
పరిస్థితులకనుగుణముగా ప్రసంగవశాత్తు మనము కూడ తెలుసుకొనవలసి 
యున్నది 


బ్రహ్మసూత్రములలో (1-3-38) చెప్పినట్లు ఉపనయనాధికారము 
లేని శూద్రులు వేదములు వినకూడదు, అధ్యయనము చేయకూడదు, 
అనుష్టానము చేయకూడదు అన్నారు కాని నేడు ఆ నిషేధము ఆచరణ 
యోగ్యముగా కనబడుట లేదు గదా! అలా అంటే ఇది కలియుగం, ధర్మం 
దిగజారిపోయింది అని వాపోతారు సంప్రదాయవాదులు కాని బ్రహ్మ 
సూత్రములలో (3-1-25) దేశకాల పరిస్థితులను బట్టి ఒకప్పుడు ధర్మమైనదే, 
అందుకు భిన్నమైన దేశకాల పరిస్థితులందు అధర్మం కావచ్చు అన్నారు నేడు 
సినిమాల్లోను, సినిమా ముహూర్తాలకు, దేవాలయాలలోను, వేదోద్దరణ పేరుతో 


వేదాంతం - కర్మసిద్దాంతము 517 


వేదసభలలోను, రాజకీయ నాయకుల వేడుకలలోను, వేదఘోష జరుగుచున్నది 
కదా అది వినువారిలో ఎందరో ఉపనయనాధికారము లేని వారుంటారు 
వారందరి చెవులలో సీసం పోయటం సాధ్యమా? 


సందర్భం వచ్చింది కాబట్టి నేడు హిందూ సమాజమును పట్టి పీడిస్తూ 
దానిని నిర్వీర్యం చేస్తున్న ఈర్యాద్వేషాలనబడు నిరంతర జాడ్యములను 
రూపుమాపుటకు కాలమును బట్టి నేడు వచ్చిన మార్పులను తెలుసుకొనవలసిన 
అవసరమున్నది అని చెప్పవలసియున్నది 


ఉపనయన యోగ్యత లేనివారు వేదపరనము చేయకూడదు, 
వినకూడదు అన్నారు కాని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ప్రవచనము 
ఇందుకు భిన్నముగా మారిన కాలపరిస్థితుల కనుగుణముగా నున్నది 
వేదమంత్రాలను విన్న పశు, పక్ష్య, కీటకాదులకు కూడ భవిష్య జన్మలందు 
మార్పులు కలుగును అన్నారు స్వామి భగవంతుని రూపమునే వేదముగా 
భావించి వేదపరనం వింటేనే పాపాలు తొలగి శుభములు సంప్రాప్తించును 
అన్నారు 

అందువలన మారిన కాలపరిస్థితులను అర్థం చేసుకుని ద్విజుడు, 
శూద్రుడు, ఉపనయనము అను పదముల పూర్వాపర స్వరూపాలను, వాటి 
అర్థ, ప్రయోజనాలను గ్రహించవలసియున్నది మనమే సృష్టించుకున్న 
లెక్కకు మించిన కులాల వలన, యితర అనేక కారణముల వలన మన 
దేశంలో అనైక్యత ఏర్పడి అసూయ, ద్వేషము అను జాడ్యము ప్రబలి వాటికి 
స్వార్థం తోడై కర్మయోగం, నిష్కామకర్మ ఆకాశపుష్పముల వలె అందక 
అనుభవంలోకి రావటం లేదు ఈనాడు రేడియో, టివి, పత్రికల ద్వారా 
ఆధ్యాత్మిక ప్రచారం జరుగుచున్నది మంచిదే కాని వాటి ప్రయోజనం ఎపుడు 
వస్తుంది? అవి కూడా కాలక్షేప కార్యక్రమాలగానే భావించినంత కాలం 
సమాజమునకు పట్టిన కుల, జాతి, మత జాడ్యములు, నశించవు, మానసిక 


518 అనుష్టాన వేదాంతము 


వికాసము రాదు అది రానంత వరకు కర్మయోగ సాఫల్యము, నిష్కామకర్మ 
అనుభవములోనికి రావు అందువలన బ్రహ్మజ్ఞాన విచారణ కంటే గుణకర్మముల 
వలన ఎర్పడు అన్ని వర్ణముల ఐక్యత సాధించవలసియున్నది వర్ణముల 
అంతరార్థము గ్రహించినపుడే ఈ ఐక్యత సాధ్యమగును అది లేనపుడు 
శాస్త్రవిచారణ, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ధర్మబోధలు నిరర్ధకములగును దాన్ని 
గురించి చర్చించుటలోను, మన తప్పును మనం తెలుసుకొనటంలోను దోషం 
లేదు 


ఉపనయనం అనునది ఒక సంస్కారము ఎదో ఒక రూపమున ఈ 
సంస్కారము అన్ని జాతులలోను, అన్ని మతములలోను కనుపించును 
సమాజంలో మతపరంగా, సాంస్కృతికంగా తన కర్తవ్యము నిర్వర్తించుటకు 
బాల్యావస్థ నుండి బయటపడుతున్న ఒక వ్యక్తికి చేయబడు కర్మయే ఇది 
హిందువుల ఉపనయనం, క్రైస్తవుల బాష్టిజమ్‌, పారశీకుల నూతన జన్మ 
సంస్కారం, కొన్ని మతముల వారు చేయు అంగఛేదనం, మరికొన్ని 
మతములవారు చేయు ధైర్యసాహస పరీక్షలు ఇటువంటి సంస్కారములే 
స్రీలకు కూడా యిటువంటివే మరొక రూపంలో కొన్ని సంస్కారములున్నాయి 


ఇక్కడ చర్చనీయాంశం హైందవుల ఉపనయన సంస్కారం 
ఉపనయనం రెండవ జన్మ వంటిది అది అయ్యేంత వరకు వ్యక్తి ద్విజుడు 
కాడు ఉపనయనమే ద్విజుడగుటకు ఒక అర్హత కాబట్టి ద్విజత్వం జన్మతో 
వచ్చునది కాదు గదా! ఉపనయనం కానివాడిని “వ్రాత్యుడు” అన్నారు 
ఉపనయనం తరువాతనే వేదాధ్యయనమునకు అర్హత వన్తుంది 
వేదాధ్యయనమునకు ఈ అర్హత తప్పనిసరి అనగా వేదాధ్యయనం అవసరం 
లేనపుడు ఫలానా కులంలో పుట్టిన ప్రతి ఒక్కనికి ఈ సంస్కారం అవసరం 
లేదని అర్థం వస్తుంది కదా! అలా అర్థం తీసుకుంటే ఉపనయన సంస్కారమునకు 
విలువయే యుండదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 519 


అసలు ఈ ఉపనయన సంస్కారం ఎప్పటి నుండి ప్రారంభమైనదో 
సరిగా తెలియదు బుగ్వేదకాలం నాటి ఈ సంస్కారం యీనాడు జరుగుచున్న 
సంస్కార రూపంలో లేదు బ్రహ్మచర్యమే ఉపనయనము అని అర్థం 
వచ్చేటట్లు ఒకటి రెండు చోట్ల చెప్పినట్లు కనబడుతుంది అంటే దానిని ఒక 
సంస్కారముగా పరిగణించలేదేమో అనిపిస్తుంది కాని అధర్యవేదకాలమునాటికి 
దానికి ఒక సంస్కారరూపం వచ్చినట్లుగా కనబడుతుంది ఈ కాలంలో 
విద్యార్థియెన బ్రహ్మచారిని ఆచార్యుడు మూడు రాత్రులు తన గర్భంలో 
పెట్టుకొని కాపాడుతాడు అని చరిత్ర చెప్తోంది దీనిని చూడటానికి దేవతలు 
కూడ వచ్చేవారట దీనినే ద్వితీయజన్మ అన్నారు 


“ఆచార్యం ఉపనయమానోబ్రహ్మచారిణం కృణుతే గర్భమన్తః" 
(అధర్వవేదం 11-5-3) 


“ఈ విశాలమైన పృధివి, ఆకాశం అటువంటి బ్రహ్మచారికి భిక్షగా 
లభించాయి” (అధర్వవేదం 11-5-9) 


“కడుపులో పెట్టుకొని కాపాడటం ఈనాడు కూడా అంటుంటాం 
అంటే రక్షణ కలిగిస్తామని గాఢంగా చెప్పటమన్నమాట మాతృగర్భం నుండి 
జన్మించిన తరువాత యీ విధముగా గురుగర్భము నుండి జనించటమే 
ద్వితీయజన్మ అంటే అది శబ్దార్థము కాదు భావార్థము మాత్రమే ఎదైనా 
ప్రమాదము జరిగో లేక ప్రమాదకరమైన అనారోగ్యము నుండో కోలుకున్నపుడు 
ఆ వ్యక్తి పునర్జన్మ పొందాడు అంటారు అది నిజంగా పునర్జన్మ కాదు గదా! 
పునర్జన్మ వంటిది అని భావార్థం అలాగే గురువు “బ్రహ్మచారిణంకృణుతే 
గర్భమన్తః” అనగా పరిణామార్థకముగానే గ్రహించవలయుననిపించును 


కృణుః = చిత్తరువు వ్రాయువాడు, అన్త = ఆ సమయమున లేక, 
అన్తర్థా = కప్పుట లేక లోపల “గర్భము లోపల 


520 అనుష్టాన వేదాంతము 


అనగా యీనాడు కూడ బ్రహోపదేశ సమయములో ఆచార్యుడు వటువును 
దగ్గరకు తీసుకుని పైన ఒక వస్త్రము కప్పుకుని ఉపదేశము చేయును 
కడుపులో పెట్టుకొని (కృణుతే గర్భమన్తః) అనుటలోని భావార్థము ఇదే 
కావచ్చును 


శతపధ బ్రాహ్మణమును చూచినచో బ్రాహ్మణముల కాలమునకు 
(వేదవాజ్ఞ్మయ పరిణామదశలు) ఉపనయనము ఒక స్థిరమైన కర్మకాండగా 
రూపాందినట్లు తెలియుచున్నది ఆనాడు ఆచారం భిన్నంగా ఉండేది 
బ్రహ్మచారి గురువు వద్దకు వెళ్ళేవాడు గురువు అతనిని పరీక్షించి అర్హత 
నిర్ణయించుకొని దీక్షను ఇచ్చేవాడు కాలక్రమేణ గురువు స్థానమును తండ్రి 
ఆక్రమించి కుమారునికి బ్రహ్మోపదేశం ఇవ్వటం ప్రారంభమైంది ఇది 
స్పష్టముగా ఎపుడు ప్రారంభమైందో చెప్పటం సాధ్యం కాదు ఇదే అటుపై ఒక 
ఆచారంగా రూపొందింది 


అటుపై తదనంతర కాలములో బహుశా ఉపనిషత్తుల కాలములో 
గాయత్రి మంత్రోపదేశము ఉపనయన సంస్కారములో భాగమైంది ఈ 
కాలము నాటికి ఉపనయన కర్మకాండలో యజ్ఞోపవీతధారణ ఉన్నట్లు 
స్పష్టముగా తెలియదు కాని గృహ్యసూత్రకాలము నాటికి మాత్రము 
యజ్ఞోపవీతధారణ ఉపనయన సంస్కారములో ఒక భాగంగా ఏర్పడిందని 
స్పష్టముగా తెలియుచున్నది ప్రాచీనకాలంలో యజ్ఞసమయంలో ఉత్తరీయం 
ధరించేవారట ఆ ఉత్తరీయం స్థానంలో యజ్ఞోపవీతం వచ్చి ఉండవచ్చునని 
గృహ్యసూత్రముల ద్వారా తెలుస్తోంది 


“యజ్ఞోపవీతం కురుతే సూత్రంవస్త్రం కుశరజ్జుంవేలి” 
(గోభిలగృహ్యసూకత్రం) 
“అజినముత్తరయా” (ఆపస్తమృగృహ్యసూత్రం, దశమ ఖండం, 
11వ సూత్రం) 


వేదాంతం - కర్మసిద్దాంతము 521 


అజినం = జందెముగా చేయబడిన ఇర్రి (జింక) చర్మమును, 
ఉత్తరయా = ఉత్తరీయము వలె “మిత్రస్య' అను మంత్రముచే వటువుచే 
ఆచార్యుడు ధరింపజేయును జింక చర్మమును చివరలు అతికి యుండునట్లు 
మధ్య కోసి జందెముగా ధరింపజేయుదురు ఉత్తరీయము స్థానములో ఇర్రి 
చర్మ జందెమును ధరింపజేయుదురు స్నాతకవ్రత పర్యంతము దీనిని 
ధరించుట ఆచరణ అయి యున్నది అది కూడ మార్పు చెంది చిన్న జింక 
చర్మపు ముక్కను జందెమునకే కడుతున్నారు అది కూడ ఉపాకర్మలో 
తీసివేస్తున్నారు 


కాలక్రమేణ అనేక మార్పులకు లోనై యజ్ఞోపవీతం ఈనాడు ఇంత 
ప్రాధాన్యం పొందుతుందని బహుశా ఆనాడు ఎవరూ ఊహించి యుండరు 
యాజ్ఞవల్క్య స్కృతి, ఆపస్తంబధఠ్మసూత్రములను బట్టి ఉపనయనం కేవలం 
వేదాధ్యయనమునకు అర్హతకై ఏర్పడినట్లు తెలియును సూత్రకాలము నాటికి 
ఈ సంస్కారం సమాజంలో బాగా స్థిరపడింది జన్మచేత ద్విజుడు అయిన 
ప్రతివానికి వేదాధ్యయనం చేసినా చేయకపోయినను ఉపనయనం తప్పనిసరి 
సంస్కారంగా స్థిరపడిపోయింది అది యింకా దిగజారి క్రీణదశకు చేరి బ్రహ్మ 
క్షత్రియ వైశ్యజాతులకు విధింపబడిన వయస్సు పరిమితిని కూడ విస్మరించి 
వివాహమునకు ముందు తప్పనిసరిగా జరిగే లాంఛన సంస్కారముగా 
తయారైంది వటువు ముప్పది సంవత్సరములు దాటిన పసివాడు కాగా 
కేశవనామాలు కూడా రాని పితృదేవుడు ఆచార్యత్వము పొంది బ్రహ్మోపదేశము 
చేస్తాడు అతడిది ఏమీ లేదనుకోండి పురోహితుడు చెప్పినదాన్ని అప్పచెప్తాడు 
ఉదయం ఉపనయనం, ఒక గంట తరువాత స్నాతకం, మిట్టమధ్యాహ్నం పెళ్ళి, 
రాత్రికి గర్భాదానం ఇవి వరుసగా జరుగుతాయి తరువాత రోజున అమెరికా 
ప్రయాణం ఇది నేటి ఉపనయన సంస్కారం యొక్క పరిస్థితి ఇది ఎ ఒక్కరిని 
నిందించటం కొరకు చెప్పింది కాదు నేటి సామాజిక పరిస్థితులు అలా 
ఉన్నాయి కాని అట్టి ఉపనయనం ద్వారా ద్విజత్వం వస్తుందని, దాని ద్వారా 


522 అనుష్టాన వేదాంతము 


వర్ణాధిక్యత కలుగుతుందని గర్వించటం మాత్రం హాస్యాస్పదము అంతేకాదు 
సామాజికపరంగా నేరం కూడా అవుతుంది 


ఆనాటి బుష్యాశ్రమములు స్వయం పోషకములుగా ఉండేవి 
ఇంకా రాజపోషణ కూడా ఉండేది అందువలన బుషులు వేదాధ్యయనమునకు 
అర్హులైనవారిని అనగా తగిన బుద్ధి వికాసము గల విద్యార్థులను చేరదీసి 
ఉపనయనము చేసి వేదాధ్యయనమునకు సిద్ధము చేసేవారు అవి నిత్యము 
వేదనాదము ప్రతిధ్వనించు గురుకులములు అది ఆనాటి మాట విద్యాదానము 
అత్యున్నతమైనది అందువలన అది అపాత్రుల పాలుకాకుండ జాగ్రత్త 
పడెడివారు కాలం మారింది పరిస్థితులు మారినై ఆ గురుకులములు లేవు 
పాత్ర, అపాత్ర విచక్షణ లేదు బుద్దివికాసము అనేది నిఘంటుపదముగా 
(01000౧20) మిగిలిపోయింది వర్ణములు శతాధిక కులములుగా మార్పుచెంది, 
అందును వర్గములేర్చడి వైషమ్యాలు పెరిగి వృత్తి కొరకు లేక ఉద్యోగము 
కొరకు కులముతో పనిలేకుండ పొట్ట చేతబట్టుకొని దేశవిదేశములలో తిరగటం, 
అటుపై స్థిరపడటం జరుగుతోంది ఈ పరిస్థితులలో 'ద్విజత్వము' అర్థశూన్యమై 
ఉపనయనము వివాహమునకు అర్హత లేక లైసెన్సు (qUalIfIcation) గా 
తయారైంది వాస్తవమునకు ఉపనయనమునకు వివాహమునకు సంబంధము 
లేదు ఉపనయనము వేదాధ్యయనమునకు నిర్ణయించబడిన అర్హత అట్టి 
అర్హత పొంది అధ్యయనము పూర్తి చేసి ఇక గృహస్థాశ్రమమునకై గురువు 
అనుజ్ఞ పొందెడివారు అదియే స్నాతక వ్రతము ఆ వ్రతము చేసి గురువు 
అధ్యయనము పూర్తి అయినది అని ప్రకటించి వివాహము చేసికొనుటకు 
విద్యార్థికి అనుజ్ఞ యిచ్చెడివాడు ఇది ఉపనయన కర్మకాండను పోలియుండును 
ఈనాడు వివాహమునకు ముందు పెండ్లి కుమారునకు స్నాతకవ్రతము 
చేస్తున్నారు. ఎందుకొరకు ఉపనయనం కర్మకాండ ఎర్పడిందో అది 
నశించినపుడు, స్నాతకవ్రతం ఎలాగూ చేస్తున్నపుడు, ఉదయం ఒక గంటసేపు 
నిరర్ధకమైన ఉపనయనం, అటుపై స్నాతకవ్రతం రెండూ ఎందుకు? అది 


వేదాంతం - కర్మసిద్దాంతము 523 
ఉదాత్తమైన ఉపనయన కర్మకాండను హాస్యాస్పదము చేయటమే అగును 


ఆనాటి బుష్యాశ్రములలో ప్రతిధ్వనించుచుండెడి వేదనాద పవిత్రత 
నేడు లేదు ఉండుటకు అవకాశం కూడ లేదు వేదాధ్యయనము కాని 
వేదపరిశోధన కాని రెండునూ అనుభూతి లేని యాంత్రిక ప్రక్రియలుగా మారినై 
ఆర్భాటముతో ఏర్పడిన వేదపారశాలలో గాని (ఆనాటి బుష్యాశ్రమములలోని 
గురుకులములు కావు), లేక ఎవరో ఒక గురువు వద్ద ఎంతో కొంత వేదము 
అధ్యయనము చేసి భుక్తిక ఊరూర సంభావనలకై తిరుగుచూ నాలుక చివరగా 
ఏదో ఒక వేదభాగమును యాంత్రికముగా ఘోషించి సంభావన గ్రహించి 
ఇచ్చినవారి కీర్తి కండూతికి (అనగా కీర్తి కొరకై పడు తపన అనబడు దురద) 
తోడ్పడి ముఖస్తుతులు చేయు ప్రక్రియగా మారింది వేదాధ్యయన కార్యక్రమము 
దేశములోను విదేశములలోను వేదముల పై పరిశోధనలు జరిగినై జరుగుతున్నై 
కాని ఈ పరిశోధనలు “ఆర్యులు విదేశీయులు వారు భారతదేశమునకు వచ్చి 
స్థిరపడి వేదములను రూపొందించారు అను సిద్ధాంతము ఆధారంగా 
జరుగుతున్నై ఇది స్వార్థముతో బ్రిటిష్‌ చరిత్రకారులు సృష్టించిన కధ 


అనాది కాలము నుండి ఆర్యులు యిక్కడివారే వారిలో అనేక 
శాఖలు యుండి యుండవచ్చును విరు దేశములో ఉత్తర ప్రాంతమున, 
దక్షిణ ప్రాంతమున ద్రావిడులు ఇక్కడివారే ఆర్యులు హిమాలయములకు 
ఆవలి నుండి వచ్చినవారని వారే రచించిన వాజ్మయములో ఎక్కడా ఆధారములు 
లేవు వారికి ఇది స్వదేశము కానపుడు, ఎపుడో ఒకప్పుడు వారి జన్మస్థలమును 
గూర్చిన జ్ఞాపకములు తప్పకవచ్చియుండెడివి ఆ స్మృతులు తప్పక వారి 
సాహిత్యములో చోటుచేసుకొని యుండెడివి కాని ఎచ్చటను వారి సాహిత్యములో 
వారు వదలివచ్చిన స్వస్థలమును గురించిన ప్రస్తావన ఎ మాత్రము లేదు ఆ 
విషయమును సూచించు పురాణకధలు గాని, సంప్రదాయములు గాని, 
చారిత్రక విశేషాలు కాని మచ్చునకు కూడ కనిపించవు ఇంకా చెప్పాలంటే మన 


524 అనుష్టాన వేదాంతము 


పూర్వీకులే ఇక్కడ నుండి దూరదేశాలకు వెల్లి మన సంస్కృతీ సంప్రదాయములతో 
అక్కడి నాగరికతను ప్రభావితం చేశారని చెప్పు ఆధారములు ఎన్నో ఉన్నాయి 
ఆర్యులు దూరదేశాల నుండి మనదేశానికి వచ్చారనే సిద్దాంతం పూర్తిగా బ్రిటిషు 
వారి స్వార్ధపూరిత కల్పన భారతీయులలో అధిక సంఖ్యాకులు ఎపుడో 
దూరదేశాల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడినవారే కనుక దూరదేశం నుండి 
వచ్చిన తాము కూడ భారతీయుల మీద అధికారం చెలాయించటంలో 
అసహజం గాని, అన్యాయం గాని లేదు అను భావమును ఇక్కడి ప్రజలలో 
చిన్న వయసు నుండి మనసులో నాటుకు పోయేటట్లు చేయటానికి స్కూలు, 
కాలేజి చరిత్ర పార్యాంశములలో ఆ సిద్ధాంతమును చొప్పించారు మన 
దౌర్భాగ్యం ఏమిటంటే మొన్నటి వరకు మన చరిత్రకారులు ఎవరూ కూడ ఆ 
సిద్ధాంతంలోని నిజానిజాలను నిలదీసి, వెలికితీసి, నిగ్గుతేల్చే ప్రయత్నాలు 
చేయలేదు ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు డిగ్రీలు పుచ్చుకున్నారు 
కాని వారి పరిశోధనలన్నీ ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తూనే చేశారు ఇపుడిపుడే 
మన చరిత్రకారులు కళ్లు తెరుస్తున్నారు బ్రిటిష్‌ పారవశ్యము నుండి 
బయటపడుతున్నారు ఈ సత్యమును గూర్చిన అన్వేషణ ఎంతో జరగాలి 
కాని దానికి ఆర్థికబలం, అంగబలం కావాలి దానికి సంస్థల, మరియు 
ప్రభుత్వ సహాయం కావాలి అన్వేషణ నిష్పాక్షికముగా సాగాలి ఇది 
మూఢావేశపరులైన మతోన్మాదుల చేతులలోనికి పోగూడదు వారి వలన 
అన్వేషణ జరగకపోగా అనర్థం కలుగుతుంది ప్రసంగవశాత్తు ఈ విషయము 
చెప్పవలసి వచ్చినది ఇక అసలు విషయము కులమునకు లాంఛనంగా 
ముడి పెట్టబడిన ఉపనయన కర్మకాండకు కర్మసిద్దాంతముతో ప్రమేయము 
ఉన్నదా అను విషయమును గూర్చి ప్రస్తుత పరిస్థితులలో మనం గమనించ 
వలసిన అంశములు కొన్ని ఉన్నాయి 


ద్విజత్వం అనేది జన్మతో వస్తుందా? ఉపనయనం తరువాత 
సిద్ధిస్తుందా? అటులైన ఉపనయనమునకు పూర్వం అతడు ద్విజత్వమునకు 


వేదాంతం - కర్మసిద్ధాంతము ౨25 


అర్హుడు కాదా? అర్హుడు కానిచో శూద్రునితో సమానమా? అట్లు కాక 
ద్విజత్వం గుణకర్మములను బట్టి వస్తుందా? వేదాధ్యయన ఇచ్చ లేనపుడు 
బ్రాహ్మణునకైనను ఉపనయనం అవసరం లేదా? వేదాధ్యయనము లేని 
తండ్రి కుమారునికి గాయత్రి ఉపదేశం చేయుటకు అర్హుడా? అట్లు చేసిన 
అది ఉపనయన సంస్కారము క్షీణదశకు చేరినట్లు కాదా? బ్రహ్మనిష్ట, 
బ్రహ్మజ్ఞానము కలవాడు మాత్రమే బ్రాహ్మణుడని, అట్టివాడే వేదవిద్యకు 
అర్హుడుకాతగినవాడని, జన్మకు ప్రాధాన్యము లేకుండ వానిని ద్విజుడు అని 
అనవచ్చునని, అనినచో దానికేమైనా అభ్యంతరముండునా? వేదకాలంలోను, 
అటు తరువాత కాలంలోను ద్విజులే ఎక్కువగా వేదాధ్యయనం చేసినందు 
వలన ఆ కులముల వారికి మాత్రమే ఉపనయన సంస్కారము స్థిరపడి 
యుండెనేమో వేదాధ్యయనం సంగతి అటుంచి, ఒక 50 సంవత్సరముల 
క్రిందటి వరకు లౌకిక విద్యాభ్యాసమునకు సైతం కొన్ని కులముల వారు 
మాత్రమే ముందుకు వచ్చేవారు కాని ఈనాడు అన్ని కులాల వారు అన్ని లౌకిక 
విద్యలకు, అన్ని వృత్తులకు సిద్ధపడుతున్నారు ఇవి చారిత్రకంగా జరిగిన 
పరిణామాలు ద్విజులు కానివారు ఎందరో బ్రహ్మజ్ఞానులు, యోగులు 
ఉన్నారు కాని ద్విజులైన వారిలోనే ఎంతోమంది వేదాధ్యయన ఇచ్చలేనివారు 
బ్రహ్మజ్ఞానము అంటే అర్థం తెలియనివారున్నారు శూద్రత్వమును 
నిర్వచించేటపుడు ఈ అంశములను గమనించవలసిన అవసరము ఎంతైనా 
ఉన్నది 


మహాభారతం, అనుశాసనిక పర్వములో ద్విజుడు కానివానికి 
విద్యాదానము చేయకూడదు, ప్రత్యేకించి శూద్రునకు విద్యాదానము చేయ 
కూడదు అని చెప్పుట వలనను, భగవర్గీతలోని మతనియమముల వలనను 
అటు తరువాత స్మృతుల వలనను కులవ్యవస్థ స్థిరపడి ఒక వర్గము వారిని 
శాశ్వతముగా సేవకులుగా ఉంచడం జరిగింది అని కొందరు అభిప్రాయ 
పడుతున్నారు ఇది దురభిప్రాయము ఇంతకు ముందు చెప్పినట్లుగా 


526 అనుష్టాన వేదాంతము 


మహాభారతం గాని, భగవద్గీత గాని ఎవరినీ ప్రత్యేకంగా సేవకులుగా 
నిర్దేశించలేదు భగవద్గీత గుణకర్మములను బట్టి వర్ణములు సృష్టించబడినవి 
అని మాత్రమే చెప్పింది కులవ్యవస్థకు భగవద్గీత కారణం కాదు భగవద్గీత 
బ్రహ్మవిద్యాభాండాగారము అనేక కారణముల వలన కాలక్రమేణ కొందరి 
సంకుచిత బుద్ది ప్రభావము వలన కులవ్యవస్థ నేడు ఉన్న దారుణ రూపమును 
పొంది స్థిరపడింది బ్రహ్మజ్ఞానయోగములకు, కర్మసిద్ధాంతమునకు 
కులవ్యవస్థతో ఎట్టి సంబంధం లేదు 


అంత ఎందుకు, మహాభారతం అనుశాసనిక పర్వములో గుణ, కర్మ, 
ధర్మములను బట్టి మనిషి ద్విజుడగునని చెప్పబడింది కదా! 
శ్లో! వర్గ్జాశ్రమా యధా సర్వే ధర్మజ్ఞాన వివర్ణితాః 

కృతవశ్చయధా సోమాస్తధా గంగాం వినాజగత్‌ ॥ 
(అనుశాసనపర్వము భీష్ముడు ధర్మరాజుతో చెప్పిన సిద్ధుడు - 
గృహస్థుని సంభాషణ) 

“ధర్మము, జ్ఞానము లేనిచో, అన్ని వర్ణములకు, ఆశ్రమములకు, 
శోభ ఎట్లు ఉండదో, సోమరసము లేని యజ్ఞము ఎట్టు శోభించదో, అట్లే 
గంగానది లేనిది జగత్తునకే శోభ ఉండదు ” 
శ్లో! కర్మభిః శుచిభిర్దివి శుద్దాత్మావి జితేంద్రియః 

శూద్రోఒపి ద్విజవత్‌ సేవ్య ఇతి బ్రహ్మబ్రవీత్‌ స్వయం ॥ 

“శూద్రుడైనను జితేంద్రియుడై పవిత్రకర్మల యొక్క అనుష్టానముచే 
తన అంతఃకరణమును పవిత్రమొనర్చుకొనినచో, అతడు ద్విజుని వలె 
సేవ్యుడగును - ఇది సాక్షాత్‌ బ్రహ్మదేవుని కథనము ” 

(భీష్ముడు ధర్మరాజునకు చెప్పినది అనుశాసనపర్వము) 
శ్లో స్వభావః కర్మచశుభం యత్ర శూద్రేపి2_తిష్టతి 


వేదాంతం - కర్మసద్దాంతము 527 


“నా అభిప్రాయమేమనగా హద్రుని స్వభావము, కర్మ ఉత్తమమైనవి 
అగుచో అతడు ద్విజాతి వారికంటెను అధికముగ మాననీయుడు ” 


భగవద్గీత కాని, భారతము కాని గుణకర్మములను బట్టియే మానవుని 
జ న్నత్యమును చెప్పింది కాని ద్విజత్వమును బట్టి కాదు అని తెలియుచున్నది 
కదా! ఇక స్మృతులు, ధర్మములు, గృహ్యసూత్రములు కాలమును బట్టి 
మార్పు చెందునని సూత్రభాషణలో శంకర భగవత్పాదులు చెప్పియున్నారు 
కదా!  వ్యక్తిధర్మము, సామాజిక ధర్మముల మధ్య ఘర్షణ వచ్చినపుడు 
మానవుని ధర్మము ఎమిటో భగవద్గీత చెప్పలేదు అంటారు కొందరు 
చట్టములతో ఎర్పడిన న్యాయసూత్రముల కంటే (వీటినే సృృతులనవచ్చును) 
ధర్మము ప్రధానము, ధర్మము కంటే ధర్మసూక్ష్మము ప్రధానము భారతములో 
ధర్మసూక్ష్మమునకే ప్రాధాన్యము ఇవ్వబడినది ధర్మసూక్ష్మములో ఉద్దేశమునకు 
ప్రాధాన్యము ఎక్కువ ఉద్దేశము (1౧16౧0 ఆంతరికము, ధర్మము బాహ్యము 
లేక బహిరంగము ఒక సైనికుడు యుద్ధములో శత్రు సైనికుని చంపినపుడు 
అతనికి పాపము అంటునా? అంటదు కారణము అతడు సైనికునిగా తన 
ధర్మమును నిర్వర్తించెనే కాని స్వయముగా తాను ద్వేషముతో హత్య చేయలేదు 
భగవద్గీత స్వధర్మ నిర్వహణయే ప్రధానమని చెప్పింది గదా అర్జునుని 
క్షత్రియునిగా తన ధర్మమును నిర్వర్తించి యుద్ధము చేయుమని గదా శ్రీకృష్ణుడు 
చెప్పినది స్వధర్మముగా కాక స్వార్థముగా హింస చేసినచో తప్పక పాపఫలము 
వెన్నంటునని భారతము అనుశాసనిక పర్వములో చెప్పబడింది 


శ్లో॥ ఘాతకోవధ్యతే నిత్యం తధావధ్యతి భక్షితా 
ఆక్రోష్టాక్రుధ్యతే రాజంస్థధా ద్వేష్యత్వమాప్పుతే ॥ 


528 అనుష్టాన వేదాంతము 


“ ఈ జన్మయందు ఎ జీవి హింసింపబడుచున్నదో, అడి మరుసటి 
జన్మమందు తన ఘాతకుని వధించుచున్నది తనను ఇదివరకు భక్షించినవానిని 
చంపివేయుచున్నది ఇతరులను నిందించువాడు మరుజన్మమందు వారి 
క్రోధథమునకు ద్వేషమునకు పాత్రుడగును కర్మఫలము ననుసరించి ఈ 
ప్రపంచమున నిత్యము జరుగు కార్యక్రమము ఒక వలయము వంటిది ” 


భగవద్గీత చెప్పిన నిష్కామకర్మ (అనాసక్తి యోగము) పూర్తిగా తార్కికమే 
గాని ఆచరణ సాధ్యము కాదు అని కొందరు వాదిస్తున్నారు ఇది నిష్కామకర్మ 
అంతరార్థము గ్రహించలేక పోవుటయే యగును కర్మములు గుణముల 
ననుసరించి జరుగును కాని ఇందు కొన్ని అసంకల్పితములు (Involuntary) 
మరికొన్ని సంకల్పితములు (౪016౧10౧ అసంకల్పిత చర్యలు సృష్టి 
సహజములు గాలికి దుమ్ము లేస్తుంది అది మన కళ్ళలో పడుతుంది గాలికి 
దుమ్ము లేవటం అసంకల్పితం కాని గాలికి లేచునట్లు ఎవరైన దుమ్ము 
పోయటం దుశ్చర్యయేయగును అది అసంకల్పితము కాదు అరణ్యములో 
జంతువుల చర్యలు చంపుట - చంపబడుట (11౧0-6100 killed) అను ఒక 
ప్రకృతి సహజ కర్మ పరంపరలో భాగములు వాటికి తార్కిక బుద్ది వికాసము 
లేదు అందువలన వాటి చర్యలు అసంకల్పితములే యగును కాని 
మానవునికి బుద్దివికాసమున్నది కావున అరణ్యములో ప్రకృతి సహజమైన 
చంపుట - చంపబడుట మానవ సమాజములో అసంకల్పితములనుటకు 
వీలుపడదు అరణ్యములో జంతువులకు ఆహారం సంపాదించటం, ఆత్మరక్షణ 
సహజకర్మలు ఇవి చాలవరకు అసంకల్పితములే సృష్టిలో ఆ జంతుజీవులకు 
జీవించి ఉండుటకే ఆధారమగు ఆ చర్యలలో ధర్మాధర్మ ప్రసక్తికి అవకాశము 
లేదు కాని నక్కలను కుయుక్తికి చీహ్నములుగా చెప్తారు అది వాస్తవమే 
అయితే వాటి చర్యలు సంకల్పితములే యగును సంకల్పితములగు 
దుశ్చర్యలు పాపకర్మములే యగును మానవ సమాజంలో కూడ సంసారికి 
జీవితములో అనగా గృహస్థ ధర్మములలో మైధున కర్మ ప్రకృతి సహజమే 


వేదాంతం - కర్మసిద్దాంతము 529 


దుష్కర్మకాదు కాని వ్యభిచారము సంకల్పితము అది దుష్కార్యము ప్రకృతి 
సహజము కాదు 


ఇక సంకల్పితములగు దుష్కర్మములకు భగవర్గీత మానవ 
సమాజంలో స్టిరపరచిన కులవ్యవస్థ వలన ఎర్పడిన ఆర్థిక, సామాజిక 
అసమానతలు (1౧606210) కారణమగుచున్నవి అని కొంతమంది తత్వవేత్తల 
విమర్శ ఇది పూర్తిగా నిరాధారము భగవద్గీత కులవ్యవస్థను స్థిరపరచినదనుట 
అసమంజసము భగవద్గీత కులవ్యవస్థను గురించి ఎచటను చెప్పలేదు 
నాలుగు వర్ణములు గుణకర్మముల ననుసరించి విభజించబడినవి అని 
భగవానుడు చెప్పాడు అంతేకాని వారి గుణకర్మములకు తాను కర్తను కాను 
అన్నాడు (4-13) సంకల్పితములగు మానవ చర్యలకు వారే కర్తలు వారే వారి 
కర్మఫలమును అనుభవించవలయును ఈ సంకల్పిత చర్యలకు ఉద్దేశము 
(౧౧౦౪౪6) ఆధారము ఎ వృత్తి ద్వారా చేయు కర్మమునకైనా ధనసంపాదనే 
ప్రధానమైన కోరిక ఆ కోరిక లేనిది ఆ వృత్తి అనగా ఆ కర్మము జరగదు 
వృత్తులు జరగనపుడు సమాజమునకు అభివృద్ధి ఉండదు కాబట్టి నిష్కామకర్మ 
బోధించుటకు ఉదాత్తముగా ఉండునే కాని ఆచరణలో అది సామాజికాభివృద్ద్ధికి, 
నాగరికతా ప్రగతికి ఆటంకమగును అని కొందరి వాదన కామము (కోరిక) 
లేనిది కర్మము లేదు అని వారి తర్కము 


'పనిచేయవలెను' అనునది ఉద్దేశము కర్మమునకు అది అవసరము 
దానిని కామము అనుటకు వీలులేదు కామము అనగా వాంఛ లేక కోరిక 
అది ఎపుడూ పనిచేయుట యందుండదు ఉద్దేశముననుసరించి కర్మము 
జరుగును పని ప్రారంభించినప్పటి నుండి “ఇందులో నాకేమి వచ్చును' అని 
ఫలమును గూర్చి ఆలోచించుటయే కామము అనబడును అట్లు కాక 
తనకుగాని మరొకరికి గాని “సర్వము పరమాత్మయే” అను దృష్టితో కర్తవ్య 
నిర్వహణగా చేసినచో వచ్చిన ఫలితము ఆనందము కలుగజేయును అట్టుకాక 


530 అనుష్టాన వేదాంతము 


ప్రారంభము నుండి ఫలమును గురించి ఆలోచించుచు చేసినచో కర్తవ్యభావన 
ఉండదు, ఫలము వచ్చిన తరువాత కూడ ఆనందము అనుభవము లోనికి 
రాదు కాబట్టి 'నిష్కామకర్మము' లేక 'అనాసక్తియోగము అనగా నిరాసక్తి 
కాదు స్వార్థముతో ఫలమును వాంఛించకూడదు అని భావము కాని ఇది 
కూడ తాత్విక సిద్ధాంతమే కాని, నిత్యజీవితంలో సాధకము కాదు అంటారు 
దీనికి భగవద్గీత (18-25) శ్లోకమును ఆధారంగా చెప్తారు 


“కర్మవ లమును, నష్టమును, దుఃఖమును, తన యొక్క 
సామర్ధ్యమును తలచి చూడక, మోహము చేత యే కర్మము ఆరంభించ 
బడుచున్నదో అది తామసమనబడును "ఇది ఫలమును గురించి నిష్కామముగా 
కర్మ యొనరించవలెను అను నిష్కామకర్మను వ్యతిరేకించునది కాదు ఏ 
కర్మమును మోహముతో చేయకూడదు ఉద్దేశించిన కర్మము చేయుటకు 
తనకు సామర్ధ్యమున్నదో లేదో తెలియకుండ చేసినచో కర్మము సత్యముగా 
పూర్తికాదు ఆ కర్మము వలన సుఖము కలుగునో, దుఃఖము కలుగునో 
ఆలోచించకుండ చేసినచో అది తమోగుణముతో నిండిన మానవుని చర్యయే 
యగును నిష్కామకర్మ యనగా తమోగుణము వలన కలిగిన మోహమును 
విసర్జించి వివేకముతో ఫలమును గూర్చి స్వారముతో ఆలోచింపక చేయు 
కర్మము కల్లకపటము లేని స్వభావం అనగా అమాయకత్వము కాదు 
భక్తుడుగా ఉండవలెను కాని మూఢుడుగా నుండరాదు అని అన్నారు శ్రీ 
రామకృష్ణ పరమహంస ఆత్మవిచారణ చేసుకొనవలయును ఆత్మవిచారణతో 
సత్యమును గ్రహించి కర్మమును నిర్వహించినపుడు స్వార్థమునకు తావుండదు 
అదియే నిష్కామకర్మ భగవద్గీత (18-26)లో సాత్వికునికి నిష్కామకర్మ 
సాధ్యమగును అని చెప్పబడింది ఆసక్తిని విడిచినవాడు, అహంకార రహితుడు, 
ధైర్యోత్సాహములతో కూడినవాడు, జయాపజయములచే బాధింపబడనివాడు 
అయిన కర్త సాత్వికుడనబడును సంగము అనగా కోరికతో కూడిన స్వార్థముతో 
కర్మము చేయువాడు జయమునందు సంతోషమును అపజయమునందు 


వేదాంతం - కర్మసిద్దాంతము 531 


దుఃఖమును పొందుచున్నాడు సర్వము ఈశ్వరరూపములే అని గ్రహించినవానికి 
యీ భౌతిక శరీరము ప్రకృతికి ప్రతీకయని తెలియును ప్రకృతిలో చర్యల 
వలెనే తన భౌతిక శరీరము కూడ కర్మములు చేయుచున్నడి ప్రకృతిలో జరుగు 
చర్యలకు కర్త ఎవరు? ఎవరో కనబడరు, మనకు తెలియదు మనము చేయు 
కర్మలకు భౌతికముగా మనము కర్తలము అను భావన మన స్వార్థమునకు, 
కామము లేక కోరికకు చిహ్నము మన జీవితమే సృష్టి ప్రణాళికకు అద్దము 
పట్టె ప్రకృతికి సజీవ రూపము అది గ్రహించినపుడు 'నేను చేస్తున్నాను' అను 
అహం పోవును ప్రకృతి తనలో జరుగు చర్యలకు కర్తత్వమును భావించక 
సృష్టి ప్రణాళికలో భాగముగా తన కర్తవ్యము నిర్వహించును అయితే మన 
జీవితములలో కూడ మనము చేస్తున్నాము అనిపించు కర్మములు ప్రకృతి 
ప్రణాళికలో భాగములే మనము అద్దములో ప్రతిబింబముల వంటివారము 

మన చేయి కదిలితే అద్దములో ప్రతిబింబము చేయి కదులును అది 
సహజముగా జరుగునది ప్రకృతిలోని పరమాణు సంయోగవియోగ ఫలితములే 
మనకు కనిపించు భౌతిక రూపములు అట్టి ప్రక్రియలే మన శరీరములో 
జరుగుచుండుట వలన ఫలితముగా మనచే కర్మములు జరుగుచున్నవి 

అపుడు కర్మములు ప్రకృతిసిద్ధముగా జరుగును అంటే పురుష ప్రయత్నమునకు 
స్థానం లేదా? ఉన్నది పురుష ప్రయత్నమునకు స్థానం లేనపుడు యీ జీవితమే 
నిరద్ధకమగును మన మెదడు నందు రండు భాగములున్నవి ఒకటి మెదడు 
(brain) నాడీమండలమును నియంత్రించి మన ఇంద్రియములచే పనులు 
చేయించును రెండవ భాగము బుద్ధి లేక మనసు (౧1౧౮) అదే పురుష 
ప్రయత్నమునకు ఆధారము కాని “బుద్ధిః కర్మానుసారిణి అన్నారు ఇక్కడ 
ఒక విషయము గ్రహించవలసియున్నది ప్రకృతిలో లేక విశ్వము లేక 
అంతరిక్షములో జరుగు పరమాణు సంయోగ వియోగము ఫలితముగా 
శక్తులు ఉద్భవించును ఈ శక్తులు ప్రకృతి అంతటా ఒకే విధముగా ఉండవు 

ఈ శక్తులను అచరములగు వృక్షములు, పర్వతముల నుండి చరములగు 


532 అనుష్టాన వెదాంతము 


జీవుల వరకు అన్నీ వాటి పరిమితులకు లోబడి ఉపయోగించుకొనుచున్నవి 
మానవుడు యీ ప్రకృతి శక్తులను ఉపయోగించుకొని మరికొన్ని విభిన్న 
శక్తులను ఉద్భవింపజేస్తున్నాడు ఉదాహరణకు ప్రకృతి శక్తి నుండి ఉద్భవించినదే 
నీరు నీరు ఒక శక్తి ఆ శక్తిని ఉపయోగించి మానవుడు జలవిద్యుత్తును 
(Hydel Power) ఉత్పత్తి చేస్తున్నాడు ఈ విద్యుత్త శక్తిని తిరిగి విద్యుత్‌ 
దీపములు, రేడియో, టివి, ఇంకా యాంత్రిక శక్తులుగా పరిణామము 
చెందిస్తున్నాడు గత కర్మననుసరించి ఉన్న బుద్ధి ప్రకృతి శక్తి పరిణామరూపమైన 
నీరు వంటిది దానిని మానవుడు పరిణామము చెందించి విభిన్నశక్తులుగా 
రూపొందించటం వలె పురుష ప్రయత్నము ద్వారా కర్మననుసరించు బుద్ధిని 
మళ్ళించవచ్చును వేదాంత శాస్త్రములో మనస్సు (Mind) బుద్ది (intellect) 
చిత్తము (dreamlike state) అహం (600) అన్నిటిని కలిపి అంతఃకరణము 
అన్నారు మనస్సు అనేది మనోమయకోశము బుద్ధి, చిత్తము, అహంకారము 
దానికి మరోపేరు అనగా మనస్సే అంతఃకరణమగును మన ఇంద్రియములు 
ఇంటికి ముఖద్వారము లాంటివి వీటికి బాహ్య ప్రపంచములోని వస్తువులతో 
సంబంధము ఎర్పడినపుడు అనేక విధములైన వేదన, జ్ఞానము, అనుభవము 
(sensations) ఏర్పడతాయి. ఇవి ఒకపుడు ఉద్రేకపూర్వకంగా ఉంటాయి 
వీటిలో కొన్ని మనస్సు ద్వారా (అంతఃకరణములో ఒక భాగము) అంతఃకరణకు 
చేరును బుద్ధి అను భాగము తెలివిని కలిగించి ఇంద్రియానుభవమునకు 
కార్యరూపం కల్గించి కర్మము అనగా పనిని చేయిస్తుంది చిత్తం అను భాగము 
ప్రత్యేక సుఖములు, విలాసములపై యిష్టత చూపి ఆ పనులను ప్రోత్సహించును 
అహంకారం అనే భాగము ఇంద్రియముల ద్వారా కలిగిన జ్ఞానమును, 
అనుభవమును విశ్లేషించి, ఆ వ్యక్తికి సంబంధించినది గ్రహించి వివేకముతో 
కార్యరూపం దాల్చునట్టు చేయును ఇచటనే పురుషప్రయత్నమునకు 
అవకాశము కలుగును కర్మననుసరించు బుద్ది అను భాగమును మనసు 
అను భాగము ద్వారా గత కర్మానుసరణ అను మార్గము నుండి మల్లించటమే 


వేదాంతం - కర్మసిద్ధాంతము 533 


పురుష ప్రయత్నం ఇది కర్మసిద్దాంతమునకు వ్యతిరేకము కాదు ప్రారబ్ద 
కర్మానుభవములో మునిగి నిస్సవోయుడుగా ఉండక, నీట మునిగినవాడు 
నీటిపై తేలుటకు ప్రయత్నించుచు ఏ ఆధారము దారికినను దానిని 
ఉపయోగించుకొని ఒడ్డుకు చేరునట్లు ప్రారబ్ధ కర్మ అను ప్రవాహము నుండి 
బయటపడుట లేదా ఆ కర్మ ఫలానుభవము బాధించకుండునట్లు చేసుకొనటం 
పురుష ప్రయత్నమనబడును 


ఆ ఆధారం ఎమిటి? ఎక్కడ నుండి వస్తుంది? ఆత్మ అనునది 
ఒకటి ఉన్నదని తెలుసుకొనుటే ఆ ఆధారం ఆత్మ అనేది మనసు కాదు అది 
ఒక ఇంద్రియము కాదు మనస్సు అంతఃపరికరము శరీరము, ఇంద్రియములు 
బాహ్య పరికరములు ఈ పరికరములతో సంబంధము ఏర్పరచుకొని 
ఆంతరికముగ నుండునది ఆత్మ విశ్వమంతటా (ప్రకృతి అంతటా) 
వ్యాపించియున్న విశ్వాత్మ (పరమాత్మ) యొక్క అంశయే ఆత్మ ఈ ఆత్మ ఒక 
శరీరమును వదలిపెట్టుటయే మరణము మరొక శరీరములో ప్రవేశించటమే 
పునర్జన్మ ఒక శరీరములో ప్రవేశించిన తరువాత ఆత్మ యొక్క తపన 
అంతఃకరణము ద్యారానే వ్యక్తమగును మనస్సునే అంతఃకరణము అని 
చెప్పవచ్చునన్నాము కదా! కావున మనస్సును మనలోని ఆత్మకు బదులుగా 
స్పందించు అవయవముగా గ్రహించవలయును ఆత్మ మనసులో 
ప్రతిబింబించునే కాని మనసే ఆత్మ కాదు మనసే ఆత్మ అనుకుంటే శరీరం, 
ఇంద్రియములే సర్వస్వం అవుతాయి అలా అనుకొనుటయే వ్యావహారికముగా 
'అహంి అనుబడుతుంది ఈ శరీరమే ప్రకృతి ప్రకృతిలోని విశ్వాత్మయే ఈ 
శరీరములోని ఆత్మ అని గ్రహించినపుడు 'అహం' ఉండదు అహం 
అంతరించినపుడే సర్వములో తనను, తనలో సర్వమును మనిషి గ్రహించ 
గలుగుతాడు ఆ స్థితిలో ప్రారబ్ధకర్మానుభవము బాధించదు అపుడే 
నిష్కామకర్మ సాధ్యమగును 


534 అనుష్టాన వేదాంతము 


నిష్కామకర్మ ఆచరణ యోగ్యతను శ్రుతులు అనగా వేదములు 
గుర్తించలేదు అంటారు కాని ఈ విమర్శకులు ఒక విషయము మరచుచున్నారు 
వేదములందు అనగా సంహితలయందు “కర్మ అను పదము కర్మ సిద్ధాంత 
అర్థముతో ఉపయోగించినట్లు కనబడదు కర్మసిద్దాంతమునకు రూపము 
ఎర్పడిన తరువాతనే కర్మము, సుకృతము, దుష్కృతము, పునర్జన్మ అను 
శబ్దములు అనంతర కాలవేద సాహిత్యమందు చోటుచేసుకొన్నట్లు తెలియు 
చున్నది సంహితల యందు 'కర్మ' శబ్దము మతసంబంధమైన కర్మకాండలు 
అను అర్థముతోనే ఉపయోగించబడిన ట్లు కనబడుచున్నది దైవప్రీతి కొరకు 
చేయబడు కార్యములను మాత్రమే కర్మములుగా పరిగణించినట్లు 
తెలియుచున్నది చర్య, ప్రతిచర్య, ఆత్మ జన్మ, పునర్జన్మ అను అర్ధములు 
“కర్మ అను శబ్దమునకు ఉపనిషత్తులకు పూర్వకాలము నాటి వేదసాహిత్యము 
నందు కనబడవు బుగ్వేదమునందు, ముఖ్యముగా బ్రాహ్మణములలో 
“కర్మను “యజ్ఞకర్మ పరంగానే ఉపయోగించారు అట్టిచో వేదములు 
'నిష్కామకర్మను గుర్తించటం ఎలా జరుగుతుంది 


ఇక 'కామం' అనగా కోరిక సృష్టిలో అన్నిటి కంటే ముందుగా 
పుట్టినదని (first form) బుగ్వేద (RV ౫ 129-4 and AV IX2-19, XIX5 
2) అధర్వ వేదములు గుర్తించినవి కదా, కామం లేనిది ఎది లేనపుడు 
“నిష్కామకర్మ ఎలా సాధ్యము అని వాదన జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది 
సంతోషం, సంతృప్తి, ఆనందం వీటినే సంస్కృతములో పురుషార్థములు 
అన్నారు పురుషార్థములే పురుష ప్రయత్నమునకు ఆధారాలు జీవితంల్‌ 
అందరికీ సంతోషం ఒకే విధంగా ఉండదు ఎవరి కోరికలు వారికుంటాయి 
కార్మికుడు, కర్షకుడు, సామాన్య సంసారి, మేధావి, యోగసాధకుడు, పరిపూ, 
జ్ఞాని - వీరందరూ కోరేది ఒకటే అదే వారి పురుషార్ధం ఎ మనిషి ఏ అంతస్తుల 
జీవిస్తూ వుంటాడో అతడి ఆనందం అంతలోనే ఎర్పాటుచెస్తుంది ప్రకృక్‌ 
అపుడే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుండి నిర్వాణం చేరుకునే పరిపూర్ణ యోగి దాః 


వేదాంతం - కర్మసిద్ధాంతము 535 


అందరూ కోరేది జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే మార్గాన్నే ఈ కోరికలు 
అనేకులకు అనేక రకాలు 


కోరిక లేక ఆశమానవ సహజ లక్షణం గదా యిక నిష్కామకర్మఎలా 
ఆచరణసాధ్యము అని విమర్శకుల వాదన సరే, కోరిక సహజమే కాదనలేము 
కోరిక అనబడు ఆశ ఎంతవరకు సహజము అది దురాశగా మారనంత వరకు 
దురాశ సహజము కాదు అది దోషము కోరిక సహజము, అవసరము ఒక 
పనిచేయవలెనని కోరిక కలిగినపుడే గదా అది చేసేది మరి అది నిష్కామం 
ఎలా అవుతుంది అనేది ప్రశ్న ఒక పని చేయుటకై కోరిక ఉండకూడదు అని 
భగవద్గీత చెప్పలేదు “నిష్కామం' అనగా చేయతలచిన కర్మము (పని) యొక్క 
ఫలమును గురించి కామం (కోరిక) కూడదు అని పనిచేయాలి అని 
వాంఛించాలి, ఎపుడు, ఎలా, చేయాలో, ఆలోచించాలి, అది సత్ఫలితాన్ని ఇచ్చే 
విధముగా పూర్తిచేయాలి అంతేకాని పని ప్రారంభించినప్పటి నుండి “ఇందులో 
నాకు ఎంత లాభం ' అని వాంఛించటమే కామం అవుతుంది అది లేకుండటమే 
నిష్కామం అవుతుంది 


“నిష్కామకర్మ అసాధ్యము అనువారు ఛాందోగ్యములోని (7-22-1) 
మంత్రమును ఉదహరిస్తూ వుంటారు 


మం॥ యదావై సుఖం లభతే అధకరోతి నా సుఖం లబ్బ్వాకరోతి - 
సుఖమేవలబ్వాకరోతి సుఖంత్వేవవిజిజ్ఞాసి తవ్యమితి సుఖం భగవోవిజిజ్ఞాస 
ఇతి 


“మనిషి ఎదైనా చెయ్యాలంటే సుఖంగా ఉండాలి అంటే శారీరక 
మానసిక సుఖం ఉండాలి సుఖంగా ఉన్నపుడు మాత్రమే ఎదైనా 
చేయగలుగుతాడు సుఖంగా లేకపోతే, కులాసాగా లేకపోతే ఎమీ చేయలేడు 
కాబట్టి సుఖమును గూర్చి జిజ్ఞాస చేయాలి " సుఖమును గురించి జిజ్ఞాస 
అనగా తెలుసుకొనుటకు కృషి చేయమని చెప్పబడిందే గాని కోరికలతో సుఖం 


536 అనుష్టాన వేదాంతము 


వస్తుందని చెప్పబడలేదే! భూమము అనగా విశ్వాత్మ యొక్క అనంతత్వమును 
తెలిసికొనుమని చెప్పిందే కాని కోరికలు సాధించటం ద్వారా సుఖం వస్తుందని 
చెప్పలేదే! 


సృతులు ప్రధానంగా మనుస్మృతి నిష్కామకర్మకు పరిమితి 
విధించిందని చెప్పంటారు కాని ఇది వాస్తవం కాదు (మనుస్మృతి _ 
ద్వితీయాధ్యాయము - 2, 3, 4, 5 శ్లోకములు) “లోకమున ఫలాపేక్షతో 
కార్యములొనర్చుట ప్రశస్తమైనది కాదు అయినను, ఇహలోకంబున ఫలాపేక్ష 
లేకుండుట అసాధ్యము వేదములు సాంగముగా నభ్యసించుటయు, 
వేదోక్రములైన సకల కర్మలందాసక్తియు కామ్యమైనదే కామము సంకల్ప 
మూలమైనది ఆయా వస్తువులు కావలెనని కోరుట సంకల్పము దానివలననే 
కామము పుట్టుచున్నది యజ్ఞములు, వ్రతములు, నియమములు ఇవి 
అన్నియు సంకల్పము వలననే పుట్టుచున్నవి లోకమున కోరిక లేనివానికి ఎ 
క్రియయు లేదు భోజనము చేయుటకు ఇచ్చ కలిగినపుడు మానవుడు 
భోజనము చేయును నడచుటకు ఇచ్చ కలిగినపుడు నడచును మనుష్యుడు 
చేయు ప్రతి క్రియయు కామం యొక్క వ్యాపారమే కాని వేరు కాదు” 
ఇంతవరకు ఫలాపేక్ష లేకుండుట అసాధ్యమని చెప్తూనే 5వ శ్లోకంలో ఇలా 
అన్నారు “అట్టి సంకల్పములయందు ఫలాపేక్ష లేకుండ మంచి తలంపు 
కలిగి కార్యములొనర్చువాడు బ్రహ్మభావమును పొందుచున్నాడు అట్టి 
బ్రహ్మభావమును పొంది యైహికములగు సర్వ మనోరధములను పొందు 
చున్నాడు ” 


బ్రహ్మజ్ఞానమును పొంది మనోరధములను పొందటం అంటే 
అనుబంధము లేకుండ ఇహకార్యములను నెరవేర్చుటయే కదా! అది 
వాస్తవమునకు జీవన్ముక్తియే యగును “నిష్కామ కర్మ' లేక అనాసక్తి యోగ 
సారాంశము కూడ అదియే గదా! జీవితములో ఉన్నత స్థాయికి ఎదుగుటకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 537 


సాధన అవసరము ఒకరికి సాధ్యమైనది మరొకరికి అసాధ్యమనిపించవచ్చును 
అందువలన నిష్కామకర్మ అసాధ్యము అనుటకంటే కష్టసాధ్యము అనుట 
సమంజసము 


మానవుని సహజ స్వభావము ఎక్కువగా రాజసికము, తామసికము, 
సాత్వికము అరుదు అని, నిష్కామకర్మకు సాత్విక ప్రవృత్తి అవసరము కాన, 
నిష్కామకర్మ ఆచరణలో సాధ్యముకాదని భగవర్గీత గుర్తించలేదని ఒక విమర్శ 
ఉంది అందరు కర్మలకు మంచి ఫలితమునే ఆశిస్తారు, కాని వారిలో మంచి 
మార్గముననుసరించువారు తక్కువ వారు చెడు ఫలితమును ఆశించరు 
కాని వారు అనుసరించు మార్గము చెడ్డది ఇది మానవుని సహజమైన 
బలహీనత కావున నిష్కామకర్మ మానవునికి ఆచరణ సాధ్యము కాదు అనునది 
విమర్శ నిష్కామకర్మ ఆచరించు వానికి దాని ఫలము అంటదు అని కదా 
చెప్పబడింది కాని కర్మకు ఫలితముంటుంది కదా! ఫలితము లేని కర్మ 
నిరరకమగును కదా! దీనికి భగవద్గీత సమాధానము చెప్పలేదు అనునది కూడ 
ఒక విమర్శ జైనబౌద్దములు వ్యతిరేకించిన యజ్ఞకర్మలను ఉద్ధరించుటకు, 
కులవ్యవస్థను రక్షించుటకు, కర్మలను నిరోధించుటయే మోక్షమార్గము అను 
వాదమును వ్యతిరేకించుటకే భగవద్గీత నిష్కామకర్మను బోధించినది కాని, 
దాని సాధ్యాసాధ్యములను గుర్తించలేదు అని ఈ విమర్శ సారాంశము 


దీనికి ఆధారముగా శంకరభగవత్పాదుల శిష్యులైన సురేశ్వరాచార్యుల 
“నైష్కర్మ్యసిద్ధి'లోని ప్రధమాధ్యాయములోని 30వ శ్లోకములోని 'పరీప్పా' 
“జిహాసా అను పదములను ఉదహరించి (పరీస్సా) పొందవలెనను ఇచ్చ, 
(జిహాసా) విడిచిపెట్టవలెనను ఇచ్చ పశువులందు కూడ కానవచ్చును గనుక 
అవి సహజములు అంటారు సహజములైన ఇచ్చలు ఉండుట వలన 
నిష్కామకర్మ ఆచరణసాధ్యము కాదు అని వాదన 


యజ్ఞకర్మల ఉద్దారణ భగవద్గీత ధ్యేయముగా ఎచటను కనబడదు 


538 అనుష్టాన వేదాంతము 


కులవ్యవస్థను గురించి ప్రస్థావనయే లేదు గుణ కర్మములను బట్టి వర్ణములు 
సృష్టించబడినవి అని చెప్పబడింది అకర్మవాదమును వ్యతిరేకించుటకే 
'నిష్కామకర్మను ప్రవెశపెట్టినదనుట అసమంజసము ఎందుకనగా కర్మయందు 
అకర్మ అకర్మ యందు కర్మ భగవద్గీత యందు ప్రత్యేకంగా వివరించబడింది 
14వ అధ్యాయము అంతేకాక 18వ అధ్యాయం 49-57 శ్లోకములలో 
కర్మయోగమే కర్మసన్యాసమగుచున్నదని చెప్పబడినది ఇక సురేశ్వరాచార్యుల 
'నైష్కర్మ్య్యసిద్ధి'ని గురించి ప్రసంగవశాత్తు క్లుప్తముగా తెలుసుకొందుము 


భగవర్గీత యందలి (18-49) శ్లోక భాష్యము స్థాపించిన నిర్వచనము 
ననుసరించి సురేశ్వరాచార్యులు 'నైష్కర్కసిద్ది' అను నిష్కియాత్మస్వరూపమును 
చెప్పారు. “నైష్కర్కసిద్ధిని శబ్బార్హము గ్రహించి తప్పు అభిప్రాయముతో కర్మ 
సిద్ధాంతమును ఖండించుటకే వినియోగించబడిన గ్రంధం అని కొందరు 
భావిస్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు (18-49) “నైష్కర్మ సిద్ధిం 
పరమాం సన్యాసే నాధిగచ్చతి" అని చెప్పియున్నాడు 


నైష్కర్మ్యసిద్ధిం = నిష్కామ కర్శ్మసిద్ధిని, పరమాం = ఉత్తమమైన, 
సన్యాసేన = కర్మఫలత్యాగము చేత, అధిగచ్చతి = పొందుచున్నాడు 

'నైష్కర్మ్య' అంటే '“నిష్కియ' అని అర్థం కాదు 'నిష్కియ' అనునది 
భౌతిక శరీరమునకు సంబంధించినది అది ఆత్మస్వరూపము అది ఆత్మస్థితి 
సన్యాసము అనగా త్యాగము అను భావముతో చెప్పబడినది కాబట్టి నైష్కర్మ్య 
స్థితి అంటే కర్మాతీతస్థితి అనాసక్తి అంటే నిరాసక్తీ కాదు, అశక్తతా కాదు 
స్వార్థముతో కూడిన ఫలాపేక్ష లేకపోవుటయే అనాసక్తి అనాసక్తమగు బుద్ధి 
గలవాని చిత్తము కోరికలను నిగ్రహించగల శక్తి కలిగియుండును అట్టివాడే 
కర్మఫలత్యాగము చేయగలడు అతనికే నైష్కర్మ్యసిద్ధి సాధ్యము కర్మయోగి 
అయినవాడు నిరంతరము కర్మమును ఆచరించుచునే యుండును ఆనాడు 
స్వాతంత్యసమరయోధులు సాగించినది కర్మయోగమే వారు నిస్వార్థముగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 539 


స్వాతంత్ర్య సమరం సాగించారు వారికి ఉద్దేశము లేదా? వారు ఫలమును 
ఆశించలేదా? వారి ఉద్దేశము, వారి ఆశించిన ఫలము దేశస్వాతంత్ర్యము అది 
వారి ఒక్కరికే కాదే! దేశము మొత్తానికి వారు తమ కర్మయోగఫలముగా 
స్వాతంత్ర్యం కోరారు కాబట్టి ప్రతి కర్మకు కోరిక, ఫలము రెండూ ఉంటాయి 
కాని అందు కర్మము చేయువాని యొక్క స్వార్ధం ఎంత, నిస్వార్థం ఎంత 
అనుదాని మీదనే కర్మయోగసాధన, నైష్కర్మసిద్ది ఆధారపడి ఉంటాయి నీటి 
ప్రవాహము పై కట్టబడిన వంతెన చక్కని ఉదాహరణ నీటి రాకపోకలకు 
తోడ్పడును, తనపై వెళ్ళు పాదచారులకు సహాయపడును అదే అకర్మ 
యందు ఇమిడియున్న కర్మ వంతెన ఏమీ చేయుటలేదనిపించును కాని ఆ 
వంతెన లేనిది నీటి ప్రవాహ నియంత్రణ జరగదు, ఆ నీటిపై పాదచారులు 
క్షేమంగా నడచివెళ్ళటం జరగదు అదే జీవన్ముక్తి అంతరార్ధము, అనాసక్తి 
యోగసాధన 


మానవుని హృదయము సముద్రము వంటిది సముద్రమున 
అలలు లేచునట్లు, మావవుని మనసున కోరికలను భావములు లేచుచుండును 
సముద్రమున అలలు ఉపరితలముననే కనబడును లోనికి పోయిన కొలది 
నీరు ప్రశాంతముగా నుండును ఆ ప్రశాంతతే నిస్వార్ధంతో కూడిన అనాసక్తి 
యోగము పైన లేచుచుండు అలలే చేయవలసిన కర్మమును గురించిన 
ఆలోచనలు అదే నిష్కామకర్మకు పరిరూపమైన నైష్కర్మసిద్ది తనకేమి 
ప్రత్యేకంగా అవసరం లేకపోయినా, అందు తనకేమీ లభించకపోయినా “కీర్తి 
కండూతి' అనబడు ఆశ లేకపోయినా, “ఆసక్తి లేని బుద్దితో తామర ఆకుపైన 
నీటివలె సరుద్దేశముతో సతృలమునక్రై కార్యము నిర్వహించువాడు నైష్కర్మ్యసిద్ధిని 
పొందును కర్మఫలమును ఎంతో కొంత, ఏదో విధముగ తనకై ఆశించువాడు 
పనిచేస్తున్నపుడు ఉద్వేగముతోనో, లేక ఉద్వేగం ప్రదర్శిస్తూనో హడావిడి 
చేస్తుంటాడు అది ఎన్నటికీ కర్మయోగము కానేరదు అనాసక్తితో పనిచేయువాడు 
హడావిడి చేయడు ప్రశాంతంగా పనిని పూర్తిచేసి సత్సలమును సాధిస్తాడు 


540 అనుష్టాన వేదాంతము 


పైన ఉదహరించబడిన భగవద్గీతలోని (18-49) శ్లోకమునకు 
శంకరభగవత్సాదులు ఈ విధంగా భాష్యం చెప్పారు “పుత్ర మిత్ర ధన, కనకం 
మొదలైన వస్తువులపై తనదను అభిమానము విడిచి మనస్సును జయించినవాడు 
ఆత్మజ్ఞానియై జ్ఞాననిష్టను (నైష్కర్మ్య్యసిద్ధి) పాందును అదియే సర్వకర్మలను 
విడిచినట్ట సన్యాసము" దానికే రామానుజులు ఇలా వ్యాఖ్యానించారు 
“కర్మఫలము మొదలగు వాటిలో అభిమానము లేని బుద్ధి కలిగి మనస్సును 
జయించి తాను కర్తయను అభిమానము వదలి, అభిమానముతో కూడిన 
ఫలమును త్యజించినవాడై ఈశ్వరారాధన రూపముగా కర్మల నాచరించుచు 
జ్ఞానయోగఫలమైన సకల కర్మలకు అతీతమైన ధ్యాననిష్టను పొందును అదే 
నైష్కర్మ్యసిద్ధి " 

ఈశ్వరార్పణముగ కర్మలనాచరించుటయే నైష్కర్మ్యసిద్దియని 
రాఘవేంద్రస్వామి అన్నారు దేనియందు తగుల్కొనని బుద్ధి కలిగియుండుటయే 
అనాసక్తి యోగము (detached) మనస్సును జయించుట అనగా అదియే 
అర్థము ఆశ లేకుండుట అనగా కోరికలు వ్యామోహంగా మారకుండుట, 
కామం మోహంగా ఎగయకుండుట అపుడే నైష్కర్మ్యసిద్ధి సాధ్యము నిష్కియ 
ఆత్మస్థితి అనగా సమస్త కర్మలు రహితమైన ఆత్మస్థితి మనస్సు, ఇంద్రియములకు 
అతీతమైన స్థితి, అనగా కర్మఫలత్యాగమే నైష్కర్మ్యసిద్ధి అదే జీవన్ముక్తి 


నిష్కామకర్మరూపమున సన్యాసమును భగవర్గీత ప్రోత్సహించు 
చున్నదని ఆరోపించుటకు సాధ్యపడదు కదా! వాస్తవంగా భగవద్గీత “ఏ 
ఒక్కడూ కేవలము కర్మలు చేయక ఉన్నంత మాత్రమున నైష్కర్మ్యసిద్ధిని 
పాందజాలడు అని చెప్పింది అందుకే శంకరభగవత్పాదులు నైష్కర్మ్యసిద్ధి 
అనునది పరమాత్మ జ్ఞానముతో సర్వకర్మలకు అతీతమైన పరిపూర్ణ స్వరూపస్థితి 
అని చెప్పియున్నారు ఆత్మస్వరూప స్థితి యొక్క అనుభవమే సర్వకర్మముల 
త్యాగ అనుభూతి కలుగజేయును ఈ సందర్భముగ భగవర్గీత 3వ 


వేదాంతం - కర్మసిద్ధాంతము ర్‌41 


అధ్యాయమందలి 4, 5, 6 శోకములను పరిశీలించినచో నైష్కర్మసిద్ది 
అంతరార్ధము జొదపడతును 


3వ అధ్యాయంలో (కర్మయోగం) 4వ శ్లోకంలో పురుషుడు కర్మలను 
ఆచరింపకపోవుట వలన ఆత్మస్వరూపమగు నిష్కర్మస్థితిని పొందజాలడు అని 
స్పష్టముగా చెప్పబడింది వట్టి సన్యాసము అనగా కర్మత్యాగము చేయుట 
వలన మాత్రమున సిద్ధిని (మోక్షము) పొందజాలడు కాయలు ముదిరి 
పక్వమైన తరువాతే పండుగా మారును అటులే మానవుడు కర్మల ద్వారా 
జ్ఞానఫలమును పొందును బలవంతముగా కర్మత్యాగము ఎందుకు 
చేయరాదనుటకు 3-5వ శ్లోకములో సమాధానమున్నది ఈ ప్రపంచమున 
ప్రతి మానవుడు ఒక్క క్షణకాలమైనను కర్మముచేయక యుండలేడు ఎందుకనగా 
ప్రకృతి సహజమైన గుణముల వలన ప్రతి మానవుడు తన వశములేకయే 
కర్మములన చేయుచునేయుండును ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైన 
కర్మస్వరూపము _ కావున ప్రకృతిచే కట్టుబడిన మానవుడు కర్మలను చేసి 
తీరవలయును ప్రకృతియందు ప్రతి అణువు మార్చుచెందుట అను కర్మము 
చేయుచునే యుండును అందుచే కర్మము చేయుటను వదలివేయుటకు 
ప్రయత్నించినచో కర్మెంద్రియములను నిగ్రహించి, మనస్సునందు ఇంద్రియ 
విషయములను స్మరించుచున్న మూఢుడు కపటి అగుచున్నాడు అని 
3-6వ శ్లోకములో చెప్పబడింది అందువలన నైష్కర్మసిద్దిని కోరువారు 
ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి అనాసక్తుడై కర్మేంద్రియములతో 
కర్మములను చేయువాడు ఉత్తముడు అని 3-7వ శ్లోకములో చెప్పబడింది 


ఇది నిత్యజీవితములో చాల ముఖ్యమైన విషయం ఉద్యోగం 
చేసేవానికి సెలవులోని ఆనందం తెలుస్తుంది నిరుద్యోగికి సెలవులోని 
ఆనందం ఏం తెలుస్తుంది? అలాగే కర్మములు చేసినపుడే నిష్కర్మ 
అర్థమవుతుంది సూక్ష్మంగా పరిశీలిస్తే కర్మలోనే నిష్కర్మ కనబడుతుంది 


542 అనుష్టాన వేదాంతము 


నిష్కర్మలో కర్మ కనబడుతుంది అనగా మనస్సు నిర్మలంగా ఉండి కర్మలు 
చేసినచో అది సాధ్యము అనగా కర్మకు మనస్సు బంధీ కానపుడు కర్మములు 
సవ్యముగా జరుగును ఇదే నైష్కర్మ్య్యస్థితి మానసిక శిక్షణ ద్వారా పనిని 
స్వేచ్చగా చేయమని స్వామి వివేకానంద అన్నారు 


'నైష్కర్మ్యసిద్ధి అను గ్రంధమందు (1-30) ఇచ్చ మానవులకు, 
పశుపక్ష్యాదులకు కూడ సహజము అని సురేశ్వరాచార్యులు అన్నారు అలా 
ఇచ్చతో చేయు కర్మలు అజ్ఞానమును నివారణ చేయజాలవు అని భావము 
సమ్యక్‌ జ్ఞానముతోనే అజ్ఞాన నివారణ జరుగునని అన్నారు వేదాంత 
వాక్యములతో కలుగు జ్ఞానము సమ్యక్‌ జ్ఞానము (శ్రేష్టమైన జ్ఞానము) సమ్యక్‌ 
జ్ఞానము మోహమును నివారించును పైన చెప్పిన గీతార్థమునకు ఇది 
పర్యాయము “తత్త్వమసి” వాక్యముతో కలుగునది సమ్యక్‌ జ్ఞానము అది 
అవిద్యానాశనమునకు మార్గము ఇదే సురేశ్వరాచార్యులు చెప్పిన నైష్కర్మ్యసిద్ధికి 
పర్యాయపదమై యున్నది 


“తత్త్వమసి (అది నీవై యున్నావు) అను వేదాంత వాక్యమునకు 
అర్థవివరణ చేయుటయే 'నైష్కర్మ్యసిద్ధి' గ్రంధపు ముఖ్యవిషయముగా నున్నది 
ఛాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యము 'తత్త్వ్వమసి' ఇది ఆరవ అధ్యాయంలో 
తొమ్మిదవ ఖండంలో నాల్గవ శ్లోకం - (6-9-4) ఈ సమస్త ప్రపంచము 
సరమాత్మచే పరిపూర్ణమై యున్నది ఆ పరమాత్మయే సత్యం అదియే ఆత్మ 
అదియే నీవై యున్నావు ఈ జగత్తుకు మూలకారణంగా ఎ సూక్ష్మమైన సారము 
చెప్పబడిందో అదే ఈ సమస్తమైన జగత్తూను ఆ సూక్ష్మమైన సారమే ఆత్మ 
అదే సత్యం అదేనీవు నీవే అది 

జీవులన్నియు ప్రతిరోజు సుషుప్తిని అనుభవిస్తూ ఆ సత్‌ పదార్థంలో 
లీనమై పోతున్నాయి - ఎకీభావాన్ని పొందుతూనే ఉన్నాయి అయినప్పటికీ అవి 
(జీవులు) తాము ఆ చిరంతన (పాతది లేక సనాతనమైనది) సత్యంలో 


వేదాంతం - కర్మసిద్దాంతము 543 


లీనమైనాము అనే విషయం తెలుసుకోలేకుండా ఉన్నాయి ఆ మూలమైన 
పరమసత్యం (పరమాత్మ) ఈ జగత్తు అంతటికీ ఆత్మ దానిని ఆత్మగా 
పొందియుండు స్థితిని (తత్‌) నీవు (త్వం) అయియున్నావు (అసి) (తత్‌ + త్వం 


+ అసి) 


'నైష్కర్మ్యసిద్ది (1-29)లో ఇచ్చకు మూలము అజ్ఞానం అని 
సురేశ్వరాచార్యులు అన్నారు అజ్ఞానం వలననే “అహం' (సర్వము నేనే), 
అహం వలననే ఐహిక వ్యామోహం, వ్యామోహం వలన వాంఛలు (కోరికలు) 
కలుగును ఆ వాంఛల వలన స్వార్ధం పెరుగును కాబట్టి దీనికంతటకి 
మూలం అజ్ఞానం అని తెలుస్తోంది “తత్త్వమసి” అను వేదాంతవాక్య అంతరార్ధము 
గ్రహించినపుడు సర్వమందు మనలను, మనలో సర్వము చూడగలుగుతాము 
దీనికి మానసికంగా సాధన కావాలి అపుడు నైష్కర్మ్య్యసిద్ధి కలుగును 
నైష్కర్మసిద్ధియే నిష్కామకర్మ స్వార్థవాంఛ లేకుండ కర్మలొనరించినపుడు 
అది కర్మలు చేయనట్లె యగును అనగా అదియే కర్మములో అకర్మయగును 


ఈ దేహమునకు కారణమైన ప్రారబ్ధ కర్మము భోగముతోనే అనగా 
అనుభవించుటతోనే పరిహారమగును అని సురేశ్వరాచార్యులు కూడ 
అంగీకరించారు (నైష్కర్మసిద్ధి 1-12) ఈ విధమైన పరిహారము వాంఛలతో 
కర్మములు చేయువానికి, జ్ఞానికి కూడ సమముగానే ఉండును అన్నారు (1- 
45) కర్మములు చిత్తశుద్ధి కలుగచేయుట ద్వారా వైరాగ్యమునకు కారణమగును 
అన్నారు ప్రారబ్బకర్మఫలము వలన దుఃఖితుడై పరిహారమునక్ర పుణ్యకర్మములు 
(వైదిక, లౌకిక కర్మములు) చేసి చిత్తశుద్ధి పొందును అపుడు వాంఛా 
వ్యామోహములు నశించును అన్నారు ఈశ్వరార్పణతో కర్మములొనరించినచో 
(1-47) చిత్తము నిర్మలమగునని తెలుసుకొనును వర్ణాశ్రమ విహితమైన 
కర్మములు కూడ ఈశ్వరారాధన బుద్ధితో చేయుట ద్వారా చిత్తశుద్ది కలుగునని 
గ్రహించవలయును అన్నారు నిష్కామకర్మములే జ్ఞానోత్పత్తికి మార్గములు 


544 అనుష్టాన వేదాంతము 


అన్నారు (1-48) రజోగుణము మనస్సును కామము (కోరిక)తో నింపును 
ఎపుడు అంతఃకరణము సర్వకామములు విడుచునో అపుడే ఉత్భానము 
పొందును (1-30) శ్లోకములో పశుపక్ష్యాదుల నుండి మానవుల దాకా కోరికలు 
సహజము అని చెప్పి ఇక్కడ సర్వకామములను విడువవలయును అని 
చెప్తున్నారు అనగా కోరికల వలన కర్మములు జరిగి వాటి ఫలితముగా 
జననమొంది శరీరము ఏర్పడటం జరుగుతోంది దానికి మార్గాంతరము 
ఒకటేనని సురేశ్వరాచార్యులు ఇచట అంగీకరించినట్లు అవుతోంది ఆ 
మార్గమే నిష్కామ కర్మమార్గము కోరికలతో కూడినవాడు కర్మముల కారణముగా 
సంసారమున తగుల్కొని ఉంటున్నాడు విశుద్ధమైన అంతఃకరణముతో నిత్య, 
నైమిత్తిక లౌకిక కర్మముల నాచరించువానికి బ్రహ్మలోక (స్వర్గలోక) ఇచ్చ కూడ 
లేకుండును అని సురేశ్వరాచార్యులు ఇక్కడ అన్నారు చిత్తము స్వచ్చముగా 
వున్నను సంసారుల యందు రజస్సు మరియు తమోగుణ మాలిన్యము 
మనన్సును కలుషితము చేయుచునే యుండును ఇందువలన 
చిత్తచాంచల్యము ఏర్పడును కామము (కోరిక) అనునది ఒక గాలము అది 
మనస్సును లాగుచునే యుండును అటుల నిరంతము రజస్తమోగుణ 
రూపములైన వాంఛలతో పార్లుతునే ఉంటాము అనువారిని చూచి జాలిపడ 
వలయునే తప్ప ఎమియు చేయలేము లౌకికముగా ఉన్నతస్థీతి కొరకే గదా 
ఈ వాంఛలు నిరంతరం ఈ వాంఛలతోనే జీవితకాలం గడిపే కంటే కొంతలో 
కొంత అయినా మనకు ఈ ప్రకృతికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు 
లౌకికంగా లబ్ది మాత్రమే కాక ఇంకేమైనా ధ్యేయం ఈ జీవితానికి ఉన్నదా? అని 
ఆలోచించవలసియున్నది స్వర్గవాంఛతో నిత్యనైమిత్తిక కర్మలొనర్చినను అది 
కూడ కోరికతో చేయబడిన కర్మమే కాన అనిత్యమే యగును అన్నారు 
కర్మఫలము పూర్తి అయిన వెంటనే పునర్జన్మ పొందును అని చెప్పబడింది గదా! 
అసలు స్వర్గసుఖము, నరకబాధ అనునవి వేరే ఎక్కడో లేవు ఇక్కడే ఈ 
జీవితములోనే కర్మఫలరూపమున జరుగును అనునది వాస్తవము కారణ 


వేదాంతం - కర్మసిద్దాంతము 545 


శరీరము ద్వారా పునర్జన్మ పొందువరకు జీవుడు పొందు అనుభవమును 
స్వర్గము లేక నరకము అని కూడ చెప్పవచ్చును కాని పునర్జన్మ పొందు వరకు 
కర్మఫలములు అనుభవములోనికి రావు అనియు, వర్తమాన శరీరమును 
వదలిన వెంటనే కారణ శరీరము నూతన స్టూల శరీరమును వెతకి పట్టుకొనును 
అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి గదా! అది అంతయు ఇంతకు ముందు 
అధ్యాయములో చర్చించబడినది ప్రస్తుతాంశము నిష్కామకర్మ సాధ్యమా? 
కాదా? అవసరమా? కాదా? అను సంశయము కొంతమంది సురేశ్వరాచార్యుల 
నైష్కర్మ్య్యసిద్ధిలోని కొన్ని శ్లోకములు ఉదహరించి నిష్కామకర్మ ఆ దర్శప్రాయమే 
కాని ఆచణ సాధ్యము కాదు అని చేయు వాదన విషయములో ప్రసంగవశమున 
సురేశ్వరాచార్యులు నిష్కామకర్మ ఆచరణ సాధ్యముకాదు అని చెప్పలేదు అని 
చూపుటకు ఆయన నైష్కర్మ్య్యసిద్ధిలోని కొన్ని శ్లోకములు ఇచట చర్చించటం 
జరిగింది (1-48) శోకములో రజస్సు, తమస్సుల నుండి చిత్తము విడుదల 
పొంది రాగద్వేషములకు అతీతముగా కర్మములను నిర్వర్తించవలయునని 
చెప్పారు హృదయమును ఆశ్రయించియున్న సర్వకామములను ఎపుడు 
(మనసును) విడిచిపెట్టునో అపుడు మానవునకు బ్రహ్మభావము కలుగును 
అన్నారు కామములను విడిచిపెట్టుట అనగా కర్మములను విసర్జించుట అని 
కాదు కామముతో ఫలాపేక్ష లేకుండ కర్మములను ఆచరించవలయునని 
భావము అదియే గదా నిష్కామకర్మ 


కామ్యకర్మలు అనగా కోరికలతో కూడిన కర్మలు ఇవి అనంతంగా 
ఉంటాయి అనంతమగు కోరికలను వాటి వలన జరుగు కర్మములను 
నిరోధించుట సాధ్యమగునా? అది ఒకసారిగ సాధ్యము కాదు అంతే కాని 
అసాధ్యము కాదు కామము (కోరిక) లేనిది కార్యము లేదు కాని కర్మమును 
సవ్యముగా ఒక ధ్యేయము కొరకు పూర్తి చేయవలయుననియే కోరిక 
ఉండవలయును 


546 అనుష్టాన వేదాంతము 


సంచితకర్మములలో ప్రారబ్దకర్మము అనుభవించుటతో పోవును 
ప్రారంభము కాని కర్మములు అనగా గత కర్మలలో ప్రారబ్బములు కానివి 
ప్రాయశ్చిత్తముతో నశించును _ (నైష్కర్మ్యసిద్ధి 1-81) కాని కర్మములు 
అనుభవించుట ద్వారా నశించినను వాటి వాసనలు విత్తనముల వలె 
మిగిలియుండును అవి మళ్లీ మొలకెత్తుటకు అవకాశమున్నది ఇక 
ప్రాయశ్చిత్త కర్మముతో సంచిత కర్మములు సమసిపోవునని తలచినను ఆ 
ప్రాయశ్చిత్త కర్మలు గూడ కర్మలే అగుట వలన అజ్ఞానముచే “నేను 
చేయుచున్నాను" అను కర్శృత్వ భావముతో వ్యవహరించెదము అపుడు ఆ 
సంచిత కర్మములు పూర్తిగా నివృత్తి కాణాలవు దీనికి మార్గాంతరము కర్తృత్వ 
భావము వదులుకొను జ్ఞానము పొందుటయే 


వాస్తవమునకు ప్రారబ్దముకాని సంచితకర్మలను పోగొట్టుకొనుటకు 
సాధ్యము కాదు ఎంత నిపుణుడైన వైద్యుడైనను రోగలక్షణములు 
కనబడకయున్నచో చికిత్స చేయజాలడు ప్రారంభమైన అనగా ప్రారబ్ధ 
కర్మములకు నివృత్తి లేదు అవి జరిగిపోయిన కర్మల ఫలితములు అవి 
అనుభవించుట ద్వారా మాత్రమే సమసిపోవును కాని సంచితకర్మలు ఎన్ని 
జన్మలలో ప్రారబ్ధ కర్మములుగా మారి సమసిపోవునో చెప్పుట సాధ్యము కాదు 


నిత్యనైమిత్తిక కర్మములు మోక్షమును అనగా బ్రహ్మభావమునిచ్చునవి 
కాదు (నైష్కర్మ్యసిద్ధి 1-27) ఒక్కొక్క కర్మకు అనేక జన్మము లనిచ్చు 
సామర్థ్యమున్నదని సృృతులు చెప్పుచున్నవి కామ్యకర్మముల ద్వారా 
కామ్యకర్మములు అధికమగునే కాని నాశనము కాజాలవు నిత్యకర్మములకు 
ఫలము లేనందున (నైష్కర్మ్యసిద్ధి 1-84) అవి కామ్యకర్మములను నాశనము 
చేయలేవు కామ్య కర్మములతో గత కామ్యకర్మములు నాశనము చెందవు 
మరి ఇక గత్యంతరం ఎమిటి? 


నిష్కామకర్మను ఆదర్శప్రాయమని మాత్రమే అని తలచక ఆచరణలో 


వేదాంతం - కర్మసిద్దాంతము 547 


సాధ్యమగు అనుష్టాన మార్గమును (Practical Way) గుర్తించుటయే 
గత్యంతరమగును నిష్కామకర్మ అంతరార్థమును (00౧౦౪౧౮0 గుర్తించ 
గల్గినపుడు ఇది అసాధ్యము కాదు కర్మమునందు స్వార్ధముతో కూడిన 
బంధము లేకుండ కర్మమును చిత్తశుద్దితో చేయుటయే నిష్కామకర్మ యని 
భగవద్గీత చెప్పింది ఒక వ్యక్తి తన కొరకు గాని, తన కుటుంబము కొరకు గాని, 
సమాజము కొరకు గాని ఒక కర్మము (పని) చేయునపుడు “తాను కాబట్టి 
చేస్తున్నాను లేక చేయగలుగుతున్నాను” అను “అహం' (880)తో ఆ కర్మఫలమును 
నిరంతరం మనసునందుంచుకొని చేయటం స్వార్ధచింతన అగును కీర్తిని 
ఆశించి చేసినను అది కోరికే అగును అపుడది కీర్తి కండూతి అనబడు 
స్వార్థచింతన అగును నిష్కామకర్మ అనగా ఫలమును గూర్చిన స్వార్థచింతన 
లేకుండుట అని అంతరార్థము స్వార్ధచింతన లేని వానికి ఫలమును గూర్చిన 
తపన యుండదు కార్యమును సవ్యముగా సంపూర్ణముగా నిర్వర్తించవలెను 
అను ధ్యేయముతోనే ఆ పనిని చేయును ఉద్దేశము, లేక ఆశయము 
(purpose or motive) అనునది కోరిక కాదు ఎందుకనగా కోరికలో ఎల్లపుడూ 
అంతర్లనంగా స్వార్ధచింతన యుండును 


ఉదాహరణకు ఒక న్యాయవాది తనను ఆశ్రయించినవాని (lent) 
(వ్యాజ్యదారుడు) వ్యాజ్యమును (6858) గెలుచుటకే వాదించును వాదించ 
వలయును గూడ ఇచట న్యాయవాదిది కోరిక లేక కామము కాదు 
ఎందుకనగా న్యాయస్థానములో వాదించుట అతని వృత్తి అది అతని 
కర్తవ్యము (6407) ఆ కర్తవ్యమును చిత్తశుద్ధితో నిర్వర్తించటమే అతని బాధ్యత 
అది నిష్కామకర్మమే యగును తాను చేసిన పనికి వేతనము (1669) 
తీసుకొనుట కూడ తప్పుకాదు అది అతని జీవనాధారము గదా! అట్లుగాక 
చిత్తశుద్ధి లేక ధనము కొరకే తన వృత్తియని భావించి తన వ్యాజ్యదారుని 
పీడించటం దురుద్దేశమే యగును కాని నిష్కామకర్మ కాదు ఎచట 
దురుద్దేశముండునో అచట స్వార్ధచింతన పొంగిపారలుచుండున్తు=అటులే ఒక 


548 అనుష్టాన వేదాంతము 


వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగికి ఉపశమనము (16116 ఇచ్చుటకే 
ప్రయత్నించును అది అతని వృత్తి దానికి డబ్బు తీసుకొనుటలో తప్పులేదు 
అది జీవానాధారం కూడా గదా! తనకు రావలసిన డబ్బునే మనస్సు 
నందుంచుకుని వైద్యవృత్తి చేసినచో అది నిష్కామకర్మ కాదు డబ్బు కొరకే ఈ 
వృత్తి అను భావము రానంతవరకు అది నిష్కామకర్మయే యగును రోగికి 
ఉపశమనం కొరకు ప్రయత్నించటం కోరిక కాదు అది వృత్తి ఆశయము 
బాధ్యత 
6) షడ్డర్శనములలో కర్మసిద్దాంతము 

దర్శనము అంటే శాస్త్రము ఒక ఆలోచనాపద్ధతి తర్క హేతుబద్ధమైన 
సిద్ధాంతాలనన్నిటిని కూడ దర్శనాలనే అంటారు సంస్కృతధాతు శబ్దము 'దృశ్‌ 
అంటే చూచు అని అర్థము అనగా బ్రహ్మభావమును లేక ఆత్మస్థితిని 
దర్శింపచేయు శాస్త్రములు దర్శనము లనబడును మన విజ్ఞానము, బుద్ధి 
విశ్వాత్మవైపు మరలితే వివేకము కలిగి పరమసత్యదర్శనమవుతుంది కాని 
మన బుద్ధి తార్కికముగా బహువిషయక విస్తారంగా వృద్ది చెందినప్పటికి, 
మూలసత్యమునకు దూరమై అసంపూర్ణ స్థితిలోనే మిగులుతుంది ఆ రకమైన 
బుద్ధియే మనకు ఆధారమైనపుడు మనము బాహ్యవిషయదర్శనముతోనే 
జీవితము వృధా చేసుకుంటున్నాము మనకు కావలసినది ఆ బుద్ది కాదు 
వలసినది సంపూర్ణము, అభిన్నమును అయిన విజ్ఞానము అది సత్యమైనది 
అది బ్రహ్మజ్ఞాన సంపత్తికి మార్గం చూపుతుంది ఆ మార్గాన్వేషణలో రూపొందిన 
శాస్త్రములనే షడ్డర్శనములన్నారు ఇవి ఆరు కాని పరస్పర సంబంధ 
సామీప్యముల వలన ఇవి మూడు జంటలుగా ప్రసిద్ధి పొందినవి ఇవి 
న్యాయవైశేషికములు, సాంఖ్యయోగములు, పూర్వ, ఉత్తరమీమాంసలు ఎవరి 
పేరనైతే ఈ దర్శనములు ప్రసిద్ధిపొందినవో వాస్తవమునకు వారు వాటి 
మూలప్రవక్తలు కారు ఎంతోకాలము నుండి వారికి పూర్వమే ఉన్న ఈ 
దర్శనములకు వారు ఒక అనుక్రమణికగా సూత్రరూపమునిచ్చారు అందుచే 


వేదాంతం - కర్మసిద్ధాంతము 549 


వారి పేరనే అవి స్థిరపడినవి న్యాయదర్శనమునకు గౌతముడు వైశేషికమునకు 
కణాదుడు, సాంఖ్యదర్శనమునకు కపిలుడు, యోగశాస్త్రమునకు పతంజలి 
పూర్వ మీమాంసకు జైమిని, ఉత్తరమీమాంస అనగా ఉపనిషత్తుల సారమైన 
బ్రహ్మసూత్రములకు వ్యాసుడు (బాదరాయణుడు) సూత్రకర్తలు ఉత్తర 
మీమాంసనే వేదాంతము అని కూడ అంటారు ఈ షడ్డర్భనములు శుతులను 
అనగా వేదములను అంగీకరించినవే ఈ షడ్డర్శనముల పూర్వాపరములు, 
సిద్ధాంతపరంగా వాటి పరస్పర భిన్నత్వము ఇచట చర్చనీయాంశము కాదు 
కర్మసిద్దాంతమునకు సంబంధించినంత వరకు వాటి దృక్పధము మాత్రమే 
ఇచట చర్చించబడీనది 


1 న్యాయ, వైశేషికములు 


న్యాయసిద్ధాంతమును అనుసరించువారు నైయాయికులు, వైశేషిక 
సిద్ధాంతవాదులు వైశేషికులు న్యాయ వైశేషికులు కర్మరూపమును “అదృష్టము” 
అన్నారు అంతేకాక దానిని 'చలనము' అని కూడ అన్నారు హిందూమతము 
నందలి ఇతర శాఖలవలెనే న్యాయ దర్శనము (లేక) మతము కూడ 
కర్మసిద్దాంతమును అంగీకరించినది మనము చేసిన కర్మల ఫలితములను 
తప్పక అనుభవించవలయునని న్యాయమతము విశ్వసించును కొన్ని కర్మలు 
వెంటనే ఫలితమునిచ్చును వంటచేయుట అటువంటి కర్మయే యగును 
వ్యవసాయము మొదలగు కర్మల ఫలితములు ఆలస్యముగా వచ్చును 
కర్మకాండల (వైదిక కర్మలు) ద్వారా వాంఛించు స్వర్గప్రాప్తి మరణానంతరము 
గాని లభించదు ధ్యానదైవకర్మఫలితములు కూడ ఆలస్యమేయగును అన్నారు 
కర్మపరిపక్వమగుటకు కలుగు ఆటంకముల వలన కర్మఫలము ఆలస్య 
మగునని, కర్మములు ఫలించుటకు అనుకూల పరిస్థితులు లేకుండుట 
చేతనో, లేక ఒక వ్యక్తి యొక్క కర్మతో సమానమగు కర్మగల ఇతరుల 
కర్మవాసనలు ఆటంకము కలుగజేయుటవలననో కర్మఫలములు ఆలస్య 
మగును అని కొందరు న్యాయసూత్ర భాష్యకారులు అభిప్రాయపడ్డారు కాని 


550 అనుష్టాన వేదాంతము 


ఫలములు వచ్చు లోపల కారణమైన కర్మలు నశింపవు అన్నారు కర్మములు 
జరిగిన తరువాత ఫలము సిద్దించువరకు గల స్థితిని మధ్యమదశ అన్నారు 
దీనినే “అదృష్టము అన్నారు ఫలములనిచ్చుటకు పూర్వముండు వృక్షముల 
స్థితిని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు ఇది కూడ కర్మరూపమే అన్నారు 
పూర్వకృత కర్మలననునరించియే ఆత్మలు దేహము పాందును అని 
న్యాయసిద్దాంతము దేహము వలననే ఆత్మకు నామము ఎర్పడును ఆత్మ 
మనుష్యుడు కాదు న్యాయవైశేషికములు సూక్ష్మదేహమున్నదని విశ్వసింపవు 
అణురూపము, అతీంద్రియమును అగు మనస్సు సహాయమున ఆత్మ 
దేహాంతరప్రాప్తి పొందును ఆత్మలకు అనంతమైన వ్యాప్తి ఉన్నది కావున 
మనస్సే జన్మాంతరములను పొంది వివిధ దేహములలో ప్రవేశించుచుండును 
అన్నారు 

ప్రకృతి పురుషుల సముచ్చయము (కలయిక) ఈ జగత్తు అందుకే 
జగత్తు యదార్ధము అన్నారు ఆత్మనే పురుషుడు అన్నారు ప్రకృతి ఆ 
పురుషకల్పితము కాదు అని న్యాయసిద్దాంతము ఆత్మలకు అనుభవ 
యోగ్యముగా నుండునట్లు దేవుడే ప్రకృతి రూపమును సృష్టించాడు అన్నారు 
ఆత్మలకు ప్రకృతికి సామరస్యమున్నది దానికి కారణం దైవ సంకల్పమే అని 
భావించారు కాని న్యాయసూత్రములందు భగవంతుని గురించి కాకతాళీయంగా 
మాత్రమే పేర్కొనబడింది అందువలన ప్రాచీన న్యాయసిద్దాంతము ఆస్తికము 
కాదు అనుటకు అవకాశము ఎర్పడినది అనంతర కాలమున నైయాయికులును, 
వైశేషికులును బహిరంగముగా ఆస్తిక్యమును ప్రకటించారు ఆత్మను గూర్చి 
వివరణ యిచ్చు సందర్భమున భగవంతుని గూర్చి చర్చించారు ఆత్మలు 
రెండు విధములు అన్నారు ఒకటి మనిషి సంబంధమైన ఆత్మ, రెండవది 
దైవసంబంధమైన ఆత్మ ఈ దైవాత్మ లేక పరమాత్మ ఒకటి మాత్రమే అది 
సర్వద్రష్ట మానుష ఆత్మలు అనంతములు భిన్నదేహములకు భిన్నములైన 
ఆత్మలున్నవి దేవుని విశిష్టమైన ఆత్మ అన్నారు సర్వశక్తి, సర్వజ్ఞత్వము అతని 


వేదాంతం - కర్మసిద్దాంతము 551 


లక్షణములు అందువలననే అతగు లోకమును క్రమరీతిని నడుపు చున్నాడు 
న్యాయవైశేషిక దర్శనమూలకర్తలగు గౌతమ, కణాదులు, మానుష దైవాత్మలను 
ఒకే వర్గమున చేర్చిరనుట సమంజసము గాలేదు అని సర్వేపల్లి రాధాకృష్ణ 
అన్నారు న్యాయదర్శనమందు వ్యావహారిక విషయములకు తర్కమునకు 
ప్రాధాన్యము నిచ్చుట వలన, దేవుని గూర్చి తగినంత శ్రద్ద చూపలేదు అని కూడ 
సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు 


న్యాయసద్దాంతము ప్రకారం ప్రతి కార్యమునకు ఒక కారణముండును 
అందువలననే మన సుఖదుఃఖములకు ఒక కారణమేర్పడుచున్నది ప్రతి 
కారణము అంతకు పూర్వకారణమునకు కార్యరూపమే యగును అటులే 
ప్రతి కార్యము తరువాత జరుగు కార్యమునకు కారణమగును ఇది ఒక 
పరంపర దీనికి ఆరంభము లేదు అన్నారు నైయాయికులు అందువలననే 
మన సుఖదుఃఖములకు ఆరంభము తెలిసికొనుట సాధ్యపడదు కార్యములు 
భిన్నముగా నుండుటచే కారణములు కూడ భిన్నములే అయినవి మనము 
అనుభవించు భిన్నఫలములకు ఒకే కారణము అని చెప్పుట కుదరదు ఆ 
కారణము దేవుడని కాని, ప్రకృతి అని గాని చెప్పుటకు వీలుపడదు కర్మలు 
సంస్కారరూపమున మిగిలి కర్మఫలములనిచ్చుటకు శక్తి కలిగియుండును 
సత్కర్మ సంస్కారము పుణ్యము _ దుష్కర్మ సంస్కారము పాపము ఈ 
రెండింటి కలయికే అదృష్టము అని న్యాయసిద్ధాంతము ఇది ఆ కర్మలకు 
కర్త అయిన వాని ఆత్మయందు నిల్వయుండును ఆ కర్తకు సుబదుఃఖముల 
నిచ్చు వస్తువులందు ఆ అదృష్టము ఉండదు అన్నారు అనువైన దేశము, 
కాలము, వస్తువు కలిగినపుడు ఈ అదృష్టము కర్మఫలమును ఇచ్చును భిన్న 
ఆత్మలకు భిన్నములైన ఫలానుభవములో కలుగు భేదములకు అదృష్టభేదమే 
కారణము అన్నారు అదృష్టము అతీంద్రియ శక్తియనియు, అందుచేతనే 
పుణ్యపాపములు అవిచ్చిన్నములుగా (నిరాటంకముగా) ఉన్నవి అని 
న్యాయతర్కము 


552 అనుష్టాన వేదాంతము 


అణువునందు సహజక్రియాశక్తి యుండును ఆత్మయందు 
అదృష్టముండును (సంస్కారరూపమున నున్న కర్మలు) ఈ రెండింటి వలననే 
విశ్వసృష్టి జరిగినది అని ప్రాచీన నైయాయికుల మతము ఇచట దేవుని ప్రసక్తి 
రాలేదు కాని ఉదయునుడు మొదలగు అనంతర కాలనైయాయికులు 
“అదృష్టము జడము (అచేతనము), అది శక్తియెనను కార్యములకు కారణము 
కాజాలదు అన్నారు “అదృష్టమును సక్రమముగా నడుపుటకు ఈశ్వరు 
డొకడున్నాడు అని వాదించారు జగత్తు అణువుల వలనను, కర్మశక్తి వలనను 
ఉత్పత్తి జరిగినది అను సిద్ధాంతమును వీరు తిరస్కరించారు సహజముగా 
అణువులు క్రియ జరుపుటకు సమర్ధవంతములైనచో, ఆ సామర్థ్యము 
నిరంతరము ఉండవలయును గదా! ఒకవేళ అణువుల శక్తికి కాలము 
కారణము అనినచో, ఆ కాలము నిరంతరము క్రియాత్మకమైనను లేక 
నిష్కియాత్మకమైనను కావలయును ఒక శక్తి అచేతనమై ప్రవృత్తి (స్వభావము) 
కలిగియున్నదనినచో, ఆ ప్రవృత్తికి చేతనుడైన మరొక వ్యక్తి కారణమై 
యుండవలయును అదృష్టము పై జీవాత్మకు అధికారముండుటకు వీలుపడదు 
ఎందుకనగా అట్టి అధికారమే యుండినచో వాంఛితము కాని దుఃఖములను 
అది వారించి యుండగలిగెడిది కదా! అందుచే అనంతరకాల నైయాయికులలో 
ప్రముఖుడు ఉదయనుడు అచేతనమగు “అదృష్టము” దేవుని ఆదేశము 
ననుసరించి ప్రవర్తించును అన్నాడు కాని దేవుడు అదృష్టమును సృష్టించడు 
దాని గమనమును మార్చుచేయడు కాని “అదృష్టము యొక్క కార్యము 
క్రమముగా జరుగునట్లు పర్యవేక్షించుచుండును కర్మఫలము ఆ కర్మకు 
కర్తయైనవానికి అందునట్లు చేయును అందుచే దేవుడు కర్మఫలమునిచ్చువాడు 


అన్నారు 

జగత్తు విభిన్నములైన అంశములతో కల్పించబడినది అందువలన 
దానికి ఒక ఉత్పత్తియున్నది అపుడు దానికొక కర్త యుండవలసిన 
అవసరమున్నది అట్టి జగత్కర్తయే ఈశ్వరుడు అతనికి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, 


వేదాంతం కర్మసిద్దాంతము 553 


క్రియాశక్తి అను మూడు శక్తులూ ఉన్నవి ఈ శక్తులతో జగత్తు నందు 
సర్వకారణములను చలింపజేసి నడిపించును కాని తాను మాత్రము దేనివలనను 
చలింపడు ఆ శక్తి వలన సృష్టి ప్రారంభమున అణుసంయోగముతో ద్రవ్యములు 
(పదార్థములు) ఏర్పడును ఈ శక్తికి ఈశ్వరుడు కర్త ఈ సృష్టి అంతటికి అతని 
సంకల్పశక్తియే ఆధారము ఈశ్వరుడు ప్రపంచమును సృష్టించి, లయముచేసి, 
తిరిగి సృజించును ఈశ్వరుని అస్తిత్వము ప్రత్యక్ష విషయము కాదు 

అందువలన అది సహేతుకము కాదు అనుట సమంజసము కాదు అన్నాడు 
ఉదయనుడు ఒక వస్తువు ఒకప్పుడు కనబడి ఇపుడు కనబడకపోయినచో అది 
లేదు అని చెప్పవచ్చును ఇంద్రియాతీత విషయముల గురించి అట్లు 
చెప్పుటకు వీలుపడదు దైవాస్తిత్వము ప్రత్యక్ష నిదర్శనములతో నిరూపించ 
జాలము 


వైయాయికులకు ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అతడు 
అనంతశక్తి సంపన్నుడు ఆ శక్తితో జీవుల పూర్వ కర్మ ఫలములననుసరించి 
సృష్టి చేయును అన్నారు దేవునికి కామము (కోరికలు) లున్నవి అన్నారు 
నైయాయికులు కాని ఆ కామము స్వార్ధ ప్రయోజనము కొరకు కాదు అతడు 
స్వార్ధ ప్రయోజనమునకు సృష్టి చేయలేదు మరి సృష్టి ఎందుకు చేసినట్లు? 
జీవుల యందలి (ప్రేమచే చేసెనా! అది కూడ సరైన సమాధానము కాదు 
ఎందుకనగా అటులైనచో లోకమందు దుఃఖముండకూడదు కావున లోకము 
సృజించవలెనను ఇచ్చ కేవలము కరుణ వలన ఎర్పడిన స్పందన మాత్రమేయని 
నైయాయికుల వాదము సృష్టి చేయవలెనను భావము ఆనందదాయకమే 
కాని సృష్టించబడిన జీవుల స్వభావము అందుకు భిన్నముగా నున్నది 
సృజింపబడవలసిన మానవుల కర్మ పరిపక్వము కాలభేదమును కలిగియున్నది 
కర్మఫలములు భిన్నముగానున్నవి ఇందువలన దేవునికి స్వాతంత్ర్యము 
లేదనియా? కాదు అంటారు నైయాయికులు దేవుడు తానే కల్పించుకొనిన 
కారణముల వలన స్వాతంత్ర్యము లేనట్లు కనబడును అన్నారు మానవులకు 


554 అనుష్టాన వేదాంతము 


సుఖము చేకూర్చుట దేవుని లక్ష్యము కాదు అన్నారు మానవులకు 
పరమార్థమును చేకూర్చుటయే సృష్టి లక్ష్యము అని నైయాయికుల సిద్దాంతము 


హేతువునకు అందని ప్రతిదానిని నైయాయికులు అదృష్టము' 
అన్నారని సర్వేపల్లి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు సృష్టి ప్రారంభమున కలిగిన 
అణు సంచలనము, అగ్ని ఊర్వముఖముగ వ్యాపెించుట, అయస్కాంత 
ఆకర్షణ శక్తి - ఇవి అన్నియు అదృష్టకార్యములే యన్నారు అదృష్టమనునది 
హేతువునకు ఒక పరిమితిని విధించును అదృష్టమునకు ఒక సారధి 
కావలయునని గ్రహించిరి అతడే ఈశ్వరుడు అన్నారు జీవులు తమ 
క్రియాశక్తిని ప్రళయ కాలమున కోల్ఫోవుదురు తిరిగి పునన్సృష్టి సమయమున 
తమ క్రియాశక్తి పొందుదురు అన్నారు దానికి కారణము ఈశ్వరుడే అని కూడ 
అన్నారు ఉదయనుడు మొదలైన నైయాయికులు కారణధర్మమునకు 
ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చారు సర్వకార్యము లకు ప్రధానమైన కారణముండునా 
అనునది ప్రశ్న నైయాయికుల కారణవాదము వ్యాప్తి చెందలేదు జగత్తునందు 
వస్తు పరిణామములు జరుగును ఈ పరిణామములను చూచి కారణ ధర్మము 
ఊహింపబడినది ఊహింపబడిన యీ కారణధర్మము జగత్తు (సృష్టి)నకు 
కల్పించుటకు వీలుపడదు ఈ జగత్తునకు కారణమును ఊహించుటకు 
మానవుని శక్తి చాలదు కార్యము, కారణములకు మూలకారణము వెదకుచూ 
పోయినచో అది శుష్కవాదమే యగును నైయాయికులు ప్రపంచమును ఒక 
కార్యము అన్నారు దానికి ఎట్టి ప్రమాణములు లేకుండగనే అంగీకరించారు 
శాశ్వతమైనవి, ఉత్పత్తి లేనివి పదార్థములెన్నో ఉన్నవని నైయాయికులు 
అన్నారు ఈ బ్రహ్మాండము కూడ అట్టిదే అని వారి అభిప్రాయము కార్యకారణ 
పరంపరకు ఇతరమైన ఒక కారణమును న్యాయసిడ్ధాంతము కల్పించినది ఆ 
కారణమునకు కారణము లేదని న్యాయవాదన 


ఈ జగత్తు తనకు తానే ఆధారమా, లేక వేరొక కారణమునకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 555 


కార్యరూపమా అను ప్రశ్నకు సమాధానము మనకు దొరకదు జగత్తు 
ఎర్పడుటకు ఒక కారణము మనము అంగీకరించినను దానికి మరొక కారణము 
ఊహించవలసి యుండును ఈ కారణాన్వేషణము చివరకు మన మతి 
పోగొట్టును అందుకేనేమో శంకర భగవత్పాదులు ఈ కారణాన్వేషణను 
నిరసించి, ఈ ప్రపంచము ఉన్నది ఉన్నట్లుగా మనకు కనబడుచున్నదని 
ధైర్యముగా చెప్పవచ్చునని అన్నారు శంకరుల మాయా (మిధ్యా) వాదము 
కూడ దీనినే అంగీకరించును మనము మాయ అను భమలో నున్నంతవరకు 
ఈ ప్రపంచము ఉన్నట్టుగానే గోచరించునని భావము దేవుడున్నాడని 
భావించిన వానిని సృష్టించినదెవరు? దేవుడు స్వయంభువుడని చెప్పటం 
సులభమే అటులే ఈ ప్రపంచము కూడ స్వయంగానే పుట్టినదని చెప్పటం 
కూడ సులభమే అగును ఇది ఒక తాత్విక సమస్య వాస్తవమునకు దీనికి 
సమాధానం లేదు నైయాయికులు ఈ సమస్యను మరింత కష్టం చేశారు 
దేవునికి దేహమున్నదా అను ప్రశ్నను ఉత్పన్నం చేశారు అదృష్టము అన్ని 
దేహములను నిర్మించునని న్యాయసిద్ధాంతము గదా! కాబట్టి దేవుని దేహము 
కూడ అదృష్టనిర్మితమే యగును ఇది సహజము కాదు గదా! సృష్టించబడిన 
దేహము కలవారికి అణువుల పైనను, పాపపుణ్యము ల పైనను అధికారముండదు 
దేవుడు శాశ్వతమైనవాడు మరి అతని దేహమెట్లుండును? శాశ్వతమైన 
దేహము రూపురేఖలు మనం ఊహించలేము నైంహయికులకు కూడ దీనిపై 
స్పష్టత ఉన్నట్లు కనబడదు దేవుని గురించి రకరకాలుగా చెప్పారు దేవుడు 
దేహము లేకుండ సృజించునని, దేవుని శరీరము మానవుల అదృష్టఫలితముగా 
ఏర్పడునని, అణువులే దేవుని శరీరమని, ఆకాశమే అతని శరీరమని - ఇలా 
రకరకాల భావాలు ప్రకటించారు 


“అదృష్టమే శరీరమును ఏర్పరచి దానికి ఆత్మతో సంబంధము 


కలిగించును అన్నారు తల్లి గర్భము నుండి జననము పొందుటకు తలిదండ్రుల 
అదృష్టము, జన్మ పొందువాని అదృష్టము సంయుక్తముగా కారణములగునని 


556 అనుష్టాన వేదాంతము 


అన్నారు ఈ ప్రపంచమందలి అసమానతలకు కూడ అదృష్టమే కారణమని 
భావించారు అదృష్టం పరిసమాప్తి అయినపుడు ఆత్మదేహము నుండి 
విడివడును అన్నారు దేవుడున్నాడని చూపబడిన హేతువులను (కారణములను) 
అంగీకరించినను, మనము దేవుని నిరూపించగల పరిపూర్ణత గలవారం కాదు 
గదా! “సర్వ ఆత్మ స్వరూపి పరమేశ్వరుడు అన్నాము, ఆ పరమేశ్వరుని 
రూపములే మనమంతా అని విశ్వసించబడుచున్నది గదా! కాని నైయాయికులు 
నిరూపించిన పరమేశ్వరుడు మనము విశ్వసించుచున్న సర్వాత్మ స్వరూపియైన 
పరమాత్మకాదు నైయాయికులు చెప్పిన ఈశ్వరుడు మనయందు ఉండడు 

అతడు లోకమునకు బయటనేయుండును అతడు సృష్టించును, పోషించును, 
లయము చేయును అంతవరకు బాగానేయున్నది కట్టెలను (కర్రలను) ఒక 
మోపుగా త్రాడుతో కట్టినపుడు మనము బయటనే ఉంటాము కర్రలకు 
మనకు ఏమి సంబంధము లేదు అటులే న్యాయసిద్ధాంతముననుసరించి 
ఈశ్వరుడు బయట నుండి ఈ లోకముననున్న వస్తుసమూహమును ఒకచో 
బంధించినట్టుగుచున్నది అణువులను ఈశ్వరుడు సృష్టించలేదు కాని వాటికి 
రూపం ఇచ్చాడు అన్నారు జగత్తు భూతములను (Elements) కల్పించును 

ఆ భూతములను బయట నుండి గ్రహించి సృష్టియను కార్యము చేయును 
అన్నారు అనగా జగత్తునందు ఆంతరికముగా నుండు అనంతశక్తి స్వరూపుడు 
కాదు ఈశ్వరుడు అని భావము కలుగుచున్నది ఈ ప్రపంచము నుండి వేరుగా 
ఎకాంతముగా ఈశ్వరుడున్నాడనుట శుష్క ప్రసంగమేయగును అనగా 
అనంతుడైన ఈశ్వరుడు ఒక వైపు, అనంతమైన జగత్తు మరొక వైపు విడిగా 
ఉన్నట్లు అగుచున్నది ఇది సమర్ధనీయము కాదు రెండు వస్తువులు వేరుగా 
నున్నపుడు అవి అపరిమితములనుటకు (అనంతములు) వీలుపడదు 

జీవులందరు ఎపుడో ఒకపుడు అంతమొందుదురు అపుడు సృష్టి అదృశ్యమగును 

ఈశ్వరుని ఆధిపత్యము అంతమగును అంతమగుదానికి ఆది కూడ ఉండాలి 

కావున ఈశ్వరుడు, జగత్తు రెండును శూన్యము నుండి వచ్చి శూన్యములోనికి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 557 
పోవలసివచ్చును 


లోకమును ఈశ్వరుడు ప్రేమ (లేక) కరుణ వలన కలిగిన స్పందనతో 
సృష్టించెను అన్నారు కాని అపుడు యీ సృష్టికి అర్థమేమగును జీవులు, 
అణువులు రెండును నిత్యములగును ప్రపంచము వాటి పరస్పర 
సంయోగరూపమగును అపుడు ఈశ్వరునకు సృష్టించవలసినది ఏమి 
యుండును? దీనికి రెండు సమాధానములుండును ఒకటి ఈశ్వరుడు లేడని 
చెప్పవలయును లేదా అణువులు, జీవులు అచేతనములు కావు, అవి 
ఈశ్వరుని యొక్క నిత్యమైన కారణధర్మము యొక్క భిన్నరూపములని 
చెప్పవలసియుండును వస్తు స్వరూపమే ఈశ్వర శరీరమను అర్థము 
న్యాయధర్మములో సూచింపబడినది దీనినే రామానుజుడు తన విశిష్టాద్వెత 
తత్త్వమందు పొందుపరచి నిరూపించాడు అని అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ 


ఈశ్వరుని గూర్చి స్పష్టమైన భావము లేకపోవుటయే న్యాయదర్శనము 
నందు ప్రధాన సమస్య ఈశ్వరుడు సర్వజ్ఞుడు అన్నారు కాని ఈశ్వరుడు 
జగత్తునందు అంతర్వర్తి (లోపల నుండువాడు) అని చెప్పలేదు ఈశ్వరభక్తిని 
గురించి చెప్పారు, కాని భక్తిప్రధానములైన ఈశ్వర సాయుజ్యముగాని, 
సారూప్యముగాని చెప్పలేదు ఎందుకనగా ఈశ్వరుడు జగత్తునకు బయట 
నున్నాడు అన్నారు వేదాంతము, యోగశాస్త్రము ఈశ్వరుని గూర్చి ఉపాసన 
బోధించాయి ఉపాసన ద్వారా ఈశ్వరసిద్ది లభిస్తుంది కాని ఉపాసనకు 
ఈశ్వరుని గూర్చి ఒక స్థిరమైన భావం అవసరం 


ఈశ్వరుని గూర్చి స్థిరమైన భావన లేకపోయినను న్యాయదర్శనమందు 
విమర్శాపూర్వకమైన సత్యాన్వేషణ విధానము కనబడును ఈ సత్యాన్వేషణ 
తమదైన పద్ధతిలో అన్ని దర్శనములందు కనబడును తాత్విక సమస్యా 
పరిష్కారమునకు పరిశీలనతో కూడిన వ్యవహారికానుభవము సరియైనది అను 
విశ్వాసము న్యాయదర్శనములోని బలమైన అంశము కాని ఆ అంశము 


555 అనుష్రాన వేదాంతము 


వలననే ఈశ్వరుని గూర్చి స్టిరమైన భావం లేకపోవుట దాని బలహీనత కూడ 


అయినది 


వైశేషికులు కూడ 'అదృష్ట సిడ్దాంతమును అంగీకరించారు 'అదృష్టము' 
అను అదృశ్యశక్తి అణువుల సంయోగము కలుగజేసి జీవపరిణామమునకు 
(evolution) తోడ్పడును ఆన్నారు శరీరము ఆత్మల కలయిక ద్వారా 
అదృష్టము జనన మరణములను కలుగజేయును అని వైశేషిక సిద్దాంతము 
అదృష్టము లేకుండుటయే విముక్తి అన్నారు అదృష్టము లేనపుడు శరీరము, 
ఆత్మల సంయోగముండదు అదే జనన మరణముల నుండి విముక్తియగును 
రాగద్వేషములకు అదృష్టమే మూలము అని వైశేషిక సూత్రము న్యాయ 
వైశేషికముల ననుసరించి అదృష్టము ఒక ఉపకరణము (Instrument) కాని 
అది ప్రకృతి వలెనే ఆలోచనాశక్తి లేనిది అన్నారు అదృష్టము తాను 
స్వయముగా కర్మపరిపక్వమును కలుగజేయలేదు కర్మఫలమే అదృష్టముగా 
చెప్పారు అందువలన కర్మ పరిపక్వమగుటకు ఒక కారకుని అవసరమున్నది 
దేవుడే ఆ కారకుడు అన్నారు దేవుడే అదృష్టము పని చేయునట్లు చేసి 
కర్మఫలము అందునట్లు చేయును అని వైశేషికము కూడ చెప్పుచున్నది 
బ్రహ్మసూత్రములలో 3-2-38, 39, 41లలో ఇదే చెప్పబడింది మిమాంసకారుల 
“అపూర్వ న్యాయవైశేషికుల 'అదృష్టం' వంటిదే సూత్రభాష్యములో శంకరులు 
“అపూర్వ అచేతనమైనది కాన ఈశ్వరుని చేతనత్వము కర్మఫలము కర్తకు 
అందునట్లు చేయును అన్నారు కాని మీమాంసకులు “అపూర్వము' స్వయం 
ప్రవర్తకమైనది, ఈశ్వరప్రమేయము లేకుండ ఫలమునిచ్చును అన్నారు 
శంకరులు దీనిని వ్యతిరేకించి ఈశ్వర ప్రమేయమును నిర్ధారించారు. దీనికి 
శంకరులపై వైశేషిక ప్రభావమున్నదని కొందరి అభిప్రాయము 


జీవులు, వస్తువులు మిధ్యారూపములు కావనియు అవి శాశ్వత 
సత్యరూపములనియు వైశేషికుల వాదన న్యాయసిడ్ధాంతములో వలెనే, 


వేదాంతం - కర్మసిద్ధాంతము 557 
పోవలసివచ్చును 


లోకమును ఈశ్వరుడు ప్రేమ (లేక) కరుణ వలన కలిగిన స్పందనతో 
సృష్టించెను అన్నారు కాని అపుడు యీ సృష్టికి అర్థమేమగును జీవులు, 
అణువులు రెండును నిత్యములగును ప్రపంచము వాటి పరస్పర 
సంయోగరూపమగును అపుడు ఈశ్వరునకు సృష్టించవలసినది ఏమి 
యుండును? దీనికి రెండు సమాధానములుండును ఒకటి ఈశ్వరుడు లేడని 
చెప్పవలయును లేదా అణువులు, జీవులు అచేతనములు కావు, అవి 
ఈశ్వరుని యొక్క నిత్యమైన కారణధర్మము యొక్క భిన్నరూపములని 
చెప్పవలసియుండును వస్తు స్వరూపమే ఈశ్వర శరీరమను అర్థము 
న్యాయధర్మములో సూచింపబడినది దీనినే రామానుజుడు తన విశిష్టాద్వెత 
తత్త్వమందు పొందుపరచి నిరూపించాడు అని అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ 


ఈశ్వరుని గూర్చి స్పష్టమైన భావము లేకపోవుటయే న్యాయదర్శనము 
నందు ప్రధాన సమస్య ఈశ్వరుడు సర్వజ్ఞుడు అన్నారు కాని ఈశ్వరుడు 
జగత్తునందు అంతర్వర్తి (లోపల నుండువాడు) అని చెప్పలేదు ఈశ్వరభక్తిని 
గురించి చెప్పారు, కాని భక్తిప్రధానములైన ఈశ్వర సాయుజ్యముగాని, 
సారూప్యముగాని చెప్పలేదు ఎందుకనగా ఈశ్వరుడు జగత్తునకు బయట 
నున్నాడు అన్నారు వేదాంతము, యోగశాస్త్రము ఈశ్వరుని గూర్చి ఉపాసన 
బోధించాయి ఉపాసన ద్వారా ఈశ్వరసిద్ది లభిస్తుంది కాని ఉపాసనకు 
ఈశ్వరుని గూర్చి ఒక స్థిరమైన భావం అవసరం 


ఈశ్వరుని గూర్చి స్థిరమైన భావన లేకపోయినను న్యాయదర్శనమందు 
విమర్శాపూర్వకమైన సత్యాన్వేషణ విధానము కనబడును ఈ సత్యాన్వేషణ 
తమదైన పద్ధతిలో అన్ని దర్శనములందు కనబడును తాత్విక సమస్యా 
పరిష్కారమునకు పరిశీలనతో కూడిన వ్యవహారికానుభవము సరియైనది అను 
విశ్వాసము న్యాయదర్శనములోని బలమైన అంశము కాని ఆ అంశము 


560 అనుష్టాన వేదాంతము 


62111165) పదార్థములు అన్నాడు వస్తు విజ్ఞానము వైశేషిక దృక్పధము 
వస్తువుల యొక్కయు వాటికి సంబంధములగు వాటి యొక్కయు లక్షణములే 
యదార్ధ వస్తులక్షణములు అన్నారు 


పదార్థమనగా తెలుసుకొనదగిన అర్థమును కలిగియున్నది అది ఒక 
పేరు (నామము)ను కలిగియుండుటకు యోగ్యమై యుండవలయును 
లోకములోని అన్ని వస్తువులు, అనగా అనుభవయోగ్యములైన విషయము 
లన్నియు పదార్థములే అన్నారు న్యాయదర్శనములోని తర్కవిషయములు 
కాక, జ్ఞానవిషయముల సంపూర్ణ విభాగమును చెప్పునవి వైశేషిక పదార్ధములు 


వస్తువులు మాత్రమే కాదు, వస్తుజ్ఞానము గలవి కూడ పదార్థములే 
అన్నారు వైశేషికులు మన ఎదుట విస్తరించి కనబడు భౌతిక ప్రపంచమందు 
పరస్పర సంబంధము గల బహుళ (అనేక) విషయములున్నవి వాటిని 
గూర్చియే మన సహజ వివేక (0౧౦౧5౭౧5౭) విజ్ఞానములు పనిచేయును 
పదార్థములు బాహ్య అనుభవము నిచ్చు ప్రపంచమునే కాక మానవుని 
ఆంతరిక అనుభవమును కూడ రూపొందించును అన్నారు మనము 
అంతర్ముఖులమైనచో ఒక జీవశక్తి, దానికి సంబంధించిన లక్షణములు 
గోచరించును వస్తువులే కాక వస్తుజ్ఞానము గలవి కూడ వైశేషిక పదార్థములే 


వైశేషికులు పదార్థమును ఎడు వర్గములుగా విభజించారు అవి 1) 
ద్రవ్యము, 2) గుణము, 3) కర్మ 4) సామాన్యము, 5) విశేషము, 6) 
సమవాయము, 7) అభావము కణాదుడు పదార్థములను ఆరుగానే 
వర్గీకరించాడు కాని అనంతర వైశేషికులు 'అభావమును' ఏడవదానిగా 
చేర్చారు 


| ద్రవ్యము వైశేషిక తత్త్వమునకు ఆధారభూతమైన పదార్థము 
(substance) ద్రవ్యము బాహ్య ప్రపంచములో వస్తువులు స్వతంత్ర స్థితి 


వేదాంతం - కర్మసిద్దాంతము 561 


కలిగియున్నవి అవి యదారములుగానే కన్నడును అవి తమకు గల ప్రత్యేక 
లక్షణములను ప్రదర్శించును అవి బహురూపములై భిన్నమైన ప్రత్యేక 
లక్షణములను కలిగియున్నవి అందువలననే ఒకసారి చూచిన వస్తువును 
మరల చూచిన గుర్తు పట్టగలుగుతున్నాము ద్రవ్యము, గుణము, కర్మ ఒకే 
యదార్ధమైన స్థితి గలవి అన్నారు వైశేషికము యదార్థ వస్తుతత్త్వ్వము 
అగోచరములగు ఆత్మలున్నవని అది నమ్మినది యదార్థ ద్రవ్యములు అనగా 
స్థూలరూపములు కాక, వాని సూక్ష్మరూపములనియు అది చెప్పినది 
పదార్ధములన్నిటిలోను ద్రవ్యమొక్కటియె స్వతంత్రప్రతిపత్తి (స్థితి) కలది 
మిగిలిన ఆరు పదార్థములు దాని మీద ఆధారపడును ద్రవ్యములను 
తొమ్మిదికములుగా విభజించారు అవి 1) ఆత్మ 2) మనస్సు, 3) పృధివి, 4) 
వాయువు, 5) నీరు, 6) అగ్ని, 7) ఆకాశము, 8) కాలము, 9) దేశము లేక 
స్థలము 

1) ఆత్మ చైతన్యమునకు అనుభవమునకు ఆధారం ఆత్మసిడద్దాంత 
విషయములో న్యాయవైశేషికములు ఒకే భావమును కలిగియున్నవి కాని 
వీటి ఆత్మ సిద్ధాంతంలో ఒక ప్రత్యేకత యున్నది ఆత్మ తన చైతన్యమును ఒక 
నిత్య లక్షణముగా కాక, ఆకస్మికముగా పొందుచుండును అన్నారు కాని 
వాస్తవమునకు ఆత్మ అచేతనము మనస్సుతో కలిసినపుడు చేతనత్వము 
పొందును ఇంద్రియ అనుభవములను గ్రహించునది మనసు మాత్రమే 
ఆత్మ అస్తిత్వము స్వయంనిరూపితము మనస్సు సంచలనము, ఇంద్రియ 
ప్రవృత్తి ఆత్మ అస్తిత్వమును నిరూపించును ఆత్మ శాశ్వతము ఆత్మ 
శరీరముతో కలిసినపుడు జననము, విడివడినపుడు మృత్యువు 

2) మనస్సు ఇది అనుభవమునకు ఉపకరణము అనగా 


సుఖదుఃఖానుభవములు దృష్టికి నేత్రములు ఉపకరణములైనటులే మనస్సు 
అనుభవమునకు ఉపకరణము మనస్సు ఉపకరణమే కాక అనుభవమునిచ్చు 


562 అనుష్టాన వేదాంతము 


పదార్థము లేక వస్తువు అన్నారు అంతేకాక జ్ఞానమునిచ్చు వస్తువు కూడా 
అన్నారు కాని మనస్సు ద్వారా అనుభవమును పొందునది ఆత్మ ఆత్మ 
మనస్సును, శరీరమును తన ఇచ్చననుసరించి ఉపయోగించుకొనును 
మనస్సుతో కలిసినటులే ఆత్మ శరీరముతోను, జ్ఞానేంద్రియముతోను 
సహచరిత్వమును కలిగి వాటి ద్వారా బాహ్య ప్రపంచముతో సంబంధము 
ఏర్పరచుకొనును ఈ సహచరిత్వమే భౌతిక బంధములకు, తద్వారా కలుగు 
బాధలకు కారణము మరణానంతరము మనస్సు, ఆత్మ తోటే ఉండును 
ఆత్మకు మోక్షము కల్గినపుడు మనస్సు విడివడును పునర్జన్మతో శరీరము, 
ఇంద్రియములు తమ స్థితిని తిరిగి పొందును 


పంచద్రవ్యములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు 
బాహ్యపదార్థములు (వస్తురూప భూతములు) ఇవే పంచభూతములు (51/8 
elements) వాటి నిర్మల కారణ రూపములలో కాకపోయినను, ఈ 
పంచద్రవ్యములు మన బాహ్య జ్ఞానేంద్రియములకు గోచరములే బాహ్య 
ఇంద్రియములకు వాటి కారణరూపము అగోచరమైనను, వాటి స్థితి పరమాణు 
రూపమున అంతరింద్రియమైన మనస్సు గ్రహించును అన్నారు విశ్వసృష్టి 
యందు నియమిత కాలగమనములో (Penodic Process) చలితములగును 
(become active) అన్నారు దేశకాలముల (space and time) భేదము 
వైోకేషికము గుర్తించినది దేశము (స్థలము) కనబడు వస్తువులకు సంబంధించినది 
జన్మించి నశించు వస్తువులకు సంబంధించినది కాలము వీటికి బాహ్యవస్తు 
వాస్తవికత యున్నది వస్తువులు కాలమును బట్టి చలించును స్థలమును బట్టి 
తమ స్థానములందు స్థిరపడును 


పంచద్రవ్యములందు పృధివి (భూమి) ఘనపదార్థము నిరు 
ద్రవము వాయువు వాయురూపము అగ్ని తేజోరూపము ఆకాశము 
అవకాశరూపము అన్నారు అవకాశము అనగా తెరపి (0౧6౧) వస్తువుల 


వేదాంతం - కర్మసిద్దాంతము 563 


స్టలగతి, స్టితిగతి దేశకాలములను ఆశ్రయించి యుండును దేశకాలములు 
పరివర్తన చెందు వస్తువుల ఉనికిని సూచించును అవయవములు లేని 
అనంతమైన ద్రవ్యమొకటి యున్నది అదియే ఆకాశము దానికి రూపము, 
రుచి, వాసన, స్పర్శ గుణములు లేవు అది నిష్రియము కాని రూపమున్న 
వస్తువులన్నియు అందు ఇమిడి యున్నవి అణువులు అతి సూక్ష్మములు 
అందుచే అవి స్పర్శ వలన గాని, సంయోగము వలన గాని ఒక ఘనపరిణామము 
పొందలేవు అవి కలిసియున్నను, విడిగానున్నను వాటి విభిన్న స్థితులకు 
ఆకాశమే ఆధారము అణువులు కలియును కాని ఆ కలయక స్థిరమైనది 
కాదు ఆకాశము అణురూపము కాదు కాని అది అణువులను వాటి 
స్థానములందు నిలుపును ఆకాశము శాశ్వతము, సర్వవ్యాపి, ఇంద్రియములకు 
అతీతము అది స్వయముగా వస్తువులపై స్వభావ ప్రభావము కలిగియుండదు 
శబ్దమే ఆకాశ విశిష్టగుణము అందుచే అది వస్తువులతో సంబంధము కలిగి, 
శబ్దమును కలుగజేసి ప్రభావమును జూపును దేశము (50806) అనగా 
అవకాశమని అర్ధము చెప్పవచ్చును ఆకాశము కూడ అవకాశమే అన్నారు 
కాబట్టి ఆకాశమును కూడ దేశము లేక స్థలము (50౧206) అనవచ్చును కాని 
వైశేషికులు ఆకాశమునకు, అవకాశమునకు భేదము చెప్పారు ఆకాశము 
శబ్దగుణమునకు ఉపకరణము అవకాశము సర్వకార్యములకు సామాన్య 
కారణము అన్నారు 


పంచద్రవ్యములలో భూమికి రూపము, రుచి, వాసన, స్పర్శ 
గుణములున్నవి జలమునకు రూపము, రుచి, స్పర్శ గుణములున్నవి అగ్నికి 
రూపము, స్పర్శ గుణములు, వాయువునకు స్పర్శ్గగుణము మాత్రమున్నవి 
అందువలన నివి వస్తువులే యగును పంచభూతాత్మకమైన సర్వవస్తువులకు 
మూలము సూక్ష్మఅణువులని వైశేషికవాదము 


ఎడుగా విభజించబడిన పదార్థములలో మొదటిదైన ద్రవ్యమును 


564 అనుష్టాన వేదాంతము 
గురించి కుప్తముగా చెప్పబడింది ఇక రెండవది గుణము 


1! గుణము గుణము ద్రవ్యము కంటే భిన్నమైనది అది ద్రవ్యముపై 
ఆధారపడి ద్రవ్యములోనే యుండును అందువలన ద్రవ్యము కంటే భిన్నముగా 
దానికి గుర్తింపులేదు గుణమును కణాదుడు ఇలా నిర్వచించాడు “ద్రవ్యమును 
ఆధారముగా కలిగి, తనకి వేరు గుణములు లేనిది సంయోగ వియోగములకు 
కారణము కానిది, వాటితో ఎట్టి సంబంధము లేనిది” గుణము అన్నారు 
గుణములను స్టూలముగా సాధారణ లక్షణములు, ప్రత్యేక లక్షణములుగా 
(general qualities and special qualities) విభజించారు రెండు కాని 
ఎక్కువకాని వస్తువులలో నున్నచో అవి సామాన్య (సాధారణ) గుణములు 
పరిమాణము (5126) అనేక వస్తువుల గుణము ఇది ఒకటి కంటే ఎక్కువ 
ఇంద్రియములకు గోచరించును రూపము, రుచి, వాసన, స్పర్శ గుణములు 
ప్రతి ఒక్క వస్తువునకు ప్రత్యేకముగా నుండి ఎదో ఒక ఇంద్రియమునకు 
మాత్రమే గోచరించును దేశకాలములకు (11౧06 and Space) ప్రత్యేకించి 
గుణములేవియు ఉండవు 


I! కర్మ ఇది పదార్థ్ధములలో మూడవది ఇది ఒక స్వతంత్ర 
పదార్థము కర్మ అనగా చలనము (౦110౧) ఇది ఒక స్పష్టమైన ప్రత్యేకత 
గల పదార్థము ఇది పంచభూతములపై ఆధారపడి యుండును ఇది 
ద్రవ్యము కాదు గుణము కూడ కాదు గుణములు ద్రవ్యమునకు చెందును 
అటులే చలనములు అనగా కర్మలు ద్రవ్యములకు చెందినవే గుణములు 
ద్రవ్యములకు నిత్యలక్షణములుగా నుండును కాని కర్మ (చలనము) 
అనిత్యలక్షణమై యుండును ఒక ద్రవ్యము యొక్క గొప్పతనము దాని 
గుణము విచ్చిన్నము కాని అనగా వేరుకానిది గుణము దానికి భిన్నమైనది 
అనగా విచ్చిన్నమగునది కర్మ అన్నారు ఒక ద్రవ్యమునకు చెందినది 
గుణరహితమైనది కర్మ అన్నారు కర్మ అయిదు రకములు 1 ఊర్థ్వచలనము 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 565 


(Upward motion), 2 అధశ్చలనము (Downward motion), 3 వృద్ది 
చలనము (expansion), 4 క్రీణచలనము (అధోచలనము) (contraction), 5 
సామాన్య చలనము (general movement) సూక్ష్మరూపములోనున్న చలనము 
క్షణీకము వేగముతో నున్న చలనము కొన్ని చలనముల పరంపరల 
సంయోగమనబడును ఎది అయినను కర్మ నిత్యమైనది కాదు అన్నారు ఒక 
సంయోగము వలన గాని లేక చలనమునకు ఆధారమైన ద్రవ్యము 
నాశనమొందినపుడు గాని కర్మ పూర్తియగును సఘూలరూపము లేనందున 
జీవాత్మ ఆకాశము, దేశ (స్థలము) కాలములకు చలనము అనగా కర్మలు 
ఉండవు అన్నారు 


IV సామాన్యము, ౪ విశేషము అనేక వస్తువులలో నున్న ఒక 
గుణము సామాన్యము (్ర౭n౭r21) అనియు, ఆ గుణము చేతనే ఇతర జాతి 
వస్తువుల నుండి భేదము చెప్పినచో నది విశేషము (particularity) 
సామాన్యమును ఒక జాతికి చెందిన లక్షణముగా చెప్పవచ్చును అనంతర 
వైశేషికులు సామాన్యములకు స్వతంత్రస్థితి యున్నదని చెప్పారు కాని 
విశేషమునకు అట్టి స్థితి కల్పించలేదు ఒక జాతి యొక్క జన్మసిద్ధ లక్షణమే 
సామాన్యము ఈ సామాన్యములచే ఆవులను ఆవులుగాను, గుజ్జములను 
గుజములుగాను గుర్తించి రెండు వేరు జాతులుగా చెప్పనగును కాని కొందరు 
గ్రుడ్డివారిని అంధజాతిగా చెప్పుటకు వీలుపడదు అంధత్వము జాతి సామాన్య 
లక్షణము కాదు జాతిగుణములుకాక, వ్యక్తుల గుణములు విశేషములు 
వీటిని గురించి మనకు తెలియుటకు అవకాశము లేదు పరమాణువుల 
సంఖ్య అనంతము అట్టె విశేషగుణముల సంఖ్య అనంతము కావున 
విశేషములను ఊహించుట దుర్లభము 


౪1 సమవాయము కారణమునకు, కార్యమునకు గల సంబంధమే 
సమవాయము అని కణాదుని అభిప్రాయము అది పరస్పర ఆధారభూతమైన 


566 అనుష్టాన వేదాంతము 


సంబంధము ఒక పదార్థమునకు దాని గుణములకును, అఖండము అనగా 
మొత్తము (పూర్ణము)నకు దాని భాగములకును, కారణమునకు కార్యమునకు 
గల సంబంధమే సమవాయము సంబంధమున్నడి అను భావమునకు 
మూలమైనది సమవాయము ఇది సామాన్య సంబంధము వంటిది గాదు 
ఇది అంతర్లీనముగా నుండును సామాన్య సంబంధము మన ఇచ్చననుసరించి 
ఏర్పడును రెండు వస్తువులను దగ్గరకు చేర్చి సంబంధము కల్పించవచ్చు, 
తరువాత విడదీయవచ్చు కాని అది సమవాయము కాదు ఎందుకనగా అది 
అవినాభావ సంబంధము కాదు అవినాభావ సంబంధము నూలుపోగులు, 
వానితో నేసిన వస్త్రమునకు గల సంబంధము వంటిది భూమి మీద పడిన 
ఫలమునకు భూమితో అవినాభావ సంబంధము లేదు అందుచే అది 
సమవాయము కాదు అవినాభావ సంబంధము సమవాయము కాని అది 
సంబంధము పొందు ఆ రెండింటి కంటే భిన్నమైనది, స్వతంత్రమైనది 


౪11 _అభ్రావము అనంతర వైశేషికులు దీనిని పదార్థములలో 
చేర్చారు కణాదుడు దీనిని స్వతంత్ర పదార్థముగా అంగీకరించలేదు లేదనుట, 
కాదనుటను అభావము అన్నారు (deny existence or negation) 
అసత్యజ్ఞానము కాదనుటయే లేక వ్యతిరేకించుటయే దుఃఖమును 
వ్యతిరేకించుటయే అగును అన్నారు దానిని అభావము అన్నారు అది 
నిశ్రేయస్సును కలిగించునని అనంతర వైశేషికుల వాదము జ్ఞానము తనకు 
బయటనున్న వస్తువును గుర్తించును అటులే అభావ జ్ఞానము కూడ దాని 
స్థితిని ఆ జ్ఞానమునకు పేరుగా గుర్తించును దీనినే ఇంకొక విధముగా చెపితే, 

\ఒక వస్తువు ఒకచోట లేకపోవటం, అది లేదు అనే జ్ఞానము ఒకటి కాదు 
మొదటిది స్థితి రెండవది భావము, చూచి, వస్తువు లేదు అని తెలియుట 
ఒకటి, ఆ వస్తువు లేదు అను జ్ఞానము మరొకటి ఆ వస్తువు లేదు అను జ్ఞానమే 
అభావము అభావమనగా ఆ వస్తువు అచటలేదు అనియే తప్ప అసలు ఆ 
వస్తువు లేదు అను శూన్యభావం కాదు ఉదాహరణకు, ఒక బల్ల మీద ఒక 


వేదాంతం - కర్మసిద్ధాంతము 567 


పుస్తకము లేదు అనవచ్చు కాని దాని అర్థం ఆ పుస్తకం అసలు లేదు అని కాదు | 
గదా! (పద్మము తెల్లగా ఉండును అనునది సత్యము పద్మము నీలముగా 
ఉండును అనునది అసత్యము పద్మము నీలముగా ఉండదు అనునది కూడ 
సత్యమే కాని వ్యతిరేకముగా (౧౭౦౭5౦౧) చెప్పబడినది అదే అభావము / 


అభావము ఒక తార్కిక పదార్ధము అయినను అది కూడ భావముతో 
సమానమైనదే అన్నారు వ్యతిరేక భావమున అభావము కలిసి యున్నది 
సర్వసంబంధములకు వ్యతిరేక భావమును ఊహింపవచ్చును కాని 
వేదాంతములోను మీమాంసలోను భావమునకు ఒక పదార్థముగా స్థానము 
లేదు అ భావమును నాలుగు రకములుగా చెప్పారు 


1) ప్రొగభావము (ప్రాక్‌ + అభావము) ఇది కార్యమునకు పూర్వము 
ఉన్న కారణము యొక్క స్థితి ఒక కుండ తయారగుటకు ముందు 
కుండలేదు మట్టి మాత్రమే యున్నది ఈ అభావమునకు ప్రారంభము లేదు 
కాని కుండ తయారైన వెంటనే ఈ అభావం అంతమగును 2) ధ్వంసొఖావము 

(ధ్వంస + అభావము) ఇది అనంతర కారణ స్థితి లేక కార్యము కార్యము 
జరుగుటకు తోడ్పడిన అంశములుగా తిరిగి ఆ వస్తువు విడిపోవుట కుండ 
నాశనమైనపుడు కుండ ఉండదు కుండ సెంకులుండును కుండు 
రూపమున్నది కావున ఈ అభావమునకు ప్రారంభం ఉన్నది కాని అంతం లేదు 
ఎందుకనగా కుండ పెంకులున్నాయి కాని ఆ పెంకులు కుండగా మారలేవు 
ఇందు (ప్రాగభావము మట్టిగా, ధ్వంసాభావము కుండ పంకులుగా నున్నవి 
కొని అవి రెండు ఒకటి గాదు 3) అత్యంతాభావము (అత్యంత + అభావము) 
ఇది సంపూర్ణమైన అభావము భూమి మీద కుండ ఉన్నపుడు అస్తిత్వమున్నవి 
దొనిని అచట నుండి తొలగించినపుడు భూమి మాత్రమే యుండును 
కుండలేదు దీనిని అత్యంతాభావము అన్నారు అన్ని వస్తువులకు 
అత్యంతాభావముండును (ఆయా ప్రదేశములందు ఆయాసమయములందు 


568 అనుష్టాన వేదాంతము 


వస్తువులున్నపుడు అత్యంతాభావము మరుగునపడియుండును ఆ వస్తువులను 
తొలగించినపుడు అత్యంతాభావము ఏర్పడును వస్తువు ఉండటం పరిమితం 
ఆ వస్తువు లేకుండటం అపరిమితం అన్నారు అపరిమితమైనది 
అత్యంతాభావము ప్రాగభావం ధ్వంసాభావము పరిమితమైనవి వాటికి 
ఆరంభమో అంతమో ఉన్నమి) 4) అన్యోన్యాభావము (అన్యోన్య + అభావము) 
ఇది రెండు వస్తువుల మధ్య భేదము చెప్పును తాదాత్మ్యము అనగా 
ఎకత్వము (ఒక కుండ వస్త్రము కాదు అని చెప్పుట ఇదే అన్యోన్య అభావము 
కుండ కుండయే యగును” అని చెప్పుట తాదాత్మ్య మగును ఇది అన్యోన్య 
అభావమునకు వ్యతిరేకము 


(గ్ర అభావములన్నియు వైశేషికుల తత్త్వదృష్టికి అధారములుగా 
కన్స్నడుచున్నవి వస్తువులన్నియు భావాత్మకములు మాత్రమే అయినచో 
వాటికి పరిణామముండదు అపుడు అవి నిత్యములు కావలయును 
ప్రాగభావము లేదనినచో ఏ వస్తువుకు ఆరంభం ఉండదు ధ్వంసాభావము 
లేదనినచో వస్తువులు అంతము లేనివగును అన్యోన్య అభావము లేదనినచో 
వస్తువుల భేదమే తెలియదు అత్యంతాభావము లేదనినచో అన్ని వస్తువులకు 
అన్ని ప్రదేశములందు, అన్ని సమయములందు అస్తిత్వముండును y 


కొందరు జైనులు అణువాదమును ఊహించిరి కాని అణు 
సిద్ధాంతమును కల్పించినది కణాదుడు అణువులు అగోచరములు, 
నిత్యములు వాటిని విభజించుటకు వీలుపడదు కొన్ని అణువులు 
కలియుట కొన్ని అణువులు విడిపోవుచుండుట వలన వన్తువుల 
పరిమాణములలో భేదము ఎర్పడుచుండును అన్నారు పరిమాణములు 
అల్పముగాను అధికముగాను ఉండవచ్చును కాని అనంతములు కావు అవి 
పరిమితులకు లోబడినవి అన్ని కార్యములకు అణువులే ఉపాదానములు 
అనగా ప్రధాన కారణములు అన్నారు అణువులు గోచరము కావు వాటి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 569 


పరిమాణము, ఆకారము, సాంద్రత ఎరుగరానిది అయినను వాటిని 
వర్గీకరించవచ్చును వస్తువులు మనకు గోచరములు అందుండు అణువులు 
వాటి గుణములను ప్రదర్శించును ఆ గుణములచే అణువులను 
వగ్గీకరించవచ్చును భూమి, నీరు, అగ్ని, గాలి అను నాలుగు భూతములకు 
అనుగుణముగా నాలుగు విధములైన సరమాణువులున్నవని అన్నారు ఈ 
పరమాణువులే చర్మము, నాలుక, కళ్ళు, ముక్కు అను నాలుగు 
జ్ఞానేంద్రియములను కల్పించెనని భావించారు ఏదైనా ఒక ఇంద్రియము 
ప్రకోపించినపుడు ఆ సంబంధిత లక్షణమునే ప్రదర్శించును అన్నారు ఈ 
లక్షణములు భౌతిక పదార్ధములకు చెందినవి పదార్థరూపము నాశనమైనపుడు 
అవి కూడ అదృశ్యములైనను నాశనము కావు అవి వాటి అణువులందు 
నిలిచియుండును అన్నారు 


పూర్ణరూపములోనున్న ఒక వస్తువు అణువులుగా విడిపోవును తిరిగి 
ఆ అణువులు కలియుటచే పూర్ణవస్తురూపమేర్పడుచున్నది అణువులకు 
సహజ చలనము లేదు ప్రళయ సమయమందు అణువులు కార్యములు 
చేయక నిశ్చలముగా నుండునని అన్నారు అన్ని వస్తువులకు కారణములు 
అణువులు ఆ అణువుల వలననే గుణములేర్పడును ఈ గుణములు 
అణువులలో నిత్యములై యుండును ఆ గుణములు కార్యములలో 
కనబడును వస్తువులు పూర్తిగా ఎన్నడు నాశనము కావు వాటి బాహ్యరూపము 
మాత్రమే నశించును కాని వాటి మూలములగు భూతములు (elements) 
బ్లీజరూపమున (seed form) నిత్యముగా నుండును వీటిని అంశములు 
అన్నారు వీటికి స్వతంత్రశక్తి గలదు అందుచేనివి సంయోగవియోగములు 
చెందుచుండును ఇందు మూలముననే సృష్టి లయములు గల క్రమగతితో 
కాలచక్రమేర్చడినది అన్నారు ఆధునిక యుగమున అణుసిద్ధాంతములో 
ఎన్నో మార్పులు, చేర్చులు జరిగినవి కాని హిందూ అణు విజ్ఞానమునకు 
వైశేషిక అణువాదము బీజము వేసినది అనునది సత్యము ప్రధమముగ 


570 అనుష్టాన వేదాంతము 


అణువాదము ఒక భౌతిక విజ్ఞానశాస్త్రముగా కాక ఒక తాత్త్విక సిద్దాంతముగా 
ప్రతిపాదించబడినది అందుచే దానిని భౌతికపద్ధతులచే పరీక్షించుటకు 
వీలుపడదు ఇది ప్రకృతిరూపములకు అర్ధము కల్పించుటకు కలిగిన 
భావములతో ఏర్పడిన తత్త్వము మాత్రమే ఇది పరిశోధనా ఫలితము కాదు 
సూత్రరూపములో చెప్పబడిన భావసంపుటి మాత్రమే 


న్యాయవైశేషిక తత్త్వము క్లుప్తంగా చెప్పాలంటే వారు చెప్పిన ఏడు 
వర్గములను ముందుగా చెప్పాలి ఆ వర్గాలే పదార్థములు, వాటి స్వభావములు, 
సంబంధములు ఇవి సంయుక్తముగా విశ్వము నేర్పరచినవి వాటి 
మూలరూపములలో శాశ్వతములు, సత్యములు ఈ ఎడు వర్గములలో 
ప్రధానమైనది ద్రవ్యము దానికి తొమ్మిది మూలక పదార్ధములు (elements) 
ఈ తొమ్మిదింటిలో ఆత్మ (56), చైతన్యమునకు (C0nsCI0usNes55) ఆధారం, 
(substratum) అనుభవములకు ప్రధానం మిగిలినవి బాహ్య వాస్తవములు 
కాని అవి వాస్తవములైనప్పటికి ద్రవ్యముపై ఆధారపడియున్నవి 


న్యాయవైశేషిక సూత్రములు బహిరంగముగా ఈశ్వరుని గురించి 
చెప్పలేదు అణువుల యొక్కయు, జీవుల యొక్కయు మూలప్రవృత్తికి 
అదృష్టమే కారణము అన్నారు అనంతర వైశేషికులు అదృష్టము ఈశ్వర 
సంకల్పముపై ఆధారపడి యుండునన్నారు ఈశ్వరుడు జగత్తుకు 
మూలకారణము అణువులు ఉపాదాన కారణము అన్నారు అనగా ప్రధాన 
కారణము న్యాయవైశేషికములు మనిషిలోని ఆత్మను జీవాత్మ అని, అది 
పరమాత్మ కాదు అనియు, పరమాత్మ సర్వాదీశ్వరుడైన పరబ్రహ్మము అన్నారు 
ఈశ్వరుని అస్తిత్వము గూర్చి ఈ న్యాయవైశేషిక దర్శనములు ఇచ్చిన 
నిదర్శనములు లేక ప్రమాణములు అంత విశ్వసనీయంగానూ ముఖ్యమైనవి 
గానూ లేవు ఈ విశ్వమందు భౌతికముగాను, నైతికముగాను ఒక క్రమగతి 
యున్నది ఈ క్రమగతికి (014160 వెనుక ఒక అధికర్త (60౧0116౧ ఉన్నాడని, 


చో 


వేదాంతం - కర్మసిద్దాంతము 571 


అతడే ఈ విశ్వమును శాసించునని, ధర్మమును కాపాడునని చెప్పినవి 
సృష్టిరూపమైన ఈ విశ్వము ఒక కార్యము కావున దానికి సార్థకమైన ఒక 
కారణముండాలి గదా! ఆ కారణమే ఈశ్వరుడు అన్నారు ఈ రెండు 
దర్శనముల ననుసరించి ఈశ్వరుని అస్తిత్వమునకు గాని ఈశ్వరుడు లేడు 
అనుటకు గాని తగిన నిదర్శనములు లేవు అనిపించును 


న్యాయవైశేషికములు కర్మము విషయములో కారణ కార్యములకు 
ప్రాధాన్యమునిచ్చినవి కార్య కారణములు రెండు విడిగా ప్రత్యేకత (గుర్తింపు)ను 
కలిగినను, పదార్ధ స్థితిని కలిగియున్నను, అవి పరస్పర సంబంధమును తప్పక 
కలిగియుండును ఈ దర్శనములు చెప్పిన కారణవాదము నందు ఒక 
విశేషమున్నది ఈ ప్రపంచము ఒక కార్యమునకు కలిగిన ఫలితరూపము కాని 
ఇది శాశ్వతము కాదు నిరంతరము లేక శాశ్వతములై అంతకు పూర్వము ఉన్న 
పదార్థముల ఉత్పత్తియే ఈ జగత్తు ఈ పదార్థములకు వాటివాటి ప్రత్యేక 
స్వభావములు, సంబంధములుండును కాని అవి ఉత్పత్తి చేయు ఈ జగత్తు 
ఎప్పటికప్పుడు క్రొత్తదిగానే యుండును ఈ సృష్టిచక్రమందు లయము 
తరువాత జరుగు ప్రతిసృష్టి అనగా జగత్తు క్రొత్తదిగానే కనిపించును. దీనినే 
ఆరంభవాదము అన్నారు 


ఈరెండు దర్శనములలోను ఒక ప్రధానమైన భేదమున్నది వైశేషికము 
జీవసృష్టితో ప్రారంభించి భావములను రూపొందించినది న్యాయదర్శనము 
అట్లుగాక తర్కముతో కూడిన వ్యావహారిక జ్ఞానమునకు ప్రాధాన్యము నిచ్చినది 
పదార్థము ఏడు వర్గములని వైశేషికము చెప్పగా, న్యాయదర్శనము అవి 
పదునారు (16)గా చెప్పినది అజ్ఞానమే ముక్తికి ఆటంకము అని అన్ని 
భారతీయ తత్త్వములు చెప్పుచున్నవి న్యాయదర్శనము ఈ అజ్ఞానమునకు 
కారణం ఇంద్రియములతో కూడిన ఈ శరీరమే ఆత్మ అని భావించుట అన్నది 
అందుచే రాగద్వేషములకు బానిసలమై జనన, మరణ వలయములో చిక్కుకొని 


572 అనుష్టాన వేదాంతము 
యున్నాము అన్నవి 


భౌతిక శరీరమే ఆత్మ అని భ్రమించటం ఒక్కటే అజ్ఞాన కారణం 
కాదు దానికి మోహం కూడినపుడు అజ్ఞానం వృద్ది చెందుతుంది పదార్థ 
వర్గములను అర్థం చేసుకుని ఆత్మను గురించి జ్ఞానము పొందుటయే ముక్తికి 
మార్గము అన్నాయి ఆత్మజ్ఞానం, భక్తి, ఆత్మార్పణం (ప్రపత్తి), తాత్విక ఊహల 
లేక యోచనల ద్వారా కలుగుతుంది ఈశ్వరుడు పరమాత్మ (శివుడు అని అర్థం 
కాదు) - అతడే సృష్టికర్త స్థితికర్త అన్నారు జీవాత్మలు శాశ్వతములు వాటి 
గతకర్మల ఫలితముగా పునర్ణన్మలు పాందుచుండును కర్మసిద్దాంతము 
ననుసరించియే ఈ జగత్తు నియతి (0॥660 యున్నది కర్మఫలము అనుభవింపక 
తప్పదు గచైతన్యము ఆత్మలో అంతర్లీనముగా నుండునది కాదు, అది 
ఆకస్మికముగా కలిగేది అని చెప్పినవి అందువలన విముక్తికి చైతన్యమునకు 
సంబంధము లేదని ఈ దర్శనముల భావమని అనిపించున్ను/ కాని అనంతర 
నైయాయికులు సవ్యమైన పరమానందమే ముక్తిస్థితి అన్నారు జీవన్ముక్తిని ఈ 
దర్శనములు ప్రత్యక్షముగా అంగీకరించకపోయినను దానికి సమానమైన 
మోహము లేని స్థితిని గురించి చెప్పినవి కాని దానిని పరిపూర్ణమైన విముక్తి 
(liberation) గా చెప్పలేదు 
2 సాంఖ్యము - యోగము 

సాంఖ్య సిద్దాంతము ఈ భౌతిక జగత్తుకు మూలము ఒక కారణము 
దీనిని కారణవాదము అన్నారు ఒక కార్యమునకు కలిగిన ఫలితరూపమే ఈ 
జగత్తు అని క్రారణవాదులైన నైయాయికులు, వైశేషికులు చెప్పినది కాని ఇది 
శాశ్వతము కాదు అన్నారు శాశ్వతములై అంతకు పూర్వమే ఉన్న పదార్థముల 
ఉత్పత్తియే ఈ జగత్తు అని న్యాయవైశేషిక సిద్దాంతము ఈ పదార్థములకు 
వాటివాటి ప్రత్యేక స్వభావములు, సంబంధములు ఉండును కాని అవి 
ఉత్పత్తి చేయు ఈ జగత్తు ఎప్పటికప్పుడు క్రొత్తదిగానే యుండును ఈ 


వేదాంతం - కర్మసిద్దాంతము 573 


సృష్టిక్రమమందు లయము తరువాత జరుగు ప్రతిసృష్టి అనగా జగత్తు క్రొత్తదిగానే 
కనిపించును ఇదే న్యాయవైశేషిక “ఆరంభవాదము”) 


సాంఖ్య, యోగములు ఇందుకు భిన్నముగా జగత్తు సృష్టిని గురించి 
చెప్పినవి పదార్థము, ఆత్మరెండును వాస్తవములే అని సాంఖ్యయోగసిద్ధాంతము 
ఆత్మలు అనంతములు అనును వాటినే 'పురుషులు అన్నవి కాని ఈ జగత్తు 
సృష్టికి ప్రకృతి అను ఒకే ఒక మూలము ($04608) అని వీరి వాదము ఒకే ఒక 
మూలపదార్థమైన ప్రకృతి యొక్క పరిణామము వలన ఈ జగత్తు ఎర్పడినది 
ఇది సాంఖ్య, యోగముల 'సరిణామ వాదము' (౯౪౦11110౧) అనంత విషయ 
సంపుటి ఈ ప్రకృతి స్వరూపము అన్నారు అది నిత్య పరిణామముతో 
కూడినది భౌతిక పదార్థరూపములు అనంతదశలలో నుండును అవి సూక్ష్మ 
పదార్థములచే కల్పించబడి ప్రకృతి యొక్క మూలస్వరూపమును ఆవిష్కరించు 
చున్నవి అన్నారు వస్తు ప్రపంచమునకు మూలరూపము, ఆధారము అయిన 
ప్రకృతి అవ్యక్తము అన్నారు అనగా ప్రపంచమునకు మూలమై తెలియరాక 
యుండునది ప్రకృతి అని భావము ప్రకృతి పరిణామమే ప్రపంచము అన్నారు 
అలా ఏర్పడు ప్రతి వస్తువు దానిని ఉత్పత్తి చేయు ప్రకృతి కారణమునకు 
కార్యరూపము ప్రతి కార్యమునకు ఒక కారణముండును కాని ప్రకృతికి ఏ 
కారణము లేదు ప్రకృతియే అన్ని కార్యములకు కారణము అగుచున్నది 
అన్నిటికి అదియే మూలము, ప్రధానము అన్నారు సర్వకార్యములు దాని పైననే 
ఆధారపడినట్లు తెలియుచున్నది అన్నారు దానినే బ్రహ్మము అన్నారు 
ఎందుకనగా అది వృద్ధి చెందుచుండును దానిని మాయయని కూడ అన్నారు 
అది వస్తు పరిమాణమును కలిగించును కనుక అన్నారు అనేక భిన్నములైన 
ద్రవ్యములు దాని నుండి జనించును కనుక దానిని ఆదిమూర్తి అని కూడ 
చెప్పారు అయినను ప్రకృతి అనాత్మ (ఆత్మకానిది) అన్నారు అందుచే 
పురుషుడు (లేక ఆత్మ) దాని నుండి జనించెననుట కుదరదు అని సాంఖ్య 
సిద్ధాంతము 


574 అనుష్టాన వేదాంతము 


వస్తువులు కారణము వలన ఏర్పడును కాని ప్రకృతికి కారణము 
లేదు ప్రకృతి స్వతంత్రమైనది వస్తువులు అనేకములు ప్రకృతి మాత్రము 
ఒకటే ప్రకృతి సర్వవ్యాపి, నిత్యమైనది అది అగోచరము ఈ ఎక పదార్థము 
నుండి ప్రపంచమేర్చడినది పదారములందలి అంశములు భిన్నవిధముల 
సంయోగము చెందుటచే భిన్నరూపములు ఎర్పడుచున్నవి ఇది సాంఖ్య 
సిద్దాంతము ఇది భౌతికవాదమును తలపునకు తెచ్చును సాంఖ్యవాదము, 
భౌతికవాదము (Materialism) రెండును ఒక పదార్థము నుండి ప్రపంచము 
ఉత్పత్తి యగును అని అంగీకరించినవి కాని సాంఖ్యులు చెప్పు ప్రకృతి ఒక 
పదార్థము మాత్రమేయని చెప్పుటకు వీలుపడదు భౌతికవాదులు (1216121151) 
ప్రపంచమునకు మూలము శుద్ధపదార్థము పురుషుని ఉత్పత్తి చేయు శక్తి 
ప్రకృతికి లేదు, అటులే ప్రకృతిని ఉత్పత్తి చేయు శక్తి పురుషునికి లేదు అని 
సాంఖ్యవాదము సాంఖ్యులు చెప్పు ప్రకృతి సర్వవ్యాపియైన ఒక పదార్థము 
కాదు అది ఒక చేతనత్వముతో కూడిన ఒక వ్యక్తి కూడ కాదు పురుషుడు, 
ప్రకృతి వేరు ప్రకృతి నుండి పంచభూతములే కాక మానవరూపములు కూడ 
జనించుచున్నవి మనకు కనబడు ప్రపంచమునకంతకు ఇదియే మూలము 
సాంఖ్య సిద్దాంతము తాత్త్వికపద్దతిని అనుసరించినది ఈ ప్రకృతిని సాంబ్యులు 
రెండు భాగములుగా విభజించారు ఒకటి పరిపూర్ణమైన, మార్పులేని ద్రష్ట 
(చూచునది), రెండవది మనకు కనబడుచు నిత్యము మార్పు చెందుచుండు 
ఒక దృశ్యముగాను సాంఖ్యులు చెప్పారు ఈ దృశ్యభాగమునకు ద్రష్టభాగము 
మూలము ప్రకృతి తనకు తెలియకుండగనే, ఎట్టి లక్ష్యము నిశ్చయించు 
కొనకుండగనే నిత్యము క్రియారూపమై ప్రవర్తించును అని సాంఖ్యవాదము 


(శ్రాత్వికము అనగా తత్త్వసంబంధమైనది తత్త్వము అనగా పరమాత్మ 
స్వరూపము నిజస్థితి 'ఆత్మ అని ప్రాణులలో నున్నది ఆత్మయే పురుషుడు 
ఈ విషయములో అన్ని ప్రాణులు సమానమే అన్నారు) ఆత్మలు జనించుటకు 
గాని, భౌతికదేహములు జనించుటకు గాని ఒక మూలకారణమున్నదని 


వేదాంతం - కర్మసిద్దాంతము 575 


చెప్పుటకు వీలులేదని సాంఖ్యభావము జీవితానుబంధములతో సంబంధములు 
లేనట్టి ముక్తి అనబడు 'జీవావస్థ' ఒకటి ఉన్నదని సాంబ్యసిద్ధాంతము 
మానవుడెవరు? మానవుడనగా దెహముగాని, మనస్సుగాని, ప్రాణముగాని 
కాదు అన్నారు విటినన్నిటికి అధిపతియై, వాటిని పోషించునట్లు “ఆత్మయే 
మానవుడు అన్నారు ఆత్మయే పురుషుడు పురుషుడు అనగా జీవుడు 
స్రీ పురుష భేదముతో చెప్పినది కాదు ప్రపంచము అనగా ప్రకృతి దృశ్యమయము 
ఆ దృశ్యముల వలన జ్ఞానసంబంధమైన బంధము, అనుభవము కలుగును 
ఢ్రలిసికొనువాడు పురుషుడు, తెలియబడునది ప్రకృతి ఇది సాంఖ్య సిద్దాంతము 


పంచభూత సమూహమైన యీ ప్రపంచము జీవుని తృప్తి కొరకు 
ఏర్పడినది దాని అనుభవము పొందుటకు బుద్ది మొదలైన వాటితో కూడిన 
దేహము సృజించబడినది అన్నారు ఆత్మస్వరూపమేమిటి? ఆత్మ శరీరము 
గాదు ఆత్మ చైతన్యము పంచభూతముల నుండి పుట్టినది కాదు ఏలనన 
పంచభూతములలో ఎ ఒక్కదానియందును ఈ చైతన్యము లేదు అందువలన 
అవి సంయోగము చెందినంత మాత్రమున ఆ చైతన్యము రాదు 
ఇంద్రియములు ఆత్మకాదు అవి ఉపకరణములు మాత్రమే ఇంద్రియములు 
బుద్ధియందు మార్పులు కలిగించును బుద్ది అచేతనము అందువలన బుద్ధి 
పురుషుడు కాదు భిన్నమైన మానసిక స్థితులను ఒకటిగా చేసి అన్ని 
అనుభవములకు సిద్ధినిచ్చునది ఆత్మ అటు ప్రకృతితో గాని, ఇటు దేహముతో 
గాని సంబంధము లేని శుద్ధ చైతన్యమే ఆత్మ (00౧901005[699) అత్మ 
చైతన్యవంతము అనగా చైతన్యము కలిగినది అని గాదు మార్పులు లేని 
చైతన్యమే ఆత్మ నీరు తడిగానుండును అని చెప్పుటలో అర్థం లేదు గదా 
తడిగా ఉండటం నీటి లక్షణం ఆరెండు వేరు కాదు అటులే పురుషుడు 
చైతన్యము గలవాడు అని చెప్పటం తప్పు ఎందుకనగా పురుషునిలో 
చైతన్యము అంతర్లీనముగా నుండును రెండు వేరు కాదు నిత్యము 
పరిణామము చెందు ఈ ప్రపంచము వెనుకనున్న పరిణామము లేని సత్యమే 


576 అనుష్టాన వేదాంతము 


పురుసుడు అన్నారు పురుషుడు దేనికిని కారణము కాని కార్యము కాని కాదు 
అన్నారు ప్రకృతి యనునది ఒకటి యున్నది వస్తు ప్రపంచమును చూచుటకు 
శక్తినిచ్చు వెలుగు ప్రకృతి అన్నారు ఆ వెలుగు ప్రకృతికెట్టు కలుగును? 
పురుషుని దివ్యకాంతి వలన ప్రకృతికి వెలుగు కలుగును ప్రకృతి గాని దానికి 
సంబంధించినది గాని స్వయముగా వ్యక్తములు కావు చేతనత్త్వమునకు 
భౌతిక సంబంధముండును కాని భౌతికమైన కారణములచే అది తెలియదు 
మనస్సు, బుద్ది మొదలైనవి పరికరములు మాత్రమే 


పురుషుడు జ్ఞానము కలవాడు కాని సహజ ఆనందరూపి కాడు 
ఆనందము ప్రకృతి స్వభావము ద్రష్ట (చూచువాడు) దృశ్య (చూడబడునది) 
సంబంధము వలననే సుఖదుఃఖ అనుభవము కలుగును సుఖదుఃఖములు 
బుద్ధికి చెందినవి పురుషుని (ఆత్మ) స్వభావములో ఆనందముండదు 
పురుషునికి చలనశక్తి (౧౦౪౦౧) లేదు అన్నారు మోక్షము పొందినపుడు 
ఎచ్చటకు పోడు పురుషుడు అణురూపి కాడు పురుషునికి కర్మసంబంధము 
లేదు పురుషుడు సర్వగుణరహితుడు సుఖదుఃఖములు ఆత్మకుండవు 
దేహములలోను, మనస్సులలోను మానవులందు భిన్నత్వమున్నది అందువలన 
ఆత్మలు అనేకములు అన్నారు జీవుడు తనకున్న విజ్ఞానముతో ప్రపంచమును 
తన దృకృధముతో చూచి గ్రహించును అందువలన స్వతంత్రానుభవము 
కలుగును ఈ భిన్నమైన దృక్పృధములకు కారణము ప్రకృతి కాదు అన్నారు 
భిన్నమైన చేతనత్వము వలన భిన్నరూపములు, భిన్న కర్మలు ఎర్పడుచున్నవి 
మోక్షమనగా పరబ్రహ్మముతో ఐక్యము కాదు ప్రకృతితో సంబంధము 
పోవుటయే మోక్షము అని సాంఖ్యము చెప్పును 

సాంఖ్యము చెప్పిన ఆత్మ ఉపనిషత్తులు వివరించిన ఆత్మను 
చాలవరకు పోలియున్నట్లు కనబడును కాని ఒక ప్రధానమైన భేదమున్నది 
ఉపనిషత్తులు చెప్పిన ఆత్మకు ఆది అంత్యములు లేవు అది నిత్యము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 577 


సర్వవ్యాపి అది మనస్సు, బుద్ధికి అతీతమైనది దానికి పుట్టుక లేదు అది 
దేనిని పుట్టింపదు రూపం లేనిది దానికి వికారములు (మార్పులు లేక 
పరిణామము) లేవు అనగా నిర్వికారుడు, నిష్కియుడు సాక్షిగా మాత్రమే 
యుండును సాంఖ్యలు చెప్పిన పురుషుడు కూడ ఈ లక్షణములనే 
కలిగియుండును కాని ఉపనిషత్తులు వివరించిన ఆత్మ ఒకటి మాత్రమే అదే 
పరమాత్మ పరమాత్మ అంశములే జీవాత్మలు జీవాత్మలు కర్మసంస్కారములతో 
కూడిన సూక్ష్మ శరీరము లేక కారణశరీరముతో కూడినవి కాని సాంఖ్య ఆత్మలు 
అనేకములు ఈ ఆత్మలే పురుషులు ఈ పురుషులకు దేహము 
ఇంద్రియములతో సంబంధము కలిగినపుడు జీవాత్మలగును 


సాంఖ్యులు చెప్పిన పురుషుడు, ప్రకృతి వేరు వేరుగా నున్నవి 
పురుషునికి ప్రకృతితో సంబంధము లేదు ప్రకృతికి చేతనత్వము లేదు 
పురుషుడు చేతనుడు పురుషుడు నిర్వికారుడు అనగా మార్పులకు లోనుగాడు 
ప్రకృతి నిత్యము వికారములు కలది అనగా మార్పులకు లోనగును ప్రకృతి 
మూడు గుణములతో కూడినది పురుషుడు నిర్గుణుడు ప్రకృతి దృశ్యము 
అనగా చూడబడునది పురుషుడు ద్రష్ట అనగా చూచువాడు పురుషుడు 
బుద్దికి అతీతుడు పురుషునికి బుద్ది, మనస్సు ఇంద్రియములతో కూడిన 
దేహముతో సంబంధము ఏర్పడినపుడు పరిమితులు (1౧15) ఏర్పడి జీవాత్మ 
యగును స్ఫూల శరీరము లోపల జీవాత్మను ఆవరించి సూక్ష్మశరీరముండును 
దీనినే లింగశరీరము అన్నారు ఇది సర్వకర్మ అనుభవ సంస్కారములకు 
నిలయము ఈ లింగదేహములే పురుషుని అనేకత్వమునకు ఆధారము 
పురుషుడు (ఆత్మ) లింగదేహములో నున్నంత కాలము స్టూలదేహము ధరించక 
తప్పదు స్టూలదేహము పంచభూతములతో ఎర్పడుట వలన ప్రకృతితో 
సంబంధముండును ఈ సంబంధమున్నంత వరకు కర్మ సంస్కారములు 
లింగ శరీరమును అంటియే యుండును ఆ సంస్కారముల వలన పునర్జన్మ 
తప్పదు లింగ శరీర సంబంధము వలన పురుషునికి అజ్ఞానము ఆవరించి 


578 అనుష్టాన వేదాంతము 


నిర్వికారము, నిర్గుణము అయిన పురుషస్టితిని మరచి పరిమితులకు లోబడి 
భౌతిక బంధములకు లోనగును ఈ బంధముల వలన సుఖదుఃఖములు 
వాటి స్మృతులు కలుగును పశువులందు తామసగుణము ఎక్కువగా 
నుండుటచే మనసు వికసించదు తామసము త్రిగుణములలో ఒకటి 

అంతేకాని వ్యావహారికముగా చెప్పు కోపము అని భావము కాదు తామసగుణము 
వలన పశువులందు ఊహ, స్మరణలు (IMagination and memory) వికసింపవు 
అందుచే పబవులందు సుఖదుఃఖములు మొదలైనవి ఎక్కువ కాలముండవు 
వాటికి వర్తమాన స్వభావమునకు అవసరమగు స్వల్పజ్ఞానము మాత్రమే 
యుండును రజోగుణ మధికమైనపుడు పురుషుడు మానవదేహమందు 
ప్రవేశించి నిత్యము దుఃఖవిముక్తికై కృషి చేయును సత్త్వగుణము 
వికసించినపుడు మోక్షజ్ఞానము కలుగును 


ప్రకృతి స్థూలదేహము ద్వారా మానవుని సుఖదుఃఖములలో 
బంధించును ప్రకృతి బంధము తొలగినపుడు జీవాత్మ శుద్ధపురుషుడగును 
అదే ముక్తి లేక మోక్షము అని సాంఖ్యసిద్దాంతము సూక్ష్మశరీరముచే 
ఆవరింపబడియుండుటచే జీవాత్మపురుష, ప్రకృతి సంయుక్త రూపమగుచున్నవి 
సూక్ష్మశరీరము (లింగ శరీరము) జడపదార్ధముచే కల్పించబడినను ఆత్మ 
సంపర్కముచే చేతనుమగుచున్నది దానికి సుఖదుఃఖములు కర్మఫలములుగా 
ఏర్పడుచున్నవి ఆత్మ (పురుషుడు) సహజముగా ఉదాసీనుడు కాని ప్రకృతి 
వస్తువులలో నొకటియైన బుద్ధి సంబంధముచే ఆ పురుషుడే (ఆత్మ) కర్తగా 
కనబడుచున్నాడు కాని వాస్తవమునకు కర్త పురుషుడు కాదు, అంతఃకరణమే 
కర్తయని సాంఖ్యుల వాదము కాని అంతఃకరణము చేతనము కాదు మరి 
అది కర్త ఎట్లగును? అది పురుషుని నుండి చైతన్యము పొందును కాని 
చైతన్యము అంతఃకరణములో ప్రవేశించదు చైతన్యము అంతఃకరణమునందు 
ప్రతిఫలించును (refleCt0n) అని సాంఖ్యులు అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 579 


ఈ ప్రకృతి పురుష సంబంధము శాశ్వతము కాదు అన్నారు ఎ 
ప్రకృతి వలన పురుషుడు బంధితుడు అగుచున్నాడో ఆ ప్రకృతి ద్వారానే 
ముక్తుడు అగును అని సాంజ్యతత్త్వము భౌతిక జగత్తుకు, మరియు 
మనస్సుకు ప్రకృతియే ఆధారమగుచున్నది మనస్సు ద్రష్టగాను (చూచునది) 
భౌతిక జగత్తు దృశ్యముగాను ప్రవర్తించును రెండింటికి పరిణామమున్నది 
కాని అది భిన్నముగా నుండును అన్నారు కర్మ కర్మ ఫలము రెండును 
ప్రకృతికి సంబంధించినవే, ఎందుకనగా సూల, సూక్ష్మ శరీరములు ప్రకృతి 
ప్రతిబింబములే గదా! అది గ్రహించలేక జీవాత్మగా నున్న పురుషుడు తానే 
కర్మలు చేయుచుంటినని విశ్వసించి కర్మఫలమును అనుభవించును అట్లు 
అజ్ఞానమున పురుషుడు ఒక దేహము నందు బంధితుడై తన నిర్గుణ, 
నిష్కియాత్మకమైన పురుషష్టితిని మరచును పురుషునకు చలనము లేదు 
కాని ప్రకృతిరూపమైన దేహము చలించును అందువలన ప్రకృతి చలనమునకు 
పురుషుడు రూపాంతరమగుచున్నాడు పురుషుడు చేతనుడు ప్రకృతి 
చేతనము కాదు కాని దేహము ద్వారా పురుష సామీప్యము పొంది తాను 
చేతనత్వము పొందినట్లు తలచును పురుషుడు కర్త కాకున్నను ప్రకృతి 
సంబంధమున కర్తగా భావించును అది అజ్ఞానము వలన కలుగును 
దుఃఖము ఉపాధియగు శరీరము వలన మనస్సుకు కలుగు భావము మాత్రమే 
యన్నారు అంతఃకరణమునందు ఆత్మ (పురుషుడు) ప్రతిబింబమే జీవాత్మ 
అని అనంతర సాంఖ్యులు ప్రతిబింబవాదము ప్రారంభించారు 


జీవాత్మ మోక్షము కొరకు ప్రయత్నించును అట్టి జీవాత్మకు అనంతము, 
నిర్వికారము అయిన ఆత్మకు (పరమాత్మకు) ఎట్టి సంబంధముండదు జీవాత్మ 
పరమాత్మను గ్రహించినపుడు ముక్తి పొందును ఇది అద్వైతవాదము దీనితో 
సాంఖ్యమునకు పొంతనము కనబడును సాంఖ్యము చెప్పిన పురుషుడు 
శాశ్వతముగా నిర్వికారుడే కాని దుఃఖమును అనుభవించును ఇ చకము 
తనకు దగ్గరగా నున్న ఎరుపు వర్ణమును ప్రతిఫలింపచేయును కాని స్పటికము 


580 అనుష్టాన వేదాంతము 


ఎరుపురంగు పొందదు పురుషుడు (ఆత్మ) దుఃఖము అనుభవించునట్లు 
భ్రాంతి కలిగినను వాస్తవమునకు ఆత్మ (పురుషుడు) దుఃఖము లేక స్వస్టితిలోనే 
యుండునని సాంఖ్యము చెప్పును ఎపుడైనను పురుషుడు నిర్వికార స్ధితి 
నుంచి చలించినట్టు కనబడినను అది శాశ్వతము కాదు చంచలమైన 
మనస్సుతో కల్గిన తాత్కాలిక సంబంధమే అది అన్నారు ఈ సంబంధము 
యదార్ధము కాదు కావున కర్మ సంస్కారములు ఆత్మకు (పురుషునికి) 
అంటవు 


సాంఖ్యతత్త్వములో ప్రకృతి పురుష సంబంధం అతిక్షిష్టమైనది 
పరిణామ సిద్ధాంతము సాంఖ్యతత్త్వములో ప్రధానాంశము ప్రకృతి పరిణా 
మమునకు ఒక ధ్యేయము కల్పించారు దేహము ప్రకృతి సంబంధము ఆత్మ 
దేహ సంబంధముచే అజ్ఞానమును పొందును అజ్ఞానము ఒక గాఢనిద్ర 
వంటిది అట్టి నిద్ర నుండి ఆత్మను మేల్కొలుపుటకు ప్రకృతి ఈ ప్రపంచమును 
పరిణామము ద్యారా దుఃఖమయము చేయుచున్నది అన్నారు ఆత్మ (పురుషుడు) 
నిర్వికారముగా నుండును అన్నారు గదా! మరి యీ మేలుకొలుపు ప్రక్రియ 
ఎందుకు? ఆత్మ నిర్వికారముగా ఉంటూనే దేహ సంబంధముతో భ్రమకు 
లోనగునట్లు కనబడును అన్నారు ఆ భ్రమను తొలగించుటకు పరిణామము 
అను జగన్నాటకమును ప్రకృతి ప్రదర్శించును పురుషుడు ఆత్మగా నిర్వికారుడే 
అయినను, జీవాత్మగా భ్రమకు లోనగును అందువలన జగత్పరిణామము 
అవసరమైనది అన్నారు అనగా ప్రకృతి చేయు కార్యమంతయు పురుషుని 
ప్రయోజనము కొరకే అగుచున్నది అయినను ఆ విషయము ప్రకృతికి 
తెలియదు అని సాంఖ్యవాదము పురాణములలో కల్పించబడిన విచిత్రములను 
సాంఖ్యము అంగీకరించదు కాని ఈ జగత్తు యొక్క నిర్మాణమందు 
అంతర్గతముగా ఒక ప్రయోజనమున్నదని సాంఖ్యభావము పురుషునికి 
భ్రమను తొలగించటమే ఆ ప్రయోజనము అన్నారు కాని సాంఖ్యతత్వము 
ననుసరించి ప్రకృతికి చలనమున్నది కాని చైతన్యము, విజ్ఞానము లేవు 


వేదాంతం - కర్మసిద్దాంతము 581 


వృక్షములకు విజ్ఞానము లేదు అయినను అవి ఫలములనిచ్చుచున్నవి అట్లే 
విజ్ఞానము లేకున్నను ప్రకృతి కర్మలు చేయుచున్నది అని సాంఖ్యవాదము 
ప్రకృతికి చైతన్యము లేనపుడు పరిణామక్రియకు ఒక చైతన్యశక్తి ఆధారం 
కావలయును గదా! కేవలం పురుషుని సాన్నిధ్యముచే ప్రకృతి క్రియల యందు 
పరవశమగుచున్నది (లోనగుచున్నది) అంతేకాని ప్రకృతిపై పురుష ప్రత్యక్ష 
ప్రభావము లేదు అన్నారు పురుషునికి సృష్టి సామర్థ్యము లేదు అయినను 
పురుష సాంగత్యము వలన సమస్త వస్తు సమూహముతో కూడిన ఈ జగత్తును 
ప్రకృతి కల్పించుచున్నది అన్నారు ప్రకృతి గ్రుడ్డిది పురుషుని “'యాజమాన్యము' 
లో అది జగత్తును జనింపచేయుచున్నది సాంఖ్యులు చెప్పిన ప్రకృతి పురుష 
సాంగత్యము చాల నిగూఢంగా కనబడును ప్రకృతి పురుషులకు పరస్పర 
ప్రభావము లేదు, అనుబంధము లేదు ప్రకృతి, పురుష సాంగత్యమునకు 
సాంఖ్యులు ఒక ఉదాహరణ చెప్పారు ఒక కుంటివాడు స్వచ్చమైన దృష్టి 
కలవాడు బలమైన పాదములు కల మరొకరు గ్రుడ్డివాడు ఆ గ్రుడ్డివాని 
భుజముల పై కుంటివాడు ఎక్కుట వంటిది ప్రకృతి పురుష సాంగత్యము అని 
సాంఖ్యులు చెప్పిన ఉపమానము  గ్రుడివాడు నడుచును కుంటివాడు 
మార్గము చూపును ప్రకృతికి ఉపమానము గ్రుడ్డివాడు, పురుషునికి ఉపమానము 
కుంటివాడు 


ప్రకృతి సంబంధముచే పురుషునకు అజ్ఞాన భ్రమ కలుగును 
పురుష సాన్నిధ్యముచే ప్రకృతి యందు త్రిగుణముల అనగా సత్వరజస్తమో 
గుణముల సామరస్యము (02414008) చెడును ఈ సామరస్యభంగమే ప్రకృతి 
యందలి పరిణామములకు కారణము అన్నారు పరిణామమునకు పూర్వము 
ప్రకృతి సామ్యస్థితి (91416 of balance) లో నుండును పురుషుడు గూడ 
గుణములకు అతీతముగా సామ్యావస్థయందే యుండును పరస్పర 
సాంగత్యము వలన పురుషుడు భ్రమకు లోనై ప్రకృతిలోని సామ్యావస్థ 
చెడుటకు పరోక్షముగా కారణమగును అందుచే ప్రకృతిలో పరిణామములు 


582 అనుష్టాన వేదాంతము 


జరుగును ప్రకృతి తిరిగి సామ్యస్థితి పొందినపుడు మరల పురుష ప్రభావముచే 
పరిణామ దశలు ప్రారంభమగును ఇది ఒక వలయము _ ప్రకృతి 
పరిణామములకు పురుషుడే ఆదికారణము, అంత్యకారణము కూడ అన్నారు 
అయినా సాంఖ్యతత్వములో పురుషుడు నిమిత్తమాత్రుడు అతనికి ఎట్టి 
సంకల్పముండదు కేవలము పురుష సాన్నిధ్యమే ప్రకృతి పరిణామములకు 
కారణము అని సాంఖ్యభావము కర్మలు చేయునది ప్రకృతి, కాని పురుషుడు 
(జీవాత్మ) తాను చేసినట్లు భ్రమించును ఇదే పురుషుడు జీవాత్మ అగుటకు 
కారణము 


పురుషుడు ప్రకృతిపై చూపు ప్రభావము అయస్కాంతము సూదిని 
ఆకర్షించినటులే ప్రకృతి పురుషులు వేరై యున్నారు ప్రకృతిపై పురుష 
ప్రభావము సత్యమే రెండింటికి సంబంధమున్న మాట సత్యమే కాని ఈ 
ప్రకృతి పురుష సంబంధ పూర్తి స్వరూపము అర్థం చేసికొనుట సులభము కాదు 
ఆ సంబంధమును గూర్చి రహస్యము మన వివేకమునకు అతీతమైనది అని 
సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు జీవాత్మల ప్రయోజనము కొరకే ప్రకృతి 
వర్తన తోడ్పడును జీవాత్మగా పురుషుడు లింగశరిరముతో ఐక్యత (భ్రమించి 
కోరికలు కలవాడగును అపుడు దుఃఖజ్ఞానము అవసరమగును కావున 
ప్రకృతి పరిణామములు జరుగును జీవుల బంధవిముక్తికి దుఃఖము వలన 
కలిగిన అనుభవము అవకాశము కలిగించును ప్రకృతి పురుషుల సంబంధ 
మున్నది ఈ సంబంధమున్నంతకాలము ప్రకృతి పురుషునికి అనుకూలముగా 
ప్రవర్తించును ప్రకృతి వేరు తాను వేరు అని పురుషుడు గ్రహించినపుడు ఆ 
సంబంధము పోవును యదార్ధ పురుషులు అజ్ఞానము పాందుటయే ప్రకృతి 
పురుషుల సంబంధమునకు కారణమగుచున్నది 


యదార్ధ పురుషులను ప్రకృతి ఎట్లు వశపరచుకొన్నదో తెలియదు ఆ 
పురుషులు తమ ఇచ్చకు వ్యతిరేకముగా ప్రకృతి బంధములో ఎపుడు ఎటుల 


వేదాంతం - కర్మసిద్దాంతము 583 


చిక్కుకొనిరో తెలియదు అందువలన ఆ బంధమునకు కారణమైన 
అజ్ఞానమునకు ఆది యున్నట్లు కనబడదు ఈ విషయములు సాంఖ్యులు 
వివరించలేదు అసలు ఈ అజ్ఞానము పురుషునికి ఎటుల కలుగునో మనకు 
తెలియదు దాని ఆది లేదు కాని అంతమున్నదన్నారు ప్రకృతితో పురుషునికి 
సంయోగమేర్చడును కాని ప్రకృతికి పురుషునితో సంయోగముండదు అన్నారు 

ఎందుకనగా యీ సంయోగము యదార్హముగా పరిణామము కాదు అన్నారు 

పురుషునిలో క్రొత్త లక్షణము లేవియును ఉదృవింపవు అన్నారు పురుష 
ప్రకృతి సంయోగము “భోగి భోగ్య” సంబంధము అని కొందరి అభిప్రాయము 

భోగి అనగా అనుభవించువాడు భోగ్యము అనగా అనుభవించతగినది 

పురుషుడు భోగి, ప్రకృతి భోగ్యము 


జీవాత్మ వాస్తవమునకు పురుషుడే అని చెప్పారు పురుషుడను ఈ 
వాస్తవ ఆత్మ (True self) బుద్ది, మనసు, జ్ఞానేంద్రియములు, శరీరములతో 
సంపర్కము వలన జీవాత్మ అగుచున్నాడు శరీరము రెండు భాగములు 1 
స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము లేక లింగశరీరము స్ఫూలశరీరము 
భౌతికము సూక్ష్మశరీరము ఆంతరికము సూక్ష్మశరీరమందు బుద్ధి, మనస్సు, 
జ్ఞానేంద్రియములను కలిగి యుండును ఈ సూక్ష్మశరీరము ప్రకృతి ఉత్పాదన 
సూక్ష్మశరీరము చేతనము కాదు కాని పురుషుని సంబంధము వలన 
చైతన్యము పొందును ఈ సూక్ష్మశరీరము ద్వారానే జీవుడు (జీవాత్మ) 
సుఖదుఃఖములను కర్మసిద్దాంతముననుసరించి అనుభవించును జనన 
మరణములు, పునర్దన్మలను పొందును పురుషుడు స్వతంత్రుడైనను సూక్ష్మశరీర 
సంపర్కముచే అజ్ఞానమునకు లోనగును పరిమిత (110౫166) స్థితిగతులలో 
భౌతికముగా బంధితుడగును మరణముతో స్టూలశరీరము నశించును కాని 
లింగశరీరం స్టితిని పొందియే యుండును కర్మ సంస్కారములు ఈ 
లింగశరీరమునంటియే యుండును పునర్జన్మ ఈ సంస్కారముల 


584 అనుష్టాన వెదాంతము 


ననుసరించియే యుండును లింగశరీరము ననుసరించియె జీవుని ప్రవృత్తి 
యురడును 


లింగశరీరము త్రిగుణములతో కూడియుండును పరిణామ దశలలో 
ఏదో ఒక గుణము ప్రబలమగును సత్వగుణ ప్రభావము ఎక్కువైనపుడు 
పురుషుడు తన యదార్ధ స్థితి గ్రహించుటకు అవకాశమేర్ప్చడును తుదకు 
పురుషుడు స్వేచ్చను పొందగలుగును ఆ విధముగా ప్రకృతి పురుషునికి 
బంధము కలిగించి దుఃఖానుభవము ద్వారా బంధవిముక్తికి కూడ తోడ్పడును 
అది ఎటులనగా ప్రకృతి అజ్ఞానము కలిగించి పురుషుని భ్రమకు లోనగునట్లు 
చేయును కాని ఆ అనుభవము ద్వారానే ప్రకృతికార్యమే అది అని పురుషుడు 
గ్రహించగలుగును అపుడే పురుషుడు ఉదాసీనుడు (66140066) అగుటకు 
ప్రయత్నించును పురుషుని కొరకే ప్రకృతి ఉత్పన్నమైనట్లు అనిపించును కాని 
ప్రకృతి కొరకు పురుషుడు (ఆత్మ) ఉత్పన్నము కాలేదు పుష్పముల నుండి 
తేనెను గ్రహించుటకు తేనెటీగలు పుష్పములపై చేరును అంతేగాని 
పుష్పములలో బందీలగుటకు కాదు అటులే జీవుడు ప్రకృతి నుండి 
అనుభవమును గ్రహించవలయునే గాని ప్రకృతితో ఐక్యత (Identify oneself) 
పాందకూడదు అని సాంఖ్యభావము క్రమముగా జీవుడు మేలుకొని తనను 
తాను తెలుసుకొని పురుషునిగా స్వేచ్చను పొందును అటుపై జీవునికి ప్రకృతి 
బంధములు గాని కర్మబంధములుగాని ఉండవు జీవునికి ఈ స్వేచ్చ 
కలిగించుటకు ప్రకృతి ప్రయత్నించును అని స్వామి వివేకానంద అన్నారు 


జీవుడు స్వేచ్చ పొందగానే ప్రకృతి కార్యము నెరవేరినట్లు అగును 
ప్రకృతికార్యము నిస్వార్ధసేవ అని స్వామి వివేకానంద కొనియాడారు స్వామి 
ఇంకా ఇలా అన్నారు భ్రమలో తనను తాను మరచిన జీవుని చేయి పట్టుకుని 
ప్రకృతి నడిపిస్తూ ఒకటి తరువాత మరొక మెట్టు ఎక్కిస్తూ పరిణామముల 
ద్వారా వస్తురూపములను పరిచయం చేస్తూ అనుభవము కలిగిస్తూ జీవుడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 585 


తనను తాను శుద్ధపురుషునిగా గుర్తించగలుగునట్లు చేయును ప్రకృతి చేయు 
ఈ కార్యమునకు ఆది అంతములు లేవు ఒక ప్రవాహమువలె అనంతములైన 
జీవులు సుఖదుఃఖముల ద్వారా పయనించి తమను తాము గుర్తించి స్వేచ్చ 
అను మహాసముద్రమున చేరును తనను తాను గుర్తించగలిగిన జీవుడు 
ధన్యుడు అన్నారు స్వామి వివేకానంద 


పురుషుని యందు ప్రపంచము యొక్కయు, అతని యొక్కయు 
యదార్ధ స్వరూపమును గురించిన జ్ఞానమును ప్రకృతి ప్రతిఫలింపచేయును 
ప్రకృతి, పురుషులు భిన్నములు అయినా అంతర్గతముగా వారి మధ్య 
ఎకత్వమున్నదని ఇది సూచించుచున్నదని సర్వేపల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు 
పురుషునితో సంబంధము కలిగినపుడు మాత్రమే ప్రకృతి పరిణామము 
చెందుచున్నది ఈ సంబంధము లేనపుడు ప్రకృతి వ్యక్తము కాదు అనగా 
కనబడదు ప్రకృతి అది చేయు పని ద్వారా మాత్రమే వ్యక్తమగును 
పురుషునితో సంబంధము కలిగినపుడే ప్రకృతి పని జరుగును అదే 
పరిణామరూపము అనగా పురుష సంబంధము లేని ప్రకృతిని ఊహించుట 
దుర్గభము ప్రకృతి లేని పురుషుడు సర్వస్వతంత్రుడు, నిత్యుడు అటులే 
పురుషునితో సమానమైన నిత్యత ప్రకృతికి కూడ ఉన్నదని సాంఖ్యసిద్ద్ధాంతము 
దీనినే ఇంకొక విధముగ చెప్పినచో ఒకే సత్యస్వరూపములోని భిన్న అంశములే 
ప్రకృతి పురుషులు సృష్టిరూపమైన పరిణామమునకు అవి రెండును 
మూలాధారములైన ముఖ్యాంశములు అని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు 


ఈ పరిణామములో ప్రకృతి నుండి మహత్తు (బుద్ధి) అహంకారం 
మొదలైనవి ఉద్భవించటం ప్రాధమికం (PIMany) అటుపై వస్తురూపములైన 
వృక్షములు మానవ శరీరములు మొదలైనవి ఎర్పడును ఇది తరువాతి 
(అనంతర) పరిణామము (5600౧620౧0 ప్రాధమిక పరిణామ ఫలితముగా లేక 
రూపాంతరముగా ఈ ద్వితీయ (అనంతర) పరిణామము జరుగును ఇందు 


586 అనుష్టాన వేదాంతము 


ప్రధమ పరిణామమునకు భిన్నమైన లక్షణములు ఎవీ ఉద్భవించవు ఈ 
ద్వితీయ పరిణామరూపములు అపుడపుడు (ప్రాధమిక పరిణామదశను తిరిగి 
పొందవచ్చును లేదా ఒక యుగాంతము వరకు (61౭) ద్వితీయ దశలోనే 
యుండవచ్చును ఒక వృక్షము నాశనమై పంచభూతములలో కలియవచ్చును 
కాని ఆ పంచభూతములు మాత్రము తిరిగి అంశములుగా విభజింపబడవు 


ప్రకృతి మూలద్రవ్యము ఈ ప్రపంచమంతయు దాని నుండియే 
జనించినది సాంఖ్య సిద్ధాంతము ప్రకారం ప్రకృతి మిశ్రితము కానిది అనగా 
ఏకత్వము గలది (౧౦౧౧౦౭౧6౦౮) కాని నానావిధములుగానున్న ఈ జగత్తు 
(heterogeneous) (ప్రకృతి యొక్క సృష్టియే పరిణామరూపమే ఈ సృష్టి 
అన్నారు వాస్తవమునకు క్రొత్త సృష్టి, ఉన్న సృష్టి నాశనమగుటగాని లేదు అని 
భావము సృష్టి నిత్యము జరుగుతూ ఉంటుంది ప్రస్తుతమున్న జగత్తు, అనేక 
జగత్తుల పరంపరలో ఒకటి. జగత్తులు (wంrd5) గతంలో ఉన్నాయి 
ఇకముందు గూడ ఉంటాయి ప్రస్తుతం మనకు కనబడు పరిణామము 
గతంలోనూ ఉన్నది, భవిష్యత్తులోనూ ఉంటుంది క్రమానుసారంగా, నిరంతరం 
పరంపరగా జరుగుతూ ఉంటుంది ఈ పరిణామం అన్నారు ఆ విధముగా 
పాశ్చాత్య జీవశాస్త్రజ్ఞ్జులు చెప్పిన పరిణామ సిద్దాంతము (Theory of Evolution) 
నకు ఎన్నో వందల సంవత్సరములకు పూర్వమే సాంఖ్యులు పరిణామ 
సిద్ధాంతమును ప్రతిపాదించారు 


ఈ పరిణామ క్రమములో అనగా సృష్టిక్రమములో క్రొత్తగా వచ్చి 
ఏది కలవదు కాని ఈ పరిణామకార్యము యొక్క ఫలితమే పునరుత్పత్తి 
(reproduction) అది కారణము యొక్క రూపాంతరము లేక మార్పు 
మాత్రమే అనగా ఫలితము కారణములోనే ఇమిడి యున్నదని సాంఖ్యవాదము 
కాబట్టి ప్రకృతి లోపల ఎదైతే ఇమిడియున్నదో లేక అణిగియున్నదో అది 
బయటకు వికసించుటయే పరిణామము అని సాంఖ్యము చెప్పుచున్నది ఈ 


వెదాలతం - కర్మసిద్దాంతము 587 


అనుక్రమము (pr06655) లో ఆటంకములు తొలగించుకొనవలసిన అవసరమే 
ఒక షరతు (060౧061100) సాంఖ్య సిద్దాంతము ననుసరించియే యోగదర్శన 
ప్రవక్త పతంజలి పరిణామ పరంపరకు ఒక ఉపమానము చెప్పారు పంట 
పొలములకు వచ్చు నీటి ప్రవాహమునకు అడ్డములు తొలగించటమే రైతు 
చేయుపని నీరు అక్కడ క్రొత్తగా జనించలేదు దగ్గరనున్న కాలువలో నీరు 
అంతకు పూర్వమే యున్నది ఆటంకము తొలగిస్తే నీరు అదే ప్రవహిస్తుంది 


ఈ ఆటంకములు తొలగించు ప్రక్రియ ప్రకృతిలో సహజముగానే 
యున్నది ప్రకృతిలో నివే త్రిగుణములు పరిణామ పరంపరలో ఫలితమునకు 
శక్తివంతమైన కారణము ఈ త్రిగుణములె ఈ త్రిగుణములు ప్రకృతి యొక్క 
స్టితిదశలుగా (29060) పనిచేయును జీవ, నిర్జీవముల పరిణామములలో 
అవి వ్యక్తమగును పరిణామములో (082010) జీవ, నిర్జీవముల (Inorganic) 
(జడపదార్ధము) భేదమును గురించి సాంఖ్యము ఏమియు చెప్పినట్లు కనబడదు 
వాస్తవమునకు పరిణామము పొందునవి గుణములు మాత్రమే పురుషుడు 
పరిణామము చెందడు కారణము అవ్యక్తముగా ఉండి (కనబడక యుండి) 
కార్యరూపమున వ్యక్తమగుటయే పరిణామము అన్నారు పరిణామరూపమున 
ప్రకృతి అనేక ద్రవ్యములను ఉత్పత్తి చేయును కాని తాను మాత్రము 
అవ్యక్తముగానే యుండును పురుషుడు పరిణామము చెందడు అతడు శుద్ధ 
చైతన్యస్వరూపుడు (60౧901065౧655) కాని జీవాత్మగా త్రిగుణములతో 
కూడిన సూక్ష్మ శరీరమందు బంధితుడగును జీవపరిణామము ద్వారా ఒక 
క్రమములో ఎదిగి అనగా వికసించి తుదకు ముక్తుడగును (10614[60) 
భావాతీతమైన చైతన్యస్థితికి చేరినపుడు అనంతము పరిణామరహితము అయిన 
పురుష (ఆత్మస్థితికి జీవుడు చేరును ప్రకృతి ప్రతిబింబములైన బుద్ధి, 
అంతఃకరణ, మనస్సుల నుండి జీవుడు విముక్తుడగును కాని ఒక విషయము 
గ్రహించవలసియున్నది ప్రకృతి అవ్యక్తము తనంతట తానుగా ఎ పరిణామము 
చెందదు పురుష సాన్నిధ్యము వలన త్రిగుణ సామరస్యము (balance) 


588 అనుష్టాన వేదాంతము 


భంగమగుట ద్వారా పరిణామము చెందునట్లు కనబడును సూక్ష్మశరీరములో 
నున్న పురుషుడు మాత్రము పరిణామము చెందడు క్లుప్తముగా ఇదియే 
ప్రకృతి యొక్క పరిణామ పరంపర 


ప్రకృతిలో సత్వరజస్తమో గుణములు మూడు సమతుల్యముగా 
(equilbrum) నుండును ఎపుడైతే ఆ సమతుల్యము లేక సామరస్యము 
(0412౧06) భంగమగునో అపుడే పరిణామము (6౪01410౧) పారంభమగునుని 
సాంఖ్యవాదము ప్రకృతి నుండి పరిణామములో మొదటగా ఉత్పత్తి అగునది 
మహత్తు మహత్తు అనగా ప్రకృతి (జగత్తు) (0810) సంబంధమైన బుద్ది 
దీనిని శుద్ధబుద్ధిగా తలంచరాదు శుద్దబుద్ది (pure intellgence) అనగా 
ప్రకృతికి బద్దుడు కాని శుద్దపురుషుడు దీనినే మరొక విధముగా చెప్పినచో 
పరిణామములో మొదట ఉత్పన్నమగు బుద్దిని (Intelligence) జగత్తు 
సాధనముగా అనవచ్చును జీవాత్మ బుద్దికి పురుషుని బుద్ది మూలము కాని 
జీవాత్మ బుద్ది శుద్ధపురుషుని బుద్ది కాదు ఆ పురుషుని బుద్ది జగత్తు 
బుద్ధియందు ప్రతిబింబించి జీవునకు ఆధారమగును దానిని మహత్తు 
అన్నారు కొంతమంది మహత్తును బుద్ది అనకుండా జగత్తు బుద్ధినందు పురుష 
శుద్దబుద్ది ప్రతిఫలించినపుడు ఎర్పడు దానిని వ్యక్తిసాధకమైన బుద్ది అన్నారు 
పరిణామములో రెండవ స్థాయి అన్నారు అనగా మహత్తు నుండి బుద్ది 
పరిణమించును అని భావించారు మహత్తునందు శుద్ధిబుద్ధి ప్రతిఫలించినప్పుడు 
బుద్ది ఎర్పడును అని భావము ఈ బుద్ధ ద్వారా వస్తుభేదమును గుర్తించి 
పురుషుడు అనుభవమును పొందును వ్యక్తియందు బుద్ది పురుషుని కొరకే 
పనిచేయును అన్ని ఇంద్రియములు బుద్ది కొరకు పనిచేయును అయినను 
పురుషుని యందు ఎట్టి పరివర్తన ఉండదు కాని బుద్ది ద్వారా వస్తుప్రపంచమును 
అనుభవించును స్వప్నావస్థ (subconscious) లో కలుగు మనోభావము 
లన్నియు (Impress10n5) బుద్దియందు నిల్వయుండునని సాంఖ్యభాష్యకారులు 
వ్యాఖ్యానించారు అనగా బుద్ది ఒక నిల్వగది (గిడ్డంగి) (5t0[8-h015e) వంటిది 


వేదాంతం - కర్మసిద్దాంతము 589 
అని వారి అభిప్రాయము 


బుద్దికి అనంతర పరిణామము అహంకారం ఇది 'నేను' అను 
భావము లేక స్పృహ (5elf $8౧5౭౬) తన యందు తనకు గల అభిమానమే 
అహంకారమునకు ప్రధానమైన స్వభావము (ప్రవృత్తి) (690) అహంకారమునకు 
అనంతమైన పరిణామమే ఈ వస్తు ప్రపంచము అని సాంఖ్యసిద్దాంతము 
విశ్వమంతట వ్యాపించియున్న అహంకారము ఒక సమిష్టిరూపము (combined) 
అనియు దాని వ్యష్టి (౧౮౫12!) రూపములే యీ వస్తు ప్రపంచమందలి 
దృశ్యములు అని ఊహింపవలసియుండును అని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు 
అహంకారము భౌతిక పదార్ధమని సాంఖ్యులు తలచారు బుద్ధి యందు 
జ్ఞానాధిక్యత, అహంకారమునందు క్రియాసమర్థత అధికభాగముండును అన్నారు 
ఈ క్రియా సమర్ధత వలన కర్శత్వ భావము కలుగును ఈ కర్తృత్వ భావము 
అహంకారమునకే పరిమితము పురుషునికి ఉండదు 


విజ్ఞానమునకు ఆత్మజ్ఞానముతో సంబంధము ఉండును అట్టి 
సంబంధమే మహత్తునకు అహంకారముతో ఉండును మహత్తునకు 
అహంకారముతో సంబంధముండవలయును అనినచో విజ్ఞాన ఆత్మజ్ఞాన 
సంబంధము కూడ ఉండవలయును అను వాదన హతుయుక్తమైనది అని 
రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు అహంకారము ఉన్నది అని దాని వలన జరుగు 
కార్యముల ద్వారా తెలియుచున్నది ఇతర వస్తువులకు ఉపాదానము అనగా 
ప్రధాన కారణము అగుచుండుటచే అహంకారము కూడ ఒక ద్రవ్యము 
అన్నారు అహంకారము వలన ప్రకృతియందు జరుగు కర్మములన్నియు 
తనవేయని జీవాత్మగానున్న పురుషుడు తలచును ఒక కార్యమును గురించిన 
సూచనలు, తపన ఆత్మకు అహంకారము అందచేయును ఈ విధముగా ఒక 
భావము ఏర్పడుట, కార్యనిర్ణయగక్రమమునందు అహంకారము జీవాత్మకు 
తోడ్పడును అన్నారు అయినను అహంకారము విశ్వచైతన్యము నుండి 


590 అనుష్టాన వేదాంతము 


వ్యష్టిగా రూపొందినది కాదు అన్నారు బాహ్య ప్రపంచమునుండి భావములు 
వచ్చును ఈ భావములకు వ్యక్తిత్వము అనగా రూపము అహంకారము 
కలుగజేయును అన్నారు ఈ అహంకారమునకు సత్వగుణసంపర్కము 
కలిగినపుడు మనము సత్కర్మలు చేయుదుము రజోగుణముతో కూడినపుడు 
స్వార్థపరత్వముతో కార్యములు చేయుదుము తమోగుణ ఆధిక్యము 
కలిగినపుడు మనము సోమరులమై నిరాసక్తులుగా నుందుము నిద్రావస్థ 
(unconscious state) యందు అహంకారము ప్రవృత్తిలో ఉండదు అన్నారు 
అనగా జాగ్రదవస్థ (Conscious) స్వప్నావస్థ (subconsclous state) ల యందు 
మాత్రమే స్వభావమందు అహంకారము పనిచేయును అని చెప్పబడింది కాని 
కామ్యకర్మముల వలన ఏర్పడిన సంస్కారములన్నియు నిద్రావస్థయందు 
కూడ యుండును అవి కార్యరూపము మాత్రము పొందవు అహంకారము 
ఎటుల ఎర్పడుచున్నదో చెప్పుట సాధ్యపడదు అది మహత్తు నుండి 
ఎర్పడుచున్నదా, బుద్ది నుండి ఎర్పడుచున్నదా చెప్పుట కష్టసాధ్యము 


అహంకారము నుండి పరిణామము పొంది ఉత్పన్నమైనవే 
త్రిగుణములు గుణములు మూడు విధములుగా పరిణామము చెంది సత్త్వ 
రజస్తమోరూపములను పొందుచున్నవి అహంకారము నుండి త్రిగుణములు 
మూడు భిన్నమార్గములలో పరిణామమునకు తోడ్పడును సత్వ లేక తమో 
గుణ ఆధిక్యతననుసరించి దానికి రజోగుణము తోడ్పడును ఆ విధముగ 
పరిణామమార్గము (60158) ఏర్పడును అహంకారము సాత్తికమైనపుడు 
మనస్సు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు 
రూపాందును అహంకారము తామసమైనపుడు శబ్ద, స్పర్శ, రూప (దృష్టి), రస 
(నాలుక/రుచి), గంధములు (వాసన) కలుగును ఈ అయిదు సూక్ష్మ 
భూతములు వీటినే పంచతన్మాత్రలు అన్నారు తామసగుణమధికమైనపుడు 
ఈ సూక్ష్మభూతముల పరస్పర సంయోగముచే, రజోగుణ సహకారముతో 
అయిదు స్టూలభూతములు ఏర్పడును వీటినే పంచభూతములు అన్నారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 591 


పృధివి, నీరు, అగ్ని, వాయువు ఆకాశములు అన్నారు (earth, water, fire, air 
and ether or sky) ఈ పంచభూతములందు ఎదో ఒక గుణము 
అతిశయించినను మిగిలిన గుణములు తమ విధులను నెరవేర్చి వస్తు 
పరిణామము నందు పరోక్షముగా (Indirectly) సహకరించును ఈ 
పంచభూతములు ప్రత్యక్షముగా మనస్సుకు తద్వారా అప్రత్యక్షముగా (Indirectly) 
పురుషునకు తమను తాము వ్యక్తపరచుకొనుటలో సత్త్వగుణము వ్యక్తమగును 
(అనగా కనబడును) 


మనస్సు ఒక అవయవము ఇంద్రియములు ఇచ్చు దృశ్యములను 
భావములుగా సమన్వయము (జ్ఞానేంద్రియములు) చేసి బుద్దికి అందచేయుట 
మనస్సు యొక్క ముబ్య కర్తవ్యము బుద్ది యొక్క ఆజ్ఞలను కర్మేంద్రియముల 
ద్వారా నెరవేర్చుట కూడ మనస్సు యొక్క కర్తవ్యము బుద్దికి అహంకారమునకు 
మధ్య భేదము సాంఖ్యలు ఎటుల నిర్వచించలేదో అటులే మనస్సును 
గూర్చియు, ఇంద్రియములు, వాటి ప్రవృత్తికిని కల భేదమును గురించి గూడ 
స్పష్టముగా చెప్పలేదు ఇంద్రియములు ద్వారములనియు, మనస్సు 
ద్వారపాలకుడని మాత్రము అన్నారు సాంఖ్యలు అన్ని కర్మలకు మనస్సు 
సహకారమవసరమున్నది కావున మనస్సు జ్ఞానమునకు, క్రియకు కూడ 
అవసరమే అయినను మనస్సునకు చలన, క్రియాశక్తులుండుట వలన అది 
అవిభక్తమైన (వేరుచేయబడని) సర్వవ్యాపి కాదు దానికి భిన్న భాగములు 
కలవు అనగా అవయవములతో కూడినది ఈశ్వరునికి మాత్రమే గల నిత్యత 
అను లక్షణము బుద్దికి, ఇంద్రియములకు లేవు 


ఆ విధముగ వాటి పని, ధర్మము, కర్మముల ననుసరించి బుద్దికి, 
అహంకారమునకు, మనస్సునకు గల భేదము చెప్పబడింది బుద్ది, 
అహంకారము, మనస్సులను కలిపి అంతఃకరణము అన్నారు ఇది ఆంతరిక 
అవయవము (Inner 0౧a) అదే మనస్సు ద్రవ్యము లేక పదార్ధము (౧06 
stuff) 


592 అనుష్టాన వేదాంతము 


ఇంతకు ముందు చెప్పినట్లుగా అహంకారము నుండి మనస్పేకాక 
అయిదు సూక్ష్మభూతములు ఏర్పడినవి ($60116 elements) ఎటినే తన్మాత్రలు 
- శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు (hearing (sound), touch, sight, 
taste and smell) అన్నారు ఈ తన్మాత్రలు భౌతిక ప్రపంచమును (వస్తు 
ప్రపంచమును) రూపాందించును తన్మాత్రలు భౌతికతత్వములే కాని 
గోచరములు కావు కాని ప్రపంచము గోచరమగును సూక్షభూతములైన 
(the finer materials of gross elements) అయిదు తన్మాత్రలు అయిదు 
జ్ఞానేంద్రియములు - చర్మము (త్వక్కు) కళ్లు, చెవులు, నాలుక, ముక్కు 
(sensory organs) - యొక్క భౌతిక స్వభావములు మాత్రమే ఇవి దృష్టికి 
గోచరించునవి కావు ఇందు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియసంబంధమును 
కలిగియుండును - శబ్ద - చెవులు, స్పర్శ - చర్మము, రూపము - దృష్టి లేక కళ్లు, 
రస - నాలుక (జిహ్వ), గంధ - ముక్కు ఈ తన్మాత్రలు మరల, మరల 
సంయోగము చెంది స్థూలభూతములు అనగా పంచభూతములు (8౦5౩ 
elements -- Five elements) ఏర్పడుటకు తోడ్పడును వాస్తవమునకు 
పంచభూతములు తన్మాత్రల (6556౧05085) భిన్నభిన్న సంయోగరూపములే 
ఈ వ్యత్యాసము లేక నానావిధత్వము (1/26) వలన వస్తువప్రపంచము 
అనేక విధములుగ కనబడును ఉదాహరణకు భూమి గంధ (వాసన) 
తన్మాత్రను ప్రధానముగా పొందియున్నది కాని మిగిలిన నాలుగు తన్మాత్రలు 
కూడ ప్రతి ఒక్కటి 1% అంశములో కలిసియున్నవి అటులే మిగిలిన నాలుగు 
స్థూలభూతములు గూడ తన్మాత్రలను కలిగియున్నవి తన్మాత్రలు భౌతికదృష్టికి 
గోచరములు కావు పరమయోగదృష్టికి మాత్రమే గోచరమగును 


తన్మాత్రల సంయోగ పరంపర ద్వారా పంచభూతములు ఏర్పడుట 
ఈ విధముగ జరుగును అన్నారు సూక్ష్మభూతమైన శబ్దతన్మాత ఆకాశమును 
రూపొందించును దాని నుండి స్పర్శ తన్మాత్ర సంయోగముచే వాయువు 
ఎర్పడును ఈ రెండింటి నుండి రంగు (రూపము) తోడు కాగా అగ్ని (తేజస్సు) 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 593 


ఉదృవించును పై మూడింటికి రుచి కలిసినపుడు నీరు ఎర్పడును చివరకు 
పై నాలుగింటితో గంధము (వాసన) సంయోగము చెందినపుడు పృధివి 
రూపాందును ఈ పంచభూతముల స్వభావములు అందలి తన్మాత్రల 
ననుసరించియుండును అన్నారు ఆకాశ స్వభావము శబ్దము, వాయుస్వభావము 
శబ్దము, స్పర్శ, అగ్ని స్వభావము (రంగు) రూపము, శబ్దము, స్పర్శ, అటులే 
నీటికి రూప, శబ్ద, స్పర్శకు తోడు రుచి స్వభావము కలుగును పృధివికి ప్రధాన 
స్వభావం గంధము (వాసన) కాని రూప, శబ్ద, స్పర్శ, రుచి స్వభావములు కూడ 
కలిసియుండును భూతములను (Elements) సూక్ష్మ (564016) అనగా 
తన్మాత్రలుగాను, సూల (6౧౦55 61616౧3) భూతములుగాను విభజించుట 
న్యాయ-వైశేషికములు అంగీకరించలేదు 


తన్మాత్రలు అణురూపము పాందినగాని ఇంద్రియస౦బంధ 
విషయములు కాజాలవు అహంకారమునకు ద్రవ్యత్వము ఉన్నది కాని 
తమోగుణముచే అవృతమైన అహంకారము భేదరహితము, క్రియాశూన్యము 
రజోగుణము ఆవృతమైనపుడు అహంకారమునకు పరిభ్రమణశక్తి కలుగును 
అపుడు అది తేజోవంతమైన సూక్ష్మపదార్థముగ మారి శక్తిని పొందును అపుడే 
అహంకారము నుండి తన్మాత్రలు ఉద్భవమగును పంచభూతములకు 
తన్మాత్రలకు మధ్యమన్థానము ఆకాశము అన్నారు ఆకాశమును రెండుగా 
చెప్పారు 1) కారణాకాశము, 2) కార్యాకాశము కారణాకాశము సూక్ష్మమైనది 
అది సర్వవ్యాప్తమైనది కార్యాకాశము అణురూపములో నుండును ఇది 
పంచభూతములలో నొకటి. అహంకార అంశములలో శబ్దతన్మాత్రలు 
కలిసినపుడు కారణాకాశము ఏర్పడును ఈ కార్యాకాశమునందే శబ్దతన్మాతలు 
అణుపరిణామము ద్వారా వాయువు ఏర్పడుటకు ఆధారమై యున్నది ఇట్లే 
మిగిలిన స్టూలభూతములేర్పడును 


స్తూల అణువులు (gross elemental particles) కలిసినపుడు వాటి 


594 అనుష్టాన వేదాంతము 


గుణములు సంయుక్తద్రవ్యమునందు ఉండును కాని వాని తత్వములలో 
భేదముండదు ఆకాశ అణువునకు ఇతర ద్రవ్యములను ప్రవేశింపజేయు 
శక్తియున్నది వాయు అణువునకు ఒత్తిడి కలుగజేయు శక్తియున్నది అగ్ని 
(లేక) తేజస్సు అణువునకు ఉగ్రకాంతి, ఉష్ణ్టశక్తులుండును జలఅణువునకు 
ద్రవ్యత్వమున్నది, పృధివి అణువునకు సంయోగము, ఆకర్షణశక్తి యున్నవి 
స్థూల అణుసంయోగము వలన పృధివీభూతము జనించుచున్నది సుఖ 
దుఃఖములను కలుగజేయు శక్తి తన్మాత్రలది అది తన్మాత్రల రూపములో 
ఉండదు అది స్థూల అణువులలో ఉండును అందువలన స్టూలభూతములకు 
(పంచభూతములు) గుణభేదములు చెప్పబడినవి అందువలననే భూమి 
అణువులు అనేక గుణభేదములచే నానారూపములతో కనబడుచున్నవి ఒకే 
అణువుతో ఏర్పడు వస్తువులలో చెప్పదగిన భేదములుండవు ప్రతి వస్తువులోను 
నిగూఢంగా శక్తి ఇమిడియుండును ఆ శక్తి సమానమైనదే అగుట వలన 
పరిణామమంతయు పురుషుని కొరకేయని చెప్పబడినది 


స్థూల అణువులు చేతన, అచేతన అనగా కదలునవి (జంగమములు), 
కదలిక లేనివి (స్థావరములు) అన్నిటిని కల్పించును అందువలన అచేతనముల 
నుండి చేతన రూపములు ఎర్పడునపుడు పరిణామ పరంపరలో ఎట్టి విచ్చిన్నము 
ఉండదు అచేతనములు, స్థావరములు, జంగమములు అనునవి 
పరిణామములో స్థాయిలు (స్థితులు) (512065) అగుచున్నవి వీటియందలి 
ద్రవ్యములలో భేదముండదు కాని ఆ ద్రవ్యగుణములందు భేదముండును 
అణువులు భిన్నవిధములుగ సంయోగము చెందుట వలన భిన్నభిన్న గుణములు 
ఎర్పడుచున్నవి అన్ని దేహములకు భూమియే ప్రధాన కారణము ఇతర 
భూతములు సహకరించును స్టూలదేహము పంచభూతములచే ఏర్పడునని 
చెప్పబడినను అందు ఆకాశము అనవసరము అని కొందరు చెప్పగా మరికొందరు 
భూమి ఒక్కటి మాత్రమే చాలునని అన్నారు ఎది ఎమైనను మూనవ స్టూల 
శరీరమందు భూమి (పృధివీభూతము) అంశము అధికముగా నుండునని 


వేదాంతం - కర్మసిద్దాంతము 595 
చెప్పబడినది 


పరిణామములో ప్రకృతి నుండి పంచభూతముల వరకు తత్త్వములు 
యిరువది నాలుగు అనియు, పురుషుడు ఇరువది అయిదవ తత్త్వము 
అనియు చెప్పబడింది ఇది సాంఖ్యసిద్దాంతము ప్రకృతి నుండి ఉత్పన్నమగు 
ఇరువది మూడు తత్త్వములు కార్యములే అన్నారు ఎందువలననగా అవి 
ప్రకృతి పురుషుల కంటే భిన్నమైనవి పరిమిత పరిమాణము కలవి అగుటచే 
వాటి ప్రధాన లక్షణములు వృద్ధి, శక్తి అందుచే అవి పురుషునికి ఉపకరణము 
లగుచున్నవి 


ఈ ప్రపంచము వస్తుమయము ఆ వస్తువులు ప్రకృతికి వికృతులని 
చెప్పబడినవి ఒక మూలద్రవ్యమునకు గుణములకు సంబంధముండును 
అట్టి సంబంధమే ప్రకృతివికృతులకు చెప్పబడింది మహత్తు అహంకారము, 
అయిదు తన్మాతలు కొన్నిటికి కారణములుగాను, కార్యములుగాను అయి 
ఉన్నవి పంచస్థూలభూతములు దేనికిని కారణములు కావు పదకొండు 
ఇంద్రియములు కూడ వేనికిని కారణములు కావు పురుషుడు కారణము 
కాదు, కార్యమును కాదు ప్రకృతి అవ్యక్తము, వ్యక్తముగాను ఉండును 
అనగా అగోచరము (కనబడనిది), గోచరము (వస్తు ప్రపంచముగా కనబడునది) 
కారణరూపమున ప్రకృతి అవ్యక్తముగా నుండును కార్యరూపమున అది 
వ్యక్తమగుటయె (కనబడుటయే) పరిణామము అన్నారు ప్రకృతి అనేక 
ద్రవ్యములను ఉత్పత్తి చేయును అయినను అది అవ్యయముగానే 
నిలిచియుండును ఈ వస్తు ప్రపంచమున వస్తువులు ఉత్పత్తి అగును 
అయినను ఆ వస్తు ఉత్పత్తికి మూలాధారమైన ద్రవ్యము క్రీణించుట లేదు 


పరిణామమునందు ఒక వస్తువు తన స్వంత లక్షణములు గల 
అనగా భిన్న లక్షణములు గల (మూలవస్తువు కంటే భిన్నమగు) ఇతర 
వస్తువును ఉత్పత్తి చేయగలిగినచో ఆ మూలవస్తువును “అవిశేషము' అన్నారు 


596 అనుష్టాన వేదాంతము 


ఆ విధముగా ఉత్పత్తి చేయలేనిచో ఆ వస్తువును “విశేషము” అన్నారు 
ఇంద్రియములు, స్థూలభూతములు భిన్నలక్షణములు గలవానిని ఉత్పత్తి 
చేయలేవు అందుచే అవి విశేషములు “అహంకారము” భిన్నలక్షణములు 
గల వానిని ఉత్పత్తి చేయగలదు అందుచే అది 'అవిశేషము అన్నారు 
తన్మాత్రలు, అహంకారము, మహత్తు యొక్క 'అవిశేష రూపములు 
పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు, దాని విశేష 
రూపములు 

సాంఖ్య పరిణామ సిద్దాంతములో ప్రకృతి, పురుషుల సన్నిహితత్వము 
ఎట్లు కలుగునో స్పష్టముగా చెప్పబడలేదు ఆ విషయము గందరగోళముగాను 
సందేహముగాను (౧6౧౫16౫౧ మిగిలినది దానిని గురించి చర్చించుట ఇచట 
సాధ్యపడదు తార్కిక సమాధానము ఏదైనను వాస్తవమునకు ప్రకృతి, 
పురుషులు ఒకరుగానే పనిచేయుదురు కాబట్టి వారు పరస్పర సహకారముతో 
పనిచేయుదురు అని చెప్పవలయును వాస్తవమునకు శరీరము లేనిది ఆత్మ 
ఉండదు ఆత్మలేని శరీరము నిరర్ధకము ఇది అతిసామాన్య అనుభవిక 
విషయము అనగా పురుషుడు లేనిది ప్రకృతి లేదు ప్రకృతి లేనిది పురుషుడు 
ఉండడు ప్రకృతి, పురుషులతో సహా తత్త్వములు (౧గ౧౦|౧|695) ఇరువది 
అయిదు అన్నారు సాంఖ్య-యోగ సిద్ధాంతములు రెండును చెప్పిన ఈ 
తత్త్వములను ఈ క్రింది పట్టిక రూపములో (Tabular form) చూపవచ్చును 
మహత్తు, బుద్ధి వేరుగా చెప్పినచో ఇరువది ఆరు తత్త్వములు అగును, లేక 
ప్రకృతి, పురుషులను లెక్కించకపోయినచో ఇరువదినాలుగు తత్త్వ్వములగును 
ఈ ఇరువది నాలుగు వర్గములు మనసు, పదార్థముతో కూడిన విశ్వమునంతయు 
ఎర్పరచుచున్నవి ముందు చెప్పినట్లుగా కొందరు మహత్తు నుండి అహంకారము 
ఉత్పన్నమైనట్లు మరికొందరు మహత్తుకు బదులు బుద్దిని చెప్పి అందునుండి 
అహంకారము ఉత్పన్నమైనట్లు చెప్పుచున్నారు ఈ పరిణామమందు భిన్నదశలకు 
గల హేతువులు ఎవో స్పష్టముగా చెప్పబడలేదు ఈ పరిణామదశలను 


“వేదాంతం - కర్మసిద్దాంతము 597 


ప్రాధమిక పరిణామములు అని చెప్పవచ్చును (prIMmary evolution) 
వస్తుప్రపంచములో మనకు కనబడు వృక్షములు, పర్వతములు మొదలగు 
వాటి నుండి భౌతిక దేహములు గల జంతువులు, మానవుల వరకు జరిగిన 
పరిణామమును (secondary transformation) పంచభూతముల (స్టూల 


పురుషుడు ప్రకృతి 





4) మనస్సు (5-9) జ్ఞానేంద్రియములు (5) 
(sensory organs) 
(10-214) కర్మేంద్రియములు (5) 


(organs of actions (or) 
Locomotor Organs) 


(15-219) తన్మాత్రలు (5) 

(సూక్ష్మభూతములు) 

(finer elements) 

(20-24) స్టూలభూతములు 
పంచభూతములు (5) 


భూతముల) తరువాతి పరిణామము అని చెప్పబడినది ఈ తరువాతి 
పరిణామములో ఎట్టి క్రొత్త తత్త్వములు (0641880/169) ఏర్పడలేదు ఈ 
స్టూలభూతములు తమలోనే ఉన్న తత్త్వములను బహిర్గతము చేసినవి 
ఈ పరిణామము ఒక ద్యూతము (జూదము) వలె ఉన్నది అన్నారు 


598 అనుష్టాన వేదాంతము 


ద్యూతమందు పాచికలు అన్నియు ఒకటే కాని అవి భిన్నవిధములుగా పడుట 
వలన మనకు భిన్నవిధములుగా కనబడును ఈ తరువాతి లేక ద్వితీయ 
పరిణామమందు మార్పులు వెనుకకు తిరుగవచ్చు (reverse change) మరల 
ముందుకు మార్పు పొందవచ్చు ఇది ఒక సృష్టివలయ పరిమితిలో జరుగును 
(single cycle) కాని (ప్రాధమిక పరిణామ శ్రేణి విచ్చిన్నము కాదు [ప్రాధమిక 
పరిణామశ్రేణి లయమందు మాత్రమే (16గ౧1౧౬4౦౧) విచ్చిన్నమగును అన్నారు 
ఉదాహరణకు ఒక వృక్షము నాశనమైనపుడు అది పంచస్థూలభూతములుగా 
విడిపోవును కాని ఆ పంచభూతములు సూక్ష్మభూతములుగా అనగా 
తన్మాత్రలుగా విడిపోవు అన్నారు 


సాంఖ్య-యోగ సిద్ధాంతములలో సాత్త్విక వస్తువులకు, తామసిక 
వస్తువులకు మధ్యగల వ్యత్యాసము ప్రాధాన్యము సంతరించుకున్నది ఈ 
వస్తు ప్రపంచములోను, మన భౌతిక శరీరములోను అధికభాగము తామసికములే 
అన్నారు అవి భౌతికములు కాని భౌతికములలో సాత్త్వికములైనవి కూడ 
ఉన్నాయి అవి కూడ ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే అవి సూక్ష్మతత్వ్వములగుటచే 
వస్తువులను గురించి పురుషునికి (జీవాత్మకు) తెలియజేయు కార్యము 
నిర్వర్తించును కాని అవి స్తబ్ధముగా నుండును (౧255౭) అందుచే అవి 
స్వయముగా వ్యక్తము కావు అయినను ఈ సాత్త్విక తత్వములు (6౧1169) 
మానసిక జీవితమునకు అవసరము వాటి ఆవశ్యకతను అవి స్వయముగా 
వ్యక్తము చేయలేవు 


సాత్త్విక వర్గమునకు చెందినవి బుద్ధి, అహంకారము, మనస్సు 
వీటిని సమిష్టిగా అంతఃకరణ (INterMnal 0040) అన్నారు బాహ్యప్రపంచము 
నుండి వచ్చు భావములకు రూపమునిచ్చి వాటికి తగిన రీతిలో స్పందించుటయే 
(960016) దీని కర్తవ్యము ఇందుకు దీనికి వివిధ ఇంద్రియములు తోడ్పడును 


అంతఃకరణము (intemal oan) దానికి సహకరించు పరికరములు 


వేదాంతం - కర్మసిద్దాంతము 599 


ఆధునిక మనస్తత్వశాస్త్రము చెప్పు మెదడు (02810) నాడీమండలమును 
పోలియున్నట్లుగా కనబడును సాంఖ్యము చెప్పిన అంతఃకరణము, దాని 
ఉపకరణములు, మనస్తత్వశాస్త్రము చెప్పు మెదడు, దానికి ఉపకరించు 
నాడీమండలము - రెండూ భౌతికములు, రెండును పురుషునకు (జీవాత్మకు) 
అనుభవము పొందుటకు ఆవశ్యకములే వాటిని వేరుపరచుట సాధ్యపడదు 
ఇదే పురుషుని అనుసరించి యుండు సూక్ష్మశరీరము లేక లింగశరీరము 
మరణానంతరము కూడ స్టూల శరీరము పురుషుని (జీవాత్మ) వీడును కాని 
సూక్ష్మశరీరము పురుషునితోనే కైవల్యము (పరిపూర్ణమైన స్వేచ్చ (విముక్తి) (full 
liberation) పాప్తించు వరకు యుండును న్యాయవైశేషికములు దీనిని 
మనస్సు అన్నవి 


పైన చెప్పిన తత్వములలో మహత్తు నుండి కర్మేంద్రియముల వరకు 
(మొత్తం పదునాలుగు) పరిణామ కల్పనలో (ఉత్పత్తిలో) ($0౧6౧8 01 
evolution) వాటి కార్యములను రెండు విధములుగా గ్రహించవలసియున్నది 
ప్రకృతిలో (605) జరుగు పరిణామదశల (512069 09౪01460౧0) (విశ్వమందు 
జరుగు పరిణామదశల) యందు వాటి అవశ్యకత, అర్థము (s॥gnificance) 
ఎంత ఉన్నదో మానవుని జాగృత, స్వష్నావస్థల యందు కూడ అంతే అర్ధము 
కలిగియున్నవి అటులే త్రిగుణములు ప్రకృతి పరిణామములో ఎంత 
అర్ధవంతముగా నున్నవో, వ్యక్తి జీవితములో కూడ అంతే అర్ధము కలిగియున్నవి 
వ్యక్తి అనుభవములో కలుగు సుఖ, దుఃఖ, మోహములకు వరుస క్రమములో 
(respectively) సత్వ, రజ, తమోగుణ ఆధిక్యతలే కారణము అన్నారు అనగా 
సత్త్వ, రజ, తమో ప్రవృత్తులను బట్టి వారికి క్రమముగా సుఖ, దుఃఖ, మోహ 
అనుభవములు కలుగును అని అర్థము ఇది సాంఖ్యసిద్దాంతము కాని 
విశ్వపరిణామమందు (Cosmic Evolution) మహత్తు, బుద్ధి, అహంకారము, 
జ్ఞాన, కర్మేంద్రియముల గుర్తింపు అతి నిగూఢముగా నున్నది ఎది ఏమైనను 
ఈ భౌతిక ప్రపంచమంతయు ప్రకృతి నుండియే పరిణామము చెందినదనియు, 


600 అనుష్టాన వేదాంతము 


ప్రకృతి స్వతంత్రమైనది, ఈ పరిణామమునకు తుది కూడ ప్రకృతియేయని 
సాంఖ్య సిద్దాంత ప్రధానాంశము (Independent and ultimate) 


ప్రకృతిని గురించి సాంఖ్యులు ఇంత వరకు చెప్పినదానిని 
గమనించినచో ప్రకృతి ఉత్పత్తి ఒక కారణం ఆధారంగా రూపాందిన ఒక 
భావచిత్రమా (11౭86) అనిపిస్తుంది ప్రకృతి యొక్క కర్తవ్యము పురుషుని 
భోగము కలుగజేయుట లేక తుదకు పురుషుడు విముక్తి (lberation) 
పొందుటకు తోడ్పడుట మాత్రమే అనినచో అది ప్రకృతి సహజ స్వభావము అని 
చెప్పవచ్చును అయినా ప్రకృతి యొక్క ఆ నిరంతర కృషి వెనుక ఒక మనసు 
లేదు అని (మనోచైతన్యము) చెప్పుట సమంజసము కాదు వాస్తవమునకు 
ప్రకృతి పురుషునకు భోగములు కలిగించుట తుదకు విముక్తి కలిగించుట 
రెండును చేయుచున్నది అయినా వ్యక్తి (పురుషుని) అవసరములకు 
అనుగుణముగా ఆ రెండింటి యందు ఎదో ఒకటి నిర్ణయించుకొనగల శక్తి 
ప్రకృతికి ఉన్నట్లు కనబడును అనగా ప్రకృతి ఒక స్థిరమైన, నిశ్చలమైన లేక 
స్థావరమైన (51280) స్వభావము కలదిగా చెప్పుటకు వీలుపడదు కాని ఇచట 
మరొక విషయము ఉన్నది ఈ గతి (గమనము) (౧06655) అనగా పురుషుని 
సుఖదుఃఖ గమనము, అతని గత పాపపుణ్య కర్మల పై ఆధారపడియుండునని, 
గతకర్మయే అతని స్థితిని శాసించునని చెప్పినచో ప్రకృతి పురుషుని భోగమునకు 
విముక్తి కొరకు చేయు కృష నిరర్థకమా అను ప్రశ్న వస్తుంది కాని గతకర్మ 
ఫలము కూడ ప్రకృతి కృషిలో భాగముగా ఉండును అన్నారు పురుషుడు తన 
కర్మఫలము అనుభవించుట ప్రకృతి కృషిలో ఒక స్ధితి (phase) అన్నారు 
పురుషునికి భోగానుభవము కలిగించుట, విముక్తి కలిగించుట అనునవి 
ప్రకృతి చేయు రెండు భిన్నకార్యములు కావు అన్నారు ప్రకృతి కార్యములు 
రెండు పరస్పరం సహకారులు అని సాంఖ్యవాదము ప్రకృతి తన చర్యలను 
భిన్నముగా భిన్నపురుషులకు అనుకూలముగా సవరించుకొనును అను భావము 
ఇమిడియున్నది అన్నారు ప్రతి పురుషుని విషయములోను అతని స్థితికి 


వేదాంతం - కర్మసిద్దాంతము 601 


అనుకూలముగా ప్రకృతి తన ఆశయములో ఒకదానికి మారుగా మరొకటి 
ఆచరణలో పెట్టును అన్నారు కాని ఒక మానసిక లేక పరమ ఆత్మ స్థితికి 
(Super Spiritual State or Mind) ప్రకృతి తన చర్యలను పురుషునికి 
అనుకూలముగా ఎట్లు మలచుకొనునో వివరించుట సాధ్యము కాదు కాని 
ఇది సాధ్యపడుటకు ప్రకృతిలో ఒక పరమపురుషుడు (అనగా ఉపనిషత్తులు 
చెప్పిన పరమాత్మ) ఉన్నాడు అను భావన సాంఖ్య సిద్దాంతములో నిగూఢమును 
ఇమిడియున్నదా అనిపించును కాని ఆ పరమ పురుషుడు ప్రకృతికి బయట 
ఉన్నట్లు, పూర్తిగా ఉదాసీనునిగాను భావించబడింది కాని ఇచట సాంఖ్య 
సిద్దాంతమునకు వైరుధ్యము కనబడును ఎందుకనగా అచేతనము (inactive) 
గా నుండు ప్రకృతి తన ఇచ్చానుసారము చరించును అనుట విరుద్ధమే అగును 
గదా! ప్రకృతి పురుషుల సంబంధమునకు చెప్పబడిన గ్రుడ్డివాని, కుంటివాని 
ఉపమానము అసందర్భముగానున్నది ఎందుకనగా వాస్తవమునకు గ్రుడ్డివాడు, 
కుంటివాడు ఇద్దరు మానసికంగా చేతనత్వము గలవారి అందువలన వారు 
పరస్పరం సహకరించుకొనగలరు కాని ప్రకృతి పురుషులలో ఒకరు 
అచేతనులైనపుడు అట్టి సహకారమునకు అవకాశము ఉండదు ఈ సమస్యకు 
ఒకటే సమాధానము ఉన్నది ప్రకృతికి బయటనుండు అనగా బాహ్యస్థితిలోనున్న 
ఆ పురుషుని అతీతునిగాను సర్వోత్కృష్టునిగాను గ్రహించవలసియుండును 
ఆ పురుషుడే ఈ ప్రపంచమందలి వివిధ పురుషుల ఇచ్చకు అనుకూలముగా 
చరించుటకు ప్రకృతికి మార్గదర్శకుడగుచున్నాడని చెప్పవచ్చును కాని అది 
సాంఖ్య సిద్దాంత ప్రాధమిక అంశములకే విరుద్ధము 


సాంఖ్య సిద్దాంతమందున్న ఈ పరస్పర వైరుధ్యమునకు ఎదైనా 
వివరణ ఉన్నదా? దీనికి వివరణ ఇచ్చుటకు రెండు విధముల అవకాశమున్నట్లు 
కనబడును మొదటిది ప్రకృతియందు సర్వవ్యాపిగా అంతర్హినముగా ఒక 
అవ్యక్తమైన ఆత్మ మూలరూపం ఉన్నదని భావించవచ్చును ప్రకృతి 
పరిణామగతిని లోపం నుండి అది సారధ్యము వహించును అపుడు 


602 అనుష్టాన వేదాంతము 


పురుషుని విముక్తి కొరకు కృషి చేయునది ఆ ఆత్మమూలరూపము గాని 
(501148! element) ప్రకృతి కాదు అని గాని లేక ఆ ఆత్మమూలరూప 
సహకారముతో ప్రకృతియే కార్యము నిర్వర్తించును అని భావించవలసివచ్చును 
ప్రకృతి యొక్క హేతుబద్ధమైన గతి లేక గమనమునకు ఇదియే సమాధానముగా 
కనిపించును 


జీవితం విముక్తి కొరకు పడు తపన వంటిది అన్నారు ఆత్మజ్ఞానము 
లేకపోవుటచే వ్యక్తి అజ్ఞానుడు అగుచున్నాడు అని చెప్పినచో అది ఉపనిషత్తుల 
ప్రవచనములను పోలియుండును పరమాత్మ ఒక్కరే ప్రపంచమందలి 
జీవాత్మలుగా అతడే అనేక రూపములలో ఉత్పన్నమగుచున్నాడు పరమాత్మ 
అవ్యక్తుడు కాని స్టూల శరీరములలో వ్యక్తమగుచున్నాడు స్టూలశరీరము 
ప్రకృతికి ప్రతిబింబం ప్రకృతియందు అవ్యక్తుడై వైశ్వానరునిగా పరమాత్మ 
వ్యాపించియున్నాడు ప్రకృతి కార్యములకు అతడు మూలము ఇది బ్రహ్మ 
పరిణామవాదము సాంఖ్య సిద్ధాంత అంతరార్ధము ఈ వాదమును పోలి 
యున్నట్లు కనబడును శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పినట్లు భగవంతుడు 
త్రగుణములందే ఇమిడియున్నాడు ఉపనిషత్తులు చెప్పిన ఈ పరిపూర్ణ 
సత్యము అనగా పరమాత్మ (విరాట్‌ పురుషుడు) ప్రకృతి ఐక్యత అను సత్యము, 
సాంఖ్యములో ప్రకృతి పురుషులు రెండు భిన్నరూపములు అను ద్వెతభావ 
పక్షపాతముతో అస్పష్టముగాను అసంపూర్ణముగాను వ్యక్తమగుచున్నది అని 
చెప్పవలసి వచ్చును ప్రకృతి వురుషులను వేరుచేయుట వలన 
సాంఖ్యసిద్ధాంతము అతిక్సిష్ట రూపము పొందినది అని చెప్పక తప్పదు 
అందువలననే వారు చెప్పిన ప్రకృతి పురుషుల సహకారమును స్పష్టముగా 
హేతుపూర్వకముగా వివరించలేకపోయారు సాంఖ్యలు అంతేగాక ప్రకృతి 
పరిణామములుగా చెప్పబడిన మహత్తు అహంకారములు విశ్వవ్యాప్త 
అస్తిత్వములుగా (008౧౧1౦ 6౧65) ప్రకృతిలో అంతర్లినముగానున్న పరమాత శే 
(విశ్వాత్మ) (UNnIversal self) యొక్క అవయవములకు ప్రాతినిధ్యము 


వేదాంతం - కర్మసిద్దాంతము 603 


వహించుచున్నట్లు తోచును గదా! కాని ఇది ఉపనిషత్తుల ప్రతిపాదన అగుటచే 
సాంఖ్యలు దానిని అంగీకరించక వారు ప్రతిపాదించిన మహత్తు, అహంకారములు 
హతురహితముగాను (arbitrary) గందరగోళముగాను (perplexing) మిగిలినవి 


లాల కులు 


ఇక స్వభావవాదము (nNaturalsm) ఈ వాదము ప్రకృతిలో 
అంతర్లీనముగా ఒక విశ్వాత్మ యుండి (అతితశక్తి) (tr[AansCendental power) 
దాని ప్రభావమే ప్రకృతి వ్యక్తము చేయును అను భావమును అంగీకరించదు 
ఒక వస్తువు (పదార్థము) కనబరచు లక్షణము దాని స్వభావ లక్షణమే గాని 
బయట నుండి వచ్చినది కాదు అనునది, స్వభావవాదము (౧౭4౧౬5౧౫) నిప్పు 
వేడిగా ఉండటం నీరు తడిగా ఉండటం వాటి స్వభావములేగాని మరొక 
పదార్థము నుండి వచ్చినవి కావు అంటుంది స్వభావవాదం అవి వాటి సహజ 
సారములు అంటుంది ఈ వాదము అనగా వస్తువులు ఎలా ఉన్నవో అది వాటి 
సహజస్థితి అందువలననే ప్రకృతిలో అనేకత్వము (౪/8౧ అందులో ఒక 
క్రమస్థితి (0060 కనబడును అన్నారు స్వభావవాదులు ఈ స్వభావవాదము 
నుండియే కాలక్రమమున భౌతికవాదము (Maternalism) లేక చార్యాకమతము 
రూపొందినది ఈ మతము సామాన్య అనుభవములతో కూడిన ప్రపంచము 
వరకే నియమితమైనది ప్రారంభదశలో సాంఖ్యలు స్వభావవాదమునే 
(Naturalism) అనుసరించినట్లు కనబడును పురుషుడు లేక ఆత్మ ఉన్నది 
అను భావము, స్వీయపరిణామశక్తి, స్వీయ క్రమబద్ధత (961 evolving and 
self regulating) కలిగిన ప్రకృతి సహకారముగా నున్నది అను భావము ఇతర 
సిద్ధాంతముల సంబంధము లేక సంపర్కము వలన సాంఖ్య సిద్దాంతములోనికి 
చొరబడినట్లు తోచుచున్నది వాస్తవమునకు సాంఖ్య సిద్దాంతములో గూడ 
పురుషభావమునకు ప్రకృతి భావము యొక్క తోడు (కలగలపు) అవసరమున్నట్లు 
వివరణ లేదు 


తార్కికముగా (109162lly) పరస్పర సంబంధము లేని పురుషుడు, 
ప్రకృతి అను రెండు తత్త్వములను (౧గ౧౦౧|69) సృష్టించుటయే సాంఖ్య 


604 అనుష్టాన వేదాంతము 


సిద్ధాంతములో ప్రధానమైన లోపముగా కనబడును రెండింటికి మధ్య 
సహకారము సిద్ధించుటకు అవసరమైన పరమాత్మ అస్తిత్వమును గుర్తించక 
పోవుటచే సాంఖ్య సిద్దాంతము నాస్తికతత్త్వమా అనిపించును ఉపనిషత్తులందు, 
భగవద్గీత యందును ఈ సాంఖ్యభావమున్నది సాంఖ్యమనగా ఖ్రనాత్మలైన 

అనగా ఆత్మకాని లేక ఆత్మకంటే భిన్నమైనవి 24 తత్త్వములను గురించి 
చెప్పునదిగా మాత్రమే గుర్తించబడినది ఉపనిషత్తులు, భగవద్గీత ఒక 
మహత్తరము, అతీతము అయిన పరమాత్మ అస్తిత్వము (ఉన్నది అనుట) 
సాంఖ్య సిద్ధాంతభావమునకు అనుబంధముగా జోడించినవి పురాణములలో 
కూడ సాంఖ్య సిద్ధాంతములో చెప్పబడిన సృష్టిక్రమ సిద్దాంతము అనగా ప్రకృతి 
నుండి ఏర్పడు 24 తత్త్వ్వములను అంగీకరించినవి కాని ప్రకృతి పురుషులకు 
సంబంధము లేదు అను విషయమును ఖండించి అవి ఏకస్వరూపమగు 
పరబ్రహ్మ పదార్థములోని రెండు భిన్న అంశములు మాత్రమే అని స్పష్టము 
చేసినవి సాంఖ్య సిద్దాంతము యొక్క మూలరూపములో భగవంతుని 
“ఆస్తికత' నిరూపించబడలేదు సర్వమునకు మూలమైన పరమాత్మ 
విషయములో ఉదా ంనంగ ఉండటం, సంసారబంధమొల వలన ఆత్మకు 
అజ్ఞానము కలుగును అని చెప్పుటలో ఉపెక్షతో ఉండటం సాంఖ్యతత్త్వము 
బౌద్ధతత్త్యమును స్మరింపజేయును ఆ విధముగా సాంఖ్య ప్రవక్త కపిలుని 
నాస్తికత కరినమైనది కాదు పరమాత్మగాని ఇష్టదైవముగాని లేడు అని 
ప్రకటించుటయందు అతనికి ఇచ్చ లేదు ఎట్టి తార్కిక పరిశోధనలు 
పరమాత్మ (భగవంతుని) అస్తిత్వము నిర్వంధముగా నిరూపించుట గాని, 
అటులే భగవంతుని అస్తిత్వము యదార్థము గాదు అని గాని ప్రకటించలేవు 
అని చెప్పుటయే సాంఖ్యసిద్దాంత ముఖ్య ఉద్దేశముగా కనబడును విజ్ఞాసబిక్షు 
మొదలైన సాంఖ్యభాష్యకారులు సాంఖ్యములో కనబడు నాస్తికతను 
తొలగించుటకు ప్రకృతి పరిణామమును ఒక అఖండశక్తి నడుపుచున్నది అని 
భావించారు మానవుడు దేవునిపై అధికముగా ఆధారపడినచో అతని విచక్షణా 


వేదాంతం - కర్మసిద్ధాంతము 605 


జ్ఞానము సన్నగిల్లును కాబట్టి ఈశ్వరునిపై ఆధారపడుటను తగ్గించుటకే 
కపిలుడు నాస్తిక భావమును సూచించెను అన్నారు కాబట్టి సాంఖ్యము 
నాస్తికవాదము అనుట అధిక ప్రసంగమే యగును అని వారు ప్రకటించారు 


కపిలుని ఆలోచనలలో నిస్సంశయముగా ప్రకృతి పురుషుల ఏకత్వము 
అంతర్హ్లీనముగా ఉండి యుండును అని ఆధునిక విమర్శకులు 
అభిప్రాయపడుచున్నారు ఉద్దేశములోను ప్రయత్నములోను ప్రకృతి పురుషుల 
ఐక్యత లేనిచో ఈ వస్తు ప్రపంచములోని అనుభవములు, తుదకు విముక్తి ఎ 
మాత్రము సాధ్యము కావు ప్రకృతి పరిణామదశలలో పురుషుడు వాటిని 
గురించి ప్రకృతికి తెలియచెప్పుచునే యుండును అన్నారు పరిణామము 
ఆసాంతము ప్రకృతి పరిణామమై బుద్దియే పురుషుని వలె చరించును 
అన్నారు 

జగశ్తు సృష్టి దేవుని దయచే జరిగినది అనుటకు వీలుపడదు 
ఎందుకనగా సృష్టికి పూర్వము జీవులకు దుఃఖము అనునది లేదు అందుచే 
పోగొట్టుకొనవలసినది ఎమియును లేదు అపుడు దేవుని దయతో 
అవసరమేముండును అట్ట్లుగాక దేవుడు శుభసంకల్పముతో సృష్టి 
చేసియుండినచో దుఃఖము అనునది లేని జీవులనే సృష్టించియుండును గదా! 
జీవుల ప్రవర్తనములు భిన్నములు అందుకు అనుగుణముగా వారికి కర్మఫలము 
ఇచ్చుటకు భగవంతుడు అవసరమని చెప్పినదో కర్మసూత్రము ప్రకారము 
కర్మఫలములు వచ్చును అని కర్మసిద్ధాంతము గదా! అపుడు భగవంతుని 
అవసరము ఉండదు గదా! చైతన్యశక్తి అచేతన వస్తువులను ఉత్పత్తి చేయదు 
సృష్టికర్త దేవుడు అతడు అనంతస్వరూపి అని చెప్పి, పురుషులు శాశ్వతముగా 
నుందురు అనినచో పరస్పర విరుద్ధమగును ఆత్మలను నృజించుటకు 
దేవుడున్నాడు అని చెప్పినచో ఆత్మలకు ఉత్పత్తియున్నట్లు అగును ఉత్పత్తి 
యున్న ఆత్మలు శాశ్వతము కానేరవు దేవుని అస్తిత్వము మన విజ్ఞానపరిధికి 


606 అనుష్టాన వేదాంతము 


అతీతమైనది కావున దానిని గురించి చర్చించుటకు ఇష్టపడక దేవుడున్నాడని 
రుజువు చేయుటకు వలసిన ప్రమాణములు లేవని మాత్రము సాంఖ్యము 
చెప్పుచున్నది దేవుడు లేడు అని చెప్పు అర్ధములో సాంఖ్యము నాస్తికము 
అనుటకు వీలులేదు దేవుడు ఉన్నాడని చెప్పుటకు తగిన ప్రమాణములు లేవు 
అని చెప్పు అర్థములో సాంఖ్యము నాస్తికమా అనిపించును 


ఒక దశలో మానవ మనస్సునందు కలిగిన సమస్యకు సమాధానము 
కొరకు జరిగిన ప్రయత్నము సాంఖ్యసిద్దాంతము అది ఒక తాత్వికనిర్ణయము 
ఆనాటి తాత్విక లక్యములు ఆధారముగా ఏర్పడినది సాంఖ్య సిద్దాంతము 
జగత్తును గురించిన యదార్ధము కొరకై జరిగిన పరిశీలనగా కనబడదు ఈ 
ప్రధాన సమస్యకు తృప్తికరమైన సమాధానము ఈయలేకపోయింది (ప్రకృతి 
పురుషులు మన అనుభవములో గోచరములు కావు అనగా సత్యములు 
కావు కాని అనుభవమునకు అర్థము చెప్పుటకు అనుభవమునకు అతీతమైన 
భావనలను కల్పన చేయుటయే ఈ సిద్ధాంతములు అని గ్రహించి వాటిని 
అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుట సమంజసము 


చలనము (కదలిక), వేడిమి, విద్యుత్తు వంటి వాటికి శక్తి ఉన్నది 
కాని అది చైతన్యశక్తి కాదు జడ (అచేతన) శక్తి అంటుంది సాంఖ్యము ఇదే 
దాదాపు ఆధునిక భౌతిక విజ్ఞానశాస్త్రము (సైన్సు) కూడ చెప్పుచున్నది నరముల 
కదలికలు కొన్ని చేతన ప్రవృత్తులు (స్వభావము) వలన కలుగును అని సైన్సు 
అంటుంది దీనిని విస్మరించకూడదు కాని సైన్సు అంతవరకే వెళ్ళును మన 
మానసిక దశలకు అతీతముగాను వేరుగాను ప్రకాశించునదే పరమ పురుష 
స్వరూపము (పరమాత్మ) అట్టి పురుషుడు మన అనుభవములకు అతీతుడు 
భౌతికమైన తత్వభావములలోకి అతడు ప్రవేశించడు కాని భౌతిక పదార్థముల 
నుండి పురుషుని వేరు చేసినచో, అట్టి పురుషుని తెలియుటకు మనకు 
సాధనము ఏమియు ఉండదు అపుడు పురుషుని గురించి అక్షయుడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 607 


మొదలగు ఊహకందని పదములతో తృప్తిపడవలసి వచ్చును “ఎట్టి చలనము 
కాని పరివర్తనము కాని లేక పురుషుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు” అని 
చెప్పవలయును మన భావనాశక్తి ఎంత పటిష్టమైనను, దానిచే మనము ఆ 
పురుషుని ఊహింపలేము అందువలన పురుషుడు శుద్ధ చైతన్యమూర్తి అని 
మాత్రమే చెప్పవీలగును మన భౌతికవ్యవస్థ (ఒక నియమగక్రమమే వ్యవస్థ) 
యొక్క ఫలితమే మన మనస్సుకు కలుగు దశాపరంపరలు ఆ పరంపరలను 
అది ప్రకటింపజేయును మనలో అంతర్వర్తిగానున్న చైతన్యశక్తియే పురుషుడు 
అని భావించబడింది ప్రకృతి (జగత్తు) ఒక నాటకరంగము దానిని అతడు 
దర్శించును కొని అందు అతడు (పురుషుడు) పాత్రధారి కాడు ఎవరి 
ఆశయము కొరకై ప్రకృతి శమించునో ఆ పురుషుడు రంగస్థలములో కనబడడు 
కాని సర్వవస్తువుల అస్తిత్వము (ఉండుటకు) నకు అతడు మూలాధారము 
అని చెప్పబడింది మనము చూచునది ఆ పురుషుడు కాదు మనము 
చూచునది ప్రకృతిలో భాగముగానున్న పురుషుడు దేహము ప్రకృతి 
ప్రతిబింబము ప్రతి ఆత్మ అట్టి దేహమును ధరించిన పరమాత్మయే 
పురుషుడు ప్రకృతి నుండి ఎర్పడు వ్యక్తితో తాత్కాలిక సంబంధము మాత్రమే 
కలిగియున్నాడు అని చెప్పినచో జీవుల ఎకత్వము విచ్చిన్నమగును జీవులన్నియు 
ఒకటే, దేహములు భిన్నములు 


ఆ విధముగ ప్రకృతి పురుష సంబంధము ఉన్నది అని తెలియుచున్నది 
ప్రకృతి పురుషులు వేరువేరు అనునది సత్యము కాదు సొంఖ్యములో కూడ 
అంతర్లనముగా ఈ భావము గోచరించును ప్రకృతి రెండు పనులు చేయుచున్నది 
అన్నారు పురుషునిలో ప్రకృతి నివసించుటయే ఈ ప్రపంచము అట్టి లోకము 
యొక్క, తన యొక్క నిజస్వరూపమును ప్రకృతి నిత్యము ప్రతిబింబించుచునే 
యున్నది ప్రకృతి పురుషులు భిన్నత్వములోనే అంతర్గతముగా ఎకత్వమున్నదని 
చెప్పకయే చెప్పుచున్నట్లున్నది గదా! పురుషునితో సంబంధము ఎర్పడినపుడే 
ప్రకృతి పరిణామము పొందును సంబంధము లేనపుడు అది అవ్యక్తముగా 


608 అనుష్టాన వేదాంతము 


నుండును అనగా సృష్టి ఉండదు ప్రకృతిలో జరుగు ప్రతి పనిని ప్రకృతి 
చిహ్నముగా భావించినచో, ప్రకృతి పురుష ప్రభావమునకు లోనైయున్నదని 
భావించవలయును అని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు అనగా పురుష 
సంబంధము లేని ప్రకృతిని ఊహించుటకు సాధ్యపడదు అని తెలియుచున్నది 
ఆది అనగా మొదలు అంటూ ఎదియులేని స్వతంత్రుడు అయిన పురుషునితో 
సరిసమానముగా ప్రకృతికి నిత్యత కలదు అని సాంఖ్యము చెప్పుచున్నది 
దీనినే సవ్యముగా చెప్పినచో ప్రకృతి పురుషులు ఇరువురు ఒకే సత్య 
నిత్యస్వరూపములోని భిన్నఅంశములు అని తెలియుచున్నది పరిణామరూపమే 
సృష్టి ఆ పరిణామమునకు మూలాధారములు ఆ రెండు భిన్న అంశములైన 
ప్రకృతిపురుషులు 

అయినను ప్రకృతి పురుష ఖేదమే సాంఖ్యములో ప్రాధాన్యము 
వహించినది ప్రకృతి పురుషభేదజ్ఞానము లోపించుట వలననే సంసారబంధము 
ఏర్పడుచున్నది అని సాంఖ్యముచెప్పును ఈ అజ్ఞానము అంతఃకరణముపై 
తన సంస్కారమును ముద్రించుటచే అనంతర జన్మమునందు ఈ దోషము 
స్థిరపడుచున్నది జన్మజన్మలకు షర్పడు దేహములలో లింగదేహము 
పయనించుచుండును ఇందు మనస్సు, బుద్ధి, అహంకారములు, అయిదు 
జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు తన్మాత్రలు, 
పంచభూతములు బీజరూపములో (5966610గ) నుండును ఈ పరికరములతో 
కూడిన లింగశరీరము (సూక్ష్మశరీరము) బీజము (విత్తనము) వంటిది అది 
స్థూలదేహమును కల్పించును సినిమాకు తెర అవసరము వలె మనస్తత్వ 
నిర్మాణమునకు తన్మాత్ర బీజరూప అవసరమున్నది ఈ లింగదేహము 
కనబడదు ఈ లింగదేహమే జన్మజన్మలయందు ఏర్పడు కర్మసంస్కారములను 
స్వీకరించును తదుపరి జన్మయందు కలుగవలసిన దేహమును లింగదేహమే 
నిర్ణయించును లింగదేహము సుఖదుఃఖములకు నిలయము లింగదేహము 
పురుషుడు కాదు కాని అది పురుషుని అంటియుండును అది వ్యక్తి యొక్క 


వేదాంతం - కర్మసిద్ధాంతము 609 


రూపమును, లక్షణములను నిర్ణయించును అన్ని సంస్కారములు ఇందే 
యుండును రంగస్థలముపై నటునివలె భిన్న స్టూలదేహములను ధరించి 
భిన్నపాత్రలను పోషంచును సర్వవ్యాపిత్వము ప్రకృతి లక్షణతు ఆ 
లక్షణము లింగశరీరమునకు కూడ వచ్చినది ప్రకృతి ప్రతిబింబమైన 
లింగదేహముతో సంపర్కము పురుషునకు దుఃఖము ఏర్పడును పురుషుడు 
తన యదార్ధ స్థితి గహించునంతవరకు ఈ దుఃఖముండును స్టూలదేహము 
మరణముతో నశించును కాని లింగదేహము నిత్యత్వము కలియుండును 
అనగా లింగ స్టూలదేహముల కలయికే జననము అవి విడిపోవుటయే 
మరణము ప్రకృతి పురుష భేదజ్ఞానము కలిగినపుడు పురుషునకు విముక్తి 
కలుగును లేనిచో జన్మజన్మల పరంపరలో లింగదేహము యుగాంతము 
వరకు పురుషుని అంటియే యుండును అంతకాలమున లయము ద్వారా 
శాంతి పొందును అన్నారు కాని మరల సృష్టి ఎర్పడినపుడు లింగదేహము 
తిరిగి జన్మజన్మల చక్రభ్రమణము పొందుచుండును అని సాంఖ్యవాదము 


స్థూల సూక్షదేహములు లేనిచో కర్మఫలములనిచ్చు భావములకు 
అవకాశముండును కర్మఫలములే భిన్నజన్మములకు కారణములు విత్తనము, 
మొక్కలలో ఎది ముందు ఎది వెనుక అను సందేహము లేకుండ వాటి పరస్పర 
ఆధారవిధానము వలెనే జన్మ కర్మఫలములు బీజాంకుర న్యాయము వంటివే 
అనగా విత్తనము యొక్క విధానము వలె 'ఆది' (మొదలు) లేనివే - బుద్ది, 
అహంకారము, సూక్ష్మ స్టూలదేహములు ఎర్పడుట భౌతిక పరిణామరూపమే 
అన్నారు దాని ఫలితము కూడ భౌతికమే యగును కాని ఈ ఫలితములు కొన్ని 
బాహ్యదృష్టికి కనబడవు ఈ భౌతిక నిర్మాణమునకు పురుష సంపర్కము 
కలిగినపుడు కర్మఫలముననుసరించి జన్మము కలుగును బుద్ధి భావములపై 
కర్మసూత్రప్రవర్తనము ఆధారపడి నడచును ప్రతి ఆత్మకు ఒక దేహసంబంధము 
ఏర్పడి పుణ్యవిశేషముననుసరించి జన్మరూపము ఎర్పడును ఈ దేహము 
లన్నియు ప్రకృతి నుండి ఎర్పడినవే అవి అంతర్వర్తియైన పురుషునిపై 


610 అనుష్టాన వేదాంతము 


ఆచ్చాదనము వలె యుండును గాని పురుషుని నశింపచేయలేవు ఇడి 
కర్మఫలముల వలన కలగు జన్మ-పునర్జన్మల పరంపరను గురించిన సాంఖ్య 
వాదము 
యోగసిద్దాంతము 

పతంజలి మహర్షి చరకసంహిత వంటి మహోన్నత ఆయుర్వేద 
వైద్యగ్రంధకర్త, వ్యాకరణశాస్త్ర భాష్యకర్త, యోగశాస్త్రమునకు కర్త అంటారు 
కాని ఈ వాదము ప్రక్షిప్త్రముగా కనబడుచున్నది అని విమర్శకుల అభిప్రాయము 
యోగసూత్రకర్త అయిన పతంజలి వైద్యశాస్త్రకర్త వ్యాకరణశాస్త్ర భాష్యకర్తల 
కంటే భిన్న పరిస్థితులకు చెందిన కాలము నాటివాడు కావున ముగ్గురు ఒకరు 
కాదు అని పెక్కు విమర్శకుల అభిప్రాయం ఏది ఎమైనను పతంజలి ఎవరు, 
ఏ కాలమువాడో ఇచట చర్చనీయాంశము కాదు - కర్మసిద్ధాంతము - 
కర్మఫలానుభవమును గూర్చి యోగసూత్రములు చెప్పు విషయములు మాత్రమే 
చర్చించబడును అదియునుగాక పతంజలి యోగశాస్త్ర స్థాపకుడు కాదు 
(founder) ఆయన కాలమునాటికే ఆచరణలోనున్న యోగశాస్త్ర మునకు 
క్రమపద్ధతిలో సూత్రరూపము ఇచ్చాడు ఈ సూత్రములు 195 (అవి 196 అని 
కొందరు అంటారు ) 


పతంజలి యోగసూత్ర వ్యాఖ్యకారులలో భోజుడు, వ్యాసుడు 
ముఖ్యులు (ఈ వ్యాసుడు మహాభారతకర్త వ్యాసుడు కాదు అంటారు) 
సమాజంలో ఒక్కొక్క కాలంలో (౧6/06) ఒక్కొక్కటి ఆకస్మికంగా ఆచరణలోకి 
వచ్చి ఉప్పెనలాగ చుట్టుముట్టుతుంది కొంతకాలం ఉంటుంది తరువాత 
ఎలా వచ్చిందో అలాగే అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది ఈనాడు విపరీతమైన 
ప్రచారంలోకి వచ్చిన యోగసాధన అటువంటిదా? కాదా? కాలమే నిర్ణయించాలి 
కాని ఒక విషయం మాత్రం వాస్తవం యోగము ద్వారా పతంజలి ఆశించిన 
ఆధ్యాత్మికత నేటి యోగసాధకులు ఆశిస్తునారా అంటే నిస్సందేహంగా లేదు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 611 


అనే చెప్పాలి ఈనాటి యోగసాధకులు ఆశిస్తున్నది ఆధ్యాత్మికత కాదు 
ఎందుకనగా వారికి (అనగా అందరు అని కాదు అధిక శాతము) ఆ మాటకు 
అర్ధము తెలియదు వారు ఆశించునది పూర్తిగా భౌతికం ఆరోగ్యపరంగాను, 
వృత్తిపరంగాను, వ్యక్తిపరంగాను ఉద్వేగమును (1060169, Tensions, Stress) 
నియంత్రించుటకే వారి కృషి అంతయును అది మంచిదే కాని యోగసాధన 
అంతరాశయము (Implied am) అది మాత్రమే కాదు సాధన ద్వారా ప్రకృతి 
బంధవిముక్తుడై అంతర్వర్తిగా ఆత్మజ్యోతిని దర్శించి జీవన్ముక్తుడు కావలయునని 
పతంజలి యోగసూత్ర ఆశయము ఈ ఆశయదృష్టి లేకుండ భౌతికపరంగా 
మాత్రమే అతిగా యోగసాధన చేసినచో తుదకు మనసు (bran and MInd) 
నిస్సారమై ($16119) ప్రమాదమునకు దారితీయునని స్పష్టముగా చెప్పబడింది 
యోగశాస్త్రమునకు మనస్తత్వ శాస్త్రమునకు పోలిక చెప్తున్నారు పాశ్చాత్య 
దేశాలలో, మనదేశంలో కూడ చాలమంది మనస్తత్వ శాస్త్రములో యోగసాధనను 
ఒక ప్రక్రియగా చొప్పించారు కాని పాశ్చాత్య మనస్తత్వశాస్త్ర (Psychology) 
ధోరణి నిత్యము సంధిగ్గముగానే ఉంటోంది ఎ ఒక్క అభిప్రాయం పరిపూర్ణం 
అని చెప్పుటకు విలుపడదు మనస్తత్వశాస్త్రం గురించి అనగా మానవ 
మనస్తత్వస్థితిని గురించి పాశ్చాత్య ధోరణి “ఇది' అని మనం చెప్పినచో మనది 
తప్పు అని వెంటనే విమర్శలు వస్తాయి ఎందుకనగా పాశ్చాత్య ధోరణిలో ఒక 
అభిప్రాయం వెలువడిన మరుక్షణం మరొక భిన్నాభిప్రాయం బయటపడును 
ఎది స్థిరమైనదో చెప్పటం దుర్లభం ఒక విషయం మాత్రము యదార్ధం 
మానసిక చికిత్సా విధానంలో పాశ్చాత్య ధోరణిలో ఆత్మజ్ఞానమునకు స్థానము 
(spiritual) లేదు అట్టిచో యోగసాధన ద్వారా మానసిక చికిత్సలో పతంజలి 
యోగ ఆశయమైన పరిపూర్ణ యోగస్థితి (అనగా అంతర్వర్తియై ఆత్మజ్యోతిని 
దర్శించుట) ఎట్టు సాధ్యపడును పాశ్చాత్య దేశములలోను మనదేశంలోను 
ఆరోగ్యపరంగాను, వృత్తిపరంగాను, వ్యక్తిపరంగాను ఉద్వేగమును (Troubles, 
Tensions, Stress) నియంత్రించుటకు యోగసాధనను ఒక మానసిక 


612 అనుష్టాన వేదాంతము 


చికిత్సావిధానంగానే (P5yChం Therapy) ఉపయోగిస్తున్నారు గాని ఆధ్యాత్మికత 
(Spintual attitude) నిస్సందేహంగా ఆ యోగసాధన యందు లోపించుచున్నది 
ఎందుకనగా నిజంగా ఆ సాధనలో ఆధ్యాత్మికతే ఉండి ఉంటే నేటి సమాజంలో 
ఇంత కుళ్లు, కుత్సితత్వము (hypocrisy) ఎందుకుండును? కాబట్టి ఆ సాధన 
ఒక విధమైన మానసిక చికిత్సావిధానము మాత్రమే అని చెప్పాలి ఈ 
విధానములో యోగాసనములు, ప్రాణాయమము ప్రధానంగా సాధన చేస్తున్నారు 

కాని [ప్రాణాయామ విషయములో పతంజలి దానియందు నమ్మకమున్న వారికే 
ప్రాణాయామము అంగీకరించెను చిత్తప్రశాంతి ప్రాణాయామము చేతనేగాక 
ధర్మానుష్టానముచే గూడ సాధించవచ్చునన్నాడు కాని హరయోగమందు 
ప్రాభణాయామమునకే అధిక ప్రాధాన్యము ఈయబడినది క్రమవిధానములో 
ఊపిరి పీల్చి విడచుట ఒక వ్యాయామముగా ఆరోగ్యదాయకమని నేడు కూడ 
చెప్పుచున్నారు ఈ వ్యాయామము అధికముగా చేసినచో కొన్ని సమయములందు 
పరవశత్వము లేక శరీరము తేలిక అయి తేలుచున్నట్లు అనిపించును అని 
చెప్పబడింది (ప్రాణాయామము ప్రధానముగా గల హరయోగము ద్వారా 
రహస్యశక్తులు ($eCret powers) కొన్ని కలుగునని చెప్పబడింది కాని 
ప్రాణాయామ విషయములో ఒక ప్రమాదమున్నది అన్నారు దేహదార్డ్యము 
లేనివారు ప్రాణాయామము అధికముగా చేసినచో ప్రమాదము కలుగవచ్చును 
అని చెప్పబడినది అందువలననేమో యోగవిద్యను రహస్యవిద్యగా ఉంచారు 


యోగశబ్దము అనేక అర్ధములలో ఉపయోగించబడినది అన్ని 
శాస్త్రగ్రంధములు సూత్రరూపములోనే చెప్పబడిన రోజులవి సూత్రమునకు 
స్థూలముగా "దారము అని అర్థము అతితక్కువ శబ్దములలో వీలైనంత 
ఎక్కువ భావము చెప్పునదే సూత్రము కొన్నిసమయములందు అతిప్రధానమైన 
ఒకటి, రెండు శబ్దములతోనే సూత్రము పూర్తిచేయబడినది తరచుగా ఏ 
సూత్రమందును వాక్యము సంపూర్ణరూపములో నుండదు శాస్త్రములు 
గ్రంధరూపమున వ్రాయుటకు సాధ్యపడని కాలమున సూత్రములు చెప్పబడినవి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 613 


సూత్రరూపముననున్న రచన మొత్తము కంరస్థము చేయబడి గురుశిష్య 
పరంపరలో తరతరాలుగా శాశ్వతము చేయబడినది సూత్రమునకు అర్థము 
చెప్పుటకు దానిని విస్తరించి విపులముగా వ్యాఖ్య చెప్పవలసి యుండును 


'యోగశబ్దమునకు విధానము అని స్టూలార్థము బంధించుట అను 
అర్ధములో కూడ కొన్ని చోట్ల ఉపయోగించబడినది] భగవద్గీత, ఉపనిషత్తులలో 
దుఃఖవిముక్తి పాందవలెనన్న యోగసిద్ధి సాధించవలయునని చెప్పబడింది 
యోగసిద్ధి అనగా పరమాత్మతో సంధానము (సంయోగము) సాధించుట్ల/ కాని 
పతంజలి ననుసరించి యోగము అనగా సంయోగము కాదు (ప్రయత్నము 
అన్నాడు అనగా ప్రకృతి నుండి పురుషుడు విడివడు ప్రయత్నము సమాధిలో 
లభించు సిద్ధికి గూడ యోగమని చెప్పబడింది) అయినా దానిని సాధించు 
విధానమునే యోగము అని ఎక్కువగా చెప్పబడింది మానవ ప్రకృతిలో భౌతిక 
మానసిక చాపల్యములు ఎక్కువగా నుండును వాటిని నిగ్రహించుట ద్వారా 
పరమార్ధమును సాధించు సక్రమవిధానమే యోగము అను భావములో 
పతంజలి ఆ శబ్దమును ఉపయోగించెను అని చెప్పవలసియుండును )పతంజలి 
ముఖ్యోద్దశము పరమార్ధ సిద్ధాంతముగా కనబడదు చక్కటి శిక్షణ ద్వారా 
మంచి ప్రవృత్తి పొంది దాని ద్వారా మోక్షము సాధించుటయే అతని ప్రధాన 
లక్ష్యముగా కనబడును 


యోగతత్వోపనిషత్తు, యోగచూడామణి ఉపనిషత్తు యోగమును 
గూర్చి చెప్పినవి యోగతత్వ ఉపనిషత్తు నాలుగు విధములైన యోగములను 
చెప్పినది అవి 1) మంత్రయోగము, 2) లయయోగము, 3) హరయోగము, 
4) రాజయోగము 1) మంత్రమును ధ్యానముతో 12 సంవత్సరములు 
జపించినచో అణిమ మొదలగు అష్టసిద్దులతో కూడిన జ్ఞానము కలుగును 
ఇది మంత్రయోగము అల్పబుద్ధి గల అధముడు మాత్రమే ఈ అస్టసిద్ధుల 
కొరకు మంత్రయోగము సాధన చేయును అన్నారు 2) లయయోగము అనగా 


614 అనుష్టాన వేదాంతము 


చిత్తమును లయము చేయుట _ నడచునపుడు, నిలబడినపుడు, నిద్ర 
పోవునపుడు, చివరకు భుజించునపుడు కూడ నిష్కలంకమైన మనసుతో 
పరమాత్మను ధ్యానము చేయుటయే లయయోగము 


యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, 
ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను ఎనిమిది అంగములను 
యోగము అన్నారు హరయోగము, రాజయోగము అష్టాంగములను 
అనుసరించును కాని హరయోగము దేహట్రవృత్తి నిగ్రహమే ప్రధానంగా 
చెప్పును (పతంజలి చెప్పినది రాజయోగము చిత్తవృత్తి నిరోధమే యోగసాధన 
మనియు తద్వారా సమాధిని పొందవచ్చుననియు పతంజలి తన సూత్రములలో 
చెప్పాడు గ్రూరయోగంలో ప్రాణాయామమునకు విపరీతమైన ప్రాధాన్యము 
ఉన్నది విపరీతమైన శారీరక శిక్షణ కూడ యుండును తద్వారా మహిమలను 
పొంది వాటిని ప్రకటించుటయే హరయోగ ప్రధానాంశము) పతంజలి చెప్పిన 
రాజయోగమందు దేహమును నిగ్రహించుట ఒక భాగమె కాని అది యోగ 
సర్వస్వము కాదు ఇందు పద్మాసనమునకు ప్రాధాన్యమెక్కువ పద్మాసనములో 
యోగసాధన చేసినచో మానవాతీత కార్యములు చేయకలుగు మహిమలు 
కలుగును హరయోగి తన శక్తులను నిత్యము ప్రదర్శించును కాని 
రాజయోగి తన సామర్ధ్యమును, మహిమలతో కూడిన తన వ్యక్తిత్వమును 
ప్రకటించడు సకల వస్తువులను ఆత్మమేయని భావించువాడు రాజయోగి 
జ్ఞానేంద్రియముల అనుభవమును సాధించును యోగి ఎకాంతముగ కూర్చుడి 
సంచిత (గత) పాపకర్మఫల నివృత్తికై ప్రణవ మంత్రమును జపించును ప్రణవ 
మంత్రమనగా ఓంకారము అది సర్వవిఘ్నములను నశింపజేయును 
ప్రణవమం౦ంత్రము అ, ఉ, మ అను మూడు అక్షరముల కలయిక సమస్తమును 
ఓంకారమునందే లీనమై యున్నది పద్మాసనముపై కూర్చుండి శరీరము తల 
సమముగా నుంచి ముక్కు చివర దృష్టి కలవాడై ఎకాంతమున అవ్యయమైన 
ఓంకారమును జపించవలెను నిత్యము యోగాభ్యాసము చేయు యోగికి 


వేదాంతం - కర్మసిద్దాంతము 615 


ఆకాశమునందు సంచరించు శక్తి కలుగును కాని యోగ సిద్దులన్నియు 
పరమాత్మ స్థితికి విఘ్నములుగానున్నవి రాజయోగలక్ష్యము పరమాత్మ స్ధితి 
నెరిగి ఆ అనుభూతిని పొందుట అందువలన బుద్ధిమంతుడు యోగసిద్ధుల 
కొరకు యోగసాధన చేయడు యోగసాధన ఫలితముగా నవి సిద్దించును 
కాని రాజయోగి తన యోగశక్తిని ఏ విధముగను ప్రకటించడు రాజయోగి 
“నివురు గప్పిన నిప్పు వంటివాడు అనగా పైకి అనామకునిగా కనబడు 
తేజశ్ళాలి, శక్తిశాలి 


1మంత్రయోగము ద్వారా రోగనివారణ చేయుదురు కాని దీనికి 
విశ్వాసము (నమ్మకము) ముఖ్యము నమ్మకము ద్వారా రోగనివారణ 
చేయుట యనగా భగవంతుడు జోక్యము కలిగించుకొనుట గాని, లేక ఎదో 
ఒక ఇంద్రెయాతీతశక్తి ప్రభావమును ఉపయోగించుట కాని కాదు రోగము 
నరములకు సంభవించినపుడు గాని, లేక మనస్సు చలించి చెడినపుడు గాని, 
లేక కోభచే మానసిక స్థితి గతి తప్పినపుడు గాని మంత్రములు పనిచేయును 
అన్నారు మంత్రయోగి తన మంత్రోచ్చాటన ప్రకంపనల (VIbratons) ద్వారా 
రోగి నరములపై అనగా మెదడుపై ప్రభావము కలిగించి రోగికి స్థమితము 
(stability) కలిగించున్లు] మంత్రయోగము గురించి మంత్రాలకు చింతకాయలు 
రాలునా? అను విమర్శయున్నది విరిగిన కాలు విశ్వాసముచే మంత్రముల 
ద్వారా అతుకునా? అతికిన రుజువు ఒకటి యున్నను దీనిని నమ్మవచ్చును 
అనునది అతికరినమైన నిరర్ణకమైన విమర్శ విశ్వాసమనునది మనసునకు 
సంబంధించినది దాని ద్వారా మంత్రయోగశక్తితో మానసిక చకిత స్టితిని 
సరిచేయవచ్చునని భావముగాని విరిగిన కాలు విశ్వాసముచె మంత్రములతో 
అతుకును అని కాదు నేటి మానసిక వైద్యులు (౧9/౦౧1[150 యోగనిద్ర 
ద్వారా (14/0౧019గ) చలించిన మానసిక స్థితిని సరిచేయుటకు ప్రయత్నిస్తున్నారు 
గదా ఇంద్రజాలమునకు కూడా యోగనిద్ర ([4/0౧౦౪15గ౧)) కలిగించుటయే 
ఆధారము గదా! వీటి వలన విరిగిన కాలు అతుకునా? మంత్రయోగపద్దతి 


616 అనుష్టాన వేదాంతము 
కూడ అంతే 


సామాన్య మానవులకు అతీతమైన శారీరకమైన, మానసికమైన శక్తులను 
కొన్నిటిని యోగసాధన ద్వారా పొందవచ్చునని యోగసిద్ధాంత సారాంశము 
శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు వ్యాపారములను నిరోధించుట 
వలన దుఃఖవిముక్తి కలుగునను భావము భారతదేశమున పుట్టినదే పరంజ్యోతిని 
దర్శించకలుగుట శ్రేష్టమగు భక్తిమార్గము అని బుగ్వేదము చెప్పినది తపోసాధన 
వలన అతీంద్రియ శక్తులు పొందవచ్చునని అధర్వవెదము చెప్పినది అనంతర 
కాలమున ధ్యానము తపో మార్గముగ పరిగణింపబడినది పరమాత్మ యొక్క 
జ్ఞానము కొరకు ఆంతరంగికముగా చేయు అన్వేషణయే యోగసాధన అని 
ఉపనిషత్తులు చెప్పుచున్నవి పరమాత్మ ప్రత్యక్షముగా గోచరము కానందున 
ఏకాగ్రతతో కూడిన ధ్యానమును ఉపనిషత్తులు చెప్పినవి సాంఖ్యతత్త్వమునకు 
భిన్నముగ కర, శ్వేతాశ్వతర మైత్రాయణ్యుపనిషత్తులు అనుష్టాన విధమును 
వివరించినవి ఈ ఉపనిషత్తులందు యోగము ఒక సాంకేతిక శబ్దముగా 
ఉపయోగించబడింది కాని ఉపనిషత్తులందు చెప్పబడిన యోగము పతంజలి 
చెప్పిన యోగమును పోలియున్నదని చెప్పుటకు వీలుపడదు “సమాధి” అను 
భావము ఉపనిషత్తులు చెప్పిన గాఢ సుషుప్తి (నిద్రావస్థ) అవస్థ భావము నుండి 
ప్రతిఫలించి యుండునని తోచును బుద్ది, చిత్రములతో ఇంద్రియములు ఎట్టి 
వృత్తియు లేని స్థితిని యోగావస్థగా కరోపనిషత్తు చెప్పుచున్నది 


'యోగః చిత్తవృత్తి నిరోధ (1-2) అని పతంజలి యోగసూత్రములు 
నిర్వచించినవి చిత్తము అనగా అంతఃకరణ వృత్తులను నిరోధించుబయే 
యోగము అని పతంజలి అభిప్రాయము చిత్తమును ఏకాగ్రము చేయుట 
ద్వారా సమాధిస్థితికి చేరవచ్చునని చెప్పబడినది 


'తదాద్రష్ట్ర స్వరూపే2. వస్థానవ్‌” (1-3) అట్టి యోగావస్థ యందు 
సాక్షియగు పురుషుడు (జీవాత్మ) స్వస్వరూపమును పొందియుండును అనగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 617 


ఆత్మ సాక్షాత్కారముతో ఆత్మస్వరూపులమై యుందుము పతంజలి చెప్పిన 
ఆరు అంగములను గూర్చియు, ఆయన తత్త్వములోని కొన్ని 'శాస్త్రపదములు' 
మైత్రి ఉపనిషత్తునందు కాననగును ప్రాచిన ఉపనిషత్తుల కాలము నాటికి 
యోగశాస్త్రము పరిపూర్ణ రూపమునకు రాలేదని తెలియుచున్నది అనంతర 
ఉపనిషత్తుల కాలము నాటికి యోగతత్త్వము వికసించి యుండునని 
అనిపించును మైత్రి, శాండిల్య, యోగతత్వ, ధ్యానబిందు, యోగ 
చూడామణ్యుపనిషత్తు, యోగశిఖోపనిషత్తు మొదలగు కొన్ని అనంతర 
ఉపనిషత్తులు యోగసూత్రములకు ప్రాముఖ్యమునిచ్చినవి బుద్దుని కాలమున 
లెక్కకు మించిన యోగాభ్యాస పద్ధతులున్నవని తెలియుచున్నది బుద్దుడు 
తపోనియమములను, మహోన్నతమైన ధ్యానము కూడ సల్పెనని చరిత్ర 
చెప్పుచున్నది ఎకాగ్రత పద్ధతులు ఎన్నియో బౌద్దము చెప్పినది 


ఉపనిషత్తులు, మహాభారతము, భగవర్గీతయును జైనబౌద్దములు 
కూడ యోగాభ్యాసమును అంగీకరించినవి బ్రహ్మయే యోగసిద్దాంతమునకు 
మూలపురుషుడు అని చెప్పబడినది తన కాలమున వ్యాపించియున్న ధ్యాన 
తపోవిధానములను సంస్కరించి పతంజలి వాటికి సూత్రరూపము ఇచ్చి 
యుండునని చెప్పవచ్చును వ్యాప్తిలోనున్న భావములకు అనుభవములను 
జోడించి యుండవచ్చును అందువలననే పతంజలి యోగసూత్రములు 
అతని కాల పరిస్థితులను ప్రతిబింబించుచున్నవని చెప్పక తప్పదు పూర్వ 
యోగములలో ఒకటి కర్మను గురించి చెప్పింది ప్రపంచమే జీవుని కర్మవలన 
ఉత్పత్తి యగుననియు, రాగద్వేషములు, క్రియా ఇచ్చ (క్రియాపరత్వము) కర్మ 
వలననే జనించునని యీ పూర్వసిద్దాంతము చెప్పింది వాత్సాయనుడు ఈ 
పూర్వ సిద్ధాంతమును గూర్చి చెప్పియున్నాడు ఇందు మానవ ప్రయత్నమునకు 
ప్రాముఖ్యమీయబడినది అందుచే పూర్వమీమాంసతో పోలికయున్నట్లు 
కనబడును సత్కార్య ఆచరణ గురించి పూర్వమీమాంస చెప్పియున్నది ఆత్మ 
నిత్యము, శరీరము, ఇంద్రియములు, మనస్సు జడపదార్థ లక్షణములను 


618 అనుష్టాన వేదాంతము 


కలిగి ఆత్మసంయోగముచే జీవానుభవములకు కారణభూతములగుచున్నవని 
పూర్వమీమాంస వాదము ఆత్మస్వరూపము, కర్మ, కారణధర్మము మొదలగు 
కొన్ని ప్రధాన విషయములందు సాంఖ్యముతో యోగము భేదించినది అనగా 
సాంఖ్యతత్త్వమునకు కర్మ సిద్దాంతము జోడించినచో పూర్వయోగ సిద్దాంతము 
ఎర్పడునని అనిపించును 


సాంఖ్యతత్త్వమును అంగీకరించి, కొన్ని భేదములతో దానిని 
ఆధారముగా పతంజలి యోగసూత్రములను రూపొందించినట్లు కనబడును 
కాని సాంఖ్యము చెప్పిన ఇరువదినాలుగు తత్త్వములను గూర్చి యోగసూత్రము 
లందు ఎ విధమైన చర్చ లేదు సాంఖ్యము యోగములందు ఉన్న భేదములు 
ప్రధానముగా రెండు 1) పతంజలి పరమగురువు రూపమున నున్న సగుణ 
(ఆకారము గల) దైవమును అంగీకరించాడు సృష్టిలో ఒక కల్పమునకు 
తాత్కాలికముగా ఆధిపత్యము పొందు ఒక పురుషుని తప్ప వెరొక దైవమును 
సాంఖ్యలు అంగీకరించరు 2) ఆత్మ లేక పురుషునితో సమమగు మనస్సు 
సర్వమును పొందియుండునని యోగసిద్దాంతము సాంఖ్యము దీనిని 
అంగీకరించదు 


ప్రపంచము నిత్యము మారుచుండును దానికి ఆదియును, 
అంతమును లేవు అనియు, ఆది స్వస్వరూపములో గుణములతో కూడి 
ఎల్లపుడు ఒకటిగా మాత్రమే యుండు ప్రకృతి అన్నారు ఆత్మలు గుణములకు 
అతీతములు అవి జీవులకు చైతన్యమిచ్చుచుండును కాని ఇవి ప్రకృతి 
సంపర్కముచే పరోక్షముగా సుఖదుఃఖ అనుభవములకు కర్తలై సంసారచక్రములో 
అనేక దేహములను పొందుచున్నది ఇది యోగ సిద్దాంతము ప్రకృతి 
పరిణామ విషయములో యోగసిద్దాంతము సాంఖ్యము నుండి కొంచెము 
భిన్నముగా నున్నది పరిణామక్రమము మహత్తు నుండి ఆరంభమగును 
దానికి ఒకవైపు అహంకారము, మనసు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 619 


ప్రకృతి 
| 
మహత్తు 
అహంకారము పంచభూతములు 
| | 
మనస్సు పంచతన్మాత్రలు 
| 


పంచ జ్ఞానేంద్రియములు 


| 
పంచ కర్మేంద్రియములు 


కర్మేంద్రియములు, మరియొకవైపున పంచభూతములు వానినుండి పంచ 
తన్మాత్రలు పరిణమించునని చెప్పబడెను 


యోగభాష్యకారుడైన వ్యాసుడు పంచతన్మాలు స్టూలపంచభూతముల 
నుండి జనించవు, కాని స్టూలభూతములే పంచతన్మాత్రల నుండి ఏర్పడును 
అన్నాడు అహంకారమునందు సాత్విక భాగము ఇంద్రియములను, 
తామసభాగము తన్మాత్రలను పరిణమింపచేయునని సాంఖ్యము చెప్పెను 
ఈ రెండును మహత్తు నుండియే కలుగును అని చెప్పబడుటచే పరిణామ 
క్రమమందు సాంఖ్యము, యోగములకు గల భేదము ప్రత్యేకించి చెప్పదగినదిగా 
లేదు అనియే చెప్పవచ్చును సాంఖ్యములోని మూడు అంతరింద్రియములకు 
- అహంకారము, మనస్సు, బుద్ధి - యోగము చిత్తము అని సంయుక్తనామము 
ఇచ్చినది అహంకారము, మనస్సు, బుద్ది నుండి భిన్నమైనవి అని యోగము 
అంగీకరించదు ఇంద్రియములు స్టూలభూతములచే ఎర్పడినవి అని 
చెప్పబడుటచే కావచ్చు, యోగసిద్ధాంతమందు సూక్ష్మశరీర ప్రసక్తి కనబడదు 


వస్తువుల నిజస్వరూపము తెలుసుకొనుటయే జ్ఞానము అది 
తెలుసుకొనలేకపోవుట అజ్ఞానము అజ్ఞానము వలన కామము, క్రోధము 
మొదలైనవి కలుగును అవే సర్వదుఃఖములకు కారణములు ప్రపంచము 


620 అనుష్టాన వేదాంతము 


అనాది యగుటచే అజ్ఞానమునకు కూడ ఆది తెలుబుకొనుట సాధ్యము కాదు 
ప్రళయ సమయమందు (సృష్టి అంతము) పురుషుల చిత్తములు ప్రకృతిలో 
చేరి యందు కొంతకాలము విశ్రమించును మరల పునస్సృష్టి సమయమున 
పురుషచిత్తములు తమతమ అజ్ఞానముతోనే మరల సృష్టింపబడును 
అవిద్యయందు వ్యక్తిగత మార్పులుండవచ్చును అందువలన పునర్జన్మ 
యందు కొద్ది మార్పులు కలుగవచ్చును అజ్ఞాన పరిమాణముననుసరించి 
కర్మాశయమైన ఆయురారోగ్య సౌఖ్యములు కలుగును సృష్టికి కారణములు 
పరమాత్మమరియు అజ్ఞానము అని యోగసూత్రములు చెప్పుచున్నవి నిత్యము 
పరిభ్రమించు ప్రకృతి శక్తి అజ్ఞాన ప్రభావముతో భౌతిక మానసిక ప్రపంచమందు 
వికారరూపములుగొ పరిణామము చెందును అని కూడ యోగసూత్రములు 
చెప్పుచున్నవి ఈశ్వరుడు (పరమాత్మ) ప్రకృతికి దూరముగా నున్నను, ప్రకృతి 
పరిణామమునకు కలుగు ఆటంకములను తొలగించును పరమాత్మ 
చిత్వరూపుడు అనగా జ్ఞానస్వరూపుడు (చిత్‌ అనగా జ్ఞానము) అందుచే 
పురుషుల కోరికల నెరిగి తదనుగుణముగా ప్రకృతి వికారములను 
మార్చుచుండును అన్నారు సాంఖ్యములో జీవి ప్రకృతి అధీనుడు కాని 
యోగములో అధీనుడు కాడు అతనికి స్వేచ్చ ఉన్నదని యోగము చెప్పును 
ముక్తిని గూడ సాధించుకోగలడు ముక్తికి అర్దము సాంజ్యయోగములు 
రెండును దాదాపు ఒకే విధముగ చెప్పినవి పునర్జన్మ, దానిని అనుసరించియుండు 
దుఃఖముల నుండి విముక్తియే ముక్తియని చెప్పబడింది అనగా ప్రకృతి నుండి 
పురుషుడు వేరుపడటమే ముక్తి దానికి సాధనము ప్రకృతి పురుషుల భేదము 
తెలియుటయే ఇదే జ్ఞానము ఈ జ్ఞానము ముక్తిసాధనమని సాంఖ్యము 
చెప్పును జ్ఞానమునకు తోడు ఎకాగ్రత, కరిన సాధన (ప్రయత్నము) కూడ 
అవసరమని యోగసిద్దాంతము చెప్పును ముక్తికి జ్ఞానము సాధనమని 
సాంబ్యవాదము కాగా నిష్కామకర్మ ద్వారా ముక్తిసాధ్యమని యోగవాదము 
ఇంకొక విధముగా చెప్పినచో సాంఖ్యము తర్కప్రమాణములను తీసికొనగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 621 


యోగము భక్తి సాధనములకు, చిత్తనిగ్రహ సాధనకు ప్రాముఖ్యము ఇచ్చినది 
అందుచే యోగమునకు దేవుడున్నాడని అంగీకరించవలసిన అవసరమేర్పడినది 
బహుశ అందువలననే కావచ్చు 'కపిలుని నిరీశ్వరసాంఖ్యవాదమునకు (దేవుడు 
లేడు అను) ప్రతిగా యోగము సఈశ్వర సాంఖ్యము (దేవుడున్నాడు అను) అని 
పేరు పొందినది అదియే సాంఖ్యము, యోగములకు సామ్యములో నున్న 
భిన్నత్వము జడ (అచేతనమైన) పదార్థముల తో జీవుని సంబంధమును 
తొలగించుటయే యోగము ధ్యేయము చిత్తము పదార్థరూపము దానికి 
ప్రవృత్తి యున్నది ఆ ప్రవృత్తి బంధములనుండి విముక్తి పొందుటకు 
యోగము మార్గములు చెప్పినది 


జ్ఞానము, యోగము మోక్షమునకు రెండు భిన్నమార్గములు ఇదే 
విషయము తన గూఢార్ధదీపిక (గీతాభాష్యము) (ధ్యానయోగం 6-29) శ్లోకమునకు 
వ్యాఖ్యానము చెప్పుచు యోగవాసిస్టము నుండి ఉదాహరణ ఇచ్చారు 
మధుసూదన సరస్వతి 
శో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని । 
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ (6-29) 


యోగము ద్వారా స్థిరమైన (స్వచ్చమైన) మనసును పొందినవాడు 
(యోగమందు పక్వము పొందినవాడు) తనను సర్వప్రాణులందు, సర్వ 
ప్రాణులను తన యందు చూడగలిగి అన్నిటియందు సమదృ్శష్టిని పొందును 
అట్టివాడు ఆంతరిక చైతన్యమైన ఆత్మను దర్శించగలడు ఆత్మదర్శనము 
పొందినవాడు “యోగయుక్తాత్మ అని చెప్పబడింది అపుడు అతడు 'నిర్వచార 
సమాధి” పొందును అపుడు ఆంతరిక అవయవమైన మనస్సు నిర్మలమైన 
స్థితిని పొందును అపుడు కలుగు 'అంతర్హృష్టిని (1౧918౧0 “బుతంభరా' 
(rtambhara) అని అన్నారు అది బాహ్య ఇంద్రియముల ద్వారా పాందు 
జ్ఞానము కంటె భిన్నమైనది ఇదే విషయము పతంజలి యోగసూత్రములలో 


622 అనుష్టాన వేదాంతము 


చెప్పబడింది - సమాధి పాదము (యోగపాదము) (1-47-49) భగవద్గీతలో 
దీనిని యోగసిద్ధి అన్నారు నిర్విచార సమాధి అత్యంత నిర్మలమై యోగికి 
ఆధ్యాత్మిక నిర్మలత్వం లభింపచేస్తుంది (యోగసూత్రము 1-47) రజస్తమో 
గుణముల ఆధిక్యత నశించినపుడు బుద్ధిలో ప్రకొశ లక్షణం (నిర్మలత్వం) 
కనబడును ఈ స్థితిలో కలుగు ఆనందమును 'అధ్యాత్మ ప్రసాదం అన్నారు 
ఇది నిర్విచార సమాధి వలన కలుగు ఫలము అట్టి స్టితి యందు బుద్ది మిక్కిలి 
స్వచ్చముగా, నిర్మలముగా నుండును “బుతంభరాతత్రప్రజ్ఞా' యోగసూత్రం 
(1-48) “అధ్యాత్మ ప్రసాదము' వలన కలుగు తెలివినే (బుద్ధినే) 'బుతమృరము' 
అన్నారు ప్రజ్ఞ అనగా బుద్ధి బుతము అనగా పూర్ణసత్యము 'బుతమృరా” 
అనగా అట్టి పరిపూర్ణ సత్యమును పొందు బుద్ది ఆ బుద్ధియే బుతమృరా ప్రజ్ఞ 
అగును ఆ ప్రజ్ఞ వలన పదార్థముల నిజస్వరూపమును తెలిసికొను శక్తిగల వాడై 
యోగి అత్యుత్తమ స్థితిని పొందును 


“శుతానుమాన ప్రజ్ఞాభ్యామన్యవిషయావిశేషార్ధత్వాత్‌ 
(యోగసూత్రం (1-49) 


శ్రుతము అనగా ఆగమము ద్వారా కలుగు విజ్ఞానం అనగా వేదశాస్త్ర జ్ఞానము, 
మిత్రుల మాటల వలన కలుగు జ్ఞానం సంపూర్ణజ్ఞానం కాదు అటువంటిదే 
అనుమానజ్ఞానం కూడాను అనుమానము అనగా పొగను చూచి అగ్నిని 
ఊహించినట్లు తెలిసినదానిని బట్టి తెలియనిదానిని ఊహించుట ఇది కూడ 
సాధారణ జ్ఞానమే అగును వేదశాస్త్రముల వలన, ఆపల మాటలు వినుటవలన 
కలుగునది శ్రుతబుద్ది యగును అనుమానము వలన కలుగునది 
అనుమానబుద్ధి ఈ రెండును అసంపూర్ణములే ఇవి వస్తువు యొక్క సామాన్య 
రూపమును మాత్రము గ్రహించును వస్తువు యొక్క సత్యరూప జ్ఞానము 
కలుగదు ఆగమము వలన సామాన్య విషయములు స్టూలముగాను 
ప్రత్యక్షముగాను కలుగును అనుమానము ఊహకు సంబంధించినది అగుట 


వేదాంతం - కర్మసిద్దాంతము 623 


వలన దాని వలన జ్ఞానము పరోక్షముగా నుండును (1061180) బుతుమృరా 
కలది కాబట్టి బుతమృరా ప్రజ్ఞ (బుద్ది) వలన వస్తు సంపూర్ణ జ్ఞానం కలుగును 
ఇది శ్రుత, అనుమాన ప్రజ్ఞలకంటె విశేషమైనది బుతమృరాప్రజ్ఞను తార్కికులు 
యోగ ప్రత్యక్షము అన్నారు దీని వలన తన్మాత్రల (సూక్ష్మ భూతములు) 
యొక్కయు, అంతఃకరణము యొక్కయు, పరమ పురుషుని యొక్కయు 
యదార్ద స్వరూపస్థితులు తెలియును ఈ బుతుమృరాప్రజ్ఞ వలన కలుగు 
జ్ఞానము (సంస్కారము) బాహ్యజ్ఞానముచే కలుగు అన్ని సంస్కారములను 
నిరోధించును గీతాశ్లోకము (6-29)లో చెప్పబడిన సమదర్శనము ఈ 
బుతుమృరము అనబడు అంతర్దృష్టి వలన కలుగును సర్వత్ర సమదర్శనము 
కలవాడు ఆత్మను, అనాత్మను యదార్ధస్టితిలో చూడగలుగును 


యోగము ద్వారా నిర్మలచిత్తము పొందినవాడు, లేక సర్వత్ర 
సమదర్శన దృష్టి పొందినవాడు, ఇద్దరు ఆత్మదర్శనమును పొందగలరు 
అన్నారు మధుసూదన సరస్వతి తన గీతాభాష్యమందు ఇచట మధుసూదన 
సరస్వతి యోగవాషిస్టము నుండి ఉదాహరణగా చెప్పారు 


(లఘుయోగవాసిష్టము వీతహవ్య ఉపాఖ్యానము) అహంకారముతో 
నిండియున్న మనస్సును నియంత్రించుటకు యోగము, జ్ఞానము రెండు 
సాధనములు మనః ప్రవృత్తిని యోగము నిరోధించును జ్ఞానము సత్యదర్శనము 
కలిగించును కొందరికి యోగము సాధ్యము కాదు మరికొందరికి జ్ఞానము 
అసాధ్యము ఇదే విషయము యోగవాసిష్టములోని భుశుండోపాఖ్యానములో 
కూడ చెప్పబడింది 


“అసాధ్యః కస్యచిద్యోగః కస్యచిద్‌ జ్ఞాన నిశ్చయః 
ప్రకారౌద్యౌతతోదేవో జగాద పరమశ్శివః" 


ఒకరికి ప్రాణాయామ పూర్వకమైన యోగం అసాధ్యం కావచ్చు మరొకరికి 
జ్ఞానమార్గం అసాధ్యం కావచ్చు అందుకే పరమేశ్వరుడు (పరమాత్మ) రెండు 


624 అనుష్టాన వెదాంతము 


మార్గములను చెప్పాడు ఈ సందర్భములో మధునూదన సరస్వతి 
యోగశాస్త్రములో చెప్పబడిన, అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధిని 
ఉదహరించారు 


యోగము మోక్షమును సమాధియనియే నిర్వచించినది ఇతర 
భావములచే ఏ మాత్రము చలింపక ఒకే ధారగా ప్రవహించు భావమే 
ధ్యానమనబడును ఈ ధ్యానము సమాధిప్టితి యందు పూర్తియగును 1) 
సమాధియందు "నేను అను భావము పోవును 2) శరీరము, మనస్సు బాహ్య 
(ప్రేరణములకన్నిటికి చలింపదు అనగా మరణించినట్లుగా ఉండును) 3) 
ధ్యానమునకు సంబంధించిన విషయము ఎది అయినను అది మాత్రమే 
మనస్సునందు ప్రకాశించును ఒక విషయమును గురించి ఈ మూడు 
కలిసినపుడు దానిని యోగశాస్త్రములో “సంయమము" అన్నారు బాహ్య 
విషయము గాని, ఆంతరిక విషయముగాని దానిపై సంయమము వలన 
కలుగు శక్తిని ప్రయోగించినపుడు అతీంద్రియశక్తులు కలుగును మూసిన 
తలుపుల వెనుకనున్న దానిని చూచుట, అదృశ్యమగుట, ఇతరుల భావములను 
గహించగలుగుట మొదలగునవి ఇటువంటి శక్తులే కాని సాధకుడు ఈ 
శక్తుల వైపు అకర్షితుడైనచో యోగసాధన లక్ష్యము కోల్పోయి భ్రష్ణుడగును 
సమాధి యనునది ఒక తన్మయస్టితి అందు బాహ్యప్రపంచముతో సంబంధము 
తెగిపోవును యోగసాధనకు ఇదియే పరమావధి ఇందు కాలమునకు వశమై 
పరివర్తనతో కూడిన స్థితి నుండి సత్యము, నిత్యము, పరిపూర్ణమైన స్థితికి 
పోవును తిరిగి సమాధి ప్రవేశ ద్వారము చేరినపుడు మరల పురుషుడు తన 
సహజస్థితిని పొందును సమాధి దశలను సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధులు 
అన్నారు 

(యోగసూత్రము 1-17, 4145) 'సంప్రజ్ఞాత యోగం' అనగా చిత్తవృత్తిని 


నిరోధించి, బుద్ది, పంచభూతములు (స్టూలభూతాలు) పంచతన్మాత్రలు 


వేదాంతం - కర్మసద్దాంతము 625 


(సూక్ష్మభూతాలు) సమస్త తత్త్వములను గురించి సంపూర్ణజ్ఞానం కలిగియుండుట 
సంప్రజ్ఞాత యోగములో నాలుగు రకముల సమాధులను చెప్పారు వాటి 
వివరణ' ఇచట అప్రస్తుతము సంప్రజ్ఞాత యోగమును సబీజ సమాధి అని 
కూడ అన్నారు ఇక అసంప్రజ్ఞాత యోగము అనగా ఆలంబనములైన 
త్రగుణములకు సంబంధించిన అన్ని వృత్తులను నిరోధించినపుడు కలుగు 
ఉపరత అవస్ట అనగా సంపూర్ణ వైరాగ్యస్టితి ఇది విషయముల యందు 
కలుగు వైరాగ్యము కంటే ఉన్నతమైనది ఇది చిన్మయ లేక చిన్మాత్ర 
స్వరూపుడైన పరమాత్మ స్టితి అనగా సంపూర్ణజ్ఞానస్థితి చిన్మాత్ర స్థితికి చేరిన 
పురుషుడు ఆత్మస్వరూపము ఎరిగినవాడగును దీనినే ధర్మమేఘసమాధి లేక 
నిర్బీజసమాధి అన్నారు ఈ సమాధికి పూర్వమందు ఉండు స్టితియే సం ప్రజ్ఞాత 
యోగము (సబీజ సమాధి) 


ప్రకృతి గుణములందు (త్రిగుణములు) తృష్ణ (కోరిక) పూర్తిగా 
తొలగించినపుడు కలుగు వైరాగ్యమును పరవైరాగ్యం అన్నారు దీనికి ముందు 
అపరవైరాగ్యమున్నది సాధకుడు విషయవాసనలు తొలగించుకొనగలిగినపుడు 
అపరవైరాగ్యం కలుగును అపుడు అతని చిత్తమునకు ఎకాగ్రత కలుగును 
అటుపై యోగ లేక సమాధి పరిపక్వత కలిగి ప్రకృతి పురుషుల వివేకజ్ఞానం 
కలుగుతుంది ఈ జ్ఞానం కలిగినపుడు త్రిగుణ సంబంధమైన తృష్ణ ఉండదు, 
ఉండకూడదు అపుడు ఆ సాధకుడు నిష్కాముడు (ఎట్టి కోరికలు లేనివాడు) 
అగును ఈ విధమైన రాగరహిత స్థితిని 'పరవైరాగ్యం అన్నారు ఈ స్థితిలో 
దుఃఖము పూర్తిగా తొలగిపోతుంది ఈ పరవైరాగ్యం జ్ఞానమునకు పరాకాష్ట 
లేక చివరిస్టెతి ఇదే విషయము భగవద్గీత ధ్యానయోగము (6వ అధ్యాయము) 
4, 5 శ్లోకములలో ఇదియే చెప్పబడింది 


శ్లో; యదా హినేంద్రియార్దిషున కర్మస్వనుషజ్జితే | 
సర్వసంకల్ప సన్యాసీయోగారూఢస్తదోచ్యతే I (6-4) 


626 అనుష్టాన వేదాంతము 


శ్లో॥ ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్‌ | 
ఆత్మెవ హ్యాత్మనోబంధుః ఆత్మెవరిపురాత్మనః ॥ (6-5) 


ఎవడైతే ఎల్లప్పుడు ఇంద్రియ విషయములందు ఆసక్తియుంచక, 
కర్మమునందు కూడ ఆసక్తి చూపక సంకల్పములను తొలగించుకొనుచున్నాడో 
అతడు యోగారూఢుడగును (భగవద్గీత 6-4) 


ఎవరికివారు అనగా తమని తామే ఉద్ధరించుకొనవలయును ఆత్మను 
కించపరచకూడదు ఎందుకనగా ఆత్మయే తనకు బంధువు, ఆత్మయే తనకు 
శత్రువు కూడ అగును (6-5) 


యోగము నందు స్టిరత్వము పొందినవాడు యోగారూఢుడు అగును 
ధ్యానము పరాకాష్టకు చేరి సమాధి స్థితికి చేరినపుడు అతనికి బాహ్య ప్రపంచముతో 
సంబంధము తెగిపోవును శబ్దము స్పర్శలందు కూడ అతనికి ఆసక్తి యుండదు 
నిత్యనైమిత్తిక కర్మలన్నియు నిద్రయందువలె యుండును సంకల్పములన్నియు 
తొలగినపుడు మనస్సు నిశ్చలమైన సముద్రము వలె నుండును ఆలోచనలు 
అనబడు అలలు ఉండవు ఐహికము, ఆముష్మికము (పరలోక సంబంధమైనవి) 
ఎ మాత్రము ఉండదు అనగా ఈ లోకపు పరలోకపు ఆలోచనలుండవు 
సంకల్పములు లేనపుడు కోరికలుండవు అని మహాభారత శాంతిపర్వములో 
కూడ చెప్పబడింది యోగారూఢ్థితియందు సాధకుడు తన ఆత్మను తన 
ఆత్మచే ఉన్నతస్థితికి తీసికొనిపోవును 


అందుకే ఎవరికివారు తమనితామే ఉద్ధరించుకొ నవలయునని 
భగవర్గీత చెప్పింది మానవుడు పొందు నీచ ఉన్నత స్థితులకు తానే బాధ్యుడు 
వెరెవ్వరు అందుకు బాధ్యులు కారు తనను తాను జయించినవారికి తానే 
బంధువు తనను తాను జయించని ఆత్మ శత్రువుగానే వ్యవహరించి తన 
నాశనమునకే దారితీయును 


వెదాంతం - కర్మసిద్దాంతము 627 


ఇంద్రియ విషయములందు కర్మలయందు ఎటువంటి ఆసక్తి 
లేకుండా అన్ని సంకల్పములను విసర్జించినవాడు యోగారూఢుడు అన్నారు 
అట్టి చిత్తవృత్తి నిరోధరూపమె నిర్బీజ సమాధి రూపమైన అసంప్రజ్ఞాత యోగము 
సంప్రజ్ఞాత సమాధియందు చిత్తము పూర్తిగా నిరోధింపబడదు అందు 
ఆలంబనము అనగా ఆధారము అనునది యుండును అందుచే సంత్రజ్ఞాత 
యోగము సాలంబన సమాధి అన్నారు అసంప్రజ్ఞాత యోగం నిరాలంబన 
సమాధి ఇందు అన్ని ఆలంబనలతో కూడిన వృత్తులు నిరోధింపబడును 
అనగా బాహ్యవస్తువుల ఆలంబనం నిరోధింపబడును ఇకమిగిలినది చిత్తము 
యొక్క సంస్కారశేషము ఈ స్థితిలోని సమాధిని అసంప్రజ్ఞాత యోగం 
అన్నారు ఈ స్థితిలో పరవైరాగ్యమును పొందిన సాధకుని చిత్తము ప్రాపంచిక 
విషయముల నుండి తనంతట తానుగానే ఉపరతమగును అనగా విరక్తిని 
పొందును ప్రాపంచిక విషయముల నుండి ఉపరతమైన చిత్తస్థితిని 'విరామ 
ప్రత్యయం' అన్నారు దీనికి సంబంధించిన అభ్యాసం కూడ పూర్తిగా ఆగిపోయిన 
స్థితిలో చిత్తవృత్తులు (చిత్తస్టితులు) అన్నీ ఆగిపోతాయి ఇది అభావస్థితి 
ఇపుడు చిత్తములో నుండు సంస్కారములు మాత్రమే మిగులును అటుపై 
సంస్కారాల క్రమం కూడ పూర్తిగా ఆగిపోవును అపుడు చిత్తము తనకు 
కారణమైన దానిలో లీనమైపోవును ఈ విధముగా ప్రకృతితో సంబంధము 
ఆగిపోవుట వలన ద్రష్ట (పురుషుడు లేక జీవాత్మ) తన నిజరూపం 
పొందగలుగుతాడు ఈ స్థితినే అసంప్రజ్ఞాత యోగం లేక నిర్బీజసమాధి 
అన్నారు ఇదే కైవల్యావస్థ యోగసూత్రం (1-50)లో బుతుమృరా ప్రజ్ఞను 
గురించి ఇంకా చెప్పారు 


సూ (1-50) “తజ్జః సంస్కారో౭౬న్య సంస్కారప్రతిబన్టీ" బుతమృరా 
ప్రజ్ఞ వలన ఒక సంస్కారం ఎర్పడుతుంది ఆ సంస్కారం ఇతర విధములైన 
సంస్కారములన్నిటిని నిరోధించును ఎదైనా ఒక పని చేసినపుడు గాని లేక ఒక 
విషయం తెలుసుకున్నపుడు గాని మనకు ఒక అనుభవం కలుగుతుంది ఆ 


628 అనుష్టాన వేదాంతము 


అనుభవం ద్యారా జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం మన చిత్తము (బుద్ధి) మీద 
చెరగని ముద్రవేస్తుంది ఆ ముద్రలనే సంస్కారాలు అన్నారు వీటిని 
యోగశాస్త్రములో “కర్మాశయములు' అన్నారు మనం పొందు జ్ఞానము, 
మనము చేయు పనులు ఈ సంస్కార ఫలితములే మానవులు ఈ 
సంస్కారములకు అతీతంగా జ్ఞానమును పాందటం గాని, పనులు చేయటం 
కాని సాధారణ పరిస్థితులలో అసాధ్యము అనగా మన జ్ఞానము, మన కర్మలు 
అన్నీ సంస్కారములకు లోబడినవే ఈ సంస్కారాలు అజ్ఞానం (అవిద్య) 
మూలంగా వస్తాయి, అలాగే జ్ఞానం వలన కూడ వస్తాయి అజ్ఞానం వలన వచ్చే 
సంస్కారములను యోగశాస్త్రములో "క్లిషమ్రులు అనియు, జ్ఞానం వలన 
కలుగు సంస్కారములను “అక్షిషములు' అనియు అన్నారు ఇక్కడ ఒక 
విషయం ఉన్నది జ్ఞానం అజ్ఞానమునకు విరుద్దం అందుచే అవిద్య 
(అజ్ఞానం) వలన కలుగు సంస్కారములు విద్య (జ్ఞానం) వలన కలుగు 
సంస్కారములచే నిరోధించబడతాయి అన్నారు అట్టి స్థితిని సంప్రజ్ఞాత 
సమాధి (యోగము) అన్నారు ఇది మనకు జాగ్రదవస్థ (మేలుకొని ఉన్నపుడు) 
యందు కలుగు సంస్కారములను నిరోధించును విద్య (జ్ఞానం) 
బుతమరాప్రజ్ఞ (బుద్ధికు మూలము అందువలన బుతమృరా ప్రజ్ఞ 
అవిద్యా సంస్కారములను తొలగించు ప్రకృతి యదార్ధ రూపమును 
గోచరింపచేస్తుంది ఆ సత్యస్వరూపమును గ్రహించినపుడు వైరాగ్యం కలుగును 
ఈ వైరాగ్యము వలన ఒక సంస్కారం ఏర్పడుతుంది అప్పటికే మనలో 
రాగద్వేషాలతో కూడ యున్న అజ్ఞాన సంస్కారములన్నిటిని ఈ వైరాగ్య 
సంస్కారము తుడిచివేయునని యోగసూత్రములు చెప్పుచున్నవి ఈ స్థితిలో 
జీవుడు ముక్తికి దగ్గరవుతాడు 


ఇంకా (1-51) సూత్రంలో తరువాత స్థితిని గురించి చెప్పారు 


సూ (1-51) “తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః” 


వేదాంతం - కర్మసిద్దాంతము 629 


తరువాత స్టితి నిర్చీజ సమాధి అనగా అసంప్రజ్ఞాతయోగము వైరాగ్య 
సంస్కారము అనగా సంప్రజ్ఞాతయోగము కూడా నిరోధించబడినపుడు నిర్చీజ 
సమాధి కలుగును బుతిమృరా ప్రజ్ఞ వలన అజ్ఞాన సంస్కారములు 
నశించును గదా! అటుపై ఈ బుతమ్మరా ప్రజ్ఞ (బుద్ది) వలన కలుగు 
సంస్కారములు నిరోధించబడతాయి అపుడు అన్ని రకముల సంస్కారములు 
నిరోధించబడినట్లు అగును అనగా సంస్కార బీజం (విత్తనం) నశించినది అని 
అర్ధము ఇదే నిర్బీజ సమాధి లేక కైవల్యావస్ట 


యోగసూత్రకైవల్య పాదములో ఇంకా ఇలా చెప్పారు 


(4-32) సూత్రము ఇది కొన్ని ఇతర ప్రతులందు (5611009) 31వ 
సూత్రముగా చెప్పబడింది 


సూ (4-32) “తత కృతార్థానాం పరిణామ క్రమసమాప్తి ర్గుణానామ్‌' 
' 'ధర్మమేఘ' సమాధి అనగా నిర్బీజసమాధి ప్రాప్తించిన తరువాత త్రిగుణములకు 
ఎ పని మిగలదు గుణముల పనియైన పరిణామ క్రమం పూర్తి అగును 
అంతటితో అది ఆగిపోవును నిర్బీజ సమాధి పొందిన యోగికి కర్తవ్యములు 
ఎమి మిగలవు త్రిగుణముల పరిణామ ప్రవృత్తి అంతమైంది కాబట్టి 
నిర్బీజసమాధి పొందిన యోగికి త్రిగుణములు పునర్జన్మను ఇవ్వగల శక్తిని 
కోల్పోవును 


ఈ పరిణామం గురించి (4-33) సూత్రమందు చెప్పబడింది (కొన్ని 
ప్రతులందు ఇది 32వ సూత్రముగా చెప్పబడింది) 


సూ (4-33) “క్షణ ప్రతియోగీ పరిణామాపరాన్త నిర్లాహ్యః క్రమః 
క్షణములకు శత్రువులే (ప్రతి యోగీ) అయిన క్షణములను విభజించునట్టిది 
దాని స్వరూపం పరిణామం (మార్పుల) చివరిలో మాత్రమే తెలియునట్టిది 
అయిన దానిని క్రమము అన్నారు అనగా వెనుకముందు అనుటకు వీలుగా 


630 అనుష్టాన వేదాంతము 
ఉండుదానినే గుణపరిణామక్రమము అన్నారు 


ప్రతి వస్తువు ఒక రూపము నుండి మరియొక రూపమునకు మార్పు 
చెందటమే సృష్టి పరిణామం అనబడును ఇపుడున్న రూపం మరుక్షణంలో 
పాతదవుతుంది ఈ పరిణామం అనగా మార్పు నిరంతరం జరుగుతూనే 
ఉంటుంది కాని ఆ మార్పు మన కంటికి కనుపించదు ఈ పరిణామం 
ఒకసారిగా జరగలేదని, క్రమంగా వచ్చిందని అనుమానం ద్వారా మాత్రమే 
తెలుసుకొనగలము అనగా తెలిసినదానిని బట్ట తెలియనిదానిని ఊహించుట 
మన శరీరంలో కలుగు మార్పుల వలన మనకు 40 సంవత్సరములు వచ్చిన 
వయస్సులో గతంలో 20 సంవత్సరముల వయస్సులో ఎలా ఉన్నామో ఎలా 
తెలుస్తుంది? అనుమానం ద్వారానే అనగా ఊహించటం ద్వారానే ఇక్కడ ఒక 
విషయమున్నది బాల్యములో ఎలా ఉన్నామో అను భావన చివరిదైన 
ముసలితనంలో కలుగుతుంది గాని మధ్యలో కలగదు అనగా పరిణామ 
క్రమమునకు సంబంధించిన జ్ఞానం ఆ క్రమం చివరిలో మాత్రమే కలుగుతుంది 
అని పతంజలి ఈ సూత్రంలో అన్నారు "పరిణామాపరాన్తనిర్హాహ్యః' అన్నారు 
మార్పులో ప్రతిక్షణమునకు సంబంధము ఉంటుంది అనగా ప్రతిక్షణమునకు 
అంతకు ముందు క్రణముతో సంబంధముండును ఇలా క్షణముల ననుసరించి 
కలుగు పరిణామమును పతంజలి 'క్రమము అన్నాడు మనము ఒక 
విషయమును గూర్చి ఆలోచించునపుడు ఎన్నో క్షణములు గడచిపోవును 
క్షణం క్షణం మన ఆలోచనలో మార్పు వస్తూ ఉంటుంది ఇన్ని మార్పులు కొన్ని 
జరిగిన తరువాత గాని, ఆ మార్పులు జరిగినై అని మనం గ్రహించలేము 
దీనినే పరిణామక్రమం అన్నాడు పతంజలి 'క్షణప్రతియోగీ' అనుటలో భావం 
ఇదే దీని అర్థం క్షణములను విభజించు క్రమము అని చెప్పవచ్చు కాని అన్నీ 
గతించినవి అను తత్వము చిత్తమందు కలిగినపుడు ఇక పరిణామక్రమము 
అనునది ఉండదు అన్నారు ఆ స్థితిలో చిత్తమునకు గతము అనునది 
ఉండదు అంతయు ప్రస్తుతమే అగును అనగా కాలప్రవాహ భాగములైన 


వేదాంతం - కర్మసిద్దాంతము 631 


భూత, భవిష్యత్తులు వాటి ఉనికిని కోల్పోయి వర్తమానము మాత్రమే మిగులును 
అనగా కాలము ఆ చిత్తము వశములో నుండునని భావము సర్వము తృటిలో 
కన్నులకు గోచరించును ఈ స్టితినే కైవల్య స్థితి అన్నారు యోగసూత్రములలో 


య 
ఈ కైవల్య స్వరూపమును చివరి సూత్రములో వివరించారు 


సూ (4-34) పురుషార్ధ గుణానామ్‌ ప్రతిప్రసవే 
కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితి శక్తిరతి' 


పురుషుని ప్రయోజనము కొరకు చేయవలసినవి ఎమియు లేని 
స్థితియందు త్రిగుణములు విలోమ క్రమమున (అవరోహణ క్రమమున ౧ 
descending order) తమకు కారణమైన దానిలో లీనమైపోవును అనగా 
ప్రకృతిలో లీనమగును అపుడు ద్రష్ట (జీవాత్మ) తన స్వరూపములో 
(యదార్థరూపములో) ప్రతిష్టితుడగును దీనినే కైవల్యము (ముక్తి) అన్నారు 


పురుషునికి భోగములను, తుదకు ముక్తిని ఇచ్చుటయే త్రిగుణముల 
(సత్వరజస్తమోగుణములు) కర్తవ్యముగా చెప్పబడింది ఈ కర్లవ్యం 
నిర్వర్తించుటకు గుణములు కొన్ని మార్పులు చెందుచుండును ఈ మార్పు 
రూపములే బుద్ది, అహంకారము, మనస్సు, ఇంద్రియములు ముందు 
భోగములు కలుగజేసి పురుషునకు తుదకు ముక్తిని (అపవర్గమును) ఈ 
గుణములు కలుగజేయును అటుపై గుణముల కర్తవ్యము ఎమియు 
మిగలదు కారణము, కార్యము అను రూపములో కర్తవ్యము నిర్వర్తించిన 
గుణములు కర్తవ్యం పూర్తి అయిన వెంటనే ప్రకృతిలో లీనమగును అనగా 
గుణములు పురుషుని నుండి వేరగును గుణముల వలన కలిగిన అజ్ఞానము 
తొలగిపోయి పురుషుడు (జీవాత్మ) తన స్వరూపమున (యదార్దరూపమున,) 
స్టిరపడుట (ప్రతిష్టితుడగుట) కైవల్యం అన్నారు అనగా మరణము కాదు 
ప్రకృతి బంధము నుండి పురుషుడు పూర్తిగా విడిపోవుట అని అర్దము ఇచట 
ప్రకృతి కార్యమును పవిత్రంగా చెప్పారు ప్రకృతి కార్యము (ప్రేమతో కూడినది 


632 అనుష్టాన వేదాంతము 


పురుషుని ప్రయోజనము కొరకు కర్తవ్యంగా నిర్వర్తించబడు ప్రకృతి కార్యము 
తల్లి(ప్రేమ రూపము తనను తాను మరచి ప్రకృతి పురుషునకు చేయూతనిచ్చును 
తనలోనున్న త్రిగుణముల ద్యారా అతనికి దృశ్యములను కనబడరచి 
అనుభవములను పొందునట్లు చేసి తుదకు అతడు (జీవాత్మ) తన స్వరూపములో 
ప్రతిష్టితుడగునట్లు చేయును దయారూపమె ప్రకృతి ఒక పురుషుడు 
కైవల్యస్థితి పొందిన వెంటనే ప్రకృతిమాత “జీవితము అను అరణ్యమున త్రోవ 
తప్పి చరించుచున్న ఇతరుల” ఉద్ధరణకై మరలిపోవును నిరంతరము ప్రకృతి 
కృషి సాగుచునే యుండును ఈ కృషి వలననే అంతులేని ఈ జీవప్రవాహము 
ఆత్మసాక్షాత్కారము (ఆత్మజ్ఞానము) అను సాగరమున కలియును శరీర 
బంధము విషయ బంధముల నుండి విడివడి పురుషుడు తనయందు ఉన్న 
చిత్రకాశము, అనంత పరిపూర్ణ సచ్చిదానందము నందు ఐక్యమగుటయే 
కైవల్యపదము 


సాంబ్య పరిభాషలో చెప్పబడిన మహత్తునకు యోగమునందు 
చిత్తము అని చెప్పబడినది ఇంకా వివరముగా బుద్ది, అహంకారము, 
మనస్సుల యొక్క సంయుక్తరూపమే చిత్తము అని చెప్పబడింది ఈ చిత్తము 
త్రిగుణములచే బంధించబడి ఆ గుణముల పరిణామము ననుసరించి అనేక 
వికారములను (వికార రూపము) పొందుచున్నది చిత్తము వాస్తవమునకు 
అచేతనము కాని జీవాత్మయైన పురుషుని సాన్నిధ్యము వలన పురుషుని 
(ఆత్మ) చైతన్యము చిత్తమునందు ప్రతిఫలించుచున్నది ఇంద్రియముల 
ద్వారా చిత్తము కలుషితమై వికారరూపము పొందుచున్నది అందుచే చిత్తము 
సర్వమునకు తానే భోక్తను (అనుభవించువాడు) అని భ్రమించుచున్నది 
నిజమునకు చిత్తము ద్వారము వంటి ఒక ఉపకరణము మాత్రమే ఆత్మ ఆ 
ద్వారము ద్వారా చూచు ద్రష్ట యగుచున్నది ఆ విధముగ చిత్తము 
కారణమగుచున్నది అందుచే అది ఆకాశము వలె సర్వత్ర వ్యాపించియున్నది 
కాబట్టి పురుషులు ఎటుల అనంతసంఖ్యలోనున్నారో అటులే చిత్తములు 


వేదాంతం - కర్మసిద్దాంతము 633 


కూడ అసంఖ్యాకములు జన్మపునర్ధన్మలందు దేహ పరిమాణమును అనుసరించి 
చిత్తము కూడ ఎక్కువ తక్కువ పరిమాణములను పొందుచుండును 
పశుదెహమందు చిత్తము సంకోచము పొంది, మానవజన్మ యందు చిత్తము 
వృద్ది పొందును పరిమాణ భేదముల వలన చిత్తమునకు “కార్యచిత్తము అని 
యోగశాస్త్రము చెప్పినది సూక్ష్మకరీరమనునది చిత్తమును తనలో 
ఇముడ్చుకొనును కాని అట్టి సూక్ష్మశరీరము యోగతత్వమునందు అవసరము 
లేకపోయినది కర్మఫలానుసరణ ద్వారా ప్రకృతి వలన ఎర్పడు శరీరమందు 
కార్యచిత్తము రూపమును పొందును పురుషుని నుండి చైతన్యము పొందుటకు 
చిత్తము ద్వారము వంటి కారణమగుచున్నది ఈ కారణచిత్తము ఎల్లపుడు 
ఒకటిగానే యుండును అందుచే అది సర్వవ్యాప్తి చిత్తము దేహమును 
పొందినపుడు దేహపరిణామము ననుసరించి పరిమాణభేదమును పొందు 
చున్నది ఇలా పరిమాణములను పొందుట వలన చిత్తము కార్యచిత్తమగు 
చున్నది గుణములను నిరోధించి కార్యచిత్తమును సర్వవ్యాపియగు కారణస్టితికి 
మరల్చుటయే యోగాభ్యాస ధ్యేయము చిత్తము కారణచిత్తమై సర్వవ్యాపిత్వ 
లక్షణమును పొందగలిగినపుడు యోగి సర్వజ్ఞుడగుచున్నాడు చిత్తము పురుషుని 
యదార్దరూపమైన శుద్దత్వమును పొందగలిగినపుడు ముక్తి పొందును 


చిత్తము పురుషుని కొరకే యున్నదని యోగము చెప్పుచున్నది అట్టి 
చిత్తము ద్వారానే పురుషుడు వస్తువులను గురించి తెలిసికొనుట వలన 
ప్రపంచముతో అతనికి సంబంధము ఎర్పడుచున్నది చిత్తము తాను చూచు 
బాహ్య వస్తువుల రూపమును తాను పొందును కాని తాను చూచువానిని 
గురించి తనకు తెలియదు ఎందుకనగా చిత్తము అచేతనమైన ద్వారము 
వంటిది ఆత్మ చిత్తమునందు ప్రతిబింబించుట చేతనే వస్తువులను గురించి 
చిత్తమునకు తెలియుచున్నది చిత్తము నిత్యము మారుచుండును కాని 
జ్ఞానమునకు ఎట్టి మార్పు ఉండదు ఆత్మ కూడ ఎట్టి మార్పు లేని ద్రష్ట 
(చూచువాడు) చిత్తము ఒకసారి ఒకే మార్పును పొందును ఆత్మబిత్తము 


634 అనుష్టాన వేదాంతము 


ద్వారా మాత్రమె చూచును గావున ఆత్మ కూడ ఒకసారి ఒకే వస్తువును గురించి 
తెలిసికొనగలదు అందుచే చిత్తమునందు రెండు భిన్న భావములు ఒకే 
సమయమున కలుగవు చిత్తమునందు ఎర్పడు భావములు ముద్రలుగా 
స్థిరపడి సంస్కారములగును ఈ సంస్కారములే జన్మల పరంపరకు కారణ 
మగుచున్నవి ఈ సంస్కారములే మన కర్మఫలములు చిత్తమునకు కలుగు 
ప్రవృత్తుల వలన (స్వభావము వలన) సంస్కారములే మరికొన్ని సంస్కారములకు 
కారణమగును సంస్కారములే మన కర్మఫలములు, మరల అవే మరికొన్ని 
కర్మలకు కారణమగుచున్నవి ఇదియే సంసారచక్రము ఈ చక్రపరిభ్రమణము 
వలన 'నేను", 'నాది'యను భావములు, రాగద్వేషములు కలుగుచున్నవి వీటి 
ఫలితమే తృష్ణ (కోరిక) దాని నుండి పుట్టినదే సంసారజీవితము 


ఆత్మకు చిత్తముతో సంబంధము తొలగినపుడు, ఆత్మ తన యదార్ధ 
స్థితిని పొందును అట్టి ఆత్మ (పురుషుడు) రాగద్వేషములకు అతీతమగును 
ఆ స్థితిలో పురుషుడు చిత్తప్రవృత్తులకు సాక్షి మాత్రమే యగును కాని 
చిత్తపరమైన అవస్థలను అనుభవించడు అనుభవించునట్లు కనబడును 
అంతే చిత్తము ధ్యానములో నిశ్చలమైనపుడు పురుషుడు తన యదార్ధస్థితిని 
పొందును 


మనోనిగ్రహము అనగా చిత్తవృత్తి నిరోధము మాత్రమే ముక్తికి 
మార్గమని యోగసిద్ధాంతము సాంఖ్యము జ్ఞానమునకు ప్రాధాన్యమిచ్చినప్పటికి 
దానిని యోగసిద్దాంతము అంగీకరించినది కాని యోగము ఎకాగ్రతకే ఎక్కువ 
ప్రాముఖ్యమిచ్చినది  యోగమంటేనే ఎకాగ్రత చిత్తవృత్తి నిరోధమనగా 
నిద్రావస్త కాదు ఏకాగ్రత అనగా బాహ్యస్థితుల నన్నిటిని అతిక్రమించుట 
ద్వారా ఒక నిగూఢమైన (౧౫౫6౧063) స్థితికి చేరుట ఆ ఎకాగ్రతయే చిత్తవృత్తి 
నిరోధము చిత్తము యొక్క లక్షణములలో ఏకాగ్రత కూడ ఒకటి 
రాగద్వేషములతో నిండిన చిత్తము ఒక విషయముపై ఏకాగ్రత పొందవచ్చును 


వేదాంతం - కర్మసిద్దాంతము 635 


ఆ విషయమును స్టిరముగా ఆలోచింపవచ్చును ఈనాటి యోగశిక్షణలో దీనికే 
ప్రాధాన్యమిచ్చుచున్నట్లు కనబడుచున్నది కాని అట్టి ఎకాగ్రత యోగ ఆశయము 
కాదు యోగములో వాస్తవ ఎకాగ్రత యందు ఆలోచనలు హన్యమగును ఆ 
స్థితిలో ఆత్మ (పురుషుడు) యదార్ధ స్థితిని పొందును నిద్రాస్టితి కూడ అట్టిది 
కాదు తమోగుణము అతిశయించినపుడు కూడ (16141) (సోమరితనము) 
నిద్రాస్థితి కలుగును అది పురుషుని యదార్ధ స్థితికి తీసికొనిపోవు నిద్రాస్థితి 
కాదు సామాన్యముగా ఎదో ఒక కారణముచే మనస్సు (చిత్తము) 
చలించుచుండును ఇది మనస్సు సాధారణస్థితి ఇక ఒకప్పుడు మనస్సు 
తనకు ఇష్టమైన వస్తువులను కోరును, ఇష్టము లేని వస్తువులను తిరస్కరించును 
ఈ స్థితులు మూడు గుణముల చేతనే కలుగును కావున అవి అసంపూర్ణ 
స్థితులు సత్త్వ్వగుణము అధికమైనపుడు చిత్తమునకు ఎకాగ్రత కలుగును 
అత్యున్నత ప్రయత్నములకు ఇది సాధనమగును ఈ స్థితి యందు 
పూర్వసంస్కారములు నిల్వయున్నను చిత్తమునకు కలుగు మార్పులు 
అరికట్టబడును 


ఆ విధముగ చిత్తము యొక్క అన్ని స్థితులందును ఎకాగ్రత 
యుండునని యోగము చెప్పుచున్నది కాని సమాధి స్థితి యందు ఉండు 
ఎకాగ్రతయే మహోన్నతస్థితి అన్నారు సంపూర్ణయోగము సాధించినవాడు 
చిత్తవృత్తులనే గాక పూర్వసంస్కారములను గూడ నిరోధించగలగాలి అపుడే 
విముక్తి ప్రాప్తించును మన చిత్తము ఒక యుద్దభూమి వంటిది అనేక పరస్పర 
వ్యతిరేక భావములకు జన్మభూమి రోగాలు, సందేహములు, వ్యామోహము, 
మందమతితనము, చంచలత్వము, మొదలగునవి మానసిక సంఘర్షణకు 
కారణములు చిత్త ఏకాగ్రతకు ఇవి ఆటంకములగుచున్నవి 


జ్ఞానమునకు మూడు సాధనములున్నవని యోగశా స్త్ర ము చెప్పుచున్నది 
చిత్తము ఇంద్రియముల ద్యారా బాహ్యవస్తు సంపర్కము పొందును 


636 అనుష్టాన వేదాంతము 


బాహ్యవస్తువులన్నియు యదార్దములని యోగము చెప్పును ఎందుకనగా 
భిన్నవస్తువులు మూలపదార్థము యొక్క భిన్నరూపములు రూపము 
మారినపుడు వస్తువు మారును గాని మూలపదార్ధరూపము ఎన్నడు నాశనము 
కాదు రూపములన్నియు నశించినపుడు మూలవస్తురూపము స్థరపడును 
భిన్నరూపములు మన భ్రాంతిచే కల్పించబడును అని చెప్పబడినది వస్తువులకు 
ఇంద్రియ సంపర్కము కలిగినపుడే వాటికి స్పందన కలుగును త్రిగుణముల 
ద్వారా చిత్తము వస్తుజ్ఞానము పొందును అందువలన బాహ్యవస్తువులను 
ప్రత్యక్ష సాధనములు అన్నారు 


రెండవది అనుమాన సాధనము అనుమానము అనగా కనబడు 
దాని నుండి లేక తెలిసినదాని నుండి కనబడని లేక తెలియని దానిని ఊహించి 
అది ఉన్నదని నిశ్చయించుట (FrOM the known to the unknown) ఇక 
మూడవది శబ్బసాధనము ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయములను మాటల 
ద్వారా ఇతరులకు తెలియజేయును ఇతరులు ఆ జ్ఞానమును పాందుదురు 
ఇదియే శబ్ద సాధనము 


కాని ఈ మూడు సాధనముల ద్వారా కలుగు జ్ఞానము పరిపూర్ణ 
జ్ఞానము కాదు అని యోగసిద్ధాంతము చెప్పుచున్నది ఎందుకనగా ఈ జ్ఞానము 
అనుభవ జ్ఞానము మాత్రమే అగుట వలన - ఈ అనుభవజ్ఞానములో 
పురుషునకు బుద్ధి (చిత్తము)కి భేదము తెలియదు యోగాభ్యాసము వలననే 
ఈ భేదము తెలియును అన్నారు 


అందరి యందు దైవత్వమున్నది కాని అది మన సామాన్య జీవిత 
వ్యాపారములచే కప్పబడి యుండును ఈ దైవత్వ స్వభావము మనస్సునకు 
అంతర్గతమై యుండును దైవత్వ స్వభావము మన ఆత్మయందుండును 
ఆత్మ బీజరూపమున అనగా మూలరూపమున అందరి యందు ఉండును 
కాని భౌతికమైన వస్తుసంపాదన యందే మన శక్తులన్నియు గతించుటచే 


వేదాంతం - కర్మసిద్దాంతము 637 


మనము ఆత్మను గ్రహించలేకపోవుచున్నాము మన విజ్ఞానమును 
సవ్యమార్గమున మళ్లించినచో అది సాధ్యపడును దానికి శిక్షణ (సాధన) 
అవనరము అభ్యాసము ద్వారా చిత్తవృత్తులను నిరోధించవచ్చునని 
యోగసిద్దాంతము చెప్పుచున్నది అందుకు మనశ్చాంచల్యమును నిగ్రహించ 
వలయును దానికి చిత్త పద్ధినిచ్చు కర్మ జ్ఞానము, భక్తి అవసరము యోగమందు 
చిత్తమునకు ఎంత ప్రాముఖ్యమున్నదో శరీరమునకు కూడ అంతే ప్రాముఖ్య 
మున్నది ఏకాగ్రతకు ఆసనము భౌతికముగా సహాయపడునని యోగ 
సిద్దాంతము ధ్యానమునకు ముందు సరియగు ఆసనము అవసరము 
యోగ భాష్యకారులు అనేక ఆసనముల గూర్చి వివరించారు శరీరమును 
సరియగు నిగ్రహములోని తీసికొనిపోవలయును నిగ్రహము అనగా దేహమును 
బలవంతముగా శిక్షించి కృశింపచేయమని కాదు సరియగు యోగశిక్షణ 
యందు శరీరదార్యము సౌకుమార్యము కూడ కలుగునని చెప్పబడినది 
యోగమందు ప్రాణయామమునకు కొంత ప్రాముఖ్యము ఈయబడినది 
పతంజలి దానియందు నమ్మకమున్న వారికే ప్రాణాయామము అంగీకరించెను 
హరయోగమందు ప్రాణయామమునకు అత్యంత ప్రాధాన్యమున్నది దేహ 
దార్జ్యము లేనివారికి అధిక ప్రాణాయామము ప్రమాదము కలుగచేయవచ్చునని 
కూడ చెప్పబడింది 


ధ్యానము కూడ యోగసాధనలో ఒక భాగమే ఆంతరంగికముగా 
కలుగు పరివర్తనల (చిత్త పరివర్తనలు) నుండి, బాహ్యకర్మల నుండి చిత్తమును 
మళ్లించినపుడు ఆత్మసత్యము గోచరమగును అని యోగతత్వం చిత్తమును 
కేంద్రీకరించుటయే ధ్యానము లేక ధారణ _ పరిపూర్ణమైన ఎకాగ్రత ఒక్క 
క్షణకాలమును మించి నిలబడదు ఇది నిజము ఎట్టి భావములకు చలింపక 
ఏకధారగా నుండు భావస్థితియే ధ్యానము అన్నారు ధ్యానమునకు చివరి స్థితి 
సమాధి సమాధి యందు “నేను అను భావము నశించును బాహ్య 
పేరణములకు శరీరము, మనస్సు నిర్జీవముగా (119 less or responseless) 


638 అనుష్టాన వేదాంతము 


నుండును - ధ్యానవిషయమొక్కటే మనస్సునందు ప్రకాశించును ఒకే 
విషయమందు ఈ మూడు కలిగినపుడు దానిని యోగశాస్త్ర మందు 'సంయమము' 
అన్నారు ఈ సంయమము ద్వారా అతీంద్రియ శక్తులు కలుగునని యోగశాస్త్రము 
చెప్పుచున్నది 


“చిత్తము ఒక తిరుగలి వంటిది అని యోగము భావించును” 
తిరుగలి యందు మనము ఏది ఉంచిన అది పిండిగా మారును అందు 
ఏదియు ఉంచకున్నచో అది తిరిగి తిరిగి అరిగిపోవును అదే విధముగ 
చిత్తవృత్తులను నిరోధించినచో చిత్తము యొక్క వ్యాపారము ఆగిపోయి అది 
నిష్ట్క్రియమగును అపుడు బాహ్య ప్రపంచమునకు అతీతమైన అనంతమైన 
ప్రశాంతత మనలో ఏర్పడును అపుడు చిత్తమునకు నిస్సహాయత (1161019599 
51286) కలుగును దాని ఫలితముగా పురుషుడు (ఆత్మ) స్వస్థితిని (యదార్దస్థితి) 
పొందును ఏకాగ్రత వలన కలుగు స్థితి ఇదియే దీనిని మాటలలో చెప్పుట 
సాధ్యపడదు అవి యోగసాధన వలన మాత్రమే తెలియును యోగులందు 
కూడ ఎవరో కొద్దిమంది ఇది పొందగలరు ఎందుకనగా జీవితమునకు ఉండు 
అవసరములు పరిపూర్ణ యోగసమాధికి నిత్య ఆటంకములు ధ్యానమందు 
తన్మయావస్థ కలుగుననుటలో సందేహము లేదు తన్మయావస్థ యందు 
అతీంద్రియ దృశ్యములు కనబడుట, అతీంద్రియ నాదములు వినబడుట 
సత్యపరాయణులగు భక్తులకు ధైర్యము కలిగించుటకు భగవంతుడు చేయు 
సహాయముగా తలపవచ్చును దీనిని “ఈశ్వరోన్మాదము అన్నారు కాని 
యోగమందు దీనికి స్థానము లేదు “ప్రతిజీవియు మూలమునందు 
దైవస్వరూపమే” అని యోగశాస్త్రము చెప్పును తన్మయముగా చెప్పబడిన 
స్థితియందు కనబడు అతీంద్రియ దృశ్యములు వినబడు నాదములు మనలోని 
ఆత్మశక్తి వ్యక్తమగుటయేయని యోగశాస్త్రము చెప్పును ఈరెండు విధములైన 
భావములు హేతువాదమునకు అందవు వాటి ప్రమాణమును హేతుజ్ఞానము 
అంగీకరించదు (rAatIonallsm) 


వేదాంతం - కర్మసిడ్ధాంతము 639 


యోగమందు మోక్షము అనగా సంపూర్ణ స్వేచ్చ (కెవల్యము) అది 
శూన్యస్థితి కాదు ప్రకృతి బంధముల నుండి స్వేచ్చను పొందిన పురుషుని 
(ఆత్మ) స్టితియే మోక్షము అన్నారు ఇది నిర్గుణావస్థ ఈ స్ట్థితియందు 
పురుషునకు ఎ ప్రయోజనము ఉండదు ఎందుకనగా పురుషుడు తన 
యదార్ధ రూపమును పొందును హిందూమతములోని ఇతర తత్వములలో 
చెప్పినట్లుగానే యోగమందు కూడ వస్తు యదార్ధరూపము తెలియకుండుటయే 
వాంఛలకు కారణము అని చెప్పబడింది అజ్ఞానము వలన స్టూలశరీరము 
కలుగుచున్నది చిత్తము దానికి తోడుగా నుండును భోగములు అనుభవించుట 
దాని విషయము అజ్ఞానమున్నంత వరకు సంసారబంధముండును జ్ఞానముతో 
అజ్ఞానము పోవును పురుషుడు శుద్దుడగును చిత్తవృత్తులకు అతీతుడగును 


సమాజములో నుండు మానవ బంధుత్వము, కుటుంబ 
సంబంధములు ఆత్మస్వేచ్చకు వ్యతిరేకములు యోగమందు ఆత్మ స్వేచ్చ 
ప్రధానము, ధ్యేయము భౌతిక జీవితమున నుండు అన్ని బంధములను 
తొలగించుటకు ప్రయత్నించు యోగశాస్త్రమందు నీతిధర్మములకు స్థానము 
లేదు అనిపించును ధర్మం మనలను పరిపూర్ణ స్థితికి తీసికొని పోగలదు కాని 
ధర్మాధర్మములకు అతీతమైన స్థితికి యోగము తీసికొనిపోగలదు అన్నారు 
అందువలన యోగమునందు నీతిధర్మములు లేవు అనుటకంటే ఆత్మ తన 
యదార్ధస్థితికి చేరుటకు యోగము మార్గము చూపును అని చెప్పుట 
సమంజసముగా నుండునని అనిపించును ఆత్మయొక్క యదార్ధరూపము 
నెరుగుటయే ముక్తి అన్నారు గదా! తత్వజ్ఞానము తర్కము (వాదనలతో)తో 
కూడినది అట్టి తత్వములు మనలను ఉద్ధరించలేవు అని యోగతత్వము 
చెప్పును మనకు కావలసినది ఆది అంతము లేని వాదనలు కాదు దుఃఖము 
నుండి విముక్తి కావలయును కామ్యములు (కోరికలు) అనబడు ఆంతరిక 
రోగము నుండి విముక్తి కావలయును ఆ రోగము నుండి విముక్తి కలిగించునదే 
నిజమైన తత్వశాస్త్రము యోగతత్వము అట్టి విముక్తి కలిగించగల శాస్త్రము 


640 అనుష్టాన వేదాంతము 


మానవులలో అందరు యోగాభ్యాసమునకు అర్హులు కారు అర్హులు 
కానివారికి కర్మయోగము తగినది అని చెప్పబడింది యోగం (2-1) పూర్వజన్మ 
కర్మఫలితములు వాసనల రూపముతో చిత్తమును కలుషితమొనర్చును ఈ 
కాలుష్యమును తొలగించుటకు తపస్సు సరియైన మార్గము అన్నారు తపస్సు 
కర్మ సంస్కారములను తొలగించునని యోగము చెప్పుచున్నది మన 
మనస్సునకు బయట జరుగునదంతయు మనస్సు (చిత్తము) అంతర ప్రవృత్తుల 
వలననే జరుగును అనేకమంది నరముల రోగముతోను, చకితమైన 
మనస్సుతోను గ్రహముల వలన కలుగు బాధలతోను జీవితములో ఎంతో 
బాధపడుచున్నారు వీరి మనస్సులో అంతర్గతముగా నున్న భావములను 
బయలుపరచుటకు మంత్రయోగము ద్వారా రోగికి తన్మయావస్థ కలిగించుదురు 
ఇది ఈనాటి మానసిక రోగచికిత్సా విధానములోని (౧౩9౦౧14౫) (or) 
(Psychoanalysis) పద్దతులను పోలియున్నట్లు కనపసడును 


ఇట్టి విచిత్రవిద్య ఒక వైపు, సాధన ద్వారా ముక్తిని పొందుటకు 
ప్రయత్నము మరొకవైపు రెండును యోగాభ్యాసములోని భాగములుగానే 
ఉన్నవి యోగసాధనలో కొన్ని అద్భుతశక్తులు కలుగునని మూలబౌద్ధము 
గుర్తించినట్టు బౌద్ధగ్రంధములలో కనబడును కాని బుద్ధుడు ఆ శక్తులు 
(భ్రాంతిని కలిగించును గాన వలదని తిరస్కరించెను (భ్రాంతి మోక్షసాధనకు 
ఆటంకమగును అని ఆయన అన్నాడు సమాధిస్థితి పొందుటకే ఈ శక్తులను 
ఉపయోగించవలెనని యోగసిద్దాంతము ఆత్మకు ప్రకృతికి భేదము గ్రహించిన 
వానికి సర్వజ్ఞత్వము కలుగునని, భూత భవిష్యత్‌ వర్తమానములు తెలియునని 
పతంజలి ప్రవచనము దీనిని యోగములో ప్రతిభ అన్నారు 


అతీంద్రియ శక్తులు యోగపరిపూర్ణతకు చిహ్నములు అని కొందరి 
వాదము కాని అవి కూడ సమాధికి ఆటంకములు అని పతంజలి అన్నారు 
(యోసూ 3-37) చంచలమైన మనస్సు కలవానికి మాత్రమే సిద్ధులు అనగా 


వేదాంతం - కర్మసిద్ధాంతము 641 


అతీంద్రియ శక్తులు ఉపయోగపడును కాని నిజమైన సాధకునికి అవి 
ఆటంకములు ఆత్మ ఉద్దారణ ఆశయము లేని సాధకునకు అవి మహిమలే 
అగును కాని నిజమైన సాధకుడు విటిని నిషేధించాలి అన్నారు ఈ మహిమల 
యందు కూడ వైరాగ్యం కలిగినపుడు కైవల్యము ప్రాప్తించును నిజమైన 
సాధకుడు స్వర్గభోగాలయందు కూడ ఆసక్తి చూపరాదు అన్నారు (యోగసూత్రం 
3-50, 51) యోగశక్తులందు వ్యామోహం షాందివవాడు పతనము పొందును 
యోగసిద్దలు అనేక విధములు అనగా పుట్టుకతోను, కొన్ని జె షధముల వలన, 
కొన్ని మంత్రములు జపించుట వలన, తపస్సు వలన కలుగునవి నైట్రస్‌ 
ఆక్సడు (Nitrous oxide) అను రసాయన పదార్థము కలిగించు తన్మయావస్థ 
(ఒళ్లు మరచుట)లో అతీతదృష్టి, ఆ క్షణములో సత్యము తెలియుట యోగసిద్ది 
వంటిదే అన్నారు ఒకరి కళ్లలోకి ఎకాగ్రతతో చూడటం, లేక ఒక వస్తువునో, 
గీతలున్న పటమును చూడటం ద్వారానో యోగనిద్ర (HypNం1కm) కలిగించటం 
ఇటువంటిదే కాని జెషధ ప్రక్రియకు పతంజలి యోగసిద్దాంతములో 
ప్రాధాన్యము లేదు పతంజలి యోగమందు సంయమమునకే ప్రాధాన్య 
మీయబడినది అనగా నేను అను భావము నశించుట, బాహ్యడేరణములకు 
చలింపకపోవుట, ధ్యాన విషయముపై ఏకాగ్రత అయినను మహిమలు, 
జెషధ ప్రక్రియలు ఆనాటి సమాజములో ప్రాచుర్యము పొందియుండుటచే 
జనసామాన్యము కొరకు తనకు ఇష్టము లేకపోయినను ఈ సిద్దులు, బెషధ 
ప్రక్రియలకు యోగ సూత్రములలో పతంజలి స్థానము కల్పించినట్లు కనబడును 
కాని వాటిని గురించిన వివరణకు స్థానమియలేదు ఈ ప్రక్రియలకు 
మహిమలకు యోగతత్తము నందు ఎట్టి విలువ లేదు అనునది మాత్రము 
యదార్థము 

యోగమునకూ భక్తి ఒక సహకారము అని పతంజలి భావించాడు 
(యోగసూత్ర 1-23) 


642 అనుష్టాన వేదాంతము 
సూ॥ “ఈ శర్వరప్రణిధానాద్వా. 


ఈశ్వర ప్రణిదానము వలన గూడ సమాధి లభించును అన్నారు 
'పణిధానము ' అనగా భక్తిభావము అని, కర్మఫలము ఈశ్వరునకు అర్పించుట 
అనియు వ్యాఖ్యానించారు అదే ఈశ్వరశరణాగతి (ప్రపత్తి) దీని వలన కూడా 
నిర్బీజ సమాధి పొందవచ్చునన్నారు ఈశ్వరార్పణ బుద్దితో చేయు సాధన 
యోగించును 


కాబట్టి అభ్యాసము, వైరాగ్యముల ద్వారానే కాక ఈశ్వర శరణాగతి 
ద్వారా కూడా సమాధి సిద్ధి పొందవచ్చునని భావము అర్పణ బుద్ధితో చేయు 
సాధనకు ఆటంకములు తొలగిపోవును దేవుడున్నాడు అనుటలో పతంజలి 
యదార్ధ భావము గమనించవలసియున్నది పతంజలి యోగతత్వములో 
భగవంతుని అస్తిత్వము (ఉండుట) (ఆస్తిక్యము) అవినాభావ సంబంధముతో 
కూడిన భోగముగా కనబడదు ఎందుకనగా ఆస్తిక్యమును ధృవపరచు 
జ్ఞానవిషయములు వివరించబడలేదు యోగసాధనకు దేవుని సహాయము 
అవసరము అను భావనతోనే దేవుని అస్తిత్వమును గూర్చి పతంజలి ప్రస్తావించెను 
అని తోచును కాని దేవుని సర్వజ్ఞతను పతంజలి అంగీకరించాడు (యోగసూత్రం 
1-25) 


సూ॥ తత్రనిరతిశయం సర్వజ్ఞబీజమ్‌ 


ఈశ్వరుని జ్ఞానం నిరతిశయము అనగా అంతకు మించి జ్ఞానము 
ఎవరికి ఉండదు పురుష విశేష ఈశ్వరః' (యో॥సూ॥ 1-24) అన్నాడు అందరి 
కంటే ఉత్తముడైనవాడు ఈశ్వరుడు పతంజలి చెప్పిన భగవంతుడు ఈ 
విశ్వమునకు కర్తకాదు అతడు ఆది, అంతములేని సర్వజ్ఞుడు ఉత్తమత్వము 
లోను, జ్ఞానముండుటలోను తరతమ (తక్కువ ఎక్కువ) భేదములున్నపుడు 
అల్ప, అధిక, అత్యధిక నాయి దాటి అన్నిటికి మించిన ఒక స్థితి ఉండాలి 
అంతకు మించిన స్టితి ఎవరికీ ఉండకూడదు ఈ భావముతోనే భగవంతుని 


వేదాంతం - కర్మసిద్దాంతము 643 


ఢి 
సర్వోత్తమునిగాను, సర్వజ్ఞునిగాను భావించి ఆయన అస్తిత్వము పతంజలి 


ప్రస్తుతించాడు 


మానవులు తాము చేయు కర్మఫలితములకు అనుగుణముగా 
అనుభవము పొందుదురు ఈ కర్మ ఫలానుగుణమైన అనుభవము వలన 
ప్రపంచమున క్రమము సామరస్యము ఎర్పడును కాని దీనికి ప్రకృతి 
కారణము కాదు ఎందుకనగా ప్రకృతి జడపదార్లము ప్రకృతి పరిణామ 
క్రమమును నడుపునది పరమేశ్వరుడు కాని పరమేశ్వరుడు ప్రపంచమును 
సృష్టించలేదు ఈ ప్రపంచము దుఃఖమయము దానికి దయాళుడైన 
భగవంతుడు కర్త ఎట్లగును? ప్రకృతి పరిణామము పురుషుని ప్రయోజనము 
కొరకు ఉండునట్లు భగవంతుడు నడుపుచున్నట్లు మాత్రమే తోచును 


వేదముల ద్వారా భగవంతుని అస్తిత్వము సాధించుటకు ప్రయత్నము 
అంతుతేలదు ఎందుకనగా వేదములు భగవంతుడు చెప్పినవే అని కదా 
విశ్వాసము వేదములు చెప్పునవి సత్యములు కావున వేదముల వచనములు 
ప్రమాణములు అన్నారు సాంఖ్యసిద్దాంతము వేదప్రామాణ్యమును 
అంగీకరించినది కాని దానిని సమర్ధించు ప్రయత్నము చేయలేదు వేదములకు 
మూలము భగవంతుడు అని యోగము కొంతవరకు సమర్దింప ప్రయత్నించినది 
కాని ఈశ్వరుని గూర్చి పతంజలి భావములు నిర్దిష్టముగా లెవు కర్మ 
సిద్దాంతమునకు (కర్మఫలములకు) అతీతుడని (యోగసూత్రము 1-24) 
మాత్రము చెప్పబడింది 


సూ॥ క్లేశ, కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః' (1-24) 


క్లేశము అనగా దుఃఖము, పుణ్యపాపకర్మలు, విపాకము అనగా 
కర్మఫలము, ఆశయము అనగా కర్మ సంస్కారముల సమూహము (దీనిని 
కర్మాశయమని కూడ అంటారు) - ఈ నాలుగింటితోను జీవులందరికి సంబంధం 
ఉంటుంది ఈశ్వరునికి ఈ నాల్గింటితోను ఎప్పుడూ సంబంధం లేదు 


644 అనుష్టాన వేదాంతము 


గతంలో లేదు, ఇపుడు లేదు, ఇక ముందు కూడా ఉండదు కాబట్టి ముక్తి 
పొందిన పురుషుల కంటే కూడ ఈశ్వరుడు ఉత్తముడు ఎందుకనగా ఇపుడు 
ముక్తి పొందిన పురుషునికి అంతకు ముందు వీటితో సంబంధము ఉండియే 
యుండవచ్చును అందుకనే ఈశ్వరుని “పురుష విశేష” అన్నారు “విశేష 
అంటే విశిష్టమైనవాడు విశిష్టుడైన ఈశ్వరుడు (పరమాత్మ ప్రపంచ సంబంధమైన 
బంధములు లేనివాడు 


వేదములలో ఈశ్వరుడు సర్వకర్త అన్నారు కాని యోగసూత్రములలో 
ఈశ్వరుని కర్తగా చెప్పలేదు ఈశ్వరుని సర్వజ్ఞతను నిరూపించటానికే పతంజలి 
అనుమానమును (తెలిసినదాని నుండి తెలియనిదానిని తెలిసికొనుట From 
the known to the unknown) ప్రమాణముగా తీసికొని ప్రయత్నించారు 
సత్వగుణము పరమాత్మవశములో నుండును ఈశ్వరభక్తితో ఆ సత్త్వగుణము 
మనకు ఆత్మజ్ఞానము కలిగించును భగవంతుడు నిత్యముక్త స్వభావుడు 
ముక్తిని పొందిన వారు ఎవరు ఆతనితో సములుకారు ఒక భేదమున్నది 
ముక్తిని పొందిన జీవులకు ప్రపంచముతో సంబంధముండదు కాని పరమాత్మకు 
ప్రపంచముతో నిత్యము సంబంధముండును సత్త్వగుణముతో ఎన్నడూ 
విచ్చేదము కాని సంబంధము పరమాత్మకుండుటచే అతని జ్ఞానసంపద 
నిత్యము అఖండము అయి ఉండునని చెప్పబడింది 


సాంఖ్యమునకు యోగమునకు దగ్గర సంబంధమున్నది రెండింటి 
లోను ప్రకృతియే పరిణామము చెందును ఎవరి (పేరణతోనో ప్రకృతి 
పరిణామము చెందుట లేదు దీనికి కరృత్వం త్రిగుణములలో నున్నదని 
సాంఖ్యము చెప్పును త్రిగుణములు ప్రకృతి అంతర్గతములు కర్శత్వం 
పురుషునిలో లేదు పురుషుని చిన్మయస్వరూపుడు (జ్ఞాన స్వరూపుడు) 
అన్నారు యోగనసూతములలో (4-3) ప్రకృతికి పరిణావుములో 
స్వాతంత్ర్యమున్నది ప్రకృతి జడపదార్థము (చేతనము లేనిది) అయినను 


వేదాంతం - కర్మసిద్దాంతము 645 


పురుషుని ప్రయోజనముల (పురుషార్థముల) కొరకు ప్రపంచ రూపములో 
పరిణమించుచున్నది అన్నారు ప్రకృతికి స్వాతంత్ర్యం ఉన్నందువలన ఎవరి 
(ప్రేరణ అవసరం లేదు కాబట్టి ప్రపంచమునకు ఆదిగురువు ప్రకృతేయని 
పతంజలి యోగవచనము 


వేదములు ఈశ్వరవాక్యములు అన్నారు గదా! కాబట్టి ఈశ్వరుడు 
సర్వజ్ఞుడు అయి ఉండాలి ప్రాణులందరికి ఉపదేశం చేయగల సమర్భుడు 
అయి ఉండాలి రాగద్వేషములకు అతీతుడు అందువలననే ఈశ్వరుని 
సర్వజ్ఞుడు అన్నారు కాని యోగులందరూ కూడ జ్ఞానులగుదురు అని (3-54) 
సూత్రంలో అన్నారు అందు 'వివేకజం జ్ఞానమ్‌ అన్నారు వివేకము వలన 
కలుగు జ్ఞానం తారకమగును (రక్షకమగును) అన్నారు ఈ జ్ఞానం ద్వారానే 
యోగికి కైవల్యము కలుగును మరి ఈశ్వరుని ప్రత్యేకత ఎమిటి? ఈశ్వరుని 
జ్ఞానం ఆది, అంతము లేనిది అది సాధనతో పొందినది కాదు కాని 
వివేకజ్ఞానం వలన సర్వజ్ఞులైన జ్ఞానులంతా సాధన ద్వారా మాత్రమే 
సర్వజ్ఞులవుతారు అందువలన వారి సర్వజ్ఞత్వం సంపాదించుకున్నది సహజము 
అనాది కాదు కాబట్ట సాంఖ్యయోగములు ఈశ్వరుని ఈ జగత్తుకి కర్తగా 
అంగీకరించలేదు కాని ఈశ్వరుని మహిమను, సర్వజ్ఞత్వాన్ని, అనాదిత్వాన్ని 
అంగీకరించినట్లె తెలియుచున్నది 


ఈశ్వరునికి కాలపరిమితి లేదు అతనికి పూర్వము, పరము కూడ 
లేదు అని యోగము చెప్పుచున్నది (యోగసూత్రం 1-26) 


సూ॥ సర్వేషామపి గురుః కాలేనాన వచ్చేదాత్‌ (1-26) 


ఈశ్వరుడు గురువులందరికి గురువు అతడు అంతర్యామిగా 
నుండి వేదములనిచ్చాడు ఈశ్వరుడు కాలమునకు కట్టుబడినవాడు కాదు 
అతడు సృష్టికి పూర్వము ఉన్నాడు, సృష్టి ఆరంభంలో ఉన్నాడు తరువాత 
కూడ ఉన్నాడు సృష్టి అంతమైనపుడు కూడ ఉంటాడు భగవర్గీత (8-17)లో 


646 అనుష్టాన వేదాంతము 


చెప్పినట్లు కాలమునకు లోబడినవగుటచే బ్రహ్మలోకము కూడ “పునరావృత్తి 
కలదే అగుచున్నది బ్రహ్మకు (పరబ్రహ్మము కాదు) వెయి యుగముల కాలం 
పగలు, వేయి యుగముల కాలం రాత్రి అని యోగులు అన్నారు భగవద్గీతలోనే 
(10-2, 3) బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు సైతం (పరమాత్మ) పుట్టుక శక్తి 
తెలియదు అని శ్రీకృష్ణుడు అన్నాడు కారణం పరమాత్మకు జన్మ లేకపోవటమే 
శ్వేతాశ్వతర ఉపనిషత్తు మూడవ అధ్యాయం 3, 4 మంత్రములు ఇదే 
చెప్పుచున్నవి “పరమాత్మ అద్వితీయుడు అంతట వ్యాపించి ఉన్నవాడు 
అతడు దేవతల ఉత్పత్తికి ఐశ్వర్యమునకు కారణమైనవాడు విశ్వమునకంతటికి 
ప్రభువు, సర్వజ్ఞుడు అతడు సృష్టికి ముందు హిరణ్యగర్భుని సృష్టించిన 
వాడు” అని ఉపనిషత్తులో చెప్పబడింది 


కొంతమంది వ్యక్తులకు రాత్రి నిద్రపోయి ఉదయమున నిర్ణయించు 
కున్న సమయమునకు మేల్కొనగల సంకల్ప, సంస్కారబలము ఉంటుంది 
అటులే పరమాత్మ సంకల్పశక్తిచే సర్వసృష్టికి కారణమగుచున్నాడు ప్రళయ 
కాలమందు ప్రకృతి అవ్యక్త (కనబడని) రూపములోనికి పోవును అపుడు 
భగవంతుడు తన రూపమును విడిచిపెట్టును తిరిగి సృష్టి అయినపుడు 
రూపము ధరించును ప్రకృతి క్రొత్త పరిణామము ప్రారంభము కాగానే 
ఈశ్వరుడు తన పూర్వరూపమును సంకల్పించి ధరించును ప్రణవ శబ్దమైన 
'ఓంికారము పరమాత్మ చిహ్నము ఈశ్వరుడు ఆ శబ్దముతోనే పిలువబడును 
భగవద్గీత (17-23) శ్లోకంలో చెప్పబడినట్లు “ఓమ్‌, తత్‌, సత్‌ అను ఈ మూడు 
శబ్దములు పరబ్రహ్మను నిర్దశించును అనగా పరబ్రహ్మను సూచించును 
దేనినైనా సూచించుటకు సంకేతముగా ఉపయోగించునది నిర్దేశము అనబడును 
వేదములకు ఈ మూడు శబ్దములే మూలము మూడున్నర మాత్రలు గల 
శబ్దము ఓంకారము అ, ఉ, మ, అర్థ అను స్వార్థము - ఇవి చేరిన 
ఓంకారమగును ఓంకారము (అర్థమాత్ర) ఈశ్వర సంకేతము అన్నారు 
ఓంకారమునే అలా ఎందుకు అనవలసి వచ్చింది? అ, ఉ అచ్చులు అతిస్వల్ప 


వెదాంతం - కర్మసిద్దాంతము 647 


ప్రయత్నముతో ఉచ్చరించవచ్చు 'మ' అనునాసికమగు హల్లు దీనిని స్వల్ప 
ప్రయత్నముతో ఉచ్చరించవచ్చు ఎట్టి మార్పులు లేకుండ విరామం లేకుండ 
స్వల్స ప్రయత్నముతో ఉచ్చరించుటకు వీలగును అంతేగాక చిత్త ఎకాగ్రతకు 
ఇది ఎంతయో తోడ్పడును అందుకే ఓంకారమును (ప్రణవం) పరమాత్మ 
సంకేతముగా చెప్పారు 


యోగతత్త్వములో సగుణ దైవభావన, ధ్యానము ఉన్నవా అను 
సందేహము కలుగును అట్టి భావము ఉన్నదనే చెప్పాలి కాని యోగములోని 
ఇతర భావములతో దీనికి పొంతన కుదరదు మానవ జీవిత ధ్యేయము 
పరమేశ్వరునితో ఐక్యము పొందుట కాదు అన్నారు ప్రక్షృతి నుండి పురుషుడు 
విడివడుటయే ముక్తి అన్నారు (భ్రగవంతుని ఒక విశిష్ట పురుషునిగా మాత్రమే 
చెప్పారు ప్రకృతి పరిణామములను నడిపించును కాని ఆ పరిణామమునకు 
గాని, సృష్టకి గాని కర్తయు కాదు పోషకుడు కాదు మానవుల కర్మఫలముల 
ననుసరించి శిక్షించుట గాని, రక్షించుట గాని అతడు చేయడు కాని అతడు 
'సృష్టిరంగము లో ఉన్నాడని అంగీకరించారు గదా! మరి ఆతని కార్యమేమిటి? 
ప్రణిధానము (ప్రపత్తి, శరణాగతి, అర్పణము) చేయు వారి వికాసమునకు 
కలుగు ఆటంకములను తొలగించుటయే అతని కార్యము అన్నారు ఈశ్వరుడు 
ముక్తి ప్రసాదించడు కాని భక్తుల ముక్తిసాధనలో సహాయము చేయును) 
ఇటువంటి ఈశ్వరభావముతో మానవులకు విశ్వాసము కలుగదు, తృప్తి 
కలుగదు ఆనాటి ప్రజాభిప్రాయమునకు సరిపడునట్లు యోగసిద్దాంతములో 
ఈశ్వరుడు కల్పించబడినాడే తప్ప యోగతత్వ మూలరూపమునకు 
ఈశ్వరభావము పొంతన లేకుండ అనంతరకాలమున చేర్చబడినదని కొందరి 
అభిప్రాయము యోగసూత్రములలో 1-23 నుండి 27 వరకు, 2-45 
సూత్రములలో సగుణదైవభావము కనబడును ఇవి పతంజలి మూల 
సిద్ధాంతమునకు అనుకూలముగా కనబడవు ఈ సగుణదైవభావము చేర్చుట 
వలననే యోగసూత్రములకు స్థిరత్వము ప్రాచుర్యము వచ్చిందని కూడ 


648 అనుష్టాన వేదాంతము 


కొందరి అభిప్రాయం సమాజములో వ్యాపించియున్న ఆస్తికత్వమును 
అనుసరించకుండ సిద్దాంతము చేయుట సాధ్యపడదు అను అభిప్రాయముతోనే 
సాంఖ్యములోని ప్రకృతి పరిణామవాదములోను, యోగములోని సాధన 
ప్రక్రియలలోను సగుణ భగవంతునికి స్థానముకల్పించబడినట్లుగా కనబడును 
అనంతరకాలమున సామాన్య మానవుల ప్రాధాన్యము అధికమై యోగతత్త్వ్వములో 
ఈశ్వరునకు ముఖ్యస్థానము ఈయబడినది అని అద్వెతత్వవేత్త సర్వేపల్లి 
రాధాకృష్ణ అన్నారు 

ఈశ్వరుడున్నాడు అనుటకు తార్కిక సాక్ష్యమే కాని ప్రత్యక్ష 
సాక్యముండదు ఎందుకనగా భగవంతుని అస్తిత్వమునకు వ్యక్తి ఆత్మానుభవము 
మాత్రమే సాక్ష్యము సత్యమును గ్రహించినవారు తమ మనస్సులోనే ఈశ్వరుని 
వాకృబ్దము వినగలరు వేదములు అటుల ఏర్పడినవే గదా! యోగసాధనకు 
సహకారి మార్గదర్శకుడు, ఉత్సాహమునిచ్చువాడు అయిన ఈశ్వరుడు 
అవసరమైనాడు కాలక్రమమున మానవ జీవితధ్యేయమునకు భగవంతుడు 
కేంద్రబిందువైనాడు సర్వవిధ ధ్యానములలో ఈశ్వర జ్ఞానము ఉత్తమమని 
స్థిరభావము రూపాందింనది యోగము నందు చెప్పబడిన భగవంతుని 
అస్తిత్వ భావము (ఉన్నాడు అను భావము) మార్పు చెంది భగవద్గీతలో 
నిష్కలంక భక్తి, నిష్కామకర్మయోగముగా రూపొందినది 


శ్లో! అనన్యాశ్చింతయంతోమాంయేజనాః పర్యుషాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ॥ 
(భగవద్గీత 9-22) 


ఎట్టి ఇతర భావములు లేనివారై నన్నే నిరంతరం ధ్యానించెడి 


నిత్యయోగల యోగక్షేమముల బాధ్యత నేనే వహించెదను అని భగవంతుడు 
చెప్పాడు 


శో॥ సర్వధర్మాన్‌ పరిత్యజ్యమామేకం శరణంవ్రజ 


వేదాంతం - కర్మసిద్దాంతము 649 
అహం త్వాసర్వ్యపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥ (భగవద్గీత 18-66) 


అన్ని విధములైన ధర్మములను వదలి నన్నాకనినే శరణు కోరుము 
సమస్త పాపముల ఉండి నిన్ను విముక్తుని చేసెదను నీవు చింతిల్లకుము అని 
చెప్పాడు భగవంతుడు జీవితములో భగవంతునికి ఆత్మార్పణతో కూడి 
కర్మమే శ్రేష్టమైన కర్మ అని భావము 


'కర్మయోగేన యోగినామ్‌' (భగవద్గీత 3-3) అని గీతలో చెప్పబడింది 
యోగీశ్వరులకు కర్మయోగముచే ముక్తి కలుగును అన్నారు ఇంద్రియములను 
నిగ్రహించినంత మాత్రమున వివేకము కలుగదు (గీత 3-6) 


శ్లో॥ తస్మాదసక్త స్పతతం కార్యం కర్మ సమాచర 
అసక్తో హ్యా చరన్‌ కర్మపరమాప్పోతి పూరుషః ॥ (గీత 3-19) 


కర్తవ్యమును ఫలాపేక్ష లేనివాడవై ఆచరించుము అనాసక్తుడై 
కర్మమును ఆచరించు పురుషుడే మోక్షమును పొందుచున్నాడు అని చెప్పబడింది 
అనగా సర్వకర్మములు అనాసక్తి యోగము (నిష్కామకర్మ యోగము) ద్వారా 
ఈశ్వరార్పణ బుద్ధితో చేసినచో కర్తవ్యము నెరవేరును, ముక్తి కలుగును 


కాని ఈనాడు యోగసాధన అంతయు ఆసనములతో కూడిన 
వ్యాయామముగానో, లేక “ఆత్మవశీకరణ తంత్రము" వలెనో భావించబడు 
చున్నది కాలాంతరమున వ్యాపించిన తాంత్రిక ఆచారములు, “ఉన్మాదయోగుల 
మూఢ అభ్యాసములు' పతంజలి యోగమునకు అపార్ధము కల్పించినవి 
పతంజలి యోగసిద్ద్ధాంతములో ఈ దోషములు లేవు నేడు యోగాభ్యాసము 
వికసించుచున్నమాట వాస్తవమే కాని పతంజలి నిర్దేశించిన మార్గములో 
ప్రకృతి పురుషుల సంబంధము గ్రహించగలుగు పద్ధతిలో యోగాభ్యాసము 
సాగుచున్నదా అని సందేహించవలసి వస్తున్నది శరీర ఆరోగ్యమునకు, 
మనస్సు ఏకాగ్రతకు సంబంధించినంత వరకు ప్రస్తుత సాధనలు ఉపయోగ 


650 అనుష్టాన వేదాంతము 
పడునట్లుగానే కనబడుచున్నవి 


మన ఊహకు కూడా అందని శక్తులు మనలో అణిగి ఉన్నాయని 
పతంజలి అన్నాడు సాధన ద్వారా ఈ శక్తులను వ్యక్తము చేయుటయే 
(బయలుపరచుటయే) యోగసాధనము లని పతంజలి సూత్రములు తెలుపును 
శరీర, చిత్త, ఆత్మశుద్ధి ద్వారా అంతర్ముఖులమై ఆత్మజ్యోతిని దర్శించుటకు 
మార్గము చూపునదే యోగాభ్యాసము మానవ జీవితమునకు ఆధారము 
చిత్తప్రవృత్తి చిత్తనిగ్రహము ద్వారా మన ప్రవృత్తినే మనము మార్చుకొనవచ్చునని 
యోగసూత్రములు చెప్పుచున్నవి ఎకాంతముగా ప్రశాంత మనస్సుతో మనలో 
ఇమిడియున్న ఆత్మశక్తులను దర్శించుట ద్వారా కనబడు జ్ఞానజ్యోతి ప్రకాశము 
మన వాస్తవ జీవితముపై ప్రసరింపచేసుకొనుటయే పతంజలి యోగసూత్ర 
ఆశయము 


అజ్ఞానము ఎంతకాలముండునో అంతకాలము జనన మరణములతో 
కూడిన యీ జీవితచక్రమందు పురుషుడు (జీవాత్మ లేక జీవుడు) తిరుగుచునే 
యుండును మన జీవితము మన కర్మఫలముననుసరించి నడుచును అని 
యోగతత్వము కూడ చెప్పుచున్నది “నిర్బీజ సమాధి (అసంప్రజ్ఞాత యోగం) 
యోగమునకు పరాకాష్ట యోగసాధనలో అత్యంత ఏకాగ్రత కలవానికి, 
చిత్తశుద్ది గల సాధకునికి మాత్రమే నిర్బీజ సమాధి సాధ్యమగును మరి 
సాధారణ సాధకునికి నిర్బీజ సమాధికి ముందు క్రియాయోగం చెప్పారు 
(యోగసూత్రం 2-1) 


సూ (2-1) “తపః స్వాధ్యాయుశ్వర ప్రణిధానాని క్రియాయోగః” 
సమాధులు కష్టసాధ్యములుగాన క్రియాయోగమును మొదటి మెట్టుగా 
నే మద నానా నాన బె 

చెప్పారు (మంద, మధ్యమ, ఉత్తమ అని సాధకులలో మూడు రకములు 


చెప్పారు యోగసాధన యందు ఎదో ఇచ్చ మాత్రమే కలవారు మందవర్గమునకు 
చెందినవారు యోగాభ్యాసము ద్వారా యోగమును పొందుతూ ఉన్నవారు 


వేదాంతం - కర్మసిద్దాంతము 651 


మధ్యమవర్గవారు గతజన్మలోని క్రియాయోగసాధన సంస్కారములున్నవానికి 
ఈ జన్మలో క్రియాయోగ అవసరం ఉండదు అట్టివారు ఉత్తమయోగులు 
భగవద్గీత (6-4)లో వీరిని యోగారూఢులు అన్నారు 


(మధ్యమ వగ్గమునకు చెందినవారికే క్రియాయోగముల్సు చెప్పారు 
తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణీధానం అను మూడూ క్రియాయోగములు 
యోగలక్ష్యముతో చేయు క్రియలను క్రియాయోగం అన్నారు ఇవే 
కర్మయోగమునకు కూడ సాధనములు క్రియాయోగం అనగా కర్మాచరణము, 
యోగసాధనము అని కూడ అన్నారు) “ఇంద్రియములు గుజ్జములు, మనస్సు 
కళ్లిము, బుద్ధి సారధి, ఆత్మరధికుడు, శరీరము రధము,” గుజ్జములు మిక్కిలి 
బలిష్టములై కళ్లెమునకు (పగ్గములకు) లాంగనపుడు సారధికి వాటిని 
లొంగదీసుకొను మార్గము తెలియని యెడల రధము అనగా శరీరమునకు 
అధోగతి పట్టును నిష్కామకర్మనే కర్మయోగము అన్నారు ఈశ్వర ప్రణిదానము 
(ఈశ్వరార్పణతో పనులు చేయుట) కూడ కర్మయోగభాగమే యగును 


(క్రియాయోగము మూడు విధములు అన్నారు గదా! అందు 1) 
తపస్సు అనగా కేవలం ఇంద్రియసుఖము కొరకు మాత్రమే చేయు పనులను 
నిరోధించుట ఎవరి ధర్మమును వారు నిర్వర్త్షించుట నిష్కామముతో చేయు 
తపస్సు చిత్తశుద్దిని కలుగజేయును తపస్సు అనునది శారీరక క్రియాయోగము 
2) స్వాధ్యాయం వాక్కుకు సంబంధించిన క్రియాయోగం  వేదపరనం, 
ఓంకారజపము, గాయత్రిజపము మొదలైనవి స్వాధ్యాయం అనబడును 
జీవితమును అధ్యయనం చేయటం అనగా జీవితమును తెలుసుకొనుట కూడ 
స్వాధ్యాయమెయగును అన్నారు 3) ఈశ్వర ప్రణిధానం మానసికం ఈశ్వరార్చణ 
బుద్ధితో కర్మములను నిర్వర్తించటమే ఈ ప్రణిధానము క్రియాయోగము 
సమాధిసిద్ధిని కలుగజేస్తుంది కర్మములను ఈశ్వరార్చణము చేయుట యనగా 
కార్యము సఫలమైనను లేక విఘ్నమైనను రెండింటిని ఈశ్వరునికే అర్చించి 


652 అనుష్టాన వేదాంతము 


నిశ్చలుడై యుండుటయే ఈశ్వర ప్రణిధానము లేక నిష్కామకర్మయోగము 
క్రయాయోగము ద్వారా మనోనిగ్రవాము పొంది దుఃఖములను 
నివారించవచ్చును 


యోగసూత్రము (2-1214)లలో కర్మసంస్కారములే దుఃఖమునకు 
కారణములు అన్నారు ఒక అనుభవ ప్రభావం మనస్సుపై స్థిరంగా ఉంటుంది 
దానినే సంస్కారం అన్నారు సంస్కారములే కర్మాశయములు (కర్మఫలమును 
విపాకం అన్నారు కర్మఫలం వలన కలుగు అనుభవము వలన మరల 
సంస్కారం ఎర్పడుతుంది ఈ సంస్కారములను వాసనలు అని కూడ 
అంటారు కాని వాసనలకు విపాకం (ఫలము) ఉండదు ఒక సంస్కారమునకు 
ఫలం లభించాలంటే దానికి అనుకూలమైన వాసన ఉండాలి అనగా కర్మను 
కలిగించు కోరిక కలగాలి అజ్ఞానము మొదలైనవాటిని క్లేశములు అన్నారు ఈ 
క్లేశములు లేకుండ చేసిన కర్మకు కర్మాశయములు ఏర్పడవు అన్నారు అనగా 
రాగద్వేషరహితముగా నిష్కామకర్మ చేసినచో సంచిత (గత) కర్మఫలం కూడా 
నశించవచ్చును అన్నారు 


క్లేశములకు అనగా దుఃఖములకు మూలం కర్మ సంస్కారములు 
అవి ఉన్నంతవరకు కర్మాశయఫలం (సంస్కారముల ఫలం) వలన పునర్జన్మ 
కలుగుచునే యుండును కర్మ సంస్కారములున్నంత వరకు (అజ్ఞానము 
మొదలైన క్లేశములు) క్లేశము కలిగించు కర్మలు చేస్తూనే ఉంటాము వాటి 
ద్వారా మరల కర్మసంస్కారాలు ఏర్పడటం వాటి వలన సుఖదుఃఖాలు 
అనుభవించటం జరుగుతూనే ఉంటుంది పునర్జన్మ ఆయుర్గాయం, 
సుఖదుఃఖరూపములైన అనుభవాలు కలుగుతూనే ఉంటాయి వీటికి 
కారణం ఈశ్వరుడని కొందరు, అజ్జేయం (తెలియనిది) అని మరికొందరు, 
ఇంకకొందరు అసలు కర్మయే వీటి అన్నిటికి కారణము అన్నారు ఈశ్వరుడు 
కారణం అనటం మూఢవిశ్వాసం అవుతుంది మానవులకు కారణం తెలియదు 


వేదాంతం - కర్మసిద్దాంతము 653 


అనుటకు ప్రమాణము లేదు కర్మయే అన్నిటికి కారణం అనుటకు 
ఆధారములున్నవి పుణ్యపాపకర్మల పరిణామంగా ఫలితములుండును ఈ 
కర్మపరిణామ రూపమే పునర్జన్మ ఆయుర్దాయం సుఖదుఃఖములతో కూడిన 
అనుభవము పుణ్య కర్మఫలంగా ఉన్నతమైన పునర్జన్మ పాపకర్మ ఫలంగా 
నీచమైన పునర్జన్మ కలుగును అన్నారు పూర్వజన్మముల గురించి మనకు 
తెలియదు కాని ఈ జన్మలోని కొన్ని స్వభావములను బట్టి పూర్వజన్మ 
వివరములను కొన్ని ఊహించవచ్చును “ఈ జన్మయందు పరిపక్వము 
పొందు సంకల్పము యొక్క రూపముననుసరించి ఫలస్యరూపముండును 
సంస్కారములకు ఆధారం చిత్తం విషయముల వలన ఈ సంస్కారములు 
బయల్పడును ” విషయములనగా లౌకిక లేక ఇంద్రియ వాంఛలు 


సాంఖ్యములో కర్మకు ప్రముఖస్థానం ఉన్నది కర్మఫలములు 
కర్మమును అనుసరించియే యుండును గాని ఈశ్వరుని ప్రమేయముండదు 
ప్రకృతి, పురుష సంబంధమునకు కర్మయే కారణము అని సాంఖ్యము 
చెప్పును సాంఖ్యములో ప్రకృతి, పురుషులు రెండు వేరు వర్గములు 
(categories) ప్రకృతి, పురుషబంధం విడిపోయినపుడు ముక్తి కలుగును 
యోగసిద్ధాంతం కూడ ప్రధానంగా మూలకర్మ సిద్దాంతము ననుసరించియే 
కర్మను, కర్మఫలమును వివరించింది వాచిక, శారీరక కర్మలను బాహ్మకర్మలని, 
మనసు చేయు కర్మలను అంతర (Internal) లేక మానసిక కర్మలు అన్నది 
కర్మలు ఫలరూపము పాందుటను కర్మవిపాకము లేక కర్మ పరిపక్వము 
అన్నారు పూర్తిగా కర్మ పరిపక్వము చెందినది అనగా కర్మఫలం అనుభవస్టితికి 
వచ్చుటయని కూడ అర్థం చెప్తారు కొన్ని కర్మలు పరిపక్వము చెంది 
అనుభవంలోనికి వచ్చును వీటిని నిత్యవిపాకములు అన్నారు కొన్ని కర్మలు 
పరిపక్వత భవిష్యత్తులో ఎప్పుడు కలుగునో చెప్పుట అసాధ్యము అందువలన 
ఈ కర్మల ఫలములు తప్పక అనుభవములోనికి వచ్చును అని చెప్పుట 
కుదరదు వీటిని అనిత్య విపాకములు అన్నారు నిత్య విపాకములో కూడ 


654 అనుష్టాన వేదాంతము 


కొన్ని కర్మలు వర్తమాన జన్మలోనే అనుభవములోనికి వచ్చును మరికొన్ని 
భవిష్యత్తులో ఎపుడో ఒకప్పుడు తప్పక అనుభవములోనికి వచ్చును అని 
యోగసూత్ర భాష్యము 


(యోగసూత్రములు 2-13) కర్మాశయములు అనగా పరిపక్వం 
(విపాకం) పొందిన కర్మఫలములు జాతి (పునర్జన్మ) ఆయువు (ఆయుర్దాయము) 
భోగము (సుఖదుఃఖములు) కలిగించును కర్మాశయములైన కర్మలు ఒకే 
రూపంలో సామూహికముగా అనుభవములోనికి వచ్చును అని చెప్పబడింది 
అనుభవములోనికి రాని కర్మలు అనగా పరిపక్వము (విపాకము) కాని కర్మలు 
వాసన రూపములో స్వాప్నిక స్మృతులుగా ($UbCOnscious Impressions) 
మిగిలియుండును వీటినే సంస్కారములు లేక కర్మశేషము అని కూడ 
అన్నారు వాసనలు సంచితకర్మ (పూర్వజన్మకర్మలు)లో భాగములు ఇవి 
అనుకూల సమయమందు పరిపక్వం చెంది అనుభవములోనికి వచ్చును 
కర్మాశయములకు వాసనలకు (సంస్కారములకు) కొంత భేదము చెప్పారు 
కర్మాశయములు పరిపక్వము (విపాకము) చెందినపుడు అవి అన్నియు ఒకే 
జీవితకాలంలో అనుభవములోనికి వచ్చును ఇక వాసనలకు ఆ పరిమితి 
లేదు వాయిదాల పద్ధతిలో అనేక జన్మలలో పరిపక్వం చెంది అనుభవములోనికి 
వచ్చును అందువలననే కర్మాశయములను ప్రాధమిక (౧౫౧౫౧౧ కర్మలు 
అని, వాసనలను (సంస్కారములను) అప్రాధాన కర్మలు (59800౧0600 అన్నారు 
ప్రాధమిక కర్మలు ప్రధానమైనవి అవి తప్పక ఒక జీవితకాలంలో విపాకము 
చెందును అప్రధాన కర్మలు అనుబంధములు అవి కూడ విపాకము 
చెందును కాని ఒకే జీవితకాలంలో విపాకం చెందవు 


యో॥సూ॥ బన్టకారణ శైధిల్యాత్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః” 
(3-38) 


చిత్తము బంధింపబడుటకు కారణము కర్మ ఆ కర్మశిధిలమైనపుడు 


వేదాంతం - కర్మః ద్ధాంతము 655 


చిత్తమునకు సమ్యక్‌ జ్ఞానము కలుగును సమ్యక్‌ జ్ఞానము అనగా సత్యజ్ఞానము 
సతీ లేక సత్యము అనగా ఆత్మ అనగా ఆత్మజ్ఞానము కలుగును “ఈ శరీరం 
నేను.కాదుు నేను ఆత్మను అను జ్ఞానం కలుగుతుంది ఇది చిత్తము యొక్క 
గతిని మార్చును ఈ శరీరమే నేను అను భావం ఉన్నంత కాలం చిత్తము 
భౌతిక విషయములను అనుసరిస్తూ ఉంటుంది “ఈ శరీరము నేను కాదు' 
లేక “నేను ఈ శరీరమును కాదు అను భావం ఏర్పడినపుడు చిత్తమునకు 
కర్మబంధము నశించును యోగతత్త్వములో సూక్ష్మశరీరమునకు స్టానం లేదు 
చిత్తమే ఆత్మను అనుసరించి యుండును కర్మఫలమును అనుభవింప 
జేయుటకు చిత్తమునకు ఏదో ఒక శరీర అవసరమున్నది అందువలన 
చిత్తమునకు శరీరముతో బంధము ఏర్పడుచున్నది యోగసాధన ద్వారా, 
సమాధి ద్వారా కర్మసంస్కారములను ౩ధిలం చేయవచ్చునని, అపుడు “నేను 
ఈ శరీరమును కాను ' అను భావము స్థిరపడుతుంది ఆ భావము వలన 
చిత్తము స్వచ్చత పొంది మహిమలను కూడ పొందును జన్మ పునర్ణన్మలలో 
చిత్తము ఎ మార్గము ద్వారా శరీరంలోనికి రావటం, పోవటం చేస్తూ ఉంటుందో 
ఆ మార్గముల ద్వారా జరుగు చిత్తగతిని యోగి పూర్తిగా తెలుసుకోగలుగుతాడు 
చిత్తము యొక్క సంచారమార్గము తెలియుట వలన యోగి తన చిత్తమును 
ఇతరుల శరీరములో ప్రవేశపెట్టగలడు యోగసిద్దాంతము ననుసరించి 
ఆత్మయెగాక చిత్తము గూడ ఒక శరీరము నుండి మరియొక శరీరములో 
ప్రవేశింపగలదు అనగా చిత్తము కూడ సర్వగతమైయున్నది కర్మము 
నశించినపుడు చిత్తమునకు శరీరబంధము నశించును యోగి స్వయముగా 
తానొక శరీరమందు ఉన్నను, మరొక మృతశరీరమందు ప్రవేశించి దానిని 
కదలునట్లు చేయగలడు అటులే జీవించియున్న మరొక శరీరమునందు 
ప్రవేశించి ఆ శరీరము యొక్క మనస్సును, ఇంద్రియములను నిరోధించి 
తాత్కాలికముగా ఆ శరీరముతో చరించగలడు, ప్రవర్తించగలడు ఇక్కడ 
విశేషమేమిటంటే యోగి చిత్తముతో పాటు అతని ఇంద్రియశక్తులు కూడ 


656 అనుష్టాన వేదాంతము 


చరించును అనగా చిత్తముననుసరించియే ఇంద్రియములుండును ఇదియే 
పరకాయ ప్రవేశము దీనికి యోగము చెప్పిన వివరణ ఒకటి యున్నది 
యోగములో చెప్పబడిన 'మహత్తు' విశ్వమునకు మనస్సు ఆ మనస్సు 
యొక్క అంశమే మానవుని మనస్సు విశ్వము యొక్క మనస్సు అనగా 
మహత్తు సర్వవ్యాపి కాని మానవుని మనస్సు అతని నాడీమండలమునకు 
పరిమితమై యున్నది అతని నాడీప్రవాహమందు మాత్రమే అతని మనస్సు 
చరించగలదు కర్మబంధము తొలగినంతనే చిత్తమునకు (మనస్సునకు) 
స్వేచ్చ కలిగి నాడీమండలమును దాటి చరించగలదు అని యోగము 
చెప్పుచున్నది “పరకాయ ప్రవేశము' అనగా ఇతరుల శరీరమందు ప్రవేశించుటకు 
ఈ స్వేచ్చయే ఆధారము 


(యోగసూత్రము 4-7, 8, 9, 10) సాధారణ మానవులు చేయు 
కర్మలు మూడు విధములు అన్నారు 1) శుక్షకర్మలు 2) కృష్ణకర్మలు 3) 
శుక్లకృష్ణకర్మలు శుక్లకర్మలు తెల్లనివి స్వచ్చమైనవి వీటిని పుణ్యకర్మలు 
అనవచ్చు కృష్ణకర్మలు నల్లనివి మలినమైనవి వీటిని పాపకర్మలు అనవచ్చు 
శుక్షకర్మఫలం సుఖము కృష్ణకర్మఫలం దుఃఖము ఇక శుక్లకృష్ణకర్మలు 
ఇందు పుణ్యపాపకర్మలు రెండు కలిసియె ఉంటాయి సాధారణ మానవులు 
చేయు కర్మలన్నీ ఈ కోవకు చెందినవే సామాన్య మానవులు తరతమ 
భేదములతో శుక్లకృష్ణకర్మలు చేస్తుంటారు సిద్భలైన యోగులు చేయు 
కర్మలను అశుక్లములు, అకృష్ణములు అన్నారు అనగా పుణ్యకర్మలూ కాదు, 
పాపకర్మలూ కారు వీటికి ఏ విధమైన ఫలమూ ఉండదు ఈ కర్మలకు 
సంస్కారములుండవు ఎందుకనగా వారి చిత్తములు కర్మబంధ శూన్యములు 


ఇక సామాన్య మానవులకు ఆ మూడు విధములైన కర్మముల 
ఫలమును గూర్చి (4-8) సూత్రములో చెప్పారు ఈ మూడు రకముల కర్మలు 
చేయటం వలన వాటి వలన కలుగు ఫలితము అనుభవించుటకు తగిన 


వేదాంతం - కర్మసిద్దాంతము 657 


వాసనలు (సంస్కారములు) ఉత్పత్తి యగును అన్నారు చిత్తశుద్ధి పొందలేని 
వారి కర్మలు సంస్కారములుగా అంతఃకరణలో చేరి నిల్వయుండును ఆ 
కర్మలలో స కర్మలు ఫలితమునివ్వనున్నవో, ఆ ఫలములకు తగిన వాసనలు 
ఆ సమయంలో ఎర్పడును అని చెప్పబడింది ఫలదశకు రాని కర్మలకు 
వాసనలు ఏర్పడవు 


మానవజన్మ పొందినపుడు ఆ జన్మకు వలసిన మానవవాసనలే 
ఉత్పన్నమగును ఒకవేళ పశువాసనలు ఉన్నప్పటికి అవి వ్యక్తం కావు ఆ 
జన్మలో అతడు చేయు కర్మ కర్మాశయమగును ఆ మానవుడు మరుజన్మలో 
పశువుగా పుట్టటం జరిగినప్పటికి మానుష వాసనలు పోవు అన్నారు దీని 
అంతరార్ధం ఎమైయుండును? అరవిందులు రాధాకృష్ణ, స్వామి అభేదానంద 
మొదలైనవారు చెప్పినట్లు ప్రకృతి పరిణామములో జీవుడు మానవస్థాయికి 
ఎదిగి మానవజన్మ పొందిన తరువాత వికసించిన మనస్సుతో కూడిన అతని 
సూక్ష్మశరీరము లేక చిత్తములోని ఆత్మ తిరిగి పశుశరీరములో ప్రవేశించలేదు 
కర్మవాసనల ద్వారా పశుప్రవృత్తి ఎర్పడినను మానవ శరీరంతోనే పశు ప్రవృత్తికి 
తగిన కర్మాశయములతో వాసనలతో జన్మించును ఎందుకనగా కర్మాశయం 
వలన కలుగు జన్మ అనగా అటువంటి సంస్కారములు (వాసనలు) కలిగిన 
జన్మ అని భావమగును గాని, పరిణామంలో అవరోహణ చెంది పశుజన్మ 
పొందును అనుట సమంజసము కాదు పరిణామము ఆరోహణ(క్రమంలోనే 
ఉండునుగాని అవరోహణలో ఉండదు గదా! లేనిచో పరిణామప్రవాహం 
ముందుకు సాగదు 


కర్మ సంస్కారములు అను వాసనలు అనేక జన్మలవి స్వాప్నిక 
(subconscious) స్థాయిలో నిల్వయుండును అన్నారు మరి ఆ 
సంస్కారములలో దేశ, కాల, జన్మాంతరముల వ్యవధి ఉంటుంది గదా! మరి 
వాటికి ప్రస్తుత జన్మతో పొంతన ఎట్లు కుదురును? ఎట్టి వాసనలకు 


658 అనుష్టాన వేదాంతము 


పరిస్థితులు అనుకూలమై యుండునో అట్టి వాసనలు మాత్రమే వెలువడి 
అనుభవములోనికి వచ్చును అన్నారు గదా! మిగిలిన వాసనలు సంచితములుగా 
నిల్య్వయుండును అని కూడ అన్నారు కదా! దీనివలన పరిస్థితుల మూలమున 
వాసనలను నిరోధింపగలమనియే అర్థము వచ్చుచున్నది గదా! పరిస్థితులకు 
అనుకూలమైన కర్మము మాత్రమే వెలువడును అనే గదా భావము దీనివలన 
జాతి (పునర్జన్మ) కాలము మొదలైన పరిస్థితులను బట్టి కర్మఫలమును కూడ 
నిరోధింపగలమనియే గదా భావము నిల్వయున్న సంస్కారములలో దేశకాల 
జన్మాంతరముల వ్యవధి యుండును వాటికి ప్రస్తుత జన్మతోకలుగు పొంతన 
గురించి యోగసూత్రములు 4-9, 10 లో చెప్పారు స్మృతి (బుద్ధి) (జ్ఞాపకము) 
(1౧08951009) మరియు సంస్కారములు ఎకరూపమునే పొందియుండును 
అన్నారు “కర్మానుభవములు సూక్ష్మస్థితిని పొంది సంస్కారములు అగును 

తిరిగి సంస్కారములు స్మృతి రూపము పొందును ఈ జన్మలో మనము చేయు 
పనులతో ఆ పూర్వానుభవములు మనకు తెలియకుండ సమాన స్థితికి వచ్చి 
సృతియందు చేరును ప్రతి శరీరమందును సరిగా అట్టి శరీరమునందు 
అంతకు ముందు పొందియుండిన సంస్కారసముదాయము మాత్రమే 
కర్మమునకు హేతువగును ' అన్నారు మరొక జాతికి (జంతుజాతికి) చెందిన 
అనుభవములు అందు ఉండినను అవి నిరోధింపబడును ప్రతి జన్మ ఆ జాతి 
పరంపరకు మాత్రమే చెందియున్నట్లు శరీరము ఉండునని భావము గదా! 
మన అనుభవమంతయు సుఖము పొందవలెనను వాంఛతో కూడియుండును 

క్రొత్త అనుభవములు పాత అనుభవములకు అనుసంధానములు అందుచే 
అనుభవములకు, వాసనలకు (సంస్కారములకు) ఆది యనునది లేదు 

వాసనలను బట్టి జన్మ కలుగుతోందని, కర్మలనుబట్టి వాసనలు కలుగును 
అన్నారు మరి అన్నిటికంటే మొదటి జన్మకు కారణమైన వాసనలు ఎక్కడ 
నుండి వచ్చినవి? జీవనేచ్చ అనగా జీవించి ఉండాలనే కోరిక శిశువు పుట్టినప్పటి 
నుండి ఉంటుంది అలాగే జీవనేచ్చ సృష్టి ఎప్పటి నుండి ఉన్నదో అప్పటి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 659 


నుండి యున్నది అది ఎప్పటి నుండి? అది మనకు తెలియదు ఈ జన్మ 
పరంపరతో పాటు అనాదిగా ఆ ఇచ్చ, దానితో వాసనలు వస్తూనే ఉన్నాయి 
అవి నిత్యమైనవి అని మాత్రమే యోగసూత్రములు చెప్పుచున్నవి 


కర్మాశయములను, వాసనలను తపస్సు ద్వారా నిరోధించవచ్చు, 
యోగసాధన ద్వారా నిరోధించవచ్చు అన్నారు ఇది జైన సిద్దాంతములో చెప్పిన 
నిర్ణరా అను కరిన నిష్టలతో కూడిన కర్మనిరోధక ప్రక్రియతో పోలియున్నట్లు 
కనబడును సాంఖ్యములోను, యోగములోను, జైనములో కూడ కర్మ భౌతిక 
స్వభావము లేక పదార్ధ స్వభావముననుసరించియే వాటిని నిరోధించు ప్రక్రియ 
యుండునట్లు కనబడుచున్నది సాంఖ్య, యోగములలో కర్మలు ప్రకృతి 
ఉత్పాదన అందుచే అవి కూడ ప్రకృతి వలె జడములు (చైతన్యము లేనివి) 
అవి ఆత్మ (జీవాత్మ)లోనికి ప్రవేశించవు ఇది జైనమునకు భిన్నము జైనములో 
భగవంతుని ప్రస్తావన లేదు అందువలన కర్మనిరోధకమునకు మంత్రములకు, 
ధ్యానముల ప్రాధాన్యము లేదు జైనములో కరిన నిష్టా జీవితమునకే 
ప్రాధాన్యత ఎక్కువ కాని యోగములో ఎకాగ్రతకు, ధ్యానమునకు అత్యంత 
ప్రాధాన్యమున్నది 


కర్మకు, కర్మఫలితములకు గోచరమగు అనగా దృష్టికి కనబడు 
సంబంధమును నిరూపించుట సాధ్యము కాదు అని ఒక వాదమున్నది 
మనకు అనుభవములోనికి వచ్చునది కర్మఫలితములు మాత్రమే అవి 
కర్మాశయములై ఈ జన్మలోవి అయినను కర్మలు మనకు బాహ్యస్కృతి 
(జాగృతావస్థ)లో ఉండవు ఇక వాసనల రూపమైన గతకర్మలు మనకు ఎట్లు 
జ్ఞాపకముండును అందువలన కర్మఫలానుభవమును బట్టి ఆ ఫలమును 
ఇవ్వగలిగిన కర్మను గతంలో ఎప్పుడో మనము చేసి ఉంటాము అని 
భావించవచ్చును అనుభవములను దృష్టినందుంచుకుని ఎ కర్మలకు ఎ 
ఫలములు వచ్చునో పురాణములలో చెప్పబడినది అంతయు అనుభవం లేక 


660 అనుష్టాన వేదాంతము 


యోగదృష్టి ద్వారా చెప్పిన ఊహాచిత్రములేయని చెప్పక తప్పదు ఎందుకనగా 
ఎ కర్మకు ఏ ఫలముండునో భౌతికముగా ఆధారములతో చెప్పుట సాధ్యము 
కాదు కాని కొన్ని సమయములందు అనుభవములోనికి వచ్చిన కర్మఫలము 
అతిసమీపకాలములోని మన గతకర్మను జ్ఞప్తికి తెచ్చి, ప్రస్తుత అనుభవము 
దాని ఫలితమే అని మనకు తెలియునట్లు చేయును ఇది వాస్తవము కాని 
సాధారణము కాదు (౧౦[౦౦0౧౧౧౫౦౧) అందువలన కర్మలు మన బాహ్యస్మృతిలో 
ఉన్నను లేకున్నను వాటి ఫలితములను అనుభవింపక తప్పదు ఫలమునకు 
కారణమైన కర్మను జ్ఞప్తికి తెచ్చుకొనుట లేక ఊహించుట మన వంతు 


కర్మ నిరోధము జరుగునంతవరకు కర్మఫలము అనుభవింపక 
తప్పదు అని సాంఖ్యము చెప్పినది కర్మలకు కర్తయైన వ్యక్తి బాధ్యతే కాని 
మరెవరిదీ కాదు అని కూడా అన్నది యోగమును సఈశ్వర సాంఖ్యము 
అన్నారు అనగా సాంఖ్యము నాస్తికము కాకపోయినను భగవంతుని అస్తిత్వము 
అందు వ్యక్తం చేయబడలేదు సాంఖ్యములో చెప్పబడిన ఇరువది అయిదు 
తత్త్వ్వములకు మరొకటి చేర్చి ఆ తత్వమును యోగములో భగవంతుడు 
అన్నారు కాని ఈ భగవతత్త్యమునకు యోగసిద్ధాంతముతో నిర్ధిష్ట సంబంధము 
స్పష్టము చేయబడలేదు ఈశ్వర ప్రణిధానమును యోగనియమములలో 
చేర్చారేకాని ఈశ్వర అస్తిత్వమును స్పష్టము చేయలేదు సాంఖ్యములో కాని, 
యోగములో కాని జీవుని కర్మలకు ఈశ్వరుని కర్తగా చేయలేదు కర్మలకు కర్త 
వ్యక్తిలోని అహంకారమే కాని ఈశ్వరుడు కాదు అన్నారు యోగములో 
“పురుష విశేష ఈశ్వరః” (1-24) అన్నారు జీవాత్మలుగా భౌతిక శరీరములను 
పాందు అనేక పురుషుల కంటే ఈశ్వరుడు విశేషమైన పురుషుడు అన్నారు 
అంతే ఈ విశేషపురుషునికి కర్మాశయములు, వాసనలు అంటవు అన్నారు 
జీవాత్మలైన పురుషులు ప్రకృతి బంధము నుండి విడివడినపుడే కర్మబంధము 
నుండి ముక్తి అన్నారు కాబట్టి జీవాత్మల కంటే భిన్నమైన, ప్రత్యేకమైన ఆత్మయే 
ఈశ్వరుడు లేక పరమాత్మ అని భావించవలయును అందుచే కర్మలకు కర్త 


వేదాంతం - కర్మసిద్దాంతము 661 


కాకపోయినను, కర్మఫలము ఆయా జీవులకు చేరునట్లు ఈశ్వరుడు ఒక అల్లిక 
ప్రక్రియ (netwంr్వ) నడిపించుచు దానికి కేంద్రముగా నుండను అని 
భావించవలసియుండును 
3 పూర్వమీమాంస 

షడ్డర్శనములలో ఒకటియైన పూర్వమీమాంస కర్త వ్యాసుని శిష్యుడుగా 
ప్రతీతి పొందిన జైమిని మహర్షి జైమిని అను పేరు తప్ప అతనిని గురించి ఇంకే 
వివరములు తెలియవు అదేకాక జైమిని అను పేరుతో అనేక తత్త్వ, వైదిక 
రచనలు సంబంధము కలిగియున్నట్లు కనబడును జైమిని మహర్షి ఒకరా లేక 
అంతకంటే ఎక్కువమంది ఉన్నారా అను సందేహమునకు తృప్తికరమైన 
సమాధానము ఎన్నటికీ రాదు మీమాంస సూత్రకర్త అయిన జైమిని, జైమిని 
పేరనే ఉన్న బ్రాహ్మణము, వేదసంహిత, కొన్ని శ్రౌత సూత్రముల, గృహ్య 
సూత్రముల కర్తగా చెప్పబడుచున్న జైమిని, జైమిని సూత్రములు” అను 
పేరుననున్న జ్యోతిష గ్రంధ రచయిత, ఇంకా మహాభారతములోను, 
పురాణములలోను కనబడు జైమిని ఒకరు కాదు అని పెక్కుమంది తత్వజ్ఞుల 
అభిప్రాయము వారి కాలనిర్ణయమును గూర్చి, వారి గుర్తింపును గూర్చి ఇచట 
చర్చించుటకు సాధ్యపడదు ప్రస్తుత సందర్భమునకు మీమాంస సూత్రకర్త 
జైమిని మహర్షియే సంబంధించిన వ్యక్తి మీమాంస సూత్రములకు 
సంబంధించినంత వరకు కూడ “మీమాంసికు ప్రారంభ రూపం ఇచ్చినది 
జైమిని అను పేరు గల మరొక వ్యక్తి అని అంటున్నారు అతడు ఈ జైమినికి 
చాల పూర్వీకుడు అయి ఉంటాడని, మీమాంసకు నిర్దిష్టమైన సూత్రరూపము 
ఇచ్చినది ఈ జైమిని మహర్షియే అని మాత్రము నిస్సందేహముగా చెప్పవచ్చును 
అంటున్నారు వేదములలో పూర్వభాగములైన బ్రాహ్మణములకు ప్రాధాన్య 
మిచ్చిన మీమాంసను పూర్వమీమాంస అనియు, వేదములలో తరువాతి 
భాగములైన ఉపనిషత్తులకు ప్రాధాన్యమిచ్చిన మీమాంసను ఉత్తరమీమాంస 
అన్నారు కాలక్రమమున పూర్వమీమాంస మీమాంస సిద్ధాంతముగాను 


662 అనుష్టాన వేదాంతము 


ఉత్తరమీమాంస వేదాంతముగాను స్థిరపడినవి పూర్వమీమాంస రూపమే 
మీమాంస సూత్రములు ఉత్తరమీమాంస రూపమే బ్రహ్మసూత్రములు 


(మీమాంస అనగా చర్చించుట, సంశయించుట,) (సిద్దాంతమనగా 
ప్రతిపాదన ఒక ప్రతిపాదన గురించి హేతువు (కారణం) ఆధారంగా వాదనతో 
ఆలోచనతో సంశయములను దాటి దాని అర్థము తెలిసికొనుటయే మీమాంస 
అనవచ్చును కర్మకాండను, జ్ఞానకాండను చర్చించి ప్రతిపాదనలను 
వివరించునదే మీమాంసశాస్త్రము బ్రాహ్మణములతో సంబంధము గల 
పూర్వమీమాంస కర్మకాండను ప్రతిపాదించు శాస్త్రము ఉపనిషత్తులతో 
సంబంధము గల ఉత్తరమీమాంస జ్ఞానకాండను ప్రతిపాదించు శాస్త్రము 
వేదవాక్య అర్థమునకై సంశయ విషయములను విశదపరచవలసి వచ్చినది 
మీమాంస అనగా వేదభాష్యము కాదు సక్రమ యజ్ఞ ఆచరణకై వేదవాక్య 
అర్థములందు ఏర్పడిన సందేహములను సమస్యలను సందర్భముననుసరించి 
వివరించి నిశ్చితమైన అర్థములను చెప్పుటకు జరిగి వాదన (తర్కము) ఆలోచనలే 
మీమాంస మీమాంస ఒక ప్రతిపాదనకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో 
జరిగిన తర్కము, ఆలోచన కాదు ఆ ప్రతిపాదనకు సరియగు అర్థమును 
స్థిరపరచుటయే మీమాంస హ్రీందూమతమందు పూర్వమీమాంసకు చాల 
ప్రాధాన్యము ఎర్చడినద్రి నిత్యజీవితములోని నియమములను తెలుపు 
ధర్మగ్రంధములకు అర్థము మీమాంస సూత్రముల ఆధారంగా చెప్పబడింది 
ఈ ధర్మగ్రంధములే సృృతులైనవి ఈ స్మృతులు (606169) ఆధారంగానే 
హిందూన్యాయస్కృతులు (111౧64 Code Bills) చట్టములు చేయబడినవి 
అనగా మీమాంస సహాయముతో మత గ్రంధములకు (ధర్మశాస్త్రము, స్మృతులు) 
అర్థము గ్రహించి వాటికి న్యాయస్థానములలో ఉపయోగించుటకు చట్టపరంగా 
నిశ్చిత అర్థముతో రూపం కల్పించబడింది 


షడ్డర్గనములలో మరొకటి న్యాయదర్శనము అందుకూడ 


వేదాంతం - కర్మసిద్దాంతము 663 


తర్కమునకు అత్యంత (ప్రాధాన్యము కలదు (కొని న్యాయతర్కము ఒక 
వాక్యమునకు అర్థము విశదపరచు ప్రయత్నము కాదు ఒక ప్రతిపాదన లేక 
సిద్దాంతమునకు సహేతుకంగా (కారణములతో) అనుకూలంగానో వ్యతిరేకం 
గానో వాదించుటయే న్యాయతర్కము ఒక సిద్ధాంతమును స్టాసించుటకే 
న్యాయతర్కము ప్రారంభము నుండి ఒక ప్రణాళిక ప్రకారం సాగును) 
ఉదాహరణకు ఒక పర్వతము మండుచున్నది అనునది((ఒక (ప్రతిపాదన 
దానిని స్థిరపరచటమే న్యాయతర్క ఆశయము న్యాయతర్కవాక్యమునకు 
నాలుగు భాగములున్నవి 1 ప్రతిజ్ఞ - అనగా స్థాపించవలసిన ప్రతిపాదన లేక 
సిద్ధాంతము 2 హేతువు - ఆ సిద్ధాంతం స్థాపించవలసి వచ్చుటకు 
కారణమేమి? పర్వతముపై పాగవచ్చుచున్నది కనుక ౩ ఉదాహరణము - 
పాగ యున్న చోట నిప్పు ఉండును దీనికి ఉదాహరణగా వంట పొయ్యి 4 
ప్రయోగము - ఆ విధముగనే పర్వతముపై నిప్పు ఉన్నదని చెప్పుట 5 
నిర్ణయము లేక ప్రకటన్స) కావున పర్వతము మండుచున్నదని సాధించుట లేక 
ప్రకటించుట న్యాయతర్కమందు స్టాపించవలసిన ప్రతిపాదన ముందే 
ప్రకటించబడును దానిని స్థాపించుటయే న్యాయతర్క కార్యము ఆ 
స్థాపించుట అను సమస్యకు అనుకూలమైన మార్గము కొరకై అన్వేషణ 
జరుగును ఇచట ప్రతిపాదన తెలుసుకొనుట అను సమస్య రాదు ఎందుకనగా 
ప్రతిపాదన అర్ధము తెలియనిచో దానిని సమర్ధించుట ఉత్పన్నము కాదు 
ఇందు రెండు అంశములున్నవి 1 విషయము లేక ప్రతిపాదన 2 ఇక అందు 
స్థిరపరచవలసినది ఎమిటి? పర్వతము మండుచున్నది అను ప్రతిపాదనలో 
విషయము పర్వతము సాధించవలసినది అది మండుట న్యాయతర్కమందు 
ఒక ప్రతిపాదనను స్థాపించుటకు దానికి వ్యతిరేకమైన ప్రతిపాదన చేసి అది 
సాధ్యము కాదని స్థిరపరచుట ద్వారా అసలు ప్రతిపాదనను స్థాపించుట 
జరుగును ఆత్మ నిత్యము (506! 13 eternal) అనునది ప్రతిపాదన దానిని 
స్థాపించుటకు వ్యతిరేక ప్రతిపాదన చెప్పుదురు అనగా ఆత్మ నిత్యము కాదు 


664 అనుష్టాన వేదాంతము 


అపుడు తర్కము (వాదము) మొదలగును ఆత్మ నిత్యము కానిచో అది 
గతకర్మఫలమును ఎట్లు అనుభవించును గత కర్మ లేనిచో పునర్జన్మ ఎట్లు 
కలుగును అనగా పునర్జన్మ ఉండదు, అటుపై మోక్షముండదు అందువలన 
అత్మఅనిత్యము కాదు అనగా ఆత్మనిత్యము అని స్థిరపడుచున్నది తర్కమునకు 
ప్రత్యక్ష (Direct source) ఆధారము ఉండదు పరోక్షమగు (1౧61600 
ఆధారముతోనే యదార్ధమును స్థాపించును ఒక ప్రతిపాదనకు వ్యతిరేకమైనది 
అసాధ్యము కాబట్టి ఆ ప్రతిపాదన సాధ్యము అని స్థిరపరచును ఇంకొక 
విధముగా చెపితే ఆత్మ అనిత్యము కాదు కాబట్టి అది నిత్యమే అయి 
యుండవలెనని సూచించును అనగా తర్కము ఒక ప్రమాణము (standard) 
కాదు కాని ప్రతిపాదనలను స్థాపించుటకు సూచనలిచ్చును (ఆ విధంగా 
న్యాయతర్కము ఒక ప్రతిపాదనను స్థాపించు ప్రయత్నమైతే మీమాంస తర్కము 
ఒక ప్రతిపాదన అర్థమును స్థాపించు ప్రయత్నము న్యాయతర్కమందు అర్థము 
తెలుసుకొను ప్రయత్నముండదు ఎందుకనగా అర్థము ముందే తెలిసి 
యుండవలెను న్యాయచట్టమును (legal 00665) రూపొందించుటకు 
మీమాంస తర్కము ఉపయోగపడితే, న్యాయస్థానములందు ఆ చట్టములను 
ఒక విషయమునకు అనుకూలముగాను, వ్యతిరేకముగాను వాద 
ప్రతివాదములతో స్థాపించుటకు న్యాయతర్కము ఉపయోగపడును) 
యజ్ఞకర్మలు విధ్యుక్త ధర్మముగా పూర్వమీమాంస నిర్ణయము 
విధ్యుక్తధర్మము అనగా వేదములో చెప్పబడిన కర్మకాండలు జ్ఞానము, 
కర్మకాండలు పరస్పర విరోధములు అని ఆదిశంకరులు అన్నారు అయినను 
సత్కర్మల వలననే సత్యమును తెలుసుకొనుటకు ఆసక్తి కలుగును అని కూడ 
శంకరులు అన్నారు ఇచట కర్మలు అనగా కర్మకాండలే కాదు మనము 
నిత్యము చేయు పనులు అని చెప్పవచ్చును వేదములో చెప్పబడిన 
కర్మకాండల ఆచరణ జ్ఞానమునకు “పూర్వరంగము” అన్నారు కాని కర్మకాండలే 
సర్వస్వము అనుట నిశ్చయముగ జ్ఞానమునకు విరుద్ధమే యగును మీమాంస 


వేదాంతం - కర్మసిద్ధాంతము 665 


చేసిన నిర్ణయములు అంతకు ముందే వేదములలోని బ్రాహ్మణములలో 
కనబడును కాని బ్రాహ్మణములలో నిర్ణయములకు పొంతన లేక అవి 
అసంపూర్ణముగా కనబడుటచే దానికి సహాయముగ సంప్రదాయమును 
అనుసరించి యజ్ఞకర్మలను నిర్వహించినట్లు తెలియుచున్నది ఈ 
సంప్రదాయములకు స్థిరమైన గ్రంధరూపము లేదు, ఉండదు ఎందుకనగా 
సంప్రదాయములు ఒక తరము నుండి మరొక తరమునకు వాక్కు రూపంగానే 
ప్రసారమవుతూ వచ్చినాయి అందుచే సంప్రదాయములకు ఆధారములు 
ఎక్కడా దొరకవు ఎ ఒక్క సంప్రదాయము ఆధికారికము (5140626) కాదు 
ప్రాంతములను బట్టి, కాలమును బట్టి ఈ సంప్రదాయములు భిన్నములైనవి 


ఆనాడు కూడ చాలాకాలము యజ్ఞకర్మలు బ్రాహ్మణములలోని 
వాక్యములకు ఆచారము జోడించి చేయుచుండెడివారని చెప్పబడింది విభిన్న 
వైదికశాఖలు ఏర్పడుట, బౌద్ధమత ప్రభావము ఎక్కువగుట వలనను వేదమత 
సత్యమును తిరిగి ప్రతిష్టించవలసి వచ్చినది అందువలననే యజ్ఞకర్మ 
నియమములను సూత్రీకరించి ఒక క్రమపద్ధతిలోనికి తెచ్చుటకు జైమిని 
మీమాంస సూత్రములు రచించెను మీమాంస ధ్యేయము కలం తమాల 
నిర్మించుట కాదు వేదములో చెప్పబడిన కర్మలను అచరించేటయే దాని 
లక్ష్యము తాత్విక లేక జ్ఞానచర్చలు మీమాంసకు ప్రధానములు కావు 
కర్మాచరణ ద్వారా కలుగు ఫలితమును అనుభవించుటకు ఒక శరీరము, 
అందు ఒక ఆత్మ ఉండవలెను గాన, ఒక నిత్యమగు ఆత్మయున్నదని 
మీమాంస అంగీకరించినది వేదప్రమాణమును తిరస్కరించిన బౌద్దమునకు, 
కర్మల కంటే జ్ఞానమే గొప్పదని చెప్పువారికి సమాధానముగా వేదప్రమాణమును, 
కర్మల ప్రాధాన్యమును స్థాపించుటకు జైమిని మీమాంస సూత్రములు రచించెను 


“బ్రాహ్మణము అను వేదభాగము యొక్క పేరు “బ్రహ్మన్‌' 
(పరబ్రహ్మము) నుండి వచ్చినట్లుగా కనబడినను, బ్రాహ్మణము అనగా బ్రాహ్మణ 


666 అనుష్టాన వేదాంతము 


సమూహము అని కూడా అర్థముండుట వలన బ్రాహ్మణములనగా పురోహితులైన 
బ్రాహ్మణులు యజ్ఞకర్మలను గురించి ఆధికారికముగా చెప్పిన ప్రవచనము 
లనియే అర్థము వచ్చును బ్రాహ్మణములకు ఒక క్రమపద్ధతిన జరిగిన 
సూత్రరూపమే మీమాంస ఇందు 30,000 సూత్రములు కలవు అందుగల 
60 పాదములు 12 అధ్యాయములుగా విభజింపబడినవి దీనిని ద్వాదశ లక్షణి 
అన్నారు దీనికి అనుబంధముగా ఇంకను 600 సూత్రములు 4 అధ్యాయములు 
గల అనుబంధ గ్రంధమొకటి యున్నది ఇది జైమిని రచన కాకపోవచ్చునను 
వాదన కొంతకాలము ప్రచారములోనున్నది తుదకు మొత్తము 16 
అధ్యాయములు గల షోడశలక్షణి అను మీమాంస సూత్రరచన జైమిని 
రచనయే అన్నారు 


మీమాంసకు ప్రధానమైన ఆధారము జైమిని మీమాంస సూత్రములే 
కాని అనంతర కాలమున మీమాంస సాహిత్యము అనంతముగా పెరిగింది 
మీమాంస సూత్రములకు శబరస్వామి వ్రాసిన భాష్యమె ప్రధానమైనది తరువాత 
వచ్చిన మీమాంస వ్యాఖ్యాతలందరికి శబరభాష్యమే ఆధారమైనది అనంతర 
కాలములో కుమారిలభట్లు, ప్రభాకరుడు అనువారు కొంతవరకు రెండు 
భిన్నమార్గములలో సూత్రములకు, భాష్యమునకు వ్యాఖ్యానం వ్రాశారు 
కాలక్రమమున వారి అనుయాయ మీమాంసకులు రెండు శాఖలుగా విడిపోయిరి 
ఇంకా ఎందరో వ్యాఖ్యలు వ్రాశారు కాని వాటి వివరణకు ఇచట సందర్భము 
కాదు 


మిమాంసకులు కొన్ని ప్రమాణములను అంగీకరించారు ప్రమాణము 
అనగా జ్ఞానమునకు (తెలుసుకొనుటకు) మూలము లేక ఆధారము ($04106) 
జైమిని చెప్పిన ప్రమాణములు మూడు 1 ప్రత్యక్షము, 2 అనుమానము, 3 
శబ్దము తరువాతవారైన ప్రభాకరుడు, కుమారిలుడు ఉపమానము, అర్జ్భాపత్తి, 
అనుపలబ్టిలను కూడ ప్రమాణములుగా చేర్చారు లోకవార్తలను (71గ౦6౪|) 


వేదాంతం - కర్మసిద్ధాంతము 667 


గుర్తించలేదు ఆ వార్తలు ఎచట నుండి వచ్చినవో, వాటి స్వభావము 
తెలియుట అసాధ్యము స్మృతులను కూడ ప్రామాణ్యములుగా గుర్తించలేదు 
ఎందుకనగా స్మృతులు పూర్వము ఉన్నవాటినే తిరిగి చెప్పును కాని క్రొత్తవి ఎమి 
ఉండవు అన్నారు అత్మ ఒక ద్రష్ట (చూచువాడు) ఆ ద్రష్టకు చేందినదే ఈ 
శరీరము శరీరములోని మనసు ఒక అణుద్రవ్యము ప్రతి జ్ఞానక్రియయందు 
అనగా ఒక విషయము తెలిసికొనుట అను కార్యమునందు మనస్సు ఆత్మతో 
సంపర్కమునకు ప్రయత్నించును మనస్సు సుఖము, దుఃఖము మొదలగు 
కార్యములను కలిగించును కాని రంగు, వాసన మొదలగు గుణములను 
కలిగించదు కాబట్టి ఆ గుణములను ఎరుగుటకు మనస్సు ఇతర 
ఇంద్రియముల సహాయము తీసికొనును ఆ విధముగ మనస్సు, ఇతర 
ఇంద్రియములకు బాహ్యవస్తువులతో సంపర్కము కలిగినపుడు ఆత్మకు 
బాహ్యప్రపంచ జ్ఞానము కలుగును మనస్సు ఆత్మ సంయోగమునకు 
పుణ్యపాపములు ఆధారము అన్నారు సుఖము, దుఃఖము, రాగము, 
ద్వేషము మొదలగు స్థితులను మనస్సు చూడగలదు అందువలననే మనస్సును 
కూడ ఇంద్రియముగా గుర్తించారు మనము మనస్సుతో సహా ఇంద్రియములపై 
ఆధారపడవలసిన అవసరము తొలగించపడినపుడు ఎన్నో వస్తువులను ఒకే 
సమయమున తెలుసుకొనుటకు వలసిన శక్తి మనకు ఉండెడిది అని అన్నారు 
ఆత్మమనసుతో కలిసినపుడు జ్ఞానము అను కార్యమునకు కారణమగుచున్నది 
ఆత్మమనసుల సంయోగము గతజన్మ కర్మఫలమును అనుసరించుయుండు 
'అదృష్టశక్తి వలన గాని, లేక ఆత్మచే నిశ్చయించబడు మానసిక కార్యముల 
వలన గాని ఎర్పడును అన్నారు అనుభవమునకు కర్త మరియు భోక్త 
(అనుభవించునది) కూడ ఆత్మయే అన్నారు శరీరము భోగములకు ఆశ్రయము 
కల్పించును ఇంద్రియములు భోగానుభవమునకు సాధనములు అన్నారు 
అనుభవ విషయములురెండు రకములు 1 ఆంతరికములు, 2 బాహ్యములు 
సుఖము, దుఃఖము ఆంతరికములు ఇంద్రియములకు గోచరించునవి 


668 అనుష్టాన వేదాంతము 


బాహ్యములు అనగా బయటనుండును మన జ్ఞానము ఒక సమయమున 
ఒకే వస్తువును గ్రహించగలదు గాని రెండు అంతకు మించిన వాటితో 
సంయోగము పొందలేదు అని మీమాంస వ్యాఖ్యాతల అభిప్రాయము 


(మ్రీమాంనకులు చెప్పిన ప్రమాణములు 1 ప్రత్యక్షము, 2 
అనుమానము, 3 శబ్దము, 4 ఉపమానము, 5 అర్థాపత్తి, 6 అనుపలబ్ధి 1 
ఇందు ప్రత్యక్షము అనగా సాక్షాత్తుగా తెలియునది ఇంద్రియముల సంయోగము 
ఇందుకు కారణము విషయము లేక వస్తువు యొక్క గుణములతో 
ఇంద్రియములకు సంపర్కమేర్ప్చడును అటుపై ఇంద్రియములతో మనస్సునకు 
సంపర్కము కలుగును చివరకు మనస్సుతో ఆత్మసంయోగము పొందును 
అనగా ఇంద్రియములకు కనబడు వస్తువులే ప్రత్యక్షములు ఇంద్రియములకు 
అతీతమైనవి ప్రత్యక్ష ప్రమాణములు కావు అన్నారు 2 అనుమానము అనగా 
తెలిసిన వస్తువు ఆధారముగా తెలియని వస్తువును ఊహించుట తెలిసిన 
వస్తువు నందు తెలియని వస్తువును గూర్చి కొంతభావము కలుగును అని 
అర్ధము అనుమానమునకు వస్తు సామాన్య ధర్మములే ఆధారము పొగ 
ఉన్నచోట నిప్పు ఉండును అనునది ఇట్టిదే పాగ నిప్పుకు సామాన్య ధర్మము 
3 శృతి లేక ప్రమాణము అనగా వేద శబ్దమును అనగా వేదములలో చెప్పబడిన 
మాటలను ప్రమాణముగా గ్రహించుట కొన్ని విషయములు ప్రత్యక్షములు 
కావు, అనుమానాలూ కావు యజ్ఞము చేయువాడు స్వర్గమునకు పోవును 
దీనికి సాక్ష్యము ఏది? దీనికి ఎట్టి ప్రమాణములు ఉండవు వేదవాక్యమే దీనికి 
ప్రమాణము వేదములలోని ప్రతివాక్యము యజ్ఞకర్మనే చెప్పునని మీమాంసకుల 
వాదన  యజ్ఞకర్మలను గురించి చెప్పు వేదభాగములే బ్రాహ్మణములు 
శబ్దప్రమాణము అనగా ఆ శబ్దము యొక్క అర్థమే ప్రమాణము 
ఇంద్రియములకు అందని జ్ఞానము శబ్బార్థము గక వలన కలుగును 
అన్నారు అదే శబ్దజ్ఞానము ఒక జ్ఞానము ద్వారా మరొక జ్ఞానము పొందుట 
ప్రమాణము కాదు అన్నారు కాని వేదప్రమాణమునకు ఆ దోషము లేదు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 669 


అన్నారు ఎందుకనగా వేదవాక్యమునకు దేశకాల పరిస్థితులతో సంబంధము 
లేదు కాబట్టి వేదములు తమకు తామే ప్రమాణములు వాటిక్‌ మరొక 
ప్రమాణము అవసరము లేదు వేదశబ్దములు సహజములు, శాశ్వతములు 
శబ్బాద్ధ సంబంధము సహజము అది కృత్రిమముగా ఎర్పడునది కాదు 
శబ్దమునకు భావమును చెప్పు శక్తి సహజముగానే యుండును ధ్వని అనునది 
ఏదియు బేదు, అక్తరరూపమే ధ్వనియని మీమాంస భాష్యము ఒక శబ్దమునకు 
ఉండు భావశక్తి అందలి అక్షరముల సంయోగముచే కలుగును శబ్దజ్ఞానము 
ఇంద్రియములకు గోచరముకాదు అది శబ్దార్థ జ్ఞానముచే మాత్రమే కలుగునని 
చెప్పబడింది కొన్ని అక్షరములు కూర్చు శబ్దము ఆ అక్షరముల నుండి వేరు 
కాదు అక్షరములను చెవి దర్శించును అక్షరములు వినబడు క్రమమును 
బట్టి ఆ శబ్దము ఏర్పడును ఒక శబ్దమందలి అక్షరసంఖ్యను బట్టి అన్ని 
ధ్వనులుండును శబ్దమందలి ప్రతి అక్షరము ధ్వనిని కలిగియున్నను అవి 
ఏర్పరచిన శబ్దమును ఒకే ధ్వనిగా గ్రహించుదుము ప్రతి అక్షరము దాని ధ్వని 
వెలువడినంతనే అనగా అక్షరరూపము దర్శనమిచ్చినంతనే ఆ అక్షరము 
అదృశ్యమగును అక్షరరూపమే ధ్వని, అదియే దర్శనము ఒక శబ్దములోని 
ప్రతి అక్షరము దర్శనమైన వెంటనే తనదైన ఒక ముద్రను లేక సంస్కారమును 
కలిగించును ఆ శబ్దమందలి చివరి అక్షరదర్శనముతో ఆ సంస్కారములు 
కలిసి ఆ శబ్దభావము ఏర్పరచును కావున అక్షరములే శబ్దజ్ఞానమునకు 
కారణములని చెప్పబడినది జ్ఞానము కలిగించు శక్తి అక్షరములకే గాని 
శబ్దమునకు కాదు అన్నారు ఒక శబ్దమును రూపొందించు అక్షరముల 
ధ్వనులు క్షణము మాత్రమే యుండును ఆ ధ్వనులకు వేరైనది, ఆ ధ్వనుల 
చేతనే ఏర్పడునట్టి సంపూర్ణ శబ్దరూపము లేదు అన్నారు మీమాంసకులు 
సంపూర్ణ శబ్దరూపమును 'స్ఫోటము' అన్నారు శక్తి అక్షరములకే కాని 
స్ఫోటమునకు కాదు అని మీమాంస భాష్యము శబ్దమును తెలుపు ధ్వనుల 
ననుసరించి శబ్బకల్పనము కలుగునని జైమిని అన్నారు ఒకే సూర్యుని 


670 అనుష్టాన వేదాంతము 


అనేకులు అనేక ప్రదేశముల నుండి ఒకే సమయమున చూచుచున్నారు 
చూచువారు అనేకులు కాని సూర్యుడు ఒక్కడే అతని యందు మార్పు 
ఉండదు అటులే ఒకే శబ్దమును అనేకులు అనేక ప్రదేశముల నుండి 
ఉచ్చరించినపుడు శబ్దమునందు మార్పులు కనబడును కాని శబ్దమందు 
మార్పు ఉండదు, వారు ఉచ్చరించినది వేరు శబ్దములు అని జైమిని 
అభిప్రాయము శబ్దము నిత్యము ఉండును దానిని ఇతరులకు తెలుపుట 
కొరకే ఉచ్చరించబడును అని జైమిని అన్నారు “శబ్దము యొక్క ప్రయోజనము 
వ్యావహారికము” శబ్దము ఒక జాతిని గాని రూపమును గాని చెప్పును అది 
వ్యక్తులను చెప్పదు అన్నారు “అది ఒక గోవు అనినపుడు గోవునకు ఉండు 
సామాన్య లక్షణములు గల ఒక జంతువు అని అర్థము గాని ఎదో ఒక 
ప్రత్యేకమైన గోవు అని కాదు శబ్దము ఎ ఒక్క వ్యక్తిని ప్రత్యేకముగా చెప్పదు 
అలాగని ఒక జాతిలోని సర్వవ్యక్తులను తెలుపదు గోవు అనగానే తెలుపుగా 
నుండును అని వ్యక్తమగును ఎందుకనగా అది గోజాతి సహజ లక్షణము 
కాబట్టి ఎక్కడనైనా నల్లని రంగుతోనున్న ఆవు ఉన్నచో అది ప్రత్యేక లక్షణము 
దానిని గోవు శబ్దము వ్యక్తపరచదు ఒక రూపము శాశ్వతమైనపుడు అది ఆ 
జాతిని చెప్పు శబ్దముతో శాశ్వత సంబంధము కలిగియుండును శబ్దములు 
వాని అర్థములు శాశ్వతములు అందువలన కొన్ని సమయములందు ఆ 
రెండు మనకు అపార్థము కలిగించవచ్చును అన్నారు ఎందుకనగా మానవృల 
ఉచ్చారణ దోషము వలన అది కలుగును “వేదములు ఉచ్చరించినవానికి ఆ 
దోషములు ఉండవు" అన్నారు మీమాంసకులు చెప్పిన శబ్దార్థ సంబంధము 
చాలా క్లిష్టమైనది, మిక్కిలి సూక్ష్మమైనది (54086) వేదప్రమాణమునకు వేద 
శబ్దార్థ సంబంధమే మూలము అని మీమాంసవాదము అక్షరములననుసరించి 
ధ్వనులు కలుగును, ఆ ధ్వనులు శబ్దమును కల్పించును శబ్దమునందు 
కనబడు మార్చు మన ఉచ్చారణ దోషము వలనైనను కావచ్చును లేక మార్పు 
చెందినట్లు కనబడు ఆ శబ్దము వేరొక శబ్దం అయినా కావచ్చును కాని 


వేదాంతం - కర్మసిద్దాంతము 671 


శబ్దమందు మార్పు ఉండదు ఆని మీమాంసకుల నిర్ణయము వేదశబ్దములందు 
ఆ మార్పులుండవు, దోషములుండవు అక్షరముల నుండి స్వశక్తితో ధ్వనుల 
ద్యారా ఎర్పడినవి, శాశ్వతములు అయినవి వేదశబ్దములు 


వేదములకు ఈశ్వరుడు కర్త అని మీమాంసకులు అంగీకరించరు 
వేదములు వాటి స్వశక్తితోనే ఉత్పన్నమై శాశ్వతములు అయినవి అని వారి 
వాదము ఈశ్వరునకు దేహము లేదు అందువలన ఇంద్రియములు లేవు 
అందుచే అతనికి వాక్కు ఉండదు అటులైన వేదవాక్యములను ఎటుల 
ఉచ్చరించగలడు వేదములను ఉచ్చరించవలయుననిన అతనికి 
ఇంద్రియములతో కూడిన భౌతిక శరీరము కావలయును భౌతికమైన మానవ 
దేహమును పొందినపుడు ఈశ్వరుడు భౌతికమైన జీవితావస్థలన్నిటికి లోనగును 
అపుడు ఈశ్వరుడు వేదవాక్యములు ఉచ్చరించినను అవి ప్రమాణములు 
కాలేవు కావున వేదములు ఈశ్వరునిచే గాని, మానవులచే గాని కల్పించబడినవి 
కావు సృష్టికర్త ప్రతికల్ప ప్రారంభమున గతించిన కల్ప జ్ఞాపకశక్తిచే వేదములను 
మరల వ్యక్తపరచును అని పురాణముల వచనములు కాని ఇచట ఒక 
సందేహమున్నది వేదమంత్రములకు కర్తలుగా ఆయా బుషుల పేర్లు 
మంత్రములకు జోడించబడినవి అనగా ఆ వేదమంత్రములు మానవులు 
కల్పించినవి అని అర్ధము వచ్చును గదా! దానికి సమాధానముగా స్వయంశక్తిచే 
ఉత్పన్నమైన ఆ వేదమంత్రములను ఆయా బుషులు గ్రహించి ఇతరులకు 
చెప్పుటచే ఆ మంత్రములు ఆ బుషుల నామములతో శాశ్వతములైనవి 
అన్నారు అంతేకాని వారు ఆ మంత్రములను సృష్టించలేదు అన్నారు 
మంత్రములు చెప్పునవి శాశ్వత సత్యరూపములు అందు జోడించబడిన 
నామములు వాస్తవనామములు కావు అవి ఏ బుషులకు చెందినవి కావు 
అందుచే అవి చారిత్రకనామములు కావు అన్నారు ఉదాహరణకు విశ్వామిత్రుడు 
అనగా విశ్వామిత్రుడను బుషి కాదు, విశ్వమునకంతటికి మిత్రుడు అని 
భావమే తప్ప అతడు ఒక బుషి కాడు అని మీమాంసవాదము 


672 అనుష్టాన వేదాంతము 


ఒక వస్తువును చూచినపుడు వేరొక వస్తువు జ్ఞాపకమునకు వచ్చినపుడు 
ఆ రెండు వస్తువుల సామ్యము లేక పోలికయే దానికి కారణమగును అన్నారు 
ఈ సామ్యమునే 4 ఉపమానము అన్నారు ఉపమానము వలన వచ్చునది 
జ్ఞానము కాదు ఎందుకనగా అది ప్రత్యక్షము కాదు ఉపమానమందు ఆ 
సమయమున ఇంద్రియములతో సంపర్కము లేని వేరొక వస్తువును గురుంచి 
జ్ఞాపకముచే మాత్రమే మనము తెలుసుకొనుచున్నాము ఇది అనుమానము 
కాదు ఎందుకనగా ఇది తెలిసిన దానినుంచి తెలియనిదానిని ఊహించుట 
కాదు ఇచట ఊహించబడిన వస్తువు ఎదియు లేదు ఇక 5 అర్హాపత్తి అనగా 
మనకు ప్రత్యక్షముగా నున్న ఒక విషయమును గ్రహించుటకు మరొక 
విషయమును గురించిన భావము అవసరమగుట ఇది కూడ అనుమానము 
కాదు ఇచట మనకు వచ్చిన సందేహము మనకు ప్రత్యక్షముగా నున్న 
విషయమును గురించియే ఆ సందేహ నివృత్తి కొరకు మరొక భావన 
సహాయము తీసికొనుచున్నాము అనుమానమందు సందేహమునకు తావులేదు 
తెలిసిన విషయము నుండి తెలియని విషయమును ఊహించుటయే గదా 
అనుమానము దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఒక మనిషి ఇంట్లో లేడు 
ఇంట్లో కనబడుట లేదు కావున ఇంట్లో లేడు ఇది ప్రత్యక్షము ఏమైనట్టు? 
అను సందేహనివృత్తికి ఎక్కడికో వెళ్లి ఉంటాడని అనుకుంటాము కాని అతడు 
జీవించియే ఉన్నాడను భావనతోనే ఎక్కడికో వెల్లి ఉంటాడని అనుకుంటాము 
అతడు జీవించి ఉన్నాడను భావనయే అర్థాపత్తి ఇక చివరిది 6 అనుపలబ్భి 
- అనంతర కాలంలో మీమాంసవ్యాఖ్యాతలు అనుపలబ్ధిని ఒక స్వతంత్రమైన 
జ్ఞానప్రమాణముగా చెప్పారు రెండు వస్తువుల మధ్య సామ్యము లేకపోవుటయే 
భేదమగును ఒకచోట ఒక వస్తువు లేదు అని చెప్పినపుడు ఆ వస్తువును 
గురించి మనకు ముందే తెలిసి ఉండాలి అనగా ప్రత్యక్షముగా ఆ వస్తువు 
లేదు అను జ్ఞానమును పొందుచున్నాము ఆ వస్తువును గురించి తెలిసి 
ఉండకపోతే అది లేదు అను జ్ఞానము కలుగదు ఆ వస్తువు లేదు అనునది 


వేదాంతం - కర్మసిద్ద్ధాంతము 673 
ఒక భావము అదే అనుపలబ్బి అన్నారు 


పైన వివరించబడినవన్నియు జ్ఞానము కొరకు మీమాంనకులు 
చెప్పిన ప్రమాణములు మీమాంస జ్ఞాన సద్దాంతములో రెండు ధిన్న 
శోబలున్నవి అవి ప్రభాకర కాఖ, కుమారిలుని ₹ఖ ప్రభాకరుడు కుమారిల 
భట్టు మీమాంసకు భిన్న విధముల భాష్యము చెప్పుట వలన మీమాంసకులు 
రెండు శాఖలుగా విడిపోయారు. ప్రభాకరుని సిద్దాంతము ప్రకారం జ్ఞానం 
అనునది ఒక క్రియ ఈ క్రయయందు తెలిసకొనబడు విషయము, 
తెలిసికొనువాడు, అతని తెలివి (తెలిసికొనగల శక్తి) ఒకే సమయమున 
పనిచేయును “నేను దీనిని తెలిసికొనుచున్నాను ' అనునది ఒక వాక్యము 
ఇందు తెలిసికొనబడునది ఇది (దీనిని), తెలిసికొనునది 'నేను', మరియు 
'తెలిసికొనుచున్నాను అనునది తెలివి ఇచట 'నేను' అనుటలో ఆత్మకు 
మనస్సుతో సంయోగము కలుగును జ్ఞానము అనగా ఇంతకు ముందు 
చెప్పిన ప్రమాణముల వలన కలుగునది, ఆత్మమనస్సు సంయోగము వలననే 
కలుగును ప్రతి జ్ఞానక్రియయందు ఆత్మను గూర్చిన జ్ఞానముండును కాని 
అట్టి ప్రతి జ్ఞానక్రియయందు అనాత్మయైన విషయమును గూర్చి 
ఉండకపోవచ్చును ఆత్మను గూర్చిన జ్ఞానము ఆ క్షణమున ప్రత్యక్షముగానే 
యుండును అనుమానము నందు, స్మరించుకొనుట యందు విషయముతో 
ప్రత్యక్ష సంబంధముండదు అయినను పరోక్ష ప్రమాణముచే (Indirect) 
కలుగు జ్ఞానము ప్రత్యక్షముగా మారవచ్చును అని ప్రభాకరుని అభిప్రాయము 
అట్టి జ్ఞానము ప్రత్యక్ష ఆత్మదర్శనము పొందినపుడు ఆత్మజ్ఞానమగును 
జ్ఞానము ఒక జ్యోతి అది ప్రకాశించుటకు ఇతర వస్తు సహాయము అవసరము 
లేదు అందువలన జ్ఞానము స్వయముగా ప్రకాశించి అందు గోచరించు 
విషయములను, వస్తువులను ప్రకాశించునట్లు చేయును మనస్సు, అది 
గ్రహించు విషయములు స్వయంప్రకాశకములు కావు కావున వాటికి 
స్వయంప్రకాశకమైన మరొకదాని సహాయము కావలయును అట్టి 


674 అనుష్టాన వేదాంతము 
సహాయమిచ్చునది స్వయం(ప్రకాశకమైన జ్ఞానము 


జ్ఞానక్రియ స్వయంప్రకాశకమైనను అది వస్తువుల వలె కనబడదు 
జ్ఞానము వలన కనబడు రూపము వస్తువుల వలె గోచరములు కావు 
జ్ఞానరూపములు ఎక్కువగా అనుమాన ప్రమాణముచే కలుగునని ప్రభాకరుని 
వాదము మనకు ఒక విషయమును గ్రహించు శక్తి యున్నది ఆ శక్తి వలన 
జ్ఞానము కలుగునని అనుమాన ప్రమాణము చెప్పును ఇది యదార్థముగా 
తెలుసుకొనతగిన జ్ఞానమే యగును కాని సుఖదుఃఖముల వంటి అనుభవము 
కలిగించునది సంపూర్ణ జ్ఞానము కాదు ఒక విషయము అనగా వస్తువు యొక్క 
రూపము కనబడినపుడే దానిని గురించిన జ్ఞానము సంపూర్ణమగును 
ఇంద్రియములకు కనబడు వస్తువులకు మాత్రమె ఇది వర్తించును జ్ఞానము 
వలన ఏర్పడు రూపములు కనబడవు ఎందుకనగా వాటికి రూపములు 
ఉండవు అవి అనుమాన ప్రమాణము ద్వారా మాత్రమే తెలియును కాని 
అనుమానము వలన ఒక విషయము యొక్క రూపముకాని, స్వభావముకాని 
తెలియదు ఆ విషయము (వస్తువు) ఉన్నది అని మాత్రమే తెలియును 
జ్ఞానక్రియల వలన కలుగు రూపములు ఆత్మలో కలుగు పరిణామ ఫలితములు 
కావున అవి అనుమాన ప్రమాణముచే కలుగునని ప్రభాకర, కుమారిల 
మీమాంసలు చెప్పుచున్నవి ఆత్మజ్ఞానము ఇట్టి జ్ఞానక్రయారూపమే అన్నారు 


జ్ఞానము రెండు విధములు అన్నాడు ప్రభాకరుడు అవి 1 
ప్రామాణికమైన జ్ఞానము, 2 ప్రామాణికము కాని జ్ఞానము ప్రత్యక్ష అనుభూతి 
కలిగించునది ప్రామాణికము స్మృతి (స్మరణ) వలన కలుగునది ప్రామాణికము 
కాదు ఎందుకనగా స్మృతికి ఆ విషయమును గురించి పూర్వజ్ఞానము ఉండాలి 
దీనిని విషయముతో పరోక్ష సంబంధము అనవచ్చును (1161600 ఇట్టి 
సంబంధము గల జ్ఞానము యుక్తమైనది కాదు అన్నారు విషయముతో 
పూర్వసంబంధము లేని జ్ఞానము ప్రామాణికము అగును కాని ఇందు 


వేదాంతం - కర్మసిద్దాంతము 675 


దోషములు ఉండకూడదు ఆన్నారు జ్ఞానము యుక్తమైనదే, దానిని ప్రవృత్తి 
నడిపించును జ్ఞానము అంతా యుక్తమైనది ఆనుట సాధ్యము కాదు అని 
కొందరు అన్నారు 


తడబాటుతో (విపర్యము లేక వ్యత్యాసముతో) కూడినది “సత్‌ 
జ్ఞానము కాదు అన్నారు అనగా జ్ఞానము అంతా స్వయముగా ప్రకాశించునది 
కాదు ముత్యపుచిప్పను చూచి వెండిగా తలచుట స్వప్రకాశక జ్ఞానము కాదు 
రెండింటికి గల భేదము తెలిసికొను వివేకము లోపించినది దీనినే విపర్యము 
అన్నారు మన మనస్సునందు చిత్రింపబడునదే జ్ఞానము అగును ఇచట 
ముత్యపుచిప్పను వెండిగా తలచుట భ్రమకాదు ముత్యపుచిప్ప మనకు 
కనబడుచున్నది వెండి మనస్మృతి (జ్ఞాపకము) యందు ఉన్నది అది 
ముత్యపుచిప్ప అను భావము మన మనసున ప్రవేశించలేదు దృష్టియందున్న 
ముత్యపుచిప్ప, సృృతియందున్న వెండి ఒకటి కాదు అయినను “ఇది వెండి' 
అని నిశ్చయింపబడినది ఇందు దృష్టి విషయమైన ముత్యపుచిప్ప స్మృతి 
విషయమైన వెండి రెండును యదార్ధములే కాని రెంటికి గల భేదవివేకము 
లోపించుటయే దీనికి కారణము ఇది ఇంద్రియదోషము అన్నారు ఈ వివేక 
లోపమే ప్రవృత్తికి (స్వభావమునకు) కారణమగును అన్నారు ప్రత్యక్షజ్ఞానమందు 
ఈ దోషము ఉండదు ఇంద్రియ దోషముతో కూడి వివేకము లోపించిన 
జ్ఞానము, ప్రత్యక్ష అనుభూతితో కూడిన జ్ఞానము రెండును కర్మను కలిగించును 
కాని కొన్ని మీమాంసశాఖలు ఈ జ్ఞానసిద్ధాంతమును అంగీకరించలేదు 


కుమారిలుని జ్ఞానసిద్ధాంతము దీనికి కొంత భిన్నముగా నుండును 
సంచలనము కలిగించుట (Movement or shaking) ఆత్మలక్షణము ఆ 
సంచలనమే జ్ఞానము అన్నారు దీని ఫలితముగా బయటనున్న వస్తువులను 
గురించిన వివేకము కలుగును జ్ఞానము ప్రత్యక్ష విషయము కాదు అని 
కుమారిలుడు అన్నాడు జ్ఞానము వస్తువును తెలియునట్లు చేయును ఆ 


676 అనుష్టాన వేదాంతము 


జ్ఞానముచే అనుమాన ప్రమాణము ద్వారా వస్తురూపము తెలియనగును 
అన్నాడు ప్రతిజ్ఞానము ఒక కర్మయే యగును అందు చూచువానికి, 
చూడబడు దృశ్యమునకు ఒక విధమగు సంబంధమున్నది ఇందు చూచువాని 
స్వభావము కొంత ఇమిడియుండును అన్నారు ఈ సంబంధము వలన ద్రష్ట 
అనగా చూచువాని కర్మను అనుమానము ద్వారా తెలుసుకొనవచ్చును ఈ 
కర్మనే జ్ఞానరూపము అన్నారు తెలియువానికి, తెలియబడు విషయమునకు 
గల సంబంధము వలననే జ్ఞానము లభించును ఇది మనస్సు నందు 
గోచరమగును అనగా తెలియువానికి, తెలియబడు వస్తువునకు మధ్య 
మనస్సు ప్రవేశించును ఈ మనస్సు లేనిదే ఆత్మకు విషయమునకు సంబంధము 
ఏర్పడదు మనస్సు అనగా చిత్తము ఆత్మకు అనాత్మయైన విషయమునకు 
సంబంధము కలుపును “అందువలన ఆత్మకు విషయమునకు కలుగు 
సంబంధము 'అంతర్చుద్ది' విషయమనియు, దాని వలన జ్ఞానము యొక్క 
అస్తిత్వము తెలియును” అని ప్రభాకరుడు, కుమారిలుడు కూడ అన్నారు 


ఉపకరణములలో దోషమున్నపుడు మనము పొందు జ్ఞానము 
ప్రమాణమును కోల్పోవును 'రజ్ఞు సర్పభ్రాంతి' ఇట్టిదే ఒక రజ్జువు (త్రాడు)ను 
సర్పముగా మనము భ్రమించి అనంతరము యదార్దము తెలిసికొనినపుడు 
మొదట కలిగిన జ్ఞానమును అనగా త్రాడు పాము అని కలిగిన భ్రమను 
తొలగించుదుము ఇచట మనకు కలిగిన జ్ఞానమునకు ఉపకరణము కన్ను 
అది పాముగా మనలను భ్రమింపజేసినది కామెర్ల జబ్బువానికి తెల్లటి 
ముత్తపుచిప్ప పచ్చగా కనబడును దోషము ముత్తెపుచిప్పది కాదు కంటిది 
అది మనము గ్రహించినపుడు దోషము తొలగిపోవును అందుచే ఉపకరణ 
దోషములను గ్రహించకలిగినపుడు సంశయమునకు స్థానముండదు దశలలో 
ఏర్పడు జ్ఞానము కూడ యదార్ధ జ్ఞానము యగునని కుమారిలుని వాదము 
ముత్తెపుచిప్ప వెండియని భ్రమించినపుడు ఆ క్షణమున కలిగిన జ్ఞానము 
యదార్ధమే యగును అన్నాడు తరువాత కలిగిన అనుభవముతో ఆ భ్రమ 


వేదాంతం - కర్మసద్దాంతము 677 


తొలగిపోవుట మరియొక దశయగును అన్నాడు అటులే ముత్తెపు చిప్ప పచ్చగా 
కనబడుట, త్రాడు పాము అని భ్రమించుట ఆ క్షణమునకు యదార్ధ 
జ్ఞానములే యగును విపర్యజ్ఞానం అనగా వ్యత్యాసముతో కూడిన జ్ఞానమునకు 
కారణము అసంపూర్ణ జ్ఞానము కావచ్చు లేదా అజ్ఞానము కావచ్చు కాని 
కేవలం దోషముతో కూడిన జ్ఞానము కాదు అని భావించారు దోషము లేనిది, 
అంతకు ముందు తెలియని విషయములను గురించిన జ్ఞానమే ప్రామాణికము 
అన్నారు ప్రామాణ్యము అనగా సాక్యముతో కూడియుండుట జ్ఞానము 
యొక్క లక్షణము దానికి ఇతర జ్ఞానములతో వ్యతిరేకత ఉన్నది లేనిది 
తెలుసుకొనవచ్చును కాని ఇది జ్ఞానము యొక్క బాహ్యరూపమునే తెల్పును 
జ్ఞానము యొక్క ఆంతరిక స్వభావము తెల్పదు జ్ఞానక్రియలకు రూపములు 
ఉండాలి లేనిచో వాటి భేదములను తెలియుట అసాధ్యము అన్నారు 
జ్ఞానభేదము జ్ఞానమునకు సంబంధించిన విషయము ద్యారానే తెలియును 
గనుక విషయరూపమే జ్ఞానరూపము అగును అన్నారు కాబట్టి జ్ఞానమునకు 
జ్ఞానవిషయమునకు సంబంధించిన విషయమునకు సామ్యము ఉండును 
అన్నారు తెలియునది ఆత్మ తెలియబడునది వస్తువు ఆ రెంటికి 
సామ్యమున్నచో ఆత్మకు తెలియునది ఎమియు ఉండదు ఆ వస్తువును ఆత్మ 
తెలియునని చెప్పుటకు సాధ్యపడదు అన్నారు కాబట్టి జ్ఞానభేదమునకు 
కారణము రూపము ఒక్కటే కాదు ప్రతివ్యక్తికి ఒక జ్ఞానముండును అది 
వ్యక్తిజ్ఞానము ఆ జ్ఞానము ఆ వ్యక్తి ద్వారా విషయముతో సంబంధము పొందు 
స్వభావమును కల్పించును ఆ స్వభావ ప్రభావము ఎ వస్తువుపై పడునో ఆ 
వస్తువు మాత్రమే గ్రహింపబడును అన్నారు అదియే జ్ఞానభేదమునకు 
కారణమగుచున్నది అని మీమాంసకుల వాదము 


సర్వజ్ఞానముతో అనగా పరమాత్మని సర్వజ్ఞత్వముతో జ్ఞానమునకు 
నిత్య సంబంధముండును జ్ఞానము యొక్క ప్రకాశకత్వము సర్వజ్ఞానము 
యొక్క నిత్యగుణము - జ్ఞానప్రవృత్తిచే వస్తువులు తెలుసుకొనబడును ఇందు 


678 అనుష్టాన వేదాంతము 


మనస్సుకు వాస్తవ ప్రపంచముతో గల సంబంధము కలిసియుండును మనస్సు 
కొన్ని విజ్ఞానసూత్రములననుసరించి పనిచేయును ఇది అనివార్యము “ఇవి 
పాలు” అని చెప్పినపుడు అవి నిజముగా పాలు కాకపోయినను అవి పాలు 
అనియే తలచెదము ఆ క్షణమున ఆ భావము తప్పదు ఆ క్షణమున 
సంశయమునకు తావులేదు అది అప్పటికి సంపూర్ణముగా యదార్థమేయగును 
కావున కొన్ని సమయములందు మన నిర్ణయములు సత్యములు కావచ్చు 
అసత్యములు కావచ్చును కాని అవి అప్పటికి తప్పనిసరిగా సత్యనిర్ణయమే 
యగును 'భావనిర్ణయము' ఊహాప్రవాహము అని తలచకూడదు మన 
మనస్సునకు కనబడు దానిని మనము అంగీకరించక తప్పదు మనకు 
కనబడు ఈ జగత్తు మన మానసికమైన పనులను స్థరపరచును మన మనస్సు 
చేయు ప్రతి భావనిర్ణయమందు మనకు కనబడునది ఆ సమయమున మనకు 
కనబడనిది ఇంకా కొంత మిగిలినది అని సూచన చేయబడును మనకు 
కనబడిన దానిని ఇంకను విస్తరింపచేయు కార్యము మన మనస్సు చేయు 
భావనిర్ణయమందు ఉండును కనబడు దిషయమునకు అర్థము చెప్పునపుడు 
మన మనస్సు దానిని లోకమందు ఒక అంశము మాత్రమెయని నిర్ణయించును 
వస్తుప్రపంచము యదార్ధమే యనునది మిమాంసకుల వాదమునందలి 
ప్రధానాంశము ఒక నిర్ణయము యొక్క ప్రమాణము మరికొన్ని ఇతర 
నిర్ణయములపై ఆధారపడి యుండునని కుమారిలుని వాదము మనము 
అనుభవించు ఈ జగత్తు యదార్ధము దానికి మన మనస్సుకు గల సంబంధము 
అను సమస్యకు సమాధానము మీమాంసకులు వివరించలేదు మన 
మనస్సునకు బయటనున్న జగత్తు యదార్ధమని మాత్రము మీమాంసకులు 
అంగీకరించారు మన మనస్సు భావములకు నిజమగు వస్తువులకు గల 
సామ్యము వలన ఎర్పడు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానములుగా సర్వ 
జ్ఞానమునకు (సర్వజ్ఞత్వము) గల రూపములు సహజ ప్రమాణముల వంటివి 
అన్నారు ఇది మీమాంసకులు చెప్పిన ప్రతిపాదన 


వేదాంతం - కర్మసిద్దాంతము 679 


వేదములు చెప్పిన విధులను నిర్వర్తించినచో ఆ కర్మల ఫలము 
మరొక లోకములో లభించును అని మీమాంస సిద్దాంతము ఆ ఫలము 
అనుభవించుటకు మరణానంతరము జీవించియుండగల ఒక శరీరము 
అవసరమున్నది లేనిచో మీమాంస చెప్పిన వేదకర్మలు నిష్ణలములగును 
యజ్ఞకర్మ చేసినవాడు స్వర్గమునకు పోవును అన్నారు మరణానంతరము ఈ 
భౌతిక శరీరము శిధిలమై పోవును గదా! మరి స్వర్గమునకు పోవునది ఎది? అది 
ఆత్మ అయి ఉండవలయును ఆత్మకు గూర్చి జైమిని ప్రత్యేక వివరణ 
ఇవ్వలేదు కాని శబరుని మీమాంస భాష్యము ఆత్మను గూర్చి కొంత చెప్పినది 
ఆత్మ అనబడు పురుషుడు బుద్ది, ఇంద్రియముల కంటే భిన్నమైనవాడు అతడే 
ద్రష్ట అనగా చూచువాడు అతడు ఇతరుల దృష్టికి కనబడడు జ్ఞానస్వరూపమే 
ఆత్మ అన్నారు ఆత్మ ఆత్మకే అనగా పురుషునికే తెలియును అని చెప్పారు, 
అనగా పురుషుని పురుషుడే ఎరుగును పురుషుడు అనగా లింగభేదము చెప్పు 
శబ్దము కాదు 


స్టూలశరీరము శిధిలమైనను ఆత్మనాశము కాదు కావున ఆత్మ 
యనగా ఇంద్రియములు కాదు మనకున్న ఇంద్రియములు విడివిడిగా 
పనులు చేయును వాటిని సమన్వయపరచుటకు శరీరమందు ఒక శక్తి 
యుండవలయును గదా! స్టూలశరీరము భౌతికము దానికి భిన్నమైనవాడు, 
దాని ద్వారా విషయములను గ్రహించువాడు ద్రష్ట మన శరీర భాగములు 
విడివిడిగా జడములు అవి చైతన్యములు కావు అందుచే అవి కలిసినను 
చైతన్యము కావు జన్మకు రూపమైన ఈ దేహమునకు ఒక ధ్యేయమున్నది ఆ 
దేహమును ధ్యేయము వైపుకు నడుపునది ఆత్మ ఆత్మ దేహమును ఒక 
పరికరముగా లేక ఉపకరణముగా (Instrument) గ్రహించును అన్నారు జన్మ 
పునర్ణన్మల పరంపరలో ఆత్మకు కూడ పరివర్తన కలుగును అన్నారు అయినను 
ఆత్మ స్థిరముగానే యుండునన్నారు ఈ పరివర్తన ఆత్మ శాశ్వతత్వమునకు 
భంగము కలిగించదు 


686 అనుష్టాన వేదాంతము 


భావ పరంపరల రూపమే ఆత్మయని బౌద్ద సిద్దాంతము దానిని 
కుమారిలుడు తిరస్కరించెను కర్మఫలము ఒక నియమమును బట్టి 
అన _వములోనికి వచ్చును అదే పునర్ణన్మకు కారణము అగును కాని 
బౌద్యియ ఈ రెంటిని వివరించలేదు ఒక భావము నుండి కలిగిన సంస్కారము 
ఆరువాత భావమును కలుగజేయును అని బౌద్దవాదము కాని ఈ భావ 
పరంపరను కలుపు సూత్రము లేక ఆధారము ఒకటి ఉండవలయునని 
కుమారిలుని వాదము లింగదేహము దీనికి సమాధానము కాజాలదు 
ఎందుకనగా భావములకు లింగదేహమునకు గల సంబంధము తెలియజాలము 
కావున భావసామర్థ్యము కలది, పునర్జన్మ పొందునది అయిన ఒక ఆధారము 
కావలయును అదియే ఆత్మ అని మీమాంసకుల నిర్ణయము ఆత్మ అంతటా 
వ్యాపించి యుండును జన్మజన్మల దేహములతో సంబంధము పొందును 
అది కర్మ చేయును కర్మ యనగా అణువుల చలనము ఆత్మ తన శక్తిచే 
శరీరమును చలింపచేయును వ్యక్తి ప్రవృత్తికి అతని ఆత్మ కారణము 
వ్యక్తులు అనేకులు అటులే ఆత్మలు అనేకములు వ్యక్తి గుణములందు 
భీన్నత్యముండుటకు ఆత్మల అనేకత్వమే కారణమని మీమాంసకులు 
అంగీకరించారు సూర్యుడు ఒక్కడే కాని అతడు భిన్న వస్తువులలో భిన్నముగా 
ప్రతిఫలించును ఈ భిన్నత్వమునకు కారణము సూర్యుడు కాదు వస్తువులు 
అటులే వ్యక్తుల భిన్నత్వము వారి దేహములదే కాని ఆత్మలది కాదు అనగా 
ఆత్మ ఒకటే కాని దేహములు భిన్నములు అయినను సుఖదుఃఖములు 
ఆత్మకు సంబంధించినవే ఆత్మఒకటే అయినను భిన్నదేహములలో అనేకముగా 
నుండును 


జ్ఞానము ఒక క్రియ అని ప్రభాకరుని సిద్దాంతం ఆ క్రియ వలన ఒక 
అనుభూతి కలుగును ఆ అనుభూతి సుఖదుఃఖములుగా నుండును ఆ 
సుఖదుఃఖముల అనుభవమునకు ఒక ఆశ్రయము కావలయును గదా! ఆ 
ఆశ్రయ స్వరూపమే ఆత్మయనియు, దానికి చేతనత్వము లేదనియు ప్రభాకరుని 


వేదాంతం - కర్మసిద్దాంతము 681 


వాదము ఆత్మయున్నదను ప్రత్యక్ష సాక్ష్యము లేదు _అనుభవముల 
పరంపరలో గత అనుభవమును గుర్తించగల శక్తి మనకి ఉన్నది ఆ శక్తి ఆత్మదే 
అని తెలియుచున్నది ఇదే ఆత్మను గురించి పరోక్ష (1౧౮16౦0 సాక్ష్యము ఆత్మ 
సర్వవ్యాపి మార్పు చెందనిది అయినను అది స్వయంటప్రకాశకము కాదు 
అన్నారు నిద్రలో కూడ ఆత్మయుండును కాని మనకు జ్ఞానము ఉండదు 
ఆత్మకు స్వరూపము లేదు కాని 'నేను అనగా ఆత్మ అనియే భావము 
అందువలన ఆత్మకు దేహముతో సంబంధమున్నది జ్ఞానక్రియకు అది 
కర్తగానే తెలియును కాని ఆత్మకు ప్రత్యేకముగా కర్మఫలము ఉండదు అది 
దేహము ద్వారానే కలుగును బయట, లోపల కూడ ఆత్మకనబడదు ఆత్మకు 
ప్రత్యేకముగా వివేకము లేదు అన్నారు అయినను ఆత్మ సర్వవ్యాపి అది 
బుద్ది, ఇంద్రియములు దేహమునకు భిన్నమైనది అది శాశ్వతమైనది అన్ని 
జ్ఞానరూపములచే అది తెలియును ఆత్మ పరిమాణము అణువు కాదు, 
భౌతికదేహమూ కాదు అన్నాడు ప్రభాకరుడు ఆత్మసర్వవ్యాపి అయినను తన 
పూర్వకర్మఫలముననుసరించి వచ్చు దేహమునందు మాత్రమే విషయములను 
అది అనుభవించును దేహమునకొకటిగా ఆత్మలు అనేకములు 


ముక్త కలిగినపుడు ఆత్మ శుద్ద స్థితి యందు ఉండును ఆ స్థితి 
యందు అన్ని వస్తుజ్ఞానములకు ఆశ్రయమగును అయినను సుఖదుఃఖములు 
దేహమున్నంత వరకు ఉండును గదా! ముక్తి స్థితి పొందిన ఆత్మకు వాటితో 
సంబంధముండదు అవి దేహమునకు మాత్రమే సంబంధించి యుండును 
ఆత్మ ఎందువలన ఎర్పడినది కా-ణము తెలియుట సాధ్యము కాదు 
అందువలన ఆత్మ ఏర్పడుటకు క రణము లేదనే చెప్పాలి కారణము 
లేనపుడు ఆత్మకు నాశము కూడ లేదు ఆత్మ ఆత్మజ్ఞానమునకు విషయము 
అని చెప్పారు ఏదో ఒక జ్ఞానప్రమాణముచే స్తువులు తెలియుచున్నవి 
అటులే ఆత్మకూడ జ్ఞానప్రమాణముచే తెలియవక నని చెప్పారు కాని ఆ 
జ్ఞానమునకు కర్త ఎవరు? ఆత్మయే కర్తయగును కగా! అపుడు ఆత్మ ఒక 


682 అనుష్టాన వేదాంతము 


విషయము అగుటకు వీలులేదు. విషయము అనగా తెలియబడిన ఒక 
అంశము లేక గోచరమగు ఒక వస్తువు ఆత్మ ఒకే సమయమున కర్త మరియు 
కర్మ కూడ కాజాలదు అని ప్రభాకరుడు అభిప్రాయపడ్డాడు అనగా ఆత్మ 
తెలియువానిగాను తెలియబడిన విషయము (వస్తువు)/గాను ఉండదు కాని 
మరికొందరు ఇది సాధ్యము అన్నారు అనగా ఆత్మ ప్రత్యక్షజ్ఞానము లేక 
అనుభూతికి కర్త మరియు ఆ అనుభూతికి కారణమైన విషయము (వస్తువు) 
కూడ కావచ్చును అనుటలో వైరుద్ధ్యము లేదు అన్నారు జ్ఞానము పొందుట 
అను క్రియ వలన ఆత్మతెలియును అని ప్రభాకరుడు అన్నాడు ఆత్మచైతన్యము 
అనగా జ్ఞానము లేక తెలివి అగుటయేగాక చైతన్యము కలిగించు వస్తువు 
కూడానని ప్రభాకరుని భావము అయి ఉండును అని అనంతర మీమాంసకులు 
అభిప్రాయపడ్డారు అత్మ కర్తయే కాని విషయము (వస్తువు) కాదు అనే 
ప్రభాకరుని వాదముగా కనబడును దానికి ఒక ఉపమానం చెప్పారు 
నడచుచున్న ఒక వ్యక్తి నడచుట అను క్రియ (కర్మము)కు కర్త ఆ కర్మము 
అతనిదే కాని అతడు నడక అను విషయము కాదు అనగా నడక క్రియారూపమైన 
ఒక విషయము కాదు దానిని అతడు నిర్వహించును కాని అదే అతడు కాదు 


ఆత్మ, గోచరమగు అంశము అనగా చైతన్యము, జ్ఞానము (0౧5౦015) 
ఒకటి కాదని భావించుటచే ఆత్మ స్వయం ప్రకాశకము కాదు అని ప్రభాకరుడు 
చెప్పవలసి వచ్చెనను అభిప్రాయము సమర్ధనీయము కాదు అని విమర్శకులు 
చెప్పుచున్నారు ఆత్మ జ్ఞాత అనగా తెలియునది (తెలిసికొనునది) ప్రభాకరుడు 
ఆత్మనే జ్ఞానము అని కూడ అన్నాడు ఆత్మ మనస్సుకు కనబడు ఒక 
విషయము అని కుమారిలుని వాదము దానిని తిరస్కరించుచు కొందరు 
మీమాంసకులు ఆత్మకు స్వయం ప్రకాశమున్నదని, బయటనుండు వస్తువులను 
గురించిన జ్ఞానముతో సంబంధము కలిగియుండునని అందుచే అది అచేతనము 
కాదనియు అది వస్తుజ్ఞానమునకు ఆశ్రయరూపము అన్నారు “సంవిత్తు'కు 
అనగా వస్తువు తెలియు లక్షణమునకు స్వయంప్రకాశమున్నదని, కాని అది 


వేదాంతం - కర్మసిద్దాంతము 683 


స్వయముగా విషయము కాదు అన్నారు జ్ఞానక్రియ లేక ప్రజ్ఞ అనగా 
గ్రహణశక్తి ఆత్మ యొక్క పరిణామ రూపము (Modifications) అని చెప్పారు 
కావున 'సంవిత్తు' అనగా వస్తువు తెలియు లక్షణము ఆత్మ స్వభావమే యగును 
అన్నారు వస్తువు తెలియుట జ్ఞానరూపముగా మార్పు చెందుటకు 
ఆత్మస్వభావమే కారణము కావున సంవిత్తు అనగా ఆత్మ అనియే అర్థము 
చెప్పవచ్చును ఆత్మ ఆత్మకు విషయము కాలేదు అయినను ఆత్మ 
అచేతనము కాదు "నేను అనగా ఆత్మయనియే యర్థము అన్ని జ్ఞానములకు 
అదియే ఆధారము, అదియే కర్త ఆత్మద్రవ్యము కాదు గుణము కాదు కర్మ 
కూడ కాదు 'సంవిత్తు స్వరూపమే ఆత్మ అన్నారు అహంకారముతో 
కూడినపుడు 'అహం' (880) ఎర్పడి భ్రాంతి కలుగును ఇది అద్వెత 
సిద్ధాంతము గాఢమైన నిద్రయందు ఆత్మకు అహంకార బంధములుండవు 
అపుడు “అహం” కలుగదు సర్వవ్యాపియగు ఆత్మ వస్తువును గురించిన 
జ్ఞానమునందు ఆ వస్తుజ్ఞానమునకు తగిన లక్షణముతో కనబడును అని 
ప్రభాకరుడు అన్నాడు 'నేను “నాది అను మాటలు “ఆత్మను గురించిన 
మిధ్యాభావములు వాటిని సర్వసంగ పరిత్యాగికి చెప్పవలయును గాని, 
సంసారబంధములందు తగుల్కొని యున్న దానికి కాదు అని ప్రభాకరుడు 
చెప్పాడు 


ఆత్మ శరీరము కంటే భిన్నమైనది అని కుమారిలుడు అన్నాడు ఆత్మ 
చిత్త (జ్ఞానము) స్వరూపము అనగా జ్ఞానస్వరూపము జీవాత్మలు అనేకము 
కాని వాటి స్వభావము ఒకటే అందువలనే ఆత్మ ఒకటేయని ఉపనిషత్తులు 
చెప్పుచున్నవి జ్ఞానము ఆత్మలక్షణము అని రామానుజుడు కూడ 
అంగీకరించాడు కాని జ్ఞానము ఆత్మ యొక్క పరిణామరూపము, అది 
ప్రమాణములచే తెలియును అని కుమారిలుని వాదము “అహం అను 
భావము వలన ఆత్మ ఉన్నదని ఊహింసబడినది ఆత్మ మనస్సుకు ప్రత్యక్ష 
ప్రమాణము ఇతరులకు అది కనబడదు బాహ్యవస్తువులు ప్రత్యక్షములే 


684 అనుష్టాన వేదాంతము 


కదా! అటులే ఆత్మజ్ఞాన విషయమునకు అది ప్రత్యక్షముగనున్న వస్తువేయగును 
జ్ఞానమునకు ఆత్మకర్త మరియు వస్తువు (విషయము) కూడ అగును 
ఆత్మయంధు రెండు అంశలున్నవి అన్నారు జ్ఞానమునకు సంబంధించిన 
విషయరూపములో ద్రవ్య అంశగా అనగా “పదార్థ అంశగా నుండును 
జ్ఞానమును తెలియునదిగా లేక చూచునదిగా “బోధ అంశగా నుండును 
అన్నారు కాని ద్రవ్యము అచేతనము అది ఆత్మయందు ఉండలేదు అని 
కొందరు పై వాదమును తిరస్కరించారు వాస్తవమునకు ఆత్మ 'చిత్‌ (జ్ఞాన) 
స్వరూపమే అది కర్తయేయగును గాని వస్తువు (విషయము) కాదు ఒకే 
సమయమున ఆత్మ కర్తగాను, విషయముగాను పరిణామము చెందదు 
జ్ఞానము విషయము (వస్తువు) ద్రవ్యము (పదార్ధము) అయినచో ఆత్మ కూడ 
ద్రవ్యమే కావలయును కాని కర్త కాలేదు దీనికి సమాధానముగా కుమారిలుడు 
జ్ఞానము రెండు విధములు అన్నాడు శుద్ధజ్ఞాన స్వరూపముగా ఆత్మ 
కర్తయగును వ్యావహారిక జ్ఞానస్వరూపముగా ఆత్మ విషయము అగును 
అన్నాడు అపుడు అది మూడు విధములగుచున్నది 1) శుద్ద విషయమును 
(జ్ఞాన విషయము) గ్రహించుట 2) శుద్ధజ్ఞాత (ఆ విషయము తెలియువాడు 
లేక గ్రహించువాడు) 3) జ్ఞాతయే విషయముగా పరిణామము చెందుట 
ప్రతి జ్ఞానక్రియ యందు ఆత్మ ప్రత్యక్షజ్ఞాత (తెలియువాడు లేక గ్రహించువాడు) గా 
కనబడును కావున ఆంతరికముగా ఆత్మ ప్రత్యక్షదర్శనమును ఊహించవలసిన 
అవసరము లేదు 


ఆత్మయే జ్ఞానరూపమైనపుడు, ఆత్మ అచేతనము కాదు ఆత్మ చిత్‌ 
(జ్ఞాన) స్వరూపమైనపుడు దానికి సహజ స్వంతప్టితి యుండును అందుచేదాని 
అస్తిత్వము (ఉన్నది అను అభావము) స్థిరపడును అన్ని ప్రమాణములు దాని 
అస్తిత్వమునకు సాక్ష్యరూపములగును జ్ఞానమునకు విషయముతో వృత్తి 
వలన (స్వభావము వలన) సంబంధము ఎర్పడునని కుమారిలుని 
అభిప్రాయము ఆత్మయందలి చిత్‌ (అజ్ఞాన) అంశ అంతఃకరణము అయి 


వేదాంతం - కర్మసిద్దాంతము 685 


ఉండవచ్చును అన్నారు అంతఃకరణము ద్వారానే ఆత్మ స్వభావము (వృత్తిగా 
పరిణామము చెందును జ్ఞానము సంబంధించినంతవరకు ఆత్మ కర్తయు, 
విషయము కూడ కావచ్చును కాని దాని భావము ఆత్మయందు జ్ఞాన, అజ్ఞాన 
అంశలున్నవని కాదు అన్నారు ఈ విధముగా ఆత్మను గూర్చి ఒక యదార్ధమైన 
శ్రేష్టమైన భావమును ప్రభాకరుడు, కుమారిలుడు కూర్చలేకపోయిరనే 
చెప్పవలయును జైమిని మాత్రము ఆత్మను గూర్చి ఎట్టి ప్రమాణములు 
చూపక వేదాంత సిద్ధాంతమునే అంగీకరించినట్లు కనబడును 


జగత్తు మిధ్య అను వాదమును మీమాంసకులు అంగీకరించరు 
ప్రపంచము యదార్దమైనది అది యదార్ధము అనునది ఒక భావము కాదు 
అందు దాని వాస్తవికత దానిని చూచువాని మనస్సుపై ఆధారపడియుండదు 
ఇది మీమాంస ప్రధానాంశము దీని ఆధారముతోనే మీమాంస తత్వమునందు 
యజ్ఞకర్మలు ప్రధాన స్థానము పొందినవి భావములకు ఆధారము ఉండదు 
అను నిరాలంబనవాదమును, బాహ్యజగత్తు వాస్తవము కాదు అది అంతా 
శూన్యము అను శూన్యవాదమును కుమారిలుడు తిరస్కరించాడు 
మీమాంసకులు చెప్పిన ప్రత్యక్ష ప్రమాణముననుసరించి వస్తు ప్రపంచము 
వాస్తవము వసన్తుప్రపంచముతో సంబంధము వలన వస్తు ప్రత్యక్ష 
దర్శనముకలుగును “చూచుచున్నాను' అనగా వస్తువు చూచుచున్నాను అని 
అర్ధము గాని జ్ఞానక్రియను (60301100) కాదు జ్ఞానక్రియ అనుమాన పద్ధతిన 
ఊహించబడును కాని దర్శనము అనగా ప్రత్యక్షముగా వస్తువును చూచుట 
జ్ఞానము స్వయముగా ప్రకాశించును జ్ఞానమునకు ఆధారమైన వస్తువు 
యదార్ధము కానిచో జ్ఞానము ప్రకాశించజాలదు జీవితమందలి అనుభూతులకు 
వాస్తవ ప్రపంచము ఉండుటయే కారణము ప్రపంచము మన భావ 
పరంపరల రూపమే తప్ప యదార్ధము కానిచో మన అనుభవములన్నియు 
అసత్యములగును బాహ్యప్రపంచము యదార్ధమగుట వలననే జ్ఞానక్రియ 
జరుగును బాహ్యప్రపంచ వాస్తవికతకు ఆధారములున్నవని తెలియుట 


686 అనుష్టాన వేదాంతము 


జ్ఞానము ఆ జ్ఞానము అనంతర జ్ఞానముచే వ్యతిరేకించబడలేదు 
యోగదృష్టియందు బాహ్య ప్రపంచము అసత్యముగా కన్పడును అను 
వాదమును ఖండించుటకు కుమారిలుడు యోగదృష్టి ప్రమాణము కాదు 
అన్నాడు అంతియేగాక కొందరు యోగుల దృష్టిలో బాహ్యప్రపంచము 
వాస్తవముగానే కనబడును అన్నాడు 


ఒక వస్తువును దాని గుణముల నుండి విడదీయలేము వస్తువునకు 
దాని గుణములతో నుండు సంబంధము సమవాయసంబంధమనబడును 
సామాన్యము, విశేషము కూడ సమవాయ సంబంధము కలిగియుండును 
(universal and particular) అనగా అంతర్గత సంబంధము యుండును ఒక 
వ్యక్తి జన్మించినపుడు అతనికి సమవాయ (౧౧616౧06) సంబంధము ఏర్పడును 
అదే ఆ జాతి ఇతర వ్యక్తులతో గల సంబంధము ఆ వ్యక్తి మరణించినపుడు 
సమవాయబంధం కూడ నశించును కాని ఈ సమవాయము శాశ్వతము 
కాదు నశించు వస్తువులందు కూడ ఈ సంబంధము ఉండును ఎన్ని 
వస్తువులుండునో అన్ని సమవాయి సంబంధములుండును వస్తు స్వభావము 
ననుసరించి ఆ సంబంధముండును ద్రవ్యము, గుణము, కర్మము, 
సామాన్యములను ద్రవ్యములు ఒక శక్తి వలన వస్తువునకు కారణమగుచున్నవి 
దానినే శక్తి అన్నారు ఈ శక్తి అది కలిగించు ఫలితములను బట్టి ఎరుగనగును 
నిత్యమైన వస్తువులలో నిత్యముగాను అనిత్యమగు వస్తువులలో అనిత్యముగాను 
ఈ శక్తి ఉండును కారణములో ఒక అదృష్టశక్తి ఉన్నదని, అది కార్యమును 
కలిగించును అను అభిప్రాయమును నైయాయికులు అంగీకరించలేదు 
ఎందుకనగా ఆ శక్తి ప్రత్యక్ష విషయము (వస్తువు లేక పదార్ధము, కాదు, 
అనుమాన విషయము కాదు అన్నారు ద్రవ్యము అనగా పదార్థము (substance) 
గుణములతో కూడియుండును ద్రవ్యములు తొమ్మిది 1) భూమి, 2) నీరు, 
3) వాయువు, 4) అగ్ని, 5) ఆకాశము, 6) ఆత్మ (జీవాత్మ, 7) మనస్సు, 8) 
స్థలము (9006), 9) కాలము కుమారిలుడు చీకటిని, శబ్దమును కూడ 


వేదాంతం - కర్మసిద్ధాంతము 687 


ద్రవ్యములే అన్నాడు భూమి, నీరు, అగ్ని వాయువులకు రూపము (రంగు, 
స్పర్శ్గగుణములున్నవి అందుచే అవి కళ్లు, చర్మ ఇంద్రియములకు 
సంబంధించిన విషయములు ఇతర ద్రవ్యములు ప్రత్యక్షములు కావు 
అనుమాన ప్రమాణముచే (Inference) తెలియును ఆకాశము యొక్క 
తెలుపు అందున్న అగ్నికణముల వలన కలుగును శబ్దము ఆకాశమును 
ఆశ్రయించి యుండునని అనుమాన ప్రమాణము (Inference) చే చెప్పారు 
వాయువును ఉష్టముగాను శితము (౧0100016) గాను కూడ ప్రభాకరుడు 
పరిగణించలేదు అగ్నికణములు, జలకణములు అందుండుటదే వాయువు 
శితముగాను ఉష్ణముగాను తోచును వాయువు చర్మ ఇంద్రియమునకు 
గోచరించును అనగా స్పర్శచే కనబడును అన్నారు ద్రవ్యములు వాటి 
గుణములను గురించి ప్రభాకరుడు, కుమారిలుడు చెప్పినది వైశేషిక 
సిద్దాంతమును పోలియున్నది సృష్టికి ఆది, పూర్తిగా అంతము ఉన్నదని 
మీమాంసకులు అంగీకరించలేదు 


ఉచితమైన జీవిత మార్గమును తెలుపునది ధర్మము సరియగు 
మార్గమున మనిషిని నడిపించుటయే ధర్మము యొక్క లక్షణము ఈ 
లక్షణము చోదనము అనబడును చోదనము అనగా ఆంతరికముగా కలుగు 
(ప్రేరణ కర్మమునకు (పెరణ ధర్మవాక్యముల వలన కలుగును ఈ (పేరణ 
వలన మనస్సుకు నచ్చినది బయట నుండి వచ్చు విధ్యుక్త కర్మతో ఏకీభవించును 
విధ్యుక్త కర్మ మిక్కిలి సుఖము నిచ్చునని మీమాంస భాష్యకారులు చెప్పారు 
పూర్వమీమాంస ధ్యేయము సుఖము అది ఇచట కాకున్నను ఆ సుఖము 
కొరకే కర్మకాండలు అని మీమాంస లక్ష్యము పరలోక సుఖము కొరకు ఈ 
లోక సుఖమును త్యాగము చేయవలెను విధ్యుక్తమైనదే ధర్మము అన్నారు 
అదియే సుఖమునకు మార్గము విధ్యుక్త ధర్మములు అనగా వేదముచే 
చెప్పబడిన విధులు (11185) పూర్వమీమాంస చెప్పు ధర్మములు వేదముల 
నుండి గ్రహింపబడినవి వేదము చెప్పినదే సత్కర్మయగును ఎపుడైనను 


688 అనుష్టాన వేదాంతము 


సృతివాక్యము శృతి (వేదము) వాక్యములకు భిన్నముగానున్నచో శృతి 
వాక్యములనే గ్రహించ ఎలయునని మీమాంస చెప్పును స్మృతులలో ఒకప్పుడు 
స్వార్రపరత్వము ఉండవచ్చును. అపుడు వాటిని విడువవలయును 
సదాచారమునకు కూడ'యిమాంస స్థానము కల్పించినది హిందూమతములో 
ధర్మనిర్ణయములకు జైమిని మీమాంస సూత్రములు అత్యంత (ప్రాధాన్యము 
వహించినవి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు కూడ ముక్తికి అవసరము 
అన్నారు వాటిని నియమములు అన్నారు ప్రత్యేకమైన కోరికలకు కామ్యకర్మలు 
విధించారు నిషేధించబడిన కర్మలు చేయకూడదు సాధ్యమైనంత వరకు 
కామ్యకర్మలు చేయకుండుటయే మంచిది అని చెప్పబడింది 


యజ్ఞకర్మలు చేయుటకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులముల 
వారికే అర్హత ఇచ్చారు ఇది జైమిని నిర్ణయము ఆ మూడు వర్ణముల వారిని 
ద్విజులు అన్నారు అప్పటికే సర్వవర్ణముల వారు యజ్ఞములు చేయవచ్చునను 
వాదన ఉన్నట్లుగా తెలియుచున్నది శూద్రులకు వేదార్హత లేదు కావున వారు 
యజ్ఞకర్మలు చేయకూడదని జైమిని వాదన యజ్ఞకర్మలలో చెప్పబడు విధి 
శబ్దములు యుజ్ఞవ లము పొందుటకు శక్తి కలిగించును అన్నారు 
మీమాంసయందు మానవ ప్రయత్నమునకు కూడ స్థానమీయబడినది 
ఎందుకనగా పురుష ప్రయత్నమున్నపుడే కర్మల యందు బాధ్యత ఎర్పడును 
కర్మసిద్ధాంతం వ్యక్తి స్వేచ్చకు ఆటంకము కాదు అని మీమాంసకుల అభిప్రాయం 
మొదటి అడుగు మానవ ప్రయత్నము దానిని అనుసరించి మిగిలినవి 
కర్మసూత్ర ప్రకారమే జరుగును వేదములు చెప్పు నియమములను అధిక 
సంఖ్యాకులు సమర్ధించుటచే వాటికి ప్రామాణ్యమున్నదని తెలియును అని 
కుమారులుని వాదన ధర్మనిర్ణయమందు వేదవాక్యములదే తుదినిర్ణయము 


కర్మకాండలు జడములు (అచేతనములు) కావున వాటిని వేదాంతము 
తిరస్కరించినది కర్మకాండలు ప్రధానముగా యాంత్రికములు ముక్తికి అట్టి 


వేదాంతం - కర్మసిద్దాంతము 689 


కర్మలు సాధనములు కాజాలవు అట్టి కర్మలు మూఢవిశ్వాసములకు 
దారితీయును ఎన్ని యజ్ఞములు చేసినను ఆంతరిక పరివర్తనము లేనిచో అవి 
నిష్రయోజనములగును యజ్ఞమందు నేయి మాత్రమే అగ్నికి ఆహుతి చేసిన 
ప్రయోజనము లేదు స్వార్ధమును కూడ హోమము చేసినపుడే వేదములు 
చెప్పిన శ్రద్ధ, భక్తి ఏర్పడును కాని వాస్తవమునకు యజ్ఞకర్మలలో వీటికి 
ప్రాధాన్యములేదు యజ్ఞములు కోరికలతో కూడినవి కావున పరమేశ్వరార్పణ 
బుద్ధి ఉండదు ఈ లోకమున కానిచో పరలోకమున సుఖము ఉండునను 
వాంఛతో యజ్ఞములు జరుపబడుటచే నిష్కామకర్మకు మీమాంస యందు 
స్థానము లేదు యజ్ఞకర్మలే మీమాంస యందు హెచ్చు ప్రాధాన్యము 
పొందియుండుటచే మానవ జీవితములో మిగిలిన అధికభాగమును గురించి 
ప్రస్తావన లేదు 


కర్మలు ఫలము కొరకే చేయబడును అవి అందుకే ఉద్దేశించబడినవి 
కావున కర్మకు దాని ఫలమునకు ఒక సంబంధం ఉండాలి ఈ సంబంధమునే 
మీమాంసకులు “అపూర్వము' అన్నారు అపూర్వము అనగా అంతకు ముందు 
లేనిది ఒక కర్మ చేయబడిన తరువాత ఎపుడో ఫలితమునిచ్చును కాని అది 
గతించుటకు ముందు అనగా గతకర్మ అగుటకు ముందు ఏ రూపమున 
ఉండును? ఆ రూపమునే “అదృష్టము అన్నారు అదృష్టమునే ఒక శక్తి అని 
జైమిని చెప్పాడు ఆ “అదృష్ట శక్తికే 'అపూర్వము అని జైమిని ఇచ్చిన పేరు 
కర్మ గతించుటకు ముందున్న స్థితిని గాని, కర్మ పూర్తి అయిన తరువాత ఆ 
కర్మస్థితిని గాని “అపూర్వము' అనవచ్చునన్నారు యజ్ఞకర్మల ఫలము 
కాలాంతరమున కలుగునన్నారు “అపూర్వ' సహాయము లేనిది ఆ ఫలము 
సిద్ధించదు అని జైమిని వాదన కర్మఫలము ఇచ్చునది ఎవరు? పరమేశ్వరుడు 
కాదు అని మీమాంసకుల వాదము 


కర్మ చేయుటకు ముందు కర్తయందు గాని, కర్మయందు గాని 


690 అనుష్టాన వేదాంతము 


లేనట్టిది, అటు తరువాత ఉండునది అయిన ఒక శక్తియే అపూర్వము అని 
కుమారిలుని నిర్వచనము అపూర్వము కర్మనుండియే పుట్టును ఫలమునకు 
అది ఒక ఉపకరణమగు శక్తి యజ్ఞం చేసినపుడు యజ్ఞకర్త యందు ఒక శక్తి 
జనించును ఆ శక్తి అతని యందు జీవితాంతము ఉండి అనంతర కాలమున 
ఆ యజ్ఞఫలమును అతనికి అందజేయును ఈ శక్తియే అపూర్వము గదా! అది 
శరీరములో ఎచట ఉండును? అది ఆత్మలో ఉండదు అని ప్రభాకరుని 
అభిప్రాయము ఆత్మ సర్వవ్యాపి అగుటచే అది క్రియ చేయదు కర్మ కర్త 
యందు శక్తిని కలిగించునని ప్రభాకరుడు అంగీకరించలేదు యజ్ఞము వలన 
అట్టి శక్తి కలుగుననుటకు ప్రమాణములు లేవు అన్నాడు అందుచే ఫలమును 
ఇచ్చు 'అపూర్వ' శక్తి కరకయందే ఉండవలయును గాని కర్తయందు కాదు అని 
అతని వాదన ఇచట కర్మకు కార్యమునకు భేదము చెప్పాడు యజ్ఞము 
అనునది ఒక కర్మ ఆ యజ్ఞము చేయుటను కార్యము అన్నాడు అందువలన 
ఫలమునకు కర్మ ప్రత్యక్ష కారణము కాదు అని వాదన కర్మము చేయుట ఒక 
పని లేక పరిశ్రమ ఆ పనినే కార్యము అన్నారు కర్మ కర్తయందు ఈ 
కార్యమును నియోగించునని ప్రభాకరుని నిర్వచనము కర్తయందు కార్యము 
జనింపజేయుటను నియోగము అన్నాడు ప్రభాకరుడు ప్రభాకరుని నిర్వచనము 
సులభముగా అర్థము కాదు 


అపూర్వ సిద్ధాంతమును కొంతమంది తిరస్కరించారు ఎందుకనగా 
అది నిత్యముకాదు అన్నారు అది నిత్యమైనచో పాపపుణ్యములు నిత్యములే 
అగును అపూర్వము ఏ రూపమున వ్యక్తమగునో తెలియదు అపూర్వశక్తి 
ఒకటియా లేక అనేకమా తెలియదు వ్యక్తులు అనేకులు, కర్మలు వ్యక్తిని 
బట్టియే యుండవలయును గదా! అపూర్వ శక్తి కనబడదు కాని ఫలసిద్ది 
రూపమున బయట పడినపుడు అంతకు ముందు ఎచట దాగియున్నదో 
తెలియదు అపూర్వము నిత్యమైనను భిన్నవ్యక్తులలో భిన్నముగా నుండును 
అనినను అది ఎట దాగియుండనో తెలియదు అపూర్వము అచేతనము 


వేదాంతం - కర్మసిద్దాంతము 689 


కర్మలు సాధనములు కాజాలవు అట్టి కర్మలు మూఢవిశ్వాసములకు 
దారితీయును ఎన్ని యజ్ఞములు చేసినను ఆంతరిక పరివర్తనము లేనిచో అవి 
నిష్రయోజనములగును యజ్ఞమందు నేయి మాత్రమే అగ్నికి ఆహుతి చేసిన 
ప్రయోజనము లేదు స్వార్ధమును కూడ హోమము చేసినపుడే వేదములు 
చెప్పిన శ్రద్ధ, భక్తి ఏర్పడును కాని వాస్తవమునకు యజ్ఞకర్మలలో వీటికి 
ప్రాధాన్యములేదు యజ్ఞములు కోరికలతో కూడినవి కావున పరమేశ్వరార్పణ 
బుద్ధి ఉండదు ఈ లోకమున కానిచో పరలోకమున సుఖము ఉండునను 
వాంఛతో యజ్ఞములు జరుపబడుటచే నిష్కామకర్మకు మీమాంస యందు 
స్థానము లేదు యజ్ఞకర్మలే మీమాంస యందు హెచ్చు ప్రాధాన్యము 
పొందియుండుటచే మానవ జీవితములో మిగిలిన అధికభాగమును గురించి 
ప్రస్తావన లేదు 


కర్మలు ఫలము కొరకే చేయబడును అవి అందుకే ఉద్దేశించబడినవి 
కావున కర్మకు దాని ఫలమునకు ఒక సంబంధం ఉండాలి ఈ సంబంధమునే 
మీమాంసకులు “అపూర్వము' అన్నారు అపూర్వము అనగా అంతకు ముందు 
లేనిది ఒక కర్మ చేయబడిన తరువాత ఎపుడో ఫలితమునిచ్చును కాని అది 
గతించుటకు ముందు అనగా గతకర్మ అగుటకు ముందు ఏ రూపమున 
ఉండును? ఆ రూపమునే “అదృష్టము అన్నారు అదృష్టమునే ఒక శక్తి అని 
జైమిని చెప్పాడు ఆ “అదృష్ట శక్తికే 'అపూర్వము అని జైమిని ఇచ్చిన పేరు 
కర్మ గతించుటకు ముందున్న స్థితిని గాని, కర్మ పూర్తి అయిన తరువాత ఆ 
కర్మస్థితిని గాని “అపూర్వము' అనవచ్చునన్నారు యజ్ఞకర్మల ఫలము 
కాలాంతరమున కలుగునన్నారు “అపూర్వ' సహాయము లేనిది ఆ ఫలము 
సిద్ధించదు అని జైమిని వాదన కర్మఫలము ఇచ్చునది ఎవరు? పరమేశ్వరుడు 
కాదు అని మీమాంసకుల వాదము 


కర్మ చేయుటకు ముందు కర్తయందు గాని, కర్మయందు గాని 


692 అనుష్టాన వేదాంతము 


చివరగా ఈశ్వరుని గూర్చి మీమాంస దృకృధము తెలియవలసి 
యున్నది యజ్ఞహోమములు వేదములో చెప్పబడినవి అయినపుడు వాటిని 
సమర్పించుటకు దేవతలు అవసరము అయినారు అందుచే పూర్వమీమాంస 
ఎంతో మంది దేవతలను కల్పించినది యజ్ఞకర్మలకు సర్వాంతర్యామి అయిన 
పరమేశ్వరుని అవసరము కనబడలేదు అందుచే పూర్వమీమాంస యందు 
ఈశ్వరుని ప్రసక్తి లేదు జైమిని ఈశ్వరుని అస్తిత్వమును గురించి మిన్నకుండెనే 
గాని నాస్తికత్వమును ప్రకటించలేదు వేదము నిత్యమైనది, స్వయంస్థితి 
కలది అందువలన వైదిక కర్మలకు ఈశ్వరునితో పనిలేదు అని భావించబడినది 
వేదములకు ఈశ్వరుడు కర్త కాదు అని మీమాంస నిశ్చయము గదా! యజ్ఞఫలము 
పొందుటకు ఈశ్వరుని ప్రమేయము అవసరములేదు 'అపూర్వము ద్వారా 
కర్మఫలము సిద్ధించునని మీమాంసకుల విశ్వాసము ఈశ్వరుడున్నాడని 
చెప్పుటకు ప్రత్యక్ష ప్రమాణములు లేవు కర్మ, కర్మఫలములలో ఏది ముందు 
అను వాదము “బీజవృక్ష న్యాయము' వంటిది అనగా విత్తుముందా చెట్టు 
ముందా అను సమాధానము లేని ప్రశ్న వంటిది జగత్తు లయమగుట, తిరిగి 
సృష్టించబడుట మీమాంసకులు అంగీకరించలేదు ప్రళయము, పునర్జన్మలను 
సృష్టి పరిణామము (౬౪010100) పరంపరలో భాగముగానే భావించారు ఏదో 
ఒక సమయమున ఈ పరిణామమును అంతము చేసి తిరిగి జీవులను 
పరమేశ్వరుడు సృష్టించును అను భావము నిరర్ణకము అన్నారు లయము, 
పునరుత్పత్తి లేనే లేవు అన్నారు మానవులు తలిదండ్రుల ద్వారానే జన్మింతురు 
గాని అందు ఈశ్వరుని ప్రమేయము ఉండదు అన్నారు 


ఈశ్వరుడు ఉన్నాడని గాని లేడని గాని చెప్పజాలని మీమాంసవాదము 
అసంపూర్ణముగానే మిగులును అణువులు పనిచేయుటకు దైవకృప అవసరము 
లేదు ప్రతి జీవాత్మ తనను ఆచ్చాదించియున్న (కప్పియన్న లేక ఆవరించియున్న) 
అణుమయమగు శరీరమును తానే నడిపించును ధర్మము, అధర్మములను 
ఈశ్వరుడే నడుపునని చెప్పుటకు సాధ్యపడదు అవి బుద్ధిని పొందియున్న 


వేదాంతం - కర్మసిద్దాంతము 693 


మానవజాతి గుణములు ఎంత సూక్ష్మబుద్దితోనైనను ఎదుటి మనిషి 
ధర్మాధర్మగుణములను ఎరుగుట సాధ్యము గాదు కర్మఫలమైన అదృష్టమును 
ఈశ్వరుడు చూడగలడా అంటే దానికి ప్రమాణము లేదు దేవునికి శరీరము 
లేనపుడు మనస్సు గాని ఇంద్రియములుగాని ఎట్లుండును? మానవుల 
ధర్మాధర్మములు ఈశ్వరుడెట్లు నడపగలడో తెలియదు ఈశ్వరునకు మానవుల 
ధర్మాధర్మములతో సంబంధముండదు ధర్మాధర్మములు గుణములే కాని 
ద్రవ్యములు కావు ధర్మాధర్మములు జీవులలో నుండును గాని ఈశ్వరునిలో 
ఉండవు అందువలన వస్తుగుణ సంబంధమునకు కూడ అవకాశముండదు 


వేదములకు ఈశ్వరుడే కర్తయను న్యాయనిద్ధాంతమును 
మీమాంసకులు అంగీకరించరు ఈశ్వరుడు సృష్టి చేసెనని చెప్పుటకు 
సాక్ష్యము లేదు చేసినట్లు అంగీకరించినను ఎట్లు చేసినది తెలియుట 
సాధ్యము కాదు ఎదైనా సృష్టి చేయుటకు ముందు దాని కర్తకు ఆ కోరిక 
కలగాలి శరీరమున్నపుడే కోరికలు కలుగును ఈశ్వరునికి శరీరమున్నదా? 
ఉన్నచో దాని సృష్టికర్త ఎవరు? ఈశ్వరుని దేహము ఆది అంతము లేనిది 
అయినను సృష్టికి ముందు పంచభూతములు లేవు గదా! మరి అతని శరీరము 
ఎట్టు ఎర్పడెను? సృష్టికి ముందే పదార్థమున్నచో ఈశ్వరుడు జగత్తుకు 
సృష్టికర్తయని చెప్పుటకు వీలుపడదు ఎందుకనగా ఈశ్వరుడొక్కడే కాదు 
పదార్థములు కూడ సృష్టికి ముందే ఉన్నవి గదా! ఈశ్వరుడు సృష్టి చేసెనని 
అంగీకరించినను, దుఃఖముతో కూడిన సృష్టి ఎందుకు చేసెను? దుఃఖములు 
కర్మఫలములనినచో సృష్టికి పూర్వము కర్మలు లేవు గదా! సృష్టికి పూర్వము 
మరొక సృష్టి ఎట్లుండును ఈశ్వరుడు దయామయుడు దయతోనే సృష్టి 
చేసెను అనినచో జీవులందరు సుఖముగా ఉండవలయును గదా! దుఃఖము 
లేకుండ సృష్టి సాధ్యపడదు అనినచో అది ఈశ్వరుని శక్తి కించపరచినట్లగును 
ఈశ్వరుడు సర్వశక్తియుతుడు అయి ఉండాలి గదా! సృష్టి ఈశ్వరుని వినోదము 
లేక ఆట అనినచో దుఃఖముతో కూడిన సృష్టి ఈశ్వరుని సచ్చిదానంద 


694 అనుష్టాన వేదాంతము 


స్వరూపమునకు భంగము కలిగించును తానే చేసిన సృష్టిని తానే నాశము 
చేయుట సమంజసము కాదు అపుడు లయము అనునది ఉండకూడదు 
నిష్కారణముగా తన శక్తిని ప్రదర్శించుటకే ఈశ్వరుడు సృష్టిచేసెనా? ధర్మములు 
వేదవచనములు అవి సృష్టి తరువాత ఏర్పడినవి ఈశ్వరుడు ధర్మ 
స్వరూపుడనినచో సృష్టికి ముందే వేదములుండెనా? అణువుల చలనము, 
ఈశ్వరుని ఆజ్ఞకు లోబడియుండునని చెప్పినను, “అదృష్టము ఈశ్వరుని 
సంకల్పమునకు కారణము అనినను, అపుడు సృష్టికే అదృష్టము కారణమగును 
అది ఎట్లు సాధ్యము? కర్మ జరిగినపుడు గదా అదృష్టము ఎర్పడునది 
అదియును గాక ఈశ్వరుడు మరొకదానిపై ఆధారపడినపుడు అతని శక్తి 
కించపడును ఇక ఆయన సంకల్పమే సృష్టికి కారణమయినచో కర్మ 
సిద్దాంతమునకు అర్థముండదు 


దేవతలకు శరీరములుండునని మీమాంసకులు అంగీకరించలేదు 
దైవప్రార్థనలందు వారి శరీరములు సంకేతార్గము (5yMbolsm) తోనే 
వర్ణించబడినవి కర్మ ఫలితములకు దేవతలు కారకులు కారు అన్నారు కొన్ని 
సందర్భములలో దేవతలకు శరీరములున్నట్లు చెప్పిరి గాని కాలక్రమమున 
మీమాంసయందు దైవశరీరముల కంటే మంత్రములకే ప్రాధాన్యమీయబడెను 
యజ్ఞకర్మలందు దేవతల కంటే మంత్రములే ప్రధానములాయెను హోమములు 
సమర్పించుటకే దేవతలను ఊహించి కల్పించారు అని విమర్శకుల 
అభిప్రాయము మంత్రములకు దేవతలుండిరని చెప్పినట్టు కనబడదు 


ఆధునికులు కొందరు మీమాంసకు వేదాంతమును సమన్వయము 
చూపుటకు ప్రయత్నించారు కర్మఫలము నిచ్చువానిగా ఈశ్వరుని అస్తిత్వము 
జైమిని తిరస్కరించెను కాని జగత్తు సృష్టికి కర్తగా ఈశ్వరుని జైమిని 
తిరస్కరించలేదని విరి వాదన ఈశ్వరుడు కర్మఫలమునిచ్చుటయే గాక జగత్తు 
సృష్టికి కర్తగా కూడ ఉన్నాడని కొందరు మీమాంసకులు అన్నారని వీరు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 695 


ప్రకటించారు కొందరు కర్మఫలమును ఇచ్చునది ఈశ్వరుడు కాదు అని 
మాత్రమే అన్నారని వీరి అభిప్రాయము వీరి దృష్టిలో సుఖదుఃఖములను 
ఇచ్చునదే కర్మఫలము అది వ్యక్తి అనుభవముగా మారినపుడే ఫలమగును 
ఫలమునకు కర్మ కారణము అనగా ఒక వస్తువు పుట్టి మనిషి అనుభవమునకు 
ఉపకరణమగునని అర్ధము చెప్పారు కర్మఫలమును ఇచ్చునది అపూర్వమే 
కాని ఈశ్వరుడు కాదు అని జైమిని చెప్పాడు దీనిని బాదరాయణుడు 
బ్రహ్మసూత్రములలో తృతీయాధ్యాయములో తిరస్కరించాడు (3-8-40 సూ) 
ఫలమును వారి వారి కర్మలననుసరించి వారికి అందునట్లు ఈశ్వరుడే చేయును 
అని బాదరాయణుడు ప్రకటించాడు దేవుడు సృష్టికర్త కాడు అని జైమిని 
చెప్పియుండిన యెడల బాదరాయణుడు బ్రహ్మసూత్ర ద్వితీయాధ్యాయములో 
విరుద్ధ మత సిద్ధాంతములు తిరస్కరించినటులే జైమిని సిద్ధాంతమును గూడ 
తిరస్కరించి యుండెడివాడె గదా! అట్లు చేయలేదు ఎందుకనగా జైమిని అట్లు 
చెప్పియుండలేదు కనుక అని వీరి వాదన సృష్టిలో కనబడు భేదములన్నిటికి 
ఈశ్వరుడే బాధ్యుడనినచో ఈశ్వరునికి పక్షపాతబుద్ధి ఆపాదించినట్లు అగునని 
జీవులలో భిన్నత్వమునకు కర్మఫలమే కారణము ఈశ్వరుడు కాదు అని జైమిని 
ప్రకటించాడని వీరి భావము ఈ వాదము సహేతుకము కాదు అని సర్వేపల్లి 
రాధాకృష్ణ వ్యాఖ్యానించారు మనకు సుఖదుఃఖములు ఇచ్చునది పూర్వకర్మయే 
అయినచో సృష్టికి కూడ అదే కారణమై ఉండాలి “అపూర్వ'మమనగా కేవలము 
“కర్మనియతి యగునని దానిని అనుసరించి సృష్టికార్యము ఈశ్వరుడు చేయును 
అని చెప్పవలసి వచ్చును అపుడు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని 
కర్మఫలము నిచ్చునది, సృష్టిచేయునది కూడ ఈశ్వరుడేయగును అని రాధాకృష్ణ 
వ్యాఖ్యానించారు కాబట్టి పూర్వమీమాంసకు వేదాంతమునకు సామరస్య 
మున్నదని చెప్పుట సమర్గనీయము కాదు 


ఈశ్వరుని గూర్చి సహేతుకమైన వివరణ లేకపోవుట పూర్వమీమాంస 
యందలి లోపమనియే చెప్పవలయును ఈ లోపముచే మీమాంసపై దాని 


696 అనుష్టాన వేదాంతము 


అనుచరులలో కొంత అసంతృప్తి ఎర్చ్బడియుండవచ్చును అందువలనే అయి 
ఉండవచ్చు అనంతర మీమాంసకులు దేవునికి అస్తిత్వము కల్పించారు 
'అపూర్వము' జడము అనగా చైతన్యము లేనిది దానికి సృష్టిలో సమన్వయము 
కలిగించు శక్తి ఉండదు అని వీరు భావించారు ఈ కారణము వలననే 
మీమాంసలో ఈశ్వరుడు చొరబడ్డాడు _కర్మఫలమును నడిపించువాడు 
ఈశ్వరుడు అందువలన అతడు కర్మసూత్రమునకు బద్భుడు కాడు ఉపాసన 
కూడ కర్మవలెనే ముక్తికి అవసరము అని కుమారిలుడు అన్నాడు అందుచే 
అతడు ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించినట్లై అగుచున్నది క్రమముగా 
యజ్ఞములు గూడ పరమేశ్వర ప్రీత్యద్ధమే చేయుట ఉత్తమం అని భావించారు 
ఈ భావమే క్రమముగా “సఈశ్వరమీమాంస' అనగా ఈశ్వరుడున్నాడని 
అంగీకరించిన మీమాంసగా మారింది 


కర్మసూత్రమే సత్యము, ధర్మమే ఈశ్వరుడు అన్నారు ధర్మ 
విషయములు వేదములలోనివే వేదములు ఈశ్వరుని చిత్తము (జ్ఞానము)ను 
తెలుపును శబ్దమే బ్రహ్మరూపము దాని బాహ్యరూపమే వేదము అన్నారు 
ఈ రూపమునకు స్థాపకుడు ఈశ్వరుడే అన్నారు మీమాంస క్రమముగా సగుణ 
ఈశ్వర ఆరాధనకు స్థానము కల్పించినది ఈశ్వరునికి దేహరూపము కల్పించారు, 
వర్ణించారు. తుదకు ఈశ్వరుని సంకల్పమునకు రూపములే వేదములు 
అన్నారు ఆనాడు ప్రబలుచున్న లోకాయత మతములను అనగా చార్వాక 
మతము వంటి నాస్తిక సిద్దాంతములను విరోధించుటకై మీమాంసయందు 
దేవునికి అస్తిత్వము కల్పించుటకై దానికి నూతన అర్ధవివరణ ఇచ్చారు 
ప్రధానంగా కుమారిలుని భావములు ఈ మార్గముననే నడిచినవి 


ఎన్ని వివరణలు ఇచ్చినను సృష్టి భగవంతుని గూర్చి తాత్విక 
భావరూపము మీమాంస ఇవ్వలేదనే చెప్పాలి ఎన్ని చెప్పినను వివరణలన్నియు 
యజ్ఞకర్మపైననే కేంద్రీకృతమైనవి యజ్ఞకర్తల యెదుట దేవతలను శక్తిహినులుగా 


వేదాంతం - కర్మసిద్దాంతము 697 


చేశారు యజ్ఞమందు 'స్వాహాి” అనుటలో హోమము చేయుచున్నాను అని 
భావము 'ఇంద్రాయ స్వాహా అనగా చతుర్థి విభక్తిలో ఇంద్రుని కొరకు 
హోమము చేయుచున్నాను ఇంద్రుడు అను దేవత యందు ప్రీతితో 
హవ్యములను ఇచ్చుచున్నాను అని భావము ఇచట హవ్యములు ఇచ్చుట 
అనగా దేవునికి నైవేద్యం పెట్టటం కాదు నైవేద్యం అనగా సివెదన' మనము 
ఇచ్చు నైవేద్యం దేవుడు తినడు అది తినునది మనమే కాని దానిని దేవునికి 
సమర్పించుటలోని భావము దానిని దేవుని ప్రసాదముగా మనము 
గ్రహించుటయే ఇది మన మనస్సులో సర్వం ఈశ్వరార్పణం అను స్పందనను 
వ్యక్తం చేయుటయే యగును కాని యజ్ఞహోమములలో ఆ స్పందనకు 
స్థానములేదు మీమాంసలో యజ్ఞకర్తకు కల్పించబడిన ఆధిక్యత (94060౧౧) 
వలన అతనిలో “అహం ప్రబలునే కాని భక్తి స్పందన రాదు ఈ “అహం 
పరాకాష్టకు చేరినపుడు దేవతల మీద దయతో వారికి యజ్ఞహవ్యములు 
ఇచ్చుచున్నాను అను భావం ప్రబలుతుంది “అర్పణ భావం ఉండదు 
పురాణాలలోను, చరిత్రలోను ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి భక్తి 
స్పందన కలిగినపుడే చిత్త చైతన్యము కలుగును ఆనాడు మీమాంస 
ప్రభావము అధికమగుట వలనే భక్తిప్రధానమగు వైష్ణవ, శైవమతములు, 
తాంత్రికులు సృష్టించిన ఎకేశ్వరముతము ఏర్పడియుండవచ్చునను 
అభిప్రాయము కలుగును మానవుడు ఆశించునది సుఖము అది 
లోపించినపుడు అతడు తనకు తోడు ఎవరూ లేరు అను ఒంటరితనము 
(isolation) అనుభవించును అపుడు అతనికి వలసినది మానసికంగా 
ధైర్యము - దేవుడొకడున్నాడు, నిత్యము అతడు తన వెంటనే యున్నాడు, తన 
కర్తవ్యము తాను నెరవేరిస్తే సత్సలితము ఆయనే కలిగించును అను ధైర్యము 
మనిషికి ఎంతో బలమును (శక్తిని) ఇచ్చును ఇదే ఈశ్వరార్పణ తత్త్వము 
(ప్రపత్తి) ఆ బలమే మనిషిని నడిపించును ఈశ్వరార్పణ తత్త్వము మీమాంస 
యందు లేదు 


698 అనుష్టాన వేదాంతము 


4 ఉత్తరమీమాంస (వేదాంతము) 


ప్రాచీన భారతదేశములో విద్యావిధానమునకు అరణ్యములలో 
మహర్షుల అధీనములోనున్న గురుకులములు లేక ఆశ్రమములు కేంద్రము 
లుగా నుండెడివి అవి విద్వత్సభలు (204660౧165) అందు బోధన సూత్ర 
రూపముననుండెడిది బోధన యందు వివరణ, చర్చ, చింతనలకు ప్రముఖ 
స్థానముండెడిది గంధ ముడ్రణావకాశములు లేనందున, అవి తాళపత్రముల 
పైననే వ్రాయబడెడివి అవి ప్రతి విద్యార్థికి అందజేయుట అసంభవము 
రచన సూత్రరూపమున నుండెడిది సూత్రములు కంరస్థము చేయబడెడివి 
సూత్రరూపమున నున్న బోధనావిధానము గురుశిష్య పరంపరలో సాగినది 


ఈ సూత్ర సాహిత్యమునకు ఒక ప్రత్యేకత యున్నది సూత్రములో 
అతితక్కువ అక్షరములలో ఎట్టి సంధిగ్ధమునకు అవకాశము లేకుండ 
సాధ్యమగునంత ఎక్కువ విషయము ఇమిడి యుండును అందుచే 
సూత్రములు విషయవివరణలు కావు అవి విషయసారములు (6556౧06) 
కాని ఈ సూత్రకర్తలు సూత్రములను అతిగా కుదించుటచే సూత్రభావము 
తెలియుట కష్టసాధ్యమైనది అందుచే సూత్రభాష్యము అవసరమైనది 
భాష్యకారులు వారి వారి సిద్దాంతములకు అనుగుణముగా సూత్రములకు 
వ్యాఖ్యలు చెప్పారు భాష్యకారులు చెప్పిన వ్యాఖ్యలలో సూత్రకర్త యొక్క 
భావము యదార్ధముగా ప్రతిఫలించినది లేనిది తెలియదు బ్రహ్మసూత్రములు 
కూడ ఆ కోవకు చెందినవే సూత్ర సాహిత్యములో ప్రధానమైనవి కల్ప 
సూత్రములు ఇందు శ్రౌత సూత్రములు, ధర్మసూత్రములు, గృహ్యసూత్రములు 
భాగములు అనంతరకాలమున తత్తదర్శనములు సూత్ర పద్ధతినే అనుసరించి 
వ్రాయబడినవి వేదాంతమునకు మూలము మూడు తత్త్వరచనలు ఈ 
మూడింటిని ప్రస్థానత్రయము అన్నారు ప్రస్థానము అనగా తత్త్వశాస్త్ర పద్దతి 
ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు, భగవద్గీత 
ఉపనిషత్తులను శృతిప్రస్థానము, బ్రహ్మసూత్రములను న్యాయప్రస్థానము, 


వేదాంతం - కర్మసిద్ధాంతము 699 
భగవర్గీత స్మృతి ప్రస్థానము అన్నారు 


భారతదేశంలో అనేక తత్త్వములు (S6hools of Philosophy) ఉన్నవి 
కాని అన్నిటి కంటే వేదాంతతత్త్సము ఎక్కువ ప్రచారము పొంది ఇప్పటికీ 
సజీవముగా నున్నది వేదాంతమందు తాత్తికసంపద (విజ్ఞానము) విస్తారముగా 
నుండుట చేతను, వేదమతముతో సాన్నిహిత్యముండుటచేతను భారతీయ 
తత్త్వవిజ్ఞానమునకు ప్రతీకగా ప్రాధాన్యము పొందినది వేదసారమే ఉపనిషత్తులు 
'వేదాంత మనగా 'వేదముల చివరి భాగము' అని శబ్దార్థము ఉపనిషత్తులందు 
చెప్పబడిన సిద్ధాంత సముచ్చయమే వేదాంతము ఉపనిషత్తులే వేదముల 
చివరి భాగములు వేదముల సారము చెప్పునవి ఉపనిషత్తులు వేదాంత 
సూత్రములు షరబ్రహ్మతత్త్యమును విశదపరచును గావున బ్రహ్మసూత్రము 
లనియు, నిర్గుణుడైన పరబ్రహ్మ రూపమును తెలుపును గాన శారీరక 
సూత్రములు అని కూడ అందురు యజ్ఞకర్మలను గూర్చి వివరించునది 
కర్మమీమాంస, పరబ్రహ్మతత్త్వమును వివరించునది శారీరక మీమాంస 
అనబడినవి కర్మమీమాంస అయిన పూర్వమీమాంస, తత్త్వమిమాంస అయిన 
ఉత్తరమీమాంస రెండును కలిసి వేదసర్వస్వమగును 


తాత్త్విక సమస్యలను ఒక క్రమపద్ధతిన ఉపనిషత్తులు చర్చించలేదు 
కాని అవి శృతుల వలెనే ప్రమాణము కలవి, మహోన్నతమైన ఉపదేశము 
అందు ఇమిడియున్నది అని విశ్వసించారు ఉపనిషత్తుల అంతరార్ధమును 
ఒక క్రమపద్ధతిలో వెలికి తీయుటకు బాదరాయణుడు వూనుక్రొనెను 
బ్రహ్మసూత్రములను అస్తికతత్త్వ్వవివరణగా చెప్పవచ్చును ఎరదుకనగా పరబ్రహ్మ 
ఉన్నాడని స్థిరపరచుటయే బ్రహ్మసూత్ర లక్ష్యము" పరబ్రహ్మము, వస్తు 
ప్రపంచము, సంసారచక్రమందు పరిభ్రమించు జీవాత్మ ముక్తి, - వీటిని 
గూర్చిన అన్వేషణకు సూత్రరూపము ఇచ్చినవే బాదరాయణ బ్రహ్మసూత్రములు 
ఇందు వేదాంత తత్త్వమంతయు ఇమిడియున్నది ఇందు 555 సూత్రములు 


700 అనుష్టాన వేదాంతము 


కలవు ఇవి నాలుగు అధ్యాయములుగా విభజింపబడినవి ప్రతి అధ్యాయము 
నాలుగు పాదములు, ప్రతి పాదములో కొన్ని అధికరణములు (భాగములు), 
ప్రతి అధికరణములోను కొన్ని సూత్రములు ఉన్నవి మొత్తం అధికరణములు 
(topics) 192 ఇందు ఎక్కువ సూత్రములు రెండు, మూడు పదములతో 
కూడినవే సూత్రములు సులభముగా బోధపడవు అందుచే భాష్యకారులు 
స్వేచ్చగా వారివారి సిద్ధాంతములకు అనుగుణముగా సూత్రభాష్యము చెప్పుటకు 
అవకాశమేర్పడినది సూత్రభాష్యములు ద్వారా భిన్నములైన ఆస్తికమతశాఖలు 
అనగా వేదాంతశాఖలు ఏర్పడినవి అందు సజీవముగా ఇప్పటికీ నిల్చియున్నవి 
ప్రధానముగా శంకరుని అద్వైతమతము, రామానుజుని విశిష్టాద్వైతము, మధ్వుని 
ద్వైతము ఈ మతములు ప్రాచీనకాలము నుండి ఉన్నవే వాటికి ఈ 
ఆచార్యులు సిద్ధాంతరచనారూపమునిచ్చిరి ఇందు శంకరుల అద్వెతమతము 
ఒక్కటే సంపూర్ణము, అనన్యము అయిన అస్తికతత్వ సిద్ధాంతము ్రీశిష్టాద్వెతము, 
ద్వైతములు అనంతరకాలమున బహుళ ప్రజాదరణ పొందిన భక్తిమతమునకు 
ప్రాతిపదికలు (మూలములు) అయినవి వీరు మువ్వురేకాక ఇంకా భాస్కరుడు, 
యాదవ ప్రకాశుడు, కేశవుడు, నీలకంరుడు, బలదేవుడు, వల్లభుడు, విజ్ఞాన 
భిక్షువు కూడ భాష్యములు వ్రాశారు )కాని ఇందు ఎవరు చెప్పిన సూత్రార్ధము 
సక్రమమైనదో చెప్పుట అసాధ్యము బ్రహ్మసూత్రార్ధము స్పష్టముగా లేనందున 
బాదరాయణ ఆస్తికతత్త్వ సిద్ధాంతమును గూర్చి నిరంతరము చర్చలు 
జరుగుచుండిన కాలమున ఈ భాష్యములు వ్రాయబడినవి భాష్యకారులు 
తమ సిద్ధాంతములకు అనుకూలముగా సూత్రార్ధము చెప్పిరి ఎంతమంది 
ఎన్ని చెప్పినను అన్ని భావములకు అవకాశము కల్పించిన అపూర్వమైనవి 
బ్రహ్మసూత్రములు బాదరాయణుని కాలమున గూడ ఉపనిషత్తుల భావమును 
గూర్చి చర్చలు జరిగియుండును ఇతర వేదశాఖలు కూడ కొన్ని ఎర్పడి 
యుండును లేనిచో ద్వితీయాధ్యాయమునందు ఇతర శాఖలను ఖండించ 
వలసిన అవసరము బాదరాయణునకు ఉండెడిది కాదు బాదరాయణుని 


వేదాంతం - కర్మసిద్దాంతము 701 


చరిత్ర ఇచట చర్చనీయాంశము కాదు జీవుడు - కర్మకు సంబంధించినంతవరకు 
బ్రహ్మసూత్రభావము మాత్రమే చర్చనీయాంశము 


పూర్వమీమాంస, ఉత్తరమీమాంస రెండును వేదములకు 
వ్యాఖ్యానములే షడ్డర్శనములో మిగిలిన నాలుగింటిలో న్యాయదర్శనమును 
గూర్చి బాదరాయణుడు ఎమియును చెప్పలేదు సాంఖ్యమును యోగముతో 
చేర్చి విమర్శించెను సాంఖ్యమునకు ఎక్కువ ప్రాధాన్యమీయబడెను 
ఎందుకనగా సాంఖ్యమును కొంతవరకు బాదరాయణుడు అంగీకరించెను 
వైశేషికము కూడ ఖండించబడినది బౌద్ధ లోకాయత అనగా నాస్తికమతములు 
కూడ విమర్శించబడినవి భగవద్గీత, భాగవతము తత్త్వ(ప్రరకములుగా 
బాదరాయణుని ప్రభావితుని చేసియుండునని అనిపించును బాదరాయణుడు 
క్రీ పూ 500-200 సంవత్సరముల మధ్యకాలములో ఉండెనని చెప్పబడుచున్నది 


ఆత్మజ్ఞానము పొందుటకు ఉపనిషత్తులు మూడు సోపానములు 
చెప్పియున్నవి అవి 1) ఆత్మ యొక్క సత్యమును తెలియవలయును 2) ఆ 
సత్యమును సహతుకముగా చర్చించవలయును 3) ఆత్మను గూర్చి 
ధ్యానించవలయును 1) ఉపనిషత్తులు ఆత్మను గూర్చి సత్యమును 
తెలియజేయును 2) ఆ సత్యమును బ్రహ్మసూత్రములు సహేతుకముగా 
చర్చించును భగవద్గీత ఒక స్మృతి జీవితములో నీతినియమములను, వాటిని 
ప్రత్యక్షముగా ఆచరించు మార్గములు గీత తెలియజేయును బ్రహ్మసూత్రముల 
లోని మొదటి నాలుగు సూత్రములు బ్రహ్మసూత్ర సర్వస్వమును తెలియ 
జేయును ఈ నాలుగు సూత్రములను చతుస్సూత్రి అన్నారు. 
మొదటి సూత్రము “అధాతోబ్రహ్మజిజ్ఞాసా” 

అధ, అతః, బ్రహ్మజిజ్ఞాసా ఈ మూడు" శబ్దాలే సూత్రములో 
ఉన్నాయి అధ పిమ్మట, అతః = కాబట్టి, బ్రహ్మజిజ్ఞాసా = బ్రహ్మమును 
తెలుసుకొనుటకు కోరిక పూర్వమీమాంస సూత్రములు _.“అధాతో ధర్మ 


702 అనుష్టాన వేదాంతము 


జిజ్ఞాస”తో ప్రారంభమైనవి “బ్రహ్మజిజ్ఞాసా' అని బ్రహ్మసూత్రములలో అన్నారు 
“ధర్మజిజ్ఞాసా' అని మీమాంసా సూత్రములలో అన్నారు అదే మీమాంసకు, 
వేదాంతమునకు గల భేదము “అధ' అనగా రెండింటిలోను పిమ్మట లేక 
అనంతరము అని చెప్పారు మీమాంసలో 'అనంతరం' అనగా వేదాధ్యయనం 
అయిన తరువాత అని అర్థం చెప్పారు బ్రహ్మసూత్రములో "అనంతరం అనగా 
సాధన చతుష్టయమును పొందిన తరువాత అని అర్థము చెప్పారు (్రీధన 
చతుష్టయము అనగా 1) నిత్యము అనిత్యము అయిన వస్తువుల గురించిన 
వివేకము అనగా బ్రహ్మము సత్యము నిత్యము అని తెలియుట ఇహలోక 
మరియు స్వర్గలోక సౌఖ్యములు నిత్యములు కావు అను జ్ఞానము దీనినే 
నిత్యానిత్యవస్తువివేకము అన్నారు 2) ఇహాముత్రఫలభోగవిరాగము 
(ఇహాముత్రలు అనగా ఇహపరములు) అనగా ఐహికములైన సంసారం, ధనం 
మొదలైన భోగాలయందు ఆముష్మికములైన స్వర్గసుఖములందు కూడ ఎట్టి 
ఆసక్తి లేకుండుట అదే వైరాగ్యం 3) శమదమాది సాధన సంపత్తి శమము 
అనగా మనోనిగ్రహము, దమము అనగా బాహ్యములైన ఇంద్రియ నిగ్రహము 
'ఆదధి' అనగా మొదలైనవి అవి చిత్తచాంచల్యమును నిగ్రహించుట లేక 
సన్యాసం స్వీకరించుట, శీతోష్టములను సహించు శక్తి, పరమాత్మ యందు 
విశ్వాసం (శ్రద్ద), సమాధి అనబడు ఏకాగ్రత ఇవి ఆరు వీటినే 
శమదమాదిషట్కము అన్నారు 4) ముముక్షుత్వము మోక్షము పాందవలెనను 
ఆసక్తి ఈ నాలుగింటిని సాధన చతుష్టయము అన్నారు ఈ నాలుగు 
సాధనములను పొందిన పిమ్మట బ్రహ్మజ్ఞానము గూర్చి వాంఛించాలి జిజ్ఞాస 
అనగా కోరిక ఆ కోరికకు ఫలం జ్ఞానం బ్రహ్మజిజ్ఞాసకు ఫలం బ్రహ్మజ్ఞానం 
బ్రహ్మమును తెలుసుకొనినవాడు బ్రహ్మమే అవుతాడు అన్నారు అందుచే 
తెలుసుకొనతగినది బ్రహ్మస్వరూపర్రు సూత్రములో రెండవ శబ్దం “అతః 
అనగా కారణము లేక హేతువు అని అరం చెప్పారు అనగా బ్రహ్మజ్ఞానము 
ఎందుకు పొందాలో కారణము చెప్పును ఛాందోంగ్య ఉపనిషత్తు (8-1-6)లో 


వేదాంతం - కర్మసిద్దాంతము 703 


చెప్పినట్లు కర్మల వలన సంపాదించిన ఐహిక భోగములు, స్వర్గసొఖ్యాలు కూడ 
క్రమముగ క్లీణించిపోవును “బ్రహ్మవిదాప్పోతిపరమ్‌” తైత్తరీయోపనిషత్తు (2- 
1-1)లో బ్రహ్మజ్ఞానము వలన ముక్తి లభించును అని చెప్పబడింది 
బ్రహ్మజిజ్ఞాసకు ఇదే కారణము అని భావము బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనుట 
జిజ్ఞాస (కోరిక) అనే అన్నారు గాని కర్తవ్యము అనలేదు ఇచ్చ కలిగినపుడు 
సాధన అవసరం ఎర్పడుతుంది సాధన చతుష్టయము సాధించిన తరువాత 
బ్రహ్మజ్ఞానము ద్వారా మోక్షప్రాప్తికి కోరిక కలిగిన కారణమున ఈ అధ్యాయము 
చెప్పబడినది ఇది బ్రహ్మసూత్ర విషయము (theme) 
రెండవ సూత్రము “జన్మాద్యస్యయతః" 

జన్మాది = సృష్టి స్థితి లయములు, అస్య దీని యొక్క (జగత్తు 
యొక్క), యతః = ఎవని వలన (కలుగుచున్నవో) అనగా ఈ జగత్తుకు 
మూలము (011౧) బ్రహ్మమనియు లేక ఎవని వలన ఈ జగత్తు ఉత్పత్తి స్టితి, 
లయములు జరుగుచున్నవో అతడే పరబ్రహ్మ అని భావము మొదటి 
సూత్రములో బ్రహ్మజిజ్ఞాసను గురించి చెప్పారు ఇపుడు ఆ బ్రహ్మ యొక్క 
లక్షణం ఈ సూత్రంలో చెప్పారు ఎ వస్తువు నుండి ఈ విచిత్రమగు జగత్తు 
పుట్టుచున్నదో, ఏ వస్తువు మీద ఈ జగత్తు స్థితి ఆధారపడియున్నదో, ఏ 
వస్తువులో ఈ జగత్తు లయము పొందుచున్నదో అదే బ్రహ్మము అని సూత్రార్ధము 
తైత్తిరీయ ఉపనిషత్తు (3-1)లో చెప్పినదే ఈ సూత్రములో కనబడుచున్నది 
“యతోవాఇమానిభూతానిజాయన్తే” సమస్త భూతములు ఎవని నుండి పుట్టి, 
ఎవనిచే జీవించుచు, అంతమందు ఎవనియందు లయమగునో అతడే 
పరబ్రహ్మయని తెలుసుకో అని చెప్పబడింది “సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ 
"తైత్తిరీయ ఉపనిషత్తు (2-1-1) అని కూడ చెప్పబడింది అనగా సత్య, సర్వజ్ఞ 
స్వరూపుడు, అంతము లేనివాడు, దేశకాలవస్తువులచే పరిచ్చేదము లేనివాడు 
(విభజింపబడనివాడు) ఇది ఈ సూత్రములోని విషయం 


704 అనుష్టాన వేదాంతము 
మూడవ సూత్రము 'శాస్త్రయోనిత్వాత్‌ 

ఈ జగత్తుకు మూలము (కారణం) అని మొదటి సూత్రములోను, 
పరబ్రహ్మ సర్వజ్ఞుడు, అనంతుడు అని రెండవ సూత్రములోను చెప్పబడింది 
ఈ విషయమే ఈ సూత్రంలో ధృవపరచబడింది ఇచట రెండు అర్ధములు 
వచ్చుచున్నవి శృతులకు కారణము పరబ్రహ్మ అనియు అవే శృతులు 
బ్రహ్మజ్ఞానమునకు ఉత్పత్తి స్థానము లేక మూలాధారము (50406) అని 
అర్థము బ్రహ్మము యొక్క యదార్ధ స్వరూపమునకు శాస్త్రము అనగా 
వేదములే ప్రమాణములు అని భావము 'శాస్త్రయోనిత్వాత్‌' అనగా శాస్త్రమునకు 
కారణము అయినవాడు అని అర్ధం వేదములు అపౌరుషేయములు, 
సర్వజ్ఞుడైన పరబ్రహ్మమే వాటికి కర్త అని ఈ సూత్రార్ధం 
నాల్లవ సూత్రము “తత్తు సమన్వయాత్‌” 

ఇంతవరకు జగత్తుకు మూలకారణముగాను, సర్వజ్ఞునిగాను, అతనికి 
ఉన్న శాస్త్ర ప్రమాణమును చెప్పబడినది శాస్త్ర ప్రమాణమును సమన్వయం 
వలన తెలియనగునని ఈ సూత్రార్ధము తత్‌ + త + సమన్వయాత్‌ తత్‌ = 
అది అనగా శాస్త్రప్రమాణం అను విషయం, తు = అయితే, సమన్వయాత్‌ = 
సమన్వయం వలన తెలియనగును వేదాంత వాక్యములన్నిటికి బ్రహ్మమే 
ముఖ్యార్గము కాబట్టి, (సమన్వయం అనగా పరస్పరం విరుద్ధముగా లేకుండుట ) 
వేదాంత వాక్యములన్ని పరబ్రహ్మమును గూర్చి ఎకాభిప్రాయము కలిగించును 
అందుకు కారణం వాటి సమన్వయం వేదాంత వాక్యములు సమన్వయముతో 
కూడిన అర్థముతో బ్రహ్మజ్ఞానమును కలిగించుచున్నవి 


పరబ్రహ్మను గూర్చిన సామాన్యజ్ఞానం అందరికీ పరిచయమే కాని 
పరబ్రహ్మకు ఆత్మకు గల సంబంధమును గూర్చి అనగా ఆత్మ పరమాత్మల 
ఐక్యత గూర్చి అనేక వివాదములు ఉన్నాయి 


1 “దేహమే ఆత్మ అని నాస్తికులు, చార్వాకులు అన్నారు, అంటున్నారు 


వేదాంతం - కర్మసిద్ధ్దాంతము 705 


2 
3 


'ఇంద్రియాలే ఆత్మ అని కొందరి వాదన 


అంతరింద్రియమైన మనస్సు ఇంద్రియములకు డప్రేరకముగా పనిచేయును 
కాబట్టి మనస్సే ఆత్మయని మరికొందరి వాదన 


బుద్దిని క్షణిక విజ్ఞానము అంటారు కాబట్టి ఆ బుద్ధియే ఆత్మయని 
బౌద్దములోని శాఖ అయిన “యోగాచారులు అన్నారు 


బౌద్ధములోని మరియొక శాఖ అయిన మాధ్యమిక శాఖవారు అంతా 
శూన్యమే తప్ప ఎమియు లేదని అన్నారు వీరు శూన్యవాదులు 


నైయాయికుల, వైశేషకుల వాదము మరొక విధముగా నున్నది దేహమునకు, 
ఇంద్రియములకు భిన్నమైన వాడొకడున్నాడు అతడే కర్త, భోక్త అనగా 
చేయువాడు, అనుభవించువాడు అతడే ఆత్మ అన్నారు 


సాంఖ్యుల వాదన ఇందుకు భిన్నము దేహము, ఇంద్రియముల కన్న 
భిన్నమైన ఆత్మ భోక్త మాత్రమే అగును కాని కర్త కాడు అన్నారు 
పతంజలి యోగశాస్త్రము మరొక విధముగా చెప్పుచున్నది ఆత్మభోక్త కాని 
అందుకు వేరుగా ఈశ్వరుడున్నాడు అతడే సర్వజ్ఞుడు సర్వజ్ఞానస్వరూపుడు, 
సర్వశక్తియుతుడు అని చెప్పును 

ఇక వేదాంతము ఈశ్వరుడే జీవాత్మ అనును అజ్ఞానము, దేహము, 
ఇంద్రియములతో కూడిన జీవాత్మకర్త, భోక్త అట్టి జీవాత్మనే ఈశ్వరునిగా 
నిర్ణయించారు ఇందుకు శృతివాక్యప్రమాణాలు చాలా చెప్పారు 'బ్రహ్మవేద 
బ్ర హ్మెవభవతి (ముండకోపనిషత్‌ (3-2-9) బ్రహ్మను తెలుసుకొన్నవాడు 
బ్రహ్మయేయగును మహావాక్యములు (శృతివాక్యములు లేక ఉపనిష 
ద్వాక్యములు) బ్రహ్మ స్వరూపము ఆత్మస్వరూపము ఒకటియే యని 
చెప్పుచున్నవి ఈ వాక్యములు వేదముల నుండి ఉపనిషత్తులలోకి 
వచ్చినవి 


706 అనుష్టాన వేదాంతము 
అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకం (1-4-10) నేనే బ్రహ్మమునై యున్నాను 
తత్వమసి ఛాందోగ్యం (6-9-4) అదే ఈ సమస్తమైన జగత్తు అదే ఆత్మ అదే 
సత్యం, అదే నివు నీవే అది 

“అయమాత్మా బ్రహ్మ మాండూక్యోపనిషత్తు (2) ఈ ఆత్మబ్రహ్మమే అయియున్నది 
“సోహం అస్మి (మైత్రేయోపనిషత్‌ 1-11) అతడు అనగా పరబ్రహ్మము 
నేనైయున్నాను 

“సర్వం ఖల్విదం బ్రహ్మ ఛాందోగ్యం (3-14-8) పూర్తిగా సర్వము అనగా ఈ 
జగత్తు అంతయు అన్నిటికి మూలమైన పరబ్రహ్మమే 


ఇలా ఎన్నో శృతివాక్యములు ఉన్నాయి జీవాత్మ పరమాత్మను 
గురించి ఇంకా అనేకులు అనేక విధాలుగా చెప్తుంటారు ఈ స్థితిలో దేనిని 
విశ్వసించాలో తెలియక సామాన్య మానవుడు చివరకు జీవాత్మ పరమాత్మ అను 
విషయాలే వ్యర్థ ప్రసంగాలుగా తీసిపారవేస్తాడు ఎందుకనగా అతని దృష్టిలో 
ఈ ప్రసంగాలు ఎవరి స్వలాభమునకు వారు చేయు నిరర్ధక సంభాషణలుగా 
కనబడును 


కాని ఇది సమాధానం కాదు జననమరణములు అందరికీ 
సహజములు కాని ఆ రెంటికి మధ్య ఉన్న జీవితం ఒక సమస్య దుఃఖాలే 
ఆ సమస్య దాని నివృత్తి కావాలనే కదా అందరు కోరేది మోక్షమే ఆ నివృత్తికి 
మార్గము అంటే అది ఎక్కడో ఎపుడో సామాన్య మానవుడికి అంతుబట్టదు 
ఇక్కడే ఈ జీవితంలోనే ఏదైనా మార్గం ఉన్నదా అనేదే ప్రశ్న దానికి 
సమాధానమే వేదాంతం చెపుతుంది మనలో ఉన్న ఆత్మయే పరమాత్మ ఆ 
పరమాత్మ అందరిలో ఉన్నాడను “జీవో బ్రహ్మైవనపరః. అను సత్యమును 
అనగా జీవుడే పరబ్రహ్మ, పరబ్రహ్మకంటే ఇతరము కాదు అని గ్రహించినపుడు 
ఇక్కడే ఈ జీవితంలోనే సమస్యకు సమాధానం దొరుకుతుంది జీవబ్రహ్మ 
ఐక్యతను తెలుసుకొనినపుడే జీవన్ముక్తి అనగా జీవించి ఉండగనే ముక్తి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 707 


లభించును ఆ ముక్తి మరణానంతర స్థితి కాదు జీవించి ఉండగనే మనస్సు 
వికసించి సచ్చిదానంద స్థితి కలుగును అదియే వేదాంత లక్ష్యము ఆ స్థితి 
ప్రత్యక్ష అనుభూతి అది వ్యక్తిగతము మాటలలో వర్ణించుట సాధ్యము కాదు 
ఎంతో కొంత స్థాయిలోనైనా ఆ స్థితి సాధించగలిగితే మనము ధన్యులము 


బ్రహ్మసూత్రములు ఈ స్థితికి మార్గము వివరించును ప్రథమా 
ధ్యాయము బ్రహ్మసత్యము అను సిద్ధాంతమును వివరించును భిన్నములైన 
శృతివాక్యములు ఇందు సమన్వయము చేయబడెను స్వంత అనుభూతితో 
మహర్షులు చెప్పిన వాక్యముల అభిప్రాయమును సమన్వయము చేసి బ్రహ్మకు 
జీవాత్మకు, జగత్తుకు ఉన్న సంబంధము ఈ అధ్యాయములో చెప్పబడినది ఈ 
అధ్యాయమును సమన్వయాధ్యాయము అన్నారు 


జగత్తు ఉత్పత్తి, స్థితి, లయములు ద్వితీయాధ్యాయములో 
వివరించబడినది ఆత్మకు పరమాత్మకు గల సంబంధము, ఆత్మస్వరూపము 
ఇందు చెప్పబడినది ఆత్మ పరమాత్మ సంబంధమును గూర్చి ఆక్షేపణలకు 
సమాధానము చెప్పబడినది అందుచే ఈ అధ్యాయం అవిరోధాధ్యాయం 
అన్నారు 

తృతీయాధ్యాయము లో బ్రహ్మజ్ఞాన సాధనకు మార్గములు చెప్పబడినవి 
పునర్జన్మను గూర్చి కూడ ప్రస్తావించబడినది అందుకే ఇది సాధనాధ్యాయము 

బ్రహ్మజ్ఞానఫలమును గూర్చి చతుర్ణాధ్యాయములో చెప్పబడింది 
మరణానంతర జీవితమును గూర్చియు, దేవయాన పితృయాన మార్గములు 


పునర్జన్మ రహితమైన మోక్షమును గూర్చి ఇందు వివరించబడినది అందుచే 
ఇది ఫలాధ్యాయం అనబడింది 


శాస్త్రము అనగా వేదము పరమ ప్రమాణమని బాదరాయణుని 
అభిప్రాయము పరబ్రహ్మ సత్యమును కనుగొనుటకు తరమే మార్గము 


708 అనుష్టాన వేదాంతము 


అన్నాడు శృతి స్కృతులను మూలములుగా గ్రహించాడు శృతి యనగా 
ఉపనిషత్తులు స్మృతులు మహాభారతము, భగవద్గీత, మనుస్మృతి శృతికి 
ప్రమాణము అవసరం లేదు స్మృతికి ప్రమాణము (proof or authority) 
కావలయును అందువలన స్మృతి ప్రమాణము కొరకు శృతి పై ఆధారపడును 
పంచభూతములు, మనస్సు, బుద్ది, అహంకారములతో కూడినది భౌతికరంగము 
బుద్ధికి అతీతమైనది బ్రహ్మమునకు సంబంధించిన రంగము తర్కము 
ననుసరించి నిర్దిష్టమైన (506010) లక్షణములు బ్రహ్మకు ఉన్నవి కాని 
భక్తిధ్యానములకు ‘సాక్షాత్కార జ్ఞానము లభించును దానికి తర్కము 
సరిపోదు తర్కము నిలకడ లేనిది ఒక తార్కికుని వాదమున బ్రహ్మము 
ప్రతిష్టించబడకపోయినను వేదాంతవాక్య సమన్వయమునకు విరోధము ఉండదు 
అని (2-1-11) సూత్రములో చెప్పారు పరమాత్మజ్ఞానమే సమ్యక్‌జ్ఞానము ఆ 
జ్ఞానమందు విరుద్ధ అభిప్రాయములకు తావులేదు అన్నారు కాబట్టి శృుతిని 
అనుసరించని తర్కం ప్రమాణము కాదు అన్నారు కనబడని ఆత్మను 
భక్తియోగం ద్వారా ధ్యానములో దర్శించవచ్చునని (3-2-24) సూత్రములో 
చెప్పారు ఆ ప్రత్యక్షానుభూతి సమాధి అనబడింది కన్నులు మూసుకుని 
అంతర్ముఖుడై యోగి పరమాత్మను దర్శించును పరమాత్మ జ్యోతిస్వరూపుడు 
ఆ జ్యోతిని యోగము ద్వారా దర్శించవచ్చును (3-2-25) సూత్రము 
“తత్వమసి అను శృతి వాక్యమును వివరించును దేహము అను ఉపాధి వలన 
కలిగిన భిన్నత్వమే తప్ప ఆత్మకు పరమాత్మకు భేదము లేదు సహజ రూపం 
ఒకటే 


ప్రకృతి పురుషులు స్వతంత్రులు, భిన్నముగా నుందురని సాంఖ్యము 
చెప్పును ప్రకృతి పురుషులు ఒకే వస్తువు యొక్క భిన్నరూపములని వేదాంతము 
చెప్పును బ్రహ్మపదార్థమే జగత్తుకు మూలము, ఆధారము నిద్ర (సుషుప్తి) 
పరబ్రహ్మము (ఆత్మ) ఉన్నదనుటకు ప్రమాణముగా చెప్పబడినది ఆత్మజ్యోతి 
పరబ్రహ్మయే అతడు మానవుని హృదయమను ఆకాశమున ఉన్నాడు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 709 


అచటనున్న అతని జ్యోతిరూపమును ఆరాధింపవలయును అచెతనములైన 
పదార్ధవబులు, చేతనులైన జీవులు సృజించబడుటకు బ్రహ్మమే కారణము 
బ్రహ్మమే ప్రతి భౌతిక పదార్థము సృజించెను పంచభూతముల కార్యముచే 
జగత్తు పరిణామము సంభవించును అయినను ఆ పరిణామశక్తి బ్రహ్మము 
వలననే కలుగునని చెప్పబడినది (2-3-13) సూత్రములో ఈ విషయము 
చెప్పబడింది పరమేశ్వరుడే ఆకాశము మొదలగు భూతములపై ఆధిపత్యం 
వహించి సృష్టిని సంకల్పించి భౌతికరూపములను కల్పించెనని చెప్పబడింది 
సర్వకార్యము లకు పరబ్రహ్మయే కర్త, పంచభూతములు కావు అన్నిటియందు 
ఉంటూ అన్నిటిని ప్రవర్తింపజేయు అంతర్యామి పరమాత్మ అతడే జగత్తుకు 
ఉపాదానము అనగా మూలకారణము బంగారము బంగారు వస్తురూపమునకు 
మారునటులె నిర్గుణుడైన పరమాత్మ సర్వవస్తురూపమును ధరించెను 
పరమాత్మయే కారణము, పరమాత్మయే కార్యము దీనికి ఉపమానం 2-1-16, 
19, 20 సూత్రములలో చెప్పారు 2-1-16లో కార్యకారణములను గురించి 
చెప్పారు కార్యము పుట్టుటకు ముందు అది కారణరూపంలో ఉంటుంది 
కుండ ఏర్పడక ముందు అది మట్టిగా ఉన్నది కుండరూపం ఎర్పడిన 
తరువాత కూడ అది మట్టి కంటె భిన్నము కాదు అనగా కార్యము పుట్టిన 
తరువాత కూడ అది కారణం కంటె వేరు కాదు కుండ కార్యము మట్టి 
కారణము సృష్టికి ముందు ఒక్క పరమాత్మయే ఉన్నాడు అతడే బ్రహ్మపదార్థం 
బ్రహ్మయే జగత్తుకు కారణం జగత్తు కార్యము కారణమైన బ్రహ్మము భూత, 
వర్తమాన, భవిష్యకాలములందు ఉండును అటులే జగత్తు కూడ ఉండును 
మట్ట లేనిచో కుండలేదు అటులే పరమాత్మ లేనిచో జగత్తు లేదు ఇసుక 
నుండి నూనెరాదు గదా! 


దీనికి 2-1-18లో యుక్తి ద్వారా సృష్టికి ముందు 'సత్‌ భావం 


ఉన్నదని తెలియును అన్నారు పరుగు కావాలనుకున్నవాడు పాలు 
తెచ్చుకుంటాడు మట్టిని తీసికురాడు ఎందుకనగా మట్టిలో పెరుగు 


0 అనుష్టాన వేదాంతము 


డదు పాలలో పెరుగు ఉండునని వానికి తెలుసు అనగా పెరుగు 
వృడుటకు ముందు అది పాలలో ఉన్నది అను భావము ఈ భావమే యుక్తి 
ముక్తి వలన కార్యమగు పెరుగు కారణమైన పాలలోనే ఉన్నది అని తెలియును 
నగా కార్యమనునది కారణములో ముందుగనే యుండును కారణమగు 
కమాత్మయందు కార్యమగు జగత్తు ముందే ఉన్నది 2-1-19లో మరియొక 
పమానం చెప్పారు ఒక వస్త్రం మడత పెట్టబడినపుడు వస్త్ర స్వరూపము 
ష్టంగా తెలియదు మడతలు విప్పిపరచినపుడు ఆ వస్త్రస్వరూపము పూర్తిగా 
లియును మడతలో ఉన్న వస్త్రము, మడత విప్పినపుడూ అదే వస్త్రము 
న్నము కాదు అటులే కార్యకారణములు భిన్నములు కావు 


2-1-20 సూత్రమందు మరియొక వివరణ ఇచ్చారు ప్రాణాయామ 
మయంలో ఊపిరి బిగించబడును అపుడా వ్యక్తి ఏ పని చేయలేడు 
యినను అతడు సజీవుడే ఊపిరి విడిచినపుడు తిరిగి కాళ్లు, చేతులు 
నిచేయును రెండు సమయములందు ఉన్న ఊపిరి ఒకటే భిన్నముకాదు 
గించినపుడు ఊపిరి ప్రసారం లేదు, వదలినపుడు ఊపిరి ప్రసారం ఉండును 
శపిరి ఒక్కటే అదే విధంగా కార్యకారణములకు భేదం ఉండదు 
'ర్యకారణములు సమానములే అయినను ఫలితములు భిన్నముగా నుండును 


అటులే జగత్తు బ్రహ్మము నుండి భిన్నము కాదు బ్రహ్మసూత్రములకు 
"ష్యకారులు అందరు కార్యకారణములకు భేదము లేదని అంగీకరించినను 
హ్మమునకు జగత్తునకు గల సమానత్వమునకు రూపము చెప్పుటలోనే 
"రు విభేదించారు బాదరాయణుని అభిప్రాయములో బ్రహ్మమునకు 
గత్తుకు గల సంబంధము అనన్యము అనగా భేదము లేదని గాని జగత్తునందు 
ార్పు ఉండదు అని గాని కాదు అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు ఈ 
ార్చునకు కారణము అవిద్య (అజ్ఞానము) అని శంకరుడు భాష్యం చెప్పారు 
"డు సర్పము అని భ్రాంతి పొందినవానికే త్రాడు సర్పముగా కనబడును 


వేదాంతం - కర్మసిద్ధాంతము 709 


అచటనున్న అతని జ్యోతిరూపమును ఆరాధింపవలయును అచెతనములైన 
పదార్ధవబులు, చేతనులైన జీవులు సృజించబడుటకు బ్రహ్మమే కారణము 
బ్రహ్మమే ప్రతి భౌతిక పదార్థము సృజించెను పంచభూతముల కార్యముచే 
జగత్తు పరిణామము సంభవించును అయినను ఆ పరిణామశక్తి బ్రహ్మము 
వలననే కలుగునని చెప్పబడినది (2-3-13) సూత్రములో ఈ విషయము 
చెప్పబడింది పరమేశ్వరుడే ఆకాశము మొదలగు భూతములపై ఆధిపత్యం 
వహించి సృష్టిని సంకల్పించి భౌతికరూపములను కల్పించెనని చెప్పబడింది 
సర్వకార్యము లకు పరబ్రహ్మయే కర్త, పంచభూతములు కావు అన్నిటియందు 
ఉంటూ అన్నిటిని ప్రవర్తింపజేయు అంతర్యామి పరమాత్మ అతడే జగత్తుకు 
ఉపాదానము అనగా మూలకారణము బంగారము బంగారు వస్తురూపమునకు 
మారునటులె నిర్గుణుడైన పరమాత్మ సర్వవస్తురూపమును ధరించెను 
పరమాత్మయే కారణము, పరమాత్మయే కార్యము దీనికి ఉపమానం 2-1-16, 
19, 20 సూత్రములలో చెప్పారు 2-1-16లో కార్యకారణములను గురించి 
చెప్పారు కార్యము పుట్టుటకు ముందు అది కారణరూపంలో ఉంటుంది 
కుండ ఏర్పడక ముందు అది మట్టిగా ఉన్నది కుండరూపం ఎర్పడిన 
తరువాత కూడ అది మట్టి కంటె భిన్నము కాదు అనగా కార్యము పుట్టిన 
తరువాత కూడ అది కారణం కంటె వేరు కాదు కుండ కార్యము మట్టి 
కారణము సృష్టికి ముందు ఒక్క పరమాత్మయే ఉన్నాడు అతడే బ్రహ్మపదార్థం 
బ్రహ్మయే జగత్తుకు కారణం జగత్తు కార్యము కారణమైన బ్రహ్మము భూత, 
వర్తమాన, భవిష్యకాలములందు ఉండును అటులే జగత్తు కూడ ఉండును 
మట్ట లేనిచో కుండలేదు అటులే పరమాత్మ లేనిచో జగత్తు లేదు ఇసుక 
నుండి నూనెరాదు గదా! 


దీనికి 2-1-18లో యుక్తి ద్వారా సృష్టికి ముందు 'సత్‌ భావం 


ఉన్నదని తెలియును అన్నారు పరుగు కావాలనుకున్నవాడు పాలు 
తెచ్చుకుంటాడు మట్టిని తీసికురాడు ఎందుకనగా మట్టిలో పెరుగు 


712 అనుష్టాన వేదాంతము 


సృష్టి చేయు శక్తి బ్రహ్మమునకు ఉన్నదని బాదరాయణుడు 
అంగీకరించెను బ్రహ్మ తానెట్టి మార్చుచెందక ప్రపంచముగా పరిణామము 
చెందును కాని ఆ పరిణామము ఎటుల సాధ్యమో బ్రహ్మసూత్రములు 
చెప్పలేదు (1-4-26, 2-1-27) ఈ విషయమె భాష్యకారులు వివిధ రీతులలో 
వ్యాఖ్యానించారు 


బ్రహ్మ జగత్తుగా మారలేదని, అవిద్య వలన బ్రహ్మము జగత్తుగా 
మారెనని విశ్వసించుచున్నాము అని శంకరుని భాష్యము తెలిసినవాడు 
(జ్ఞాత) తెలియదగిన విషయము (జ్ఞేయము), బుద్ధి (జ్ఞానము) ఈ మూడింటి 
సంయుక్త స్వరూపము పరబ్రహ్మ అగుటచే ప్రపంచము బ్రహ్మమునందే 
యున్నదని శంకరుని వాదము బ్రహ్మమునకు అద్భుతశక్తులున్నవని 
రామానుజుని సూచన బ్రహ్మమునకు తోడుగా అనాదియైన జగత్తు ఒక 
ప్రవాహముగా విడిగానున్నది అను వివరణకు సమాధానముగా పరబ్రహ్మకు 
అద్భుతశక్తులుండుటచే అతనికి అసాధ్యమనునది ఉండదు అని రామానుజుని 
ప్రవచనము మొత్తం మీద 'మాయ' అను శబ్దమునకు వేదాంత సిద్ధాంతము 
లందు స్పష్టమగు అర్థమున్నట్లు కనబడదు స్వప్నమువలె జగత్తు మాయకాదు 
అని బ్రహ్మసూత్రములు చెప్పగా (3-2-3), అనంతరకాలమందు రూపొందిన 
సిద్ధాంతములందు దానికి స్పష్టమైన అర్థము కనబడదు 


మాయ సర్వత్ర వ్యాపించియుండుటయేగాక అది ఆది, అంతము 
లేనిది అని శంకరుని సిద్ధాంతము కాని సర్వత్ర వ్యాపించియున్న (UNIversal) 
మాయకు వ్యక్తిపరముగా ఆజ్ఞానరూపంలో నుండు మాయకు భేదము 
తెలియవలెను వ్యక్తిపరమైన అవిద్యకు ఆది లేదు కాని ఎదో ఒక సమయమున 
అంతము కావచ్చు ఆత్మజ్ఞాన జ్యోతి దర్శన అనుభూతి ($pIrItUalillumination) 
పొందినపుడు అజ్ఞానము అనబడు మాయ అంతరించును అట్టి మానవుని 
స్మృతి (స్పృహ 60౧561015౧655) నుండి ఈ వస్తుప్రపంచము అదృశ్యమగును 


వేదాంతం - కర్మసిద్ధాంతము 709 


అచటనున్న అతని జ్యోతిరూపమును ఆరాధింపవలయును అచెతనములైన 
పదార్ధవబులు, చేతనులైన జీవులు సృజించబడుటకు బ్రహ్మమే కారణము 
బ్రహ్మమే ప్రతి భౌతిక పదార్థము సృజించెను పంచభూతముల కార్యముచే 
జగత్తు పరిణామము సంభవించును అయినను ఆ పరిణామశక్తి బ్రహ్మము 
వలననే కలుగునని చెప్పబడినది (2-3-13) సూత్రములో ఈ విషయము 
చెప్పబడింది పరమేశ్వరుడే ఆకాశము మొదలగు భూతములపై ఆధిపత్యం 
వహించి సృష్టిని సంకల్పించి భౌతికరూపములను కల్పించెనని చెప్పబడింది 
సర్వకార్యము లకు పరబ్రహ్మయే కర్త, పంచభూతములు కావు అన్నిటియందు 
ఉంటూ అన్నిటిని ప్రవర్తింపజేయు అంతర్యామి పరమాత్మ అతడే జగత్తుకు 
ఉపాదానము అనగా మూలకారణము బంగారము బంగారు వస్తురూపమునకు 
మారునటులె నిర్గుణుడైన పరమాత్మ సర్వవస్తురూపమును ధరించెను 
పరమాత్మయే కారణము, పరమాత్మయే కార్యము దీనికి ఉపమానం 2-1-16, 
19, 20 సూత్రములలో చెప్పారు 2-1-16లో కార్యకారణములను గురించి 
చెప్పారు కార్యము పుట్టుటకు ముందు అది కారణరూపంలో ఉంటుంది 
కుండ ఏర్పడక ముందు అది మట్టిగా ఉన్నది కుండరూపం ఎర్పడిన 
తరువాత కూడ అది మట్టి కంటె భిన్నము కాదు అనగా కార్యము పుట్టిన 
తరువాత కూడ అది కారణం కంటె వేరు కాదు కుండ కార్యము మట్టి 
కారణము సృష్టికి ముందు ఒక్క పరమాత్మయే ఉన్నాడు అతడే బ్రహ్మపదార్థం 
బ్రహ్మయే జగత్తుకు కారణం జగత్తు కార్యము కారణమైన బ్రహ్మము భూత, 
వర్తమాన, భవిష్యకాలములందు ఉండును అటులే జగత్తు కూడ ఉండును 
మట్ట లేనిచో కుండలేదు అటులే పరమాత్మ లేనిచో జగత్తు లేదు ఇసుక 
నుండి నూనెరాదు గదా! 


దీనికి 2-1-18లో యుక్తి ద్వారా సృష్టికి ముందు 'సత్‌ భావం 


ఉన్నదని తెలియును అన్నారు పరుగు కావాలనుకున్నవాడు పాలు 
తెచ్చుకుంటాడు మట్టిని తీసికురాడు ఎందుకనగా మట్టిలో పెరుగు 


714 అనుష్టాన వేదాంతము 
భావించాడు 


శంకరునిది అద్వెతవాదం రామానుజునిది ఈశ్వరవాదం లేక 
ఆస్తికవాదం నిర్గుణము నిర్వికారము అయిన పరబ్రహ్మమే సత్యము ఈ 
ప్రపంచమంతా మాయచే కప్పబడి సత్యముగా కనబడు అసత్యము దానినే 
మాయ లేక మిధ్య అన్నాడు శంకరులు జీవాత్మయే పరమాత్మ బ్రహ్మజ్ఞాన 
అనుభూతి పొందినపుడు ఈ సత్యము తెలియును అన్నారు శంకరుడు 
క్రమముక్తి అంగీకరించెను క్రమముక్తి అనగా మరణానంతరము దేవయానము 
ద్వారా ప్రయాణించి ముక్షిని పొందుట అయినను శంకరుడు భావాతీత 
జ్ఞానముతో జీవించియుండగనే ముక్తిని అనగా జీవన్ముక్తి పాందుటయే శ్రేష్టమని 
భావించెను రామానుజుడు జీవన్ముక్తిని విశ్వసించలేదు విదేహముక్తినే అనగా 
మరణానంతర ముక్తినే అతడు కాంక్షించాడు రామానుజుడు శంకరుని 
మాయాసిద్దాంతమును తిరస్కరించినను, మానవుని అజ్ఞానమునే మాయగా 
అంగీకరించెను అజ్ఞానము వలన ఆత్మ తన దివ్యమూలస్టితిని, తన 
ధ్యేయమును మరచి భౌతికమైన స్టూలశరీరముతో ఐక్యత పొందుచున్నది 
అన్నాడు దాని ఫలితముగా అహంకారము ప్రబలును అన్నాడు భగవంతునికి 
భక్తితో ఆత్మార్పణ చేసుకొనినపుడు ముక్తి కలుగును అని చెప్పాడు 
ఈశ్వరవాదియన రామానుజుడు ఇష్టదైవమునే పరబ్రహ్మ అన్నాడు ఈ 
పరబ్రహ్మ సగుణుడు ఆత్మలు, విశ్వము అంతా సత్యము అవే పరబ్రహ్మ 
అంశలు లేక రూపాంతరములు దానిమ్మకాయను ప్రతీకగా చెప్పారు 
విత్తనములు ఆత్మలు (జీవులు) పైన ఉన్న బెరడు విశ్వము విత్తనములు 
లేకుండ బెరడు లేదు బెరడు లేకుండ విత్తనములు లేవు ఇది రామానుజుని 
వాదము పరబ్రహ్మ జీవులు ఒకరు కాదు కాని ఇద్దరు వేరు కాదు 
బ్రహ్మమునకు విశ్వమునకు ఉన్న సంబంధమే జీవాత్మకు శరీరమునకు 
ఉన్నది ఆత్మశరీరము కంటే భిన్నమైనది అయినను ఆత్మ శరీరమును 
నడిపించును శరీరమును ఒక పరికరముగా ఉపయోగించును అదే 


వేదాంతం - కర్మసిద్ధాంతము 709 


అచటనున్న అతని జ్యోతిరూపమును ఆరాధింపవలయును అచెతనములైన 
పదార్ధవబులు, చేతనులైన జీవులు సృజించబడుటకు బ్రహ్మమే కారణము 
బ్రహ్మమే ప్రతి భౌతిక పదార్థము సృజించెను పంచభూతముల కార్యముచే 
జగత్తు పరిణామము సంభవించును అయినను ఆ పరిణామశక్తి బ్రహ్మము 
వలననే కలుగునని చెప్పబడినది (2-3-13) సూత్రములో ఈ విషయము 
చెప్పబడింది పరమేశ్వరుడే ఆకాశము మొదలగు భూతములపై ఆధిపత్యం 
వహించి సృష్టిని సంకల్పించి భౌతికరూపములను కల్పించెనని చెప్పబడింది 
సర్వకార్యము లకు పరబ్రహ్మయే కర్త, పంచభూతములు కావు అన్నిటియందు 
ఉంటూ అన్నిటిని ప్రవర్తింపజేయు అంతర్యామి పరమాత్మ అతడే జగత్తుకు 
ఉపాదానము అనగా మూలకారణము బంగారము బంగారు వస్తురూపమునకు 
మారునటులె నిర్గుణుడైన పరమాత్మ సర్వవస్తురూపమును ధరించెను 
పరమాత్మయే కారణము, పరమాత్మయే కార్యము దీనికి ఉపమానం 2-1-16, 
19, 20 సూత్రములలో చెప్పారు 2-1-16లో కార్యకారణములను గురించి 
చెప్పారు కార్యము పుట్టుటకు ముందు అది కారణరూపంలో ఉంటుంది 
కుండ ఏర్పడక ముందు అది మట్టిగా ఉన్నది కుండరూపం ఎర్పడిన 
తరువాత కూడ అది మట్టి కంటె భిన్నము కాదు అనగా కార్యము పుట్టిన 
తరువాత కూడ అది కారణం కంటె వేరు కాదు కుండ కార్యము మట్టి 
కారణము సృష్టికి ముందు ఒక్క పరమాత్మయే ఉన్నాడు అతడే బ్రహ్మపదార్థం 
బ్రహ్మయే జగత్తుకు కారణం జగత్తు కార్యము కారణమైన బ్రహ్మము భూత, 
వర్తమాన, భవిష్యకాలములందు ఉండును అటులే జగత్తు కూడ ఉండును 
మట్ట లేనిచో కుండలేదు అటులే పరమాత్మ లేనిచో జగత్తు లేదు ఇసుక 
నుండి నూనెరాదు గదా! 


దీనికి 2-1-18లో యుక్తి ద్వారా సృష్టికి ముందు 'సత్‌ భావం 


ఉన్నదని తెలియును అన్నారు పరుగు కావాలనుకున్నవాడు పాలు 
తెచ్చుకుంటాడు మట్టిని తీసికురాడు ఎందుకనగా మట్టిలో పెరుగు 


716 అనుష్టాన వేదాంతము 


జీవాత్మలు పరస్పరం భిన్నములు అవి భగవంతుని కంటె భిన్నములు 
జీవాత్మలకు సహజ జ్ఞానముండును కాని జననమొందిన ప్రతి జీవి సంసార 
బంధమందు తగుల్కొనును నిరంతర కృషితో భక్తి ద్వారా బంధవిముక్తి 
పొందవచ్చును అయినను జీవాత్మలు మూడు రకములు అని మధ్వమతము 
1) భక్తులు నీతిమంతులు భగవధ్యానము ద్వారా వీరు ముక్తి పొంది 
వైకుంఠము చేరుదురు ముక్తి అనగా వైకుంఠ ప్రాప్తియే 2) రెండవరకము 
వారికి ఎన్నటికి ముక్తి లభించదు జనన, మరణ, పునర్జన్మ ప్రవాహములో 
కష్టసుఖములను అనుభవిస్తూ ఉంటారు 3) ఇక మూడవరకము దురాత్ములు 
వీరు విష్ణువును దూషించుచు భక్తులను హింసించుదురు వీరికి ముక్తి 
ఉండదు వీరికి నరకదండన నిశ్చయము 


మధ్వమతమందు జీవన్ముక్తికి స్థానము లేదు 'మాయి అను 
ప్రసక్తియే లేదు మహిమకే ప్రాధాన్యము కాని ఎవరో కొద్దిమందికి మాత్రమే 
ముక్తి కలుగును మిగిలినవారు అనర్హులు అని జీవులను వర్గములుగా 
విభజించుట వేదాంత వచనములకు విరుద్ధముగా కన్పడుచున్నదని ఒక 
విమర్శ ఉన్నది ముక్తికి అర్హత సాధనతో ఎ జీవుడైనను పొందవచ్చునని 
వేదాంత భావము గదా! 


భాస్కరుడు శంకరుని అనంతర కాలమువాడు రామానుజుని 
ముందు కాలమువాడు ఇతడు కూడ అద్వెతవాదియే కాని శంకరుని 
మాయావాదమును ఇతడు అంగీకరించలేదు ఇతనిది భేద అభేదవాదము 
అనగా జీవాత్మ పరమాత్మల సంబంధములో భేదములో భేదము లేకుండుట 
పరబ్రహ్మ స్వభావము పవిత్రము, అనంతము కాని ఒక నిశ్చితరూపము 
ఉండదు పరమాత్మయే కర్త, భోక్త అనగా అనుభవించు శక్తి, అనుభవించబడు 
శక్తి అందువలననే పరమాత్మ చేతనులైన జీవులుగాను, అచేతనములైన 
వస్తువులుగాను తనకుతాను మార్పు పొందగలడు ఈ పరిణామము వాస్తవము 


వేదాంతం - కర్మసిద్ధాంతము 709 


అచటనున్న అతని జ్యోతిరూపమును ఆరాధింపవలయును అచెతనములైన 
పదార్ధవబులు, చేతనులైన జీవులు సృజించబడుటకు బ్రహ్మమే కారణము 
బ్రహ్మమే ప్రతి భౌతిక పదార్థము సృజించెను పంచభూతముల కార్యముచే 
జగత్తు పరిణామము సంభవించును అయినను ఆ పరిణామశక్తి బ్రహ్మము 
వలననే కలుగునని చెప్పబడినది (2-3-13) సూత్రములో ఈ విషయము 
చెప్పబడింది పరమేశ్వరుడే ఆకాశము మొదలగు భూతములపై ఆధిపత్యం 
వహించి సృష్టిని సంకల్పించి భౌతికరూపములను కల్పించెనని చెప్పబడింది 
సర్వకార్యము లకు పరబ్రహ్మయే కర్త, పంచభూతములు కావు అన్నిటియందు 
ఉంటూ అన్నిటిని ప్రవర్తింపజేయు అంతర్యామి పరమాత్మ అతడే జగత్తుకు 
ఉపాదానము అనగా మూలకారణము బంగారము బంగారు వస్తురూపమునకు 
మారునటులె నిర్గుణుడైన పరమాత్మ సర్వవస్తురూపమును ధరించెను 
పరమాత్మయే కారణము, పరమాత్మయే కార్యము దీనికి ఉపమానం 2-1-16, 
19, 20 సూత్రములలో చెప్పారు 2-1-16లో కార్యకారణములను గురించి 
చెప్పారు కార్యము పుట్టుటకు ముందు అది కారణరూపంలో ఉంటుంది 
కుండ ఏర్పడక ముందు అది మట్టిగా ఉన్నది కుండరూపం ఎర్పడిన 
తరువాత కూడ అది మట్టి కంటె భిన్నము కాదు అనగా కార్యము పుట్టిన 
తరువాత కూడ అది కారణం కంటె వేరు కాదు కుండ కార్యము మట్టి 
కారణము సృష్టికి ముందు ఒక్క పరమాత్మయే ఉన్నాడు అతడే బ్రహ్మపదార్థం 
బ్రహ్మయే జగత్తుకు కారణం జగత్తు కార్యము కారణమైన బ్రహ్మము భూత, 
వర్తమాన, భవిష్యకాలములందు ఉండును అటులే జగత్తు కూడ ఉండును 
మట్ట లేనిచో కుండలేదు అటులే పరమాత్మ లేనిచో జగత్తు లేదు ఇసుక 
నుండి నూనెరాదు గదా! 


దీనికి 2-1-18లో యుక్తి ద్వారా సృష్టికి ముందు 'సత్‌ భావం 


ఉన్నదని తెలియును అన్నారు పరుగు కావాలనుకున్నవాడు పాలు 
తెచ్చుకుంటాడు మట్టిని తీసికురాడు ఎందుకనగా మట్టిలో పెరుగు 


718 అనుష్టాన వేదాంతము 


అంతరించును శుద్ధమైన ఆత్మప్టితి పొందినపుడు ముక్తి కలుగును ఆత్మ 
బ్రహ్మములో ఐక్యమగుటయే ముక్తి అది మరణానంతరమే సాధ్యము కాని 
జీవించియుండగా కాదు అనగా జీవన్ముక్తిని భాస్కరుడు విశ్వసించలేదు 
పరమాత్మతో ఐక్యత పొందుటయే జీవుని ధ్యేయము కావలయును అందుకు 
ప్రపంచములో ఉంటూనే ప్రపంచమందు ఆసక్తి లేకుండ పరమాత్మను 
ధ్యానించుటయే దానికి మార్గము అని భాస్కరుడు చెప్పాడు 


మధుని తరువాత కాలమువాడు నింబార్కుడు భక్తిమార్గ 
వేదాంతములో అనగా వైష్టవమతములో ఎర్పడిన నాలుగు శాఖలలో 
నింబార్కునిది ఒకటి అవి రామానుజుని అవిశిష్టాద్వైత వైష్ణవం నింబార్కుని 
ద్వైతాద్వైతవైష్ణవం, మధ్వుని ద్వైతవైష్ణవం, వల్లభుని శుద్దాద్వైతవైష్ణవం 
నింబార్కుని ద్వెతాద్వెతం భాస్కరుని భేదాభేదమును పోలియుండును కాని 
అతనికి పరమాత్మయందు అపారమైన విశ్వాసముండుటచే పరమాత్మను 
సగుణరూపునిగా భావించి రామానుజుని వలె అతడు భక్తితత్తమును 
విశ్వసించెను భాస్కరునిది భక్తితత్వ్వము కాదు 


శంకరుని అనంతరము బ్రహ్మసూత్ర భాష్యకారులు అందరు శంకరుని 
అద్వైత సిద్ధాంతమును ఎదుర్కొనినవారే (వ్యతిరేకించినవారే) కాని వారు 
ఆశించినంత విజయం వారికి సిద్దించలేదు ఎందుకనగా శంకరుని అద్వైత 
సిద్ధాంతము, జీవన్ముక్తి భావము నేటికీ సజీవముగానే ఉన్నాయి నింబార్కుని 
తత్త్వసిద్ధాంతములో ఒక ప్రత్యేకత ఉన్నది అతడు తన సిద్ధాంతమును 
వివరించెనే గాని ఇతరుల సిద్ధాంతములను వ్యతిరేకించలేదు భగవంతుడు 
అనంతుడు అతనిని గ్రహించుటకు మార్గములు అనంతములు క్లుప్తముగా 
ఇది అతనీ భావం భగవంతుడు భావాతీతుడు, అవ్యక్తుడు విశ్వసృష్టియందు 
అతనికి అలుపు ఉండదు అటులే పరమాత్మను సగుణునిగా కూడ అతడు 
విశ్వసించాడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 719 


ఈ విశ్వము పరమాత్మకు భిన్మముగాను, అదే సమయమున 
భిన్నత్వము లేకుండగను ఉండును దీనికి సముద్రపు అలలను (wa౪es5) 
ఉపమానంగా చెప్పారు సముద్రపు ప్రతి అల ఆ నీటిలోనిదే కాని ప్రతి అలకు 
తనదైన ప్రత్యేకత లేక భిన్నత్వము ఉండును సూర్యుని కిరణములు 
సూర్యుడు కాదు కాని అవి సూర్యుని కంటే భిన్నము కాదు అటువంటిదే 
జీవాత్మ పరమాత్మ సంబంధము అన్నాడు జీవాత్మ ఒకే సమయమున 
పరమాత్మతో ఏకత్వమును, భిన్నత్వమును కూడ కలిగియుండునని అతని 
భావము ఇది మూలపదార్థమునకు దాని భాగమునకు ఉండు భేదము 
మాత్రమే కాదు ఎందుకనగా ఆ భాగము మూలములోనిదే అదే జీవాత్మ 
పరమాత్మ సంబంధము అందువలన నింబార్కుని ద్వెతాద్వెతమునకు, 
భాస్కరుని భేదాభేదమునకు పోలిక ఉన్నదని చెప్పవచ్చును కాని రెండు 
తత్త్వముల మధ్య ఒక ప్రధానమైన భేదమున్నది అజ్ఞానముతో నున్నంతవరకు 
జీవాత్మ పరమాత్మ అంశగా విడిగానుండును అజ్ఞానము తొలగినపుడు 
జీవాత్మ పరమాత్మతో ఎకమై ముక్తి పొందును ఇది భాస్కరుని సిద్దాంతము 
కాని నింబార్కుని దృష్టిలో ఎల్లపుడు జీవాత్మ పరమాత్మలోని అంశము అదే 
సమయమున పరమాత్మతో ఐక్యముగాను ఉండును అజ్ఞానస్థితిలోను, 
జ్ఞానస్థితిలోను అల్లే ఉండునన్నాడు 


నింబార్కుని అనుసరించి అజ్ఞాన స్థితియందు జీవాత్మ గోచర 
మగుచున్న వస్తు ప్రపంచ అనుభవమును పొందుచుండును జ్ఞానము 
సిద్ధించినపుడు మనస్సు అతీతమై భావాతీతమైన దృష్టిని (౪1510౧) పొంది 
తనలోనే ఉన్న పరమాత్మ దర్శన అనుభూతిని పొందును అదే సమయమున 
జీవాత్మ తాను పరమాత్మ అంశమనియు పరమాత్మతో ఏకమనియు కూడ 
గ్రహించును ఇదే ద్వెతములో అద్వెతము నింబార్కుడు జ్ఞానమునకు భక్తికి 
కూడ ప్రాధాన్యమొసగెను జ్ఞానము పరమాత్మను తెలుపును భక్తి ఆత్మార్పణతో 
కూడిన (ప్రేమలో కలియును భక్తిలోను, ఆత్మార్పణలోను జీవాత్మ నిల్పియే 


720 అనుష్టాన వేదాంతము 


యుండును (56% reMaIn5) అనగా ఐక్యము పొంది తన స్థీతిని కోల్పోదు 
నింబార్కుని అనుయాయులు కృష్ణుని పరబ్రహ్మ స్వరూపునిగాను, రాధను 
మధుర భక్తికి (నిశ్చలమైన (పేమభక్తి) ప్రతీకగాను భావించారు నింబార్కుడే ఈ 
భావము కలిగియుండెనని కూడ అంటారు పరబ్రహ్మ యొక్క దివ్యసుందరా 
కారమే శ్రీకృష్ణుడని, అతని శక్తియే రాధయని అతని భావము అన్నారు 
రామానుజుడిది కూడ ఇదే భావము కాని అతడు భావించినది రాధాకృష్ణుల 
రూపములు కాదు అవి లక్ష్మీనారాయణుల రూపములు 


వల్లభుడు చాల అనంతరకాలమువాడు అతడు చెప్పినది 
శుద్దాద్వైతము అన్నారు వల్లభుని బోధనలలో ప్రశాంత (ప్రమ స్వరూపుడైన 
పరబ్రహ్మకేంద్రబిందువు శ్రీకృష్ణుడే పరబ్రహ్మ సగుణ స్వరూపమని వల్లభుని 
మతము శ్రీకృష్ణుడు అద్వితీయుడు, సచ్చిదానందమూర్తి అయిన (ప్రేమ 
స్వరూపుడు కావున వల్లభునకు ఇష్టదైవమైన కృష్ణుడే పరబ్రహ్మ ఆ దేవునికి 
వల్లభుడు మూడు రూపములు చెప్పాడు 1 పరబ్రహ్మ అయిన పురుషోత్తమునిగా 
శ్రీకృష్ణ రూపము, 2 అంతర్యామిగా అందరి జీవులలో నుండు జీవాత్మ 3 
అక్షరబ్రహ్మముగా శ్రీకృష్ణుని నివాసస్థానము అక్షరమే ప్రకృతిగాను, జీవాత్మగాను 
రూపము పొందును కాని అక్షరబ్రహ్మము రెంటికి అతీతముగా నుండును 
పురుషోత్తముడు సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, అక్షరము అతని బాహ్యరూపము 
అన్నాడు ఈ అక్షరము కాలము, కర్మ స్వభావముగా కనబడును కాలము 
ఫలితము బట్టి తెలియును సర్వజీవులకు అది ఆధారము కర్మ సర్వవ్యాపి 
అది వివిధ జీవుల చర్యలలో వివిధ రూపములు పొందును స్వభావము 
పరిణామమును కలిగించును 


భగవంతుడు నిర్గుణుడు సగుణుడు కూడ భగవంతుని కృపతోనే 
భగవంతుని తెలియగలము భగవంతుడు తన మాయతో ఎ రూపమునైనా 
పొందగలడు పరబ్రహ్మ తన నుండే విశ్వమును సృష్టించాడు సృష్టిని ఒక 


వేదాంతం - కర్మసిద్దాంతము 719 


ఈ విశ్వము పరమాత్మకు భిన్మముగాను, అదే సమయమున 
భిన్నత్వము లేకుండగను ఉండును దీనికి సముద్రపు అలలను (wa౪es5) 
ఉపమానంగా చెప్పారు సముద్రపు ప్రతి అల ఆ నీటిలోనిదే కాని ప్రతి అలకు 
తనదైన ప్రత్యేకత లేక భిన్నత్వము ఉండును సూర్యుని కిరణములు 
సూర్యుడు కాదు కాని అవి సూర్యుని కంటే భిన్నము కాదు అటువంటిదే 
జీవాత్మ పరమాత్మ సంబంధము అన్నాడు జీవాత్మ ఒకే సమయమున 
పరమాత్మతో ఏకత్వమును, భిన్నత్వమును కూడ కలిగియుండునని అతని 
భావము ఇది మూలపదార్థమునకు దాని భాగమునకు ఉండు భేదము 
మాత్రమే కాదు ఎందుకనగా ఆ భాగము మూలములోనిదే అదే జీవాత్మ 
పరమాత్మ సంబంధము అందువలన నింబార్కుని ద్వెతాద్వెతమునకు, 
భాస్కరుని భేదాభేదమునకు పోలిక ఉన్నదని చెప్పవచ్చును కాని రెండు 
తత్త్వముల మధ్య ఒక ప్రధానమైన భేదమున్నది అజ్ఞానముతో నున్నంతవరకు 
జీవాత్మ పరమాత్మ అంశగా విడిగానుండును అజ్ఞానము తొలగినపుడు 
జీవాత్మ పరమాత్మతో ఎకమై ముక్తి పొందును ఇది భాస్కరుని సిద్దాంతము 
కాని నింబార్కుని దృష్టిలో ఎల్లపుడు జీవాత్మ పరమాత్మలోని అంశము అదే 
సమయమున పరమాత్మతో ఐక్యముగాను ఉండును అజ్ఞానస్థితిలోను, 
జ్ఞానస్థితిలోను అల్లే ఉండునన్నాడు 


నింబార్కుని అనుసరించి అజ్ఞాన స్థితియందు జీవాత్మ గోచర 
మగుచున్న వస్తు ప్రపంచ అనుభవమును పొందుచుండును జ్ఞానము 
సిద్ధించినపుడు మనస్సు అతీతమై భావాతీతమైన దృష్టిని (౪1510౧) పొంది 
తనలోనే ఉన్న పరమాత్మ దర్శన అనుభూతిని పొందును అదే సమయమున 
జీవాత్మ తాను పరమాత్మ అంశమనియు పరమాత్మతో ఏకమనియు కూడ 
గ్రహించును ఇదే ద్వెతములో అద్వెతము నింబార్కుడు జ్ఞానమునకు భక్తికి 
కూడ ప్రాధాన్యమొసగెను జ్ఞానము పరమాత్మను తెలుపును భక్తి ఆత్మార్పణతో 
కూడిన (ప్రేమలో కలియును భక్తిలోను, ఆత్మార్పణలోను జీవాత్మ నిల్పియే 


722 అనుష్టాన వేదాంతము 


మార్గములు అన్నాడు ధ్యానములో ఎకాగ్రత ద్వారా పరమాత్మతో 
ఐక్యతానుభూతిని వల్లభుడు విశ్వసించాడు ఇట్టి నిగూఢమైన ఐక్యతయే 
జీవితధ్యేయము అన్నాడు అహంకారము, వ్యామోహము నశించినపుడు 
భగవంతుని యందలి వాస్తవ ప్రపంచమును గుర్తించగలము అపుడే 
కృష్ణడేమతత్వము, గోపికల మధురభక్తి బోధపడును అన్నాడు భాగవత 
కృష్ణుని ప్రమస్వరూపిగా గుర్తించగలగటమే జీవితములో ఉత్కృష్టమైన కార్యసిద్ధి 
అని వల్లభుని ప్రవచనము భక్తియే ముక్తికి మార్గము అని అతని విశ్వాసము 
జీవన్ముక్తి ప్రసక్తి శంకరుని అద్వైతములో తప్ప ఇతరులు లెవ్వరు దానిని 
తలచలేదు 


(2-3-18) సూత్రములో బాదరాయణుడు ఆత్మను 'జ్ఞా అన్నాడు 
'జ్ఞా'కు భాష్యకారులు వివిధ వాఖ్యలు చెప్పారు “జ్ఞాను శంకరుడు జ్ఞానము 
అన్నాడు రామానుజుడు 'జ్ఞాత అన్నాడు అనగా తెలియువాడు కొందరు అది 
జ్ఞానము, జ్ఞాత కూడా అన్నారు ఈ సూత్రార్ణము శంకరభాష్యముననుసరించి 
జీవుడు నిత్యుడు కాబట్టి చైతన్యస్వరూపుడు జీవునికి జననమరణములు లేవు 
అన్నారు కాబట్టి పరమాత్మయే జీవుడు పరమాత్మ వలెనే జీవుడు నిత్యము 
జ్ఞానస్వరూపుడు ఉపాధుల వలన అనగా శరీర ఇంద్రియ సంబంధము వలన 
జీవుడుగా ఉండును తప్ప ఆత్మ అచేతనము కాదు జీవాత్మ ఒక కర్త (2-3- 
33-39) ఆత్మకు ఆది లేదు అందుచే జననమరణములు ఆత్మకు 
అంటవు జీవాత్మ పరిమాణము అణువు అని బాదరాయణుడు అన్నాడు 
ఇతర భాష్యకారులు కూడ ఇది అంగీకరించారు శంకరుడు “ఆత్మ సర్వవ్యాపి' 
అనగా శరీరమంతా వ్యాపించి యుండును అన్నాడు వ్యావహారికముగా 
మాత్రమే అది అణురూపి అన్నారు అని భావించారు బాదరాయణుడు 
పరమాత్మ జీవాత్మలో ఉన్నదని చెప్పాడు (1-2-8) కాని జీవాత్మ లక్షణముల 
సంబంధ దోషము పరమాత్మకు అంటదు అన్నాడు జీవాత్మ కర్మఫల 
మనుభవించును పరమాత్మకు ఫ్‌ కర్మఫలములు చెందవు సర్వమునకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 723 


పరబ్రహ్మయే కారణము అయినపుడు జీవాత్మకు కూడ అతడే కారణము 
కావలయును అనియు ప్రతి జీవునిలోను ఈశ్వరాంశ యున్నదనియు, 
దైవత్వమన్ని వస్తువులందు ఉన్నదని బాదరాయణుడు చెప్ప ప్రయత్నించెను 

కాని జీవాత్మ పరమాత్మ సంబంధమును స్పష్టముగా వివరించలేదు జీవాత్మ 
బ్రహ్మ అంశమో లేక ఉపాధుల (శరీరము, ఇంద్రియముల) వలన అభాసపాలైన 
బ్రహ్మమో తెలియదు భిన్నభావములను ప్రస్తావించెను గాని బాదరాయణుడు 
తన భావము స్పష్టముగా చెప్పలేదు (1-4-19-22) కొందరు పరిపూర్ణ బ్రహ్మమే 
జీవాత్మయని భాష్యం చెప్పారు (2-3-43)లో పరమాత్మలో జీవాత్మ 'అంశ' 
అను దానికి “అంశ వలె కనబడును’ అని శంకరభాష్యము 


కొందరు భాష్యకారులు చెప్పినట్లు సృష్టి పరబ్రహ్మ లీలావినోదము 
కాదు సృష్టి పరమాత్మ సంకల్పము తనను జీవులు నిత్యము ప్రార్థించునట్లు 
చేయుటకే దుఃఖములు సృజించెననుట సత్యము కాజాలదు జీవుల 
దుఃఖముల జూచి వినోదించు అతడు భగవంతుడు కాలేడు దయాస్యరూపమే 
భగవంతుడు జీవుల కర్మలే వారిలోని భిన్నత్వమునకు సుఖదుఃఖములకు 
కారణము భగవంతుడు కాదు మానవుల కర్మల వలన దేవుని దయకు 
ఆటంకము ఏర్పడును పరబ్రహ్మపక్షపాతి కాదు ఎవరి కర్మఫలములు వారికి 
అందునట్లు భగవంతుడు చేయుననుటయందుగాని జీవుల సత్కర్మలకు 
భగవంతుడు కారణమగుచున్నాడా అనుటయందుగాని తగిన పరిష్కారము 
బ్రహ్మసూత్రములందు దొరకదు భాష్యకారులే వారివారి సిద్ధాంతముల 
కనుగుణముగా పరిష్కారము చెప్పారు 


ద్విజులు అనబడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు యజ్ఞార్హత 
ఇవ్వబడినది శూద్రులకు, స్రీలకు దైవకృపయే ముక్తిమార్గముగా చెప్పబడింది 
(2-3-4042) (2-3-23, 24) సూత్రములననుసరించి జీవుడు మన 
హృదయపద్మమునందు ఉన్నాడు అది వెన్నెముకలో ఒక సూక్ష్మకేంద్రము 


724 అనుష్టాన వేదాంతము 


దాని ద్వారా సుషుమ్నానాడి శిరస్సులోనికి వ్యాపించియుండును వేదాంతంలో 
బ్రహ్మలోక్రాప్తికి మరణానంతరవ దేవయానమార్గం ప్రతిపాదించారు (4-2- 
7) ఆ మార్గం సుషుమ్నానాడి వద్ద ప్రారంభమగును (మూర్గన్యనాడి) 
బ్రహ్మజ్ఞానము పొందినపుడే ఆ మార్గము ప్రారంభమగును మూర్గన్యనాడిని 
చేరునంతవరకు ఉత్క్రమణమార్గము అనగా ఆత్మ బయటకు పోవుమార్గం 
జ్ఞానికి, అజ్ఞానికి ఒకటిగానే యుండును జ్ఞాని (ఆత్మ) హృదయగ్రంధిని చీల్చి 
సుషుమ్నానాడిని చేరి కపాలమును ఛేదించి బయటకు దేవయానమార్గము 
ద్వారా పోవును జీవుడు సూక్ష్మఇంద్రియములను, మనస్సును కూడ తోడ్కొని 
పోవును అజ్ఞానికి ఆత్మ సుషుమ్నానాడియందు ప్రవేశించక నాడులలో 
ప్రవేశించి దక్షిణవైపుగా పితృయాన మార్గములో బయటకు పోవును ఇపుడు 
కూడ సూక్ష్మ ఇంద్రియములు మనస్సు ఆత్మవెంటనే యుండును దేవయానమే 
బ్రహ్మలోకప్రాప్తికి మార్గం అన్నారు 


ఈ బ్రహ్మలోక ప్రాప్తి, దేవయానమార్గము సగుణ బ్రహ్మజ్ఞానికి అనగా 
ఇష్టదేవతా ఉపాసకునికి మాత్రమే అన్నారు ఉపాసకునికి వచ్చు అమృతత్వం 
అనగా బ్రహ్మలోకటప్రాప్తి నిష్కామముతో కూడిన అమృతత్వం కాదు 
బ్రహ్మలోకప్రాప్తి అనగా అపేక్షతో కూడిన అమృతత్వం అజ్ఞానులైన జీవులు 
శరీరము పొందుటకు వేరొక యోనియందు ప్రవేశిస్తారు మరణానంతరం 
కూడ మరొక చోట సంసారం ఎర్చడును కాబట్టి చచ్చుట మోక్షం కాదు 
బయటకు వెల్లిపోయేటపుడు నూక్ష్మశరీరం తేజోరూపంలో ఉంటుంది 
సూక్షభూతములతో (పంచభూతములు) ఆ సూక్ష్మశరీరం నాడీరంధ్రముల 
ద్వారా నిష్రమించును సూక్ష్మశరీరం లోపల ఉన్నందువలననే శరీర ఉష్ణం 
కలుగును సూక్ష్మశరీరం బయటకు వెడలిన తరువాత మృతదేహంలో ఉష్ణం 
ఉండదు ఉష్ణం సూక్ష్మశరీర ధర్మం 


నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలవానికి కూడ మరణ సమయమున ఉత్ర్రమణ 


వేదాంతం - కర్మసిద్ధాంతము 725 


కాంతి (తేజస్సు) ఉండునా? నిర్గుణ బ్రహ్మజ్ఞాని ప్రాణాలు ఉత్రమింపవు 
అనగా బయటకు పోవు అని శ్రతివచనము శ్రుతివచనమునకు వాస్తవ అర్థం 
అది కాదు అన్నారు ఉత్రమణ లేనపుడు బ్రహ్మజ్ఞానికి మృత్యువు ఉండదు 
కదా! ఉత్రమణం లేదు అనగా (4-2-1216) నిర్గుణ బ్రహ్మజ్ఞాని ప్రాణములు 
ఉత్రమణ చెందవు అనగా బయటకు పోవు ప్రాణములు శరీరంలోనే 
ఇచటనే నాశనమై అతడు మరణిస్తాడు బ్రహ్మజ్ఞానికి శరీరము నుండి 
విడుదల కలుగును అంతే తప్ప సూక్ష్మశరీరము సుషుమ్నానాడి ద్వారా గాని, 
ఇతర నాడుల ద్యారా ఉత్రమణ అనగా బయటకు వెళ్ళుట ఉండదు 
బ్రహ్మజ్ఞాని ఆత్మ ఇచటనే సర్వవ్యాపియైన పరబ్రహ్మములో లీనమై తాను 
పరబ్రహ్మమే అగును పరబ్రహ్మ జ్ఞానం పొందిన వానికి దేవయానం వంటి 
మార్గములుండవు, ఉత్రమణం ఉండదు అని మహాభారతం శాంతిపర్వం 
(12-2_3-12)లో కూడ చెప్పబడింది 


శో సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని 
యదాపశ్యతి భూతాత్మా (బ్రహ్మసంపద్యతేతిదా ॥ (శాంతిపర్వం 239-21) 


అన్ని భూతములందు తన ఆత్మను, తన ఆత్మయందు సర్వ 
భూతములను ఎపుడైతే (యదా) దర్శించగలడో (పశ్యతి) అపుడు (తదా) 
పరబ్రహ్మమును పొందగలడు (సంపద్యతే) రామానుజుడు (4-2-7కు) తన 
భాష్యములో సగుణ, నిర్గుణజ్ఞాని అని చెప్పలేదు ధ్యానములో పరబ్రహ్మ 
దర్శనానుభూతి పొందిన జీవాత్మ సుషుమ్నానాడి ద్వారా ఉతమణ చెందును 
అన్నారు ఆ అనుభూతి పొందివానికి ఇచటనే బ్రహ్మానందము కలుగును 
అన్నాడు (4-2-1213)లో కూడ బ్రహ్మజ్ఞాని ప్రాణములు శరీరము నుండి 
ఉత్రమణ చెందును కాని జీవాత్మ నుండి కాదు అన్నారు. బ్రహ్మలో 
ఐక్యమగునంతవరకు ప్రాణములు జీవాత్మను వదలవు అన్నాడు బ్రహ్మజ్ఞాని 
ఆత్మ సుషుమ్నానాడి ద్వారానే బ్రహ్మములో ఐక్యమగును అన్నాడు 


726 అనుష్టాన వేదాంతము 


సెవతో చేసిన కర్మ సన్యాసము కూడ వేదము చెప్పినవే (3-4-9) 
అనినప్పటికి నిష్కామకర్మమే బాదరాయణుని మతమని తెలియుచున్నది 
(3-3-3234) ప్రతి కర్మ దోషము కాదు అజ్ఞానముతో చేసిన కర్మయే 
దోషము జీవన్ముక్త స్థితిలో కూడ కర్మ అవసరముండును అన్నాడు (3-4- 
2/1 కర్తరూపంలో ఆత్మ కర్మకు అవయవము ఇది పూర్వపక్షము దీనిని 
బాదరాయణుడు (3-4-10)లో ఖండించాడు ఆత్మ ఆత్మను గూర్చిన జ్ఞానం 
రెండును కర్మకు అంగములేయగును అని భావము జీవించుయున్నంతవరకు 
కర్మచేస్తూనే ఉండాలి కాబట్టి జ్ఞానం స్వతంత్రంగా మోక్షసాధనం కాదు అని 
జైమిని ప్రతిపాదన బాదరాయణుడు దీనిని వ్యతిరేకించాడు (3-4-8) జ్ఞానం 
స్వతంత్రంగా ముక్తిసాధనమని బాదరాయణుని అభిప్రాయం వేదాంతము 
చిన్మయుడైన (జ్ఞానస్వరూపుడైన) ఈశ్వరుని గూర్చియే చెప్పును వేదాంతం 
చెప్పునది ఆత్మజ్ఞానం దానివలన పురుషార్దసిద్ధి, ముక్తి కలుగును తత్వజ్ఞానం 
కర్మకు అంగం కాదు (3-4-9, 10) అనగా ఆత్మజ్ఞానం కర్మలకు ఉపయోగించదు 
“యదేవ విద్యయాకరోతి” ఛాందోగ్యం (1-1-10)లో చెప్పినది విద్య, శ్రద్ధ, 
యోగముతో చేయబడిన కర్మ శక్తివంతము అనగా విద్య కర్మ యొక్క అంగము 
అని భావము కాని ఇచట విద్య అనగా అన్ని విద్యలు కాదు అని, కేవల 
వేదవిద్య మాత్రమేయని బాదరాయణుని అభిప్రాయం బ్రహ్మవిద్య అనగా 
ఆత్మజ్ఞానం కర్మకు అంగం కాదు అని భావం 


బ్రహ్మసూత్రములు ఇష్టదేవతారాధన అంగీకరించినవి (3-2-38) 
కాని ఇష్టదేవతారూపముల కంటే సత్యము అనగా పరమాత్మ అతీతము అని 
చెప్పబడింది పరబ్రహ్మ కనబడడు కాని సమాధిస్టితిలో కనబడును అన్నారు 
(3-2-24) ఆత్మజ్ఞానమే జీవితలక్ష్యము బాదరాయణుడు జీవన్ముక్తి 
సాధ్యమనియే విశ్వసించెను (4-1-15) ప్రారబ్ధకర్మ అనుభవించక తప్పదు అది 
విడువబడిన బాణమువంటిది _ప్రారబ్ధకర్మము క్షయమగునంతవరకు 
దేహముండును అంతవరకు బ్రహ్మజ్ఞాని సంసారిగానే ఉండును అతడే 


వేదాంతం - కర్మసిద్దాంతము 727 


జీవన్ముక్తుడు ముక్తి వలన అనంతకక్తి, జ్ఞానము కలుగును ముక్తుడు 
పరమాత్మయే యగును కాని సృష్టి, స్థితి, లయము చేయు శక్తులు 
మాత్రముండవు (4-4-17) అది భగవంతునికొక్కడికే సాధ్యము జీవాత్మ 
పరమాత్మ భేదమును బాదరాయణుడు స్పష్టముగా చెప్పలేదు 


ఈశ్వరుడు ఒకడే అని అనగా ఎకేశ్వరతత్వము బాదరాయణుడు 
ప్రకటించెను బహుదేవతాతత్త్వమును అతడు విశ్వసించినట్ట్లు కనబడదు 
కొందరు బ్రహ్మభావమును నిర్విశేష చిన్మాత్రము (Indeterminate Intelligence) 
అన్నారు అనగా పరమాత్మ జ్ఞానస్వరూపుడు అతడు అనిశ్చితుడు, అనియతుడు, 
అపరిమితుడు మరికొందరు బ్రహ్మభావమును “సవిశేష చన్మాత్రము 
(Determinate Personal Lord) అన్నారు ఈ భావముననుసరించి పరమాత్మ 
నిశ్చితుడు బాదరాయణుడు ఈ రెండు భావములను అంగీకరించినట్లుగానే 
కనబడును కాని ఈ రెండు భావముల సమన్వయము అతడు ఎట్లు చేసెనో 
సూత్రములలో మనకు కనబడదు ఉపనిషత్తులననుసరించి బ్రహ్మము 
నిర్వికార స్వరూపము అనగా ఎట్టి మార్పులు చెందనిది మరి జగత్తు 
అనిత్యము, నిత్యము మార్పు చెందునది జగత్తు సృష్టి అనబడు ఒక కార్యము 
ఈ కార్యము అట్ట పరమాత్మ అను కారణము నుండి ఎట్లు ఉత్పన్నమాయెను 
(1-4-26, 27) సూత్రములలో శ్రుతివాక్య ఆధారముగా ఆత్మను స్వయముగా 
సృజించెను అన్నారు “తదాత్మానం స్వయమకురుత (తైతరీయోపనిషత్తు 2- 
7) అనునది శ్రుతివాక్యం ఇందు పరమాత్మకు “స్వయంకర్శత్వం చెప్పబడినది 
“ఆత్మానం అను ద్వితీయావిభక్తి వలన కర్మ గూడ తానెనని తెలియదగును 
దీని భావం “తనను అగుట బ్రహ్మకు 'ఉపాదానత్వం అనగా ప్రధానకారణత్వం 
కలుగుచున్నది సృష్టికి పూర్వము జగత్తు నామరూపములు లేని పరమాత్మగానే 
ఉండి, ఆ పరమాత్మనుండే నామరూపములు గల జగత్తు పుట్టెను అని 
ఉపనిషత్‌ వాక్య భావము పరిణామము వలన పరబ్రహ్మకు కర్మత్వం 
కలిగినది మట్టి రూపాంతరం చెంది కుండ అయినటులే పరిణామము అనగా 


728 అనుష్టాన వేదాంతము 


వివర్తనము ద్వారా అవిద్య అను దాని వలన జగత్తుగా పరబ్రహ్మ మార్చుచెందెనని 
భావము ఆత్మను 'యోని' శబ్దంతో కూడ చెప్పారు కాబట్టి పరబ్రహ్మ 
కారణత్వము నిమిత్తమాత్రమే జగత్తులోని సర్వభూతములకు ప్రకృతియే 
అసలు కారణం ప్రకృతియే వివర్తరూపము అనగా పరబ్రహ్మ జగత్తుగా 
పరిణమించినను తాను నిర్వికారియై నిల్చునని బాదరాయణుడు చెప్పాడు 


పరబ్రహ్మము యొక్క కార్యకారణత్వమును సహేతుకముగా 
నిర్వచించుటకే భాష్యకారులు ప్రయత్నించారు తాను ఎట్టి మార్చు చెందకుండ 
పరబ్రహ్మము జగత్తుగా పరిణామము చెందెనని శంకరుని భాష్యము 
పరబ్రహ్మము నిజముగానే జగత్తుగా మార్చుచెందెనని రామానుజుడు అన్నాడు 
వల్లభుడు కూడ అదే అభిప్రాయం వెలిపుచ్చాడు జీవునిలో బ్రహ్మము ఉన్నను 
జీవుని దోషములు బ్రహ్మమునకు అంటవు అని బాదరాయణుడు (1-2-8) 
సూత్రములో చెప్పాడు జీవాత్మ పరమాత్మల ఎకత్వము అదే సమయమున 
భేదము కూడ చెప్పాడు కాని ఇది ఎంతవరకు సహేతుకముగా నున్నది అనేది 
వివాద అంశము ఉపనిషత్తులు బ్రహ్మమును నిర్గుణము, నిర్విశేషముగా 
చెప్పాయి బాదరా_కుణుని అభిప్రాయం అందుకు అనుగుణముగా లేదు అని 
శంకరుని భావము కాని బాదరాయణుని భావము ఉపనిషత్తులకు 
అనుగుణముగానే యున్నదని ఇతర భాష్యకారుల వాదన అసలు సగుణ, 
నిర్గుణ బ్రహ్మమును గురించిన భావము, ఇంకను జగత్తు మాయ (మిధ్య) 
అను భావము బాదరాయణునికి లేదు అని ఈ భాష్యకారుల అభిప్రాయముగా 
కనబడుచున్నది అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు ప్రపంచము మిధ్యయని 
"దరాయణుడు తలచియుండినచో దానికి బ్రహ్మము కర్తయని ప్రమాణములు 
చెప్పుటకు అతడు శ్రమపడి యుండెడివాడు కాదు అని వీరు వాదించారు 
పరిణానుము అనునది ఒక స్వభావము అది పరబ్రహ్మమునందు సహజముగానే 
యున్నది అందువలననే పరబ్రహ్మము వస్తుప్రపంచమున ఇన్ని రూపములు 
ధరించుట జరిగినది అని వీరి వాదము కాని వీరి వాదము కూడ ఎంత వరకు 


వేదాంతం - కర్మసిద్దాంతము 729 
సహేతుకమో చెప్పజాలము 


జీవాత్మ పరమాత్మ ఐక్యత విభజించుటకు వీలులేని స్థితి అని 
చెప్పబడినది ఈ స్థితి ఎంత వరకు విభజించుటకు వీలులేనిది అనుదాని 
మీదనే భాష్యకారుల వాదన ఐక్యత పరిపూర్ణము అని శంకరుడు వ్యాఖ్యానించగా, 
అది అసంపూర్ణము అని రామానుజుడు వాదించాడు ఒక క్రమపద్ధతిన లేని 
ఉపనిషత్తుల భావములను క్రమబద్ధము చేయనెంచిన బాదరాయణుడు ఆ 
భావములను సూత్రరూపమున అతిగా క్షుప్తపరచి భాష్యకారుల వాదనలకు 
అవకాశము కల్పించెను బాదరాయణుని భావము స్పష్టముగా నిర్ణయించి 
చెప్పుట సాధ్యము కాదనియే కనబడుచున్నది 


బ్రహ్మసూత్ర భావమును గురించి కొంతైనా అవగాహన కొరకే 
బ్రహ్మసూత్ర సారాంశము క్లుప్తముగా చెప్పటం జరిగింది అంతేకాని ఇది 
బ్రహ్మసూత్ర వ్యాఖ్యానమూ కాదు, సూత్రభాష్య విమర్శా కాదు నిత్యం ఉద్వేగ 
భరిత జీవితంలో సతమతమగుచున్న సామాన్య మానవునికి బ్రహ్మసూత్రభావము 
గ్రహించే తీరిక, అవసరము ఉన్నదా అనేదే ప్రశ్న తీరిక లేని మాట వాస్తవం 
కాని అవసరం మాత్రం ఉన్నది ఎందుకనగా అతడికి వలసినది మనశ్శాంతి, 
ధైర్యము అది బ్రహ్మసూత్రాలు చదివినా, వినినా వస్తుందా? అంతమాత్రం 
చేతరాదు బ్రహ్మసూత్ర భావమును తన జీవితమునకు అన్వయించుకుని 
అర్ధం గ్రహించగలిగినపుడు వస్తుంది దానిని ఎలా సాధ్యము చేసుకోవాలి? 


బ్రహ్మసూత్రాల గురించి ఎన్నో భిన్నభిన్న అభిప్రాయాలు, పరస్పరం 
వ్యతిరేకమైన భాష్యాలు ఉన్నాయి వాటి సారాంశం తెలుసుకుంటే మంచిదే 
అంతవరకే కాని అనవసర తర్కవితర్క్మములతో కాలము వృధా చేయటం 
నిష్ప్రయోజనం ఆ భాష్యములు చెప్పిన అంతటివారము కాదు మనము 
మనము అంటే అందరు కాదు సామాన్య మానవులమైన మనము సాటి 
మానవుడు కూడా తనవంటివాడేనని మనకి భావం కలిగితే మానవతకు, 


730 అనుష్టాన వేదాంతము 


పరస్పర అవగాహనకు మార్గం సుగుమం అవుతుంది “ఆత్మ అనే పదం 
అందరికి తెలుసు దానిని విరివిగా ఉపయోగిస్తుంటారు కూడా కాని ఆత్మ 
అంటే ఏమిటి, దానికి బయటనున్న వస్తుప్రపంచమునకు గల సంబంధము 
ఏమిటో తెలుసుకోలేకపోతే “ఆత్మ అనే శబ్దం అర్ధం లేని అలవాటు పదంగాను 
నాలుక చివరి మాటగాను మిగిలిపోతుంది ఆత్మ ఎమిటో కొంతైనా తెలిస్తే అది 
అందరిలోను ఉన్నది, స్వభావాలు వేరైనా ఎదుటి వాడు కూడా మనవంటి 
మనిషే అను మానవతాభావం కలుగుతుంది అపుడు పరిమితులు లేని 
స్వార్ధమునకు పరిమితులు (LIMt5) ఏర్పడు అవకాశం కలిగి మనుషుల మధ్య 
సఖ్యతకు అవకాశం ఏర్పడుతుంది స్వార్ధం లేని సఖ్యత ఆనందం కలుగజేస్తుంది 


అద్వెతభావం ఇందుకు మార్గమేమో అనిపిస్తుంది మనలోను 
అందరిలోను ఉన్నది ఒకే ఆత్మఅని గ్రహించినపుడు మనలో అహం తగ్గుతుంది 
అహం తగ్గినపుడు బ్రహ్మభావం కలుగుతుంది అపుడు నిష్కామకర్మకు 
తద్వారా రాజయోగసాధనకు మార్గం ఏర్పడుతుంది జీవులందరిలోను ఉన్నది 
పరమాత్మ ఒక్కటే అని గ్రహించినపుడు భేదభావం నశిస్తుంది దీని అర్ధం 
ద్వైతభావం నిష్ప్రయోజనం అని కాదు ద్వెతభావంలో దేవుడొకడు మనకంటే 
అతీతుడైనవాడు ఉన్నాడు, అతని తోడు, దయ మనకు ఎపుడూ ఉంటుంది 
అను భావం కలుగుతుంది ఆ భావంతో ధైర్యం వస్తుంది జీవితంలో 
ముందుకు సాగుతాడు వ్యక్తి అలా అది వ్యక్తిగతమే అవుతుంది కాని తాను 
ఎవరు, ఎదుటివానితో మనకి సంబంధం ఎమిటో తెలియదు ఆత్మ ఉన్నదని 
తెలిసినా అది ఏమిటో తెలిసికొను అవసరం భక్తిభావంలో ఉండదు భక్తిభావంలో 
ఆత్మార్పణం అనగా ప్రపత్తి ప్రధానం కాని అసలు ఆత్మ అంటే తెలిస్తేనే కదా 
ఆత్మార్పణకు అర్థం ఉంటుంది మతము వ్యాపారాత్మకంగాను 
రాజకీయపరంగాను వాడబడుతున్న ఈ రోజుల్లో ద్వెతం, అద్వెతం గురించి 
ఆలోచించేదెవరు? అందుచే ద్వెతమా, అద్వెతమా అని వాదనలతో వాచిక 
జ్ఞానులగుట కంటే రెండూ కలిపి జీవితానికి సమన్వయించుకొనటం మేలు 


వేదాంతం - కర్మసిద్ధాంతము 731 


నేటి మనిషి మానసిక స్టితికి ప్రత్యక్షదైవమే కావాలి ఎందుకనగా నేటి 
భక్తిప్రపత్తితో కూడినది కాదు 'నా కోరిక తీరిస్తే నీకు “ఇది” ఇస్తాను లేక 
డబ్బులిస్తాను అని మొక్కులతో నిండినది నేటి భక్తి మూఢభక్తి లక్షణం 
మొక్కుబడి కాని 'మొక్కుభక్తులు ఎక్కువ మంది మూఢభక్తులు కాదు 
చాలా యుక్తిపరులు ప్రత్యక్షదైవము అనగా ఇష్టదైవము నుండి పరమాత్మవైపు 
నేటి మనిషిని మరల్చుట సాధ్యము కాదు అందుచే కొంత సాధనతో 
ఇష్టదైవమునే పరమాత్మ సగుణరూపునిగా తలచి అతడే వవమాత్మగా మన 
యందున్నట్లు భావించి, అతనినే ధ్యానించుచు ఎకాగ్రతిలి ఆ రూపమును 
కన్నులు మూసుకుని మనసున చూడకలిగినపుడు ద్వెత అద్వెత సమన్వయము 
నిత్యజీవితములో కలుగును ఇష్టదైవమును వేరొక మూర్తిగాకాక మనలోనే 
ఉన్న ఆత్మరూపునిగా భావించి మానసిక స్థిరీకరణతో రాజయోగ మార్గమున 
కర్మ నిర్వహణ చేయుచు మనలను సవ్యమైన మార్గమున నడిపించమని 
ధ్యానించినపుడు మానసిక శాంతి, కర్తవ్యమగు కర్మ నిర్వహణలో ధైర్యము, శక్తి 
కలుగును నేటి మనిషికి కావలసినది ఇదే 


బ్రహ్మసూత్ర భాష్యములలో శంకరభాష్యం ప్రాచీనమైనది, ఎక్కువ 
మంది ఆమోదం పొందినది ప్రచారం కూడా ఎక్కువగానే యున్నది దీనివలన 
మిగతా ఆచార్యుల భాష్యములకు భంగపాటు ఏమి రాలేదు, రాదు 
ఆదిశంకరాచార్యుల వలెనే ఆ భాష్యకారు లందరు మహనీయులైన తత్తవేత్తలే 
కాని ఇన్ని భాష్యముల వలన వెదమతమునకు మంచి జరిగిందా, చెడు 
జరిగిందా అంటే ఒక విధంగా చెడు జరిగిందనే చెప్పాలి ఇన్ని సిద్దాంతాల వలన 
మతంలో వర్గాలు ఎర్పడి సత్యాన్వేషణ కంటే వైరుధ్యము, అనైక్యత ఎక్కువగా 


ప్రబలినాయి 


అద్వెతం చెప్పటం ఎంత తేలికో, అనుభూతితో అర్థం చేసుకొనుట 
అంత కష్టం ఒక శోకపాదంలోనే అద్వెతం అంతా ఇమిడినట్లు చెప్పారు 


732 అనుష్టాన వేదాంతము 


“బహ్మసత్యం, జగన్మిధ్యా జీవోబ్రహ్మావనాపరః" బ్రహ్మసత్యం, జగత్తు అంతా 
మాయ, జీవుడు బ్రహ్మమే ఇరువురికి భేదము లేదు ఈ నాలుగు మాటలు 
ఎవరైనా అతిసులభంగా చెప్పవచ్చు కాని దాని అనుభూతి పొంది చెప్పువారు 
ఎందరు? ఎందరో కాదు, అసలు ఉన్నారా అనిపించును అద్వెతానుభూతికి 
వలసిన గుణములు అనగా రాగద్వేషాలకు అతీతంగాను స్వార్థమునకు 
దూరంగాను ఉండగల స్వభావం లేనపుడు కొన్ని ప్రమాదములకు 
అవకాశమున్నది ఈ వస్తు ప్రపంచం మాయ కాబట్టి మన జీవితం అంతా ఒక 
స్వప్నమే కాబట్టి, మనం చేయు దుర్గార్గములు అన్నీ స్వప్నములుగానే భావించి 
దాని వలన మనకేమి నష్టములేదు అను భావం ప్రబలి అన్యాయం, 
అధర్మములకు దారితీస్తుంది అర్హులు కాని వారికి వేదాంత చెప్పవలదు 
అన్నది ఇందుకనే కావచ్చు భగవద్గీత (3-25, 26) శ్లోకములలో తాము 
పరమాత్మ రూపంలో సత్కర్మలు చేయాలి, చేయించాలి అన్నారు జ్ఞానులు 
ప్రపంచమును తీర్చిదిద్దుదు కర్మలు చేయాలి అని చెప్పారు అద్వెతం 
కర్మలకు వ్యతిరేకం కాదు అది నిష్కామకర్మలను (పోత్సహించును ఎందుకనగా 
జీవన్ముక్తిని చెప్పినది అద్వైతం ఒక్కటే అద్వైతం అంటే “నేను కూడ 
పరబ్రహ్మమునే కదా” అని కర్మలు చేయక సోమరిగా ఉండమని కాదు అది 
జీవన్ముక్తికి మార్గం కాదు పరబ్రహ్మ సగుణమా, నిర్గుణమా అని సందేహాలతో 
కాలం వృధా చేయుట తగదు 


వాస్తవమునకు సగుణ, నిర్గుణ బ్రహ్మములు భిన్నములు కావు 
సగుణమునకు చైతన్యం ఉంటుంది ఆ చైతన్య రూపాలే మనం ఊహించుకునే 
దైవరూపాలు నిర్గుణ బ్రహ్మమే తప్ప మరేమియు లేదంటే ఈ సృష్టి ఏమి 
కావాలి, సృష్టికర్త ఏమవుతాడు, వేదాలు, శాస్త్రాలు ఎందుకు? “బ్రహ్మము 
సత్యం, జగత్తు మాయ' అను అద్వైతసూత్ర అంతరార్థమును గ్రహించలేనపుడే 
ఈ ప్రశ్నలు వచ్చును జగత్తు మాయ అంటే జగత్తు లేదు అని కాదు దీనికి 
ఒక ఉదాహరణ చెప్పారు ఆకాశం ఉన్నది దానికి ఆది, అంతము లేదు 


వేదాంతం - కర్మసిద్ధ్దాంతము 733 


దానికి ఎమి ఆకారం లేదు కాని ఆకాశంలో మబ్బులు చేరినపుడు ఆకాశమునకు 
రంగు రూపం వస్తాయి వర్షం పడిన తరువాత మబ్బులుండవు తిరిగి 
ఆకాశమే మిగులుతుంది ఈ మబ్బులనే మాయకు చిహ్నంగా ఊహించుకుంటే 
సగుణ, నిర్గుణ బ్రహ్మమునకు భేదం తెలుస్తుంది ఆకాశం అంతా మేఘాలు 
ఉండవు అలాగే నిర్గుణ బ్రహ్మము అంతా సగుణబ్రహ్మగా మారదు ఈ 
మబ్బులే 'అహం'తో కూడిన అజ్ఞానం మబ్బులు ఆకాశమును కప్పివేసినట్లు 
అజ్ఞానం సత్యబ్రహ్మభావమును కప్పివేస్తుంది మబ్బులు కప్పి ఉన్నంత మేర 
ఆకాశం మబ్బుల రూపంలో కనబడుతుంది ఆకాశంలో మార్పు ఎమి 
ఉండదు కొంత మెర మబ్బుల రూపంలో కనబడుతుంది ఆ కనబడటమే 
మాయ ఆ మాయ వలన ఆ మబ్బులే ఆకాశం అని భ్రమలో ఉంటాము 
వర్షం పడిన తరువాత ఆ భ్రమ పోతుంది ఆకాశం నిర్మలంగా యదార్థం 
అవుతుంది నిర్గుణ బ్రహ్మము యొక్క చైతన్యమే ఈ వస్తుప్రపంచము 
మబ్బుల వెనుకనున్న ఆకాశం మనకు కనబడనట్టు, ఈ వస్తు ప్రపంచం 
వెనుకనున్న నిర్గుణబ్రహ్మమును మనము గుర్తించలేము ఆ గుర్తించ 
లేకపోవటమే మాయ లేక భ్రమ అంతేకాని వస్తు ప్రపంచము అసత్యముకాదు 
నిర్గుణబ్రహ్మము సగుణరూపము అనగా సృష్టి రూపము పొందటమే చైతన్యము 
అదే మాయ అదే ప్రకృతి కాబట్టి ఈ సగుణరూపం నిర్గుణబ్రహ్మము కంటే 
భిన్నం కాదు 


ఆకాశంలో మేఘాలు కొంత మేర మాత్రమే ఆవరించినట్లు 
నిర్గుణబ్రహ్మములో ఇమిడియున్న చైతన్యములో కొంత భాగము మాత్రమే 
సగుణమైన సృష్టిగా మారినది ఇదే సగుణ నిర్గుణ సంబంధం ఆకాశంలో 
మబ్బులు శాశ్వతంగా ఉండవు అవసరమైనపుడు అనగా వాటి భారం 
ఎక్కువైనపుడు అవి వర్షించి అదృశ్యమగును అటులే కొన్ని సమయములందు 
నిర్దణబ్రహ్మ తన చైతన్యం అనగా మాయాశక్తి సహాయముతో మానవరూపం 
దాల్చి ధర్మమును స్థాపించటం జరుగుతుంది ఇది నిర్గుణ।బ్రహ్మ చైతన్యము 


734 అనుష్టాన వేదాంతము 


ప్రకృతిగా పరిణామం చెందటం కాదు ప్రకృతిగా పరిణామం చెందటం 
నిర్గుణబ్రహ్మములో కొంతభాగము మాత్రమే మిగిలిన భాగంలో నుండి 
అంశరూపంలో వచ్చినవారే ఈ ప్రత్యేక మానవమూర్తులు ఈ మానవమూర్తులే 
పురాణాలలో చెప్పబడిన అవతారమూర్తులు వారే రాముడు, కృష్ణుడు, శివుడు 
మొదలైనవారు ఈ మూర్తులంతా నిర్గుణబ్రహ్మము యొక్క సగుణరూపాలు 
ఈ సగుణ రూపములను నిర్గుణ బ్రహ్మజ్ఞాన అనుభూతికి సాధనములుగా 
గ్రహించాలి ఉపనిషత్తులలోను, బ్రహ్మసూత్రములలోను, భగవరద్గీతలోను 
సగుణ, నిర్గుణ బ్రహ్మరూపములను గురించి చెప్పారు సగుణ బ్రహ్మ 
రూపములను ఉపాసించుటయే భక్తి ఈ సగుణ బ్రహ్మరూపములను అన్ని 
మతములలోను భిన్నములైన పేర్లతో ఊహిస్తారు 


ఈ సగుణ రూపములను ఉపాసించువారికి లభించునది జీవన్ముక్తి 
కాదు క్రమముక్తి నిర్గుణ బ్రహ్మజ్ఞానసిద్ధి పొందినవారే జీవన్ముక్తులు 
జీవన్ముక్తులు ప్రారబ్బకర్మ అనుభవం పూర్తి అయిన తరువాత ఇక్కడే వారి ఆత్మ 
సర్వవ్యాపి అయిన నిర్గుణబ్రహ్మమందు లీనమగును వారి సూక్ష్మశరీరం 
ఆత్మవెంట ఉండదు అది ఇక్కడే పంచభూతములలో కలిసిపోవును 
ప్రారబ్దకర్మ అనుభవించుచున్నను ఆ కర్మ భావము జీవన్ముక్తులకు అంటదు 
సగుణ బ్రహ్మరూపమును ఉపాసించువారు అనగా నిష్కామభక్తిమార్గమును 
అవలంబించువారికి క్రమముక్తి లభించును అన్నారు వారు అనగా ఉపాసకులు, 
భక్తులు తమ పురుషార ప్రయత్నముల ద్వారా భగవద్గీత (8-24)లో చెప్పినట్లు 
వారు మరణానంతరం బ్రహ్మలోకం చేరుదురు వారు పయనించు మార్గమును 
దేవయానం అని బ్రహ్మసూత్రాలు చెప్పాయి బ్రహ్మలోకము అంటే 
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ యొక్క లోకము కాదు ఈ బ్రహ్మలోకమును 
అనేకమైన పేర్లతో చెప్పారు విష్ణుభక్తులు వైకుంఠం అన్నారు, శివభక్తులు 
కైలాసం అన్నారు, రామభక్తులు సాకేతం అన్నారు, కృష్ణభక్తులు గోలోకము 
అన్నారు నిర్షణబ్రహ్మము యొక్క సగుణమైన కార్యరూపమే విరాట్‌పురుషుడు 


వేదాంతం - కర్మసిద్దాంతము 735 


విరాట్‌పురుషుని చైతన్యరూపమే ప్రకృతి ప్రకృతి యందు వ్యాపించి 
విరాట్‌పురుషుడు వైశ్వానుని రూపమున ఉండును అతడే కార్యబ్రహ్మము 
ఆ కార్యబ్రహ్మము యొక్క అంశరూపములే అవతారమూర్తులు బ్రహ్మలోక 
మందు ఉండు విరాట్‌ పురుషుని విష్ణువు అనవచ్చు, శివుడు అనవచ్చు, గోలోక 
కృష్ణుడు అనవచ్చు 


పైన చెప్పినట్లు నిర్గుణబ్రహ్మ సగుణరూపులైన అవతారమూర్తులు 
రాముడు, కృష్ణుడు మొదలైనవారు కూడ క్రమముక్తినే పొందుతారు అని 
చెప్పబడింది అనగా వారు కారణపురుషులు వారు తమ కార్యము నిర్వర్తించి 
మానవుల వలెనే మరణించి దేవయానమార్గమున బ్రహ్మలోకము చేరుతారు 
అదే వైకుంరం అదే కైలాసం వారు మన ఊహారూపాలైన విష్ణువుగానో, 
శివునిగానో ఆ బ్రహ్మలోకంలో ఉంటారు వారు అవసరమైనపుడు తిరిగి 
సగుణరూపంలో అవతరిస్తారు కల్పాంతమున కార్యబ్రహ్మముతో నిర్గుణ 
బ్రహ్మమందు లీనమగుదురు కార్యబ్రహ్మమనగా చైతన్యరూపము (మాయా 
రూపుడు) అయిన నిర్గుణ (బ్రహ్మ) భాగము అనగా సృష్టిరూపమైన సగుణ 
బ్రహ్మము అతడే విరాట్‌ పురుషుడు సగుణ బ్రహ్మము అగోచరుడుగా 
గోచరమగు జగత్తునందు వైశ్వానరునిగా వ్యాపించి ఉంటాడు ఆ సగుణ 
బ్రహ్మము అంశలే మానవరూపులైన అవతారమూర్తులు అవతారమూర్తులైన 
మహాత్ములు ఎ దేశంలోనైనా ఎ కాలంలోనైన అవతరించవచ్చు సగుణ 
బ్రహ్మములైన ఈ అవతారమూర్తులను ధ్యానించు లేక ఉపాసించు భక్తులు, 
యోగులు కూడ బ్రహ్మలోకము చేరుదురు అన్నారు కదా! వారు నిర్గుణ 
బ్రహ్మములో ఐక్యము కారా? కల్పాంతము వరకు బ్రహ్మలోకమందుండి 
అంతమున కార్యబ్రహ్మముతో కూడి అవతారమూర్తుల వలెనే నిర్గుణ 
బ్రహ్మములో లీనమగుదురు కాని వీరు అవతారమూర్తులు కారు ఇలా 
ముందు బ్రహ్మలోకమును చేరి కల్పాంతమున నిర్గుణ బ్రహ్మములో 
లీనమగుటను క్రమముక్తి అన్నారు భక్తులు, ఉపాసకులు, మరియు 


736 అనుష్టాన వేదాంతము 


అవతారమూర్తులది కూడ క్రమముక్తియే కాని భక్తులు, ఉపాసకులకు ముక్తి 
సాధనతో వచ్చినది అవతారమూర్తులకు సాధనతో పనిలేదు వారు 
కారణజన్ములు ఒక పని కొరకు కార్యబ్రహ్మముచే పంపబడినవారు అనగా 
వారు కాధ్యబ్రహ్మ అంశరూపులే కల్పాంతమున సృష్టి లయముతో 
కార్యబ్రహ్మముతో కూడి మూల నిర్గుణ బ్రహ్మములో ఐక్యమగుదురు 


ఇక జీవన్ముక్తి అనునది పూర్తిగా భిన్నమైనది జీవాత్మ పరమాత్మ 
జ్ఞానము పొంది పురుషార్థములను సాధించి, ప్రారబ్ధ కర్మమును పూర్తిచేసి 
సూక్ష్మశరీరమును ఇచటనే వదలి బ్రహ్మములో ఐక్యమగుట జీవించియుండగనే 
వారికి ముక్తి అనుభూతి కలుగును కర్మఫలములు వారు అనుభవించుచున్నను 
వారు చలించరు 


ఇక్కడ ఒక సందేహం ఉన్నది మోక్షం పొందిన వారికి పునర్జన్మ 
ఉంటుందా? ఉండదా? పునర్జన్మ ఉంటే మోక్షం అను దానికి అర్థం లేదు 
పరమాత్మయందు లీనమగుటయే మోక్షము లీనమైన తరువాత పునర్జన్మ 
ఎట్టుండును ఈ విషయంలో అనేక భ్రమలున్నాయి మోక్షసౌఖ్యం పూర్తి 
అయిన తరువాత పునర్జన్మ ఉండును అనేది ఒక భ్రమ మోక్షం అనేది సుఖం 
కాదు అది పూర్తిగా పరబ్రహ్మములో కలిసిపోవటం సుఖం అనేది బ్రహ్మలోకం 
పొందటంలో ఉంది దానినే స్వర్గసాఖ్యం అని వ్యావహారికముగా అంటాము 
ఇది క్రమముక్తికి సోపానము క్రమముక్తి సోపానములలో వారి స్థాయిననుసరించి 
భూతలములో కాక (Plane of the earth) ఇతర తలముల (planes) లో 
పునర్ణన్మలు పాంది తుదకు ముక్తి పొందుదురని ఒక వాదము ఉన్నది ఈ 
తలములనే లోకములు అని కూడ అన్నారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యము 
(ప్రమాణము) లేదు 


మోక్షం జ్ఞానం వలన వస్తుంది కాని కామక్రోధాది దుర్గుణాలు 
జీవించి ఉన్నంత కాలం తప్పవు కాబట్టి ఆత్మజ్ఞానం వలన జీవన్ముక్తి ఈ 


వేదాంతం - కర్మసిద్దాంతము 737 


దుర్గుణాలున్నను పొందవచ్చునా? ఈ ప్రశ్నకు అర్థం లేదు ఎందుకనగా ఈ 
దుర్గుణాలున్నంతవరకు ఆత్మజ్ఞానం సిద్ధించదు. భక్తిని నాలుగు విధాలుగా 
చెప్పారు 1) సామీప్య భక్తి, 2) సారూప్య భక్తి, 3) సాలోక్య భక్తి, 4) సాయుజ్య 
భక్తి ఇవి నాలుగు విధములుగా చెప్పినను వాస్తవమునకు నాలుగు 
సోపానములు చివరిది సాయుజ్యము భక్తికి పరాకాష్ట సామీప్య భక్తి 
దాస్యభావంతో గాని, మధుర భావంతో గాని భక్తితో భగవంతుని సమీపించటమే 
సామీప్యభక్తి అనగా ఎకాగ్రతతో నిశ్చల మనస్సుతో భగవంతునికి దగ్గరవడం 
రోజూ ఎంతో కొంత సమయం దేవునికి సమీపంలో కూర్చొనడం, ఆ సమయంలో 
మనస్సులో ఇతర ఆలోచనలను నిరోధించడం ఇందలి ప్రధానాంశాలు 
ఉదాహరణకు భక్తికి ఉపవాసం ప్రధానం అన్నారు ఎందుకనగా ఉపవాసం 
అంటే సమీపంగా ఉండటం, నివసించటం కాని నేడు ఉపవాసం తన 
యదార్థ భావమును కోల్పోయి, ఒకపూట భోజనం చేసి రెండవపూట సుష్టుగా 
ఉపాహారము తినటం అయింది ఈ రకమైన ఉపవాసం ఆరోగ్యరీత్యా 
ఎంతవరకు ఉపయోగమో వైద్యులే చెప్పాలి గాని భక్తికి మాత్ర నిరర్ధకం 
భగవంతునికి సమిపంగా ఉండే స్థితి పొందటం సామిష్యభక్తిగాని, ఈ రకమైన 
ఉపవాసం కాదు 


రెండవ దశ లేక సోపానం సారూప్యభక్తి భగవంతుని యొక్క 
స్వరూపాన్ని పొందటం సారూప్యం మిత్రభావంతో ఆరాధనయే సారూప్యభక్తి 
అన్నారు సారూప్యభక్తి వలన భగవంతుని రూపం మనస్సులో స్థిరపడుతుంది 
ఆ రూప ప్రభావం మనసున ముద్రపడి దేవుని అలంకారాలపై మక్కువ 
పెరుగుతుంది ఆ రూపంలోనే తానూ ఉండాలని భావం కలుగుతుంది 
వైష్ణవులు ముఖమున పెట్టు నామములు (ఊర్ధ్వత్రిపుండ్రములు) శంఖచక్ర 
ముద్రలు ధరించటం ఇటువంటిదే ఇది భగవంతుని పట్ల కలిగిన ఆకర్షణకు 
“నిదర్శనం శివభక్తుల విభూదిరేఖలు, మధ్వుల గంధపుబొట్టు ఇటువంటివే 
భగవంతుని రూపమును అనుకరించడమే సారూప్యభక్తి భగవంతునికి 


738 అనుష్టాన వేదాంతము 


దగ్గరగుటకు ఇదొక మార్గము ఈ దశలో భక్తియందు కొంత పరిపక్వత 
కనబడును 


ఇక మూడవమెట్టు సాలోక్య భక్తి భగవంతుడుండు లోకంలో 
ఉండు స్థితి పొందటం సాలోక్య భక్తి జీవించి యుండి భగవంతుని లోకానికి 
ఎలా వెళ్లటం అని సందేహం వస్తుంది ఇది నిజంగా ఆ లోకానికి వెళ్లటం కాదు 
ఆ లోకానికి వెళ్లినట్లు మానసిక స్థితి కలుగుట ఇది వాత్సల్య భావంతో 
ఆరాధిస్తే కలుగుతుంది భగవంతుడుండు లోకదృశ్యమును భక్తుడు తన 
పరిసరములలో ఉన్నట్లు భావిస్తూ అందు సంచరించు స్థితి సాలోక్య భక్తి 
భగవంతుని నివాసమును భక్తుడు తన చుట్టు కాల్పనిక శక్తితో ఊహించుకుని 
అందు నివసించుటయే సాలోక్య భక్తి 


చివరది సాయుజ్యభక్తి ఇది తుది సోపానం సాయుజ్యం అంటే 
భగవంతునిలో లీనమగుట సాయుజ్యం అనగా సహయోగము ఇడి 
జ్ఞానంతో కూడిన భక్తి వాస్తవమునకు సహయోగం మూడు దశలలోను 
ఉంటుంది భగవంతునిలో తాను ఉన్నట్లు భావించటం మొదటిదశ తనలో 
భగవంతుడు ఉన్నాడని భావించటం రెండవదశ తుదకు తనకు భగవంతునకు 
భేదము లేదు అని గ్రహించి తానే భగవంతుడు, భగవంతడే తాను అను భావం 
కలగడం మూడవదశ ఈ దశ అతిప్రధానమైనది ఇది భక్తికి పరాకాష్ట పై 
మూడు దశలలోను ఏకాగ్రచిత్తంతో ధ్యానించువానికి సాయుజ్యభక్తి క్రమంగా 
ఎర్పడుతుంది ఈ దశలు దాటినవాడు భాగవతోత్తముడు అవుతాడు అనగా 
భక్తులలో శ్రేష్టుడు కాని ఎ మాత్రం చిత్త చాంచల్యం కలిగినా అతని స్థితి మరల 
మొదటికి వస్తుంది మనస్సును భగవంతుని యందే లగ్నం చేయగల సాధన 
కావాలి భక్తి భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానం అంతేకాదు అది 
దేవునికి భక్తునికి మధ్య అవినాభావ సంబంధం “భక్తి లేని పూజ పత్రి చేటు” 
అని వేమన చెప్పినట్టు పూజకు భక్తి అం) 


వేదాంతం - కర్మసిద్దాంతము 739 


మోక్షమునకు ఆత్మజ్ఞానం అవసరం ఆత్మజ్ఞానమునకు నిష్కామ 
కర్మయోగము, ధ్యానయోగము, ఉపాసనలతో పాటు భక్తి కూడ ఒక మార్గమే 
సాయుజ్యభక్తిలో తానే భగవంతుడు, భగవంతుడే తాను అను భావం కలగటం 
ఆత్మజ్ఞానమే యగును కాలం, కులం, లింగం, ఇవి ఎమి సాయుజ్యభక్తికి, 
ముక్తికి ఆటంకములు కావు మోక్షమునకు, సాయుజ్యభక్తికి స్తీ పురుష భేదం 
లేదు ముక్తి పొందిన వ్యక్తులకు పునర్జన్మ ఉండదు ముక్తుడైన పురుషునకు 
అనగా జీవన్ముక్తునకు ప్రపంచంలో ఉంటున్నా దాని బంధముండదు నిర్గుణ 
బ్రహ్మను గాని సగుణ బ్రహ్మను గాని ఎవరినైనా ధ్యానించవచ్చు సగుణ 
బ్రహ్మరూపాలు అనేకం అవే ఇష్టదైవాలు ఒక ఇష్టదైవం మీద మనస్సు 
లగ్నమైన వానికి ఇతర దైవరూపాల మీద మనస్సు లగ్నం కాదు వ్యాసుడు 
ఇలా వివిధ ఇష్టదైవాలున్నవారికి అనుగుణంగా 18 పురాణాలు వ్రాసాడు ప్రతి 
పురాణంలోను ఆ పురాణంలో చెప్పబడిన సగుణ బ్రహ్మరూపము సర్వోత్కష్టమని 
చెప్పబడింది అతడే సృష్టి స్థితి లయ కారకుడని చెప్పాడు కాని ఇందులోని 
అంతరార్ధం గ్రహించినపుడే తమతమ ఆరాధ్యదైవమే అందరి కంటే గొప్పవాడు 
అను మూఢత్వం నశిస్తుంది ఎవరి ఇష్టముననుసరించి వారు ఏదో ఒక 
రూపమును ధ్యానించవచ్చు, జపము చేయవచ్చు కాని ఇతర రూపాలను 
గురించి హీనంగా మాట్లాడటం దోషం ఎవత్తి చేసినా, ఏ పని చేసినా 
కావలసినది, కర్తవ్య భావం, నిష్కామబుద్ధి, పరమేశ్వరార్పణ భావము జీవాత్మ 
పరమాత్మల సంబంధము తెలుసుకుని తన ఆత్మను అందరిలో దర్శించగలిగి 
నపుడు అతడు నిజమైన భక్తుడు, జ్ఞాని అవుతాడు అతని గమ్యం మోక్షమే 
అవుతుంది 


వేదములలో అనగా బ్రాహ్మణములలో చెప్పబడిన కర్మకాండలను, 
ఆచారకర్మలను ఉపనిషత్తులు తిరస్కరించినవి ఉపనిషత్తులు జ్ఞానకాండకు 
ప్రాధాన్యం ఇచ్చినవి వాస్తవమునకు రెండును వేదములలోని భాగములే 
బ్రాహ్మణములు దైవపూజలకు, యజ్ఞకర్మలకు నియమములను చెప్పినవి 


740 అనుష్టాన వేదాంతము 


ఉపనిషత్తులు యజ్ఞబలిని నీచముగా నెంచి తృణీకరించినవి అనగా వేదములోని 
ఒక భాగము మరియొక భాగమునకు విరుద్ధమైనది మరొక విధముగా చెపితే 
వేద ఆరంభంలో చెప్పబడినది వేద అంతమున తిరస్కరించబడినట్లు అగుచున్నది 
ఒకవైపు పూర్తిగా ఆచారకర్మలు మరియొకవైపు పూర్తిగా జ్ఞానకాండ అనగా 
వేదాంతం ఇది చాల వింతగా కనబడుతుంది 


జైనము, బౌద్ధము కర్మకాండలను పూర్తిగా తిరస్కరించినవి 
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ వేదాంతమును మాత్రమె చెప్పెను వేదములు 
త్రిగుణములను గురించియే చెప్పును, కాని భగవద్గీత గుణాతీతస్థితికి (పరణ 
కలిగించినది భగవద్గీత (11-44)లో వేదములను అనుసరించువారు అనగా 
వేదభాష శబ్బార్థము మాత్రమే గ్రహించువారు కోరికలతో ప్రేరితులై స్వర్గభోగము 
కంటే మించినది లేదు అని విషయ వాంఛలతో నిండిన వారగుదురు, వారు 
అవివేకులు అని చెప్పబడింది భోగమోహము కలవారు అవివేకులు 
కర్మకాండలు అనగా ఆచారకర్మలు స్థిరచిత్తమును, భావాతీత ధ్యానము 
కలిగించవు ఇది పరస్పర విరుద్ధముగా కనబడును వేదములకు మూలమైన 
భగవానుడు వేదములను తిరస్కరించుచున్నాడు వేదములు ధర్మమునకు 
ఆధారము అన్నారు మరి ఈ వైరుధ్యము ఎమిటి? సూక్ష్మబుద్ధితో పరిశీలించినచో 
ఈ వైరుధ్యము యదార్ధము కాదు, స్టూల దృష్టికి మాత్రమే వైరుధ్యముగా 
కనబడును అని కంచికామకోటిపీరాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి 
అన్నారు 

నిత్యజీవితంలో సామాన్య స్థాయియందు ఉపనిషత్తుల అంతరార్థమైన 
ఆత్మ పరమాత్మ సంబంధము గ్రహించుటకు సాధ్యము కాదు త్రిగుణముల 
వలన కలుగు బంధములను వదలించుకుని ఎకాగ్రతతో ఆత్మయందే దృష్టిని 
నిల్పినగాని ఆత్మపరమాత్మ సంబంధము బోధపడదు వేదములు చెప్పిన 
కర్మలు ఆ స్థితికి చేరుటకు సోపానముల వలె తోడ్పడును అని కంచిస్వామి 


వేదాంతం - కర్మసిద్ధాంతము 741 


అన్నారు ఆత్మ పరమాత్మల సంబంధము తెలియునంతవరకు ఈ వస్తు 
ప్రపంచము యదార్ధమే యగును కాబట్టి ఈ జీవితంలో సౌఖ్యం కొరకు, 
పరలోక సౌఖ్యము కొరకు ప్రయత్నం మానవుని సహజమైన ఇచ్చయే యగును 
కాని జీవితధ్యేయము అంతియే కాకూడదు భగవంతునితో ఏకత్వము 
సాధించుటయే మన ఆశయము కావలయును వేదములు చెప్పిన కర్మకాండలు 
ఈ ఆశయము నెరవేరుటకు వలసిన చిత్తశుద్ది, ఏకాగ్రత సాధించి పరమాత్మ 
కంటే మనము భిన్నము అను భావము నశించుటకు పరమాత్మతో ఐక్యత 
సాధించుటకు మార్గము నిర్మలము చేయుటకు ఉద్దేశించబడినవి ఎందుకనగా 
స్వర్గసౌఖ్యము కూడా ఆత్మజ్ఞాన ప్రత్యక్షానుభూతితో సమము కాదు అంతే 
కాదు స్వర్గసాఖ్యము కూడ శాశ్వతము కాదు అని చెప్పబడింది కదా! 


ముందు వేదాధ్యయనము లేకుండ సూటిగా ఒకేసారి ఉపనిషత్తుల 
అధ్యయనము చేసి ఎంతో బుద్ధికుశల తతో ఉపనిషద్భావములను చర్చిస్తున్నారు 
అది దోషం కాదు కాని అది ఈయవలసిన మనశ్శాంతిని ఇచ్చుట లేదు 
వాంఛా బంధముల నుండి విముక్తి కలిగించుట లేదు, వాస్తవముగా ఆచరణలో 
ఆత్మజ్ఞాన అనుభూతి కలిగించటం లేదు అందుకు కారణం ముందుగా 
ఉండవలసిన పునాది లేకపోవుటయేయని స్వామి అభిప్రాయపడ్డారు అది 
వాస్తవమే కావచ్చు కాని యజ్ఞబలులు ఇచ్చి కుండలములు ధరించి 
సోమయాజి బిరుదు వహించినవారిలో ఎంత మందికి ఆత్మజ్ఞాన ప్రత్యక్షానుభూతి 
కలుగుచున్నది సోమయాజి బిరుదాంకితులలోను, ఆచార సార్వభౌములలోను 
ఎక్కువ మంది స్వభావము గమనించినచో ఆత్మ-పరమాత్మ అనుభూతి 
లేకపోవటమే కాక వాంఛా వ్యామోహములను ఎ మాత్రము వీడలేదు అవి 
స్పష్టముగా తెలియును శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన కాలమున సరిగా ఇదే 
పరిస్థితి ఉన్నట్లు చరిత్ర చెప్పుచున్నది శ్రీకృష్ణుడు కర్మకాండలను 
విమర్శించుటలోని భావము ఇట్టి కర్మిష్ణులను తిరస్కరించుటయే యగును 
వేదధర్మమును పరిరక్షించుటయే ఆయన ఆశయము కాని కర్మకాండలే 


742 అనుష్టాన వేదాంతము 


సర్వస్వము అనేవారిని ఆయన తిరస్కరించాడు శ్రీకృష్ణుని అభిప్రాయము ఆ 
కాలమునకు తగినదేయని కంచిస్వామి అభిప్రాయం కాని ఆ శ్రీకృష్ణుడే 
ఈనాడు భగవర్గీత చెప్పవలసి వస్తే ఇంకా కరినమైన పదములలో 
చెప్పియుండెడివాడు ఎందుకనగా నేటి పరిస్థితి రెండు విధములా భ్రష్టుగానే 
యున్నది కర్మిష్ణులకు ఆచార ఆడంబరము, కీర్తి కండూతి తప్ప అందరిలోను 
పరమాత్మ ఒకడేయను సామ్యభావము ఏ మాత్రము లేదు ఇక ఉపనిషత్‌ 
ప్రవచనాలు చెప్పేవారిలో ఎంతమంది నిజమైన అనుభూతి పొందినవారో 
తెలియుట సాధ్యముకాదు కాని వారిలో ఎక్కువమంది 'వాచికజ్ఞానులు'గానే 
కనబడతారు ఎందుకనగా ఆచరణలో వారికి అనుభూతి కలీగీనట్లు ఏ మాత్రం 
కనబడదు కనీసం ఆ దిశలో వారి ప్రయత్నం కూడా లేదు 


కాబట్టి కర్మకాండలు ఒక సోపానము వంటివి ఆత్మానుభూతి పొంది 
జ్ఞాని యగుటకు తగిన మానసిక స్టితి కల్పించుటకే అవి కల్ఫ్‌రీచబడినవి 
యదార్ధముగా ఆత్మానుభూతి పొందిన తరువాత కర్మకాండలతో పనిలేదు 
ఆత్మజ్ఞానియే పరమాత్మయగును వానిద్వారా పరమాత్మ ప్రతిబింబించును 
చెట్టుకు పూవు పూస్తేనే కాయ అంటే ఫలం వస్తుంది కాని పూవు రాలిపోతే ఫలం 
ఎలా వస్తుంది ఇదే కర్మకాండలకు ఆత్మజ్ఞానమునకు గల సంబంధము 
పూవు కాయగా మారటం సహజ ప్రక్రియ సహజమైనది జరగనపుడు అంతా 
అసహజంగాను కృత్రిమంగాను ఉంటుంది 


మనోవికాసంతో ఆత్మజ్ఞాన అనుభూతి కలగకసోతే కర్మకాండలు, 
భక్తి కూడా నిష్ప్రయోజనం అని భగవర్గీత చెప్పుచున్నది భగవర్గీత స్మృతి అది 
శృతి కాదు అనగా వేదము కాదు వేదము అనగా సంహితలు, బ్రాహ్మణములు 
కొంతవరకు ఆరణ్యకములు ఉపనిషత్తులు వేదాంతములు భగవద్గీత అటు 
తరువాత పురాణములు ఇవి వేదములు కావు అందరి అభీష్టాలకు సరిపడునట్లు 
వ్యాసుడు 18 పురాణాలు వ్రాశాడు ఎ పురాణంలో ఆ పురాణంలోని 


వేదాంతం - కర్మసిద్ధాంతము 743 


సగుణబ్రహ్మరూపమే అందరి కంటే ఉత్కృష్టమని, అతడే సృష్టి స్థితి 
లయకారకుడైన పరమేశ్వరుడని వ్రాశాడు ఇతర పురాణాలలో చెప్పిన సగుణ 
బ్రహ్మరూపాలు తక్కువ అని వ్యాసుని భావం కాదు కాని ఇందులోని 
పరమార్ధాన్ని గ్రహించలేక తమతమ ఆరాధ్యదైవాలు మాత్రమే గొప్పవాళ్లు అను 
మూఢత్వంతో దైవరూపములను మానవులుగా మార్చి వారి కొరకు అభిమాన 
సంఘాల వలె కొట్లాడుకొని దేశానికి, మతానికి కూడ కీడు చేస్తున్నారు 
పురాణాల ఆశయం అది కాదు జగత్తులోని నిగూఢసత్యములను కధల 
రూపంలో సామాన్య మానవునికి అందుబాటులోకి తెచ్చుటయే వాటి ఉద్దేశము 
భగవద్గీత వలెనే పురాణములు కూడ కర్మకాండలే సర్వస్వం అనుకొని వాటితోనే 
తృప్తిపడుట బుద్ధిహినతే యగును అన్నాయి భగవంతుని సామీప్యమును 
మానసికంగా అనుభవించకుండ యజ్ఞకర్మలు చేయుట అగ్నికి కట్టెలు వేయుట 
వంటిది అనియు, అపుడు పాగ మాత్రమే వచ్చును, అట్లు చేయువాడు 
బుద్ధిహినుడు, అట్టివానికి ఎన్నటికి ఆత్మజ్ఞాన అనుభూతి రాదు అని కర్మకాండలే 
చెప్పుచున్నవి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అన్నారు 


కర్మకాండలే కాక, జీవితంలో చేయు ప్రతి పని నిష్కామముతో 
చేసినపుడు అది చిత్తశుద్ధి కలుగజేసి మనస్సును త్రిగుణములకు అతీతమైన 
స్థితికి చేర్చును కర్మకాండలే వాటి పరిమితులను అంగీకరించినవి 
పురుషసూక్తము వంటి వాటిలో జ్ఞానమునక ఉన్నతస్థానము ఉన్నది నిజానికి 
పురుషసూక్తం ఉపనిషత్తులలోనిది కాదు కదా! అది సంహితలోనిదే తైతరీయ 
ఉపనిషత్తులో కర్మల గురించిన మంత్రాలు ఉన్నాయి. పరమాత్మ జ్ఞానం 
పొందుటకు కర్మఫలమును భగవంతునికి అర్పించవలయునని భగవద్గిత 
చెప్పిన సత్యము అత్యంత పూర్వమైన ఉపనిషత్తు 'ఈశావాస్య లో చెప్పబడింది 
(2వ మంత్రము) వేదకర్మలు వంద సంవత్సరములు చేసినను, వాటిని 
దైవమునకు అర్చించు బుద్ధితోనే చేయవలయును స్వార్ధవాంఛతో చేయకూడదు 
అపుడే కర్మబంధము వారికి ఉండదు అని చెప్పబడింది కాబట్టి ఉపనిషత్తులు 


744 అనుష్టాన వేదాంతము 


కర్మలను చెప్పవు నిష్కియతనే ప్రోత్సహించును అని భావించుట సమంజసము 
కాదు 


ఆత్మజ్ఞానసిద్ధి కలిగినపుడు అతనికి వేదములే అర్థమును కోల్పోవును 
అని చెప్పబడింది ఎందువలన అనగా వేదములే భగవంతుని శాసనములు 
భగవంతునితోనే ఏకత్వము కలిగినపుడు అతని శాసనముతో పనిలేదు 
భగవదారాధనలో కూడ భగవంతుడు తన కంటే భిన్నమైనవాడు అను భావము 
ఉన్నంతవరకు 'సత్యంబ్రహ్మ అను యదార్ధమును గ్రహించలేడు దేవతలైనను 
పరమాత్మను గురించిన సత్యమును గ్రహించలేనపుడు బ్రహ్మానందమును 
పొందలేరు అని తైతరీయ ఉపనిషత్తు (2 5)లో, బృహదారణ్యక ఉపనిషత్తులోను 
చెప్పబడింది (2-3 3) అత్మజ్ఞాని అంటే దేవతలకు భయం అని పురాణాలలో 
చెప్పబడింది ఎందుకనగా ఆత్మజ్ఞాని కర్మకాండలు చేయరు మానవులు 
చేయు యజ్ఞములే దేవతలకు మంచిని కలుగజేయును (అనగా వారికి 
ఉపయుక్తమైనవి) గదా! అందువలన దేవతలకు జ్ఞానులు కాదు మూఢులే 
ప్రియులు అని లోకోక్తి ఉన్నది “దేవానామ్‌ ప్రియః అనగా బుద్ధిహీనుడు అని 
వ్యంగ్యార్థము బ్రహ్మానంద స్థితికి జేరుటకు వేదాంతము (ప్రేరణ కలిగించును 
ఆ స్థితిలో కర్మకాండలు, దేవతలను తృప్తిపరచుపని ఉండదు “సర్వము 
పరబ్రహ్మయే అదే సత్యము అదే వేదాంతం 


కర్మ సిద్ధాంతమును గురించి వేదాంతము ప్రత్యేకంగా ఏమియు 
చెప్పలేదు ప్రధాన మతములైన అద్వెతము, ద్వైతము కర్మ సిద్ధాంతమును 
గూర్చి తెలిసిన విషయములే తిరిగి చెప్పాయి ఉపనిషత్తులు, బ్రహ్మ 
సూత్రములలో చెప్పినవే అవి కూడ చెప్పినవి కాని అద్వైతవాదులు 
లింగళరీరమును గూర్చి ప్రత్యేకంగా చెప్పారు లింగశరీరమే సూక్ష్మశరీరము 
పునర్జన్మ యందు ఈ సూక్ష్మశరీరమే నూతన శరీరంలో ప్రవేశిస్తుంది 
కర్మఫలమును సంస్కారములుగా పునర్దనమలోనికి తరలించునది ఈ 


వేదాంతం - కర్మసిద్దాంతము 745 


సూక్ష్మశరీరమే అన్నారు కోరికయే కర్మకు హేతువు అని తైత్తరీయోపనిషత్తులో 
శంకరులు అన్నారు 'కర్మహేతుకామస్యత్‌' అజ్ఞానమే కోరికలకు (కామమునకు) 
అటు ఫై కర్మలకు కారణము అన్నారు ఇవి కామ్యకర్మలు “అవిద్యాకామకర్మో 
పాదానహేతు ' “కామ్యమనస్‌' అనగా కోరికలతో నిండిన మనస్సు కర్మలకు 
హేతువు కామ్యకర్మలు భౌతిక ప్రపంచమునకు వర్తించును అవి వ్యావహారిక 
సత్యములు మోక్షము పారమార్ధిక సత్యము జ్ఞానము కర్మబంధమును 
తొలగించును బ్రహ్మజ్ఞానము మోక్షసాధనము అన్నారు (తై ఉ 1-(11)) 


బ్రహ్మసూత్రభాష్యం (3-1-2, 8)లలో శంకరుడు పునర్జన్మకు, నూతన 
శరీరమునకు సంచితకర్మయే కారణము అన్నారు జీవితములో కష్టసుఖములకు 
కూడ ఈ కర్మలే కారణము  పుణ్యకర్మల వలన జీవపరిణామములో 
ఉన్నతస్థితి పొందవచ్చును కాని ముక్తి కాదు అన్నారు కర్మఫలములు 
నిరంకుశముగా నుండును ప్రారబ్ధకర్మము అనుభవించుట ద్వారానే 
అంతమగును సంచితకర్మ బ్రహ్మజ్ఞానం పొందుట ద్వారా నశింపజేయవచ్చును 
ముండకోపనిషత్తు (3-1-1) శంకరభాష్యంలో ఇలా చెప్పబడింది “అవిద్యా 
కామకర్మా - వాసనాశ్రయ - లింగఉపాధి ఆత్మేశ్వరౌ (శంకరభాష్యం) అజ్ఞానం 
వాంఛలు, కర్మ సంస్కారములు లింగశరీరములో ఆత్మను నియంత్రించును 
అన్నారు ఈ లింగశరీరమే పునర్జన్మకు విత్తనము బ్రహ్మసూత్ర శంకరభాష్యం 
(3-2-38,41)లో కర్మ అచేతనము, అది జడపదార్థములైన కట్టె, మట్టి వంటిది 
అని చెప్పబడింది 


కర్మ సిద్ధాంతమును గురించి రామానుజుని భావములు అతని 
బ్రహ్మసూత్రభాష్యములో తెలియును (1-1-1) కర్మను అజ్ఞానముతో సమం 
చేశాడు (1-1-21) కర్మను చెడుతో (6౪/11) కూడ సమంచేశాడు చెడు కర్మలను 
(పాపకర్మలను) వదలిపెడితే కర్మప్రభావము నశించును, కర్మబంధము 
తొలగిపోవును అన్నాడు సుఖదుఃఖములకు కర్మయే కారణము ఈ 


746 అనుష్టాన వేదాంతము 


జగత్తునందు సర్వము గడ్డిపరక వరకు కర్మరూపములే ప్రపంచమందు 
అసమానతలకు, భిన్నత్వమునకు కర్మయె కారణము కర్మనాశనము జరిగితే 
కర్మఫలరూపములైన వస్తువులన్నియు నశించును అని రామానుజుని భావము 
సర్వవ్యాపియైన ఆత్మశక్తి కర్మల వలన దుఃఖమును భరించవలసివచ్చుచున్నది 
జీవాత్మకు సుఖదుఃఖములు కర్మల వలన సంభవించుచున్నవి. (2-1-14 
బ్రసూ) సుఖదుఃఖములు ఆత్మ భౌతిక శరీరమును పొందుట వలన కాక 
పాపపుణ్యకర్మల వలన కలుగును అన్నారు జాతి, కులము కర్మఫలముగానే 
కలుగును అన్నారు మంచి చెడు కర్మలకు మూలము దైవశక్తియే యనియు 
ఆ కర్మలకు తగు దేహము, ఇంద్రియములు ఆ శక్తి వలనే ఏర్పడును అన్నారు 
అయినను కర్మలు చేయుటకు స్వేచ్చ మానవునికి ఉన్నది అందువలన ఎవరి 
కర్మలకు వారే బాధ్యులగుదురు అన్నారు భగవంతుడు వారి కర్మలను 
విచారించి తగిన ఫలములు అందునట్లు చేయును అని వ్యాఖ్యానించారు 


యోగవాసిష్టమహారామాయణము అద్వైతసిద్ధాంతమును వివరించు 
పార్యపుస్తకము వంటిది వేదాంతము కావ్యపద్ధతిలో చెప్పబడినది యోగవాసిష్టం 
అనేది 32 వేల శ్లోకములతో కూడినది కాలక్రమేణ ఆ గ్రంధ పరిమాణము 
తగ్గుతూ వచ్చి ఇపుడు కొన్ని వందల శ్లోకాలు మాత్రమే మిగిలినవి 
యోగవాసిష్టము అద్వైత వేదాంతసరళిలో కర్మసిద్ధాంతమును ప్రతిపాదించినది 
దుఃఖము నుండి విముక్తియే వేదాంతసారము అని చెప్పును యోగవాసిష్టము 
జగత్తు స్వప్నములో వలె మిధ్య, అది భ్రాంతి అని తెలియునంతవరకు మనిషి 
అజ్ఞాని అన్నది ఆత్మజ్ఞానం కలిగినపుడు శాంతి దానంతట అదే వస్తుంది 
సుఖాలు, భోగాలు అశాశ్వతములు అని తెలిసియు మనిషి వాటి బంధంలో 
చిక్కు కుంటున్నాడు వైరాగ్య ప్రకరణంలో లక్ష్మి అనగా ధనం మోహిన్ని 
పుట్టించి తుదకు దుఃఖమునే మిగులుస్తుంది అని చెప్పారు వాణిజ్యాది కర్మల 
ద్వారా సంపదను పెంచిన కొద్ది అది అనర్జాలకు కారణమవుతుంది, దుఃఖము 
పెరుగుతుంది సంపద మానవుని సద్గుణములను నాశనం చేస్తుంది సంపద 


వేదాంతం - కర్మసిద్దాంతము 747 


మనస్సును ఆకట్టుకుంటుంది చిత్తవృత్తులు అనగా స్వభావం దానిపైనే 
ఆధారపడి ఉంటుంది సంపద ఎప్పుడైనా దుష్టకర్మల వలననే లభించును” 
కాబట్టి అది ఒక క్షణం ఉంటుంది, ఇంకొక క్షణంలో ఉండచై దీనికి 
ఉపమానం చెప్పారు సంపద సర్పంచేత చుట్టబడిన మల్లెతీగ వంటిది 
అన్నారు ఆ మల్లె వాసన దుఃఖమునే కలిగించును అజ్ఞానం వలన శరీరమే 
ఆత్మ అనుకుంటాం ప్రపంచంలో అహంకారమును మించిన శత్రువు లేదు 
అహంకారం అనేది మోహం వల్ల పుడుతుంది అజ్ఞానం వలన అది 
పెరుగుతుంది మానసిక వికృత స్వభావం అహంకారం వలన కలుగును 
అనుకూలమైన వాటికోసం చిత్తం వెంపరలాడుతూ ఉంటుంది ఎంత సంపద 
లభించినా మనస్సుకు తృప్తి అనేది ఉండదు “మనస్సు అనే పిశాచం అగ్ని 
కంటే ఉష్ణం కలది” అన్నారు దీనిని అదుపులో పెట్టుట చాల కష్టమైన పని 
“తృష్ణ అనగా కోరికను రాత్రి అనియు అజ్ఞానం అనేది చీకటి” అన్నారు జీవాత్మ 
ఆకాశం పాపాలు గుడ్డగూబలు మహాపండితుని కూడ తృష్ణ ఒక్క క్షణంలో 
నీచునిగా మారుస్తుంది” అన్నారు 


స్త్రీని గురించి చాల కరినంగా వ్యాఖ్యానించబడినది వైరాగ్య 
ప్రకరణంలో స్తీ సౌందర్యం ఒక భ్రమ కలిగిస్తుంది, స్తీ ఒక అగ్నిజ్వాల వంటిది, 
స్త్రీ తప్పక భోగేచ్చ కలిగించును, కాని స్త్రీని వదిలితే జగత్తును వదిలినట్లే 
అన్నారు సంసారం ఒక తీర్ణయాత్ర యాత్రలో అనేకులు కలుస్తుంటారు, 
కొంతకాలం ఉంటారు తరువాత వెళ్లిపోతారు అట్టిదే ఈ సంసారం, భార్యా, 
సంతానం, బంధుమిత్రులు వీరంతా కలిసి ఉండి తరువాత ఎవరి త్రోవన 
వారు పోయేవారే 


కాలమును కొల్చుటకు ఒక గణనము పెట్టుకున్నాము కాలమును 
క్షణమని చెప్తాము కాలగణనం అసత్యమే అంటుంది యోగవాసిష్టం 
కల్పాలు, క్షణాలు అన్నీ భమ మాత్రమే కాలంలో హెచ్చుతగ్గులు అంతా 


748 అనుష్టాన వేదాంతము 
భ్రమయే దేవతలందరూ కూడ మృత్యువాతపడ్డారు 


మానవ జీవిత ప్రారంభదశలో బుద్ధి వివేకంతో కూడి ఉపరి 
అపుడే చిత్త చాంచల్యమునకు తగిన చికిత్స చేయవలెను ఈ జన్మలో 
నశించేది శరీరం ఒక్కటే విషయవాసనలు (కర్మసంస్కారములు) విషం 
వంటివి అది జన్మ జన్మాంతరములకు కారణమై కర్మఫలమును ఇచ్చును 
యోగవాసిష్టం పురుషార్థములకు ప్రాధాన్యమిచ్చినది పురుషార్ధసిద్ధి కోసం 
కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలి అజ్ఞానం తొలగినపుడు బ్రహ్మజ్ఞానం 
లభించును మబ్బు నుండి జారిన నీటిబొట్టు సముద్రంలో పడి సముద్రమే 
అయిపోతుంది అటులే బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మమే 
యగును అన్నారు భోగాలు రుచించనివాడు జీవన్ముక్తుడు 


యోగవాసిష్ట 'ముముక్షు వ్యవహార ప్రకరణంలో పురుషార్ధమునకు 
అనగా పురుష ప్రయత్నమునకు ప్రాధాన్యం చెప్పబడింది పురుష ప్రయత్నం 
అశాస్త్రీయంగా ఉండకూడదు అన్నారు శాస్త్రీయమైన పురుషార్ధం పరమార్ధాన్ని 
యిస్తుంది అన్నారు వైరాగ్య ప్రకరణములో స్త్రిని వదలమని చెప్పారు మరి 
ఇక్కడ పురుషార్ధమును సాధించమంటున్నారు ఇది విరుద్ధంగా అనిపించును 
కాని అంతరార్థం గ్రహించిన వైరుధ్యం ఉండదు ఎందుకనగా స్త్రీ లేనిది 
గృహస్థాశ్రమమే లేదు ప్రకృతికి పర్యాయం స్త్రీ ప్రకృతి లేనిది సృష్టియే లేదు 
పురుషుడు పరమాత్మ ప్రకృతి అతని మాయ మాయ చైతన్యమై ప్రకృతిరూపం 
పొందనంత వరకు పరమాత్మ నిర్గుణుడు పరమాత్మ నిర్గుణుడుగా 
నున్నంతవరకు ఈ సృష్టి లేదు ఈ సృష్టి కొరకే పరమాత్మ పురుషుడైనాడు 
అతనిలోని మాయ విడివడి ప్రకృతియైనది ప్రకృతి లేనిది పురుషుడు లేడు 
ప్రకృతి చైతన్యము పురుషుడు ఆధారము ఆ ప్రకృతి పురుషుల సంయోగమే 
ఈ సృష్టి అపుడు స్త్రీని వదలివేయమనుటలో భావం ఏమిటి? ప్రకృతికి 
పర్యాయం స్తీ అనుటలోని భావం స్త్రీ మాయారూపిణి అద్వెతంలో జగత్తు 


4 


వేదాంతం - కర్మసిద్దాంతము 749 


అంతా మాయ అనుటలోని భావమే ఇక్కడా వర్తించును మాయ అంటే జగత్తు 
లేదు అని కాదు జగత్తు అంతా కనబడునది మాత్రమే దాని వెనుక సృష్టికి 
మూలమైన పరబ్రహ్మమున్నది అని గ్రహించినపుడు సృష్టికి విలువ పోతుంది 
మబ్బుల వెనుక ఆకాశం ఉన్నది, మబ్బులు ఆకాశం కాదు అని గ్రహించినపుడు 
మబ్బుల విలువ పోతుంది అంతవరకు మబ్బులలాగానే కనబడు ఆకాశం 
వలె ప్రపంచము కూడ అది నిజము అని భ్రమలో ఉన్నంతవరకు అది 
యదార్ధమే యగును 


అటులే స్త్రీని ఒక మోహవస్తువుగా కాక ప్రకృతి శృంగారరస 
ప్రవాహమునకు ప్రతీకగా గ్రహించినపుడు కామం శృంగారంగానే ఉంటుంది 
గాని మోహం కాదు కామమును పురుషారంలోను చెప్పారు, అంతశ్ళత్రువులైన 
అరిషడ్వర్గములలో కూడ చెప్పారు పురుషార్ధములు పురుష ప్రయోజనము 
కొరకు, అరషడ్యర్గములు వురుష వినాశనమునకు దారితీయును 
పురుషార్ధములను మానవుడు సవ్యముగా అనుసరించి ప్రయోజనం పొందాలి 
రసానుభూతితో కూడిన కామకళ మనిషికి ప్రయోజనమే కలుగజేయును గాని 
అపకారము కాదు ఇక కామం మనోవికారంగా మారితే ప్రమాదం (0౭5510౧) 
మనోవికారం పురుషార్ధం కాదు మనోవికారం జంతు ప్రవృత్తి వంటిది పురుషార్ధం 
చాల ఉన్నతమైనది అది జీవితానందము కొరకు ఎర్పడినది అట్లు కానిది 
పురుషార్థము కాదు మనోవికారం ఆనందం కాదు కాబట్టి స్త్రీని వదలవలెను 
అనగా స్తీ పట్ల మనోవికారములను (౧25510౧5) వదలవలెను అని భావము 
అంతేకాని స్త్రీయే లేకుండ చేయమని కాదు 


పూర్వజన్మ వాసనలు అనగా గతకర్మ సంస్కారములను తప్పించు 
కొనుటకు వీలుపడదు అన్నారు ఈ సంస్కారములు శుభములు, అశుభములు 
అని రెండు విధములు పురుష ప్రయత్నంతో సంస్కార ప్రవాహమును 
శుభమార్గమునకు మరలించగలగాలి అని వాషిష్ట రామాయణం చెప్పింది చిత్త 


750 అనుష్టాన వేదాంతము 


ప్రవృత్తియే కర్మలకు మూలము చిత్తం అనగా మనస్సు పసిపిల్లవాని వంటిది 
దానిని ప్రయత్నముతో మంచి కర్మల వైపుకు మరలించాలి ఇందుకు 
తొందరపాటు పనికిరాదు అన్నారు సాధన ద్వారానే ఇది సాధ్యము మన 
కోరికలన్నిటి స్వరూపమే మనస్సు మన కర్మలకు మూలము మనస్సే కాని 
ఇంద్రియముల ద్వారా జరుగు భౌతిక చర్యలు కాదు అన్నారు మూర్ణత్వం 
(మూఢత్వం) అన్నిటికి కారణం అది తొలగినపుడు వివేకం వస్తుంది 
మూఢత్వం తొలగించుకొనుటయే జీవితలక్ష్యం కావాలి తీర్థయాత్రల వలన 
ఇది సాధ్యము కాదు మనస్సును నియంత్రించుట సాధన వలనే సాధ్యము 
ఆంతరిక మానసిక శాంతియే పరమానందం 


కర్మకు మూలకారణం ఎదియూ ఉండదు ఒక కర్మ మరియొక 
కర్మకు కారణమగును సృష్టికి ఎ కర్మలు కారణం కాదు అటుపై మనిషి 
కర్మలే అతని సుఖదుఃఖములకు కారణములైనాయి సంతుష్టుడైనవాడే 
(contented) మనశ్శాంతిని పొందును ఆశించినది లభించినా, లభించక 
పోయినా సమభావంతో ఉండగలవాడే మనశ్శాంతిని పొందును లభించిన 
దానితో తృప్తిపడువాడే సంతుష్టుడు అన్నారు అహంకారము పోయినపుడే ఇది 
సాధ్యము దీనికి వివేకం అవసరం వివేకం కలిగినపుడే యుక్తాయుక్తములు 
(మంచిచెడులు) తెలియును మాటలలోని అర్థమును బట్టె ఆ మాటలను 
గ్రహించాలి 'అసమంజసమైన దానిని బ్రహ్మదేవుడు చెప్పినా విననక్కర లేదు' 
అని యోగవాసిష్టము చెప్పుచున్నది అందుకే యోగవాసిష్టము పురుషార్ధం 
అనగా పురుష ప్రయత్నమునకే ప్రాధాన్యమిచ్చినది కర్మలను విడనాడుట 
కంటే వాటిని పురుష ప్రయత్నంతో వివేకంతో ఆచరించటమే మేలు అని 
చెప్పినది 





III. ముగింపు 


1) కర్మ సిద్దాంతము - ఆక్షేపణలు 


ప్రధాన భారతీయ తత్త్వ శాస్త్రములు కర్మసిద్దాంతమును అంగీకరించి 
నను కొంతమంది దానిని ఆక్షేపించినవారు కూడ ఉన్నారు అట్టివారిలో 
యజ్ఞకర్మలు, లౌకిక కర్మలను కూడ తిరస్కరించి నిష్కియతను 
ప్రోత్సహించినవారు బుద్దునికాలంలో ఉండినట్లు తెలుస్తోంది చార్వాకులు 
భౌతికవాదులు పంచభూతముల నుండే ఆత్మ కూడా జన్మిస్తుంది శరీరము 
సంచభూతములలో కలిసినపుడు ఆత్మ కూడా నశిస్తుంది పునర్జన్మ ఉండదు 
మంచి లేదు చెడు లేదు కనబడు ఈ ప్రపంచమును దాటి ఏమియు లేదు 
మరణంతో వ్యక్తి జీవితం పూర్తి అగును పునర్జన్మ ప్రసక్తి లేదు ఇది చార్వాక 
వాదన పునర్జన్మ లేనపుడు కర్మ సిద్దాంత అవసరం లేదు నిష్కియా లేక 
అ(క్రియావాదులకు (Inactivity or non-action) దయ, ధర్మము, 
ఇంద్రియనిగ్రహం (561 00౧4101), నీతి, నిజాయితీలకు అవసరం లేదు 
కొంతమంది నియతివాదులున్నారు పునర్జన్మకు కారణం కర్మఫలం కాదు 
నియతి లేక విధి (1416) అని విరి వాదన కర్మ పరిపక్వత ప్రసక్తే లేదు వీరి 
దృష్టిలో జీవులందరు నిస్సహాయులు నియతి వాదం ప్రకారం ప్రపంచంలో 
అన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లె జరుగును “నియతి అనునది ఒక శక్తి 
సృష్టి ఆరంభమున 'నియతి' అను శక్తి జనించెను అది అంతము లేని 
ప్రవాహము దానిని ఆపుట అసాధ్యము యోగవాసిష్టములో కూడ ఉత్పత్తి 
ప్రకరణంలో 'నియతి'ని గూర్చి చెప్పబడింది అనంతరకాలంలో 'నియతి'నే 
కర్మగా గుర్తించారు సంచితకర్మనే నియతి అన్నారు కర్మ సిద్ధాంతమును 
వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు “లోకాయతులు లేక 'చార్యాకులు' వీరు 
పదార్థవాదులు నాలుగు భూతములనే విరు గుర్తించారు అవి భూమి, నీరు, 
అగ్ని వాయువు బుద్దిని కలిగిన శరీరమునే అత్మ అన్నారు ప్రత్యక్ష సాక్ష్యమె 


752 అనుష్టాన వేదాంతము 


వీరి దృష్టిలో అన్నిటికి ఆధారము సైన్సు ఒక విధముగా భౌతిక వాదమునే 
పోలియున్నది భౌతికవాదంలో మృత్యువే ముక్తి మరణానంతరం ఏమియు 
లేదు పరలోకం, పునర్జన్మలు, భవిష్యజన్మలో గతకర్మ అనుభవించుట ఇవి 
ఏమియు లేవు చార్వాకులు ఆత్మ ఉన్నదని విశ్వసించలేదు శరీర దహనంతో 
అంతా సమాప్తి పునర్జన్మ లేదు అందువలన చార్వాకులు తినటం, త్రాగటం, 
వినోదం, ఉల్లాసం - ఇవే జీవిత ఆశయాలుగా చెప్పారు. చార్వాకులకు 
భగవంతుడు లేడు ముక్తి ప్రసక్తి లేదు వాంఛలను మించిన ధర్మం లేదు 
పాపపుణ్యములు లేవు 


కాలవాదులు, యాదృచ్చవాదులు, అజ్ఞానవాదులు కూడ కర్మ 
సిద్ధాంతమును వ్యతిరేకించారు 'కాలవాదులు' అన్నిటికి మూలకారణము 
కాలమే అన్నారు “స్వభావవాదులు' ప్రకృతి వలన ఎర్పడు ప్రవృత్తి అనగా 
స్వభావమే మూలకారణము అన్నారు 'యాదృచ్చికవాదుల' దృష్టిలో దేనికీ 
కారణం లేదు అన్నీ అకస్మాత్తుగా జరుగును అని వీరి మతము _ “ఆ 
జ్ఞానవాదులు మనస్సులో కలుగు ఉద్దేశమును విశ్వసించలేదు అన్నీ 
వాటంతట అవే సహజముగా జరుగును అని వాదించారు మహాభారతము 
శాంతిపర్వములో కాల ప్రాధాన్యము గూర్చి చెప్పారు (12-34-7)లో మనుష్యుల 
పాపపుణ్యములకు కాలమే ప్రత్యక్షసాక్షి అన్నారు. (12-34-10)లో కర్మలు 
కాలము ద్వారానే ప్రపంచములో జీవము, చైతన్యము కలిగించుచున్నవి 
అన్నారు కర్మసిద్ధాంత వ్యతిరేక ప్రవచనాలు మనుష్యులను బుద్ధిహీనులనుగా 
చేయును, అట్టివారు పాపములను నిర్భయంగా చేస్తారు అని జైనమతాచార్యులు 
భావించారు పరలోకం కనబడదు ఈ జీవితంలో సుఖసంతోషాలు 
కనబడతాయి అవి మన చేతులలోనే ఉన్నాయి భవిష్యత్తు మనకు 
తెలియదు అని వారు భావిస్తారు అని జైనాచార్యులు అన్నారు 


కర్మలకు ఆధారం కాలం అని భారతంలో కూడ చెప్పబడింది 


ముగింపు 753 


కర్మకు మూలం కోరిక అయితే, ఆ కోరిక కర్మరూపం పొందటానికి కాలమే 
ఆధారం కాలచక్రము'ను నిరోధించుట ఎవరివలనను సాధ్యము కాదు 
శ్వేతాశ్వతర ఉపనిషత్తు భాష్యంలో శంకరుడు కాలము అన్ని పరిణామములను 
కల్పించును అన్నారు కర్మసిద్దాంత వ్యతిరేకవాదములు ఎన్ని వచ్చినను అవి 
కర్మసిద్ధాంతమును చలింపచేయలేదు కాలమునకు కర్మమునకు అవినాభావ 
సంబంధమున్నది కాలము కర్మ ద్వారా పనిచేయును కర్మ కాలము ద్వారా 
వ్యక్తమగును _ నియతిని సంచితకర్మగా భావించుటలో కూడ కాలము 
ఇమిడియున్నది వేదముల 'బుతము' (గజ) నియతిని పోలియున్నట్లు 
కనబడును కర్మసిద్దాంతమును పూర్తిగా వ్యతిరేకించిన చార్వాక మతము 
అంతరించినది 


ఉపనిషత్తులు, కర్మసిద్దాంతమును వ్యతిరేకించలేదు కాని పరబ్రహ్మ 
కర్మములకు అతితుడు అందుచే బ్రహ్మజ్ఞానిని కర్మఫలములు అంటవు అని 
చెప్పాయి మహాభారతము కర్మసిద్దాంతమును అంగీకరించినను పురుష 
ప్రయత్నమునకు ప్రాధాన్యము ఇచ్చినది శాంతిపర్వంలో పురుష ప్రయత్నమును 
గురించి ప్రత్యేకంగా చెప్పబడింది పురుష ప్రయత్నము లేక ప్రయోజనము 
సిద్ధించదు అన్నది ప్రారబ్ధకర్మ ముందుగనే నిశ్చయించబడినది అందుచే 
పురుష ప్రయత్నమే ప్రధానము అన్నారు (౧౫౫౬౧ effort) అయినను కర్మను 
వ్యతిరేకించలేదు పాపియగువాడు తన కర్మ చేత చనిపోయినవాడే అగుచున్నాడు 
అతనిని చంపువాడు చచ్చినవానినే చంపినట్లు అగును అన్నారు ప్రారబ్ద 
కర్మమును ఉల్పంఘించుట అసాధ్యమైనను పురుషప్రయత్నము కార్యసిద్ధికి 
సాధనము అన్నారు జీవులు వారి కర్మానుసారము విభిన్న మార్గములందు 
పయనించుదురు అని భారత వచనము పురుష ప్రయత్నముతో కర్మఫలమును 
ఎదుర్కొనవచ్చునని మహాభారత ప్రవచనముగా కనబడును ఈ పురుష 
ప్రయత్నమును గురించి శాంతిపర్వంలో (12-174-33) వ్యక్తుల భిన్నత్వమును 
వివరించారు ప్రపంచంలో రెండు రకముల మనుష్యులే సుఖంగా ఉంటారు 


754 అనుష్టాన వేదాంతము 


వారిలో ఒకరు మూర్చులు. వీరికి తెలుసుకొనవలసినది, ప్రయత్నించవలసినది 
ఏమియు కనబడదు. ప్రపంచమంతా సుఖమయంగానే వీరికి కనుపించును. 
ఇక రెండవవారు నిశ్చయమైన బుద్దితో ధర్మమునెరిగి ఇంద్రియములను 
నియంత్రించి పురుష ప్రయత్నముతో విజయమును సాధించుదురు. వీరి 
ఇద్దరికి మధ్యనున్నవారే ఎక్కువ దుఃఖమును అనుభవించుదురు. వీరు 
మూర్భులు కాదు, వివేకవంతులూ కాదు. వీరు ఇద్దరికీ మధ్యనున్నవారు. వీరు 
జ్ఞానులు కాదు అజ్ఞానులు కాదు. మూర్చుల వలె నిష్కియులు కాదు. 
వివేకవంతుల వలె పురుషప్రయత్నము చేయలేరు. ప్రారబ్ధకర్మము వీరినే 
ఎక్కువ బాధించును. 


2) పురాణముల సంకేతార్థములు (Symbolism in Mythology) : 
వేదములు జగత్తు ఉత్పత్తిని గురించి చెప్పాయి. పురుషసూక్తం 
(బుగ్వేదం ౫-90) హిరణ్య గర్భసూక్తము (బుగ్వేదం ౫-121)లలో పరమాత్మయే 
సృష్టికి కారణము అని చెప్పాయి. (బుగ్వేదం ౫-72)లో బ్రహ్మణస్పతి 
దేవతలను వృక్షములను సృష్టించెనని చెప్పబడింది. అలాగే (బుగ్వేదం ౫ 
81)లోని విశ్వకర్మ వృక్షములు, అడవులు, ప్రకృతి నుండి భూమిని సృష్టంచెనని 
చెప్పారు. (బుగ్వేదం ౫-90) అనగా పురుషసూక్తములో విరాట్‌ పురుషుని 
సృష్టికి మూలకారణముగా చెప్పారు. బుగ్వేదంలో పురుషుని బలితో యజ్ఞము 
చేయబడెను అని చెప్పారు. ఇచట సంకేతార్థమునే గ్రహించాలి. ఉపనిషత్తుల 
కాలంలో మంత్రప్రభావం తగ్గి పరబ్రహ్మమును తెలుసుకోవాలనే ఆధ్యాత్మిక 
జిజ్ఞాస ఎర్పడింది. అపుడే యజ్ఞములకు, బలులకు సంకేతార్థములు 
ఎర్పడినై. నిగూఢమైన అర్థంతో భగవంతుని బలి యిచ్చింది భగవంతుడే. 
అన్నారు. అనగా బలి ఇచ్చింది ఆయనే, బలి ఇవ్వబడింది ఆయనే. ఇది ఒక 
ఆదిమ (PrMe౪]) సిద్ధాంతం. ఆ ఆదిమ బలి లేక త్యాగము ఈ సృష్టికి 
మూలం అనేదే ఆ సిద్ధాంతార్థము. బుగ్వేద కాలాంతములో బహుశ ఈ 
సిద్దాంతం ఎర్పడి ఉండవచ్చు. అంతవరకు దేవుళ్ళుగా నమ్మబడిన అగ్ని, 


ముగింపు 755 


ఇంద్రుడు, వరణుడు తెరమరుగైనారు సర్వజీవులకు ప్రభువైన దేవుడు 
“ప్రజాపతి అన్నారు ఈ ప్రజాపతే తరువాత కాలంలో చెప్పబడిన హిరణ్యగర్భుడు 
ఈ ప్రజాపతే సృష్టికి పూర్వము ఉన్న ఆదిపురుషుడు అన్నారు ప్రజాపతే తనను 
తాను తన కొరకే బలిగా చేసుకున్నాడు ఈ ప్రక్రియయే యజ్ఞమునకు గల 
గూఢార్ధము విశ్వసృష్టికై తనను తానే ఆహుతిగా చేసుకున్నాడు ఇదే మొదటి 
'బలి గా చెప్పబడింది అలా ఆహుతియైన ప్రజాపతి సృష్టిలోని జీవులలో 
వ్యాప్తిచెందాడు సృష్టికి కావలసిన మహత్తు కొరకు తనను తానే త్యాగం 
చేసుకున్నాడు ఇది పూర్తిగా జ్ఞానరూప యజ్ఞము అనగా మనస్సు ద్వారా 
చేయబడినది, కర్మ ద్వారా కాదు అని అర్థము ఇది పూర్తిగా సంకేతార్థము 
(symbolic meaning) తరువాత ఉపనిషత్తుల కాలంలో ఈ భావమునకు 
పరిపూర్ణరూపం ఏర్పడింది 


నిష్కియుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మకు సృష్టి సంకల్పము 
కలిగినపుడు స్ఫోటము ఎర్బడినది అపుడు పరబ్రహ్మము నుండి చైతన్యశక్తి 
విడివడి ప్రకృతిగా రూపొందింది తాను విరాట్‌ పురుషుడుగా రూపొందాడు 
ఆ విరాట్‌ పురుషుని గర్భము - హిరణ్యగర్భముగా చెప్పబడింది అందుండి 
ప్రకృతిచే ఆవరించబడిన జీవులు సృష్టి పొందాయి విరాట్‌ పురుషుడు 
వైశ్వానరుడై వ్యష్టిగా ప్రతి ఒక్క జీవిలోను ఆత్మగా రూపొందాడు అనగా విరాట్‌ 
పురుషుడు (ప్రజాపతి) తనను తాను విచ్చిన్నం చేసుకుని సృష్టిగా 
ఎర్పరచుకున్నాడు విరాట్‌ పురుషుడు తనను తానే బలి చేసుకుని తిరిగి తానే 
భిన్నముగా రూపొందాడు ఇదే యజ్ఞము విరాట్‌పురుషుడే యజ్వ (యజ్ఞము 
చేసినవాడు) అతడే భారతంలో వర్ణింపబడిన విశ్వరూపము అధర్యవేదం 
19వ కాండ 6, 7 సూక్తములలో కూడ ఇదే చెప్పబడింది 


క్రీ॥పూ॥ 1500 సంవత్సర ప్రాంతంలో అంతరిక్ష నిగూఢత్వమును 
గురించి నిరంతరంగా జ్ఞానదృష్టితో పరిశీలన జరిగింది దాని ఫలితమే 


756 అనుష్టాన వేదాంతము 


ఉపనిషత్తులు. పరబ్రహ్మ సంకల్పరూపులు విరాట్‌ పురుషుడు, చైతన్యశక్తి 
(ప్రకృతి). వారిద్దరి సంయోగమే ఈ సృష్టి అను సిద్ధాంతం ఎర్పడింది. 
హిరణ్యగర్భుడే పురుషుడు (బుగ్వేదం ౫-121). అతనిచే ప్రకృతికి దానము 
చేయబడిన గర్భమె బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండమే ఈ సృష్టిరూపము. 


సృష్టిని ఒక ప్రతీకగా ($yMbం]) గ్రహించటం ఇపుడే (బపారంభమైంది. 
“ప్రజాపతి బలి అనగా యజ్ఞమును గూడ ప్రతీకగానే గ్రహించారు. బుగ్వేదంలో 
(౫-129) చెప్పబడిన “సృష్టి బుక్‌ (Hymn of creation) ఈ స్థితిని చక్కగా 
తెలియజేస్తుంది. సృష్టికి ముందు అంతరిక్షంలో నున్న సంకులస్థితి ఇందు 


తెలుపబడింది. 


అంతా శూన్యం, స్థితి లేదు, వాయువు లేదు, స్వర్గం లేదు, ఈ 
శూన్యం ఎక్కడుంది? దానిని ఆవరించి ఎముంది? దీని రక్షకుడు ఎవరు? 
అంతరిక్షంలో అగాధమైన నీరు ఉన్నదా? ఇవీ ప్రశ్నలు వారిని వేధించినవి. 


అపుడు అనగా సృష్టికి పూర్వం మృత్యువు లెదు. అమృతత్వం లేదు. 
రాత్రి లేదు. పగలు లేదు. వాయువు లేకున్నను శ్వాసించువాడొక్కడున్నాడు. 
ఉన్నది వాడొక్కడే. మరొకరు లేరు. 


ప్రథమంగా అంతా చీకటి. రోదసి (80౧4౦6) అంతా వెలుగులేని 
నీటిమయం. ఆ ఒకడు ఉష్ణము లేక అగ్ని లేక వెలుగు నుండి ఉద్భవించాడు. 


ముందుగా కోరిక అతనిలో ఎర్పడింది.. మనస్సు నుండి వచ్చిన 
ఆదిబీజము అదే. తపస్వులు తమ జ్ఞానదృష్టితో ఆ అది బీజమునకు 
సంబంధించిన వారెవరో తెలుసుకున్నారు. 


ఆ తపస్వులు తమ దృష్టిని సారించి అంతరిక్షమందు భూమికి పైన 
ఏముంది, క్రింద ఎముంది గ్రహించారు. వీర్యము (శుక్రము) మహాశక్తికి 
మూలమైంది. క్రింద శక్తిపైన ప్రేరణ. 


ముగింపు 757 


కాని ఇదంతా ఎపుడు జరిగింది? ఎలా జరిగింది? సృష్ట ఎలా 
ఎర్పడింది? ఎలా తెలుస్తుంది? దేవతలే సృష్ట తరువాత వచ్చారు 


సృష్టి ఎర్పడినపుడు సృష్టికి మూలం ఆ ఒకడు దీనిని రూపొందించాడా? 
లేదా? ఎలా తెలుస్తుంది? ఈ సృష్టిని పై నుండి గమనిస్తున్నాడా లేదా? 


దాదాపు 3500 సంవత్సరముల తరువాత నేటికీ ఇవే ప్రశలు 
మానన్సని వేధిస్తున్నాయి 


పైన ఉదహరింపబడినట్లు బృహద్రధుడను రాజు అడిగిన ప్రశ్నలకు 
శాకాయన్యుడు అను బుషి సమాధానం ఇచ్చాడు (మైత్రేయణ్యుపనిషత్తు) 


రాజా! పరిశుద్ధమైన జీవుడు ఈ శరీరము నుండి నిష్క్రమించి 
జ్యోతిని చేరి పరంజ్యోతిగా రూపొందును ఇదియే ఆత్మ ఇది అద్భుతమైనది 
అభయమైనది ఇదియే £ హ్మము పరమమగు ఈ ఆత్మ శుద్దమైనది, 
నిశ్చలమైనది, అసంగమైనది నాటకమును చూచు ప్రేక్షకుని భంగి ఉండునది 
గుణమయమైన వస్త్రముచే తన స్వరూపమును ఆచ్చాదించుకొని యుండునది 
'ఆ ఒక్కడే పరమాత్మ అతని శ్వాసప్రక్రియయే ఈ జగత్తు శ్వాసను బయటకు 
వదలుట సృష్టి లోపలికి తీసికొనుట సృష్టి లయము ఉష్ణము లేక అగ్ని అంటే 
స్ఫోటము అనుకొనవచ్చు (818 Bang) అదే సృష్టికి మూలం కదా! పరమాత్మ 
సంకల్పమే ‘కోరిక ఆ కోరిక ఫలితమే విరాట్‌ పురుషుడు ప్రకృతి పురుషుల 
కలయికయే సృష్టి ఇదే గీతలో పురుషోత్తమ యోగంలో చెప్పబడింది గదా! 

దీనిని బట్టి ఉపనిషత్తుల కాలం నాటికి అనగా సుమారు క్రీ॥పూ॥ 
1000-1500 సంవత్సర మధ్యకాలంలో ఆత్మజ్ఞాన సాధన ప్రారంభమై 
యుండవచ్చును అందుచే యజ్ఞకర్మల ప్రాబల్యం తగ్గింది ఇంచుమించు 
నేటికీ ఈ పరిశోధన సాగుతూనే ఉన్నది 


: యజ్ఞమునకు సంకేతార్థ ప్రాధాన్యం ప్రబలమైంది విష్ణుసహస్ర 


758 అనుష్టాన వేదాంతము 


నామములలో 104వ శ్లోకమును నిశితంగా పరిశీలించినచో యజ్ఞమంటే బలి 
అని కాక భిన్నమైన సంకేతార్ధము గోచరించును. యజ్ఞము అంటే సంకేతార్ధము 
సృష్టి అని తెలుస్తోంది. సృష్టి పరమాత్మ నుండే ఏర్పడుతోంది, తిరిగి 
పరమాత్మలోనే లీనమగును. మరి ఈ యజ్ఞమునకు ప్రయోజనమేమిటి? 


వాస్తవమునకు ఈ సృష్టికి ఏమియు ప్రయోజనము లేదు. మరి ఈ 
శ్రమ అంతా ఎందుకు? ఆడుకుంటున్న పిల్లవాడిని, ఎందుకు ఆడుతున్నావు 
అని అడిగితే, సమాధానం చెప్పగలిగిన తెలివి ఉంటే ఆడుకోవటం కోసమే 
అంటాడు. అంటే ఆడుకోగలగటమే ఆడుకోవటం వలన ప్రయోజనం అని 
అర్థం. సమాధానం చెప్పలేనివాడు నవ్వుకుంటు- వెళ్లిపోతాడు, మరల 
ఆడుకుంటాడు. 


సృష్టి కూడ ఇలాంటిదే. భగవంతుడిని అడిగినా ఇలాగే చిరునవ్వు 
నవ్వి ఊరుకుంటాడు. అంటే సమాధానం చెప్పలేక కాదు. చెప్పటానికి 
సమాధానం లేదు కాబట్టి. సృష్టికి పూర్వం ఉన్న సంకులస్థితిలో పరమాత్మతప్ప 
ఎవరూ లేరు. ఆ స్థితి ఒంటరితనం భరించలేక మరియూ నిష్కియాపరుడై 
ఉండలేక సృష్టియను యజ్ఞం ప్రారంభించి, ప్రణాళిక ఎర్పరచి, తన చైతన్యశక్తిని 
ప్రకృతిగా మార్చి సృష్టి పరిణామ ప్రక్రియ ప్రారంభించి ఒక వలయంగా 
(చక్రభ్రమణం) జరుగు ఆ ప్రక్రియను గమనిస్తూ ఆనందిస్తూ ఉంటాడా 
అనిపిస్తుంది. ఇది భగవంతుని క్రీడా ఫలితమని గ్రహించలేక అంతా తమ 
ప్రయోజకత్వమని జీవులు భ్రమిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఈ విధంగా సృష్టి 
ఎ ఒక్కరిని ఉద్దేశించినది గాని, ఏ ఒక్కరి ప్రయోజనమునకుగాని కాదు. 
కాబట్టి ఈ సృష్టికి బాధ్యులెవరు అను ప్రశ్నకు సమాధానం లేదు, సృష్టియందలి 
జీవులకు తాత్కాలికముగా ఎవో కొన్ని ప్రయోజనాలున్నట్లు కనబడినను సృష్టి 
మొత్తమునకు వేరే ప్రయోజనం అంటూ ఏదియును లేదు. విరాట్‌ పురుషుడైన 
పరమాత్మయే వైశ్వానరునిగా ఈ సృష్టి యందు అంతటా వ్యాపించి ఉన్నాడు. 


ముగింపు 759 


అందుకే అతనిని అంతర్యామి అన్నారు అతనికైనను ఇది వినోదమే కాని 
ప్రయోజనమంటూ ఎదియు లేదు అట్టిది ప్రయోజనమునకు మించినది, 
అనగా ప్రయోజనము ఆశించక చేయునది యజ్ఞము 


పరమాత్మ వినోదము కొరకై ఈ సృష్టి ఎర్పడినా, సృష్టిలో అతడు 
పాల్గొనుట లేదు సృష్టికి అతీతుడై సృష్టిని నడుపుతున్నాడు సృష్టి పరిరక్షణ, 
పర్యవేక్షణ అతనిదే అందువలన సృష్టియను ఈ యజ్ఞమునకు అధిపతి 
అతిడే “పురుష సూక్తములో' చెప్పబడినట్లు సృష్టియందలి సమస్త భాగములు 
పరమాత్మయందలి భాగములే ఈ సృష్టియను యజ్ఞము విరాట్‌ పురుషుని 
శరీర భాగముల నుండి దిగివచ్చినదే ముందు చెప్పినట్లు సృష్టి వగవంతుని 
ఉచ్చ్వాస నిశ్వాసలే 


సృష్టిని గురించి చెప్పిన బుక్కులందు కర్మను గురించి ప్రస్తావించలేదు 
సృష్టికి పూర్వము ఎట్సి కర్మ ఉండు ప్రసక్తియే లేదు కాబట్టి కాని ఇతిహాసముల 
లోను, పురాణములలోను కర్మ సిద్దాంతము ప్రధానాంశము అయినది జనన 
మరణములు ఎర్పడుటకు మహాభారతం శాంతిపర్వంలో ఒక కధ చెప్పబడింది 
పూర్వం ఒకపుడు జీవుల ఉత్పత్తి విపరితమై జనాభా సంఖ్య అపరిమితమగుట 
వలన సృష్టికర్త తేడాలు గమనించకుండ జనాభా సంఖ్య తగ్గించుటకు 
జీవులను నాశనం చేయ ప్రారంభించాడట అపుడు శివుడు అడ్డుపడి 
జననాశనమును ఒక క్రమపద్ధతిన చేయమని కోరాడట అందుకు పునర్ణన్మయే 
మార్గము అన్నాడట అపుడు మృత్యువు అను స్త్రీని సృష్టించి ఆమె ద్వారా 
ప్రవృత్తి - నివృత్తి అనగా జనన మరణములను కల్పించాడట మృత్యువు 
ధర్మముననుసరించియే తన కార్యమును నిర్వర్తించవలయునని నిర్దేశించ 
బడింది అప్పటి నుండి మృత్యువు నిష్పాక్షికముగా జననాశనమును ఒక 
నియమిత విధానంలో చేయసాగింది ఆ నియమిత విధానమే కర్మసిద్దాంత 
మైనది గత జన్మలో చేసిన కర్మలను జీవుడు పునర్దన్మలో అనుభవించుట 


760 అనుష్టాన వేదాంతము 


ప్రారంభించాడు అన్నారు. దీని భావము జనన మరణములు, కర్మానుభవము 
జీవుల ప్రవృత్తిని నియంత్రించుటకు ఎర్పడినట్ల్టు సంకేతార్థముగా గ్రహించ 
వచ్చును. 


సృష్టిలో అధర్మము "పెరిగినపుడు జలప్రళయం సంభవించి జీవులను 
నాశనము చేయునని మహాభారత అరణ్యపర్వములోని మత్స్యావతార కథ 
చెప్పుచున్నది. (3-13, 9, 128) సూర్యుని పుత్రుడగు వైవస్వతమనువు 
బదరికావనమందు తపము చేయుచుండెడివాడు. అతడు ప్రజాపతి (బ్రహ్మము) 
అంత తేజశ్ళాలి. ఒక రోజున ఒక చేప (మత్స్యము) అతని వద్దకు వచ్చి రక్షణ 
కోరెను. మనువు.ఆ మత్స్యమును ఒక కడవలో నీటియందుంచెను. ఆ 
మత్స్యము ఆ కడవ పట్టనంత పెద్దదిగా పెరిగెను. అపుడతడు దానిని తీసి ఒక 
పెద్ద బావి యందుంచెను. కాని అది ఆ బావి వైశాల్యమునకు మించి 
పెద్దదాయెను. అపుడు దానిని గంగానది యందుంచెను. అది గంగానదిని 
మించి పెద్దదాయెను. అపుడు దానిని మనువు సముద్రమునందు ఉంచెను.. 
అపుడు ఆ మత్స్యము అతనికొక విషయము చెప్పెను. “సర్వప్రపంచమును 
లయము చేయు మహాజలప్రళయము రానున్నది. నివు ఒక దృఢమైన ఓడను 
తయారుచేయించి, అందు నీవు సప్రబుషులతో కూర్చొనుము. అన్ని విధములగు 
బీజములను (విత్తనములను) సంగ్రహించి ఉంచుకొనుము. అందు నా కొరకై 
వేచియుండుము. నేను వచ్చెదను. నాకు ఒక కొమ్ము ఉండును. దానిచే నన్ను 
గుర్తించి ఒక త్రాడుతో నావను నాకొమ్ముకు కట్టుము. నేను మిమ్ము 
రక్షించెదను” అని చెప్పెను. ప్రళయము వచ్చినది. మనువు నావ యందు 
సప్త్రబుషులతో విత్తనములు ఉంచుకొని వేచియుండెను. అపుడు 
పర్వతాకారముతో నున్న మత్స్యము వచ్చినది. మనువు నావను త్రాడుతో 
మత్స్యము కొమ్మునకు తగిలించెను. అపుడు జగత్తు అంతా జలమయం. 
మనువు, మత్స్యము, సప్తబుషులు మాత్రమే కన్పడుచుండిరి. భూమి, 
ఆకాశము, దిక్కులు ఏమియు తెలియుట లేదు. మత్స్యము నావను 


ముగింపు 761 


హిమవత్‌ పర్వత శిఖరము వద్దకు చేర్చి నావను శిఖరమునకు కట్టమని 
సప్త్రబుషులకు చెప్పెను వారు అటె చేసిరి అపుడు ఆ మత్స్యరూపుడైన 
పరమాత్మ ఇట్లనెను “మహర్షులారా! నేను ప్రజాపతియగు పరబ్రహ్మను ఈ 
మహాప్రళయమందు నేను తప్ప ఎదియును మిగలదు మిమ్ములను నేను 
రక్షించితిని ఇకపై ఈ మనువు సర్వజగత్తును సృజించవలయును 
నాయనుగ్రహముతో ఇతడు తన కార్యమును నిర్యర్తించును' మత్స్యము 
అదృశ్యమాయెను వైవస్వత మనువు ప్రపంచ సృష్టిని చేయదలచెను కాని 
అతనికి మోహము లేక మాయవలన ఏమియు తోచలేదు అపుడతడు తపస్సు 
చేసి ఆ శక్తిచే సృష్టి చేయ ఆరంభించెను మత్స్య పురాణము ద్వితీయా 
ధ్యాయములో కూడ ఇదే కధ చెప్పబడింది ఈ కధ యధార్ధమా, కాదా అనేది 
ప్రధానం కాదు సృష్టికి పూర్వం విశ్వమందలి స్థితిని చెప్పు భావార్ధం ప్రధానం 
మత్స్య పురాణంలో దీనిని అవాంతర ప్రళయం అన్నారు (Unexpected) 


సృష్టి, స్థితి, లయలు అనేవి జగత్తు అనబడు రంగమందు మూడు 
అంకములు లయం లేకపోతే ఉన్న స్థితి అలాగే సాగుతుంది సృష్టి అంటే 
జగత్తుకు మొదలు లయం అంటే జగత్తుకు అంతము ఈ రెండు లేని స్థితి 
పరమాత్మది అది జనన మరణములు లేని స్థితి అందుకనే విష్ణు సహస్ర 
నామాలలో పరమాత్మ తత్త్వమును “అనాది నిధనః అని చెప్పారు కాని సృష్టి 
ఆరంభము, అంతము కూడ పరమాత్మరూపములే కాబట్ట పరమాత్మ తత్వమును 
'దాత' (భరించువాడు) అని కూడ అన్నారు సృష్టిని కల్పించినవాడు పరమాత్మ 
అందుకే “విశ్వకర్మ అయినాడు “విశ్వకర్మ అంటే దేవతల శిల్పి అని కాదు 
అసలు విశ్వకర్మ పరమాత్మ సృష్టి ఒక నిర్మాణం లాంటిదే (00౧8160100) 
జగత్తును పరమాత్మ నిర్మించాడు ఆ నిర్మాణమునకు ఆయనకు ఉపకరించిన 
శక్తులు రెండు అవి విష్ణుసహ(స్రనామంలో చెప్పినట్టు మనుః, త్వష్ట మనువు 
అంటే పురాణాలలో చెప్పిన 14 మంది మనువులలో ఒకరు కాదు 
“'మనుమతేమనుః' మననం చేయువాడు మనువు మననం అనగా ఆలోచన 


762 అనుష్టాన వేదాంతము 


చేయువాడు మనువు. సృష్టిని గురించి ఆలోచించినవాడు పరమాత్మ కాబట్టి 
అతడే మనువు. తన ఆలోచన కార్యరూపం దాల్చుటకు ఒక ప్రణాళిక (plan) 
వేశాడు. ప్రణాళిక వేసేది ఒక వాస్తుశిల్పి (arChItect) లేక ఒక ఇంజనీర్‌ (plan). 
ఆ ప్రణాళికే మనవు అని సంకేతార్థంలో చెప్పవచ్చు. దానిని ఆచరణలో 
పెట్టువాడు “త్వష్ట అనగా కట్టెడివాడు లేక చెక్కువాడు. అతడు విశ్వకర్మ 
కాబట్టి మనువు, విశ్వకర్మ కూడ పరమాత్మయే. పరమాత్మ సంకల్పమాత్రంతో 
జగత్తు సృష్టించబడినది అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. జగత్‌ జ్ఞానమయం 
అన్నారు. అనగా జగత్తు అంతా జ్ఞానమే. పరమాత్మ ఆలోచన చేశాడు. కాబట్టి 
అతడు మనస్సు. మనసే సంకల్పం. సంకల్పరూపమే జ్ఞానము. దానినుండే 
ఈ జగత్తు అంతా సృష్టించబడింది. జగత్తు ఒక పదార్థం. అది మనస్సు (Mind) 
నుండి వచ్చింది. ఇది ఉపనిషత్తు వాక్యం. సైన్సు ఇందుకు వ్యతిరేకంగా 
చెప్తోంది. మనస్సు (Mind) ఒక పదార్థం. దాని నుండి ఆలోచనలు వస్తాయి 
అంటుంది. అనగా మనస్సు నుండి పదార్థం వచ్చిందని ఉపనిషత్తులు చెపితే, 
పదార్థం నుండి మనసు (ఆలోచన) వచ్చిందని సైన్సు చెప్తుంది. సంకల్పంతో 
(జ్ఞానం) జగత్తు ఎలా ఏర్పడింది అంటే జగత్తు సృష్టి ఒక స్వప్నం లాంటిది. 
స్వప్నంలో మనము అనేక భవంతులు, కట్టడాలు చూస్తుంటాము. అవి ఎలా 
ఎర్పడినాయి. మన మనస్సే వాటిని సంకల్పించింది, రూపొందించింది. 
ఎందుకనగా స్వప్నం మానసిక సృష్టి కదా! అదే విధంగా పరమాత్మ మనస్సు 
సంకల్పించి రూపొందించింది ఈ జగత్తు. ఒక పదార్థం తయారుకావటానికి 
రెండు కారణాలు ఉంటాయి. 1) ఆధారం అగు కారణం (మూలాధారం) దీనినే 
ఉపాదానం అన్నారు. 2) నిమిత్తం అనగా లక్ష్యకారణము. ఒక కుండ 
తయారుకావటానికి మట్టి ఉపాదానం. చేయాలను ఉద్దేశం (లక్ష్యం) కుమ్మరిది. 
అందుచే కుమ్మరి నిమిత్త కారణము. జగత్తు సృష్టియందు మనవు అనగా 
ఆలోచన ఉపాదానం. త్వష్ట నిమిత్త కారణం (కుమ్మరి). ఈ రెండూ 
పరమాత్మయే. పరమాత్మ అంశరూపమే మనిషి అన్నారు. కాబట్టి మనిషిలో 


ముగింపు 763 


కూడ ఈ రెండూ ఉండాలి మనిషికీ మనస్సు ఉంది ఆ మనస్సే ఉపాదానం 
లోపల ఉన్న ప్రాణం త్వష్ట (ప్రాణం వలననే మనకు క్రియాశక్తి వస్తుంది 
మనస్సు సంకల్పిస్తుంది, అనుభవిస్తుంది అయితే పరమాత్మకు మనకు ఉన్న 
భేదం ఒకటె ఆయన సంకల్పం సృష్టి రూపం పొందింది ఆయన శక్తి 
అనంతం మన శక్తి అల్పం సాధనతో అనగా ఆత్మజ్ఞానంతో ఆ శక్తి వస్తుంది 
కాని సృష్టి చేయు శక్తి రాదు 


సత్యం విశ్వజనినం మతం అంటే అభిప్రాయం అభిప్రాయాలు 
మనం కల్పించుకున్నవి అభిప్రాయాలు ముదిరి వెర్రిగా మారితే బుద్ది 
మందగిస్తుంది మతి చెడుతుంది అందుకే అన్నారు మతం మతిని 
పోగొడుతుందని మతాలు వేరు వేరు కాని సత్‌ లేక సత్యం ఒక్కటే ఆ సత్‌నే 
అనేక రూపాలతో అనేక పేర్లతో భావిస్తుంటాము ప్రవక్తలు భగవంతుని 
అంశరూపములు వారు ఎవరైనా ఎక్కడైనా చెప్పే భావం ఒక్కటే మాటలు 
వేరు వారు జ్ఞానులు వారి జ్ఞానదృష్టికి గోచరించినది ఒక్కటే బుగ్వేదం లేక 
పురాణంలో చెప్పిన మనువు కధ గాని, ఖురాన్‌లో చెప్పిన హజరత్‌నూ (Hazrat 
Nuh) కధగాని, బైబిల్‌లో చెప్పిన నోవా (102%) కధగాని ఒక్కటే ఈ కధలు 
ఆ అవాంతర ప్రళయమును గురించి చెప్పినవే మతాలు ఎవైనా మూలం 
ఒక్కటే 


బైబిల్‌లో (16౧6515 V1 10 గ) చెప్పబడిన కధ ప్రకారం భూమి మీద 
పెచ్చు పెరిగిన అధర్మము అరాచకము చూచి భగవంతుడు బాధపడి తాను 
వారిని సృష్టించినందుకు విచారించాడు సృష్టిని అంతము చేయుటకు 
జలప్రళయము సృష్టించతలిచాడు భగవంతుడు ధర్మపరుడైన నోవా (Noah) 
ద్వారా నూతన సృష్టి ప్రారంభించ తలచి అతనికి జలప్రళయమును గూర్చి చెప్పి 
నోవాను ఒక ఓడ (Ar[k)ను తయారుచేయించి అందు అతని కుటుంబముతోను, 
జంతువులు, పక్షులందు రకమునకు రెండు చొప్పున ఆడ, మగ తెచ్చి ఆ నావ 


764 అనుష్టాన వేదాంతము 


యందు ఉండమని చెప్పాడు. ఏడు రోజుల తరువాత జలప్రళయం వచ్చింది. 
ప్రళయం నలుబది రోజులు సాగింది. జీవులన్నీ నశించినాయి. కాని ఓడలోని 
వారు క్షేమంగానే ఉన్నారు. అపుడు భగవంతుడు భూమిపై గాలి వీచునట్లు 
చేశాడు. ఓడ ఆరారత్‌ అను పర్వతము పై ఆగింది. జలప్రళయం అదృశ్యమైంది. 
అపుడు భగవంతుడు నోవాను అతని కుటుంబము ద్వారాను, అతడు నావలో 
తెచ్చిన జంతువులు, పక్షుల ద్వారాను నూతన సృష్టి వృద్ది చెందించమని 
చెప్పాడు. ఇదీ కథ. ఇది వైవస్వత మనువు జలప్రళయము కథను 
పోలియున్నది గదా! బైబిలు నందు మత్స్యమును గూర్చి చెప్పినట్లు కనబడదు. 


ఖురాన్‌లో కూడ ఇదే విధమైన సంఘటన చెప్పబడింది. (11:37-44) 
అధర్మం, అరాచకం పెరుగుటచే భగవంతుడు సృష్టిని జలప్రళయం ద్వారా 
అంతం చేయదలిచాడు. ధర్మపరుడైన నూ (1140) ద్వారా నూతన సృష్టి 
రూపొందించాలని తలచి అతనిని ఒక ఓడను తయారుచేయించమని, అందు 
అతని కుటుంబముతో పాటు, జంతువులు, పక్షులలో జాతికి రెండు (ఆడ, 
మగ) చొప్పున తెచ్చి ఉండమని చెప్పాడు. జలప్రళయం వచ్చింది. ఓడలోనివారు 
తప్ప మిగిలిన జీవులన్నీ నశించినాయి. ప్రళయం తగ్గింది. ఓడ జూడి (౮౭౮) 
అను పర్వత 'శిఖరం మీదకు చేరింది. భగవంతుని ఆజ్ఞానుసారం నూ (1౧) 
తో నూతనసృష్టి రూపొందటం మొదలైంది. 


క్రైస్తవులు, ముస్లిములు, యూదులు (౮9౫95) నోవా (Noah or 
Hazrat Nuh) ను రెండవ ఆదమ్‌ (గర6&గా) అంటారు ఎందుకనగా ఆదమ్‌ 
సృష్టిలో మొదటి మానవుడు అన్నారు గదా! ముస్లిములు మానవులను ఆదామీ 
(Adami) అంటారు. ఇది ఆదమ్‌ను పోలిన పదము గదా! హిందువులు 
మానవుడు లేక మానుష్‌ (మనుష్య) అంటారు. ఇది మనవు శబ్దము నుండి 
రూపొందిందే కదా! మనువు, నోవా, నూ అనువారు నూతన సృష్టికి పునాది 
వేశారు. పేర్లు మాత్రమే వేరు. వారు ఒకరే! ఆ నావలు తుదకు చేరింది పర్వత 


ముగింపు 765 


శిఖరముల మీదికే పర్వతముల పేర్లు, భౌగోళిక స్థలములు మాత్రమే వేరు 
కధ ఒక్కటే, పరమాత్మ ఒకరే సత్యమునకు వివిధ ప్రాంతములలో వివిధ 
భాషలలో వివిధములైన పర్లు చెప్పబడినవి అంతే బుగ్వేదము (X-80-6) 
లో మనువుకు నహుష అను పేరు కూడ చెప్పారు ఇది నోవా (N0ah) నూ 
(Nuh) పేర్లను పోలియున్నది గదా! బైబిల్‌ (16౧6515 X1) లో నోవా సంతతి 
వారు, బుగ్వేదం (11-60-3, X-80-6) లో మనువు సంతతివారు పనివారు, 
చిత్రకారులు, శిల్పులు, కళాభిజ్ఞాలు (4గ19405 that means mechanics 


and handicraftsmen) అని చెప్పబడింది 


క్రైస్తవంలో దేవుడు ఒకడే మామూలు మనిషి ఆకారంలో కాకపోయినా, 
భగవంతునికి ఆకారం ఉంది భగవంతునికి మనస్సు, ఆలోచన, వివేకం 
ఉన్నాయి అతడు పరిశుద్ధాత్ముడు కైస్తవంలో భక్తికే ప్రాధాన్యం ఎక్కువ 
భగవంతుడు ఒకడే అయినా అంతర్గతంగా మూడు రూపాలు చెప్పారు 
1 తండ్రి, 2 అిడుకు 3 పవిత్రాత్మ వాస్తవానికి ఈ మూడు ఒకరే ఇది 
వేదమతంలోని త్రిమూర్తుల కల్పన వలె ఉంది జీసస్‌ భగవంతుని కొడుకు 
భగవంతునిచే అభిషిక్తుడై ప్రవక్తగా అవతరించాడు అతడినే ప్రత్యక్షదైవంగా 
భావిస్తారు భగవంతుడు ఇచ్చిన శక్తిని మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు 
పాపములు కూడ గట్టుకుంటున్నాడు అంటారు మొదటి మానవుడైన ఆదమ్‌ 
చేసిన పాపమే మానవుని బాధలకు మూలమైంది అంటారు “క్రైస్తవంలో 
పాపము అంటే భగవంతుని యెడల అవిధేయత తప్ప మరేమీ కాదు ” ఆత్మ 
శాశ్వతం అని విశ్వసిస్తారు అందుచే పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు 
మానవుడు చేసిన పాపపుణ్యములను బట్టి చివరి తీర్పు రోజున (Judgement 
0౪) స్వర్గమో నరకమో లభిస్తుంది రెండు శాశ్వతములే బాధలకు నరకం, 
సుఖమునకు స్వర్గం నిత్యము భగవంతుని స్మరించుటయే స్వర్గమునకు 
మార్గం ఇంతకు మించి కర్మసిద్దాంతం లేదు 


766 అనుష్టాన వేదాంతము 


ఒక ప్రవక్త ద్వారా ఏర్పడినది ఇస్తాం మతం. ఇది ప్రపంచంలో ప్రధాన 
మతాలన్నిటికంటే ఆధునికమైనది. క్రీశ! 7వ శతాబ్ద ఆరంభంలో ఏర్పడింది. 
ఇస్తాం జీవన విధానంలో చాల కఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 
'ఖురాన్‌' ఇస్తాం మత గ్రంథం. దేవదూతగా బ్రియల్‌ ద్వారా ప్రవక్త మహమ్మదుకు 
అందిన సందేశం “ఖురాన్‌లో ఉంది. ఈ మతంలో దేవుడు “అల్లా”, 
దేవుడొక్కడే అల్లా. బహుదేవతారాధన నిషేధించబడింది. “ఖురాన్‌' పవిత్ర 
గ్రంథం. “ఖురాన్‌ అంటే వల్లించటం అని అర్థం. ఇస్తాం అంటే ఆత్మసమర్పణ 
అంటారు. దేవదూతలు మానవుల కర్మల అనగా పాపపుణ్యముల చిఠా 
తయారుచేస్తారని అంటారు. ఇస్లాంలో కూడ అంతిమతీర్పు రోజు 
విశ్వసించబడుతుంది (Judgement Day). ఆ రోజున దేవదూతలు సమాధి 
చేయబడిన జీవులను దేవుని వద్దకు తీసుకువస్తారు. పుణ్యపాపముల ననుసరించి 
స్వర్గనరకాలు ఉంటాయి. రెండు శాశ్వతాలే. కర్మకాండలు, విగ్రహారాధన 
నిరసించబడినవి. అదృష్టం, మోక్షం లేవు. తీర్థయాత్రలు విశ్వసించబడినాయి. 
భగవంతుని తీర్పు మాత్రమే జీవునికి తుదిఘట్టం. అంతకు మించి కర్మ 
సిద్ధాంతం లేదు. 


సందర్భవశమున క్రైస్తవం, ఇస్టాంను గురించి కొద్దిగా చెప్పటం 
జరిగింది కాని అవి ఇక్కడ చర్చనీయాంశములు కావు. వేదవాజ్మయములో 
దేవతలు, అసురులు అని రెండు భిన్న వర్గములుగా చెప్పారు. అసురులు 
దేవతలకు శత్రువులుగా చెప్పారు. రామాయణ కాలంలో ఈ భేదం కొంత 
తగ్గినట్టు కనబడును. మహాభారత కాలంలో ఈ భేదం చాలవరకు చెదిరి 
మసకబారింది. తామసికగుణం కలవారు రాక్షసులు, రజోగుణం కలవారు 
మానవులు, సత్వగుణం కలవారు దేవతలు అని గుణములను బట్టి చెప్పారు. 
కర్మలననుసరించి ఈ గతులు వచ్చునని మనుస్మృతి (౫1-39, 40) చెప్పింది. 
బృహదారణ్యక ఉపనిషత్తు భాష్యములో (5-2-3) శంకరుడు. దేవతలకు, 
మనుష్యులకు, అసురులకు ప్రత్యేకమైన భేదములు లేవు అన్నారు. దేవతలు, 


ముగింవ్ర 767 


అసురులు మనుష్యులలోనె ఉన్నారు అన్నారు నదేవాః అసురా అన్యకేచన 
విద్యంతే మనుష్యేభ్యః' ఉత్తమ లక్షణములు కలవారు దేవతలు, లోభము 
కలవారు మానవులు, హింసించువారు క్రూరులు రాక్షసులు అన్నారు 
'ఉత్తమైర్గుణై సంపన్నాః తెదేవాః, లోభప్రధానా మనుష్యాః, హింసాపరాః 
క్రూరాః అసురాః' దీనికి అనుగుణంగానే వేదాలలోని 33 దేవతలు పురాణాలలో 
అసంజబ్యాకులైనారు 33 నుండి 3300 అటుపై 33000కు వృద్దిచెందారు 
విరిని దేవతాగణములు అన్నారు 


దేవతలు కూడ కర్మఫలమును అనుభవింతురు అని దేవీభాగవత 
పురాణం చెప్తుంది (4-2-8) గరుడ పురాణంలో (1-113-15) కర్మ సృష్టికర్త 
బ్రహ్మను విశ్వము అనబడు అండము లేక పాత్రయందు ఉండునట్లు, 
విష్ణువును దశావతారములు దరించి బాధను అనుభవించునట్లు, శివుని 
కపాలచిప్పతో భిక్షాటనమొనర్చునట్లు చేసెను అని చెప్పబడింది ఇది సంకేతార్ధమే 
యగును (9/౧9010గ6౬౧1౧౮) ఎందుకనగా మహాభారతం అరణ్యపర్వములో 
ప్రపంచసృష్టి అవతార విశేషములను గురించి చెప్పుచు ప్రజాపతికి అనగా, 
విరాట్‌ పురుషునకు (చైతన్య(బ్రహ్మము) మూడు అవస్థలు ఉన్నవి అని 
చెప్పారు ప్రజాపతి కార్యబ్రహ్మయై సృష్టి చేయును విష్ణువుగా లోకరక్షణ 
చేయును రుద్రునిగా దానిని లయము చేయును అనగా ముగ్గురు ఒకరే 
స్థితులు భిన్నము ఆ స్థితులు త్రిగుణములకు ప్రతీకలు ($ymbols) 


మహాభారతంలో (3-200 58-59) (యమలోక వృత్తాంతము) 
వైతరణీనదిని గురించి చెపుతూ పాపకర్ములకు అది చీమునెత్తురుతో 
ప్రవహించునట్లు కనబడును, పుణ్యాత్ములకు అది స్వచ్చమైన నీటితో ఉన్నట్లు 
కనబడును అన్నారు మొదటిది నరకమునకు చిహ్నము, రెండవది స్వర్గమునకు 
ప్రతీక నది ఒకటే భిన్నముగా కనబడును అన్నారు కాబట్టి స్వర్గనరకములకు 
ప్రత్యేకమైన ప్రతిపత్తి (గుర్తింపు) లేదు అని తెలియుచున్నది వ్యక్తి యొక్క 


a అనుష్టాన వేదాంతము 


ప్రవృత్తిని బట్టి ఎర్పడు రెండు భిన్నమైన స్థితులే స్వర్గనరకములు అనదగును. 
జైనబౌద్దములలో కూడ స్వర్గనరకములకు ప్రత్యేకమైన భిన్నత్వము కనబడదు. 
బౌద్దములో దేవతలకు కూడ జననమరణములు ఉన్నవి అన్నారు. అంతే కాక 
దేవతలు మానవులుగా జన్మించటం కూడ సంభవం అన్నారు. దేవతలు 
నిర్వాణము పొందుటకు మానవులుగా జన్మించవలసినదే యని జైనము 
చెప్పును. 

బుగ్వేదములో స్వర్గమునకు ప్రాధాన్యము ఈయబడినది. కాని 
నరక ప్రస్తావన కనబడదు. చీకటి ప్రదేశం ఒకటి యుండునని, అది ఒక 
అగాధము (bottomless pit) అని మాత్రం చెప్పబడింది. నరకాధిపతిగా 
చెప్పబడిన యముని పాత్ర (Character) యందు కూడ కాలక్రమమున 
పరిణామములు ఏర్పడినవి. బుగ్వేదములోని యముని పాత్రను పురాణ, 
ఇతిహాసములలోని. యముని పాత్రతో పోల్పిచూచినచో ఇది బోధపడును. 
బుగ్వేదంలో (1-35-6) దివ్యలోకమును మూడు భాగములుగా చెప్పారు. 
రెండు భాగములు సూర్యునికి చెందినవి. మూడవది యమునికి చెందినది. 
దీని భావం యముడు కూడ స్వర్గాధిపతులలో ఒకడు అని కావచ్చు. కాని 
యముని దేవతలలో ఒకనిగా చెప్పలేదు. ఇతిహాసముల కాలంనాటికి 
యమలోకం స్వర్గంలో భాగంగా అదృశ్యమైంది. రామాయణంలో అధర్మం 
చెసిన వానిని మృత్యువు యమలోకమునకు పంపును అని దశరథుడు 
కైకేయితో అంటాడు. పితృలోకముగా భావించబడిన యమలోకము ఇపుడు 
నరకలోకముగా మారి జీవులను వారి కర్మలననుసరించి శిక్షించు లోకమైనది. 
పితృలోకము పైన చెప్పబడిన మూడు లోకములలో ఉన్నతమైన భాగము 
అయింది. అందుకు భిన్నంగా యమలోకము జీవుల కర్మలను బట్టి స్వర్గము, 
నరకము రెండును అయింది. 


మహాభారతకాలం నాటికి యముడు యమధర్మరాజు అయినాడు. 


ముగింపు 769 


“కర్మసాక్షి గా (మహాభారతం (1-68-30) జీవుల కర్మలను రహస్యముగా 
వీక్షించును అన్నారు ఎవని యెడల పరమాత్మ సంతుష్టుడగునో అట్టివాని 
పాపములను యముడు స్వయముగా నశింపజేయును, మరియు ఎవని 
యందు పరమాత్మ సంతుష్టుడు కాడో అట్టి పాపిని యముడు స్వయముగా 
దండించును అని ఆదిపర్వంలో చెప్పబడింది ఇదే విషయము శాంతిపర్వంలో 
కూడ చెప్పబడింది. ఇంకను యముడు జీవులను (మానవులను) నియమ 
బంధన యందుంచును అన్నారు ధర్మపరులను రక్షించును అని రక్షకుడుగా 
గూడ అనుశాసన పర్వంలో (13-105-16) పరిణామం చెందాడు యమునికి 
ధర్మరాజు, సమవర్తి అను పేర్లు కూడా చెప్పారు యమునికి సహాయకుడుగా 
చిత్రగుప్తడు ఉద్భవించాడు వేదకాలంలో చిత్రగుప్తుని ప్రసక్తి లేదు ఇది 
పూర్తిగా ఇతిహాసకాలంలో కల్పించబడిన పాత్ర (Charter) విష్ణుపురాణంలో 
కూడ యమునికి పాప, పుణ్యకర్మల ఫలములను క్రమబద్దము చేయుట 
బాధ్యతగా చెప్పబడింది (1-7-14) 


“లోకము' అను శబ్దము 'స్టితి' (66216) కి పర్యాయముగా ఉపయోగించ 
బడినట్లు కనబడును వివిధ కర్మఫలముల అనుభవమునకు అనుగుణంగా 
“లోకములు అని బహువచనములో చెప్పబడినట్లు తోచును కర్మలు అనగా 
కర్మకాండలు గాని లౌకిక కర్మలుగాని చేయుట ద్యారా భవిష్య అనుభవమునకు 
ఒక స్టితి కల్పించబడును ఈ స్థితి ($1440౧) యే లోకము దుష్కర్మల వలన 
ఆ లొకమును కోల్పవుదురు అనగా దుష్ట ప్రవృత్తి వలన ఆ స్థితిని కోల్పోవుదురు 
అని భావార్ధము కావున లోకములు అనునవి మానవుడు తన నడవడి 
(behaviour) ద్వారా కల్సించుకొనినవే అని ఒక ఆధునిక నిర్వచనం ఉన్నది 
'శతపధ బ్రాహ్మణం (V1-2-2-27)లో “కృతమ్‌ లోకమ్‌ పురుషోభిజాయతే” 
అని చెప్పబడింది అనగా మానవుడు తను కల్పించుకొనిన స్థితిలోనికే పునర్జన్మ 
పొందును అని భావము స్వర్గలోకం అనునది పరలోకం అని ఆనందము, 
సుఖము కలిగించునది అను అర్థంలో చెప్పారు. యజ్ఞకర్మల ఫలముగా 


770 అనుష్టాన వేదాంతము 


పొందు ప్రతిఫలము లేక బహుమానము అని, అది సుఖసంతోషములతో 
కూడిన స్థితి అనియు కూడ అనంతరకాల వేదవాజ్ఞయములో కనబడును. 
అనంతరకాల బ్రాహ్మణములలో స్వర్గలోకమనగా ఈ లోకములోనే సుఖ 
సంతోషములతో కూడిన స్థితి అను భావంలోనే చెప్పబడింది (అయితరేయ 
బ్రాహ్మణము 7.10.3) “అస్మిమ్‌ల్లోకాయామ్‌ స్వర్గః' ధర్మపత్నితో కూడి నిత్యాగ్ని 
హోత్రము అనుష్టించినచో పుత్రులు, మనుమలు, మునిమనుమలతో 
స్వర్గసాఖ్యము ఇచటనే అనుభవింతురు అని చెప్పబడింది. (Ref: Loka : 
World and Heaven inthe Veda. 1966 Edition By J. Gonda. Pages 72 
to 96). 


పూర్వమీమాంస భాష్యకారులు శబర స్వామి (5 AD), కుమారిలుడు 
(8 AD) స్వర్గము, ఇతర లోకములు పూర్తిగా ఒక స్తుతిమార్గంలో చెప్పబడిన 
వర్ణనలు మాత్రమే యని స్పష్టం చేశారు. ఈ లోకములు కవితా కల్పనలతో 
కూడిన ఊహాచిత్రములుగా పౌరాణికము చేయుట జరిగినదని ఆధునిక 
తత్వశాస్త్రజ్ఞుల అభిప్రాయం. 
3. సృతులు “ 

ధర్మశాస్త్రములు, స్మృతులు చాల ఉన్నాయి. హిందూ న్యాయ 
చట్టములకు ఇవి కొంతవరకు ఆధారములైనవి. ధర్మశాస్త్రముల, సృృతులసపై 
కర్మ సిద్దాంత ప్రభావం చాల ఉన్నది. అందుచే న్యాయచట్టములపై కూడ 
పరోక్షముగ కర్మసిద్ధాంత ప్రభావము కనబడును. గౌతమ, బోధాయన, వసిష్ట, 
ఆపస్తంబధర్మ సూత్రములు ఈ కోవకు చెందినవే. యజ్ఞకర్మకు అనర్హులు 
యజ్ఞబలి ఇచ్చుట. దోషముగా ఈ ధర్మసూత్రములు అనగా స్మృతులు 
చెప్పినవి. పూర్వకాలంలో బుషులు ధర్మనియమములను అతిక్రమించినను 
వారి శక్తి వలన వారు చేసినవి పాపములుగా పరిగణించబడలేదు అని 
స్మృతులు చెప్పును. అనంతరకాలంలో ఎవరైనను అట్లు చేసినచో వారు తప్పక 


ముగింపు 771 


పతనము చెందుదురు అని చెప్పినవి పితృదేవతలను పూజించుటలోను, 
యజ్ఞకర్మలందు చేయు బలి కార్యలందును హింస జరిగినను అది హింస 
కాదు అని స్మృతివాక్యం అశ్వమేధము బ్రహ్మహత్యాపాతకమును కూడ 
తొలగించును అని చెప్పబడినది 


క్రీ1శ॥। 1956కు పూర్వము హిందూ న్యాయచట్టములు కుల 
పక్షపాతముతో కూడి యున్నవి బ్రాహ్మణుని హత్య చేయుట (బ్రహ్మహత్య) 
మహాపాపమనియు, ఇతర కులముల వారి హత్య తక్కువ పాపమనియు 
చెప్పబడినది బ్రాహ్మణుని అతని నేరం ఎట్టిదైనను శిక్ష నుండి వినాయించారు 
(exempted) శిక్షలు కూడ కులమును బట్టి నిర్ణయించబడినవి నేరము 
ఒకటే అయినను అగ్రకులముల వారికి తక్కువ శిక్ష నిమ్న కులముల వారికి 
ఎక్కువ శిక్షగా సంప్రదాయము ఏఎర్చడినది కులవ్యవస్థ ఆధారముగా శిక్ష 
నిర్ణయించుట కర్మ సిద్దాంతమునకు విరుద్ధముగా కనబడుటచే పైన చెప్పిన 
ధర్మశాస్త్రములు ఆర్యులు, అనార్యులు అని విడదీసి, ధర్మశాస్త్రములు ఆర్యులకు 
మాత్రమే వర్తించును, అని అనార్యులను శూద్రులు లేక అంటరానివారిగా 
పరిగణించి వారికి ధర్మశాస్త్రములు వర్తించవు అని నిర్ణయించినవి అంటరాని 
వారికి సత్కర్మల ఫలము ఉండదని, వారు ప్రాయశ్చిత్తమునకు అర్హులు కారని 
చెప్పినవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ఈ విషయములో అన్ని కులముల 
వారిని సమదృష్టితో చూచినను, హిందూ ధర్మసూత్రములు (స్మృతులు), వాటి 
ద్వారా రూపొందిన న్యాయచట్టములు ఎక్కువ భాగము కులవివక్షతను 
పాటించినవి 


కాని కాలక్రమమున పరిస్థితులు మారినవి న్యాయచట్టములు 
ధర్మశాస్త్ర, స్మృతుల బంధముల నుండి విడివడి కులవివక్షతను విడిచినవి ఆ 
విధముగా పరోక్షముగా కర్మ సిద్దాంతము న్యాయచట్టము లపై కూడ ప్రభావము 
చూపినది కర్మఫలమును నేరములకు భగవంతుడు ఎర్పరచిన శిక్షగా 


772 అనుష్టాన వేదాంతము 


భావించబడినది అనగా చట్టప్రకారము నేరమునకు నిర్ణయించబడిన శిక్ష 
పరోక్షముగా దైవముచే ఇవ్వబడిన కర్మఫలముగా భావించబడినది 


4 ప్రాయశ్చిత్తము 

దుష్కర్మఫలము నుండి విముక్తి పొందుటకు మార్గము (ప్రాయశ్చిత్తము 
అన్నారు. ప్రాయశ్చిత్తము ద్వారా కర్మఫలమును మార్చవచ్చునని కూడ 
విశ్వసించబడింది ప్రాయశ్చిత్తము అనునది వేదసంహితలలో కనబడును 
కాని కాలక్రమమున ఆ శబ్దమునకు అర్థం కొన్ని మార్పులు చెందినట్లు 
కనబడును ప్రారంభంలో ఆకస్మికముగా జరుగు దోష నివారణకు చేయు 
పనిని ప్రాయశ్చిత్తము అన్నారు హారతి ఇచ్చునపుడు జ్వాల ఆరిపోవుట, 
ఇటువంటి వాటిలో ఒకటి కాని ప్రధానంగా కర్మకాండలలో జరుగు ఆకస్మిక 
దోషముల నివారణకే ప్రాయశ్చిత్తం ఉద్దేశించబడినది ప్రాయశ్సిత్తములు 
ప్రధానంగా రెండు రకములు 1 కర్మకాండలందు అశ్రద్ధ వలన జరుగు 
లోపములను సరిదిద్దుట 2 కర్మకాండలు శాస్త్రము నిర్దేశించినట్లు 
నిర్వర్తింపబడనపుడు కలుగు దోషములను నివారించుట 


దోషపరిహారము, దేవతల ఆగ్రహమును శాంతింపజేయుట ప్రాయశ్చిత్త 
కర్మల ముఖ్యోద్దశము జంతుబలులు, నదీస్నానములు, వేదమంత్ర జపము, 
ఉచ్చాటన ప్రాయశ్చిత్త ప్రక్రియలు కాని ఈ ప్రాయశ్చిత్తము కర్మసిద్దాంతమును 
అనుసరించినవి కావు అనగా దుష్కర్మ నివారణకు కాదు దుష్కర్మకు 
ప్రాయశ్చిత్తము లేదు “చేసిన పాపం చెపితే పోతుంది” అను సామెత అర్థం 
పశ్చాత్తాపం ద్వారా కర్మఫలమును తగ్గించవచ్చునను విశ్వాసము ప్రాయశ్చిత్తం 


పశ్చాత్తాపం కాదు 


'ప్రాయశ్చిత్తము' అను శబ్దమునకు అర్ధము వ్యావహారికముగా 
చెప్పుట సులభసాధ్యము కాదు ప్రాయశ్చిత్తమునకు సామాన్య అర్థము 
పాపపరిహారార్థము చేయు కర్మ కాని దాని వ్యుత్పత్తి అర్థము అందుకు 


ముగింపు 773 


భిన్నముగా నున్నది అనేక విధములుగా వ్యుత్సత్యర్థము చెప్పారు తపోనిష్ట 
ద్వారా మనస్సు శుద్దము చేయుట, పాపమును శమింపజేయుట, కోల్పోయిన 
దానిని తిరిగి పొందుటకు చేయు ప్రయత్నము, ఇవి కొన్ని అర్థములు 
అనంతర కాలమున మహాపాతక దోషపరిహారం కొరకు (వ్రాయశ్చిత్తం చెప్పారు 
స్మృతులందు, ధర్మసూత్రములందు ప్రాయశ్చిత్త ఉద్దేశమును ఇంకా 
విస్తరింపజేశారు హత్యాదోషం, మద్యపానదోషం, అసత్యదోషం, దొంగతనం, 
సంతానం లేక బంధువుల జననకాలదోషం వీటి నివారణకు తపస్సు 
ప్రాయశ్చిత్తంగా చెప్పారు 


ప్రాయశ్చిత్తమునకు చాలామార్లాలు చెప్పారు ఉపవాసములు, 
ఆహారనియమము, పంచగవ్యము (అనగా ఆవుపేడ, ఆవు మూత్రము, పాలు, 
పెరుగు, నెయ్యి ఈ అయిదును చేర్చినది)ి ఉపయోగించుట ఒక రాత్రిగాని 
పగలుగాని ఉపవాసముతో నీటిలో మునిగియుండుట, మొదలగునవి 
ప్రాయశ్చిత్తరూపములు కాని ఎ ఒక్క స్మృతి గాని ధర్మశాస్త్రము గాని మరొక 
స్మృతి లేక ధర్మశాస్త్రము చెప్పినది అంగీకరించలేదు కొన్ని ప్రాయశ్చిత్తమును 
గూర్చి సందేహించినవి గూడ కర్మఫలము అనుభవింపక తప్పదు కాబట్టి 
ప్రాయశ్చిత్తము నిప్ర్రయోజనమని కొందరు ధర్మసూత్రకర్తలు భావించారు 
కాని తపస్సు ప్రాధాన్యము దాదాపు అందురు అంగీకరించారు 


మనుస్మృతి జరిగిన కర్మ ఉద్దేశము ననుసరించి పాపపరిహారం 
యొక్క ఉపయోగం ఉండునన్నది (1౪-173) పాపకర్మ ఉద్దేశపూర్వకంగా 
జరిగినదా? కాదా? అనేది ప్రధానం అన్నది మనుస్మృతి శిక్షలను (1X-235- 
242) కులమును బట్టి నిర్ణయించింది యాజ్ఞవల్క్యస్కృతి (11226) కూడ 
ఉద్దేశ పూర్వకముగ చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తం లేదు అన్నది 
సామాన్యముగ 'సృతు లన్నియు దాదాపుగ కర్మఫలము అనివార్యము అనియే 
చెప్పినవి వేదాంత మార్గముననే పురుష ప్రయత్నము ద్వారా సంచింతకర్మను 


774 అనుష్టాన వేదాంతము 


నివారించుటకు అవకాశమున్నది గాని ప్రారబ్దకర్మఫలం తప్పదు అనియే 
స్కృతులు చెప్పుచున్నవి మొత్తం మీద పాపకర్మ నివారణకు ప్రాయశ్చిత్తము 
యొక్క సామర్థ్యమును గూర్చి స్మృతులలో స్థిరమైన అభిప్రాయం కనబడదు 
తుదకు మనుస్మృతియే ఎక్కువ ప్రాధాన్యము సంతరించుకున్నది హిందూ 
న్యాయచట్టములు మనుస్మృతినే ఎక్కువ ఆధికారికముగా గ్రహించినవి 
నిశితంగా ఆలోచించినచో ప్రాయళశ్సిత్తమును అంగీకరించినచో కర్మసిద్దాంతము 
నిరర్ధ్ణకమగును మహాభారతం కూడ పురుష ప్రయత్నమునే చెప్పింది పురుష 
ప్రయత్నం ప్రాయశ్చిత్తం కాదు చిత్తశుద్దితో పురుషార్థములను నిర్వర్తించుటయే 
పురుష ప్రయత్నము ఈ ప్రాయశ్చిత్త ప్రక్రియలు హేతుబద్ధమైన 
సమాధానములుగా కనబడవు ఎక్కడినుండో దిగుమతి అయి అతుకు 
పెట్టబడినవిగా కనబడును అనంతరకాలమున ఇవి సృృతులలో ఇమిడిపోయి 
యుండవచ్చును 


బౌద్ధములో ప్రాయశ్చిత్తమును అంగీకరించినట్లు కనబడదు 
ప్రాయశ్చిత్త సిద్దాంతము జైనములో ఒక రూపం పొందినట్లు కనబడును కర్మ 
డ్రవ్యరూపము అని జైనసిద్ధాంతము కర్మపదార్థము సూక్ష్మ అణురూపమున 
నుండి జీవులను ఆకర్షించును సాహచర్యముచే జీవి, కర్మపదార్ధ అణువులు 
కలియును ఒకే ప్రదేశమందు ఎర్పడు ఈ సాహచర్యమే కర్మపదార్ధము 
జీవునందు ప్రవేశించుటకు కారణము కాబట్టి ఇక్కడ కర్మకు ఉద్దేశం ప్రధానం 
కాదు అయినను దురుద్దేశము ఎక్కువ కర్మపదార్థ అణువులను చేర్చును ఈ 
కర్మపదార్థమే కర్మబంధమగును కర్మబంధవిముక్తికి ప్రాయశ్చిత్తము చెప్పారు 
అది 'సంవరము,, 'నిర్ణరము అని రెండు విధములు సంవరము అనగా 
ధర్మనియతి తీర్థంకరుల బోధనల ననుసరించి మనోవికారములైన కామ క్రోధాది 
గుణములను నిరోధించుట ద్వారా సంవరమును సాధించవచ్చునన్నారు 
'నిర్ణరమును' పూర్వపాపములను కరిననిష్ట ద్వారా నాశనము చేయుట అని 
నిర్వచించారు ప్రాయశ్చిత్త కర్మ క్రియమాణ కర్మ అనగా వర్తమానకర్శచే 


ముగింపు 775 


సంచితకర్మను నిరోధించుట అగును కరిన నిష్టతో శరీరమును శిధిలము 
చేయుటయే ఈ “నిర్ణర' అను ప్రాయశ్చిత్తకర్మ అగుచున్నది ఇది కర్మఫలమును 
శరీరము శిధిలము చేసుకొనుట ద్యారా అనుభవించుటయే యగుచున్నదిగదా! 
అనగా కర్మానుభవమే ప్రాయశ్చిత్తము కాలక్రమమున తప్పు ఒప్పుకొనుట, 
పశ్చాత్తాపము చెందుట, అటుపై నిరాహారదీక్షతో కూడిన ఉగ్రతపస్సు 
ప్రాయళశ్సిత్తములో చోటుచేసుకున్నవి మధ్వాచార్యులు తన సర్వదర్శన 
సంగ్రహములో (11-23) “నిర్ణరను' రెండు విధములుగా చెప్పారు (1) 
యధాకాల నిర్జర (2) జెపక్రమిక నిర్ద్ణర కర్మ పరిపక్వము చెంది పూర్తియగుట 
ద్వారా ఏర్పడు నిర్జర యధాకాల నిర్జర అన్నారు రెండవది సంకల్పబలంతో 
ఉగ్రతపస్సు ద్వారా కర్మను పరిపక్వము చెందించుట జైనములో ఉగ్రతపశ్చర్య 
ద్వారా కర్మనాశనము జైనకర్మ సిద్ధాంతమునకు అణుగుణంగానే ఉన్నదని 
చెప్పవచ్చును ఎందుకనగా కర్మను ఒక పదార్ధముగా నిర్వచించారు కాబట్టి 
శృతుల కాలము నుండి స్మృతుల కాలమునకు వచ్చునప్పటికి ప్రాయశ్చిత్త 
సిద్దాంతము జైనకర్మసిద్ధాంత ప్రభావమునకు లోనై యుండవచ్చుననిపించును 
కర్మ సిద్ధాంత పరిధిలోనే స్మృతులు, ధర్మసూత్రములందు ప్రాయశ్చిత్త ప్రక్రియ 
కూడ ఇమడ్చబడినదిగా కనబడును మొత్తము మీద ప్రాయశ్చిత్తమును గూర్చి 
ఒక నిశ్చిత సిద్దాంతరూపం ఉన్నట్లు కనబడదు ఒకరు చెప్పినది మరొకరు 
వ్యతిరేకించటమె జరిగింది గాని ప్రాయశ్చిత్తము ద్వారా నిజంగా దుష్కర్మ 
నాశనము సాధ్యమని పరిపూర్ణ విశ్వాసంతో ఎ ఒక్కరు చెప్పినట్లు కనబడదు 
వసిష్టుడు, విశ్వామిత్రుడులాంటి యోగనిష్టాగరిష్ణులు, శక్తిపరులు ఇపుడు 
లేరు ఈనాడు ప్రాయశ్చిత్తకర్మలు కూడ చిత్తశుద్ధితో కాక వ్యాపారాత్మకంగాను, 
పైపై ఆడంబరములతోను జరుగుచున్నవి చేయించువారికి, చేయువారికి 
చిత్తశుద్ధి శూన్యము ప్రాయశ్చిత్తము చేశాము అను సంతృప్తి తప్ప ప్రాయశ్చిత్తము 
వలన ఉద్దేశించిన ఫలము దక్కునని చెప్పుట సాహసమే యగును నేతి 
బీరకాయ వంటివే ఈనాటి ప్రాయశ్చిత్తకర్మలు 


776 అనుష్టాన వేదాంతము 


సంచిత దుష్కర్మ ఫలములు వర్తమాన సత్కర్మల ద్వారా నిర్వీర్యము 
చేయుట సాధ్యమా? సంచితకర్మను గురించి సాధారణంగా ఒక విశ్వాసం 
ఉంది అది బ్యాంకు (Bank) ఖాతా వంటిది అంటారు బ్యాంకు ఖాతా వలెనే 
ఇందు కూడ జమ, ఖర్చులు ఉండును అని వారి విశ్వాసం పుణ్యకర్మలు 
జమ, పాపకర్మలు ఖర్చులు అని భావం పుణ్యకర్మలు ఆధ్యాత్మిక సంపద 
అంటారు కర్మఫలము లేక శిక్ష (60104100) సర్వసామాన్యము కాదు అది 
వ్యక్తిగతము అంతేకాదు కర్మఫలము ప్రతి కర్మకు విడిగా ఉండదు అది కొన్ని 
కర్మల మొత్తము ఫలం అని బౌద్ధుల వాదం బర్మాలో బౌద్ధమే కదా! బర్మా 
బౌద్దులు వారు చేయు పుణ్యకర్మల పట్టిక (ఖాతా) (account) వ్రాసుకుని 
ఎప్పటికపుడు వారి వర్తమాన స్థితిని వారి పుణ్యకర్మల లెక్క చూసుకుని 
తెలుసుకుంటారట ఈ ఆచారం ఇంకా ఉన్నదో లేదో తెలియదు కర్మ 
అనునది ఒక ప్రవాహం వంటిది అని బౌద్దం చెప్పంది వీటి ప్రవాహం 
కలుషితమైనటులే దుష్కర్మలతో సత్కర్మలు కలుషితమగును అంటారు 
నీటిని శుద్ధి పరచునటులే సత్కర్మలతో దుష్కర్మలను నిష్ఫలం చేయవచ్చు 
నంటారు అనగా ఖాతాలో జమాఖర్చులను తారుమారు చేయవచ్చునని 
భావము 


కాని భారతీయ బౌద్ధములోను, జైనములోను ఈ విశ్వాసము లేదు 
ప్రతి కర్మ విడిగానే ఫలము నొసంగునని సామాన్య సిద్దాంతము అయినను 
పురుష ప్రయత్నమునకు ఇతిహాస (మహాభారత) కాలంలో ప్రాధాన్యం ఇచ్చారు 
దుష్కర్మలు, సత్కర్మలు విడిగానే పరిపక్వము చెందునని బౌద్దములో ఎక్కువగా 
కనబడును ప్రతి కర్మ పరిపక్వము చెందుటకు కొంత కాలము పట్టునని, అది 
కర్మననుసరించి భిన్నముగా నుండునని జైనుల సిద్ధాంతము జైనులు కర్మను 
పదార్థము అన్నారు కాబట్టి ప్రతికర్మ ఒక పదార్థముగా భిన్న లక్షణములను 
కలిగియుండును కర్మప్రవాహము భిన్న లక్షణముల మిశ్రమం కాబట్టి దానిని 
సమం చేయుట సాధ్యము కాదు అని భావం 


ముగింపు 1717 


కర్మ విపాకము ఎపుడు జరుగునో అనగా సించితకర్మ ఎపుడు 
అనుభవములోనికి వచ్చునో తెలుసుకొనుట సాధ్యము కాదు కర్మఫలం 
శారీరక రూపంలో కనబడవచ్చు, లేక సుఖ, దుఃఖ అనుభవ రూపంగా 
కనబడవచ్చు సంచితకర్మలో కొంత ప్రారబ్ధకర్మగా అనుభవములోనికి వచ్చును 
మిగిలినది కర్మశేషముగా సంచితముగానే యుండును ఇందు ప్రతికర్మ తన 
ప్రత్యేకతను సాగించునను విశ్వాసము సర్వసామాన్యము _ గతకర్మలు 
సంయోగవియోగము లతో క్రొత్త కర్మలను సృష్టించవు వర్తమాన జీవితంలో 
చేయబడు కర్మలే వాటితో కలిసి సంచితములగును ప్రతి కర్మకు ప్రత్యేకత 
ఉన్నను, నిత్యజీవిత అనుభవంలో వాటి ప్రత్యేకత తెలియుట సాధ్యము కాదు 
ఫలములు మిశ్రమంగానే అనుభవంలోనికి వచ్చును కాని కర్మఫలములు 
శాశ్వతములు కావు అనగా సుఖ, దుఃఖానుభవములు శాశ్వతములు కావు 
ప్రాధమిక స్వభావము, శారీరక రూపము ఆ జన్మకు శాశ్వతములే సత్కర్మ 
దుష్కర్మ ఫలములు మిశ్రితములే అయినను జన్మ పునర్జన్మలలో జన్మ 
రూపములు మిశ్రితములు కాలేవు జన్మస్వభావము మిశ్రితము కావచ్చు 
ఉదాహరణకు న్యాయస్థానములలో ఒక నేరస్టుని వివిధ నేరములకు వివిధ 
శిక్షలను ఒకే పర్యాయం విధించి, అవి ఒకే కాలంలో ఒకే శిక్షగా అనుభవించునట్లు 
తీర్పు ఇచ్చుట జరుగుచున్నది గదా! 


మనం తిను ఆహారమును బట్టి మన శరీరంలో జీర్ణక్రియ జరుగుతూ 
ఉంటుంది అటులే మన కష్టసుఖాలకు పూర్తి బాధ్యత మనదే ప్రకృతికి 
అందరు సమానమే ప్రకృతి శక్తులను మనము ఉపయోగించుకొను మార్గము 
మీదనే లాభనష్టములు ఆధారపడియుండును నీరు మన దాహం తీరుస్తుంది 
అదే నీరు కలుషితం చేస్తే మన ప్రాణం తీస్తుంది అటు మన కర్మ ఫలితమును 
గ్రహించి వర్తమాన భవిష్య జీవితమును సరిదిద్దుకొని సవ్యమార్గములో 
నడిపించుకొనవచ్చును సముద్రముపై తెరచాప వాలుని బట్టి మాత్రమే పడవ 
నడుస్తుంది గాని గాలివాటమును బట్టి కాదు అంత దైవవిధియే మానవకర్తవ్యము 


778 అనుష్టాన వేదాంతము 


లేదనుట సత్యము కాదు దారిన నడచునపుడు దైవం మీద భారం వేసి 
కన్నులు మూసుకొని నడవము కదా! మానవుడు తన వంతు కర్తవ్యము 
సన్మార్గంలో నిర్వర్తించి సతృలితముల కొరకు దైవము పై ఆధారపడవచ్చును 


గతంలో చేసి కర్మల వలన కలుగుచున్న దుష్ఫలితముల నుండి 
యిపుడు రక్షణ పొందగలమా? పాందగలము కాని అది సమాధానం 
చెప్పినంత సులభం కాదు ఏ దురభ్యాసమునకైనను మూలం వ్యామోహం 
మనసు వ్యామోహంలో పడినపుడు దుష్కార్యములు జరుగును, ఆ పైన 
దుష్ఫలితాలు కలుగుతాయి. దుష్కార్య ఫలితం అప్పటికే కాక తరువాత 
చాలకాలం వరకు బాధించును తనకేకాక తన సంతానమునకు కూడ 
వ్యాపించును తను చేసిన దుష్కర్మఫలితం అమాయకులైన తన సంతానం 
అనుభవించవలసి వస్తోంది ఉదాహరణకు త్రాగుడు వ్యభిచరం దురలవాట్ల 
గదా! వాటి దుష్ఫలితాలు ఎంతవరకు వ్యాపించేది అందరికి తెలిసిన 
విషయమే ఈ దురభ్యాసముల నుండి బయటపడినపుడు ఆ తరువాత వాటి 
దుష్ఫలితాలు ఉండవు గదా! 


అటులనే గత దుష్కర్మఫలితాల నుండి యిపుడు రక్షణ పొందాలంటే 
మనస్సును వ్యామోహంలో పడకుండ కాపాడుకోవాలి గత దుష్కర్మమనస్సును 
వ్యామోహపరచి తిరిగి దుష్కర్మ చేయిస్తుంది అంతే కాని వ్యామోహమునకు 
లోబడని మనస్సును పూర్వకర్మ ఎమియు చేయలేదు అనగా మనోబలముచే 
పూర్వకర్మ దుష్ఫలితముల నుండి తప్పించుకొనవచ్చును దానికి ఆత్మబలం, 
నిగ్రహశక్తి కావాలి ఇది ఎంతో అభ్యాసము వలన గాని సాధ్యపడదు అది 
సాధించిన నాడు గతకర్మ ఫలితాలు ఇపుడు బాధించవు ఈ సాధనకు మార్గాలు 
అనేకం ఆత్మజ్ఞానం, నిర్మల భక్తి, నిస్వార్ధసేవ, మానవసేవ, నిగ్రహసాధన 
మొదలైనవి 


చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాలి కాబట్టి సుఖప్రాప్తికి గాని, 


ముగింపు 779 


దుఃబనివారణకు గాని మనం ప్రయత్నించడం వ్యర్థం అని చెప్పరాదు కర్మ 
సిద్దాంతము పై అవగాహన లేనివారు చేసే విమర్శ ఇది గత కర్మ ఫలితంగా 
ఈ జన్మ ఎర్పడింది కాబట్టి అది ఆ ప్రకారమే నడుస్తుంది ప్రత్యేకించి మనం 
చేయగలిగింది ఎమి లేదు అనటం వర్తమాన జన్మ వ్యర్ధం అన్నట్లు అవుతుంది 

అత్మజ్ఞానసిద్ది వైపుగా పరిణామ ప్రగతి సిద్ధాంతం వ్యర్దమే అవుతుంది క్రియ- 
ప్రతిక్రియ (0100 and reaction) ప్రకారం క్రియ జరిగినపుడు ప్రతిక్రియ 
తప్పదు ఉదాహరణకు బంతికి గోడకు కొట్టినపుడు అది తిరిగి మన 
ముఖంపై పడుతుంది ముఖమునకు ఎదైనా అడ్డం పెట్టుకుంటే బంతి తగిలే 
ప్రమాదం కొంతైనా తగ్గుతుంది ప్రారబ్ధ కర్మను తప్పించుకొనుటకు జీవన్ముక్తునికి 

కూడ సాధ్యపడదు కాని ఆ కర్మానుభవము అతనికి అంటదు అతని 

అత్మజ్ఞానసిద్ది అట్టిది 


ప్రారబ్ధకర్మయే కాక ఈ జన్మలో కూడ కర్మము చేయకుండ ఉండలేము 
కదా! కర్మము లేనిది జీవితము లేదు అన్నారు కదా! వర్తమాన కర్మల ద్వారా 
ప్రారబ్ద కర్మల ప్రభావం తగ్గించుకొనవచ్చును ఎదైనా జబ్బు చేస్తే అది 
ప్రారబ్ధకర్మ అని ఊరుకుంటున్నామా? లెదు మందులు తీసుకుంటున్నాము 
జబ్బు నుండి బయటపడుతున్నాము జబ్బు ప్రారబ్ధకర్మ వైద్యం పురుష 
ప్రయత్నం ప్రారబ్దకర్మ తప్పదు కాని దాని ప్రభావం తగ్గటానికి ఈ జన్మలో 
కర్మ కావాలి ప్రారబ్ధకర్మలో ఇమిడియున్న సుఖదుఃఖాలు, వర్తమాన జన్మలో 
మనం చేయు కర్మముల ననుసరించి మార్పు చెందుతూ ఉంటాయి పురుష 
ప్రయత్నమే వర్తమాన కర్మ పురుష ప్రయత్నమే లేకపోతే సృష్టి ఆంతర్యమే 
వ్యర్గమవుతుంది 

ఆధునిక నాగరికత, వైజ్ఞానికాభివృద్ది ఫలితంగా మనం మనకు 


భౌతిక సుఖాలను అందిస్తాయన్న భ్రమతో అనేక వస్తువులను సమకూర్చుకుంటూ 
మానసిక సుఖమును కోల్పోతున్నాం మానసిక ప్రశాంతి ఉన్నవాడు రోడ్డు 


780 అనుష్టాన వేదాంతము 


ప్రక్కనైనా ప్రశాంతంగా నిద్రపోగలడు అది లేనివాడు ఎసి (a1rronditioned) 
గదులలో మెత్తని పరుపుల మీద కూడా నిద్రపోలేడు 


“నిర్మోహత్యే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి: (శంకర 
భగవత్పాదులు) అంతేకాదు ఈ వస్తువులే జీవితం అని భ్రమించి ఆ వస్తువులతో 
తాదాత్మ్యం చెందడం వలన కూడా మనం అనర్దమునే పాందుచున్నాము 
ఉదాహరణకు ఒక ముప్పది ఏళ్ల క్రిందట ఈ ఫానులు (F2౧5) లేవు 
విసనికర్రలే ఆనాటి ఫానులు వాటితోనే తృప్పిపడ్డాం నేడు కొద్దిసేపు కరంటు 
పోతే, ఫాను లేకపోతే చికాకుతో తపనపడు స్థాయికి దిగాం ఈ విధంగా మనం 
సమకూర్చుకుంటున్న వస్తువులు మనకు దుఃబమునే మిగులుస్తున్నాయి 
ఇలా పెంచుకుంటూ పోతే మనం మనశ్శాంతిని కోల్పోయి మన ఉనికినే మనం 
మరచిపోతాం అంటే నేడు నాగరికతా చిహ్నాలుగా చెప్పబడుతున్న ఈ 
వస్తువులను సమకూర్చుకొనగూడదా! నిశ్చయంగా సమకూర్చుకొనవచ్చు దోషం 
ఆ వస్తువులలో లేదు వాటి మీద మనం ఏర్పరచుకొను వ్యామోహంలోనే 
దోషం ఉన్నది వస్తువులను ఉపయోగించుకొనవచ్చు కాని వాటి మీద 
అవధులు దాటిన వ్యామోహం పనికిరాదు 
5 పునర్జన్మ 

కర్మవిపాకము లేక కర్మ పరిపక్వము అనగా సంచితకర్మ పండి 
ప్రారబ్ధకర్మ రూపమున అనుభవములోనికి వచ్చుట ఇది సృష్టిక్రమంలో వివిధ 
శరీరరూపములలోను, శిక్షారూపంలోను ఉంటుంది అన్నారు సృష్టిక్రమం 
జీవపరిణామం శిక్ష అనునది దుఃఖానుభవ రూపంలో అనగా బాధల 
రూపంలో ఉంటుంది ఇందు మొదటిది పునర్జన్మ రెండవది జననం 
తరువాత జీవితంలో కలుగు అనుభవం ఈ రెండు కర్మసిద్దాంతము యొక్క 
రెండు అంశములు అనగా ఒకే నాణమునకు రెండు ప్రక్కలు పునర్జన్మ 
ద్వారానే కర్మ పరిపక్వమై (ప్రారబ్ధకర్మగా అనుభవములోనికి వచ్చును 


ముగింపు 781 


పునర్జన్మ జీవపరిణామ పురోగతిలోనిదా? లేక దుష్కర్మ పరిపక్వము 
పేరున తిరోగతిలోనిదా? ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుని వేధిస్తున్న 
ప్రశ్శఇది బ్రహ్మసూత్రములలో చెప్పిన దానిని జీవపరిణామ సిద్దాంతమునకు 
సమన్వయించి అంతరార్థం గ్రహిస్తే సత్యం బోధపడుతుంది 


సృష్టిరూపమే పరిణామ పురోగతి అందరికి బ్రహ్మజ్ఞానసిద్ది కలిగినపుడు 
సృష్టి ఆశయము పూర్తి అగును అని శ్రీ అరవిందులు అన్నారు అందుచే 
సృష్టిలో తిరోగమనము ఉండదు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ కూడ సృష్టిలో 
తిరోగమనమునకు అవకాశము లేదు అన్నారు ఉపనిషత్తులలో చెప్పబడినట్లు 
పునర్జ్దన్మలో పశుపక్ష్యాదులుగాను లెక జడముగాను కర్మఫలముననుసరించి 
మానవుడు జనించును అనునది రూపకాలంకార వ్యక్తమే కాని (Metaphorica! 
Expressi0n) పశుపక్ష్యాదులుగా మానవులు జనించరు పశుపక్ష్యాదులుగా 
జనింతురు అనగా మానవరూపములోనే పశుప్రాయులుగా జన్మింతురు అని 
రాధాకృష్ణ వ్యాఖ్యానించారు 


జన్మలు ఒక ఆవృతము వంటివి (6/౦0) కావున కర్మమును బట్టి 
మానవుడు పశుపక్ష్యాదులుగా పుట్టటం తిరిగి మానవజన్మ కర్మను బట్టి 
పొందటం జరుగుతుంది ఇదే ఉపనిషత్తులలో చెప్పినదాని భావము అని 
కొందరి వాదన ఇది తార్కికము కాదు మానవుడు కర్మ ఫలముచే పశుజన్మ 
పొందును అని అంగీకరించినను, ఆ పశువు తిరిగి మానవజన్మ పాందకలుగునంత 
సత్కర్మ ఎటుల చేయగలదు దీనికి సమాధానంగా ఒక వాదన ఉన్నది 
మానవరూపంలో ఉన్నపుడు చేసిన కర్మలో కొంత పశుజన్మ పొందవలసినంత 
పాపకర్మ అయినపుడు ఆ పాపకర్మఫల అనుభవము పూర్తి అగునంత వరకు 
పశుజన్మలో ఉండి అటుపై తిరిగి మానవజన్మ ఎత్తును అని ఈ వాదన 
పశుజన్మ అనుభవించునపుడు సంచిత కర్మలోని మిగిలిన భాగము అనుభవము 
లోనికి రాదు అని కూడ ఈ వాదనలోని అంశమే ఇది తార్కికము కాదు 


782 అనుష్టాన వేదాంతము 


మానవుడు తిరిగి పశుజన్మ పొందటం జరుగుతుంది అంటే సృష్టి ప్రణాళికకు 
అర్థముండదు అధిక శాతం సాపకర్ములే ఉండుట వలన పశునంతతి పెరిగి 
మానవసంతతి అంతరిస్తుంది సృష్టి అంతము అది కాదు 


మత్స్యపురాణములో చెప్పిన జలప్రళయంలో సృష్టి నశించింది 
కాని పునస్సృష్టికి వైవస్వత మనువు, సప్తబుషులతోను, అన్ని విధములగు 
బీజములతోను నావ యందు కూర్చుండగా మత్స్యరూపమున పరమాత్మ 
నావను రక్షించెను మనువు ద్వారా నూతన సృష్ట ప్రారంభమాయెను 
మానవుడు జంతువుగా తిరోగమనం చెందునపుడు సృష్టి ప్రారంభమునకు 
జంతుబీజములు ఎందుకు కాపాడవలసి వచ్చినది? జంతువులు సృష్టి 
ప్రణాళికాక్రమంలో పురోగతి చెంది మానవులుగా పరిణమించునే గాని మానవులు 
తిరోగమించి జంతువులుగా జన్మింతురని భావము కాదు గదా! 


యుగములు మారినపుడు మానవుడు పశువుగా జన్మించటం 
పునరావృతం అగును అని కొందరి వాదన కాని ఇది కూడ తార్కికము కాదు 
కృత, త్రేతా; ద్వాపర, కలియుగములు కలిసి ఒక మహాయుగము అది 
43,20,000 సంవత్సరములు ఈ నాలుగింటిలోను తిరిగి చిన్నచిన్నవి నాలుగు 
యుగములుండును ఈ చిన్న యుగములలో జరుగునవి స్వల్పమార్చులు 
కాని ప్రళయము కాదు మహాయుగములు కొన్ని గడిచి కల్పాంతమున 
మహాప్రళయము వచ్చి సృష్టి అంతమైనపుడు అపుడు జన్మలు పునరావృతమగును 
అంతేకాని ప్రతి చిన్నయుగమునకు జన్మలు పునరావృతమగును అనుటలో ఎ 
మాత్రం అర్థంలేదు అట్లు జరిగినచో సృష్టి ముందుకు సాగదు సృష్టి 
ముందుకు సాగనిచో ఎప్పటికీ ఎకకణజీవులతోనే నిండియుండెడిది గదా! 
సృష్టిలో పురోగమనమే కాని తిరోగమనము ఉండదు పురోగమనమునకు 
ప్రకృతిలో అనేక అవకాశములు కల్పించబడినవి ఉన్న స్వల్పమైన మెదడు 
పదార్దముతోను, మనసుతోను, బుద్ధితోను పురోగమించి వికసించి పశుపక్ష్యాదులు 


ముగింపు 783 


మానవరూపంలోకి పరిణామం చెందుచున్నవి ఉపనిషత్తులలో చెప్పబడిన 
జన్మలు పునరావృతమగును అంటే “పునరపి జననం పునరపి మరణం” అని, 
ఆత్మజ్ఞానసిద్ధి కలుగునంతవరకు పుట్టుట, గిట్టుట తిరిగి పుట్టుట - ఇట్లు 
జన్మలు పునరావృతమగుచుండునని అర్ధము మానవుడు తిరిగి పశుజన్మ 
పొందును అని కాదు 


కర్మ కరినమైనదీ కాదు ఉదారమైనదీ కాదు కర్మవలన మానవుడు 
నిరాశ చెందనవసరము లేదు తాను గతంలో చేసి దాని ఫలం ఈనాడు తాను 
అయినపుడు తాను కాబోయెది తాను ఈనాడు చేయవచ్చు హిందూమతమునకు 
ఇతర మతములకు ప్రధాన భేదము పునర్ణన్మయందలి విశ్వాసము ముఖ్యముగా 
ఉపనిషత్తుల కాలమునుండి పునర్జన్మ విశ్వాసము స్థిరపడింది కాని అది 
ఉపనిషత్తులతో అకస్మాత్తుగ పుట్టినది కాదు వేదములు, బ్రాహ్మణములలో 
అభిప్రాయరూపంలో ఉండి ఉపనిషత్తులలో స్పష్టముగ ఉచ్చరించబడింది 
(బుగ్వేదం X 16-3) (శతపధ బ్రాహ్మణం | 5-3-4, X 3-3-8) బృహదారణ్యక 
ఉపనిషత్తులలో (4-4-3) సంసారియగు జీవుడు ఒక దేహమును వీడి మరియొక 
దేహమును ఎట్టు పొందునది చెప్పారు “తృణజలాయుకాతృణ స్యాన్తంగత్వా” 
అను వాక్యం ఇందులోనిదే ఆత్మ (ముఖ్యప్రాణం) అన్ని జీవులలోను ఒకటే 
పురాణములందు ఎడపెడ (ఎడనెడ) జీవుడు స్టూలదేహముతోనే పరలోకమునకు 
వెడలినట్లు కన్పడును అది అసాధారణ విషయము అది కధాభాగమునకు 
సంబంధించిన విషయము మాత్రమే స్టూలదేహమును ఇచట విడిచి జీవుడు 
మరియొక దేహమును పొందుట సత్యము ఇది స్వప్నము వంటిది అన్నారు 
పూర్వకర్మ సంస్కారములకు అనుగుణముగా కొత్త దేహము పొందును 
పూర్వకర్మ సంస్కారము అంతఃకరణమునందే యుండును స్టూలశరీరమునందు 
కాదు దీనికి ఉదాహరణగా బృహదారణ్యకం (4-4-3)లో గడ్డిపురుగు 
కదలికను చెప్పారు గడ్డిపురుగు ($MaAll Caterpiller) (తృణజలాయుక) ఒక 
గడ్డిఆకు చివర వరకు వెళ్లి, మరియొక ఆకు పట్టుకొని దాని పట్లు చూచుకొని 


784 అనుష్టాన వేదాంతము 


వెనుకటి గడ్డిపరక మీదనున్న తన అవయవములను ఉపసంహరించును 
(అనగా సమాప్తి చేయును, చంపును, నంకుచితము చేయును) అటులే 
సంసారియగు జీవాత్మ మరణకాలమందు స్తూలశరీరమును వదలివేయును 
ఇది స్వప్నమందు, జాగ్రదవస్థయందు (00౧96068 Or wakeful state) 
శరీరమును వదలిపెట్టునట్లుండును గడ్డిపురుగు దానికి తగిన మరియొక గడ్డి 
ఆకు పట్టుకొనినటుల జీవాత్మ తన సంస్కార భావ ప్రభావమున నూతన 
శరీరమును తానే ఏర్పరచుకొనును స్వప్నమందు మరియొక దేహముపై 
అభిమానము ఏర్పడినటుల కర్మసంస్కారముల ననుసరించి ఎర్పరచుకొనిన 
నూతన స్టూలదేహమునందు వెనుకటి ఇంద్రియములు శక్తివంతములై 
వ్యక్తములగుటచే ఆ నూతన శరీరముపై అభిమానము ఎర్పడును 
బృహదారణ్యకము (4-4-4)లోనె జీవాత్మతోనున్న పూర్వ సూక్ష్మభూతములు 
(సూక్ష్మ శరీరమందలి పంచభూతములు) ఆకారమును మార్చి నూతన దేహమును 
నిర్మించును అన్నారు ఇది కంసాలి ఒక బంగారు ఆభరణమును మార్చి 
మరియొక ఆభరణము చేయునట్టిదే 


కాబట్టి పూర్వ స్టూలదేహమును వదలిపెట్టుటకు ముందే అనగా 
చివరి క్షణములలో నూతన దేహమును కనుగొనును అని తెలియుచున్నది 
జీవాత్మ సృజనశక్తి (0/64/10 కలిగియుండుటచే పంచభూతముల 
సహాయముతో నూతన శరీరమును ఎర్పరచుకొనును కర్మ సంస్కారముల 
ననుసరించి ఆ నూతన శరీరరూపసౌందర్యము ఉండును సూల దేహమందు 
హృదయన్థానమందలి పద్మము, లేక శూన్యప్రదేశమందు జీవాత్మ యుండును 
పరిమాణములో అతిసూక్ష్మమైనను రూపములో స్ఫూలదేహమునే పోలి 
యుండును అన్నారు మేడ మీదికి వెళ్లుటకు మెట్లు ఎక్కునటులే జీవాత్మ 
జన్మల పరంపరలో తన శక్తి సామర్ధ్యములను పెంచుకొనుచుండును అని 
భగవద్గీత అంతరార్థము ఈ అభిప్రాయమే పాశ్చాత్యుడైన ఎమర్సన్‌ కూడ 
(RW Emersan) తన గీతావ్యాసమునందు వ్యక్తం చేశాడు కాబట్టి సృష్టి 


ముగింపు 785 


పరిణామ ప్రణాళిక యందు (ప్రవాహమందు) జీవాత్మ శక్తి సామర్ధ్థ్యములకు 
పురోగతియే కాని తిరోగతి యుండదు అని భౌతిక విజ్ఞానశాస్త్ర వేత్తలు, 
జీవశాస్త్రవేత్తలు (5010౧1155) కూడ అంగీకరిస్తున్నారు ఇది జన్మ, పునర్ణన్మల 
పరంపరలో సాగుచుండును 


ఇక స్వర్గ నరకములు వాస్తవములు కావు అవి కల్పితములు అని 
తెలియుచున్నది స్వర్గము అనునది సుఖము, ఆనందము కలిగించు ప్రదేశముగా 
భావించారు దానిని భిన్నమతముల వారు భిన్నంగా ఊహించుకున్నారు 
అనగా ఈ ప్రపంచంలో వారికి అందని సుఖం ఏదైతే ఉందో అది ఉండుచోటు 
స్వర్గంగా భావించారు మహమ్మదీయుల స్వర్గంలో అపరిమితమైన నీరు, 
నీడ, పండ్లు, సుందరాంగులు, వారి సంగీతనృత్యములు ఉంటాయని 
ఊహించారు హిందువులు ఊహించిన స్వర్గంలో కూడ సుందరాంగులు, 
వారి సంగీత నృత్యాలు ఉంటాయి నార్వే దేశస్థులు వీరులు యుద్ధములో 
శత్రువులను జయించుట, అడవి జంతువులను చంపుట, ఉండూ ప్రదేశమే 
స్వర్గమనుకున్నారు అలాగే అమెరికాలోని ఇండియన్లు (Red 1౧614౧9) 
నిరంతరం వేటకు సరిపడు జంతువులుండు చోటు స్వర్గముగా భావించారు 
కైస్తవులది మరొక ఊహ కాబట్టి స్వర్గమనేది మన ఊహాసౌఖ్యం, ఆనందం 
దొరకు చోటు అది మన ఊహాచిత్రము మాత్రమే 


వేదమతానికి అనగా హిందూమతానికి అందరికీ తెలిసిన అనేక 
చారిత్రక కారణాల వలన విదేశీ మతశక్తులతో ప్రమేయం ఎర్పడింది ఆ 
సంపర్కంతో మహాసముద్రంలాంటి మన మతంలో ఆయా మతవిశ్వాసాలు 
వచ్చి కలిసినాయి అయినా వేదమతం తన ప్రత్యేకతను కోల్పోలేదు 19వ 
శతాబ్దం ఆరంభం నుండి భారతీయుల జీవనంలో, భావాలలో, ఆదర్శాలలో, 
నడతలో ఊహింపబడని మార్పులు వచ్చాయి ఇప్పుడున్నది ఒక విచిత్ర 
పరిస్థితి కొందరు విదేశీ వ్యామోహంలోను, అనుకరణలోను కొట్టుకు పోతున్నారు 


786 అనుష్టాన వేదాంతము 


కొందరు ఇంకా కాలం చెల్లిన ఆచారాలను, విశ్వాసాలను మూర్ణంగా పట్టుకొని 
గబ్బిలాల వలె వేలాడుతున్నారు కొందరు మాత్రం విదెశీ వ్యామోహపరుల 
ఆక్షేపణలకు వివేకంతో సమాధానం చెపుతూ వేదమతమును దేశపరిధులను 
దాటేటట్టు వ్యాపింపచేశారు అందువలన ఈ మారిన పరిస్థితులలో ప్రాచీన 
గృహ్యసూత్రాలను, ధర్మసూత్రాలను తిరుగ వ్రాయవలసిన అగత్యం ఎర్పడింది 
అట్టిదె పునర్జన్మ విశ్వాసం మానవుడు పునర్జన్మలో తిరిగి కర్మననుసరించి 
పశుపక్ష్యాదులుగా జనించు అవకాశము ఉన్నది అను అంధవిశ్వాసమును 
తొలగించి ఉపనిషత్తుల వాక్యముల అంతరార్ధము వ్యక్తం చేయవలసిన 
అగత్యం ఏర్పడింది వేదాంతులు జీవశాస్త్రజులు సహయోగముతో కృషిసల్సి 
ఉపనిషత్తుల అంతరార్ధమును చెప్పినపుడే దానికి విలువ ఏర్పడుతుంది 


పశుపక్ష్యాదుల కంటే, జడపదార్థముల కంటే మానవజన్మ ఉత్కృష్ట 
మైనది అని తెలుస్తోంది జ్ఞానశక్తి, క్రియాశక్తి మానవునిలో వికాసం చెందినాయి 
కాబట్టి భావిజన్మను నిర్ణయించుకొనగల శక్తి మానవునికి ఉన్నది దానిని 
సద్వినియోగం చేసుకొనుట అతని కర్తవ్యం స్వర్గం నరకం అను ప్రత్యేక 
లోకాలు ఉన్నట్లు ప్రమాణాలు లేవు సుఖానుభవమే స్వర్గం, కష్టము 
అనుభవించుటయె నరకం వాటి అనుభవము కొరకు సామాన్య మానవుడు 
తగిన యోనులలో జన్మించటం తప్ప మరొకటి కాదు 


వాస్తవమునకు ఎ మనిషికైనా తన జననం తెలియదు, ఎవరో చెపితే 
వినటం తప్ప కాని మృత్యువు తెలుస్తుంది అనగా మానవుడు తాను 
మరణించు సమయమున ఆ విషయం అతనికి తెలుస్తుంది కాని జననసమయ 
అనుభవం తెలియదు జన్మరహస్యము ప్రకృతియందు ఇమిడియున్నది ఈ 
విషయం భగవద్గీత (15-7)లో చెప్పబడింది స్టూలశరీరం వదలిన తరువాత 
నూతన శరీరం పొందునంత వరకు జీవాత్మ అంతరిక్షంలోనే (ప్రకృతిలోనే) 
ఉంటుంది కర్మ సంస్కారములకు తగిన శరీరము తల్లి గర్భాశయమునందు 


ముగింపు 787 


సృష్టించబడును తల్లి గర్భమందు పిండమునకు ఎడు నెలలు నిండినపుడు 
పూర్తి శరీరస్థితి ఎర్పడును దానికి స్వంత నాడీమండలము ఏర్పడును అందలి 
న్యూరాన్‌ కణములు (నాడికణములు) అదే నాడిస్థితి కలిగిన లింగదేహముతో 
నున్న జీవాత్మను ఆ పిండము (106149) లోనికి ఆకర్షించును అప్పటి నుండి 
ఆ జీవాత్మ ఆ శరీరముపై పూర్తి ఆధిపత్యము పొందునని ఒక వాదమున్నది 
పునర్జన్మకు ఆ వ్యక్తి కర్మ సంస్కారములే బాధ్యులగును కాని మరెవ్వరు కాదు 
జనన మరణములకు ముందు తరువాత కూడ వ్యక్తి తన గతికి (699/0) తానే 
బాధ్యుడు 


మరణించిన తరువాత పునర్జన్మకు ఎంత కాలం పట్టేది చెప్పలేము 
ఎందుకనగా తల్లి గర్భమందు పిండ శరీరములోని నాడీకణముల స్వభావము 
సంపూర్ణముగా లింగశరీరములోనున్న ఆ జీవాత్మకు తగినట్టు ఉన్నపుడే ఆ 
జీవాత్మఅందు ప్రవేశించును అట్టి పిండ శరీరము కొరకే జీవాత్మ అన్వేషించును 
ఇది ప్రకృతిలోని సృష్టి ప్రవాహములోని అంతర్భాగము బయటకు కనబడదు 
దీనికి ఉదాహరణగా భాగవతములోని (9-13) నిమి చక్రవర్తి కథ యున్నది 
ఇది నిమిరాజు మేరణము విదేహి జనకుని జననమునకు సంబంధించినది 
నిమి తన గురువైన వసిష్టుని రాక ఆలస్యమైనందున, సమయము దాటకుండ 
యజ్ఞము పూర్తి చేయవలసియున్నందున, గురువు రాక ముందే యజ్ఞమును 
పూర్తిచేసెను అటు తరువాత వచ్చిన వసిష్టుడు కోపించి నిమిని శపించెను 
అకారణ శాపమునకు కోపించి నిమి కూడ వషిష్టుని శపించెను ఆ శాప 
కారణమున ఇద్దరు మృతులైరి అది సహజ మరణము కాదు కాబట్టి వారిని 
పునర్జీవితులను చేయుటకు (re5U50॥t2te) అచటనున్న ఇతర మహర్షులు 
ప్రయత్నించారు ముందుగా వసిష్టుని పునర్జీవితుని చేశారు కాని ఎంత 
ప్రయత్నించినను నిమి పునర్జీవితుడు కాలేదు అపుడు ఆ బుషులు 
స్వర్గమునకు వెళ్లి నిమి జీవాత్మను తిరిగి రమ్మని కోరారు స్వర్గసుఖములలో 
నున్న ఆ నిమి జీవాత్మ తన గురువు అకారణ శాపమునకు విరక్తి చెంది భౌతిక 


788 అనుష్టాన వేదాంతము 


ప్రపంచములోనికి తిరిగి వచ్చుటకు నిరాకరించెను అపుడు ఆ బుషులు 
అంతరిక్షమందు భ్రమణములో నుండు (తిరుగుచుండు) మరియొక జీవాత్మ 
కొరకు అన్వేషించారు తగిన స్టూలదేహము కొరకు అన్వేషణలో నున్న ఒక 
జీవాత్మ వారికి కనబడింది బుషుల కొరికపై ఆ జీవాత్మ నిమి దేహమునందు 
చేరుటకు అంగీకరించినది కాని ముందుగా నిమి దేహమును తనకు 
తగినట్లుగా మార్పు చేయమని బుషులను కోరింది ఆ బుషులు నిమి 
దేహమును మార్పుచేసి నూతన జీవాత్మకు జన్మనిచ్చిన దేహం కావున జనకుడు 
అని నామకరణం చేశారు దేహం దొరకక అన్వేషణలోనున్న ఆ జీవాత్మకు 
“విదేహి”' అని కూడ నామకరణం చేశారు ఆ విదేహి మార్పుచెందిన నిమి 
దేహమునందు ప్రవేశించి జనకుడు అయింది ఈ జనకుడే శ్రీరాముని పత్తి 
సీతాదేవి తండ్రి ఇచట ప్రాధాన్యము కధాభాగమునకు కాదు జీవాత్మ తనకు 
తగిన దేహము కొరకు అన్వేషించును అను అంతరార్థము ప్రధానం ఇక్కడ 
ఒక సందేహము వస్తుంది స్తీ గర్భంలోని అండమందు (0౪76౧) పురుషుని 
శుక్రమందు (506౧౫) అప్పటికే జీవముండును గదా, ఇక రెండును సంపర్కము 
చెందినపుడు క్రొత్త జీవమునకు అవసరమేముండును అని అంతియెగాక అది 
క్రొత్త జీవసృష్టి ఎట్లు అగును అని అండములోను, శుక్రములోను జీవమున్నను 
అవి కలిసినపుడు మాత్రమే స్టూలశరీరపిండరూపము ఏర్పడును సంపర్కము 
జరుగునంతవరకు అండము, శుక్రము వాటి స్థానములలో నిల్సియుండును 
సంపర్కము జరిగినపుడు క్రొత్త జీవము ఎర్పడును 


అణువు నందలి ఎలక్ష్రానులే (౬516011009) శక్తి ఎర్చడుటకు ఆధారము 
అణువులందలి వలయములందు (Orbits) ఎలక్ష్ట్రానులు సవ్యముగా 
పరిభ్రమించుచుండును ఆ పరిభ్రమణమే నూతన శక్తికి కారణము సవ్యముగా 
భ్రమణము అయిన తరువాత ఆ ఎలక్ష్రాను అపసవ్యముగా తిరిగి నాశనమగును 
అని కొందరు శాస్త్రజ్ఞులు అంటారు క్రొత్త ఎలక్ట్రాన్‌ ఎపుడు ఎలా ఏర్పడును? 
తిరిగి క్రొత్త సవ్య భ్రమణము ఎపుడు ప్రారంభమగును? క్రొత్త ఎలక్షాను 


ముగింపు 789 


పూర్తిగా పాతదాని వలెనే ఉండునా? లేక సృష్టి ప్రవాహములో అది ఒక క్రొత్త 
ఎలక్ష్రానా? సమాధానము సులభము కాదు కాని క్రొత్త ఎలక్షాను ఏర్పడుట 
సత్యము జనన మరణములు గూడ ఇట్టివే 


బ్రహ్మసూత్రములలో కూడ దాదాపు ఇదే విషయము కనబడును 
(3-1-2427) యజ్ఞకర్మలాచరించినవారు మరణానంతరం చంద్రలోకము 
పొందుదురని చెప్పబడింది వెళ్లునపుడు దేహము దహించబడినపుడు అందలి 
నీరు ఆవిరియె, మేఘమై (అభ్రం) అటుపై పొగమంచుగా, వాయువును చేరి 
తుదకు ఆకాశము చేరును తిరిగి వచ్చునపుడు అదే వరుసలో వచ్చి భూమిని 
చేరును అనగా ఆకాశము, వాయువు, ధూమము (పొగమంచు), మేఘము 
(అభం), తుదకు నీరు జీవాత్మ నిజంగా ఆకాశము, వాయువు, ధూమము, 
అభ్రముగా మార్పు చెందడు ఆ సామ్యమును (పోలికను) మాత్రమే పొందును 
తుదకు వర్షరూపంలో భూమికి చేరును ఇది కల్పితముగా కనబడవచ్చును 
కాని మరణానంతరము జీవాత్మ లింగశరీరముతో ప్రకృతియందు చేరును అని 
అంతరార్ధము ఈ సామ్యములు ఎక్కువ కాలముండవు శీఘ్రముగానే 
వర్షరూపములో భూమిని చేరును 


భగవద్గీతలో కరోపనిషత్తు ప్రాధాన్యం పొందినట్లె బ్రహ్మసూత్రములలో 
ఎక్కువ భాగము ఛాందోగ్య ఉపనిషత్తు ఆధారమైంది ఛాందోగ్యం (5-10- 
6,7)లలో చెప్పినట్టుగానే బ్రహ్మసూత్రములు (3-1-2427) చెప్పుచున్నవి 
చంద్రమండలం నుండి దిగివచ్చువారు వర్షరూపంలో భూమి మీద పడిన 
తరువాత ధాన్యం, యవలు, వనస్పతులు, ఓషధులు, నువ్వులు, మినుముల 
రూపంలో జన్మింతురు అని చెప్పబడింది ఆ ధాన్యాదులను ఎవరు తింటే వారి 
రూపమే ఆ జీవులు పొందుదురు అన్నారు అనగా అవి తినినవారి వీర్యముగా 
ఆ జీవులు మార్పు చెందుదురు అని అర్ధం ఇచట కర్మశేషము గల ఆ జీవులు 
సస్యములుగా మార్పుచెందరు సంసర్గము లేక సంబంధము లేక సంశ్లేషమును 


790 అనుష్టాన వేదాంతము 


(కౌగలించుకొని లేక ఆవరించుకొనియుండుట) మాత్రమే పొందుదురు అంటే 
ఆ జీవులు పునర్జన్మకు అవి మాధ్యమాలుగా (1466140) వర్తించును ($IMlAanty 
only not embodiment or only connected) ఈ సమయములో ఆ జీవులకు 
కర్మఫలానుభవం ఉండదు అందువలన ఆ ధాన్యం ఉడక పెట్టటం జరిగినపుడు 
ఆ బాధలు వీరికి ఉండవు కొంతసేపు వాటితో కలిసియుండి, తగిన శరీరం 
దొరికే అవకాశం లేకపోతే వదలివెళ్లిపోతాయి ఆ ధాన్యం తినిన వారితో ఈ 
జీవులకు భావసంబంధము ఉండదు (11650641! only gets connected with 
that person as it was connected with the plants, herbs etc and 18 not 
born as them) ఆ పురుషుని వీర్యము స్రీ యోని యందు ప్రవేశించినపుడు, 
దానినంటుకొనియున్న జీవుడు తన కర్మల అనుభవమునకు తగిన శరీరమును 
పొందును అన్నారు 


కాని జీవులు వర్షం ద్వారా వచ్చి జలరూపంలో భూమిని చేరిన 
తరువాత పునర్జన్మ పొందటం చాల కష్టము అన్నారు ఎందుకనగా ఆ వర్షపు 
నీరు ఎడారులలోను, పర్వతముల మీద, అడవులలోను, సముద్రములోను 
ఎక్కడైనా పడవచ్చు అపుడు తిరిగి ఆవిరియె మరల వర్షరూపమున భూమిని 
చేరి ధాన్యములతో సంబంధము పొందకలగాలి ఇది చాల కష్టముతో 
కూడినదే ఆ ధాన్యము ఆ జీవాత్మ సంస్కారములకు తగిన దేహమును 
ఈయగల పురుషుడు మాత్రమే తినాలి అంతవరకు నీటిరూపంలో ఆ 
ధాన్యముతో సంబంధము కలిగియుండి తగిన పురుషుడు దొరకినపుడు అతని 
వీర్యములో ప్రవేశించును ఆ జీవాత్మలు తగిన దేహము దొరకునంత వరకు 
భ్రమించుచునే యుండును కాని ఇచట ఒక సందేహమున్నది జీవాత్మ 
సంబంధము పొందేది ఒక పురుషునితో కాని ఆ జీవాత్మ కర్మానుభవమునకు 
వలసినది ఆ శరీరము కాదు ఆ వీర్యము ద్వారా స్తీ గర్భములో రూపొందు 
నూతన శరీరము ఆ జీవాత్మకు కావలసినది అది ఆ జీవాత్మకు తగినదే 
అగునని నమ్మకం ఏమిటి? 


ముగింపు 791 


దీనికి సమాధానం ఛాందోగ్యం (5-10-6)లో ఉన్నది “రేతః సించతి 
తద్భూయఏవభవతి” ఆ జీవాత్మ సంబంధం పొందిన వీర్యము ఎవరిదో ఆ 
రూపముతోనే స్తీ గర్భములో నూతన దేహం ఏర్పడును 'ఆత్మావైపుత్ర 
నామాసి' అని శృతివాక్యము కాబట్టి జీవాత్మ తన కర్మానుభవమునక తగిన 
పురుషుడు దొరికినపుడు అతని వీర్యముతో సంబంధము పాం ను 
అయితరేయ ఉపనిషత్తులో (2-1-1) వీర్యము ఎవరిదో ఆ రూపమే 
గర్భమున రూపొందును అన్నారు రూపము అంటే పోలికకాదు మానవరూపమ. 
అని అర్ధము జీవులు విర్యరూపంలో పురుషుని శరీరంలోనే గర్భరూపాన్ని 
ధరిస్తాయి వీర్యమనునది మానవుని అన్ని అవయవముల నుండి ఉత్పన్నమగు 
సారము అది తేజోరూపములో నుండును పురుషుడు ఆ విధమైన తన 
రూపమును తన శరీరంలోనే పోషిస్తున్నాడన్నమాట అనంతరం ఆ పురుషుడు 
గర్భరూపంలో తనలో పోషింపబడుచున్న ఈ వీర్యమును (శుక్రమును) స్త్రీలో 
నిక్షేపించును (ఉంచును) అనగా ఉత్పత్తి చేస్తున్నాడని భావము 


బృహదారణ్యకంలో (4-4-3)ను, ఛాందోగ్యములోను (5-10-6) 
అయితరేయంలోను (2-1-1) చెప్పిన విషయములు సమన్వయం చేసుకొనినచో 
వాస్తవము బోధపడును 
1 జీవాత్మ పాత శరీరమును వదలు సమయముననే కొత్త శరీరమును 

నిశ్చయించుకొనును 


2 తనకు వలసిన శరీరమును తానే రూపొందించుకొనును అనగా అన్వేషించి 
తెలుసుకొనును 


కర్మసంస్కారము లననుసరించియే ఈ అన్వేషణ సాగును 

జన్మలు పునర్ణన్మలు మాత్రమే ఆవృతములు (yl) 

రూపములు పరిణామ ఫలితములే 

సృష్టి ఒక పరిణామ ప్రవాహము అందు పురోగమనమే తప్ప తిరోగమన 


న్‌ 


రా ౮౩౫ OO 


792 అనుష్టాన వేదాంతము 


ముండదు 

7 పురోగతిలో వికసించిన మానసిక స్థితితోను, విజ్ఞానముతోను మానవ 
రూపం పొందిన జీవాత్మ పునర్ణన్మలో మానవరూపమునే పొందును 
పశుపక్ష్యాదుల దేహమును పొందడు అది తిరోగమనమగును 

8 జీవాత్మ ధాన్యముతోను, నీటితోను, వీర్యముతోను కలిసినపుడు అది 
సంబంధము మాత్రమే పొందును గాని రూపము కాదు ఆ సమయమున 
కర్మానుభవము ఉండదు 

9 తనకు తగిన దేహము దొరుకునంతవరకు జీవాత్మ అంతరిక్రమందు 
భ్రమించుచుండును అపుడు కర్మానుభవము ఉండదు 


10 పునర్జ్దన్మకు ఎంతకాలము పట్టునది తెలియుట సాధ్యము కాదు 
11 స్వర్గనరకములు స్టితులే కాని లోకములు కావు 


శ్రీ అరవిందులు చెప్పినది వ్యక్తిగత అభిప్రాయం కాని ఉపనిషత్తుల 
ఆధారముతో కాదు అని కొందరి వాదన అసలు ఉపనిషత్తు ఏమిటి? 
గురుశిష్యుల చర్చలో రూపొందిన భావరూసము అనగా ఊహను వ్యక్తం 
చేయుట ఊహలు వ్యక్తిగత అభిప్రాయములే గదా! ఉపనిషద్కర్తలు 
మహాయోగులు వారికి దివ్యదృష్టి అనగా యోగదృష్టి ఉండెను కాబట్టి సృష్టిని 
గూర్చి వారు గ్రహించగలిగారు అంటే యోగదృష్టితో గ్రహించుట ప్రత్యక్ష 
దర్శనం కాదు గదా! అది కూడ ఒక రకమైన ఊహయెగదా! శ్రీ అరవిందులు 
కూడ మహాయోగియే గదా! మరి వారి అభిప్రాయములు వారు మానసికముగా 
గ్రహించినవి సత్యములు ఎందుకు కాకూడదు? శ్రీ రామకృష్ణ పరమహంస, 
రమణమహర్షి అట్టివారే కదా! ఉపనిషత్తులు కూడ మహాతాపసుల అభిప్రాయము 
లైనపుడు, శ్రీ అరవిందులు చెప్పింది కూడ అట్టిదే అనుటకు ఎట్టి సందేహము 
పడవలసినది లేదు 


ఇక రాధాకృష్ణ చెప్పిన విషయము ఉపనిషత్తులలోని ప్రవచనములు 


ముగింపు 793 


సూత్రప్రాయముగా నుండును అంతేకాక అవి ఒక క్రమపద్దతిలో లేవు 
అందువలన వాటిని సమన్వయించి వ్యాఖ్య చెప్పటం జరిగింది య 
భాష్యములలో ఎది తార్కికముగా సత్యమునకు దగ్గరగా ఉన్నదో దానిని 
గ్రహించవలసిన బాధ్యత మనది 


ఇక అవతారములను గురించి మత్స్యా అవతారము నుండి 
పరిపూర్ణ మానవ అవతారములగు రామకృష్ణులు దాకా జరిగింది జీవపరిణామ 
దశలు అంటే వాటి దశలకు ప్రతీకలుగా గ్రహించాలి అని కొందరు అంటారు 
కాని అవతారములు ప్రతి చిన్నయుగమునకు పునరావృతం కావు ప్రతి 
చిన్నయుగమునకు రాముడు, కృష్ణుడు జన్మించరు కొన్ని మహాయుగముల 
కొకసారి ఈ అవతారములు పునరావృతమగునని చెప్పబడినది అందువలన 
జనన మరణ పునరావృతంలో మానవుడు పశుపక్ష్యాదులుగా పుట్టడం, తిరిగి 
మరల మానవజన్మ పొందడం జరుగుతుంది, అది అవతార పునరావృతం 
లాంటిది అనటంలో ఎ మాత్రం అర్ధం లేదు 


మత్స్యావతారంలో రక్షించబడింది ఎవరు? ప్రళయంలో నాశనం 
కాకుండ కొంతమంది సత్కర్ములైనవారు మనువు, మహర్షులు పరిపూర్ణ 
మానవులే గదా! కూర్మావతారం దేవరాక్షస వైరుధ్య సందర్భములోనిది 
రాక్రసులది గుణం రాక్షసం రూపం మానుషమే కదా! వరాహ, నారసింహ 
అవతారములలో చంపింది హిరణ్యాక్ష హిరణ్యకసిపులను వారు కూడ 
మానవ రూపంలోనున్న రాక్షసులే గదా! కాబట్టి ఈ అవతారములు జీవపరిణామ 
ప్రతీకలుగానే (5yMbం15) గ్రహించాలి గాని పునరపి జననం పునరపి మరణం 
అను ఆవృతంలో పశువు నుండి మనిషికి తిరిగి పశువుగాను జీవుడు ఆవృతంలో 
(౧y౯|౭) తిరుగుచుండును అని చెప్పుట అర్ధరహితం 


సృష్టిలో పురోగమనమే గాని తిరోగమనం లేదు పునర్ణన్మలలో 
మానవుడు తిరిగి క్రిమి కీటకాదులుగానో, జడములుగానో జన్మించటం 


794 అనుష్టాన వేదాంతము 


జరగదు కర్మఫలమును బట్టి ఆ గుణములతో ప్రవృత్తితో మానవుడుగా 
జన్మించి కర్మఫలము అనుభవిస్తాడు కర్మఫలమును బట్టి మనిషిజన్మ నరకం 
వంటి బాధలతోనో, స్వర్గం వంటి సుఖములతోనో ఉంటుంది అని కర్మ 
సిద్దాంత అంతరార్థము అంతేగాని కర్మమును బట్టి మనిషి క్రిమికీటాదులుగానో, 
పశుపక్ష్యాదులుగానో, జడములుగానో పుట్టును అని అర్థం కానేకాదు 

ఉపనిషత్తుల ప్రకారం పునర్జన్మ కర్మను,బట్టి ఉండును అనగా పునర్జన్మలోని 
స్వభావము, సుఖదుఃఖములు ప్రారబ్ధకర్మము ననుసరించి ఉండునని భావార్థమే 
కాని (ప్రతీకారము) (symbolic meaning) పునర్ణన్మలో కర్మను బట్టి పరిణామదశ 
తిరోగమించును అని అర్థం కాదు 


ఉపనిషత్తులను పరిశీలించినచో ముందుకాలంలో (earler) 
రూపొందిన ఉపనిషత్తులలోని ప్రవచనములు తరువాత కాలపు (later) 
ఉపనిషత్తులలో మార్పు చెందినట్లుగా కన్బడును 'పునర్ముత్యువు' అని 
ఎక్కువగా ఉపయోగించబడిన పదము “పునర్ణన్మ'గా మారింది అటుపై 
పునర్జన్మ పునర్ముత్యువు అను కాలచక్రము నందు తిరుగుట (rotate) 
(ఆవృతము) అను భావం వ్యక్తమైంది కావున ఉపనిషత్తులలో పునర్జన్మ, 
పునర్ముత్యువు అను ఒక ఆవృతము (6౪018) ఉన్నదను భావమే వ్యక్తపరచ 
బడ్డదిగాని, పశుపక్ష్యాదుల నుండి మానవరూపమునకు తిరిగి పశుపక్ష్యాదులు 
గాను పుట్టుట అని కాదు కాలచ[క్రము వలె అంటే పునర్ణన్మలో కర్మమును బట్టి 
ఎర్పడు స్థితి (6121601116) కాని పరిణామదశాస్థితి కాదు కొన్ని సందర్భములలో 
ఉపనిషత్తులు పరస్పరం విరుద్ధముగా (contradictory) నున్నట్లు కనబడును 


ఆత్మ తనకు తగిన శరీరము కొరకు వెతకి తిరిగి జన్మ పాందును అని 
చెప్పినపుడు, కర్మఫలమును బట్టి పునర్జన్మ కలుగును అని చెప్పుటలో 
అర్థమేమున్నది కావున కర్మఫలమును బట్టి పునర్జన్మలో జీవితస్థితి ఎర్పడును, 
అంతే కాని పునర్ణన్మలో కర్మను బట్టి మానవుడు పశుపక్ష్యాదుల జన్మములను 


ముగింపు 795 


పొందును అని కాదు అనినచో కర్మఫలము పునర్జన్మలో అనుభవములోనికి 
వచ్చును అనుటలో అర్ధముండును కర్మఫలమును బట్టి ఎర్పడిన 
సంస్కారములు కారణశరీరము ద్వారా జీవునితో కూడియుండి వాటికి 
అనుకూలమైన మానవ శరీరమును పొంది ప్రారబ్ధకర్మకు తగిన స్థితిని పొందును 
అనుట సమంజసము 


కర్మ పునర్జన్మ అనునవి ఆవృతములు (౮IrcUlar or cyclical) అవి 
పరంపరలు (lnear or evolutionary) కావు అను వాదనలో అర్థం లేదు సృష్టి 
ఉద్దేశము, ఆశయము పురోగతి మాత్రమే పురోగతి పరిణామము ద్వారానే 
సాధ్యము పరిణామము స్వయంప్రవర్తకము (2010౧౬10 అనగా దానంతట 
అదే జరుగును పరిణామము లేకపోయినను, లేక పరిణామములో వెనుకకు, 
ముందుకు ఉన్నను పరిణామ ఉద్దేశము నాశనమగును సృష్టికర్త సృష్టిని 
ముందుకు త్రోయుట, మరల వెనుకకు లాగుట చేయడు సృష్టికర్త సృష్టి 
ప్రణాళికను ఏర్పరచాడు అది స్వయముగానే ముందుకు సాగును సృష్టికర్త 
కల్పించుకొనడు పర్యవేక్షించును నియమగతి తప్పునపుడు దానిని 
నియమగతిలో పెట్టును పరిణామము లేనిచో సృష్టి నిశ్చలమగును అది 
సృష్టి ఆశయము కాదు ముందుకు సాగుటయే సృష్టి ఆశయము 


ఇక్కడ ఒక సందేహమున్నది సృష్టి పరిణామముతో కూడినది 
అన్నపుడు ఇంకను క్రిమికిటకాదులు ఎందుకు పుట్టుచున్నవి? దీనికి సమాధానం 
సులభం పరిణామం నిరంతర ప్రవాహం అది పరంపరగా సరళరేఖగా 
సాగుచునే యుండును పరిణామ పరంపర్గలో వికాసము వ్యక్తమగును 
పరంపరలో పరిణామం చెంది వికసించిన మానసిక స్థితిని పొంది ఆ స్టితిలో 
స్టూలదేహమును వదలి, ఆ స్థితితో కూడిన కారణశరీరముతో నున్న జీవుడు ఆ 
స్థితికి ఎదగని క్రిమికీటాదుల, లేక పశుపక్ష్యాదుల శరీరములలో ప్రవేశించి 
ఎట్టు ఇమడగలడు? నిశ్చయముగా ఇమడలేడు కర్మఫలమును బట్టి 


796 అనుష్టాన వేదాంతము 


పునర్జన్మ కలుగును అను వాదన అంగీకరించినను అది పరిణామములో 
తిరోగమన రూపము కాదు (retardation) పరిణామములో ఉన్నతస్థితి 
పొందిన మానవరూపం అటులేయుండి అతని మానసికస్థితి, స్వభావము 
కొంత తిరోగమించవచ్చు అతడు పశుప్రాయుడుగానో, జడప్రాయుడుగానో 
ప్రవర్తించవచ్చు కాని అది కూడ తాత్కాలికమే అన్నారు పరిణామంలో 
వికసించేదాకా క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు ఆ స్థితిలోనే పునర్జన్మ 
పొందుతూ ఉంటాయి 


విశ్వము ఒక అనంతమైన గిడ్డంగి (610/9 ౧0686) అందు పదార్ధము, 
శక్తి నిండి యుండును (Matter, Energy) పదార్థము, శక్తుల సంయోగము 
లేక సంయోజనము (60Mpం08।t10n) నిత్యము మార్పు చెందుచుండును ఆ 
మార్పులు కాలక్రమములో నుండును (10గ, tIMe 10 ime) అదే సృష్టి 
విషయము (116069) మార్పు వలన కణముల సంఖ్య వృద్ధి చెందును అని 
సైన్సు చెప్తోంది అందు కొన్ని కణములకు (particles) క్రొత్త లక్షణములు 
(qualities) కలుగును కొన్ని పాత లక్షణములనే సాగించును సృష్టికి 
పూర్వము విశ్వము భయంకరమైన సంకులస్థితి యందు (Chaotic condition) 
ఉండెను సృష్టి ప్రణాళిక ప్రారంభమైన తరువాత కాలక్రమంగా ప్రస్తుత స్థితికి 
చేరింది సృష్టి ప్రణాళిక సాగునంత వరకు అది వెనుకకు మరలదు పదార్థము 
విడిపోయినవుడు (6600౧10058) (శిధిలవై నపుడు) విశ్వస్థితి తిరిగి 
సంకులమగును సృష్ట అంతమగును కాని అంతము సంపూర్ణము కాకపోవచ్చు 
శక్తివంతమైన కొన్ని కణములు అటులే యుండి నూతన సృష్టి పరంపరకు 
ప్రారంభం (INItIate) కావచ్చు ఆ విధంగా సృష్ట ప్రారంభం ఆవృతం (yl) 
కాని సృష్టి ప్రారంభమై ఒక పరంపర (06855) ఏర్పడినపుడు అది పురోగతితో 
కూడి సరళరేఖగానే ముందుకు సాగును ఆవృతమై వెనుకకు తిధగదు 


పదార్థ కణముల సంయోగవియోగము లలో కొన్ని అతిశక్తివంతమైనవి 
(higher particle) కొన్ని శక్తిహొనమైనవి (lower particles) ఏర్పడవచ్చు 


ముగింపు 797 


శక్తిీహీనమైనవి మరికొంత కాలములో శక్తివంతమైనవిగా పరిణామం చెందవచ్చు 
సృష్టి పరంపర కూడ అట్టిదే పరిణామంలో మానవుడుగా వికసించిన జీవుడు 
ఇంకా పురోగమిస్తూ ముందుకు సాగును ఈ పరంపర నిత్యప్రవాహము 
అగుట వలన ఇంకను పురోగమించని జీవుడు శ్రిమికీటకాదులుగానో 
పశుపక్ష్యాదులుగానో పుట్టుచూ కాలక్రమంలో మానవుడుగా పరిణమించును 
కాని మానవుడు తిరోగమించి క్రిమికీటకాదులుగానో పశుపక్ష్యాదులుగానో 
జన్మించడు పురోగమించిన మానవుని కారణశరీరము క్రిమికీటకాదులలోను 
లేక పశుపక్ష్యాదులలోను ఇమడదు 


కర్మ ఈ సృష్టి పరిణామ పరంపరకు (process of evolution) 
ఊపిరివంటిది సృష్టి విచ్చిన్నమై విశ్వము తిరిగి సంకులస్థితి పొందునంత 
వరకు కర్మ(పేరిత (లేక) చోదితమైన అనగా కర్మచే నడపబడు పరిణామ 
పరంపర (process of evolution) సాగుచునే యుండును అది ముందుకే 
సాగును వెనుకకు తిరగదు మహాయుగాంతమునకు ప్రళయము సంభవింళి 
సృష్టి అంతరించి తిరిగి ప్రారంభమగును కాని ఆ యుగాంతము ఎప్పుడో 
స్పష్టముగా ఎవరూ చెప్పలేరు ఎందుకనగా యుగపరిమాణము (యుగ 
గణనము) (Measure or ౧6/06) మనము ఎర్పరచుకొనినదే భగవంతుడు 
ఎర్పరచలేదు బ్రహ్మ ఆయుర్దాయము హిందూ కాలగణనములో ఇలా 
నిర్ణయించారు 


360 (సుమారు) మానవ దినములు ఒక సంవత్సరం 

360 మానవ సంవత్సరములు ఒక దైవ సంవత్సరం - 
17,28,000 మానవ సంవత్సరములు కృతయుగం (Golden Age) 
12,96,000 మానవ సంవత్సరములు త్రేతాయుగం (51౪/6! Age) 

8,64,000 మానవ సంవత్సరములు ద్వాపరయుగం (Copper Age) 

4,32,000 మానవ సంవత్సరములు కలియుగం (1/0౧ Age) 


798 అనుష్టాన వేదాంతము 


ఈ నాలుగు యుగముల కాలము, మొత్తం మహాయుగమగును 
43,20,000 మానవ సంవత్సరములు ఒక మన్వంతర ప్రారంభం నుండి 71 
మహాయుగములు ఆ మన్వంతర కాలమగును అనగా ఒక మన్వంతర 
కాలము 30,67,20,000 మానవ సంవత్సరములు 


అట్టి మన్వంతరములు 14 వాటి మొత్తం కాలం 4,29,40,80,000 
మానవ సంవత్సరములు పాతస్పంధ్య, సాయంసంధ్యాకాలముతో కలిపి 
2,59,20,000 మానవ సంవత్సరములగును 


ఈ మొత్తం 14 మన్వంతరముల కాలము 1,000 మహాయుగము 
లగును 


అది ఒక కల్పము అది 432,00,00,000 మానవ సంత్సరములగును 


ఒక కల్పకాలము బ్రహ్మకు పగటికాలమగును బ్రహ్మకు రాత్రి 
కాలము కూడ అన్ని మానవ సంవత్సరములు 432,00,00,000 


పగలు, రాత్రి కలిపిన 864,00,00,000 మానవ సంవత్సరములు 
బ్రహ్మకు ఒక దినము అగును అట్టి 360 బ్రహ్మదినములు బ్రహ్మకు ఒక 
సంవత్సరమగును అనగా 311,40,00,00,000 అనగా 311040 కోట్ల మానవ 
సంవత్సరములు బ్రహ్మకు ఒక సంవత్సరము అట్టి 100 సంవత్సరములు 
బ్రహ్మకు జీవితకాలము అనగా 3,11,04,000 కోట్ల మానవ సంవత్సరములు 
అది పూర్తి అయినపుడు సృష్టి లయమగును 


ఇట్టి అపరిమితమైన కాలములో మన జీవితకాలం ఎంత అనామకమో 
గ్రహించవచ్చు మానవుడు గడ్డిపుష్పము వంటివాడు గడ్డిపుష్పము వికసించిన 
కొద్దిసేపు చాల అందంగా ఉంటుంది కాని ఒకే ఒకసారి గాలి వస్తే అది 
కొట్టుకుపోతుంది కనపడదు భగవద్గీతలో చెప్పినట్లు భగవంతుడు 
కాలస్వరూపుడు లేక కాలమే భగవంతుడు కాని చెప్పట ఎంత తేలికో 


ముగింపు 799 


అద్ధమగుట అంత కష్టము కాలమును గణించుటకు మానవుడు ప్రమాణములు 
కల్పించుకున్నాడు కాని కాలమునకు ఆది అంతము లేదు అందుకే కాలము 
పరమాత్మ ఇది తెలియుట ఆత్మజ్ఞానమునకు ప్రారంభం మాత్రమే కాలమును 
మనకు కనిపించు వస్తు ప్రపంచమును బట్టి మనము గణీస్తున్నాము ఒక 
వస్తువు ఉన్నదంటే దానిని చేసినవాడు ఒకడుండాలి వ్యావహారికంగా మనం 
గడియారమును బట్టి కాలం తెలుసుకుంటున్నాము ఎవరో ఒకరు ఆ 
గడియారమును తయారుచేసి ఉండాలి కదా! ఇదే విధంగా సృష్టి మనకు 
కనబడుతూ ఉంది కాబట్టి దానిని చేసినవాడు ఒకడు ఉండాలి కాబట్టి అతడే 
భగవంతుడు అనుకుంటున్నాము ఇది భౌతిక విశ్వాసము మాత్రమే అనుభూతి 
(Direct experience) కాదు అనుభూతి కలిగినపుడే పరమాత్మను గ్రహిస్తాము 

కాబట్టి ఈ సృష్టి ఏర్పడుట (Integration) శిధిలమగుట (dIs3INtegration) 
ఆవృతముగా జరుగుచుండును ఒక సృష్టియందలి పరిణామము ఆవృతము 
కాదు అది పరంపరా ప్రవాహముగా ముందుకు సాగుచు పురోగమించును 

అట్లుకానిచో సృష్టి విఫలమగును సృష్టి చేతనమైనది (101/9) నిశ్చలమైనది 
కాదు ($12006 51111) 


సృష్టి పరిణామములో జీవదశలు వర్తమాన జీవితములో వయసు 
దశలతో పోల్చవచ్చును వయస్సు పెరుగుటయే కాని తరుగుట యుండదు 
వయస్సుతో శరీరదశలు బాల్య, యవ్వన, కౌమార, వార్థక్యములు ఏర్పడును 
ఈ దశలు ముందుకే తప్ప వెనుకకు మరలవు బాల్యం, యవ్వనం తిరిగిరావు 
కౌమార, వార్ణక్యములలో కూడ బాల్య, యవ్వన ప్రవర్తన, ప్రవృత్తి ఉండవచ్చు 
కాని బాల్య యవ్వనములు తిరిగిరావు అటులే పరిణామదశలలో మానవప్టితి 
పాందిన జీవుడు తిరిగి పశుదశకు తిరోగమించలేడు మానవరూపంలోనే 
పశుప్రవృత్తి, ఒక విధంగా వికారరూపం కూడా కలుగవచ్చు కాని పశుజన్మ 
రాదు 


800 అనుష్టాన వేదాంతము 


6 హృదయం - మనసు (Heart & Mind) 

ప్రస్తుతకర్మ భవిష్యత్తులో పునర్జన్మకు కారణమగును అన్నారు మరి 
ప్రస్తుత కర్మకు బాహ్యకారణము ఏది? మనసే ప్రస్తుత కర్మకు కారణము 
ఇంద్రియములు పరికరములు మాత్రమే మనస్సు, బుద్ది, చిత్తము అని 
మూడు విధములుగా చెప్పారు మనస్సు చైతన్యమగు అనుకంపనలకు 
అనగా భావములకు (1661009) స్థానము అనుకంపన (భావములు) (feelngs) 
ఆంతరికముగా నుండును వాటి బాహ్యరూపము అయిన స్పందన (18900౧56) 
కలిగినపుడు భావములు కార్యరూపము పొందును మనస్సున కలుగు 
భావములకు రూపము, శక్తినిచ్చునది బుద్ది (10౧1611600 మనస్సు, బుద్ధి కలిసి 
చిత్తమగును దానినే అంతఃకరణం అన్నారు బుద్ధియే మేధస్సు మనసే 
హృదయం హృదయం అంటే వైద్యపరంగా రక్తప్రసారమునకు ఆధారమగు 
హృదయం కాదు వైద్యపరంగా చెప్పబడు మెదడు (br) లోని భాగములే 
మనస్సు, బుద్ధి (మేధస్సు) వైద్యపరంగా రక్తప్రసారకేంద్రమును హృదయమని 
(Heart), భావకేంద్రమునకు మనస్సు (MIN) అంటారు ఇది మెదడులోని 
భాగమే మెదడు శరీరమందలి నాడీమండలమును (Neve System) 
నియంత్రించును ఇంద్రియములు పనిచేయుటకు నాడీమండలమే ఆధారము 
బుద్ది (intellect) అచేతనము (Inactive) దాని చేతనరూపము (active form) 
మనస్సు (Mn) లేక హృదయం మనస్సు చైతన్యమునకు కార్యరూపము 
ఇచ్చునది నాడీమండలము ద్వారా మెదడు భాగము (Br21n) ఇవి అన్నియు 
ఒకే చోట మెదడు అను పదార్ధమందే (Brain matter) యుండును మానసిక 
చైతన్యమునకు బాహ్యరూపములే కర్మలు 


మనన్సు-హృదయం రెండు ఒకటే అనునది మనస్తత్వ శాస్త్ర 
(Psychology) పారిభాషిక వివరణ వ్యావహారికముగా మనస్సు, హృదయము 
అను పదములను ఉదారంగా (106/4) యధేచ్చగా ఉపయోగిస్తుంటాము 
కాని వేదాంతంలో మనస్సుకు ప్రత్యేక స్థానం ఉంది మనస్సుకు జీవాత్మతో 


ముగింపు 801 


సరిసంబంధం (Direct Contact) ఉండును మనస్సు జీవాత్మకు ఉపకరణము 
(Instrument) మనస్తత్వ శాస్త్రంలో మనస్సు, హృదయం, భావములు, 
ఉద్రేకములు అన్ని ఒకటే వేదాంతంలో హృదయం చిత్తమునకు 
పర్యాయపదము చిత్తశుద్ధి అను పదము విరివిగా వాడుతుంటాము అంటే 
ఒక భావము లేక ఆలోచనను గురించిన స్వచ్చత విషయమును మనసు 
గహించును ఆ గ్రహించబడినది మనసున నాటుకొనును అనగా 
ముద్రవేయును ఈ ముద్రలే అనగా సంస్కారములు (|1Mpre5510౧5) వ్యక్తి 
ఆలోచనలపై ప్రభావము చూపును అందువలన ఈ ముద్రలనబడు భావములు 
పరిశుద్ధము (స్వచ్చము) కావలయును ఎందుకనగా మనసునందు ఏర్పడు 
ఆలోచనలే (భావములే) కర్మకు కారణములగును మనసున ఎర్పడు ఈ 
భావముద్రలు స్వచ్చమైనపుడు చింతనశక్తి (power of reflection) కలుగును 
అనగా మంచి గ్రహించగల శక్తి కలుగును దీనినే పర్యాలోచన అని గూడ 
అంటారు 


మనసు ఒక అద్దం వంటిది అద్దంపై దుమ్ము చేరితే దాని 
ప్రతిఫలించు (పరావర్తనం చెందు) (1666100 power) శక్తి తగ్గును ప్రాపంచిక 
విషయముల పైననే ఆసక్తి చూపు వారికి కోరికలు ప్రబలమగును ఈ కోరికలు 
అద్దముపైన దుమ్మువంటివి అన్నారు దుమ్ము తుడిచివేసిన అద్దము 
స్వచ్చమగును కోరికల కార్యరూపములే కర్మలు మనసున కోరికలు అను 
భావములను తుడిచివేసిన చిత్తశుద్ది కలుగును వ్యావహారికముగ మనస్సు, 
హృదయము, చిత్తము ఒకటిగానే గ్రహించవచ్చును . కోరికలనేవి చాత 
మొండివి ఎంత తుడిచివేసినా వాటి ఛాయలు ఉంటూనే ఉంటాయి అవే 
కొత్త కోరికలకు ఆధారం (మూలం) అవుతాయి కోరికలను తుడిచివేయమని 
చెప్పటం ఎంత సులభమో ఆచరణ అంత కష్టము పూర్తిగా కోరికలను 
తుడిచివేసి మనసును శూన్యము చేయుట రాజయోగము ద్వారానే సాధ్యము 
పరిపూర్ణ రాజయోగము యోగాసనములు సాధన చేసినంత మాత్రమునరాదు 


802 అనుమాన వేదాంతము 


కోర్కెలను పూర్తిగా శూన్యము చేయుట సామాన్య మానవునికి సాధ్యము కాదు 
అందువలన వ్యామోహం తగ్గించి కోర్కెలను నియంత్రించినచో కర్మ 
సంస్కారములు స్వచ్చమగుటకు అవకాశమున్నది 


ఆంతరికప్టితులను (1౧౧౭7౩28) పరిశీలించుటకు మనస్సే సాధనము 
ఏకాగ్రత శక్తిని సక్రమ మార్గమునకు తెచ్చి అంతర ప్రపంచము వైపుకు (1౧౧6 
ంr1d) మరల్సినపుడు ఆ శక్తి మనస్సును శోధించి అంతర్గత విషయములను 
బహిర్గతము చేయును చెదిరిన సూర్యకిరణములను కేంద్రీకరించినపుడు 
అవి తీక్షణముగా వెలుగును ఏకాగ్రత వలన మానసిక శక్తులు ప్రకాశించును 
జ్ఞానమునకు ఇదియే సాధనము ఏకాగ్రతకు ఎంతో సాధన అవసరము 
ఏకాగ్రత వలన మనస్సు ద్వారా మనస్సు స్వభావమును గ్రహించవచ్చునని 
స్వామి వివేకానంద అన్నారు 


మనలోని అంతర ప్రపంచము ఒక సూక్ష్మ ప్రపంచము దాని 
బాహ్యరూపమే బయటనున్న వస్తుప్రపంచము కర్మకు బాహ్యప్రపంచము 
కార్యము, అంతర ప్రపంచము (సూక్ష్మ ప్రపంచము) కారణము అన్నారు 
అందువలన మన ఆంతరిక శక్తులను నేర్పుతో నడుపనేర్చినవానికి ప్రకృతి 
యంతయు లోబడును అన్నారు స్వామి వివేకానంద ప్రకృతిని నిరోధించుటయే 
ఆత్మజ్ఞానమునకు మార్గము మనస్సు నియంత్రించుట ద్వారానే (ప్రకృతిని 
నియంత్రించుట సాధ్యము బాహ్య, అంతరములు ఒక రకముగా కల్పితములైన 
పరిమితులు (LIMIt5) ఈ నియంత్రణకు నిరాహారిగా నుండనవసరం లేదు 
మితిమిరిన పరిశ్రమ పనికిరాదు కాని పనిపాటలు లేకుండుట కూడ దోషమే 
యగును 


కర్మాచరణమే క్రియాయోగము ఇంద్రియములే గుజ్జములు వాటిని 
వశము చేసుకొనిన కోరికలు నియంత్రించబడును దానికి మనస్సే కళ్లెము 
వంటిది కీడు జరిగిన తరువాతనే మేలు ప్రభావము తెలియును కష్టముంటేనే 


ముగింపు 803 


సుఖము తెలియును దోషము లేని ప్రపంచము ఆకాశపుష్పము వంటిది ఇది 
గ్రహించగలిగినవాడు కోరికలను చంపుట కంటే నియంత్రించుట మేలు అని 
తెలునుకొనును కర్మము కర్తవ్యముగా నిర్వహించిన కోరికలను 
నియంత్రించుటకు అవకాశము కలుగును కోరికలను నియంత్రించిన కర్మ 
నిష్కామమగును అయినను కర్తవ్య నిరర్వహణలోనైనను పాపము చేసిన అది 
స్వార్థమగును దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను అందుకే శ్రీకృష్ణుడు 
భారతయుద్దానంతరము పాండవులచే నదీ స్నానము చేయించెను నదీస్నాన 
మనునది శబ్బార్ణముగా కాక పాపములను కడుగుకొనవలయునను 
సంకేతారముగా (symbolic meaning) గహించవలయును 


విశ్వము అనంతమైనది అందు మన భూమి ఒక అల్పమైన 
భాగము సముద్రతీరమందలి పెద్దపెద్ద శిలలతో పోలిస్తే ఇసుకరేణువు 
ఎంతటిదో విశ్వమందు మన భూమి అంతటిది అనంతమైన విశ్వమందు 
మానవుడు ఒక రేణువు స్వల్పాతిస్వల్పమైన జీవి కాని మానవుడు సాధించిన 
కార్యములు గమనించినచో ఈ అల్పత్వము అదృశ్యమగును అతని మనసు- 
మేధస్సులే అతని విజయమునకు కారణములు అతని మనస్సు మేధస్సులే 
కాలము, అంతరిక్ష పరిమితులు (1౧5) దాటుటకు తోడ్పడినవి కాని అదే 
మనసు అతని అశాంతికి, అసాఖ్యమునకు కూడ కారణమవుతోంది అందు 
మూలమున అతడు అంతళ్ళత్రువులైన అరిషడ్వర్గములకు - కామ, క్రోధ, 
లోభ, మోహ, మద, మాత్సర్యములకు బానిస అవుతున్నాడు అదే మనస్సు- 
మేధస్సుతో సర్వమునకు అతీతము, అనంతము అయిన శక్తి ఎదో ఉన్నదని 
అదే విశ్వమును పర్యవేక్షించుచున్నదని గ్రహించాడు తన జీవితమును కూడ 
నడిపేది ఆ శక్తియేయని తెలుసుకున్నాడు ఎంతో కుతూహలంతో ఆ శక్తిని 
గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు చేస్తున్నాడు తన జీవిత సమస్యలకు 
ఆ శక్తి ఎ విధంగా తీర్చగలదో తెలుసుకొనుటకు తపనపడుతున్నాడు 


804 అనుష్టాన వేదాంతము 


ఈ స్థితిలో భక్తి-దైవము అతని మనస్సున ప్రవేశించాయి గుళ్లు 
వెలిసాయి భక్తి మానవుడికి దైవముతో అనుసంధానము కలుగజేస్తుంది 
మనస్సుతో మేధస్సుతో దైవమునకు భౌతికరూపం కల్పించాడు అయినా 
అతని సమస్యలు తీరలేదు సమస్యలు తీరటానికి ఆ దైవమును తృప్తిపరచటానికి 
మార్గాలు ఆలోచించాడు ఇక్కడ కూడ అతనికి మనస్సు, మెధస్సు తోడ్పడినాయి 
ఆ మనస్సు-మేధస్సుతో దైవమును వ్యాపారస్సుడిని చేశాడు భక్తి వ్యాపారమైంది 
భగవంతుడిని తెలుసుకోవాలనే తపన తుడిచివేయబడింది దాని స్థానంలో 
అదే మనస్సు, మేధస్సుతో స్వార్ధమును రూపొందించుకున్నాడు స్వార్థము 
ఇంతింత అయి, అంత అయి తుదకు అతని మనస్సు మేధస్సును స్వాధీనం 
చేసుకుంది భగవంతునితో బేరాలు సాగించాడు, దేవాలయాలు అంగడి 
వీధులైనాయి ఇపుడు బాధల కంటే కోరికలు ఎక్కువైనాయి తన కోరిక 
నెరవేరిస్తే దక్షిణ ఇస్తానని, కష్టాలు నివారణ అయితే మొక్కు చెల్లిస్తానని 
భగవంతుని ఉపయోగించుకొనటం ప్రారంభించాడు 


మనం కొట్టె కొబ్బరికాయలు దేవునికి అవసరమా? మనము ఇచ్చు 
ముడుపులు భగవంతునికి ఎందుకు? మన తల జుట్టు భగవంతునికి 
కావాలా? ఇవి అన్ని ఆత్మార్పణకు సంకేతాలు ఆత్మార్పణలేని భక్తి శూన్యము 
భగవంతునికి ఇవ్వవలసినది నిర్మల భావం, నిశ్చల హృదయం, నిస్వార్థ చర్య 
మననుండి భగవంతుడు కోరేవి ఇవే మిగిలినవి ఎన్ని సమర్పించినా అవి 
నిరర్ధకములే ప్రార్థన అంటే భక్తి శ్లోకాలు చదవటం మాత్రమే కాదు భజనలు, 
పాటలు, శ్లోకాలు మొదలగునవి బాహ్య శుభ్రతకు మాత్రమే ఉపకరిస్తాయి 
లోపల శుభ్రత కొరకు ప్రార్థన హృదయంలోంచి రావాలి పెదవుల నుండి 
మాత్రమె వచ్చు మాటలు ఎన్నటికి ప్రార్ధన కానేరవు ప్రార్థన అంటే ఆత్మ పడు 
తపన ఆర్తితో తన బాధను భగవంతునితో చెప్పుకోవడం ఆర్తితో కూడినదే 
ప్రార్థన దానికి హృదయమే మార్గము జీవితము యెడల మానవుని 
దృక్పధము మార్చుటకే ప్రార ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడుటకే ప్రార్థన 


ముగింపు 805 


భగవంతుని విగ్రహరూపునిగా కాక సర్వాంతర్యామిగా గహించకలిగినపుడు 
మానసిక శాంతి, పరమానందము కలుగును ఆ స్థితి యందు మనస్సు 
మేధస్సు పరిశుభ్రమగును చిత్తశుద్ది కలుగును హృదయం భగవంతుని 
సాన్నిధ్యమునకు తపించును ఆ స్రతియందు ప్రారబ్దకర్మ అనుభవించుచున్నను 
బాధలు అంటవు మనము బాధలో నున్నపుడు వైద్యుడు బాధ తెలియకుండ 
మత్తు కలిగించు ఇంజక్షనే ఇస్తాడు బాధలు పోవు కాని తెలియవు భక్తి కూడ 
అట్టిదే కర్మబాధలు అనుభవిస్తున్నట్లే మనకు తెలియదు 


భగవద్గీత (18-75)కి వ్యాఖ్య చెప్పుచు అరవిందులు జీవించుట 
కొరకే జీవితము కాదు అన్నారు అది మనము ఎవరో తెలుసుకొనుట కొరకు 
కర్మము అనునది తనను తాను తెలుసుకొనుటకు, తన స్థితిని సఫలము 
చేయుటకు చేయవలయును కర్మను తాత్కాలికమైన బాహ్యఫలితములకే 
కాక ఆంతరికమైన దివ్యచైతన్యము కొరకు కూడ చేయవలయును 


ధ్యానం కోసం కూర్చున్న వెంటనే మనస్సు ఇతర ఆలోచనల వైపు 
మరలుతుంది అయినా నిరాశ పడకూడదు మనసు గాలిలో పెట్టిన 
దీపంలాంటిది ధ్యానంలో మనం ఉండేది కొద్ది కణాలే అయినా నిరాశ 
కూడదు సాధనతో క్షణాలను పెంచుతూ ముందుకు సాగాలి ధ్యానంలో సిద్ధి 
పాందలేకపోయినా సాధన వదలకూడదు 


కొందరు తమకు భగవంతుని దర్శనమైందని చెబుతుంటారు వారు 
మహాత్ములు కావచ్చు లేక దొంగస్వాములు కావచ్చు అది వినేసరికి 
ఆస్తికులైనవారు అయనను పట్టుకుంటారు వారిలో భగవంతుని దర్శనం 
వాంఛించువారు కొద్దిమంది అయితే ఎక్కువమంది తమ కోరికలు సిద్ధిస్తాయి 
అని ఆశించేవారే నాస్తికులు అయితే ఎదీ భగవంతుని చూపించమను అని 
సవాలు విసురుతారు దీని వలన అసలు విషయం మరుగునపడుతుంది 
భగవంతుని దర్శనం మానసికం మనకు తలనొప్పి వచ్చినపుడు ఆ నొప్పి 


806 అనుష్టాన వేదాంతము 


మనకే తెలుస్తుంది ఎదుటివానికి తెలియదు నొప్పికి మందు వేసుకుంటే 
నొప్పి తగ్గుతుంది కాని ఆ తగ్గటం కూడ మనకే తెలుస్తుంది ఇతరులకు 
తెలియదు నొప్పి అనుభవం ద్యారానే తెలుస్తుంది అటులే ఒక వస్తువును 
మనము గుర్తించినపుడే అది ఉన్నదని తెలుస్తుంది అది కంటికి కనబడేది 
కావచ్చు కాకపోవచ్చు కంటికి కనబడనిది అనుభవం ద్వారానే గుర్తించ 
కలుగుతాము ఉదాహరణకు అకాశం మనకు కనబడుతుందా? కనబడదు 
ఆకాశం అనగానే పైకి చూస్తున్నాము అకాశం కంటికి కనబడకపోయినా 
ఉందని గుర్తిస్తున్నాము కంటికి కనబడని దానికి మన హృదయంలో రూపం 
ఏర్పడుతుంది ఆ రూపమే అనుభూతిని (Direct expenence) కలుగజేస్తుంది 


వేదాంతంలో ఆత్మజ్ఞానమునకు ఆధిక్యత ఉన్నది మతములో 
భగవంతుని తృప్తిపరచే మార్గాలకు ప్రాధాన్యం ఎక్కువ ఆత్మతో సంబంధము 
కనబడదు అందుచే మనిషి భగవంతునికి దూరమవుతున్నాడు వేదాంతంలో 
అనుభవసిద్దితోను, అనుభూతితో భగవంతునితో ఎకత్వమునకై సాధనలు 
చెప్పారు క్రస్తవమతము, ఇస్తాం మతము ప్రవక్తల ద్వారా ఎర్పడినవి 
ప్రవక్తలనే రక్షకులుగా (Deliverers) భావించారు కాబట్టి ప్రవక్తలు ఆత్మ- 
పరమాత్మను గురించి ప్రస్తావించలేదు మతము కొన్ని విశ్వాసము ల మిశ్రమము 
అందుచే రక్షకుడుగా భావించబడిన ప్రవక్తనే వారు ధ్యానింతురు 


హిందూముతములో మతము, వేదాంతములు భిన్నములుకావు 
ఎందుకనగా హిందూమతము ఎ ప్రవక్త వలన ఎర్పడినది కాదు ఇది 
వేదమతము వేదముల నుండి స్వయముగానే రూపొందినడి వేదములు 
ఎవరో ఒకరు చెప్పినవి కావు ప్రత్యక్ష అనుభూతి పొందిన బుషుల 
అనుభవములకు అక్షరరూపము  దివ్యచైతన్య (పరమాత్మ) అనుభూతి 
(realization of supreme consciousness) యే వేదమత ఆశయము అదే 
వేదాంత ధ్యేయముతో ఎకీభావము పొందును కాని హిందూమతములో 


ముగింపు 807 


కొంతమంది మతోన్మాదులు మతమును వెదాంతము నుండి వేరుచేసిన 
సందర్భాలు ఉన్నాయి ఆ స్థితిలో మనిషి పరమాత్మ నుండి దూరమవుతాడు 


అనుష్టానము ద్వారా బాహ్యపరిశుద్ధతకు మతము మార్గము చూపును 
కాని వేదాంతము అంతరశుద్ధికి అనగా చిత్తశుద్ధికి దోహదము చేయును 
బాహ్య పారిశుధ్యము ద్వారా నిరోధములు (1808591005) ఎక్కువచేసినచో 
అవి మూఢవిశ్వాసములుగా అవతరించును మూఢ విశ్వాసములను 
భయములు అనుసరించియే యుండును మూఢవిశ్వాసములే మతక్షీణదశకు 
ప్రారంభము మనిషి ఆత్మజ్ఞానమునకు దూరమగును విశ్వమునకు 
మూలకారణమును గురించి తెలుసుకొనుటకు తార్కికమైన (108102) పద్ధతి 
వేదాంతము నిజమైన వేదాంతి దివ్య చైతన్యమును గ్రహించుటలో ఎన్నడూ 
భౌతిక వాంఛల సాఫల్యమును ఆశించడు ఆత్మ జ్ఞానమునకు చేరువ అయిన 
కొలది మనిషికి మత ఆచరణల యందు ఇచ్చ తగ్గును వేదాంతములో జాతి, 
వర్గములకు స్థానము లేదు ఆచారముతో కూడిన మతమునందు కుల, వర్గ 
భేదములు అతిశయించును నరకభయమే మతాచారములకు మూలము 
భౌతికవాంఛలు నెరవేర్చుకొనుటకు మతం ఒక మార్గమైంది 


మతం, భక్తి, వేదాంతం మూడూ సదుద్దేశముతో ఎర్పడినవే కాని 
వాటి పరిధులు భిన్నమైనవి మతం ప్రక్రియలకు, అనుక్రమణికలకు ప్రాధాన్యం 
ఇస్తుంది ఈ ప్రక్రియలకు మూలం ఎదో ఒక లబ్ది వాంఛ ఈ లబ్ధి భౌతికం 
కావచ్చు, లేదా నరక పరిసరాలకు కూడ వెళ్లకుండా సరాసరి స్వర్గానికి వెళ్లు లబ్ది 
కావచ్చు చాలవరకు బాహ్యప్రక్రియలకే ప్రాధాన్యం ఇచ్చి ఎదో లబ్ది కొరకు 
ప్రాకులాడేదే మతం నిజంగా భక్తిభావంతో కూడినవైతే మత ప్రక్రియలు కొంత 
వరకు నయం కాని వాస్తవమైన భక్తి ఆధ్యాత్మికం దానికి బాహ్యకర్మ 
ప్రక్రియలతో పనిలేదు 


ఇక రెండవదైన భక్తి ప్రధానంగా మూడు విధాలు 1 జ్ఞానభక్తి, 2 


808 అనుష్టాన వేదాంతము 
మధురభక్తి, ౩ మూఢభక్తి 


1 జ్ఞానభక్తి పరిపూర్ణంగా ఆధ్యాత్మికం భక్తిలో ఇష్టదేవతారాధనే 
ఉంటుంది కాని ఆ ఇష్టదైవమునే “సర్వం ఖల్విదం బ్రహ్మ అను భావంతో 
సర్వంలోను ఆ దైవమేయని ఆ దైవంలోనే పరబ్రహ్మమును అప్రత్యక్షంగా 
చూస్తాడు త్యాగయ్య, తుకారాం మొదలైనవారు ఆ కోవకు చెందినవారు 


2 ఇక మధురభక్తికి డైమ ప్రధానం రాధాకృష్ణ (ప్రమతత్వం అదే 
జీవాత్మ పరమాత్మల సంబంధం రాధాకృష్ణ (ప్రమతత్వం ఇందులో జీవాత్మ 
రాధ పరమాత్మ కృష్ణుడు మధురభక్తిలో కృష్ణ పాత్ర ప్రాధాన్యం ఎక్కువ 
జయదేవుడు, చైతన్యుడు మొదలైనవారు మధురభక్తులు 


3 మూఢభక్తి అటు జ్ఞానముతో గాని ఇటు మధురభావముతో గాని 
కూడినది కాదు భగవంతుని తన వలెనే ఒక జీవునిగా తలుస్తాడు తనని తను 
మరుస్తాడు అంతా భగవంతునిమయంగా కనబడుతుంది అతనికి అతడు 
పారవశ్యానికి లోనాతాడు అతనిది జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు అతనిది 
మాటలలో చెప్పనలవి కాని భక్తిభావ ఉద్రేకం తిన్నడు, గోరాకుంభార్‌ 
ఇటువంటివారే ఈ మూడు ఆధ్యాత్మికాలే పరమాత్మతో ఐక్యత వస్తుంది 


కాని భక్తికి అబ్బి భావన సంపర్కం ఎర్చడితే ఆధ్యాత్మికం పోయి అది 
మత ప్రభావానికి లోనవుతుంది భక్తికి కూడ ప్రక్రియలు, అనుక్రమణికలు 
ఎర్పడతాయి భక్తి బజారు పాలవుతుంది అంతరాత్మకు దూరమవుతుంది 
ఆ భక్తి పారమార్థికం కాదు 


ఇక తత్వదృష్టి లేక వేదాంతం ఇది పరిపూర్ణమైన ఆధ్యాత్మికం 
ఇచట లబ్ధి భావనకు స్థానం లేదు ఎందుకనగా లబ్బి ఎవరు కలిగిస్తారు 
తాత్వికం జ్ఞానంతో కూడినది 'సర్వఖల్విదం బ్రహ్మ అనునది పరిపూర్ణంగా 
అనుభూతిలోకి వస్తుంది అతడు జీవన్ముక్తుడు కావచ్చు భక్తి లబ్ధి భావనలేనంత 


ముగింపు 809 


వరకు ఆధ్యాత్మిక పరిధులలోకి వ్యాపిస్తుంది లబ్ధితో కూడిన భక్తి పూర్తిగా 
భౌతికం మతంలోనికి పతనమవుతుంది లబ్ధి మాతృకతో కూడిన మతం 
మతిని పోగొడుతుంది అంతే 


ఏనాటికైనా ఆదర్శవంతమైన మతం రూపొందాలంటే అది చాల 
విశాల దృక్పధంతో కూడినదై అన్ని మనసులకు ఆహారమునిచ్చునదై ఉండాలి 
తాత్వికుని తాత్వికశక్తి, భక్తునికి ధ్యానశక్తి, ఆచారకర్మిస్థికి సమిష్టిభావం అట్టి 
మతమునకు వలసిన లక్షణములు 


ఈ విశాల దృక్పధానికి అర్హతతో కూడిన హృదయం, చైతన్యముతో 
కూడిన మనస్సు, వివేకముతో (//1960[0) కూడిన బుద్ధి కావలయును కాని 
మనసులు రానురాను యాంత్రికమై దిగజారిపోతున్నాయి అని విశ్వవిఖ్యాత 
తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అన్నారు మనసులు ప్రవాహంలో కొట్టుకు పోతున్నాయి 
దానివాలన జీవితంలో ఎన్ని ఉన్నా తికమక ఏర్పడుతోంది (౧0౧98100) ఎదీ 
స్పష్టంగా ఉండదు దేనిని నమ్మాలో తెలియదు అందుచేతనే ఆలోచనా 
ప్రాధాన్యమును గుర్తించాలి మన జీవితానికి ఆలోచనే ఆధారం ఆలోచనకు 
మనస్సు మూలం కాని ఆలోచనలు ఎన్నడూ సంపూర్ణం కావు అందుచే 
ఆలోచనలను బట్టి నడిచే జీవితం కూడ అసంపూర్ణమే అవుతుంది సంపూర్ణమైన 
ఆలోచనలతో జీవితం సఫలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆ విధంగా 
జీవితం ఒక నిరంతర పోరాటం అయింది మన లోపాలను, ఈ పోరాటాన్ని 
అంతం చేయాలి అది ఎటుల సాధ్యము? మనలను మనం అర్థం 
చేసుకున్నపుడే అది సాధ్యము ఈ అర్థం చేసుకొనటం ఎవరో చెప్పినటుల 
కాదు మనలను మనం అద్దంలో చూసి అర్ధం చేసుకోవాలి అని జిడ్డు 
కృష్ణమూర్తి అన్నారు 


అద్దంలో చూచినపుడు “మీలో కనబడు మూర్చత్వం, వికారరూపం, 
ఆదుర్దా, సంకుచి తత్వం మొదలైనవి కనబడితే అద్దంలో మిమ్ములను నిర్భయంగా 


810 అనుష్టాన వేదాంతము 


చూడండి విచారణ చేయండి” అని కృష్ణమూర్తి అన్నాడు కృష్ణమూర్తి ప్రవక్త 
కాదు, గురువు కాదు కాని అతడు ప్రవక్త కాని ప్రవక్త గురువు కాని గురువు 
అయాడు ఆయన ఏ మతాన్ని స్టాపించలేదు, ఏమీ బోధించలేదు కృష్ణమూర్తి 
తాత్వికుడు కాని మనకు తెలిసిన తాత్వికుల వంటివాడు కాదు అతడు ఒక 
ప్రత్యేక తత్వవేత్త అతడు ఏ తత్వచింతనకు వారసుడు కాదు నిత్యసత్యాన్వేషి 
కృష్ణమూర్తి వేలాది శిష్యులకు గురువై జె కేగా, కృష్ణాజీగా విశ్వఖ్యాతి గడించాడు 


ఆయనది స్వతంత్ర చింతన (ఆలోచన) స్వతంత్ర చింతననే 
డేరేపించాడు మనను గురించి మనం విచారణ చేసుకోవడంలో ప్రపంచము 
నుండి మనలను వేరుచేసుకోనక్కరలేదు ఎవరికి వారు తమ ఉనికిని (స్థితిని) 
అర్థం చేసుకుంటే తమని తాము అర్ధం చేసుకున్నట్లు అగునని కృష్ణమూర్తి 
చెప్పాడు తాను ఎలా ఉన్నాడో అలాగే అర్ధం చేసుకోవాలి కాని 
ఉందామనుకున్నట్లుగా కాదు మనస్సు హృదయాల గమనం పరిశిలించటానికి 
స్వేచ్చ గల మనస్సు ఉండాలి పరిపూర్ణమైన స్వేచ్చగల మనసే కృష్ణమూర్తి 
తత్వప్రధానాంశము ప్రతిదానిని అంగీకరించడమో లేక అంగీకరించకపోవడమో 
చేసే మనసు కాదు వాద ప్రతివాదాలను జాగ్రత్తగా అనుసరించే మనసు 
కావాలి ఇది చాల కష్టసాధ్యం ప్రతిదానిని సరళంగా, సరిగా చూడగలగడం 
కష్టమైన పని అన్నాడు 'నన్ను నేను ఎరుగుదును” అని ప్రారంభిస్తే మనలను 
మనం ఎన్నడూ తెలుసుకోలేము 'నేను-నాది అను భావం ఉన్నంతవరకు 
మనం ఒక చట్రంలో ఇరుక్కుపోతాము ఈ చట్రంలో కుల, మత, వర్గ, 
సంప్రదాయ, ఆచార మొదలైన ఒత్తిడులు ఉంటాయి వాటి ప్రభావాలకు 
లోనై మనం నిబద్ధులమై పోతాము (00౧౯౦||660) అసలు మనం నిబద్భలమై 
ఉన్నామా అని ముందుగా ప్రశ్నించుకోవాలి అంటాడు దానికి సమాధానం 
సాధారణంగా తెలియదు కష్టసుఖాలలోనే అది తెలియును అంటాడు 
పరిస్థితులను నిందిస్తూ కాలం గడిపే ప్రవృత్తి మన అందరిలోను ఉంది మన 
ఇబ్బందులను యితరులకు, పరిస్థితులకు, ఆర్థిక ఒత్తిడులకు అంటగట్టటానికి 


ముగింపు 811 


ప్రయత్నిస్తాము అని కృష్ణమూర్తి అభిప్రాయం ఈ చికాకులకు అలవాటుపడి 
మన మనసు బద్దకంగా తయారవుతుంది మనం పెరిగిన వాతావరణానికి 
అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము అవి మరింత 
కట్టుబాట్లను కలుగజేస్తాయి గతం నుండి మనం విడివడాలి అంటాడు 


మనసులో ఒక సమూలమైన పరివర్తనం జరిగి మానసిక విప్లవం 
రావాలి అంటాడు ఈ విప్లవానికి సిద్దాంతాలు ఉండవు ఈ విప్టవం ద్వారా 
ఎవరికివారు మానసిక వికాసం (ఇ//&8౧699) సాధించాలి అన్నాడు సర్వతోముఖ 
వికాసం ద్వారానే మానసిక పరివర్తనం వస్తుంది ఈ విప్లవం ఒక్క ఆలోచనలోనే 
కాకుండా, మొత్తం మనసులోనే జరగవలసియున్నది జీవిత విధానాన్ని అంతా 
అర్ధం చేసుకోవాలి అందులో ఒక కార్యాచరణ రావలసిన అవసరం ఉంది 
అంటాడు సంస్కరణలు సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలే తప్ప జీవితంలోని 
క్రిష్ణ సమస్యలకు పరిష్కారాలు కాలేవు మానవ స్వభావం క్లిష్టమైంది దానిని 
అవగాహన లేకుండా సంస్కరణలు జరిపితే పరిస్థితి అస్తవ్యస్తమై మరికొన్ని 
సంస్కరణలకు దారితీస్తుంది ఈ సంస్కరణలకు అంతుఉండదు దీనివలన 
పరిపూర్ణమైన పరివర్తనం జరగదు అందుకు మనసులోనే పూర్ణ విష్ణవం 
రావాలి మానసిక పరివర్తనంతోనే ఈ విషప్టవం వస్తుంది ఈ విప్లవం ఒక్క 
ఆలోచనలోనే కాకుండ మొత్తం మనసులోనే రావాలి ఆలోచన అనేది ఒక 
ఫలితం కాని మూలం కాదు 


లోతుగా విచారణ చేయడం, నేర్చుకొనడం మనసు చేసే పని 
నేర్చుకొనడం అంటే జ్ఞానమును జమ చేయటం కాదు స్పష్టంగాను, 
హేతుబద్దంగాను భ్రాంతి లేకుండా ఆలోచించగలగటమే నేర్చుకొనుట జ్ఞానం 
సంపాదించడం నేర్చుకొనడం కాదు, అవగాహన సంపాదించటమే నేర్చుకొనటం 
నిర్బంధం లేనపుడే నేర్చుకొనటం సాధ్యమగును అంటాడు దినసరి మనసు 
వికాసం చెందాలి మనసుకు తన అసలు స్థితిని గురించి అవగాహన 


812 అనుష్టాన వేదాంతము 


(awareness) ఉండాలి అసలు స్థితి అంటే సంప్రదాయ బద్ధత, లోపలి 
(ప్రేరకాలు, వ్యాపకాలు గల, క్రమశిక్షణకు లోనగు మనసు, స్వేచ్చ గలమనసు 
కాదు కోర్కెలను అణచివేయకూడదు కోర్కెల పూర్తిరూపమును అర్థం 
చేసుకొన్నపుడే మనస్సుకు విముక్తి కలుగుతుంది స్వేచ్చ గల మనసే వికాసం 
పొందుతుంది జ్ఞాపకశక్తి మాత్రమే కలిగిన మనస్సు ఆధునిక కంప్యూటర్‌ 
వంటిది మేధస్సు ఉపయోగించి హేతువాదాలు చేస్తుంటాం కాని మానసిక 
ప్రేరణలు, ఉద్వేగాలు అంతకంటే బలమైనవి వీటిని అణగద్రొక్కితే మనసు 
వికాసం చెందదు మానవుని పరిపూర్ణ వికాసం కోసం కావలసింది జ్ఞాపకశక్తి 
గల కంప్యూటర్‌ వంటి మనసు కాదు, ధృడమైన మనసు ధృడమైన మనసే 
వికాసంతో పరివర్తన పొందుతుంది 


మనస్సుకు సున్నితత్వం (5en5!tN11y) ఉండాలి అంటే (ప్రేమించగలిగి 
ఉండాలని కృష్ణమూర్తి భావం సున్నితత్వం అంటే (ప్రేమ కలిగి ఉండటం 
పేమి అంటే మామూలుగా మనం అనుకునే (ప్రేమ అనే మాట కాదు (ప్రేమ 
అంటే ఏ ఒకరియందో (ప్రేమ అని కాదు పూవు నుండి సువాసన వచ్చినట్లు 
ప్రేమ సహజ స్వభావం కావాలి జ్ఞానం ద్వారా పొందేది కాదు ప్రేమ 
(ప్రమతత్వంతో అత్యాశ నశిస్తుంది మనసు నిర్మలం చేయు శక్తి ప్రేమకి 
ఉంటుంది నడవడికలో సంస్కారం అంటే ఒత్తిడుల వలన కలిగేది కాదు 
(ప్రేమ అను స్వభావం వలన అప్రయత్నంగా కలిగేదే సంస్కారం ఈ సంస్కారం 
వలన చిన్నచిన్న సమస్యలను చిత్తస్థయిర్యంతో పరిష్కారం చేయవచ్చు (పేమ 
అంటే కామ సంబంధమైన భావాలు కాదు (ప్రమతత్వం వలన మానసిక 
సున్నితత్వమును మేల్కొల్పవచ్చు అంతేకాక శరీర అవయవాలన్నీ వికాసం 
చెందాలి శరీరం మనసు యొక్క ఉపకరణం కాదు శరీరం, మనసు, 
ఉద్వేగాలు కలిసి సంపూర్ణమానవుడు అంటాడు కృష్ణమూర్తి అందువలన ఇవి 
సమపాళ్లలో కలవాలి అంటాడు ఇవి సమన్వయం చెందినపుడు మనసు 
చేతనత్వం (60[౧50106580655) లోని లోపలి పారలను తరచిచూడటం 


ముగింపు 813 
సాధ్యపడును అంటాడు 


మనసు వికసించాలంటే ఏకాగ్రత కాదు ప్రధానం అంటాడు 
సావధానత (లేక) శ్రద్దకు ప్రాధాన్యం ఇవ్వాలి ఏకాగ్రత అంటే ఒక బిందువు 
మీద మనసు లగ్నం చేయటం అది ఒక రకమైన నిర్బంధం దానితో మనసు 
కుంచించును సావధానత లేక శ్రద్ద పరిమితులు లేని విశాలత్వం దాని వలన 
మనసు యొక్క పరిపూర్ణత్వాన్ని అవగాహన చేసుకొనవచ్చును ఏకాగ్రత ద్యారా 
జ్ఞానం వస్తుంది కాని జ్ఞానమును ఉపయోగించుకొనటం శ్రద్ధ వలనే 
సాధ్యమగును నేర్చుకొనటం శ్రద్ధవలనే సాధ్యం కాని మనస్సుకు నిర్బంధాలు 
ఏవీ ఉండకూడదు జ్ఞానం అవసరమే కాని అదొకటే గమ్యం కాదు సంపూర్ణ 
మానవునిగా వికాసం చెందడమే గమ్యం శ్రద్ధ నేర్చుకుంటే వచ్చేది కాదు 
భయం, అభద్రతాభావం తొలగినపుడు శ్రద్ధ దానంతట అదే వస్తుంది 


అందరిలో సాధారణంగా ఉండేది అసంతృప్తి ఈ అసంతృప్తిని 
తొలగించుటకు మార్గం వెతుకుతుంటాము తృప్తి కలిగినపుడు మనసు 
నిద్రిస్తుంది తిరిగి అసంతృప్తి కలిగినపుడు మెల్కొంటుంది మనసు ఈ తృప్తి 
అసంతృప్తి చక్రంలో ఇరుక్కుంటుంది అసంతృప్తి అంటే కృష్ణమూర్తి చెప్పిన 
అర్థం వేరు మనసు తను ఉన్న స్థితిని గూర్చి యదార్గమును తెలుసుకుని 
ఇంకా తెలుసుకోవాలని తపనపడు స్థితిని అసంతృప్తి అన్నాడు ఉన్న స్థితిని 
దాటి వెళ్లుటకు చేయు 'చలనం లేక ప్రయత్నం అసంతృప్తి అంటాడు 
అసంతృప్తి తృప్తిని కాల్చివేస్తుంది అసంతృప్తి కోరికలను ఎక్కువజేస్తుంది 
దానితో అసూయ పుడుతుంది కాని కృష్ణమూర్తి చెప్పిన అసంతృప్తి ఇది కాదు 
ఇందు అసూయ ఉండదు అత్యాశ ఉండదు ఈ అసంతృప్తిలో కోరికలుండవు 
ఇది ఏ కల్మషం లేని స్థితి ఈ అసంతృప్తి స్వభావం అర్ధం చేసుకుంటే శ్రద్ధ అనేది 
ఇందులోని ఒక భాగం అని తెలుస్తుంది అంటాడు కాబట్టి స్వార్ధప్రయోజనాలకు 
తృప్తి పాందటం వంటి వాటి మీద ఆధారపడని శీలమే శ్రద్ధ అంటాడు ఈ శ్రద్ద 


814 అనుష్టాన వేదాంతము 


చిన్నతనం నుండే అలవర్చుకోవాలి (ప్రమభావం ఉన్నపుడు అడ్డుగోడలు 
తొలగి (సావధాన) శ్రద్దాస్థితి (246౧60౧) కలుగును అంటాడు 


మానవునికి సర్వతోముఖ వికాసం కలగాలంటే అతని మనస్సు 
“దేతనావర్తము”తో (600౧801065 గ౧|౧6) పాటు “అచేతనావర్తము” ను 
(unconscious mind) గూడ తప్పక పరిగణనలోనికి తీసుకోవాలి అని జిడ్డు 
కృష్ణమూర్తి అంటాడు అచేతన మనస్సును అర్ధం చేసుకోకుండ చేతన మనస్సు 
మీదనే ఆధారపడితే జీవితంలో 'స్వయంవైరుధ్యాలు (981 Contradictions) 
ఎర్పడతాయి అంటాడు చేతన మనస్సు పై పై పారలకు సంబంధించినది 
లోపల దాగిఉన్న మనసు పొరలు పై పొరల కంటే అత్యంత ప్రధానమైనవి 
అంటాడు ఈ దాగి ఉన్న మనను “అజ్ఞాత మనసు (4౧00౧90100649 MINA) పై 
మనసు ఎంత శిక్షణ పొందినా, ఎంత సర్దుకొనిపోయే సమర్ధత కలిగి ఉన్నా, 
అజ్ఞాత మనసు అంతకంటే చాల శక్తివంతమయినది ఈ అజ్ఞాత లేక అచేతన 
మనస్సు ఒక తేనెతుట్టై వంటిది అందులోనే ఆశలు, ఆశయాలు, ఆశాభంగాలు, 
భయాలు, ఆచారాలు గట్టిగా వ్రైళ్లు పాదుకొని ఉంటాయి ఈ అజ్ఞాత మనసు 
గతకాలపు మిగిలిన స్మృతులను భద్రపరచటమే కాక భవిష్య జీవితాన్ని 
ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంటుంది మతవిశ్వాసాలు, మూఢనమ్మకాలు 
కూడ ఇక్కడే భద్రంగా ఉంటాయి చేతన మనస్సు తీరికగా ఉన్నపుడు 
స్వష్నములు మొదలైన వాటి ద్వారా అచేతన మనసు తనలో ఉన్నవాటి 
సూచనలను చేతన మనసుకు అందజేస్తుంది 


అజ్ఞాత మనసు అపవిత్రమైనదీ కాదు, భయపడవలసినదీ కాదు 
అజ్ఞాత మనసు (4౧00౧8010649 ౧౧౧6) అత్యంత శక్తివంతమగుట వలన చేతన 
మనసు తన ఇచ్చను దానిపై రుద్దలేదు వాస్తవానికి చేతన మనస్సులోని 
భాగమే అజ్ఞాత (అచేతన) మనసు అయినా అజ్ఞాత మనసుతో పోల్చినపుడు 
చేతన మనసు చాల బలహీనమైదని చెప్పాలి అంటాడు చేతన మనసు అజ్ఞాత 


ముగింపు 815 


మనసును పైపైన సృశించగలదే కాని దానిలో ప్రవేశించలేదు ఈ రెంటికి 
మధ్య వైరుధ్యం తప్పనిసరిగా ఉంటుంది “ఈ రెంటికి మధ్య వంతెన కట్టడం 
అసాధ్యం అంటాడు చేతనావస్థలో (conscious state) నున్న మనసు 
పూర్తిగా వర్తమానంతో నిండి ఉంటుంది కాని అచేతన మనసులో ఎన్నో 
శతాబ్దాల బరువు ఉంటుంది అంటాడు అచేతన (UNnCOnscIous MINd) 
మనసును ఆపడం కుదరదు అచేతన మనసుకు 'కాలతత్య్వం' ఉంటుంది 
చేతన మనసు అచేతన మనసుకు అపుడపుడు కలుగు అవసరాలకు 
అనుగుణంగా ప్రవర్తించలేదు రెంటికి మధ్య వైరుధ్యాలను తొలగించాలంటే 
పై పొరకు చెందిన చేతన మనస్సు తాను అచేతన మనసుకు అనుగుణంగా 
ప్రవర్తించలేను అను సత్యమును తెలుసుకోవాలి అలాగని అజ్ఞాత (అచేతన) 
మనసు (పేరణలను అంగీకిరంచమని కాదు కాని రెంటికి మధ్య వైరుధ్యం 
తొలగిస్తే అజ్ఞాతమనస్సు వర్తమానంలోకి ప్రవేశించదు అపుడు చేతన 
మనసుకు స్థిమితం దొరుకుతుంది వైరుధ్యం ఉంటే రెంటికి మధ్య సంఘర్షణ 
ఎర్పడుతుంది వర్తమానానికి గతకాలానికి మధ్య గండి పెద్దదవుతుంది 


అజ్ఞాత మనసుని అర్ధం చేసుకోవడమే అన్నిటికంటే ప్రధానమైనది 
అంటాడు కృష్ణమూర్తి అపుడే వివేకం కలుగుతుంది అంటాడు పై పొర 
మనసును (చేతన మనసును) మేల్కొల్సాలి అజ్ఞాత మనస్సును గూడ అర్ధం 
చేసుకోవాలి అజ్ఞాత మనస్సును అర్థం చేసుకుంటే వరుసగా వచ్చు 
సుఖదుఃఖాలతో కూడిన వైరుధ్యం ఉండదు అంటాడు అజ్ఞాత మనస్సు 
పనిచేసే విధానం తెలుసుకోవాలి కాని దానిలో పూర్తిగా మునిగి పోకూడదు 
పై పొరకు చెందిన చేతన మనస్సు అజ్ఞాతమును అర్థం చేసుకొనగలిగితే 
మనసు వికసిస్తుంది అపుడు కాలమునకు అతీతమైన ఆనందమును మనసు 
ర్తిస్తుంది అంటాడు 


ల్లో 


కృష్ణమూర్తి చెప్పిన మనసును గురించిన వాదమునకు ఎక్కడా 


816 అనుష్టాన వేదాంతము 


ఆధారములు లేవు అది ఆయన సృష్టి కృష్ణమూర్తి చెప్పింది మనస్సుకు 
స్వేచ్చ ఎవరు చెప్పినదైనా గుడ్డిగా నమ్మకూడదు నియమాలను దాటి 
నిర్ణయ స్వేచ్చ (Man's free will) గల మనసే జిడ్డు కృష్ణమూర్తి వాంఛించినది 
అంతిమ నిర్ణయం ఎవరిది వారిదిగానే ఉండాలి మనసు చాల విచిత్రమైనది 
అది ఆలోచనల ప్రవాహం ఆలోచనలను నిగ్రహించకూడదు ఆలోచనలు 
ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలి మనసులో వచ్చెడి ఆలోచనలను వాటిని 
గురించి ఎరుక సంపాదించాలి (awareness) మనస్సు వ్యాపారము (పని), 
కోరికలను తెలుసుకోవాలి 


శాశ్వత సంపూర్ణ సత్యమును అన్వేషించుటయే కృష్ణమూర్తి ధ్యేయము 
సమస్త భయాల నుండి విముక్తి కలిగినపుడే సత్యం గోచరిస్తుంది అంటాడు 
ఎవరికి వారు సర్వస్వతంత్రులు, నిబద్ధతలు (60Ntrols) లేని వారు కావాలి 
తనను ఒక మతంగా గుర్తించరాదు అన్నాడు మనిషిని బయట నుండి ఎవరూ 
స్వతంత్రుడుగా చేయరు ఆనంద సామ్రాజ్యపు తాళం చెవి ఎవరికివారే 
అవుతారు ఆత్మ అభ్యున్నతితోనే ఆనంద సామ్రాజ్యపు తలుపులు 
తెరుచుకుంటాయి అన్నాడు ఆ ఆనంద సామ్రాజ్యం పొందినవాడే 
సత్యస్వరూపుడు మనలను మనం పూర్తిగా తెలుసుకొనటమె సత్యమును 
తెలుసుకొనటం 


జీవితమును చదవటమే అసలైన విద్య అన్నాడు అన్ని భయాలకు 
కారణం కోరికలు వాటి వలన మనసు నిర్మలత్వమును కోల్పోతుంది భయం 
ఎర్పడుతుంది రానిది రాదేమో, ఉన్నది పోతుందేమో, కోరుకున్నది దొరకదేమో, 
ఈ ఆందోళనలే భయాలు వీటిని పోగొట్టు విద్యయే సరియైన విద్య అన్నీ 
ప్రశ్నించి తెలుసుకోవాలి దీనికి చాల ధైర్యం కావాలి ప్రశ్నించడం నేర్వనిది 
విద్య కాదు మనిషికి సంపూర్ణ స్వాతంత్ర్య అనుభవాన్ని ఇచ్చేదే అసలైన విద్య 
స్వాతంత్ర్యం అంటే అర్థంలేని నిబంధనల నుండి, సంఘం, మతం, 


ముగింపు 817 


సంప్రదాయాల ప్రభావం నుండి విముక్తి భవిష్యత్తు, కీర్తి, ప్రతిష్ట మొదలగు 
వాటిని గురించిన ఆందోళనల నుండి విముక్తి విముక్తి కావాలంటే ముందు 
వాటిని గురించి ఎరుక (awareness) కలగాలి వాంఛలు నశిస్తే అదే 


స్వాతంత్ర్యం 


సాంకేతికంగా మనిషి అద్భుతమైన పురోగతి సాధించాడు కాని 
మనిషిగా ఏ ప్రగతీ సాధించలేదు అధికార వ్యామోహం, కీర్తికండూతి, ప్రతిష్టకు 
ప్రాకులాట, వాటికై ఆందోళన, క్రూరత్వం, నీచత్వం ఇవి ఇప్పటికీ మనిషిలో 
ప్రబలంగానే ఉన్నాయి అతని స్వభావంలో మార్పురాలేదు ప్రతి వ్యక్తి తన 
మనసును గురించిన సత్యం తెలుసుకుంటే పరివర్తనకు మార్గం సులువవుతుంది 
స్వేచ్చను సాధించటమే జీవిత లక్ష్యం కావాలి ఈ లక్ష్యమును ప్రతి ఒక్కరు 
స్వయంగా చేరుకోవాలి అని కృష్ణమూర్తి తత్వం సత్యమును దర్శించాలి అనేది 
ఆయన బోధన దేనినీ గుడ్డిగా నమ్మవద్దు అని ఆయన బోధనలో ప్రధానాంశం 
అంతిమ నిర్ణయం ఎవరిది వారిదే కావాలి జిడ్డు కృష్ణమూర్తి వేదాలు, 
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శంకరుని అద్వైతం, బౌద్ధం, తుదకు భగవద్గీత 
అన్నీ తిరస్కరించాడు ఎవరి మార్గం వారే నిర్ణయించుకోవాలి ఎ ఒకరు 
మరొకరిని ఉద్ధరించలేరు నిబంధనలను దాటి నిర్ణయం పొందాలి అన్నాడు 


జిడ్డు కృష్ణమూర్తి కర్మసిద్దాంతమును గాని, వేదాంతమును గాని 
అనుసరించలేదు వ్యక్తి తనను గురించి తాను సత్యమును తెలుసుకోవాలి 
అన్నాడు ఇది మనసు ద్వారా జరగాలి అంటి మనసును మనసు 
తెలుసుకోవాలి వేదాంతం కూడ సత్యమును (సత్‌) తెలుసుకొనమంది కాని 
ఈ సత్యం మనసును గురించి కాదు మనసుకు ఆవల లోపలనున్న అత్మను 
గురించి అదే మనలను గురించి మనం తెలుసుకోవటం అలాగే గత కర్మ 
సంస్కారములు కారణ శరీరము నుండి ప్రసారమై మనసు ద్వారా 
అనుభవములోనికి వచ్చును అని కర్మ సిద్ధాంతము చెప్పంది జిడ్డు కృష్ణమూర్తి 


818 అనుష్టాన వేదాంతము 


తత్వం కూడ అజ్ఞాతమనసు శతాబ్దాల భారం మోస్తుంది అంటుంది అంటే 
గతజన్మ స్మృతులు లేక సంస్కారములు (11౧0/9591009) అన్ని అజ్ఞాత మనస్సు 
నందు ఉండుననియే గదా! కృష్ణమూర్తి మానసిక వికాసము, వ్యక్తి స్వభావ 
పరివర్తనమునకు ప్రాధాన్యం ఇచ్చాడు దీనినే విప్లవం అన్నాడు సందర్భవశమున 
కృష్ణమూర్తి తత్వమును గురించి చెప్పడం జరిగింది ఇది పూర్తి విశ్లేషణ కాదు 
ఇది కృష్ణమూర్తి తత్వమును గూర్చిన అతిసంక్షిప్త వివరణ మాత్రమే ఇంకా 
తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసాలు చదవాలి 


నిబంధనల నుండి విముక్తి కావాలంటాడు మనసుకు స్వేచ్చ 
కావాలి అని కృష్ణమూర్తి అంటాడు ఆయన తత్వంలో ఎకాగ్రతకు స్థానం లేదు 
సావధానత (లేక) శ్రద్ధకే ప్రాధాన్యం ఇవ్వబడింది (attenton) వేదాంతంలో 
ఏకాగ్రతతో కూడిన ధ్యానయోగమునకు ప్రాధాన్యం ఇవ్వబడింది వ్యక్తి 
సుఖదుఃఖాలు మానసిక స్పందన (r85p0౧5౭) మీదనే ఆధారపడి ఉంటాయి 
కాబట్టి మనసు స్వభావం, దాని చలన విధానము (Mode of functioning) 
తెలుసుకోవాలని వేదాంతం చెప్పంది. వ్యావహారికంగా చెపితే మనసుతో 
స్నేహం చేయాలని వేదాంత భావం 


మనసు చాల నిగూఢమైనది జీవితంలో అనేక సమస్యలకు మనసే 
కారణం అంటున్నారు ఇపుడు అందువలన మనస్తత్వశాస్త్రము (Psychology) 
వైద్యమనోవిజ్ఞానశాస్త్రము (ClInical Psychology) మానసిక రోగ చికిత్సా 
విధానము (Psychiatry) ఇలా అనేక విధాలుగా మనసును గురించిన శాస్త్రము 
అభివృద్ధి చెందుచున్నది పరిపూర్ణ ఆరోగ్యమునకు (1101510 health) 
రోగలక్షణములు, శరీరస్థితి మాత్రమే కాక మానసిక స్థితి, స్వభావమును కూడ 
పరిగణనలోనికి తీసుకోవాలని అంటున్నారు శరీర క్లేమమునకు మానసిక 
వికాసము ఎంతో అవసరమని వేదాంతం కూడ చెప్పుచున్నది మనను ఒక 
సారవంతమైన క్షేత్రం (భూమి) వంటిది అట్టి భూమిని సాగు చేయకపోయినచో 


ముగింపు 819 


అది బీడువారిపోవును మనసు కూడ అట్టిదే సాగు చేయని భూమిలో 
ముళ్లపొదలు, పిచ్చిచెట్లు పెరుగును మనసు కూడ స్వేచ్చకు, బంధములకు 
కూడ మూలము అగుచున్నది మన మానసిక స్థితి మదన మన 
సుఖదుఃఖములు, జ్ఞానము అజ్ఞానము, వివేకము అవివేకము, శక్తి అశక్తి 
ఆధారపడి ఉండునని వేదాంతం చెప్పుచున్నది మనసు స్థూల శరీరము కంటే 
భిన్నమైనది అదే విధంగా అది జీవాత్మకూడా కాదు ఆత్మజ్ఞాని (తెలుసుకొనునది) 
(knower) మనసు జ్ఞానమునకు సంబంధించిన వస్తువు (జ్ఞానము కలది) 
(object of knowledge) బయటనున్న వస్తువులను చూచినట్లే మనసును 
కూడ చూడవచ్చు అంటుంది వేదాంతం ఆత్మ మనస్సు కంటే ఇంద్రియముల 
కంటే భిన్నమైనది పనిచేయునవి ఇంద్రియములుగా కనబడును కాని 
ఇంద్రియముల ద్వారా పనిచేయునది ఆత్మ దృష్టి కన్నులది కాని చూచేది 
ఆత్మ అటులే ఆత్మ మనసును కూడ చూచును మన మనసును మనము 
అంతర్‌దృష్టితో (1౧05060100) ప్రత్యక్షముగా చూడవచ్చును జిడ్డు కృష్ణమూర్తి 
గూడ మన మనసును మనం తెలుసుకొనవచ్చును, తెలుసుకోవాలి అన్నాడు 

ఇతరులు మన మనసును పరోక్షముగా మాత్రమే (౧616040) తెలుసుకొనగలరు 


మనసు జ్ఞానమునకు సంబంధించిన వస్తువు అగుటచే అది చేతనము 
కాదు చేతనత్వం జీవాత్మలో ఉండును (60౧501015౧855) మనస్సు చీకటి, 
అది ఒక వస్తువు అని వేదాంతం అంటుంది పాశ్చాత్య తత్వశాస్త్రంలో మనసు 
వస్తువు లేక పదార్థము కాదు మనసే జీవాత్మగా భావించబడింది ఈనాడు 
మరొక (క్రొత్తవాదం మొదలైంది మనసును భౌతిక శరీరముగా గుర్తిస్తున్నారు 
నిజానికి మనను శరీరం కాదు, ఆత్మ కూడ కాదు పాశ్చాత్యులు శతాబ్దాల 
నుండి మనసును ఆత్మగా గుర్తిస్తున్నారు లేక భావిస్తున్నారు కాని పాశ్చాత్యమతం 
(క్రైస్తవం) ఆత్మ మనసు, శరీరములకు గల భిన్నత్వమును విశ్వసిస్తోంది కాని 
పాశ్చాత్య తత్వశాస్త్రంలోను మనస్తత్వశాస్త్రంలోను మనసుకు ఆత్మకు భేదం 
లేదను వాదమే కనబడుతుంది 


820 అనుష్టాన వేదాంతము 


వేదాంతంలో మనసు, హృదయం, చిత్తం (బుద్ధి) కలిపి అంతఃకరణం 
అన్నారు నిజానికి హృదయం, చిత్తం కూడ మనసులోని భాగాలే కాబట్టి 
మనసునే అంతఃకరణం అనవచ్చు ఇది అంతర అవయవము (Internal 
organ) అనవచ్చు అసలు మనసు అవసరమేమున్నది పనులు బాహ్య 
ఇంద్రియాలు చేస్తాయి ఫలం ఆత్మ పొందుతుంది మధ్యలో మనసు పని 
ఎముంది ఉదాహరణకు ఒకరు మాట్లాడుతుంటే మనం వింటున్నాం 
మాట్లాడు మనిషి కనబడుతున్నాడు, అతని మాటలు వినబడుతున్నాయి కాని 
హరాత్తుగా మన మనసు చలించి ఆలోచన ఎటో పోయింది మనం అక్కడే 
ఉన్నాము అతడు మాట్లాడుతూనే ఉన్నాడు మన కళ్ళు చూస్తూనే ఉన్నాయి, 
చెవులు వింటూనే ఉన్నాయి కాని అతన్ని మనం గమనించం, ఆ మాటలు 
వినబడవు అంటే బాహ్య ఇంద్రియాలకు ఆత్మకు మధ్య మనసు అడ్డుపడింది 
ఇచట మన శరీర గమనంలో ఒక బాహ్య వస్తువు, మన బాహ్య ఇంద్రియము, 
ఆ విషయము గ్రహించు ఆత్మ మధ్యలో మనస్సు ఇన్ని ఉన్నాయని తెలుస్తుంది 
కాబట్టి మనసు బాహ్య ఇంద్రియముల కంటే భిన్నమైనది, ఆత్మ కంటే కూడ 
భిన్నమైందని తెలుస్తోంది మనసును అంతరిక దృష్టి (internal perception) 
అనవచ్చు కళ్లతో బాహ్య వస్తువులను చూచినటే కళ్లు మూసుకుని మనసుతో 
ఎన్నో చూడవచ్చు బాహ్యదృష్టి ఎంత అవసరమో, జీవితంలో అంతర్‌దృష్టి 
కూడ అంతే అవసరము మన ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖాలు, ఆశనిరాశ, 
రాగద్వేషాలు, ఇవి యదార్ధములే కాని కళ్లకు కనబడవు మనసుకు మాత్రమే 
కనబడతాయి అంటే తెలుస్తాయి దీనిని బట్టి భౌతిక శరీరము కంటే మనసు 
భిన్నమైందని తెలుస్తోంది ఇవి మనసు ప్రాధమిక లక్షణములని వేదాంతం 
కూడ అంగీకరించింది మనసుకు చేతనశక్తి ఉన్నది (౧0౧౦6 Of Consciousness), 
కాని మనసు చేతనం కాదు అంటే స్వయంచేతనత్వం లేదు మనసు 
ఆత్మకంటే భిన్నమైనది, కాని మనసుకు ఆత్మకి సహచర్యము ఉన్నది 
చేతనత్వము ఆత్మది కాని ఆత్మ స్వయంగా చేతనత్వము (actMity or 


ముగింపు 821 


consciousness) ప్రదర్శించదు ఆత్మ తన చేతనత్వమును మనసు ద్వారా 
ప్రసరించును అంటే ఆత్మజ్యోతి మనసు ద్వారా ప్రతిఫలించును ఆత్మమూలం, 
మనసు ప్రతిబింబం మనసు పలుచని ద్రవం వంటి పదార్థం (rarefied 
matter) అన్నారు అందువలననే సూక్ష్మశరీరం నశించినను మనసు అన్ని 
ఇంద్రియ లక్షణములతో నిలిచియుండి కారణశరీరముతో (astral body) 
సహయోగము చెందును 


నిజానికి అనుకంపనలు (feelngs5) ప్రతిస్పందనలు (responses) 
అనుభవం (6౫06గ6౧౦6) పొందేది ఆత్మ కాని వాటిని మనసు ద్వారా 
పొందుతుంది ఉదాహరణకు విద్యుత్తు తీగ ద్వారా ప్రసరించి బల్బును చేరితే 
బల్బు వెలుగుతుంది వెలిగేది తీగకాదు విద్యుత్తు అను శక్తి తీగకు ఆ వెలిగే 
శక్తి లేదు కాని ఆ శక్తిని తన ద్వారా ప్రసారం చేస్తుంది అదే విధంగా 
అనుకంపనలు (166109), అనుభవాలు, స్పందనలు (168900౧565) పొందేది 
మనసు కాదు కాని ఆత్మ చేతనత్వము మనసునందు ప్రతిఫలించుట వలన 
అవి మనసు పొందునట్లు అనిపించును, వాటికి అనుగుణముగా ప్రవర్తించుటకు 
మనసుకు శక్తి కలుగును అందుకే మనసుకు నాలుగు విధములైన 
పనులున్నాయని వేదాంతం అంటుంది వ్యక్తి ఎదైనా ఒక వస్తువును చూచినపుడు 
దానిని గుర్తించుటకు నాలుగు దశలుండును అన్నారు ముందుగా అది 
ఏమిటి, అని ఆలోచిస్తుంది ఈ ఆలోచన దశను (delbEeratIon5) మనసు 
అన్నారు తరువాత అట్టి వస్తువును గురించి గత స్మృతులను అన్వేషించి ఆ 
వస్తువును గుర్తించును ఈ గుర్తించటం లేక జ్ఞాపకం చేసుకొనటం దశను 
“చిత్తము' (recollection) అన్నారు (చింతన) అటుపై అది ఫలాని వస్తువని 
నిర్ణయించటం జరుగుతుంది (deterMInation) ఈ దశను బుద్ది అన్నారు 
చివరకు “ఇది నాకు తెలుసు' అను దశకు చేరుతుంది దీనిని “అహంకారము” 
(580) అన్నారు వేదాంత శాస్త్రంలో మనసును గత సంస్కారములకు 
(1౧08551005) స్థానముగా భావించబడింది ఇవి ఒక వస్తువును, లేక వ్యక్తిని 


822 అనుష్టాన వేదాంతము 


గురించి కావచ్చు, మన గత చర్యల (&01/1169) జ్ఞాపకములు, లేక ముద్రలు 
కావచ్చు వీటినే సంస్కారములు అని కూడ అనవచ్చు కర్మల వలన ఏర్పడు 
సంస్కారముల వలన మన స్వభావము (ప్రవృత్తి) రూపాందును ఈ 
సంస్కారముల వలన కలిగిన స్వభావముతో ఒక పనిని గతంలో చేసిన 
విధంగానే తిరిగి చేస్తాము ఈ సంస్కారములకు మనసు ఒక నిల్వ గది లేక 
గిడ్డంగి (51019 ౧౦౮86) వంటిది వేదాంతంలో మనసుకు స్టితులే చెప్పారు కాని 
భాగాలు లేక పొరలు చెప్పలేదు మేల్కొని ఉండు స్థితి, స్వప్నావస్థ, నిద్రావస్థ 
అన్నారు కాని చేతన (60౧501015) అచేతన (1౧60౧5౦1015) భాగాలు అనలేదు 
ఎదైనా అర్థం ఒకటే 


బయటపడిన సంస్కారములు మనసులోని చేతన (60౧5010639) 
భాగమందుండును బహిర్గతం కానివి స్వప్న భాగమందు (56000[౧501069) 
ఉండును చేతన భాగమందున్నవి అహంకార పరిధిలో ఉండును అచేతన 
(unconscious) భాగము అహంకార పరిధికి దూరంగా ఉండును కాని 
అహంకార పరిధి పెరిగినపుడు అచేతన భాగము కూడ బహిర్గతమగును 
ఆత్మజ్ఞాన సంస్కారములు అహంకారమునకు అతీతముగా నుండును అచేతన 
(అజ్ఞాన) (Un౯0n561015) మనస్సు నందు దుష్ట సంస్కారములు ఉండవచ్చు, 
మంచివి కూడ ఉండవచ్చు కాని ఈ అజ్ఞాత భాగమును గురించి 
భయపడవలసిన పనిలేదు అంటుంది వేదాంతం ఎందుకనగా చేతన భాగము 
స్వయంశక్తి గలది అది అచేతన భాగమును అధిగమించవచ్చును అని 
వేదాంతం చెప్పంది కాని జిడ్డు కృష్ణమూర్తి తత్వంలో చేతన భాగము చాల 
బలహీనమైనది అజ్ఞాతమనసే శక్తివంతమైనది జిడ్డు కృష్ణమూర్తి మనస్సుకు 
పరిపూర్ణ స్వేచ్చ కావాలన్నాడు వేదాంతం కూడ మనసుకు స్వేచ్చనే కోరింది 
ఎందుకంటే ఆ స్వేచ్చతోనే అంతరదృష్టి, ఆత్మజ్ఞానము కలిగి స్వేచ్చానుభూతి 
పొందవచ్చును జీవన్ముక్తుని మనసుకు ఎంతో స్వేచ్చయుండును 
ఆదిశంకరాచార్యులు కూడ మనసును నియంత్రించమన్నారు గాని 


ముగింపు 823 


నిరోధించమనలేదు ఆత్మనిగ్రహము (self-discipline) ద్వారా మనసు 
స్వచ్చమగును స్వచ్చమైన మనసు ఎపుడు స్వేచ్చగానే యుండును మానసిక 
వికాసమునకు వేదాంతం ధ్యానయోగమును చెప్పింది ధ్యానయోగము ద్వారా 
ఆత్మజ్ఞానము సిద్ధించవచ్చును కాని ధ్యానయోగమునకు ఏకాగ్రత కావాలి 
ఇక్కడే జిడ్డు కృష్ణమూర్తి విభేదించాడు కృష్ణమూర్తి ఎకాగ్రతను తిరస్కరించాడు 
సావధానత (శ్రద్ధ) (216౧0౧) కావాలన్నాడు ధ్యానయోగములో ఏకాగ్రత 
మానసికంగా పరమాత్మతో ఎకతాభావం కలిగించును అంతర్‌ దృష్టి 
(1౧౦9౧6010౧) వృద్దిచెందును అంతరదృష్టి ద్వారా మనసును ఇంకా ఎక్కువ 
తెలుసుకొనుటకు సాధ్యపడును మనసును ఎంత ఎక్కువ అర్ధం చేసుకుంటే 
దాని జిత్తులు అంత తక్కువగును ధ్యానయోగము ద్వారా మనసు పరిధి 
(range) పెరుగును అంతర్‌దృష్టి వికసించును అజ్ఞాతముగానున్న 
సంస్కారములు గోచరమగును ఈ అంతరదృష్టి ద్వారా మనలను మనం 
తెలుసుకుంటాము అపుడు ఆత్మనిగ్రహము సాధ్యపడును ఆత్మ నిగ్రహము 
(self discipline) సాధించినపుడు శరీరము, మనసు మన అధీనములో 
ఉండును అపుడు అజ్ఞాతముగానున్న సంస్కారముల ప్రభావము ఉండదు 


7 కామం నేరమా? 

'కామసూత్రాలు' అను పుస్తకం పేరు తెలిసినవారు, విన్నవారు, 
చదివినవారు కూడ ఎంతోమంది ఉండవచ్చు “కామమును ఒక శాస్త్రముగా 
పరిగణించి ఆ శాస్త్రమునకు సూత్రరూపము ఇచ్చినవాడు వాత్సాయనుడు ఆ 
సూత్రగ్రంధమును వాత్సాయనుడి ఆశయమును గ్రహించి చదివినవారు 
ఎంతమంది? ఎంతో మంది ఉండరు ఆజన్మ బ్రహ్మచారిగా చెప్పబడిన 
వాత్సాయనుడు 'కామము'ను గురించి పరిశోధించి దాదాపు 1600 సంవత్సరముల 
క్రిందట రచించిన ఈ గ్రంధము ఒక మహాగ్రంధముగా (0125510) నేటికీ 
స్థిరంగా నిలబడింది “కామమును శాస్త్రంగా పరిగణించారు శాస్త్రం అంటే 
అందులోని విషయాలు కొత్తగా కల్పించబడినవి కావు అది ఎవరి స్వంతం 


824 అనుష్టాన వేదాంతము 


కాదు దర్శింపబడిన దానిని దర్శనం అన్నారు వేదాంతం ఒక దర్శనము 
శాస్త్రం కూడ దర్శింపబడినదే కాబట్టి దానికి వాస్తవమైన కర్త ఎవరు ఉండరు 
ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినవి అంతకు ముందే లోకంలో నిగూఢంగా 
ఉన్నాయి ప్రతిభ, వ్యుత్పత్తి కల ప్రజ్ఞావంతుడు వాటిని దర్శించగలుగుతాడు 
అలా దర్శించిన వారే ద్రష్టలు దర్శించిన సత్యములను సూత్రరూపములో 
ప్రపంచానికి వారు చాటారు శాస్త్రం లౌకికం కావచ్చు అలౌకికం కావచ్చు 
కామం లౌకికమే కాని అలౌకికార్ధము అందులో ఉన్నది కామం ప్రకృతి 
రహస్యాలలో ఒకటి 


కామం అనేది మానవ జీవితంలో విడదీయరాని ఒక భాగం “కామంి 
అంటే తెలిసి స్పందించేవారు అతితక్కువ మంది అయితే సెక్సు (58౫) 
అనగానే స్పందించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు భాషాభేదమైనా భావార్థం 
ఒకటే కాని “సెక్సు' అనగానే ఉద్రేకం కలుగుతుంది కారణం ఆ పదానికి 
అంటగట్టబడిన మలినం 


మనసును స్వాధీనంలో ఉంచుకునే విధానం ఉపనిషత్తులు 
చెప్తున్నాయి మనసు శక్తియుక్తులను గురించి, ఇంద్రియములను అధీనములో 
ఉంచుకొను విధమును గురించి యోగదర్శనం చెప్పంది అలాగే కామశాస్త్రము 
స్త్రీపురుష సహజ సంబంధమును వివరిస్తుంది స్త్రీపురుష సంబంధమును 
చౌకబారుగా వివరించటం నేరం మానవ జీవితానికి ఇది ఆధారం ఈ 
సంబంధమును గూర్చి తరచి తెలుసుకున్న కొద్దీ జీవితసత్యం బోధపడుతుంది 
ఆహారం, నిద్రవలెనే జీవులందరికి కామం సహజం ఎవరైనా కామమును 
పూర్తిగా నిరోధించామని చెప్తే అది ఆత్మవంచన అనాలి ఎందుకంటే వయసుతో 
సంబంధం లేకుండ కామం మానవ జీవితంలో విడదీయరాని భాగం వారి 
మనసులోకి మనం తొంగిచూడగలిగితే సత్యం బోధపడుతుంది అందువలన 
కామమును నిరోధించాము అని చెప్పుట కంటే ఆత్మనిగ్రహంతో దానిని 


ముగింపు 825 


నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము అంటే సత్యమునకు దగ్గరగా ఉంటుంది 
ఆత్మనిగ్రహంతో కామం అనుభవించినపుడు దానికి సార్థకత మనసుకు శాంతి, 
జీవితంలో సుఖం ఉంటాయి సామాన్య మానవుడికి “కామి పరిజ్ఞానం 
లేకపోవుట వలననే కామం మలినమై వెర్రితలలు వేస్తోంది వైద్యులు, 
మనస్తత్వ శాస్త్రజ్ఞులు కూడ ఇదే అంటున్నారు కామమును అణగత్రొక్కుటకు 
ప్రయత్నిస్తే అది వెర్రితలలు వేస్తుంది కామం ఒక ప్రకృతి సహజమైన కళ 
ఇతర కళల వలెనే దీనిని కూడ ఆరాధించి లైంగిక రహస్యాలను ప్రకృతి 
ధర్మాలుగా భావించి ఒక సహజధర్మంగా అనుష్టించాలి సహజ కామం అశ్లీలం 
కాదు, అసభ్యము కాదు కామం క్రమబద్దంగా ఉంటే సుఖసంతోషాలకు 
కారణమవుతుంది 


'కామ్యతే సర్వెరితికామం' అని అమరకోశం వ్యుత్పత్తి చెప్పింది 
అంటే అందరిచేత కోరబడేది కామం మానసికమైన అంతర్హేతువు వలన 
కామం కలుగును ఇది మానసికశాస్త్రం శారీరక శాస్త్రం కూడా కామం 
మనసులో అవ్యక్తంగా ఉంటుంది ఇదే సమస్త సృష్టికి మూలం కామం ఒక 
పురుషార్ధం ఆనందహేతువు వాత్సాయనుడు కామశాస్త్రం రచించినపుడు 
కామం అంటే నేటి మలినార్జాలు లేవు కామం ఒక కళగానే ఆరాధించారు, 
అస్వాధించారు బహిరంగంగానే చర్చించుచుండెడివారని చరిత్ర చెబుతోంది 
కాలక్రమేణ కామశాస్త్రం నిగూఢం (1y5t౭ny) గోప్యం (56081) అయినందు 
వలన నేడు అది “సెక్సు' (86%) అను పేరుతో వికృతమై వెర్రితలలు వేసింది 
అది నేడు తృష్ణ (దాహం)గా మారింది సహజకామం తృష్ణకాదు “ధర్మయుక్తమైన 
కామం మోక్షదాయకమే” అంటాడు వాత్సాయనముని రతిలో కలుగు 
హృదయానందం మానసిక ప్రవృత్తులను శాంతింపజేస్తుంది అన్నారు కళ్లకు 
పొరలు కమ్మితే కామం అనర్ధ హేతువు అవుతుంది వ్యక్తి కామాంధుడు 
కాకూడదు అది కామశాస్త్ర ఆశయం కాదు 


826 అనుష్టాన వేదాంతము 


కామం అనేది తెచ్చుకుంటే వస్తుంది అని కొందరి వాదన అది 
సత్యం కాదు అది ప్రతిప్రాణికి సహజంగా ఉంటుంది అంతర్హతువు 
(internal cause) వలన అది డ్రేరణ పొందును బాహ్యహేతువులు 
దోహదములు మాత్రమే యగును మనిషి తన నిజస్వరూపం తెలుసుకుంటే 
తనలో ఎన్ని రహస్యాలున్నవోయని విస్తుపోతాడు 19వ శతాబ్దం చివరలో 
(1892 AD) ఆస్ట్రియా దేశస్థుడు ఫాయిడ్‌ (6-5-1856 10 23-9-1939 = 83 
year5) మానవుని గుప్త రహస్యాలను విప్పిచెప్పాడు సంప్రదాయవాదియైన 
మానవుని “అహంిను దెబ్బతీసాడు మనిషి యందు అచేతన (అజ్ఞాత) 
అంతఃప్రవృత్తులు (౪౧౦౦౧8౦1౦645 Instincts) ఉంటాయి అన్నాడు (ఫ్రాయిడ్‌ 
మానవుని కార్యకలాపాలకు ఈ అంతః ప్రవృత్తియే కారణమన్నాడు అతని 
ఆలోచనలను కూడ ఆ ప్రవృత్తియే ప్రభావితం చేయును అన్నాడు 
అంతఃప్రవృత్తులు అచేతనంగా సామూహికంగా పుట్టును అన్నాడు అంటే 
వాటిని అచేతన సహజాతాలు (1౧౦౦౧౩౦1045 Instincts) అనవచ్చు వీటివలన 
మానవుడు ఊహల్లో స్వేచ్చగా విహరించలేడు అన్నాడు దీంతో అప్పటికి 
చెలామణిలో ఉన్న సిద్ధాంతాలు తలక్రిందులైనాయి నాగరిక సమాజమును 
నగ్నం చేశాడు అని, విశ్శృంఖలమైన 'సెక్సు (5౭%) బోధిస్తున్నాడని సమాజం 
ఫ్రాయిడ్‌పై దాడి చేసింది కాని క్రమంగా సమాజం ఆత్మపరిశీలనలో పడింది 
20వ శతాబ్దంలో మానవస్వభావంపై జరిగిన పరిశోధన లన్నిటిపైన ఫ్రాయిడ్‌ 
ముద పడింది 


మానవుని కోరికలు ప్రాధమికంగా మృగ ప్రవృత్తితో ఉంటాయి 
(animal instincts) అన్నాడు ఈ కోరికలు ప్రధానంగా కామంతోను (సెక్సు), 
ఉద్వేగం (వ్యాకులం 76౧5100) తోను ఉంటాయి ఇవి మొండివి “ఒక 
పట్టాన సంతృప్తి చెందవు వ్యవస్థికృతమైన (institutionalized) సమాజం, 
అనగా ఆచార నిబంధనలతో కూడినది, ఈ కోరికలను అణగత్రొక్కుతుంది 
దాని ఫలితమే మానసిక ఘర్షణ వ్యక్తికి సమాజానికి మధ్య సామరస్యం 


ముగింపు 827 


ఉన్నపుడే నాగరికత వర్ధిల్లుతుంది శారీరక కారణములు లేని రోగాలు కొన్ని 
ఉన్నాయి, అవి మనస్సుకు సంబంధించినవి అని ్రాయిడ్‌తోనే గుర్తింపు 
వచ్చింది మానసిక రోగ చికిత్సా విధానం (PsyChIatry) వృద్ది చెందటం 
ప్రారంభమైంది “సమ్మోహనవిద్య' (HypNంtI5mM) ద్వారా రోగలక్షణములను 
తొలగించవచ్చునని వైద్యశాస్త్రం గ్రహించింది మనోవిక్లేషణ (Psychoanalysis) 
అను పదం (ఫ్రాయిడ్‌తోనే ఉద్భవించింది కారణాలు కనబడని అనేక 
రోగాలకు మనసు కేంద్రబిందువని నిర్ధారించాడు హిస్టీరియా (11/618%2) 
రోగకారణములను పరిశోధించి లైంగిక వైఫల్యం (వైకల్యం) (sexual 
disturbance) అందుకు ప్రధాన కారణము అవి ప్రకటించాడు (1892) ఈ 
సందర్భంగా ఉత్పన్నమైన అనేక ప్రశ్నలకు సమాధానంగా బాల్య లైంగికత్వ 
(infantile sexuality) సిద్దాంతమును ప్రకటించాడు (1898) బాల్యంలోనే 
తెలియకుండ కామవాంఛ ఉంటుందని భావము అటుపై ఫ్రాయిడ్‌ ప్రకటించిన 
స్వప్నరహస్యభేదనం (interpretation of dreams) (1990) సంచలనం 
సృష్టించింది ప్రతికలకు కారణం ఉంటుందన్నాడు మనిషిని స్త్రీగా పురుషునిగా 
విశ్లేషించి ప్రతిమనిషిలోను స్తీపురుష అంశలు రెండూ ఉంటాయన్నాడు ఇలా 
కామవాంఛ మనిషి పుట్టుకతోనే వస్తుందని నిర్వచించాడు ఇది ఫ్రాయిడ్‌ 
సిద్ధాంత విశ్లేషణ కాదు సందర్భవశమున చెప్పబడిన అతిసంక్షిప్త వివరణ 
మాత్రమే ఇది 


ప్రాయిడ్‌కి 1600 సంవత్సరములకు పూర్వము మన వాత్సాయనుడు 
యీ విషయమే చెప్పాడు కామసూత్రాలు (1-2-1)లో ధర్మార్థ్ణకామములు 
పరస్పర ఆశ్రయము కలిగి ఉంటాయి అని, ఈ మూడు పురుషార్ధములను 
సాధించటానికి ప్రతి వ్యక్తి కృషిచేస్తూనే ఉండాలి అన్నాడు వాత్సాయనుడు ఈ 
మూడు ఒకదానికొకటి విరుద్ధం కాకుండ చూసుకోవాలి (సూత్రం 1-2-11) 
జీవాత్మతో మనసు కూడియుండును ఇంద్రియాలు మనసు అధీనంలో ఉండి 
వాటి విషయాలు నిర్వర్తిస్తూ వుంటాయి ఆ విధంగా ఇంద్రియాల ద్వారా అనేక 


828 అనుష్టాన వేదాంతము 


విషయాలను జీవాత్మ అనుభవిస్తూ సుఖమూ ఆనందము పొందుతూ వుంటుంది 
ఆ సుఖము, ఆనందములే కామం అన్నాడు అంటే పుట్టుకతోనే కామం జీవుని 
అంటిపెట్టుకుని వుండునని తెలియుచున్నది జీవాత్మకు మనసు ప్రతినిధి 
(spokesman) జీవాత్మ కొరకు మనసే కార్యం నిర్వర్తిస్తుంది అందువలన 
కామం మనసులోనే పుడుతుంది కామం రూపం మన్మధుడు మనసు నుండి 
పుట్టినవాడు కావున అతడు మనసిజుడు అని వ్యుత్పత్తి అర్ధం చెప్పారు ఇది 
సామాన్య కామమును గురించినది వాత్సాయనుడు విశేషకామం కూడ 
చెప్పాడు (సూ 1-2-12) రతి సమయంలో స్త్రీపురుష రూపాలలో వుండు 
జీవులకు ఆలింగనం, చుంబనం అను పది అంగక్రియల వలన అభిమానముతో 
కూడిన ఒక సుఖము కలుగుతుంది పంచాలుడను మహర్షి ఈ పది అంగాలతో 
బుగ్వేదంలో బుక్కులు చెప్పాడు అని (కామసూత్ర (2-2-4, 5)లో 
వాత్సాయనుడు వివరించాడు ఈ సుఖం ఫలప్రదమగుటకు అర్థముగా ప్రసిద్ధి 
చెందినదే కామం నిజమైన కామం ఇదే ఇలా పరస్పరం (పేమించుకుంటూ 
పొందు సుఖమే కామం అన్నాడు వాత్సాయనుడు కామప్రవృత్తి ప్రకోపం 
కారాదు ప్రకోపం (ముమ్మరం లేక అతీతం) ముప్పు కలిగించును (సూ 1- 
2-47) కాని దోషమున్నదని కామమును నిరోధించకూడదు ఇది వాత్సాయనుడి 
వాదం (ప్రవచనం) సంభోగ సుఖమును ద్వేషించే మనిషి మనిషే కాడు 
అన్నాడు దోషం అనేది ఎంతో కొంత అన్ని సుఖములలోను ఉన్నది దోషంలేని 
సుఖం సృష్టిలోనే లేదు అందుచే దోషాన్ని తొలగించుకుంటూ సుఖమును 
అనుభవించటం మానవధర్మం ప్రతి మానవుడు ధర్మ అర్థ, కామములను 
మూటినీ తప్పనిసరిగా సేవించాలి ఇవి పురుషార్థములు కాబట్టి ఇహపర 
సుఖములకు మార్గములు 


((కామంలో ప్రకోపం అను దోషం తొలగించుటకు జిడ్డు కృష్ణమూర్తి 
చెప్పిన ప్రేమతత్వం చక్కటి మార్గం (ప్రేమతత్వం ఉన్నచోట ప్రకోపం, ఉద్రేకం 
(excessive passion and lust) ఉండవు కామసంబంధమైన డైరణలను 


ముగింపు 829 


గూర్చి అవగాహన కావాలి (ప్రేమతత్వం లేకపోతే కామం వికృత ప్రయోగాలకు 
దారితీస్తుంది (ప్రేమతత్వం మనసులోని వికృతములను తుడిచివేస్తుంది 
ప్రేమతత్వం ఉంటే కామంలో పరస్పర అసౌఖ్యమును (బాధను) సహించరు 
(అంగీకరించరు, అందువలన (పమతత్వభావం తప్పనిసరిగా కామంలో 
వ్యక్తంకావాలి అట్టి కామం ఎన్నటికి నేరం కాదు 


(ప్రేమతత్వ అవగాహనలో సౌందర్యం ఒక ప్రధాన భాగం సౌందర్యం 
అంటే జిడ్డు కృష్ణమూర్తి చెప్పింది రూపసౌందర్యం కాదు, రసజ్ఞత కూడా కాదు, 
నడవడిక కాదు సౌందర్యం అనేది ఒక §8 (state or condition) అన్నాడు 
ఆ స్థితిలో మనసునందు 'నేను' అను కేంద్రస్థానం ఉండదు సరళత, 
నిష్కాపట్యము (s॥Mplcity) అను ఉద్వేగం (౧76౧910౧) లో మనసు 
మునిగియుండును అన్నాడు నిరాడంబరత్వం సరళతలోని ప్రధానాంశం ఈ 
నిరాడంబరత్వం క్రమశిక్షణ, ఇంద్రియనిగ్రహం వలన వచ్చినది కాకూడదు 
అన్నాడు నిరాడంబరత్వం అంటే స్వప్రయోజనం అనగా స్వార్థమును 
పరిత్యజించడమే  (ప్రమభావం ద్వారా మాత్రమే ఈ నిరాడంబరత్వం 
సాధ్యమగును (ప్రేమభావం లేని నాగరికత సజీవంగా ఉండదు యాంత్రికముగా 
ఉండును నిర్మల మనసుకే పేమభావం ఉంటుంది సౌందర్యం పోల్చి 
చూడటం ద్వారా అర్థం కాదు గాఢమైన ఉద్వేగంతో శరీరాన్ని తృప్త్పిపరచే 
మోహకాంక్షలో ప్రేమతత్వం ఉండదు, సౌందర్యం తెలియదు మోహకాంక్షలేని 
గాఢ ఉద్వేగంలో ప్రేమతత్వం ఉంటుంది, సౌందర్యం అవగాహన అవుతుంద్రి 


కామం అనగా ఇచ్చ (కోరిక) ఆ కోరికలలో ఒకటి సంభోగేచ్చ ఆ 
కళకు పరమార్ధం శృంగారరసం శృంగారరసమునకు ఆధారం కామకళ 
నవరసాలలో శృంగారం ఉత్తమం, ప్రధానం ఈ చరాచర సృష్టి అంతా 
శృంగారరసాధిదేవత ప్రసాదం మన నిత్య జీవితంలో విడదీయరాని బంధం 
గల ఆ రసాన్ని ఆ గౌరవంతోనే చూడాలి గాని మలినం ఆపాదించకూడదు 


830 అనుష్టాన వేదాంతము 


అలసిసొలసి ఇల్లు చేరిన వారికి శృంగారం ఒక పన్నీటి జల్లు మరి “ఏకోరసః 
కరుణఏవి అన్నారు కదా అని సందేహం రావచ్చు అలాగే మరికొందరు 
వీరరసం ప్రధానం అన్నారు అయినా కరుణగాని వీరంగాని సృష్టి జరిగిన 
తరువాత కదా! అంతేకాక కరుణ వీరరసాలు మానవప్రవృత్తికి దోహదాలు 
వాటికి మేధస్సుతో పనిలేదు అవి మానసిక ఉద్రేక ప్రవృత్తులు కరుణ (దయ) 
దైవదత్తముగా మానవతలో కలిగిన లక్షణము అది “సర్వం ఖల్విదం బ్రహ్మ 
అను ఉపనిషద్వాక్య భావగ్రహణకు తోడ్పడును కరుణకు జ్ఞానము తోడైనపుడు 
దైవత్వం సిద్ధించును కరుణకు వీరము కలిసి సత్వగుణ ప్రధానమైనపుడు 
ధీరోదాత్తత వస్తుంది అదే ధర్మవీరం 


కామకళలో అంతరప్రవాహమైన శృంగారరస పరమావధి భిన్నమైనది 
భర్శహరి శృంగార శతకం వ్రాయుటయే గాక ఎంతటి విరాగియైనను తన 
శృంగార శతకము చదివినచో తప్పక రాగి మరియు శృంగారి యగునని ప్రతిజ్ఞ 
కూడ యొనర్చెను అట్టి ప్రతిజ్ఞ చేయకున్నను అమరుకకవి విరాగులను గూడ 
శృంగారులుగా మార్చగల శృంగార శతకమును వ్రాసియున్నాడు దానినే 
అమరుక శతకము అందురు దానిని మించిన శృంగార రచన కానరాదు 
వాత్సాయనునిది సూత్రరచనయే కాని శృంగార కావ్యము కాదు అట్టివే 
తదుపరి వచ్చిన కామశాస్త్ర గ్రంధములు 


ఈ శతకము అమరుకుని పేర ఉండినను వాస్తవమునకు దాని కర్త 
శంకర భగవత్పాదులేనని విజ్ఞుల అభిప్రాయం తత్వశాస్త్రమున మార్తాండుడైన 
శంకర భగవత్న్సాదులేమిటి శృంగార శతకము వ్రాయుట ఏమిటి అని సందేహము 
కలుగవచ్చును మరి ఆ శంకరులే పరమోన్నతమైన సౌందర్య చిత్రణగా తన 
కవితాలహరిలో సౌందర్యలహరిని మన కన్నుల ముందు చిత్రించలేదా! 
అటులనే ఈ శృంగార శతకము కూడ శృంగారకవితామలయమారుత ప్రభావిత 
నందనవనము శృంగారము రససామ్రాట్‌ రసజ్ఞుని హృదయమందు ఒక 


ముగింపు 831 


మేరువు నిల్చియున్నదని ఊహించినచో దాని అత్యున్నత శిఖరమే శృంగారము 
రసప్రకృతిని గూర్చి చర్చించుటకు ఇది స్థానము కాకపోయినను, శృంగారము 
ఒక రసమే కదా! దానిని గూర్చి కొంతైనా తెలుసుకొనవలసియున్నది భోజుని 
దృష్టిలో శృంగారము సర్వరసముల సమన్వయం కరుణరసమునకు భవభూతి 
ఉన్నతస్థానము కల్పించి నప్పటికి అది కొంత వియోగఫలితార్థమేమో అనిపిస్తుంది 
అది రసానుభూతికి అనుకూలమగునా అనునది చర్చనీయాంశము ఇక 
శాంతరసము సహజమైన ప్రకృతిరసము అని కొందరి అభిప్రాయం కాని అది 
విరక్తులకే కాని రక్తులకు కాదని కొందరి వ్యతిరేకత భక్తిరసమగునా, కాదా, 
అనేది అంతుతేలని చర్చనీయాంశము కొందరు ఆలంకారికులకు భక్తిరసము 
కాదు మధుసూదన సరస్వతి తన భక్తి రసాయనములో భక్తిని రసముగా 
నిరూపించాడు భక్తిని రసముగా అంగీకరించినను, మధురభక్తి శృంగార 
రసమునకు విరుద్ధము కాదు గదా! ఇక శాంతము, శృంగారము ఇవి పరస్పర 
విరుద్దములా? విరుద్ధ్దమనుట ఆధ్యాత్మిక శృంగార విషయమున చెల్లదు 
అందువలన ఈ రెండు రసములు ఒకే నాణెమునకు ఉన్న రెండు వైపుల 
రూపములు అనవచ్చు రాధాకృష్ణుల శృంగారము పరమాత్మ జీవాత్మల 
సంగమమేయని భాగవత తాత్త్వికులు చెప్పుచున్నారు 


అమరుక శతకమందలి ప్రతి ఒక్క శ్లోకము శృంగార గులికయె 
అసలు ఈ శతకకర్త శంకర భగవత్పాదులేనని శ్రీ విద్యారణ్యులు శ్రీ శంకర 
విజయమున చెప్పియున్నారు అది విశ్వసనీయమని తాత్వికాభిజ్ఞాల 
అభిప్రాయం శ్రీ శంకరాచార్యులు మండనమిశ్రుని జయించినను మండన 
మిశ్రుని భార్య, భారతీ అవతారమని ప్రశసించబడిన భారతీదేవి తనను 
జయించినగాని శంకర విజయము సంపూర్ణము కాదని వాదించినది ఆమెను 
జయించుటకు శంకరులకు శృంగారరసవిజ్ఞానము కావలసియున్నది ఆ 
సమయముననే మరణించిన అమరుక మహారాజు శరీరమున పరకాయ 
ప్రవేశము చేసి కామశాస్త్ర విజ్ఞత పొంది తిరిగి తన శరీరము పొంది భారతీదేవిని 


832 అనుష్టాన వేదాంతము 
జయించి తన విజయమును సంపూర్ణము చేశారని ఇతిహాసము 


కాని సన్యాసియైన శంకరులు శృంగారి ఎటుల అగును అని కొందరి 
విమర్శకు సమాధానముగా శ్రీ శంకరులే అమరుక శతకమునకు ఆధ్యాత్మికార్థము 
చెప్పియున్నారని కొందరి అభిప్రాయము కాని ఈ శతక వ్యాఖ్యాతలెవ్వరు 
ఆధ్యాత్మికార్థము చెప్పుటకు ప్రయత్నము చేసినట్లు కనబడదు అంతమాత్రం 
చేత ఈ శ్లోకములందలి శబ్బములకు ఆధ్యాత్మికార స్వభావము లేదనుట 
తగదు అమరుక శతకమందలి కొన్ని శ్లోకములను పరిశీలించినచో విషయం 
విశదమవుతుంది 


శ్లో॥ (3) ఆలోలామ్‌ అలకావలీమ్‌ విలులితామ్‌ బిభ్రత్‌ చలత్‌ కుండలమ్‌ 
కించిత్‌ మృష్ట విశేషకమ్‌ తను తరైః స్వేదామృసః శీకరైః | 
తన్వ్యాః యత్‌ సురతాంత తాంతనయనం వక్రం రతివ్యత్యయే 
తత్‌త్వామ్‌ పాతు చిరాయ కింహరి హర స్కందాదిభిః దైవతైః ॥ 


సంభోగాంతమున స్రపురుషులకు అలసట సహజము అయినను 
సంభోగాసక్తి వారికి ఇంకా కొంత మిగిలియే యుండును ఆ సమయమున 
స్తీ పురుషుని అనుమతితో పైనుండి సంభోగమునకు అతనికి తోడ్పడును ఈ 
పద్ధతిని పురుషాయతము అన్నారు సంభోగాంతమున స్తీ యొక్క జుట్టు 
చెదిరియుండును ముంగురులు కదులుచుండును ముఖముపై ఏర్పడిన 
స్వేదబిందువులచే బొట్టు కొంచెము చెదరును ఆ స్థితియందు స్తీ మరింత 
అందముగా కన్పడును అట్టి కాంతాముఖము నిన్ను రక్షించుగాక సుఖరతి 
అంతమందు కాంత యొక్క ముఖము రక్షణకై ప్రార్థింపబడినట్లు ఈ సంభోగ 
శృంగారము వర్ణింపబడినది సురతి అంతమున కలుగు సుఖమును నీకు 
శివుడు కాని, విష్ణువు కాని, కుమారస్వామి కాని ఈయలేరు గదా! ఇది 
ఆక్షేపాలంకారము అనగా ఆ సుఖమునకు సరియైనది మరొకటి లేదు అని 
భావం 


ముగింపు 833 


ఇచట కాంత యొక్క ముఖము రక్షణకై ప్రార్థింపబడుట హాస్యోద్దెశము 
మాత్రమే ఇచట స్తీ ప్రొడ ప్రేమ పెరిగిన కొలది సిగ్గు తగ్గును కదా! ప్రొఢ 
నాయికానాయక సంభోగము వారికి సమాధి సదృశమైన ఆనందము కలిగించును 
ఇదే దాదాపు రజనీష్‌ తత్వవిచారము కూడ రజనీష్‌ సాహిత్యము పరిశీలించినచో 
దీనితో సాపిక్రత కన్పడును ఆనందమునకు మూలము మనసు నందు 
ఎర్పడు అర్హత ఈ అర్ధతే సంభోగ శృంగార రసమున ఎడబాటు శృంగారరసమున 
మరియు కరుణరస ఉద్దీపలోను కనబడును ఈ ఆర్థత వేదాల ఆజ్ఞాసరళిలోను, 
పురాణబోధనామార్గంలోను లోపిస్తుంది “కాంతా సమ్మితమ్‌ కావ్యమ్‌' కావ్యము 
కాంతతో సమానమైనది అదియు రసప్రధానంగా ఉండాలి అపుడు ఆ 
కావ్యము శృంగారనాయికవలె సుకుమారముగా ధర్మము నందు ఆదరము 
కలిగించును 


ఇచటనున్న ఆధ్యాత్మికార్ధము కూడ గ్రహించాలి హరిహర 
స్కందాదిభిః అనుట దేవతా అభేదత్వము గోచరించును అభేదత్వములో 
ఇష్టదేవతతో తాదాత్మ్యము ఏర్పడును అదే కదా అద్వెత భావము ఈ 
శ్రోకములోని దేవతాక్షేపణకు ఇదియే అంతరార్థము ఇచట స్రీపురుషులు 
పరస్పర ఉపాసకులు సంభోగరూపమే వారి ఉపాసనాస్థితి ఆ స్థితిలో ఎవరు 
ఎవరిని ఉపాసించుచున్నారు అను భేదభావం ఉత్పన్నం కాదు వారె పరస్పరం 
జీవాత్మపరమాత్మలకు ప్రతీకలు జీవునకు ఈశ్వరానుభూతి స్టితికి సదృశమైనది 
ఈ స్థితి అని అంతరార్థము లేనిచో వేదాంత సంవాదములో మండనమిత్రుని 
భార్య భారతీదేవి కామకళను గురించి ఎందుకు చొప్పించును అందునా 
సంవాదము అద్వెతతత్వప్రవక్త శంకర భగవత్సాదులతో అందులోనే కామకళలోని 
ఆధ్యాత్మికత తెలుస్తుంది 


శ్లో॥ (4) అలస లలితైః (ప్రేమ అర్హా ఆర్టైః ముహుర్‌ ముకులికృతైః 
క్షణమ్‌ అభిముఖైః లజ్ఞాలోలైః నిమేషపరాన్‌ముఖైః | 


834 అనుష్టాన వేదాంతము 


హృదయనిహితమ్‌ భావాకూతమ్‌ వమత్‌ భిరివ ఈక్షణైః 
కధయ సుకృతీకః అయమ్‌మురగ్దే త్వయా అద్య విలోక్యతే ॥ 


నాయిక ఒక పురుషుని చూస్తుంది అది ఆమె సఖి గమనిస్తుంది 
ఎవరిని చూస్తున్నావు, ఆ పుణ్యాత్ముడు ఎవరు అని అడుగుతుంది నాయిక 
చూపులు మెల్లగా కదులుతున్నాయి అందుచే కన్నులు అందముగా నుండి 
(ప్రేమచే తడితడిగానున్నవి అవి తరచుగా మూయబడుచున్నవి కొంచెంసేపు 
నాయకుని చూస్తుంది వెంటనే సిగ్గుతో కన్నులు కదులును మనసులోని 
(ప్రేమభావమును వెల్లడిస్తున్నయా అనునట్లు సంకేతముగా కన్నులు క్షణము సేపు 
చలనము లేక యుండును 


ఇచట నాయిక లజ్జతోనున్నది అని చెప్పబడుట వలన ఆమే 
కన్యగానే భావించవలయును నాయకుడు శ్రీకృష్ణుడుగాను నాయిక రాధ లేక 
గోఫికగాను భావించవచ్చును అపుడు ఇది రాధాకృష్ణ శృంగారముగా 
భావిశచవలయును శ్రీకృష్ణుడు పరమాత్మ సమస్త జీవులు (మధురభక్తి) 
ఆయన నాయికలే రాధను గురించి స్పష్టముగా ఎచటను తెలియదు 
అందువలన ఆమెను మధురభక్తిరస (ప్రణయ శృంగారరస) (ప్రతీకగా 
గ్రహించవలసి యుండును జయదేవుని రాధ నిరంతరం విరహ శృంగారంలోనే 
చరించింది రాధను ప్రతీకగా గ్రహించినచో ఆమె పరమాత్మయైన శ్రీకృష్ణుని 
అంతర్భాగమే తనలోని అంతర్భాగమును వెలువరచి విప్రలంభ 
శృంగారరసోద్దీపన ద్వారా జీవాత్మ పరమాత్మల సంయోగమునకై ఆతురత, 
అందులోని ఆర్థత ప్రకటించబడింది 


ఇంకా శ్లొకము (102)లో విప్రలంభ శృంగార పరమావధిని చెప్పారు 
నాయకుడు విరహముతో బాధపడుతున్నాడు అన్ని దిక్కుల యందు అతనికి 
ఆమెయే కన్సడును మరొకటి ఏదియు కన్పడుట లేదు అతని మనసునందు 
ఆమె తప్ప మరొకటి లేదు సమస్త జగత్తు ఆమెయే అంటాడు అతడు అద్వైత 


ముగింపు 835 
తత్వమునకు ఇది అద్భుతమైన ప్రతీక 


భార్యాభర్తల సంబంధమందు (ప్రమతత్వముతో కూడిన అద్వెత 
తన్మయత్వము ఇమిడియుండగా ఆచార సార్వభౌములు దానికి లేని అపవిత్రత 
అంటగట్టి మలినం చేసారు లేనిచో భార్యాభర్తల సంయోగము తదుపరి ఏదో 
మహాపాపం జరిగిపోయినట్లు స్నానాదులతో కూడిన ప్రాయశ్చిత్తములు ఎందుకు 
పెట్టారు ఇట్టి ఆచార్య సార్వభౌములున్నంత వరకు సంసారంలో (పేమతత్వము 
ఉండదు అలౌకిక ఆనందము ఉండదు సంసారంలో శృంగారం ఉండదు 
స్వారస్యం ఉండదు యాంత్రికమైన సంసార జీవితం వలన సుఖశాంతులు 
కరువగును శృంగారమును (పేమతత్వముతో సౌమ్యముగా నిత్యజీవితంలోకి 
మలచినపుడే జీవితానికి ఒక అర్ధం, ఉద్వేగభరిత నిత్యజీవితానికి భౌతికాతీతమైన 
ఒక ఆనందం ఉంటుంది 


సృష్టికి అధిష్టానమైన పరమాత్మ దివ్య సౌందర్యము ప్రజ్వలించు 
జ్యోతి ఆ సౌందర్యజ్యోతి లహరియే ఈ సర్వసృష్టి సౌందర్యమునకు 
పర్యాయము శృంగారము ఆ శృంగారమునకు బాహ్యరూపము కామకళ 
విటి సగుణరూపాలు ప్రకృతి-పురుషుడు ఆ ప్రకృతి-పురుషుల సౌందర్య 
ఆరాధన ద్వారా ఆ పరంజ్యోతి దర్శనానుభూతిని పొందవచ్చును పురుషుడు 
పరమాత్మ, ప్రకృతి అతని మాయ _ మాయచైతన్యమై ప్రకృతి రూపము 
పొందునంతవరకు పరమాత్మ నిర్గుణుడు పరమాత్మ నిర్గుణుడుగా నున్నంత 
వరకు ఈ సృష్టి లేదు ఈ సృష్టి కొరకే పరమాత్మ పురుషుడైనాడు అతనిలోని 
మాయ విడివడి ప్రకృతియైనది ప్రకృతిలేనిది పురుషుడు లేడు ప్రకృతి 
చైతన్యము పురుషుడు ఆధారము ఆ ప్రకృతి పురుషుల సంయోగమే ఈ సృష్టి 
ఆ పురుషుడే వైశ్వానరుడు ఆ సృష్టి అంతరప్రవాహమే శృంగారం ఆ శృంగార 
భావరూపమే కామకళ దానికి చైతన్యమైన ఉత్రేరకము సౌందర్యము 
అందుకే పరమాత్మ చైతన్యరూపమైన ప్రకృతి సౌందర్యఅధిదేవత, శృంగార 


836 అనుష్టాన వేదాంతము 


రసప్రవాహరూపం ప్రకృతియే సౌందర్యలహరి ఆ అధిదేవత వరప్రసాదమే 
ఈ చరాచర సృష్టి అంతా మనదైనందిన జీవితంలో విడదీయలేని బంధం 
గలది శృంగారరసం ఆ శృంగారరస ప్రవాహరూపమే ఈ ప్రకృతి గదా! అట్టి 
ప్రకృతిలోని భాగమే గదా మనం ఆ సౌందర్య ఆరాధనే శృంగారరసమునకు 
ఉద్దీపన దాని పర్యవసానమే సత్యమైన ఆనందం అందుకే “అందమే 
ఆనందం, ఆనందమే జీవిత మకరందం" అన్నారు అట్టి శృంగార రసమును 
ఆ గౌరవముతోనే గ్రహించాలి గాని దానికి మలినం ఆపాదించకూడదు 
అలసిసాలసిన మానవునికి శృంగారం ఒక పన్నిటిజల్లు ప్రకృతి సౌందర్యం 
పరమాత్మ తేజోప్రతిబింబము అది ప్రకృతిలో చరాచరములన్నిటికి పన్నీటిజల్లు 
ప్రకృతిలో అణువణువునా శృంగారం ప్రతిఫలిస్తుంది 


'కామముిను పురుషార్థములలోను ప్రస్తుతించారు మరల దానిని 
అంతళ్ళత్రువులైన అరిషడ్వర్గాలలోను పరిగణించారు ధర్మ అర్ధ, కామ, 
మోక్షములు పురుషార్థములు ధర్మము అనగా వేదోక్త విధి, సత్కార్యము, 
విలువ, నీతి మనోవికాసం కలిగించేదే ధర్మము స్వార్ధం తొలగినపుడే 
మనోవికాసం కలుగుతుంది ఇది వ్యక్తిపరంగా, సమాజపరంగా, విశ్వపరంగా 
ఉంటుంది అంతేకాదు ధర్మము కాలమాన పరిస్థితులకు అనుకూలంగా 
మార్పులతో సమన్వయించాలి అది స్వార్థరహితంగా మనోవికాసం కలిగించేదిగా 
ఉండాలి అర్థము అనగా ఇంద్రియార్ధము, ప్రయోజనం, విధము, రాజనీతి, 
ధనము కామము అనగా ఇచ్చ-మోక్షము అనగా పునర్జన్మ నివృత్తి 


పురుషార్థములు పురుష ప్రయోజనము కొరకు ఏర్పడినవి పురుషుడు 
అనగా లింగ సందర్భముగా కాక మానవుడు అనే అర్ధంలో గ్రహిస్తే సమన్వయం 
కుదుర్తుంది అనగా మానవుని జీవనసరళికి ప్రయోజనకారులు ఈ నాలుగు 
పురుషార్థాలు అని భావం పురుషార్ధములే పురుషప్రయత్నములు మానవుడు 
వాటిని అనుసరించి ప్రయోజనం పొందాలి గృహస్థాశ్రమము కొరకే 


ముగింపు 837 


పురుషార్థములు ఎర్బడినవి గృహస్థుగానున్నంత వరకు వాటిని తప్పక 
అనుసరించాలి 


శ్లో పరస్పర విరుద్దానాం తేషాంచ సముపార్ణనమ్‌ (మనుస్మృతి 7-152) 


ధర్మార్ధ కామములలో తరచు పరస్పర విరోధం కలదు అట్టి 
విరోధమును పాసగనీయక ఆ పురుషార్ధములను మూటిని సంపాదించు 
ఉపాయము ఆలోచింపవలయును 


శో ధర్మశ్చార్ధశ్చ కామశ్చ పరస్పర విరోధినః 
ఎషానిత్యవిరుడ్ధానాం కధమేకత్రసంగమః । 
(మహాభారతం - అరణ్యపర్వం, 


ధర్మము, అర్ధము, కామము ఈ మూడు పురుషార్ధములు పరస్పర 
విరోధులు ఒకదానికొకటి పాసగకయుండును కనుక ధర్మార్థ కామములను 
పురుషుడు సమముగా సేవించుట ఎట్లు? సమాధానం ఈ క్రింది శ్లోకం 


శో। యదాధర్మశ్చ భార్యాచ పరస్పర వశాను గౌ 
తదా ధర్మార్ధ కామానాం త్రయాణామపి సంగమః | 
(మహాభారతం - అరణ్యపర్వం) 


భార్య ధర్మమును విడువక అనుసరించినచో అపుడు ధర్మార్ధ 
కామములు మూడును పరస్పర విరోధము లేక ఒకచోట నిలుచును కనుక 
అట్టి భార్య ద్వారానే ధర్మనిర్వహణ, అర్జార్డన, కామానుభూతి నిర్వర్తించి 
పురుషుడు కృతకృత్యుడగును మరియు 
శో ధర్మార్థ కామః సమమేవసేవ్యః 
సఉత్తమోయోనిరతః త్రివర్గేవిభజ్యకాలమ్‌ పరిసేవమానః 
(మహాభారతం - శాంతిపర్వం) 


838 అనుష్టాన వేదాంతము 


ధర్మార్ధ కామములను సమముగా మాత్రమె సేవించవలయును 
ధర్మార్థ కామములను వేరువేరుగా భావించకూడదు కేవలం ఒకదానినే 
ఆశ్రయించక వాటికి పరస్పర సంఘర్షణ రాకుండ సాధించవలయును 
కాలమును మూడు భాగాలుగా చేశారు పగలు పూర్వభాగం, పగలు 
ఉత్తరభాగం, చివరి భాగం రాత్రి ఎవరైతే ఆసక్తితో ఈ వరుసలో క్రమంగా 
ధర్మార్థకామములను సేవించుదురో అతడు ఉత్తముడు అన్నారు 


ధర్మము, అర్ధము సంయోజితములు ఒకదానికి మరొకటి 
సహాయకారి ధర్మార్ధములు వ్యక్తి పరంపగానే కాకుండ కుటుంబపరంగా 
సమాజపరంగా విస్తరిస్తాయి కాని కామం పూర్తిగా వ్యక్తిపరం ఇచ్చ 
వ్యక్తిపరమేగా! ఫలితం ఆ వ్యక్తికే కాక మరొకరికి కూడ చెందవచ్చు 
పురుషార్థములలో కామమునకు సంభోగ ఇచ్చ భావార్థం ఈ ఇచ్చకు 
శృంగారం అలంకారం ఆ అలంకారమే కామకళారూపం దీనికి ఆధారం 
సౌందర్య ఆరాధన కామానుభూతి తరువాతే మోక్ష అర్హత అని పురుషార్థముల 
ఆశయముగా గోచరించును అందుకే “కామిగానివాడు మోక్షకామి గాడు” 
అను నానుడి ప్రసిద్ధమైంది 


ఈ శృంగార సానుభూతి అభాసము అగుటకు కారణములు రెండు 
(1) రసానుభూతి గ్రహించలేక, కామకళలోని అంతరార్థము గోచరించక, 
సౌందర్యారాధనలోని ఆశయము తెలియక, సంభోగేచ్చలోని రసమయ 
పరవశత్వం అర్దం చేసుకోలేక దాని ద్వారా కలుగు ఆనంద పరమావధి చేరలేక, 
సంభోగేచ్చను ఒక మనోవికారంగా పరిణమింసజేశారు కొందరు వారి ఇచ్చలో 
కామకలళాప్రతీకలు నశించి, రసానుభూతి లోపించి సౌందర్యారాధన అదృశ్య 
మవుతుంది అపుడు వీటి అన్నిటి సంయుక్తరూపమైన ప్రేమ ఆకాశదీపం 
అవుతుంది అట్టి కామం పురుషార్ధం కాదు అది మనోవికార (౧458100) 
రూపమైన పశుఅంతర్‌ ప్రవృత్తి (201౧4! Instincts), ఇంద్రియలోలత్వం 


ముగింపు 839 


(2) శృంగార రసాభాసకు మరొక కారణం కూడ ఉంది “సంతాన 
యజ్ఞమేవ సంసారం అని ఎచటనుండో ఒక నీతిని దెచ్చి భార్యాభర్తల, 
(ప్రేయసిప్రియుల ఎకాంతసేవను వైదిక సంప్రదాయ పరంచేసి అదేదో తప్పదు 
కాబట్టి చేయాలి అను యాంత్రిక భావనను ఎర్పరచి రసానుభూతిని 
నీరసింపజేశారు అసలు వివాహం అంటే ఎమిటి? యువతీ యువకుల 
మధ్య ఎర్పడు డ్రేమానుబంధ రూపమే వివాహవ్యవస్ట సంప్రదాయానుబద్ధమైన 
ప్రేమానుబంధమె వివాహబంధము (పేమానుబంధము లేని సంప్రదాయని బద్ధత 
నేతిబీరకాయ వంటిది జీవితాంతము ఇద్దరు జీవుల మధ్య సంసారాను 
బంధమునకు ప్రతిక వివాహవ్యవస్ట 


ఉఊదాత్తం వివాహబంధం, 

రెండు హృదయాల సంబంధం, 

అవ్యక్తం ఆ డైమానుబంధం 
శారీరక సుకృతం సౌందర్యం, 
ఆత్మానురూపం సౌశీల్యం, 
సుప్రభావితం, ఆ స్రపురుషానురాగం 


డుమయే వివాహబంధానికి సూత్రం 


అదొక సంయమ సంద్రం, 
పగలు పద్మమిత్ర పరువంలో, 
రాత్రి కలువరేని కాంతిలో 
సర్వదా శాంతి సంయమం 


నిండు హృదయాల 

నిండారు నవ్వులతో 
నిత్యనూతన వసంతశోభల, 
కిలకిలారావాల మధురిమలో, 


840 అనుష్టాన వేదాంతము 


వలుపులు గొలిపెడి చిలుకల తళుకులలో, 
సర్వదా శాంతి సంయమం 


తావిభరితకుసుమం 
వైవాహిక సంబంధం, 
ప్రణయం తత్ఫ్సలితం, 
తత్సరమార్గం దాంపత్యం 
తత్సలితార్ధం గార్హస్ట్యం 


వివాహబంధానికి సూత్రం మాంగల్యరూపంలోని ప్రమ మాంగల్యం 
వ్యక్తమయే సూత్రం అది సామాజికం అవ్యక్తమైన సూత్రం (ప్రేమ అది 
వ్యక్తిగతం (డ్రేమ అంటే ఇద్దరి కలయిక మాత్రమే కాదు (ప్రేమ అనేది 
తత్త్వము అది మానసికం పూవు పరిమళం యిచ్చునట్లు [పేమప్రేమనే 
ఇస్తుంది పరిమళం కనబడదు అనుభూతిని కలుగజేస్తుంది పుష్పమునకు 
రంగు, రూపం ఆకర్షణ ఇస్తాయి కాని పరిమళం లేని రంగు, రూపం వృధా 
పరిమళం కూడ ఆకర్షణ కలుగజేస్తుంది కాని అది అవ్యక్తం పరిమళం ఇచ్చు 
అనుభూతి వట్టి ఆకర్షణ మాత్రమే కాదు అది అవ్యక్షానుబంధం (ప్రేమకి 
కొలతలు లేవు (పేమ అంటే కామం కాదు కాని డమ కామానికి సున్నితత్వం 
కలుగజేస్తుంది (ప్రేమ మనసును వర్ణిల్లజేసి మానసిక సున్నితత్వమును 
మేలుకొల్పుతుంది 


మరి ఈనాడు వివాహం తరువాత కుటుంబంలో స్నేహం, 
సౌహార్హతలకు బదులు కలతలు ఎందుకు వస్తున్నాయి దీనికి ప్రతి ఒక్కరు 
కారణమే దీనికి మూలం వ్యక్తుల కపటత్వం, దర్పం, భయం “గ్రేమ' అంటే 
మామూలుగా వాడుకలోనున్న “డైమ' అనే మాట కాదు “ప్రేమ అనేది ఒక 
తత్త్వము కామసంబంధమైన ప్రేరణల వలన (ప్రేమతత్వం ఉత్పన్నం కాదు 
ఈనాడు వాడుకలోనున్న (ప్రేమలో పడటం' అంటే గ్రైమతత్వం ఉత్పన్నం 


ముగింపు 841 


కావటం కాదు (ప్రేమతత్వం వికసించటానికి వివాహానికి ముందు (ప్రేమలో 
పడనవసరం లేదు "ప్రేమలో పడటం' అనేది సాధారణంగా ఒక గురకం 
(30041649) వలన ఉత్తేజితమగు ఒక అంతః ప్రవృత్తి (54౧00 అది ప్రేమతత్తం 
కాదు (ప్రేమతత్వం ఇద్దరి మధ్య సత్సంబంధం వలన మేల్కొంటుంది 
అంతవరకు అది నిద్రావస్థలో ఉంటుంది (పేరకం వలన ఉత్తేజితమయే 
అంతఃప్రవృత్తి (పేమతత్వమును మేల్కొల్పుతుంది అని విశ్వసించలేము 
'డుమలో పడకుండి సంప్రదాయపద్ధతిలో ఎర్పాటు (arranged marrage) 
చేయబడిన వివాహాల ద్వారా కూడ అనుకూల వాతావరణంలో ప్రేమతత్వం 
మెల్కొనవచ్చు అనుకూల వాతావరణం కల్పించటమే మన బాధ్యత 


కాని ఈనాటి వివాహాలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి 
(ప్రేమతత్వానికి స్థానం లేదు వృత్తిరీత్యా ధనవాంఛ రీత్యా వ్యాపారాత్మకం 
అయినాయి విదేశ గమనం ప్రాధాన్యం వహిస్తోంది ఇక్కడ వివిహం ద్వారా 
ఒక బంధం ఎర్పడుతోందే తప్ప నిజమైన (ప్రమతత్వం మేల్కొనే అవకాశం 
కన్పడుటలేదు ఇక వివాహ వేడుకలో కూడ దంభాలు, అర్ధంలేని ఆడంబరాలు 
తప్పితే ఎమియు లేదు ఉదాహరణకు ఆశీర్వచన కార్యక్రమంలో 
ధర్మోపన్యాసాలు, నీతివచనాలు ఎందుకు? అది వింటున్నది ఎవరు? ఆ 
సమయంలో వధూవరుల మానసిక స్థితి ఎమిటి? వారు ఇండ్రియ ప్రభావంలో 
తమ సహచర జీవితమును గూర్చి ఊహాలోకంలో ఉంటారు ఈ ఉపన్యాసాలు 
వారికి వినబడవు ఇక అతిధులు ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంపులుగా 
“లోకాభిరామాయణంలో” ఉంటారు ఈ ఉపన్యాసాలు వారి చెవిన బడవు 
ఉపన్యాసం అయిపోయిందని ఎవరైనా చెపితే తెలుస్తుంది కన్యాదాత ఖర్చుని 
గూర్చి ఆవేదనలో ఉంటాడు వరుని తండ్రి 'భుజకీర్తులను' ఊహించుకుంటూ 
ఉంటాడు ఇక వివాహం అయిన తరువాత వధూవరులకు అనుకూల 
వాతావరణం కల్పిస్తే క్రమంగా అవగాహన ఎర్చడి (పమతత్వం మేల్కొంటుంది 
కాని రెండు వైపుల అనెక సందర్భాలలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది 


842 అనుష్టాన వేదాంతము 


వరుని తలితండ్రులు తమ పుత్రరత్నం ఎక్కడ భార్యావిధేయుడైపోతాడేమోనని 
అనుమానంతో వాతావరణం కలుషితం చేస్తున్నారు ఇక వధువు తలిదండ్రులు 
వారి కుమార్తెపై తమ (పేమ జఒలికిపోతుంటి తాళలేక వారి సంసారంలో 
క్షణంక్షణం కల్పించుకుని వాతావరణం మలినం చేస్తున్నారు రెండు వైపులా 
సహృదయులైతే నూతన దంపతుల జీవితం నిండినదిలా ప్రశాంతంగా 
సాగుతుంది ఆ ప్రశాంతతలోనే (ప్రేమతత్వం మెల్కొంటుంది (పమతత్వ 
ప్రభావంలోనే కుటుంబంలో పరస్పర సౌహార్హత వర్ధిల్లుతుంది 


శృంగార రసానుభూతి అభాసము అగుటకు ఈ రెండు కారణముల 
వలన కామం పురుషార్ధ ఆశయం కానేరదు పురుషార్ధ కామము చాల 
ఉన్నతమైనది అది జీవితానందము కొరకు ఎర్పడినది మానవ జీవితలక్ష్యాలు 
మూడు అందు ఎ ఒకటి మరొకదానికంటే తక్కువాకాదు, ఎక్కువాకాదు అవి 
1) బాహ్య జీవితావసరములు, ఇంద్రియానురక్తి, 2) రసజ్ఞాన విద్య, 
సౌందర్యభావవిషయిక దర్శనము, 3) ఆత్మతత్వవివేచనము 


వీటి సాధన కొరకే పురుషార్థములు ఏర్పడినవి అట్లు కానిది 
పురుషార్థము కాదు అది అంతశృత్రువై అరిషడ్వర్గములో చేరినదే యగును 
జీవన్ముక్తి కొరకే మానవజన్మ పొందగలిగాము కాబట్టి ఆ లక్ష్యమును 
మరువకుండ లౌకిక జీవితం గడపాలి లౌకిక జీవితంలో సుఖభోగాలు 
అతిధుల వంటివి అతిధులను గౌరవించినట్లె వాటిని ఆదరించాలి అపుడు 
అతిధి అనుభవించే తృప్తి మనకు “సుఖీభవ అని ఫలిస్తుంది అలా వాటిని 
అనుభవిస్తూనే గమ్యం చేరుకోవాలి 


అనుభవం ఎపుడూ ఇంద్రియాల ద్వారానే ఉంటుంది ఇంద్రియాల 
ద్వారా మనసును చేరుతుంది మానసిక సంతోషమే ఇంద్రియ సౌఖ్యం 
ఇంద్రియాలు పరికరాలు మనను అధిష్టానం (మూలం) ఇంద్రియాలు లేనిది 
మనసు నిష్కియారూపం మనోనిగ్రహం సాధన చేస్తే ఇంద్రియ విశ్చంఖలత్వం 


ముగింపు 843 


ఉండదు మనో నిగ్రహంతో ఇంద్రియాలు క్రమణికగా పనిచేస్తాయి అపుడే 
మానసక ఆనందం కలుగుతుంది 


అంతశ్శత్రువులు లోపల నుండి ఇంద్రియముల ద్యారా బయటకు 
వెలువడు తరంగముల వంటిది ఇవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, 
మాత్సర్యములు వాస్తవానికి ఈ శత్రువులు ఆరు కాదు, మూడు మాత్రమే 
మొదటి మూడు అయిన కామక్రోధలోభములు అంతశ్ళత్రువులు తదుపరి 
మూడు మొదటి మూడింటి పర్యాయరూపాలు మొదటి మూడు తీవ్రమైనపుడు 
తదుపరి మూడుగా రూపొందుతాయి అపుడవి మరింత ప్రమాదకరమైన 
శత్రువులుగా మారుతాయి ఇంక కొంత లోతుగ వాస్తవికతలోనికి పోతే 
మొదటి మూడు కూడ ఒకదాని నుండి మరొకటి క్రమంగా ప్రజ్యలిస్తాయి 


ప్రధమంగా మనసు నుండి (బుద్ధి నుండి) బయటకు వచ్చే తరంగం 
కామం కామం అంటే కోరిక అది కావాలి, ఇది కావాలి అనే కోరిక సంభోగేచ్చ 
కూడ అట్టి కోరికలలో ఒకటి ఇది మానవుని అవరోహణకు (పతనమునకు) 
మొదటి మెట్టు ఒకసారి కోరిక మనసులో ప్రవేశించగానే అది లోపల 
తొలుస్తూనే ఉంటుంది అనగా మధించటం అన్నమాట ఈ మధించటమే 
మన్మధుని కార్యవిశేషం ఈ మధన పరిణామమే క్రోధం తనకు అందనిది 
మరొకరు పొందితే ఈ కామమే కోరిక తీరనందుకు దుఃఖమై అది క్రోధముగా 
పరిణమించును అంతటితో ఆగదు కోరిక తీరి కావలిసినది పొందినా, దానిని 
మరొకరు ఎట్టి పరిస్థితులలోను పొందకూడదు అను లోభం ప్రబలుతుంది 
అంతా తనకే ఉండాలి అనేదే లోభం 


ఈ కామక్రోధలోభాలే తీవ్రమై వికారస్థాయికి పెరిగినపుడు అవి 
మోహమదమాత్సర్యములుగా పరిణమిస్తాయి కామం వికటిస్తే మోహంగా 
మారుతుంది కామం కోరిక స్థాయిలోనే ఉంటుంది కాని అది ముదిరి 
మోహమైతే మనసు మరుగున పడిపోతుంది ఎట్టి పరిస్థితులలోనైనా తన 


844 అనుష్టాన వేదాంతము 


కోరిక తీరాలి అను పట్టుదల ఎర్పడుతుంది అది తీరనపుడు అట్టి కోరిక 
మరెవరికి ఉండకూడదు, ఒకవేళ ఉన్నను అది తీరకూడదు అను ఆలోచన 
కలుగుతుంది ఇదే క్రోధ పరిణామమైన మదం తన కోరిక తీరినపుడు పొందిన 
ఫలితం మరెవరికి ఉండకూడదు అనేదే లోభం ఒకవేళ ఎవరైనా ఆ ఫలితం 
పొంది ఉంటే, వారిని నాశనం చేసే ప్రయత్నమే లోభం పరిణామరూపమైన 
మాత్సర్యం మాత్సర్యం అసూయతో కూడిన పగ ఈ మూడు అంతశ్శత్రువులు 
తనకేకాక సమాజానికి కూడ శత్రువులేయని గ్రహించాలి 


దీనిని బట్టి అన్నిటికి మూలం కామం అని తెలుస్తోంది గదా! మరి 
కామం దోషం కాదా! కామం ప్రకోపించనంత వరకు దోషం కాదు కామం 
ప్రకోపిస్తే మోహం అవుతుంది కామం మోహంగా ప్రకోపించనంతవరకు 
మంచిదే పురుషార్థమైన కామం మోహం కాదు కానేరదు పురుషార్థ కామం 
సుఖసంతోషాలకు ప్రాపు పురుషార్ణకామం మనోనిగ్రహ పరిధిలో ఉంటుంది 
మోహంగా పరిణామం చెందితే కామం మనసు అధీనం తప్పుతుంది 
ఇంద్రియాధిక్యత పెరుగుతుంది అపుడది తప్పక నేరమేయగును అట్టి 
కామం శత్రువే 


వసిష్ట మహారామాయణం (యోగవాసిష్టము) మోహమే 
అహంకారమునకు మూలం అన్నది మూఢత్వం లేక అజ్ఞానం వల్లనే ఇది 
బాగా విస్తరిస్తుంది మోహరూపమైన అహంకారం అనేక శారీరక, మానసిక 
వికారములకు కారణమవుతుంది ఈ వికారముల వలన మనసు 
మూర్ణమవుతుంది వసిష్ట రామాయణం వైరాగ్య ప్రకరణలో మనసును 
వీధికుక్కతో పోల్పారు వీధికుక్క వ్యర్థంగా చంచలంగా ఇంటింటికీ 
తిరుగుతుంటుంది మనసు కూడా తన కోరికలననుసరించి అటూఇటూ 
తిరుగుతూ ఉంటుంది ఇట్టి మనసును పిశాచం అన్నారు అంతశ్శత్రువులకు 
లోబడేది ఇట్టి మనసే ఈ మనసుకు తృష్ణ అతిగా ఉంటుంది తృష్ణ 


ముగింపు 845 


వేసవికాలంలో దాహం వంటిది అది తీరదు ఎంత ఉత్తముడినైనా ఈ తృష్ణ 
ఒక్క తృటిలో తుచ్చునిగా చేస్తుంది 


తృష్ణకు మూలం అజ్ఞానం లేక మూఢత్వం అది కలిగిన అంతఃకరణ 
నిరంకుశంగా వ్యవహరిస్తుంది మోహంగా పరిణమించిన కామం పిశాచం 
వంటిది అది మనిషిని వివశుణ్ణి చేస్తుంది అంతవరకు నిర్మలంగా ఉన్న నది 
వర్షబుతువు రాగానే పరవళ్లు త్రొక్కుతుంది, కలుషితమవుతుంది యవ్వనదశ 
ఇట్టిది అంటారు బాల్యం నిరంకుశ స్వభావంతో కూడి సుఖదాయకం కాదు 
అన్నారు యవ్వనం మోహంతో, మదంతో కలుషితమై పోతుంది ఆయవ్వన 
దోషాలకు మూలం స్రీయని వసిష్ట మహారామాయణంలో స్త్రీని తీవ్రంగా 
నిందించారు స్తీ సౌందర్యం పురుషునికి భ్రమ కలుగజేస్తుంది “స్తీ జ్వలించే 
అగ్నిశిఖ లాంటిది' అన్నారు ఆమె కేశములు పాగవంటివి అని, అగ్ని గడ్డిని 
దహించివేసినట్లు ఆమె కామవాసన అను అగ్నితో పురుషుణ్ణి దహించివేస్తుంది 
స్రీ సమీపంలో ఉంటే పురుషునికి భోగేచ్చ తప్పదు 'ప్రీ భోగక్షేత్రం స్త్రీ 
లేకపోతే భోగేచ్చయే యుండదు కాబట్టి స్త్రీని వదలినవాడు సుఖవంతుడు 
బాల్యమును యవ్వనం మ్రైంగివేస్తుంది యవ్వనమును వార్టక్యం వచ్చి 
ఆవరిస్తుంది వార్ధక్యంలో కోరికలు నశించవు కాని శక్తి నశిస్తుంది వార్ధక్యంలో 
ఉన్న మనిషిని చూచి అందరు హేళన చేస్తారు ఇలా తన నిజస్వరూపాన్ని గాని, 
తన కర్తవ్యాన్ని గాని గుర్తించక తిరుగు మానవుని తుదకు మృత్యువు 
మింగివేస్తుంది ఇది వసిష్ట మహారామాయణం వైరాగ్య ప్రకరణంలో చెప్పిన 
మానవజీవిత సారాంశము 


అదే ప్రకరణంలో జీవితం తీర్థయాత్ర వంటిది అన్నారు యాత్రలో 
ఎంతోమంది కలుస్తారు, విడిపోతారు జీవితంలో కూడ భార్యాపుత్రులు 
అట్టివారే ఈ వైరాగ్యం అందరికి తెలిసిందే కాని నిజజీవితంలో ఇది 
ఎంతవరకు సాధ్యము ఒకవైపు కర్తవ్యాన్ని గుర్తించాలని చెపుతూ మరొకవైపు 


846 అనుష్టాన వేదొంతము 


సంసారం అంతా అబద్దం అంటున్నారు కాలమును మనం క్షణాల నుండి 
కల్పముల వరకు లెక్కలు ఎర్పరచుకున్నాము ఈ లెక్కలు కాలబేధాలు అన్ని 
అసత్యాలే అని వసిష్ట మహారామాయణం చెప్తోంది కాలగణనం అసత్యమే 
కాని కాలం అసత్యం కాదు కాబట్టి కాలమును ఎదో విధంగా గుర్తించాలి 
అందుకే క్షణాలు, సంవత్సరాలు, యుగాలు చెప్పబడినాయి అలాగే సంసారం 
అసత్యం అన్నారు కాని అది అసత్యమని ఎపుడు తెలుస్తుంది? అసత్యం 
అంటే అరం తెలిసినపుడు అది ఎపుడు తెలుస్తుంది సత్యం తెలిసినపుడు 
సత్యం ఎపుడు తెలుస్తుంది సత్యం ఆత్మజ్ఞానం కలిగినపుడు తెలుస్తుంది 
ఆత్మజ్ఞానం కలిగినపుడు జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు 


అంతవరకు ఈ దృశ్య ప్రపంచమంతా వాస్తవమే శ్రీరామునికి 
చిన్నవయసులోనే వైరాగ్య ప్రవర్తన కలిగింది ఆ స్థితిలో శ్రీరాముడు చెప్పిన 
మాటలే వసిష్ట రామాయణంలోని వైరాగ్య ప్రకరణము వైరాగ్యంతో జీవితకర్తవ్య 
నిర్వహణ జరగదు కర్తవ్య నిర్వహణ జరగకపోతే రామావతార ప్రయోజనం 
సిద్ధించదు అందుచే దశరధుడు, విశ్వామిత్రాది మహర్షులందర. కోరికపై 
వసిష్టుడు శ్రీరామునికి సత్యమును బోధించి జీవన్ముక్తుని స్థితి కలిగించాడు 
జీవన్ముక్తుడై శ్రీరాముడు కర్తవ్యం నిర్వహించాడు రామావతార ప్రయోజనం 
సిద్ధించింది “తన నిత్యకృత్యాలన్నీ, విధులన్నీ నిర్వహిస్తూ కూడా, ఎవడైతే ఈ 
ప్రపంచాన్ని ఆకాశంలాగా శూన్యంగా చూస్తూ అసంగుడుగా ఉంటాడో అట్టివాడు 
జీవన్ముక్తుడు అని వసిష్టుడు నిర్వచించాడు 


మనం సామాన్య మానవులం అవతార పురుషులం కాదు మనకు 
అవతార ప్రయోజనం లేదు మనకు పునరపి జననం - పునరపి మరణం 
తప్పదు అందువలన ప్రతి జన్మ జీవునికి ఒక అవతారమే కాబట్టి ప్రతి జన్మకు 
కర్తవ్యం, ప్రయోజనం ఉంటాయి కర్తవ్యం నిర్వర్తించాలి ప్రయోజనం 
సాధించాలి మనం జీవన్ముక్తులం కాలేదు కాని నిష్కామకర్మయోగం ద్వారా 


ముగింపు 847 


జీవన్ముక్తి కొరకు ఒక్కొక్క మెట్టు ఎక్కవచ్చు తురీయము అను పరమశాంతి 
లభించునంత వరకు పురుష ప్రయత్నం సాగుతూనే ఉండాలి పురుష 
ప్రయత్నం కొరకే పురుషార్ధాలు చెప్పబడినవి నిస్వార్దముగా పురుషార్థములను 
సాధించాలి వట్టి వైరాగ్య ప్రవర్తనతో ప్రయోజనం లేదు అని చెప్పటమే వసిష్ట 
రామాయణములోని ఉద్దేశము 


దోషాలకు ఆస్పదం స్రీ అని, ఆమె అగ్నిజ్వాల, పొగ అని నిందించారు 
మన దృష్టిని బట్టి వస్తువు విలువ మారుతుంది కామం పురుషార్థమైతే 
పురుషుని కార్యనిర్వహణకు తోడ్పడుతుంది కామం మోహమైతే శత్రువు 
అవుతుంది (పేమతత్వంతో కూడిన కామం ప్రయోజనకారి అలానే స్తీ అగ్ని 
అన్నారు అగ్ని దహిస్తుంది అదే అగ్ని వంటకు ఉపయోగపడి ఆహారం 
సమకూరుస్తుంది అదే అగ్ని హోమకుండములో పవిత్రంగా ప్రజ్వరిల్లుతుంది 
శ్రీరామునికి కలిగిన అశాంతి సిద్దార్భడికి కూడ కలిగింది వసిష్టుడు అతనిలో 
వెలిగించిన జ్ఞానజ్యోతి వలన శ్రీరాముడు కర్తవ్యోన్ముబుడైనాడు సిద్ధార్దుడు 
సంసారం వదలి జ్ఞానసిద్ధి పొంది బుద్దుడైనాడు జిడ్డు కృష్ణమూర్తికి కూడ ఒక 
స్టితిలో జీవితంలో అసంతృప్తి, అశాంతి కలిగినై మానవుడు తనను గురించి 
తాను సత్యం తెలుసుకోవాలని గ్రహించాడు తన మనసుని తాను అవగాహన 
చేసుకోవాలి అన్నాడు దానికి నిర్బంధం పనికిరాదు మనసుకు స్వేచ్చ 
కావాలన్నాడు తురియాజ్ఞానం, భావాతీత అనుభూతితో మనసుకు స్వేచ్చ 
వస్తుందని వేదాంతం కూడ చెప్పంది కాబట్టి దోషం కామంది కాదు దానిని 
పురుషార్ధంగా ఆచరించి ప్రయోజనం పొందటమో, లేక మోహంగా మార్పుచేసి 
పతనం చెందటమో మన వంతు పని 


ఇందుకు సంయమనం కావాలి అంటే ఏకతా భావముతో కూడిన 
దిక్ష కావాలి అది పొందగలిగిననాడు కర్తవ్య నిర్వహణ, జీవితానికి ప్రయోజనం 
సమకూరుతాయి. ప్రకృతి-పురుషుడు అంటే స్త్రీపురుషులు లేంది సృష్టి లేదు 


848 


అనుష్టాన వేదాంతము 
ప్రకృతి - పురుషుడు 
ప్రత్యయరహిత 
శబ్ద స్వరూపం, 
సత్వాదిగుణ 
పరిరంభం, 
సహజం-ప్రకృతం, 
పంచభూతాత్మకం 
అదే ప్రకృతి 
ప్రకృతికి 
కారణం 
పురుషుడు 
జగత్కారణ పురుషుడు, 
వారే 
ప్రకృతి పురుషులు 
ప్రకృతి దేహి, 
గుణరహితుడు 
పురుషుడు 
ఎవరా ప్రకృతి? 
మరెవరో కాదు 
మనమే! మనమే! మనమే! 
అది తెలిసిన 
సాధ్యమే సంయమనం 
ప్రకృతి పురుష 
సంయమనం 
సాధించినా, 


వహమాా్యాలమంనుం 

మన పకృతి 

కత్తుండి మూడ రని 

చవులుండి వినకేని 

ఈుకృతఆ మనది 
సర్వవుఎుందుఎ 
సవుఎదవాపయం 
(౬॥్రహ్మాం 
స్వ్యఆుకాశునికే 
(౬౭ హ్మాను భవజన్వ్వు 
ఆఆంఆనయయం 
ఇదు గీతావాక్యం 

అవ్యక్తం పురుషుడు, 

వకము (యకృతి 

సులంలయయఎవఎునుల 

వ్యక్తంతోే 

ఆవ్యక్త్రయర్శృనం 

౬5 ఆక్క లదే 

ఆతయ్మయదర్తనం 

వరికావ్యక్త జూంథమవ్యం 

అదడే-ఆఅడేే 

మాూాథధు వెసి వ 

అడే 

మూానవహసివ కూడ 


850 


అనుష్టాన వేదాంతము 


బ్రహ్మాండమునెల్ల 
కాల్చు మార్తాండుడే 
కాలపుంగతి తగ్గి 
చరించు గదా శీతునన్‌ 
మరి! 
విడలేడా, 
కొంతైనా 
తసి నరా, 
ఏ మనిషైనా 
వీడిననాడు 
వ్యక్తం, 
పురుషాధిదైవతం 
స్వయంప్రకాశం 
ఆత్మకు ఆత్మయే చుట్టం, 
ఆత్మయే శత్రువు 
ఆయుధం, 
ఆత్మజ్ఞానం, 
జయించాలి - జయించాలి 
ఆత్మను - 
అపుడు 
ఆత్మయే బంధువు, 
ఆత్మయే మిత్రుడు 
జ్ఞానశూన్యం 
స్వార్థం 


ముగింపు 851 


చూపున్న గ్రుడ్డితనం 

స్వార్గపరత్వం 

వైదిక ను చమ 

జీవితం 

దరిచేరాలి 

చెదిరిన జీవితం 

వీడాలి 

స్వార్ధం కోసం పరద్వేషం 
అపుడే! 
స్వార్ధరహిత చైతన్యం 
అదే 
ప్రణవనాద సంరంభ సదృశం, 
కీంకారాంకితం, 
శుభప్రదం, 
వ్యోమాంత సంకీర్ణం, 
శంకాంకురహరం 
బుధమనస్సంతోషస న్నద్ధం 

శాంతినింపు 

మనమున, 

సుఖమేదో కూర్చు 

క్షణమాత్రమున 

ఆత్మ నిల్చు 

పవిత్రతను భావసంపదల 

ఇచ్చు 

మనోవికాస 


852 అనుష్టాన వేదాంతము 


భ్రాతృబావవల్లరి 
పులకించు పుడమి 
పుష్పసంతతి పూర్ణశోభ 


8 వ్యక్తిగత వేదాంతం - సమస్యలు 


భావాతీతధ్యానంలో తురియాప్టితికి చేరి అంతర్ముఖులమై మనలను 
మనం తెలుసుకునేటంత వరకు దృశ్య ప్రపంచమంతా యదార్గమే యగును 
యదార్ధ ప్రపంచంలో మనం యదార్గంగానే ఉండాలి యదార్ధంగా ఉండటానికి 
మొదటి మెట్ట మన మనసును మనం అవగాహన చేసుకోవటం ఎందుకనగా 
మనసు ద్వారానే అంతర్ముఖులమై అత్మను దర్శించగలము మనసు ఒక 
ద్వారం వంటిది అదే అంతర్‌దృష్టి దానినే మనోదృష్టి అని కూడా అంటారు 
తురియా స్థితికి ముందు లౌకికంగా జీవితస్థితిని ప్రశాంతం చేసుకోవాలి 
నిత్యం జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలకు 
సమాధానం సాధించినపుడే మనసు ప్రశాంతమై భావాతీత ధ్యానమునకు 
మార్గం సుగమమవుతుంది మనసు గురించి మనం తెలుసుకోవడానికి 
పపంచం నుండి మనలను వేరుచేసుకోనక్కరలేదు ఎవరికి వారు తమ స్థితిని 
యధాతధంగా అర్థం చేసుకుంటే తమని తాము అర్ధం చేసుకున్నట్లు అగునని 
జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు దీనికి మనసుకు పరిపూర్ణమైన స్వేచ్చ ఉండాలి 
దేనినైనా అంగీకరించడమో, అంగీకరించకపోవడమో చేయు స్వేచ్చ కాదు 
వాదప్రతివాదాలను జాగ్రత్తగా అనుసరించే స్వేచ్చ కావాలి ఇట్టి మానసిక 
వికాసం వ్యక్తిగతం సమస్యలకు పరిష్కారాలు కూడా వ్యక్తిగతాలే వేదాంతం 
కూడ ప్రత్యక్ష అనుభూతి (DIrectexpenece) వ్యక్తిగతమే అంటుంది అనుభూతి 
సామూహికం కాలేదు కాని పరమాత్మ ఒకడే పరమాత్మను గూర్చిన 
అనుభూతి కూడ ఒకటే అది వ్యక్తిగతం ఎలా అవుతుంది అనుభూతి 
కలగటంలో గల స్పాయిలే ఇందుకు కారణం - ఈ స్థాయిలకు మనసులో 


ముగింపు 853 


ఉండు కర్మ సంస్కారములే కారణం ఈ కర్మసంస్కారాలను బట్టే జీవితంలో 
సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలకు సమాధానాలు వెతికే 
ప్రయత్నం కూడా వాటిననుసరించే ఉంటుంది కాబట్టి మనం చేసే పనివిధానం 
బట్టి సమస్యలు ఉత్పన్నమవుతాయి 


ఆధునిక జీవితమే సమస్యలమయం అనేక సవాళ్లను మనం 
ఎదుర్కొనవలసి వస్తోంది సవాళ్లను (6halenge5) ఎదుర్కొనటంలోనే 
సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోతే 
సమస్యలు మరీ క్లిష్టమవుతాయి కొన్ని సమస్యలు మన ప్రమేయం లేకుండానే 
వస్తుంటాయి వీటిని గురించి అతిగా స్పందించటం మాని, సమస్య ఎలావచ్చింది 
తెలుసుకుని దాని నుండి బయటపడే మార్గం ఆలోచించాలి అంతేగాని ఇది 
మన ప్రమేయం లేకుండ వచ్చింది గాబట్టి ఇది “విధివ్రాత” మనము ఎమి 
చేయలేము అని అసమర్దంగా కూర్చోకూడదు “నా తప్పేం లేదు అంటూ 
కూర్చోవటం ఆత్మవంచనే అవుతుంది 


ఇక మన ప్రమేయంతో వచ్చే సమస్యలు అందుకు కారణమైన మన 
అనాలోచిత చర్య ఎమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మన అనాలోచిత 
చర్య తెలుసుకోవడంలో మనకు నిజాయితీ ఉండాలి మన స్పందన 
నిజాయితీగా ఉంటే సమాధానం దొరుకుతుంది సమాధానం కొరకు అన్వేషణలో 
తరువాత చేయు పనిని ఆపకూడదు పని చేసుకుంటూ పోవటమే ప్రయత్నం 
అవుతుంది ఆ ప్రయత్నంలోనే సమాధానం దొరుకుతుంది ఇది ఏ ఒక్కసారో 
సంభవించే విషయం కాదు తడబాట్లు, పొరపాట్లు చేయటం మానవ సహజం 
వాటిని గ్రహించి జాగ్రత్తపడటమే వివేకం మనిషికి జ్ఞానం ఒకటే చాలదు 
వివేకం కూడా కావాలి వివేకం ఉంటేనే జ్ఞానం సద్వినియోగం అవుతుంది 
నిజానికి ఒక వ్యక్తి శీలం అతడు చేసిన ఘనకార్యాల వలన తెలియదు 
సర్వసామాన్యమైన పనులు నిర్వర్తించేటపుడే అతని శీలం బయటపడును 


854 అనుష్టాన వేదాంతము 


అన్నాడు స్వామి వివేకానంద అన్నివేళలా ఒకే రీతిగా విశిష్టంగా ఉండువాడే 
శీలవంతుడు అవుతాడని స్వామి వివేకానంద అన్నాడు 


సమస్యలు వచ్చినపుడు సాధారణంగా బాబాల దగ్గరికి వెళ్లడమో, 
దేవుడుకి మొక్కులు ప్రతిజ్ఞలు (pledge 0rpr0m15e) చేయడమో చేస్తుంటారు 
ఎందుకు? వారి మీద వారికి విశ్వాసం లేకనే బాబాలతోను, మొక్కులతోను 
సమస్యలు తీరవు మొక్కు అనేది వ్యాపారాత్మకం ఇచ్చిపుచ్చుకోవటం 
(Bartersystem) మన భక్తి ప్రపత్తికే అనగా ఆత్మార్బణతో కార్యం కొనసాగించితే 
సమస్యకు సమాధానం భగవంతుడే చూపుతాడు అంతేకాని లంచం ఇస్తే 
కాదు 'ఈళశ్వరః సర్వభూతాని” అనగా ప్రతి ప్రాణిలో ఈశ్వరుడున్నాడని 
ఉపనిషద్యాక్యం అది గ్రహించిననాడు సహజంగానే మనం భగవంతునికి 
దగ్గరవుతాము ఆ దగ్గరైనపుడే సమస్యకు సమాధానం గోచరిస్తుంది భగవంతునికి 
భక్తునికి మధ్య అనుసంధానికి కార్యకర్తలుగా సందుకో స్వామి వీధికో బాబా 
వెలిశారు నిజానికి వీరు మనిషికి, దేవునికి మధ్య దూరాన్ని సృష్టిస్తున్నారు 
నిజమైన దైవత్వం, నిరాడంబరత గల స్వాములు లేరని కాదు కాని వారి 
సంఖ్య చాల తక్కువ వాస్తవంగా భక్తి అనుభూతి పొందటం అంటే "సెల్‌ఫోన్‌ 
లో మాట్లాడటం కాదు ఈ దొంగస్వాములు తాము దైవానికి ప్రతినిధులుగా 
ప్రచారం చేసుకుంటున్నారు వారి ప్రచారం కంటే జనులు వారి ఆకర్షణకు 
లోబడటమె విచారం కలిగిస్తుంది ఎక్కడో ఒక రామకృష్ణ పరమహంస, ఒక 
స్వామి వివేకానంద, ఒక రమణమహర్షి ఉంటారు వారు ప్రచారం చేసుకోరు 
దేవుని ప్రతినిధులమని చెప్పరు దొంగస్వాములు, బాబాలను గురించి 
వార్తాపత్రికలలో చదువుతూనే ఉంటారు అయినా వారిని నమ్ముతూనే 
ఉన్నారు అది ఆధ్యాత్మికత కాదు దీనికి ప్రధాన కారణం మానవునిలో 
సహజంగా ఉండే భయం అనే బలహీనత ఈ భయాన్ని గూర్చి జిడ్డు కృష్ణ 
చక్కటి వివరణ ఇచ్చాడు మనిషికి అలవాటు అనేది ఉంటుంది అలవాటు 
అంటే ఒకే మాదిరి పనిని మళ్లీమళ్లీ చేస్తూ ఉండటం అలవాట్లతో మనిషి 


ముగింపు 855 


జీవిస్తున్నాడంటే అతనొక యంత్రమన్నమాట అలవాటుకి ఆలోచన అవసరం 
లేదు ఆలోచన లేకుండా పనులు చేస్తే మనచుట్టూ మనం ఒక గోడను 
నిర్మించుకుంటున్నామన్నమాట ఆ గోడ వలన భయం తీరదు పైగా గోడల 
మధ్యన పరిమితులమైనందువలన భయం పెరుగుతుంది అలవాట్లు, 
ఆచారాలు, నమ్మకాలు ఈ గోడల వంటివే మనలను పరిమితులను చేస్తాయి 
భయం పెరుగుతుంది అలాకాక మనసుకు స్వేచ్చ ఇస్తే ప్రతి సమస్యను 
పరిశీలిస్తుంది, ఆలోచిస్తుంది మనసుకు స్వేచ్చ ఉంటే వివేకం ఉంటుంది 
వివేకం మనలో ఉంటే భయం నుండి విముక్తి కలుగుతుంది 


ప్రపంచంలో ముఖ్యంగా మనదేశంలో ఒక పరిమిత కాలంలో 
(imited period) కొన్ని పరిణామాలు ఉప్పనలాగ వచ్చి ఉరుములాగ 
ప్రతిధ్వనిస్తాయి గతచరిత్ర పరిశీలించినచో అలా ఆకస్మికంగా వచ్చిన 
పరిణామాలు ఆకస్మికంగానే అదృశ్యమైనాయి అలాంటి పరిణామమే ఈ 
తరంలో ముఖ్యంగా యువతలో కన్పడుతోంది కనబడుతోంది అనేకంటే 
నలుమూలలా ప్రతిధ్వని ప్రకంపనలు (౧00౧1౧0) సృష్టిస్తోంది అనవచ్చు 
నిజంగా చెప్పాలంటే అది గర్జిస్తోంది అదే ఆకిస్మక ఆధ్యాత్మిక ప్రతిధ్వని 
ప్రకంపన (Boom of Spintuality) ఇది సంధిద్దయుగము (era of uncertainty) 
ఎ భావానికి, ఎ మార్గానికి నిశ్చయరూపం లేదు, స్థిరం లేదు అస్థిరత వ్యక్తిని, 
సమాజాన్ని పాలిస్తోంది ఈ స్థితిలో యువత ముఖ్యంగా మహానగరాలలో 
మందలుగా (1/86 §r01p5) కొంత సంప్రదాయమైన నమ్మకాలతోను మరికొంత 
నూతన విశ్వాసాలతోను దేవుని వైపుకు కదులుతున్నారంటే అది వారిలో కలిగిన 
నిజమైన భక్తిభావమా? యదార్ధమైన అధ్యాత్మిక చింతనా? పరిస్థితిని 
నిశితంగా విశ్లేషిస్తే వారిలో కలిగిన ఈ మార్పుకు వారి జీవితంలో ఎర్పడిన 
అభద్రతాభావము (1౧860430 ప్రధాన కారణంగా తోచును జీవితంలో ప్రతి 
విషయంలోను పోటీ పెరిగింది దాంతో క్షణం క్షణం ఒత్తిడి, ప్రయాస (Mental 
stress and strain) అది తట్టుకోలేని పరిస్థితి ఎర్పడింది ఆ స్థితిలో 


856 అనుష్టాన వేదాంతము 


ముందుకు సాగాలంటే ఎవరి సహాయమైనా కావాలి ఆ సహాయం ఒక 
అతీతమైన శక్తి ద్వారా రావాలి అను భావం యువతలో ఒకరి నుండి మరొకరికి 
ప్రసారమైంది ఆ అతీతశక్తి ఇష్టదైవమే గదా! దైవం అంటే ఎవరు, జీవాత్మ, 
పరమాత్మ సంబంధమును గురించిన చింతనకు సమయం లేదు నిత్య 
ఉద్వేగం (16౧9100) “సర్వం ఖల్విదం బ్రహ్మ - అంతా పరమాత్మయే అను 
భావమునకు సావకాశం లేదు ఇష్టదైవమందు భక్తి అంటే ప్రపత్తి, ఆత్మార్పణ 
భావంతో ఉన్నదా అంటే లేదనే చెప్పాలి ప్రపత్తి, ఆత్మార్పణ ఆ స్థితిలో వారి 
మనసు పరిమితిలోనికి రావు వారికి సహాయం కావాలి, వారు ఆశించిన 
మార్గంలో ముందుకు సాగాలి అదే వారికి కావాలి ఇచట ఇష్టదైవం అంటే 
త్యాగయ్యలాగానో, చైతన్యప్రభులాగానో, లేక తిన్నడులాగానో జ్ఞానభక్తితోనో, 
మధురభక్తితోనో, మూఢభక్తితోనో ఏర్పరచుకున్న ఇష్టదేవతా స్వరూపము కాదు 
ఆ నగరంలో ఆ దేవుడి గుడికి వెళ్ళే పనులు అవుతాయి అను విశ్వాసం ఒకరి 
నుండి మరొకరికి ప్రసారమై వేలు, లక్షల సంఖ్యలో ఆ గుడికి వెళ్తారు ఈనాటి 
యువతది జ్ఞానభక్తి కాదు, మధురభక్తి కాదు, మూఢభక్తి కూడ కాదు అభద్రతా 
భావంతో నిండిన ఒక విధమైన మానసిక స్థితి అది అందు తర్కమునకు, 
వేదాంతమునకు, ఆధ్యాత్మికతకు సావకాశం లేదు 


మానసిక ఒత్తిడి, ప్రయాసలు (Mental Stress and Strain) 
యువతలోనే కాదు వృత్తిలో కార్యనిర్వాహక (MAanagenal stress) ఒత్తిడు లతో 
సతమతమగుచున్న మధ్యవయస్కులు (౧౧16616 266) కూడ మానసిక 
శాంతికి, ఏకాగ్రతకు యోగాభ్యాసం చేస్తున్నారు ఇందు స్త్రీపురుష భేదం లేదు 
ఇది కూడ పూర్తి ఆధ్యాత్మికం అనుటకు వీలుపడదు ప్రపత్తికి గాని, జీవాత్మ- 
పరమాత్మ సంబంధమునకు గాని అవకాశం లేదు ఈ అభ్యాసంలో మనసే 
ఆత్మ అందుకే ఆత్మ అను పదం విరివిగా వినబడుతూ ఉంటుంది మనసు 
పై ఒత్తిడుల (56859) ప్రభావం తగ్గాలి దాని ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం 
(holstichealth) అను మాట వాడుకలోకి వచ్చింది మానసిక చికిత్సావిధానంలో 


ముగింపు 857 


యోగాపద్దతిని అనుసరిస్తున్నారు. ఆసుపత్రులలో (Hospitals) కూడ 
యోగాకేంద్రాలు ఎర్పాటు చేస్తున్నారు ఇదంతా వ్యక్తిపరంగా, సామాజికపరంగా 
మంచిదే కాని ఆధ్యాత్మికంగా మానసిక వికాసం పొందిన ఆత్మజ్ఞాన అనుభూతితో 
తురియాస్టితి కలుగజేస్తుందా అంటే లేదనే చెప్పాలి ఆత్మ-జీవాత్మ ప్రసక్తి 
ఉంటే గదా ప్రత్యక్షానుభూతికి అవకాశం కలిగేది ఇది వ్యక్తిగత వేదాంతం 
కూడా కాదు మనసులో “నేను ఎవరు”, నా కర్తవ్యం ఎమిటి” అను ప్రశ్నలకు 
సమాధానం కోసం ప్రయత్నం ప్రారంభమైనపుడే వ్యక్తిగత వేదాంతం (౧౭50౧౫! 
Philosophy) రూపొందుతుంది ఇచట ఆ ప్రయత్నం ఉండదు ఆశించింది 
సాధిస్తామో, లేదో అను తపనతో కూడిన భయం, కార్యనిర్వహణలో ఒత్తిడుల 
నుండి విముక్తి, ఎకాగ్రతలే ఇచట ప్రాధాన్యం వహిస్తాయి కాకపోతే ఇందు 
వ్యాపారాత్మకమైన భక్తికి, ముడుపులకు ప్రవేశం లేదు 


ముంబాయిలో ప్రతి మంగళవారం వేల సంఖ్యలోను, అది 
వినాయకచవితి అయితే లక్షల సంఖ్యలో సిద్ధి వినాయక గుడికి వస్తుంటారని 
చెప్పున్నారు తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి సగటున మామూలు రోజున 
40 నుండి 50 వేల యాత్రీకులు వస్తుంటారని, సెలవు రోజున దానికి 
రెట్టింపులో సంఖ్య ఉంటుందని అంటారు గత సంవత్సరం తిరుపతి 
దేవాలయం హుండీలో 400 కోట్ల రూపాయలు వచ్చిందట సరే, అది 
యాత్రాస్థలం కాబట్టి అంత మంది వస్తారు అనుకున్నప్పటికి, మహానగరాలలో 
ప్రసిద్ధిచెందిన దేవుని దగ్గరకు ప్రతివారం యువకులు, మధ్యవయస్కులు 
వస్తున్నారంటే అది యాత్ర అనుకొనుటకు వీలులేదు ప్రతి నగరంలోను 
ఆధ్యాత్మిక వట్టడలు (wంrk5hop) (కర్మాగారాలు), ధ్యానకేంద్రాలు, 
యోగాకేంద్రాలు ఏర్పడుతున్నాయి, చర్చావేదికలు ఎర్పాటు చేస్తున్నారు 
టెలివిజన్‌ మహేష్‌యోగి ఛానల్‌ యందు ఆధ్యాత్మిక ప్రసంగాలు, సంభాషణలు 
రోజుకు 24 గంటలు ప్రసారం చేస్తున్నారు ఇతర ఛానళ్ల యందు కూడ 
ఉదయం భక్తిగీతాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రసారం అవుతున్నాయి 


858 అనుష్టాన వేదాంతము 


పౌరాణిక సినిమాలు ఇపుడు తీయటం లేదు కాని టెలివిజన్‌ ఛానళ్లలో నిత్యం 
ఏదో ఒక పౌరాణిక ధారావాహికం (ప్రసారం అవుతోంది అమెరికాలోని 
డిస్నీలాండ్‌ మాదిరి ఇక్కడ రామాలాండు, దుర్గాలాండ్‌ వంటివి ఏర్పాటు 
చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వింటున్నాము మంచిదే కాని 
ఏమిటి ఇదంతా నిజంగా ఇది ఆధ్యాత్మిక విప్లవమా? గోద్రెజ్‌, నాగార్జున వంటి 
పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కొరకు ధ్యానమును వ్యవస్టీకరణం 
చేస్తున్నారట మతపీరాధిపతులు కొందరు విలువలతో కూడిన కార్యనిర్వాహక 
శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారట (06౧16 01 Value Based 
Management) విశ్వవిద్యాలయాలలో వైదిక కర్మకాండలు పార్యాంశముగా 
డిగ్రీ కోర్సులు, వేదాంగ జ్యోతిష్యమునందు కూడ డిగ్రీకోర్సులు ప్రవేశపెట్టే 
ప్రతిపాదన చేశారు కారాగృహాలలో (౮౫||) ఖైదీలకు యోగ, ధ్యానములందు 
శిక్షణ ఇస్తున్నారట ఒకాయన ముంబైలో ప్రతి మంగళవారం దాదాపు 20 
కిలోమీటర్లు తన ఇంటి నుండి నడిచి సిద్ధివినాయకుడి గుడికి వెళ్తాడట 
అతడు యువకుడేట వయసు 30 సంవత్సరముల లోపేనట, “ఎందుకు 
నీకు ఇంత శ్రమ” అని అడిగితే “ఇందులో పెద్దగా గంభీరమైంది, నిగూఢమైంది 
ఏమీ లేదు నన్ను ఎపుడు నిరాశపరచని ఒక ఆత్మీయుడైన స్నేహితుని 
కలవటానికి వెళ్తున్నాను అంతే” అన్నాడట ఈ సన్నివేశమును గురించి ఎదో 
పత్రికలో వచ్చింది దీనిని ఏమనాలి? కుచేలుడు లాగ భగవంతునితో 
మిత్రత్వభావన అనాలా కాని కుచేలుడు తానుగా భగవంతుని ఎమీ కోరలేదు 
కాని ఇచట “ఎపుడు నిరాశపరచని మిత్రుడు అను భావం కనబడుతోంది 
అంటే ఎదో ఒక కోరిక ఫలించాలి అను భావం అనుకోవాలి ఇది అంకితభీక్తియా? 
కాని అంకితభక్తి యందు అత్మారరణయే ఉంటుంది కాని కోరికలు ఉండవు 
గదా! దీనికి ఒకటే సమాధానం కనబడుతోంది ఈ తరం యువత, 
మధ్యవయస్కులలో నెలకొని ఉన్న అభద్రతాభావం, భయం, ఒత్తిడి, 
ప్రయాసలకు వారికి కొంత ఓదార్పు కావలసి యుండి అది ఒక మిత్రుని వంటి 


ముగింపు 859 


అతీతశక్తియైన భగవంతుని నుండి కలుగును అను భావం రూపొందింది 
అనిపించును ఇచట తాత్విక చింతనకు, తర్కమునకు ఆస్కారం లేదు 


ఈ విధంగా యువతలోను, మధ్యవయసు వారిలోను భక్తి పునస్థాపితం 
అయిందా అనిపించును ఈ భావం ఎక్కువగా నగరములలోని సంపన్నవర్గముల 
వారిలోనే కనబడుతోంది ఇందు జీవిత స్వభావంలో (Quality of Ife) 
మార్పును కోరుటయే కన్పడును పవిత్రత, సన్యాసవాంఛ, వైరాగ్యములకు 
ఇందు స్థానం లేదు సంపద, అధికారమును గురించిన తపన, పరిపూర్ణ 
ఆరోగ్య వాంఛలకే ఇందు ప్రాధాన్యము పొందినవి ఈనాటి ఈ తరం భక్తు 
ల మనసులలో లౌకిక అలౌకికము లకు మధ్య (between the material and 
the spiritual) ఘర్షణ లేదు వాస్తవానికి ఆ రెంటికి మధ్య వారికి భేదం 
తెలియదు ఒకవైపు నిత్య భగవద్గీత పారాయణ, అది పూర్తి అయిన వెంటనే 
వ్యాపారపత్రిక చదవటం, చాలమందిలో గమనిస్తుంటాము ఇది దోషమా, 
కాదా? అనేది ప్రశ్నకాదు భక్తి పవిత్రత, భౌతిక లాభవాంఛ మిళితమవుతు న్నాయి 
అది వ్యక్తి మనోవికాసమునకు ఎంతవరకు తోడ్పడుతుంది అనేదే ముఖ్యమైన 
ప్రశ్న ఎందుకనగా ఆధ్యాత్మికంగా మనోవికాసమునకు గీతాపారాయణ ఒకటే 
చాలదు గదా, దానికి తోడు చింతన తప్పక ఉండాలి అపుడే గీతా సారాంశము 
మనసుకు చేరుతుంది లేకపోతే అది యాంత్రికం, నిష్ఫలం అవుతుంది 


సరళీకృత ఆర్థిక విధానం వలన కొందరు వ్యక్తుల ఆదాయం 
పెరిగింది ఆ సంపదకు ప్రదర్శన కావాలి దాని ఫలితమే విరివిగా, విస్తారంగా 
జరుగుచున్న మతఆచారకర్మలు (1114419) వీటిని ఆధ్యాత్మికం అనవచ్చునా? 
ఆ మధ్య ఏదో పత్రికలో వచ్చింది ఎదో సంపన్నుల హోటల్‌లో మేనేజర్‌గా 
పనిచేస్తున్న యువతి భగవంతుడైన శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటున్నట్లు 
ఆహ్వానపత్రికలు పంచినదట తన చిన్నతనము నుండి శ్రీకృష్ణునే భర్తగా 
భావించినదట అంతేకాదు, వివాహం అయిన తరువాత తన భర్తతో రాత్రులు 


860 అనుష్టాన వేదాంతము 


గడిపినట్లు “భావప్రాప్తి పొందినట్లు చెప్పినదట దీనిని ఎమనాలి? అది 
మీరాబాయి పొందిన మధురభక్తి భావన అనాలా? లేక అది మతిభ్రమ 
(hallucination) అనబడు మానసిక స్థితి అనాలా? ఈనాటి “సాఫ్ట్‌వేర్‌ 
(Software) వృత్తిలో అంతులేని ఒత్తిడి, ప్రయాసలు (9695 and strain) 
కనబడుతున్నాయి నేడు ఈ వృత్తి అవధులు దాటి విపరీతంగా విస్తరించింది 
దాంతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి మార్గాలు వెతకటం మొదలైంది 
యోగాభ్యాసం, తక్షణభక్తి (1౧92౧0 devotion) మార్గాలుగా దొరికినాయి 
మానసిక ఒత్తిడి, ఉద్వేగం (96958 and tension) వలన నేటి యువత, 
మధ్యవయస్కులు ఒక రకమైన మతిభ్రమ వంటి మానసికస్టితికి లోనవుతున్నారు 
దాని ఫలితమే నేటి భక్తిభావం ఇది దోషం అని చెప్పుటకు వీలుపడదు కాని 
అది నిశ్చయంగా అంకితభక్తి కాదు భగవంతుని తోడు (00౧౧౧౭౧౦) 
పొందుతున్నాము అను భావనతో ఉద్వేగం నుండి విముక్తి పొందు ప్రయత్నం 
మాత్రమే ఇది వృత్తిరీత్యా తీసుకోవలసిన ఎన్నో నిర్ణయాల వలన మానసిక 
ఒత్తిడులు, ఉద్వేగాలు కలుగుతున్నాయి (stress and tension) వీటిని 
తట్టుకోవటానికే యోగాభ్యాసాలు, సంపూర్ణ ఆరోగ్యమార్గాలు (11011540 health 
methods) ఆచరణలోకి వచ్చాయి వందల సంఖ్యలో గురువులు, స్వాములు, 
బోధకులు, అధ్యాపకులు ఉద్భవించారు విముక్తి కలిగిస్తామని ప్రకటించారు, 
ప్రకటిస్తున్నారు వీరిలో అందరు దొంగస్వాములు కాకపోవచ్చు ఆరోగ్యానికి 
'రైకీ' పద్ధతి, “ప్రాణిక్‌ పద్ధతి ప్రచారంలోకి వచ్చాయి “భావాతీత ధ్యానం' అను 
పదము మాత్రం ప్రచారంలోకి వచ్చింది నిజంగా భావాతీత ధ్యాన అనుభూతి 
పొందుతున్నది, లేనిది ఆ వ్యక్తులే చెప్పాలి అది పూర్తిగా వ్యక్తిగతం 


ఆధ్యాత్మ సంగీతం అని ఒక ప్రక్రియ ఈ మధ్య ప్రచారంలోకి 
వచ్చింది సంగీతానికి భాషాపరిధులు, మతనియమాలు లేవు అంటున్నారు 
అది ఎప్పటి నుండో అందరికీ తెలిసిన విషయమే అది మనిషి మనసును 
ఒక అతీతశక్తితో అనుసంధానం చేస్తుంది అని చెప్తున్నారు ఇది కూడ 


ముగింపు 861 
భగవంతుడు 


(| 


ఆత్మ 
[| మనసు 
మెదడు =— “అహంకారము (౫ 60౦) 
1] జీవాత్మ (5610 
శరీరము 


J 


సంగీతము 


తెలిసినదే త్యాగరాజు ఎనాడో చెప్పాడు దీనిని ఆత్మసంగీతం (5041! ౧౪౩10) 
అన్నారు 

మెదడునే కేంద్రస్థానంగా చెప్పున్నారు అందులోనే మనసు, 
అహంకారము, జీవాత్మ ఉన్నాయని విశ్వసిస్తున్నారు మనసు నుండి శరీరం 
ద్వారా సంగీతం ఉత్పన్నమవుతుంది అంటే సంగీతానికి మూలం భగవంతుడు 


అని భావం నాదం పరబ్రహ్మస్వరూపం అని చిరకాలం నుండి తెలిసిందే 
పద్దతులు వేరుకావచ్చు కాని గమ్యం ఒకటే 


కొంతమంది విద్యావంతులైన యువకులలో జీవితానికి ఉద్దేశము 
(౧౪౧౧౦56) ఏమిటి అను ప్రశ్న ఉదయిస్తున్నట్లు కనబడుతోంది ఆ ప్రశ్నకు 
సమాధానం కొరకు చేసే కృషి వలన మనసులో అస్తవ్యస్తత, తాత్కాలికతా 
భావం (feeling of temporanness) తగ్గుతున్నాయి అంటున్నారు తనను 
తాను తెలుసుకోవటానికి ఇది ప్రారంభదశ మంచిదే ప్రస్తుత సామాజిక 
వాతావరణం గమనిస్తే నూతనంగా ఏర్పడిన విశ్వాసాలలో పవిత్రతకు స్వలాభానికి 
మధ్య, ఆధ్యాత్మిక ఐహికాలకు మధ్య, పారమార్థిక నిగూఢత్వానికి వ్యావహారిక 
భౌతికతత్వానికి మధ్యనున్న సరిహద్దులు చెరిగిపోయినాయి ఆధ్యాత్మికం 


862 అనుష్టాన వేదాంతము 


ఐహికంలోను, అలౌకికం లౌకికంలోను మిళితమైపోతున్నాయి ఇప్పటి 
తరానికి కావలసినది సాధన ద్వారా కలుగు క్రమవిముక్తి కాదు, తక్షణ విముక్తి 
(instant 10612800) అందుకే భగవంతుడు కూడ కాలానికి అనుగుణంగా 
అందుబాటులో ఉండే అలవాటు చేసుకోవాలేమో అనిపిస్తుంది ఆధ్యాత్మిక 
సంగీతం కోసం క్యూలో (౧6466469) నిలబడి కాంపాక్ట డిస్కులు కొంటున్నారు 
(CD) గ్రామఫోనులు, రేడియోలు పోయి కాంపాక్టు డిస్కులు వచ్చాయి 
ఎక్కడైన ఒక చోట ప్రశాంతంగా భక్తిసంగీతం వినుటకు సమయం లేదు 
అందుకని ఆఫీసులో పనిచేసుకుంటున్నా వినటానికి, రోడ్డు మీద నడుస్తున్నా 
వినటానికి చెవులకు తగిలించుకుని జేబులో పెట్టుకునే రేడియోలు వచ్చినై 
ఆధ్యాత్మికత మరీ “సూపర్‌ ఫాస్ట్‌గా ఉంది భగవంతుడు కూడా సర్దుకుపోవాలి 
(ఇర౮5ఫ మహానగరాలలో ఆధ్యాత్మిక పరిస్టితి ఇలా ఉంటే, గ్రామవికాసం 
కొరకు పాండురంగశాస్త్రి అధ్యాలే వంటి గురువులు గ్రామాలకే తరలివెల్లి 
స్వాధ్యాయ ఉద్యమం చేపట్టారు 


తనను తాను అధ్యయనం చేసుకోవడమే స్వాధ్యాయ పరమార్ధమని 
స్వాధ్యాయాల తలంపు స్వాధ్యాయ ఉద్యమ సంస్థాపకుడు ముంబాయి వాసి 
అయిన పాండురంగశాస్తి అధవాలె దైనందిన జీవితంపై భగవద్గీత ప్రభావం 
వివరించటం విరి ధ్యేయం కులమతాలకు అతీతంగా పరస్పర సహకారం, 
స్నేహభావం పాదుకొల్పటానికే ఏరి కృషి “దేవుడు ఎక్కడో లేడు నీ 
మనసులోనే ఉన్నాడు నీ పని నీవు సక్రమంగా చేస్తే ఎవరి సహాయము 
అక్కరలేదు” అని పాండురంగశాస్త్రి బోధన (జననం 1920 రాయఘడ్‌) 
విలువల పునరుద్ధరణయే ఆయన చేపట్టిన యజ్ఞం గీతావాక్యములను 
సామాజికపరంగా వ్యాఖ్యానించి గ్రామీణుల ఉద్ధరణకు పూనుకున్నాడు ఆయన 
ఉద్యమమునకు మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే కాక ఆంధ్రప్రదేశ్‌ కొన్ని ప్రాంతాలలో 
కూడ విశేష ఆదరణ లభిస్తోందని పత్రికలు చెప్తున్నాయి బాలలను 
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దటం, యువకులను ధైర్యవంతులుగా, ఉత్తమ 


శై 


ముగింపు 863 


క్రీడాకారులుగా చెయడం, వృక్షాలను పెంచటం, గోవులను రక్షించటం, 
రైతులకు, మత్స్యకారులకు చేయూతనివ్వటం మొదలైనవి వారి ఉద్యమ 
కార్యక్రమాలు _ తత్త్వజ్ఞానం ద్వారా వ్యక్తి తనను తాను తెలుసుకునేటట్లు 
చేయటం, అదే సమయంలో వ్యక్తుల పరస్పర సహకారం వర్ణిల్లేటట్లు చేయటం 
స్వాధ్యాయ ఉద్యమలక్ష్యం నిజంగా నేటి గ్రామీణులకు వలసినది ఇట్టి 
జ్ఞానము సహకారములే 


వ్యక్తిగత వేదాంతం అంటే స్వార్థంతో మనం చేసే దుష్కియలకు 
సమాధానం (౮౪5100 చెప్పుకోవటం కాదు అది ఆత్మవంచన _ వ్యక్తిగత 
వేదాంతం అంటే ఆత్మవంచన కాదు వ్యక్తిగత వేదాంతం సాధారణంగా 
మృత్యుభయంతో ప్రారంభమవుతుంది అంటే చచ్చిపోతామేమో అని కాదు 
చనిపోయిన తరువాత ఎమిటి? నాలుగు రోజులు ఏడుస్తారు ఆ తరువాత 
జ్ఞాపకం వచ్చినపుడు “ఎ లోకాన ఉన్నాడో” అని కాసేపు జ్ఞాపకం చేసుకున్నందుళు 
గుర్తుగా నాలుగు మాటలు చెప్తారు అక్కడితో అది సరి పెట్టేవారు తద్దినాలు 
పెడ్తారు, లేనివారు అదీ లేదు ఈ భావంతో నిర్వేదం కలుగుతుంది నిర్వేదం 
అంటే తన స్థితిని గురించిన జ్ఞానం తనకు కలిగి నిరాశ ఎర్పడుతుంది ఆ 
నిరాశలో “ఇంత చేసాను, ఎం మిగిలింది నాకు, ఎందుకు చేసాను, ఎందుకు 
బంధాలు పెంచుకున్నాను” అని ఆత్మనింద చేసుకోవటమే వ్యక్తిగత వేదాంతం 
ఎవరైనా ఆత్మీయులైన మిత్రులు బంధువులు పోయినపుడు కూడ వ్యక్తిగత 
వేదాంత భావన వస్తుంది కాని సాధారణంగా అది తాత్కాలికం క్రమంగా 
దైనందిన కార్యక్రమాలలో పడిన తరువాత అది మరుగున పడుతుంది 


జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనసును విపరీతంగా ప్రభావితం 
చేస్తాయి అప్పటికే కొంత అలౌకిక భావన, పారమార్ధక చింతన ఉన్న వ్యక్తికి 
నిరాశ కాదు కలిగేది ఎమిటి ఇదంతా? ఈ కష్టసుఖాలు ఎమిటి? అవి 
ఎందుకు వస్తున్నాయి? కొందరికే కష్టాలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి? 


864 అనుష్టాన వేదాంతము 


తెలిసి నేనేమి తప్పుచేయలేదే? దీనికంతా మూలం ఏమిటి? ఇదంతా 
ఎందుకు జరుగుతోంది? ఎవరైనా కావాలని జరిపిస్తున్నారా? ఇలా తనను 
తాను ప్రశ్నించుకుని సమాధానం కొరకు వేదన పడతాడు ఈ వేదన ఫలితంగా 
సమాధానం రూపొంది ఎర్పడు ఆధ్యాత్మిక భావనయే వేదాంతం ఇది పూర్తిగా 
వ్యక్తిగతం దీనికి శాస్త్రీయ ఆధారాలుండవు, అనుభవాలే ఆధారాలు అవుతాయి 
ఇది వైరాగ్యం అనుకుంటే పొరపాటు రాగద్వేషాలు నశించినపుడే వైరాగ్యస్థితి 
కలుగుతుంది ఇచట రాగద్వేషాలు పూర్తిగా నశించవు ఇది నిర్వేద స్థితి 
మాత్రమే నిర్వేదం వైరాగ్యం కాదు వైరాగ్యం సన్యాసానికి అర్హత నిర్వేదంలో 
ఉన్నవారికి కలిగేది తాత్కాలిక వైరాగ్యం రాగద్వేషాలు తిరిగి ప్రజ్వలించినపుడు 
అది తుడుచుకుపోతుంది 


నిజంగా పారమార్థిక చింతన ఉన్న వ్యక్తికి నిర్వేదం యదార్ధమైన 
అలౌకిక భావన కలుగజేస్తుంది క్రమంగా ఈ భావన బలమై తనను తాను 
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు అతడికి వైరాగ్యం రాదు, కాని అలౌకిక 
భావనతో లౌకిక జీవితం గడపటానికి ప్రయత్నం చేస్తాడు రాగద్వేషాలను 
నియంత్రించుకునే ప్రయత్నం చేస్తాడు ఇదే యదార్ధమైన వ్యక్తిగత వేదాంతం 
ఈ స్థితి వికసించిన కొలది భయం క్రమంగా తగ్గుతుంది జీవితంలో ఏర్పడు 
సమస్యలకు భగవద్గీత చెప్పిన మార్గంలో సమాధానం పొందుటకు ప్రయత్నం 
చేస్తాడు 


ఈ జగత్తు రహస్యం చాల నిగూఢమైంది (౧౫౪1810658) అది 
తెలియదు కాబట్టి దానిని తెలుసుకోకుండ ఉండటమే మంచిది అను భావం 
నిర్వేదమునకు చివరిస్థితి ఇపుడే హేతువాదం మనసులో ప్రవేశించుటకు 
అవకాశం కలుగుతుంది కాని హేతువిచారణతో జగత్తు నిగూఢత్వం తెలియదు 
పైగా అది మనసును పరమాత్మ నుండి దూరం చేస్తుంది హేతువు 
తెలుసుకొనవలసిన అవసరం ఉంది కాని పరమాత్మ హేతువుకు అందడు 


ముగింపు 865 


అనుభూతి ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలి భగవంతుడు ఉన్నాడను 
భావన మనిషి అంతరాంతరాలలో ఎపుడూ ఉంటుంది కాని భగవంతుడు 
హేతుపూర్వకమైన రుజువులకు అందడు అందుకు భగవంతుడు లేడా అని 
సందేహము అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఆ సందేహమును నుండి 
బయటపడుటకు ఒక అతీతశక్తి సహాయం కావాలి అందుకే ఆనాటి బుషుల 
నుండి నేటి యువత వరకు ఆ సహాయం కోసమే వేదన పడుతున్నాడు 


పరమాత్మ ఎక్కడో లేడు ఆత్మరూపంలో మనలోనే ఉన్నాడు అని 
వేదాంతం చెప్పంది ఈనాడు సైన్సు డి యన్‌ ఎ (0NగA)ను కనుక్కుంది అది 
మన శరీరంలోని ప్రతిజీవకణంలోను ఉంటుంది అదే జీవమునకు 
యదార్ధమూలము అని సైన్సు అంటోంది డియన్‌ ఎ తెలిసింది నేడు కాని 
అది నేడు పుట్టలేదు దాని వయసు ఎన్ని లక్షల సంవత్సరాలో తెలియదు 
మనిషికి వయసు పెరుగుతుంది ముసలితనం వస్తుంధి కాని డియన్‌ ఎకి 
ముసలితనం లేదు దానికి అమరత్వం ఉందేమో ఆత్మశరీరమును వదలి 
మరొక శరీరములో ప్రవేశించునట్లు డియన్‌ఎ తరాలు మారుస్తూ ఉంటుంది 
దీనిని బట్టి డి యన్‌ ఎ ను శాశ్వతం చేయుటకొరకే మనిషి పుట్టుచు చస్తున్నాడా? 
నిత్యం ఉండే డియన్‌ ఎను కనుక్కున్న మానవుడు రేవు మనిషికి 
నిత్యయవ్వనము ఉండేటట్లు మార్గం తెలుసుకుంటాడా? తెలుసుకుంటే 
అపుడు దేవుడి అవసరం మనిషికి ఉండదా? ఇది నిరద్ధకమైన ప్రశ్న 
ఎందుకనగా మనిషి దేవుని సహాయం కోరుతున్నది నిత్యయవ్వనం కోసం 
కాదు కోరికలు తీర్చుకోవటానికి, కష్టాల నుండి బయటపడటానికి విశ్వాసము, 
అవిశ్వాసముల మధ్య ఊగిసలాడటమే జీవితం అనవలసియుండును ఈ 
దృష్టితో చూస్తే అజ్ఞాని మనసే ప్రశాంతంగా ఉండుననిపించును ఎందుకంటే 
అతనికి భగవంతుడు ఉన్నాడా, లేడా అనే సందేహమే రాదు దేవుడున్నాడనే 
అతని విశ్వాసం హేతువుకు స్థానం లేదు అతని మనసులో 


866 అనుష్టాన వేదాంతము 


మరణము, మరణానంతర జీవితమును గుర్చిన భయమే మనకు 
దేవుని గూర్చి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగజేస్తుంది అన్నారు మరణానంతర 
జీవితాన్ని గురించి నిజంగా తెలిస్తే అపుడు మరణం అంటే భయం పోతుంది 
కాని అది ఎప్పటికీ తెలియదు మరణించిన జీవి తిరిగి ఎవరూ రాలేదు రారు 
మనకు తెలిసింది, తెలిసేది ఒక అనిశ్చితమైన ఆలోచనారూపమే అది 
ఎప్పటికీ నిగూఢంగానే ఉంటుంది తార్కికంగా పునర్జన్మను గూర్చి చెప్పగలము 
గాని మరణానంతర జీవితమును గూర్చి చెప్పలేము భగవంతుడు మనిషిని 
సృష్టించాడు మనిషి భగవంతుని తన ఊహారూపానికి అనుగుణంగా 
సృష్టించుకున్నాడు ఆ రూపమే భగవంతుడని విశ్వసిస్తున్నాడు సృష్టికి 
మూలం ఎప్పటికి ప్రత్యక్షంగా హేతువుకు అందదు అది ఎప్పటికీ 
ఆలోచనారూపంగానే ఉంటుంది అదే ప్రత్యక్ష అనుభూతి కలుగజేస్తుంది 
భగవంతుడు సృష్టి ఎందుకు జేసాడు అను ప్రశ్నకు హేతుపూర్వకంగా సమాధానం 
ఎప్పటికీ దొరకదు విరాట్‌ పురుషుని చైతన్యరూపమే ఈ సృష్టి అంతకు 
మించి సమాధానం ఎంత తర్కించినా దొరకదు 


అసలు జీవితం అంటే ఎమిటి? ఎన్నో నిర్వచనాలు చెప్పారు ఏదీ 
సంపూర్ణం కాదు ఎందుకంటే జీవితం వ్యక్తివ్యక్తికి భిన్నంగా ఉంటుంది 
జీవితధ్యేయాలు భిన్నం అందువలన గమనం కూడ భిన్నంగానే ఉంటుంది 
జీవితం మన అదుపులో ఉన్నంత వరకు ఆ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది 
ఆ అర్థంలోనే మన గమ్యం ఉంటుంది గతంలోను భవిష్యత్తులోను మన 
జీవితానికి ఒక భాగం ఉందని గ్రహిస్తే అపుడు ఆ జీవితానికి అర్ధం ఏర్పడుతుంది 
కాని జీవితానికి అర్థం, అంటే మనం ఎందుకు పుట్టాము అను ప్రశ్నకు 
సమాధానం హేతువు ఆధారంగా ఎప్పటికీ దొరకదు (ప్రేమతత్వం వికసిస్తే 
జీవితానికి గమ్యం ఏర్పడుతుంది అందుకని జీవితాన్ని ప్రశ్నిస్తూ కాలం 
వృధాచేయుట కంటే జీవితాన్ని ఒక సదాశయంతో గడపటమే మంచిది 
మహాభారతం శాంతిపర్వంలో దాదాపు ఇదే చెప్పబడింది 


ముగింపు 867 


శ్లో శ్వ్యఃకార్యమద్యకుర్వీతపూర్వాహ్లా చాపరాహ్ఞికమ్‌ 
నహిప్రతీక్షతే మృత్యుఃకృతం వాస్యనవాకృతమ్‌ । 


“కాలం పరుగెత్తుతుంది ఈ రోజే ఒక మంచి పనిచేయి కాలయాపన 
చేయవద్దు మృత్యువు పొంచి ఉంటుంది చేయవలసిన పని పూర్తిచేయి 
మృత్యువు ఆగదు ' రేపటి పని ఈ రోజే చేయి కర్తవ్యం నిర్వర్తించు బ్రతికి 
ఉంటే గౌరవం, ఆనందం కలుగుతాయి భూతకాల, భవిష్యత్‌కాలములను 
గూర్చిన చింతను వదలి వర్తమాన కాలమున జీవిత నిర్వహణమును గావింపుమని 
కూడ చెప్పబడింది 


వార్థక్యము, మరణము - ఈ రెండు తోడేళ్ల వంటివి వీటికి చిన్న, 
పెద్ద, బలవంతుడు, బలహీనుడు అను భేదము లేదు అందరినీ తినివేయును 
అన్నారు 

మరి దేవుడు, ఆత్మ, జీవితం, మృత్యువు అన్ని యదార్ధములేనా? 
యదార్ధములే కాని ఆ యదార్ధమే మాయ ఈ సందర్భానికి ఒక పౌరాణిక 
గాధ ప్రచారంలో ఉంది ఆ కధ ఆధారంగా సినిమాలు కూడ తీసారు 
నారదునికి శ్రీకృష్ణుడు మాయను తెలియజెప్పే కథ శ్రీకృష్ణుడు నారదుని 
మాయాప్రభావితుని జేస్తాడు ఆ మాయలో పడి నారదుడు ఒక గ్రామంలో ఒక 
స్త్రీని వివాహం చేసుకుని సంతానం పొందుతాడు సంసారవ్యామోహంలో 
కూరుకుపోతాడు ఆ గ్రామంలో భారీవర్షాలు పడి దగ్గరలోనున్న నది 
పొంగుతుంది తప్పించుకునే ప్రయత్నంలో భార్య, సంతానం నదీప్రవాహంలో 
కొట్టుకుపోతారు నారదుడు ఏకాకి అయి దుఃఖమును భరించలేకపోతాడు 


ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి మాయను తొలగిస్తాడు నదీ లేదు, 
ఊరూ లేదు, ఏమీలేదు నారదుడు యదార్థం గ్రహిస్తాడు విరాట్‌ పురుషుని 
చైతన్యరూపమే ఈ జగత్తు ఆ చైతన్యమే మాయ అంటే ఆ మాయారూపమే 
ఈ జగత్తు లేక ప్రకృతి ప్రకృతి ప్రతిరూపమే మనము అంటే ఆ మాయలో 


868 అనుష్టాన వేదాంతము 


భాగమే మనమంతా అంటే మనం యదార్ధం కాదా? యదార్ధమే అన్ని 
యదార్ధమే కాని ఎంతవరకు? ఇది మాయ అని మనకు తెలిసేటంతవరకు 
ఎపుడు తెలుస్తుంది? మనలను మనం తెలుసుకున్నపవుడు, సత్యం 
గోచరమవుతుంది అపుడు జీవితమును గురించి ఆలోచన ఉండదు 
నిస్వార్థంగా కర్తవ్యాన్ని నెరవేరుస్తాము మనసుకు శాంతి పొందుతాము 
జీవితమును గురించి ప్రశ్నించటం కాదు చేయవలసినది జీవితమును 
సార్ధకం చేసుకోవాలి 


పౌరాణిక గాధలు కల్పితాలు కావచ్చు కాని ఆ కధల వెనుకదాగియున్న 
అంతరార్థమును గ్రహించుటయే ఆ కధల ఉద్దేశము దీనికి మరొక ఉదాహరణ 
విష్ణుపురాణంలో కనబడుతుంది అది క్షీరసాగర మధనం పాలసముద్రం 
ఉన్నదా, లేదా అనేది కాదు ప్రశ్న మంధర పర్వతం, వాసుకి, క్షీరసముద్రం 
నుండి బయటకు వచ్చిన వస్తువులు ఇవి అన్నీ రూపకాలంకారములు తాత్విక 
అవగాహనకు ఇవి చెప్పబడినవి మనసులు రెండు రకాలు నిత్యం 
వాంఛలతో కల్లోలంగా ఉండే మనసు ఒక రకం అది సముద్రం వంటిది 
ప్రత్యక్షానుభూతి (Direct experience) పొందిన మనసు సాత్వికస్థితిలో 
క్షీరసాగరము వంటిది అంటే ఇక మనసులోని బుద్దియే మంధర పర్వతం 
(మన్‌ధర) మనసును ధరించేది అని వ్యుత్పత్తి చెప్పవచ్చు అహంకారమును 
మధించటమే క్షీరసాగరమధనం _ వాసుకియే అహంకారమునకు చిహ్నము 
మధనం (చిలకడం) అంటే ధ్యానయోగం ఈ యోగం ద్వారా క్షీరసాగర 
మధనంలో ముందుగా బయటపడిన కామధేనువు వంటి అద్భుతశక్తులు అను 
సిద్ధులు కలగవచ్చు కాని ధ్యానయోగధ్యేయము అది కాదు ఆత్మానుభూతి 
సిద్ధియే గమ్యం అదే అమృతం ఇలా ఎన్నో తాత్విక సత్యములు 
పురాణగాధలలో ఇమిడియున్నవి 


జీవితమును సార్థకము చేసుకోవాలని తాత్వికార్థము కాని దీనికి 


ముగింపు 869 


అవరోధాలుగా వచ్చేవి సమస్యలు మహాభారతం శాంతిపర్వంలో చెప్పినట్లు 
సమస్యలకు ప్రధానకారణం 'నాది, నేను అను స్వార్ధం 


“మమేతిచ భవేన్భతుర్నమమేతిచ శాశ్వతమ్‌" 


“'మమ' - “ఇది నాది” అనునది మృతువు “నమమ - “నాది కాదు” 
అనునది అమృతం (శాశ్వతమ్‌) 


“బ్రహ్మమృత్యూతతో రాజన్నాత్మన్యేవసమాళ్రితౌ” 


రాజన్‌! మృత్యువు, అమృతం (బ్రహ్మము) రెండును శరీరములోనే 
అదృశ్యరూపముననున్నవి మృత్యురూపమే 'మమి అను భావము ఈ 
“ముమి అను భావము కులము, జ్ఞానము, సంపద అన్నిటినీ ప్రభావితం 
చేస్తుంది “కులాజ్ఞానాత్‌ తధైెశ్వర్యాన్మదోభవతి దేహినామ్‌” (మహాభారతం - 
శాంతిపర్వం) తమ యొక్క కులము ఉత్తమమైనదను, జ్ఞానము 
ఉత్కృష్టమైనదను, సంపద ఘనమైనదను అభిమానముచే మనుజులందు 
మదము కలుగుచున్నది 


'నాది, నేను అను స్వార్ధంతోనే అన్ని సమస్యలు వస్తున్నాయని 
తెలుస్తోంది గదా! ఆ విధంగా జీవితమంతా సమస్యలమయమే అయింది 
సమస్యలుండనివారు ఇద్దరే ఉంటారు ఒకరు సమస్యలకు అతీతుడైన 
నిష్కామకర్మయోగి రెండవవాడు సంపూర్ణ బుద్ధిహినుడు (14100 వానికి 
సమస్యలంటే అర్థమే తెలియదు నేటి మానవుడు సాధించిన సాంకేతిక 
ప్రగతితో (progress in technology) సమస్యలు విస్తారంగా పెరిగినాయి 
ఫలితం ఒత్తిడి, ప్రయాస, ఉద్వేగం (51859, 521౧ and tension) దీనికి 
పరిష్కారం మనను మనం తెలుసుకొనుట ద్వారా భగవంతుని తెలుసుకొనుట 
భగవంతుని తెలుసుకొనుట అంటే ఒక అతీత శక్తిగా భావించి మత్తును 
కలుగచేసుకొనుట కాదు భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు 


870 అనుష్టాన వేదాంతము 


కాని ఈ విశ్వాసంతో సమస్యలు పరిష్కారమవుతాయా? కావు కాని ఆ 
విశ్వాసంతో మనలో నిద్రాణంగా ఉన్న వివేకం (1560౧) మెల్కొంటుంది ఆ 
వివేకం వలన మనలో శక్తి ప్రసరిస్తుంది ఆ శక్తి ద్వారా సమస్యలకు పరిష్కారం 
దొరుకుతుంది భగవంతుని యందు విశ్వాసము అంటే వర్తమాన జీవితమును 
విస్మరించమని కాదు పురుషార్ధములను సాధించుట ద్వారా పురుష 
ప్రయత్నముతో సమస్యలకు సమాధానం సాధించటమే భగవంతునియందు 
విశ్వాసము కలిగియుండటం అంతేకాని 'గాలిలో దీపం పెట్టి, దేవుడా నీవు 
చూసుకో అనటం విశ్వాసం కాదు 


సరే! బాగానే ఉంది (ఆసలు వివేకం అంటే ఎమిటి? అలా 
ప్రశ్నించటమే వివేకం అంటాడు జిడ్డు కృష్ణమూర్తి వివేకం ఎలా వస్తుంది అను 
సంశయం ఉన్నంత కాలం భయం ఉంటుంది భయమును నివారిస్తే వివేకం 
అదే వస్తుంది అంటాడు జిడ్డు కృష్ణమూర్తి సంతోషం అనేది ఎపుడు వస్తుంది 
సంతోషంగా ఉన్నపుడు సంతోషం అంటే తెలియదు ఆ తరువాతగాని “నేను 
అపుడు సంతోషంగా ఉన్నాను' అను భావన రాదు అంటే ఎరుక లేకుండానే 
సంతోషం వస్తుంది సంతోషంగా వున్నాను అని అనుకున్న తక్షణమే సంతోషం 
ఆగిపోతుంది అంటాడు కృష్ణమూర్తి కాబట్టి ఇది సంతోషం అని చెప్పటానికి 
వాస్తవమైన ఆ సంతోష సమయమున స్పృహ ఉండదు) 


మనం దైవదర్శనానికి వెళ్లినపుడు దైవాన్ని ఎమి యివ్వమని కోరాలి? 
కోరికతో కూడిన భక్తి భక్తి కాదు అన్నారు మరి దైవదర్శనం ఎందుకు? 
అడగంది అమ్మ అయినా పెట్టదు అంటారు గదా! మనసు ఎప్పుడు ఏదో 
ఒకదాని కోసం వెతుకుతూనే ఉంటుంది నిరంతరం ఏదో ఒకటి కోరుతూనే 
ఉంటుంది ఆ కోరికలలో కూడ నిలకడ ఉండదు మన మనసును మనం 
పరిశీలిస్తే ఇది మనకే తెలుస్తుంది మధ్యమధ్య తనను తాను అదుపులో 
పెట్టుకోవడానికి కూడ మనసు ప్రయత్నిస్తుంది ఎదో ఒక విధంగా తృప్తిపడాలని 


ముగింపు 871 


కూడా ప్రయత్నిస్తుంది ఇతరులతో పోల్చి చూసుకుంటూ ఉండటం కూడా 
చేస్తుంది ఇదంతా మనసు యొక్క జాగ్రత్త అందామా - కాదు ఎందుకంటే 
నిజంగా జాగ్రత గల మనసు నిశ్చలంగా ఉంటుంది నిశ్చలంగా ఉండు 
మనసు దైవమును దైవముగానే అవగాహన చేసుకుంటుంది కోరికలు తీర్చు 
వ్యక్తిగానో, శక్తిగానో కాదు ఎడారిలాంటి మనసే దేవుని ఏదో ఒకటి 
కోరుతుంది ఎడారి ఇసుకలో నీరు ఎంత పోసినా ఇంకిపోతుంది అలాగే ఎ 
మనసూ తాను కోరింది కోరిన విధంగా పొందలేదు అందువలన దైవమును 
అడగవలసినది ఎదో ఒకటి కాదు మనోనిశ్చితత్వం కోరాలి అంటే సంధిగ్ధత 
పోవాలి సంధిగ్గత తీరితే మనసు నిశ్చితంగా పనిజేస్తుంది కోరికలు అవే 


తీరుతాయి 


అసలు ఈ జీవిత ఉద్దేశం ఏమిటి? ఈ పరస్పర సంబంధాలకు 
అర్ధమేమిటి? మనసులో గందరగోళం ఎర్చడినపుడే ఈ ప్రశ్న వస్తుంది జీవిత 
పరమార్ధమును గురించి చాలమంది ఉపన్యసిస్తూనే ఉంటారు మతపరంగా, 
సమాజపరంగా, కుటుంబపరంగా అని ఎన్నో చెప్తారు ఇందులో కూడా ఒకరు 
చెప్పింది ఇంకొకరు ఒప్పుకోరు గందరగోళం అనేది ఒక తెర వంటిది మనసు 
గందరగోళంగా ఉన్నపుడు ఎది తెలుసుకున్నా అది గందరగోళం అనే తెరలోంచే 
అందుతుంది అంటాడు జిడ్డు కృష్ణమూర్తి గందరగోళం అంటే ఆదుర్దా, 
భయం, సంధిగ్గం కాబట్టి మనకు అందింది తెర ద్వారా వక్రించి అందుతుంది 
అందువలన జీవిత ఉద్దేశాన్ని తెలుసుకునే ముందు మనసు నిశ్చలత పొందాలి 
ఒక గుడ్డివానికి వెలుగును గురించి చెపితే ఎం తెలుస్తుంది అంధకారానికి 
అనుగుణంగానే అర్థం చేసుకుంటాడు కాబట్టి మనసు నిశ్చలం చేసుకోవాలంటే 
ఉన్న గందరగోళానికి కారణం తెలుసుకోవాలి ఆ కారణమును అవగాహన 
చేసుకోవాలి అపుడు ఆ కారణం మనలోనే ఉంది అని తెలుస్తుంది 
ఎందుకంటే మనసు ఎపుడూ ఎదో ఒకటి స్వంతం చేసుకోవాలని, విజయం 
పొందాలని, తాను కీర్తి పొందాలని, తాను ఇంకా వృద్ది చెందాలని అనుకుంటూ 


872 అనుష్టాన వేదాంతము 


ఉంటుంది ఈ ఆలోచనకు అనుగుణంగానే అసూయ, అత్యాశ, భయం, 
ఫలితంగా గందరగోళం కలుగుతూ ఉంటాయి మనసుకు నిశ్చలత వచ్చి 
గందరగోళం పోతే మనం ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుంది ఆ “ఏం 
చేయాలి” అనేదే జీవితము అంటే అర్థం 


వేదాంతం అంటే చెప్పిన దానిని గుడ్డిగా విశ్వసించటం కాదు 
హేతువు ఆధారంగా విచారించి నచ్చిన పద్దతిని అనుసరించటమే వేదాంతం 
భగవద్గీత (18-63) గూడ ఇదే చెప్పింది “సత్యమును చక్కగా పరిశీలించి 
చూచి నీకు ఇష్టమైనట్లు చేయుము అని శ్రీకృష్ణుడు అర్జునునికి స్వేచ్చ 
ఇచ్చాడు వివేకంతో కూడిన అనుభవం సమస్యలకు సమాధానం కలుగజేస్తుంది 


మనిషి స్వభావాన్ని బట్టి సమస్యలు వస్తాయి సమాధానాలు కూడ 
ఆ స్వభావాన్ని బట్టే దొరుకుతాయి మనుషులంతా ఒకటే కాని వారి 
సంస్కారములను బట్టి వారి స్వభావాలుంటాయి (భగవద్గీత 17-2,3) 
స్వభావాన్ని బట్టి శ్రద్ద ఎర్పడుతుంది శ్రద్ధను బట్టి ఆలోచనలు రూపొందుతాయి 
వాటిని అనుసరించి ప్రవృత్తులుంటాయి ప్రవృత్తులను బట్టియే వారి సమస్యలు 
ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కారాలు కూడ వారి ప్రవృత్తులకు 
అనుగుణంగానే ఉంటాయి 


స్థిరంగా ఉండు వ్యక్తిని ముని అంటారు (మననం చేయువాడు 
ముని గొప్ప ఆలోచన గలవాడు ఎక్కడో అడవిలో తపోనిష్టలో ఉండేవాడు 
మాత్రమే ముని కాదు తీవ్రంగా ఆలోచించగలిగి దానిని తిరిగి మననం 
(చింతన) చేయగల ప్రతివాడు మునియే అవుతాడు (భగవద్గీత 2-56) 
మునులలో కూడ స్థాయిలుండవచ్చు ఎవరి పరిమితిలో వారు మునులు 
కావచ్చు సుఖదుఃఖాలకు చలించనివాడే ముని అలా చలించనివానికి 
భయం ఉండదు వేదాంతం భయమును ప్రోత్సహించదు నిర్భయ త్వమే 


ముగింపు 873 


వేదాంత సందేశం అని స్వామివివేకానంద అన్నారు కొన్నిచోట్ల భయాలు 
తప్పవు కాని వాటిని ధైర్యంగా దాటాలి వేదాంతం ద్వారా ఆ ధైర్యం 
అలవర్చుకోవచ్చు 


శారీరకంగా మానసికంగా పరిణామం చెందటమే జీవితం ఈ 
పరిణామం బుద్ది దాకా పెంచినపుడు సుఖదుఃఖములను అధిగమించగలరు 
(భగవద్గీత 2-50) అపుడే మనోనిశ్చలత వస్తుంది బుద్ధికి సమత్వం 
కలుగుతుంది ఈ సమత్వమే యోగం ఎకాగ్రచిత్తముతో తన కర్మను 
ఆచరించువాడు ఉత్తముడు ఎకాగ్రత నేర్పును కలుగజేస్తుంది నేర్పుతో 
కార్యం నిర్వర్తించటం యోగం దీనినే సమర్ధత అన్నారు ఈ సమర్ధత 
ఉన్నపుడు సమస్యలు రావు వచ్చినపుడు సమాధానం దొరుకుతుంది తక్కువ 
శక్తితో ఎక్కువ ఫలితమును సాధించడమే సమర్ధత కార్య సమర్ధతతో పాటు 
మానసికంగా అనుభూతి కూడా ఉండాలి అపుడే కార్యనిర్వహణ యోగం 
అవుతుంది కార్యనిర్వహణ భౌతికం, అనుభూతి ఆంతరికం ఈ రెండు 
సమన్వయం పొందినపుడు లౌకికం అలౌకికమునకు అడ్డురాదు సాధారణమైన 
జీవితంలోనే కొంత అంతర్ముఖులమగుటకు వీలగును అపుడు మనసు, 
హృదయం క్రమపద్దతిలో నడుస్తాయి కార్యం నమర్శవంతంగా 
నిర్వహించబడుతుంది సమస్యలుండవు ఉన్నా పరిష్కారం ఉంటుంది 


అనుష్టాన వేదాంతమే (Practical Vedanta) జీవితయోగం అని 
స్వామివివేకానంద అన్నాడు ఆయన భగవర్గీత ఆధారంగానే అలా అన్నాడు 
ఈ యోగం అంటే యోగాసనాలు కాదు జీవితంలో సమస్యలను ఎదుర్కొనే 
విధానమే ఈ యోగం (భగవద్గీత 2-37,38) జీవితం శ్రమించేవారిది 
సోమరులది కాదు సుఖదుఃఖాలతోను, జయాపజయాల లోను స్థిరంగా 
ఉండు మనసును సాధన ద్యారా పొందాలి జీవితం అనేది ఒక సమరం దానికి 
స్థిరమైన మనసు కావాలి 


874 అనుష్టాన వేదాంతము 


భావాలు చలితం 
వాంఛలు చంచలం 
చలితం మనోగతం 
ఆకస్మికం మనోరథం 


మనోగతం అంటే మనసు నడక లేక పద్ధతి మనసులోని కోరిక 
మనోరధం ఇదీ మనసు స్థితి ఈ స్థితి వలననే సమస్యలు వస్తుంటాయి ఈ 
స్థితిని అధిగమించాలంటే సంపూర్ణ మానసిక సమన్వయం కావాలి ఆ 
సమన్వయం అనగా స్థిరమైన బుద్ధి అది కలవానిని స్థితప్రజ్ఞుడు అన్నారు 
స్థితప్రజ్ఞునికి స్వేచ్చ ఉంటుంది స్థితప్రజ్ఞుడు అనాసక్తి యోగముతో పనులు 
చేయువాడు అదే పురుష ప్రయత్నం ఇది కార్యదక్షత కలుగజేస్తుంది 
మానసిక సమతుల్యత (సమభావం) (660801%[0 దీనికి ఆధారం సమస్య 
లన్నిటికి పరిష్కారం ఇదే 


కొన్ని సమయాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితం రాదు 
ధైర్యం సన్నగిలుతుంది నిరుత్సాహం ఆవరిస్తుంది అపుడు ఎం చేయాలి? 
పాలలో నానబెట్టిన పేలాలవలె ఉండువాడు జీవితంలో ఎందుకూ పనికిరాడు 
అని రామకృష్ణ పరమహంస ఉపదేశము స్థిరత్వము కలవాడే వీరుడు అతడే 
అన్నిటిని సాధించగలడు (భగవద్గీత 2-3) మనిషి తనలోని శక్తిని గుర్తించాలి 
పిరికితనమును వదలి పెట్టాలి ఇదే వేదాంతం యొక్క ప్రధాన అంశం ప్రతి 
మనిషిలోను దివ్యశక్తి ఉంది బలహీనత, పిరికితనం దానిని మరుగున 
పడేస్తాయి వేదాంతభావం ఈ పిరికితనాన్ని పారద్రోలుతుంది ఆత్మస్టైర్యమును 
కలుగజేస్తుంది మనం పరుగిడితే సమస్యలు మన వెంటబడతాయి మనం 
వాటి వైవుకు తిరిగి వాటి వెంటబడితే అవి పారిపోతాయి అన్నారు 
స్వామివివేకానంద సమస్యలను ఎదుర్కోవాలి అదే పౌరుషం వేదాంతంలో 
పరికితనానికి స్థానం లేదు మనని మనం తెలుసుకుంటే భగవంతుని మనం 


ముగింపు 875 
పొందుతాము అపుడు నిర్భయత్వం వస్తుంది అదే లౌకికంలో అలౌకికతత్వం 
ఐహిక జీవితంలో పారమార్థిక అనుభూతి 


“కుద్రం హృదయదౌర్చల్యం త్యక్వోత్తిష్ట” (భగవద్గీత 2-3) 
నీచమైన మనోదుర్చలత్వమును విడిచి (త్యక్తా), లెమ్ము 
మేలుకొనుము - అని గీతావాక్యము 
సదా వేంకటేశం స్మరామి స్మరామి 





